కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సీరళ వ్యాఖ్యాన సహితం ) 
సంపుటము - 183 
శాంతిపర్వము 
(రెండవ భాగం 4,5,6 ఆశ్వాసములు) 
కృతికర్త 
8) సోమయాజి 
వ్యాఖ్యాతలు 
డా॥ ఆకురాతి పున్నారావు 
డా॥ సముద్రాల లక్ష్మణయ్య 
డా॥ బేతవోలు రామబ్రహ్మం 
ప్రధాన సంపాదకుడు 
డాక్టర్‌ జి.వి.సు బ్రహ్మణ్యం 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్తానములు 
తిరుపతి ` 
2013 


KAVITHRAYA VIRACHITA 
SRIMADANDHRA MAHABHARATHAM 


With Commentary 

Shanti parvamu of Tikkana Somayaji 
Vol. XII. 

Part - ॥ (4,5,6 Cantos) 


Commentary by 

Dr. Aakurathi Punna Rao - 4th Canto 

Dr. Samudrala Lakshmanaiah - 5th Canto 
Dr. Bethavolu Ramabrahmam - 6rd Canto 


Edited by 
Dr.G.V.Subrahmanyam 


T.T.D.Religious Publications Series No.612 
First Edition : 2005 
First Re-print : 2006 


Revised Edition: 2013 
Copies : 5,000 


©All Rights Reserved 


Published by 

Sri. M.G. Gopal, L.A.S. 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507 


D.T.P. Type Setting 
Editor-In-Chief Office 
T.T.D. Tirupati. 


Cover Design: 


Printed at: 


ఒక నూట 


తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనధర్మ(ప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
(గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్థానం కవిత్రయ విరచితమైన ఆం(ధ్ర మహాభారతాన్ని 
విస్టత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య బి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముప్పైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆంధ్రమహాభారతానికి సమ(గంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్లు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్థానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత |ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తాలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 
1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 
3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


IV 
6) ఆచార్య కె. సర్వోత్తమరావు 
7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 
ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలాగ్రంగా పరిశీలించినతర్వాత పునర్ము[ద్రించబడిన మహాభారతం 


18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


[98 దా వా ठ ce లో 
సదా శ్రీ వారిసవల్‌ి.... 


AINE 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యని न ణాధికారి, 
తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
సూర్యాపరాలు 


భారతీయ సనాతన సంసృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య(గంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, (ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మో రక్షతి 
రక్షిత అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహాగ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత (గంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహా ఆధ్యర్యవానికి అధిదైవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో (ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణమూర్తిగారు విశేషక్ళషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి. వి.సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్థంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి” సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత ‘సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప “సప్తగిరి (ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో ‘కవిత్రయ 
భారతంి ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ (గంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 

డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్వోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు (వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిరేతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, ‘కవిత్రయ భారత పునర్ము[ద్రణిను పర్యవేక్తించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారక్ళపవల్ల కవిత్రయ భారతం” పునర్ముద్రూకార్యంకూడ 
పూర్తి అయింది. 


VI 
మలిము(ధణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి. తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 
సవ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ము[దణను వేగవంతం చేసి (ప్రజాబాహుళ్ళానికి అందించడంలో విశేషకృషి చేసిన 
కార్యనిర్వహణాధి కారులు శ్రీ ఎల్‌వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధి కారులు 


శ్రీ 

५८ 

శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
[श्य Sy 


సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 

వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు “సప్తగిరి” ప్రధాన 
సంపాదకులు డా॥ సి.శైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా॥। నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్గుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావి(త్రి, డా॥ వి. గోపాలకృష్ణమూర్తి, 
(ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్హకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 

ఈ బృహగద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 
మరోమాట! 

“ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్బ్చస్య తపసః ఫలమ్‌’ అని అప్పయదీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అద్భష్టాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం | ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం! 
७ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ . 


నదా శ్రీవారి సేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్ఫృత్య నరంచైవ నరోత్తమమ్‌, 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌. 


కవిత్రయ ఆంధ్రమహాభారతంలో శాంతిపర్వం ఒక (ప్రముఖ పర్వం. మహాభారత యుద్దం సమాప్తి అయిన తర్వాత 
పాండవులు తమకు మిగిలిన దానిని, తాము గెలిచిన దానిని, బేరీజువేసుకొనేఘట్టం. దుర్యోధనుడు తన దుర్గుణసహితంగా, 
అంతమొందిన తరువాత గెలిచింది ధర్మమే అయినా, ధర్మజునికి వైరాగ్యం ముంచుకొచ్చింది. దాన్ని తొలగించి రాజ్యపరిపాలనా 
రంగంలో ఆయన ఆసక్తి కనపరిచేటట్టు సహోదరులు నచ్చజెప్పడమేగాక, కృష్ణుడు, వ్యాసుడు మార్గదర్శనం చేయడం అనేవి 
ఒక ఎత్తు. అయితే ఆ తరువాత భీష్ముడు ज ఉపదేశించే రాజధర్మం, ఆపద్ధర్మం, మోక్షధర్మాలు, ధర్మజునికి శేషజీవిత 
మార్గదర్శక సూత్రాలు మరోఎత్తు అయినాయి. అవే పాఠకులకు ధర్మ(ప్రభోదాలయినాయి. భీష్మడిలాంటి భక్తుడు, 
నీతిశాగస్తకోవిదుడు తత్త్వం తెలిసినవాడు, కురువృద్దుడై సమాజాన్ని చూసినవాడు, ఇక్కడ ధర్మసూక్ష్మాలను చెప్పడం అవశ్య 
మాచరణీయంగా కనబడుతుంది. 


శాంతిపర్వంలో నేరుగా ధర్మ వివరణం, ధర్మనిరూపణం, వీటికి ఆలంబనంగా వేరువేరు ఉపకథలు వస్తాయి. 
అయితే దీనినంతటిని సం(గ్రహంగాను, స్వారస్యంగాను మొదటిసారిగా తెలుగులో తెలియపరచిన తిక్కన. 


ఆరు ఆశ్వాసాల శాంతిపర్వానికి ఆరుగురు విద్వాంసులు వ్యాఖ్యానాన్ని సమకూర్సారు. డా॥ యస్‌. గంగప్ప, 
డా॥ దావులూరి కృష్ణకుమారి, డా॥ ఆకురాతి పున్నారావు, డా॥ బేతవోలు రామబ్రహ్మం. ఈ నలుగురు మహాభారత 
ఘట్టాలను విద్యార్థులకు బోధించి పేరుపొందినవారు. మహాభారతానికి (ప్రధాన సంపాదకులు డా॥ జి.వి.సు బ్రహ్మణ్యం 
గారు, ఎడిటోరియల్‌ సెల్‌ సభ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య . వీరిరువురు కూడ శాంతి పర్వానికి వ్యాఖ్యానాన్ని సమకూర్చారు. 
అందువల్ల శాంతిపర్వానికి న్యాయము, వ్యాఖ్యానానికి గుణాధిక్యము కలిగింది. వీరికి దేవస్థానం తరపున కృతజ్ఞతలు. 


శాంతిపర్వాన్ని రెండు సంపుటాలుగా ప్రచురిస్తున్నాము. మొదటి మూడు అఆశ్వాసాల్ని ఒక సంపుటంగాను, తర్వాతి 
మూడు ఆశ్వాసాల్ని రెండవ సంపుటంగాను ముద్రించి మీ ముందు ఉంచుతున్నాం. ఈ (గంథం మొదటి సంపుటం. 


ఇక మిగిలినది పర్వషట్కం. కూడ త్వరలో వెలువరించేందుకు కృషి నిరంతరాయంగా జరుగుతున్నది. ఎప్పటిలాగా 
ఈ పుస్తకాలను కూడ వేంకటేశ్వరస్వామి ప్రసాదంగా ప్రీతితో చదువరులు స్వీకరిస్తారని భావిస్తున్నాము. 


కార్య ని ర్వ హణాధికారి 
తి.తి. దేవస్థానములు, తిరుపతి, 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీవేంకటేశ్యరస్వామి వారి దివ్యానుగ్రహంతో తిరమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్హ్షధర్మ(ప్రబోధం నిమిత్తం 
అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్య(క్రమాల్లో ధార్మిక సాంస్కృతిక గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్హధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శా(స్తాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్లో, పలురీతుల్లో అసంఖ్యాకంగా (ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్ది జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్లు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. (ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్లు పట్టణంలో |ప్రతిష్టించే నిమిత్తంగా పోతన విగ్రహాన్ని 

@థ ౧ ^ ౧M €> © = 

నిర్మించడం, పోతన భాగవతం (ప్రధమ స్కంధాన్ని తాత్సర్యసహితంగా (ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి' పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్వాన్ని చాటే స్మారక సంచికను ము(దించటం - 
ఇత్యాదికార్య(క్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్సడింది! పోతనపంచశతాబ్రి 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్లే, అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది 


జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆం(ధమహాభారత” (గంథ(ప్రచురణకు అంకురార్పణ గావించాయి. 
నన్నయ భారత ప్రాజెక్టు ४ 


ఆంధ్రమహాభారతం ఆంధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. (క్రీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల (క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేం(ద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీక్రారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 -' 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా (ప్రకటించింది. అప్పట్లో నన్నయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆం(ధావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

€ సందర్భంలో ఆం(ధ(ప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా ప్రస్తావిస్తూ, అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాలొని చరితారం చేయవలసిందిగా కోరుతూ, దేవసానంవారికి కొన్ని ముఖ్య 

౧ ^ థి థ 

సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో (ప్రతిష్టించే నిమిత్తం 
నన్నయ ०७१८९) నిర్మించింది; 'భారతావతరణము” (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త సంచికను (ప్రచురించింది. 


X 


తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
ప్రధానమైనది నన్నయ భారతానికి (తొలి మూడు పర్వాలకు) వ్యాఖ్య (వాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 
గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్థానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి 2 రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా (ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 

కళాప్రపూర్ణ డా॥ దివాకర్ణవేంకటావధాని 

డా॥ నండూరి రానుకృష్ణమాచార్య 

ac] 

డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావే శకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జులై11 తేదీన హైదరాబాదు బాలాజి భవనంలో తొలిసారిగా సమావేశమై 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం: 


“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్మయములో పరమ(ప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్య పర్వములో శేషభాగము 
ग వ్రాసినను, నన్నయ పేరుమీదనే వ్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని నిర్ణయము గైకొనబడినది. 
టీకా తాత్సర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. కనుక, వ్యావహారి కభాషకు 
సన్నిహితమైన సరళ గ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు ప్రయోగించుటలో సామాన్యులకు 
అర్థమగునట్టు, భారతముయొక్క ప్రామాణికత చెడకుండ - భాషను సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్లు 
(వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. 
మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, సుబోధములైన పదాలు వాడవలెను. 

మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అర సున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
(దుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని క్రింద 
ప్రతిపదార్థము, తరువాత తాత్సర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు వ్రాసినట్లే అర్థతాత్సర్యాలు వాయదగును. 

ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధిత(ప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్థము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 

రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 
ఏకరూపత కలుగునట్లు చూచుటకు ఒక (ప్రధాన సంపాదకుడు కావలసి యున్నది. ఈ బాధ్యత ఆచార్య 


XI 
దివాకర్లవేంకటావధాని గారికి అప్పుగించుటకు ఏకగ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వాతప్రతిని 
సాధ్యమగునంత త్వరలో అచ్చుకు (Finalise) సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, 
అనంతరము ప్రాతప్రతిని ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యాను(క్రమణిక 
ఉండవలెను,” 


2 ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్యానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్యానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్గ సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 

ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్లవేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెణుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్నయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధి(క్రమించటానికి, తిరుమల తిరుపతి దేవస్థానంవారు తగినపొద్దలతో విస్తృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళా(ప్రపూర్ల మధునాపంతుల సత్యనారాయణ శాగస్త్రి గారు కీ.శే. దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్సరసమీక్షా సమావేశాలు 0522687 నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణ శాగస్తిగారు మూడుపర్యాల వాతప్రతులను 
(క్రమంగాపర్యవేక్షిస్తూ, వాటిని ము(ద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ము[ద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
క్పీధ్రిక, ఉపోద్భాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానొకసమావేశంలో నిర్లయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్నయ భారత (ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది. ఈ సమావేశం రాజమహేం|ద్రవరంలో శ్రీమధునాపంతుల సత్యనారాయణ శాగస్తిగారి గృహంలో 1991 
జులై3వ తేదిన జరిగింది. అనంతరం ఈ గ్రంథాన్ని ము।ద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన: 

ఇటువంటి పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో “పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డి గారు (రిటైర్షు (ప్రిన్సిపాల్‌, 
యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనా(ప్రణాళిక'ను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


XII 


ఆ నివేదిక సారాంశం: 


“తిరుమల తిరుపతి దేవస్థానంవారు నన్నయ భారతం మూడు పర్యాలకు (ప్రసిద్ద విద్వాంసులచేత వ్యాఖ్య 
(వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని (ప్రముఖపండితులచేత వ్యాఖ్య (వ్రాయించి 
(ప్రచురించటం సముచితంగానూ, సమ(గంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ (ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్షినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌) బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 

తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం 
(Experts Committee) పై (ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా (ప్రణాళికకు 
సంబంధించిన తొలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1992 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ (ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ (క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వ ५० 


శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రొ॥ ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రొ॥కె. సర్వోత్తమరాపు శ్రీడి. నాగసిద్దారెడ్డి (కన్వీనర్‌ 
సలహాసంఘం 

ఆచార్య తూమాటిదొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య వీరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు దా॥రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీకాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీములుకుట్ల రామకృష్ణశాగస్త్రి 


సై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంత ప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు జ వ్యాఖ్యానరచనకు మార్గదర్శకాలైన _ కొన్ని ముఖ్య నియమాలు 
క్రోడీకరింపబడ్డాయి. 


ఆ నియమాల సారాంశం: 


“రచనావిషయంలో (ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టియందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్లుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్ఫంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. (ప్రతిపద్యానికి అక్కరలేదు. 


XII 
విశేషాంశాల్డ్‌ అలంకారాలు, వర్ణనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ, పద్యంలో గుర్తించిన ముఖ్యమైన 
విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను 'సంపాదకులు” 
ఎడిటోరియల్‌ నోటు” (వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్ల రచనలో మార్పులు, చేర్పులు చేయడానికీ, 
సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. (రచయితలు) 
ఉస్మానియా యూనివర్సిటీవారి భారత(ప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర (ప్రతులలో సొబగైన 
పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


వై సూచనల (ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్యాల్లోని 46 ఆశ్వాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత (ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జులై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీడి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు (వాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను స్థానికులగు మరికొందరు విద్వాంసులచేత (వాయించి, ఈ వ్యాఖ్యాన క్రతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత 'నన్నయభారత ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 


తరువాత తిక్కన భారతంలోకి ఐస్తరించి, సమ(గతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమ యింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు: 


మొదటి మూడు పర్వాలు సరళగ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశైలుల వ్యావహారికంలోనూ ५ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్ణి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 


అనుభవజ్ఞాలగు నిపుణుల అభి ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 

బి.వి. సు బ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టుకు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
హో స సా ए వా హో నా సా पि వా గా ర్‌ చా 

ఆహనించింది. తిరుమల తిరుపతి దేవస్థానం రిఆ న్ని २१८९०८९ ఆదేశం స్వికరించి ఆచార్య జి.వి. 
సుబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి “ఎడిటరు కార్యాలయంలో ని ప్రచురణల విభాగం (Publications Wingలో 
భద్రపరుపబడియున్న భారతం వ్రాత ప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్దతులను, విథానాలను ప్రతిపాదించారు. 
ఆ ప్రతిపాదనల సారాంశం: 


“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్లు చేయటానికీ, మహాభారతంలోని ధర్మసందేశం 
అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా ప్రామాణిక వ్యావహారిక భాషలో 


XIv 
ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు (వ్రాసిన వివిధైలులను (ప్రామాణిక వ్యావహారిక శైలిలోనికి 
మార్చి, ఒకే (గంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పరితలకు కల్పింపచేయాలని నిర్హ్ణయించడమై నది. 
భాషాలులు మార్చవలసి వచ్చినపుడు ఇపుడున్న 'ఒరిజినల్‌ (వ్రాత ప్రతిని చెడగొట్టకుండా 'ప్రెస్‌కాపీ'ని లేఖకులచే వ్యావహారిక 
భాషలో మరల (వాయించవలసివుంటుంది. 

వ్యాఖ్యానరచనకు ఒకస్ట్థూలమైన (ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్లు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(Uniformity) ఒక్కొక్కచోట లోపించినట్లు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్ల్టకొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 

వ్యాఖ్యానం (వాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం(ధమహాభారత సంశోధిత(ప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్లయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్తేశించిన (ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 

మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజు'లో పండ్రెండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం “సైజు'ను నిర్ణయించడంలో పాఠకుణ్ణి, విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌'కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. (ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (Classi) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 డెమ్మీసైజు' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్త్వం, శాంతిపర్గంలాంటి పెద్దపర్వాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్వాలు (ప్రచురిస్తున్నప్పుడు 'వాల్యూమ్‌' విభాగంలో కొంత వెసులబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
'ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి, విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి”. 

పై పద్దతుల ననుసరించి ఆచార్య బిఐ. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. 'మాష్టరు కాపీ'లను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి (Editorial Board), సలహామండలి (Advisory Board) - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


xv 
సంసాదక నుండలి సభ్యులు 


డా॥ నండూరి రానుకృష్ణనాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 
డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పుజోడు వేంకటసుబ్బయ్య 
డా॥ కె.జె, కృష్ణమూర్తి డా॥ కె. సర్వోత్తమరావు 

సలహా నుండలి సభ్యులు 
పౌరసంబంధాధికారి, తి.తి.దే. డా॥ బిరుదురాజు రామరాజు 
అన్నమాచార్య ప్రాజెక్స్‌డైరెక్టర్‌, తి.తి.దే. డా॥ ఎం. కులశేఖరరావు 
ధర్మప్రచారపరిషత్‌ కార్యదర్శి, తి.తి.దే. డా॥ తుమ్మపూడి కోటీశ్వరరావు 


డాౌ॥ ఎం. బు ద్ద న్న 


తరువాత 2000 సంవత్సరం $ (బ్రవరి 25వ తేదీన తిరువులలో అప్పటి కార్యనిర్వహణాధి కారి 
డా॥ ఐ.వి.సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన 'క్యాంప్‌ఆఫీస్‌' లో పై రెండు మండలుల లోని సభ్యులయొక్క 
సంయుక్తసమావేశం నిర్వహింపబడింది. ఈసమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటాలన్నింటినీ 


వెలువరించాలనే ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆయా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, 
రెండు 'వర్క్‌షాప్‌'లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(దించటంద్వారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “పంచమవేది మందలి 
ధర్మ(ప్రబోధాన్ని యావదాం(ధ్రులకు అందించే ఉదాత్త పాత్రను నిర్వహిస్తున్నారు. ఆక్రమంలో ప్రథమ సంపుటం-ఆదిపర్వం 
(రెండుభాగాలు), ద్వితీయ సంపుటం-సభాపర్వం వెలువడినాయి. డాక్టర్‌ ఐ.వి. సుబొరావుగారి తరువాత 
కార్యనిర్వహణాధికారి అయిన డా॥ పి.కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తత్‌క్షణమే ఆంధ్ర మహాభారత ప్రచురణను 
గురించి ఆసక్తితో గమనిస్తూ అన్ని విధాల సహకరించి ఆది సభా పర్వాల విడుదలకు ఏర్పాటుచేయడమే కాకుండ 
తరువాతి సంపుటాలు వెలుగుచూడడానికి ఒక కాల నిర్ణయంతో పని జరగాలని తృ్వరపరిచినారు. 2002 సంవత్సరానికి 
ఈ బృహత్‌ ప్రణాళిక వ్యాఖ్యా సహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో 
పండిత మండలిని పురమాయించినారు. అప్పట్లో తీవ్రతరం అయిన ప్రయత్నంతో గోదావరి పుష్కరాల సమయూనికి 
ఆరణ్యపర్వం (2భాగాలు), విరాటపర్వం విడుదల అయ్యాయి. తర్వాత శీ, అజేయ కల్లంగారు కార్యనిర్వహణాధికారిగా 
విచ్చేసిన వెనువెంటనే ఈ మహాభారత వ్యాఖ్యాన సహిత ప్రచురణ ప్రణాళికను మరింత వేగిరపరచి కృష్ణాపుష్కరాల 
లోపల యుద్దపంచకాన్ని విడుదల చేయాలనీ, 2004 సంవత్సరం చివరకు మిగిలిన పర్వాష్ట్రకము వెలుగు చూడాలనీ 
నిర్ణయించడం జరిగింది. 2004 కృష్ణాపుష్కరాలసమయంలో ఉద్యోగ, భీష్మ, (ద్రోణపర్యాలు వెలువడ్డాయి. కర్లపర్యం 
ఒకసంపుటంగాను, తరువాతి పర్యాలైన శల్య, సౌప్తిక, (2 పర్వాలు మూడింటిని కలిపి ఒకే సంపుటంగా ००6०००६८ 
సిద్దం చేయడం జరిగింది. మిగిలిన పర్యాలన్నిటిని వీలైనంత తొందరగా విడుదల చేయడానికి సర్వయత్నాలు సాగుతున్నాయి. 
అక్షరాస్యులైన ఆం(ధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య 'కరదీపిక' కావాలని తిరుమల 
తిరుపతి దేవస్థానం వారి ఆశయం. తిరుమల తిరుపతి దేవస్థానం తొలుదొలుత ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ 
భారతి ము[ద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్లు అభి ప్రాయపడితే సహృదయ సాహితీవేత్తలు వాటిని మాకు 
తెలియజేయగలరని మనవి. 


XVI 
కృతజ్ఞతలు: 

ఈ ప్రణాళిక ఫల(ప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్శమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్హ్లరకు కృతజ్ఞతాభివాదములు. లోగడ తి.తి. దేవస్థానం 
కార్యనిర్వహణాధికారిగా వున్న శ్రీ అజేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌., గారి (ప్రోత్సాహానికి కృతజ్ఞతాభివందనాలు. ఈమహా గ్రంథం 
వెలుగు చూడటంలో ముఖ్యకారకులైన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీఎ.పి.వి.ఎన్‌. శర్మ ఐ.ఏ.ఎస్‌. 
గారి ప్రోత్సాహక పర్యచవేక్షణకుకైమోడ్సులు. తి.తి.దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి సాహిత్యప్రియులూ ఐన శ్రీ 
ఎన్‌. ముక్తేశ్యరరావు, ఐ.ఏ.ఎస్‌., గారు మరింత ప్రోత్సాహం ఇచ్చి ప్రాజెక్టు పనిని వేగవంతం చేస్తున్నారు. వారికి వందనములు. 


సంబంధిత విభాగాధిపతిగా, సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన డా॥పి. రంగారావు, పౌరసంబంధాధికారి, 
తి.తి.దేవస్థానం, తిరుపతి-వారికి మరియు ఈషప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగా సహాయ సహకారాలందించిన 
తదితర అధికారిగణానికి నమస్సులు. ఈ|ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతము”ను ఆం(ధావళికి 
అందజేయటంలో (ప్రధానపా(త్ర వహించిన-వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదక మండలి, సలహా మండలి) 
విద్యావేత్తలకు, (ప్రధాన సంపాదకుడు ఆచార్య బి.వి. సు(బ్రహ్మణ్యంగారికి -నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. 
తి.తి.దేవస్థానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని (ప్రకటించడంలో వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు 
ఎడిటోరియల్‌ కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా స్థానిక పండితవర్యుల ఉప సంఘం 
(ఎడిటోరియల్‌ సెల్‌) నిర్మాణానికి సిఫారసు చేస్తే దేవస్థానం ఆమేరకు పండితవరేణ్యులు డా॥ కె. సర్వోత్తమరావు, శ్రీ 
సముద్రాల లక్ష్మణయ్య, మహాకని శ్రీముదినర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌సెల్‌ను ఏర్పరచడం జరిగింది. 
ఈ మేరకు ఆరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈసెల్‌ ఉపకారం అద్వితీయమై మరువరానిది. వర్క్‌షాపువలె 
నిర్వహింపబడుతున్న కవిత్రయ మహాభారత యజ్ఞంలో వీరు పాలుపంచుకుంటున్నారు. ఆకారణంగానే తక్కిన పర్వాలను 
త్వరితంగా గుణాత్మకంగా వెలువరించగలుగుతున్నాం. 

“సప్తగిరి” సంపాదకులుగా, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి అమరులయ్యేవరకూ ప్రముఖ २१९४ 
వహించిన కా(ట్రపాటి సుబ్బారావుగారికి హార్దిక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్ని 
విధాలా సహాయ సహకారాలందించిన ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు రీసెర్స్‌ అసిస్టెంటు డా॥ కోరాడ రామకృష్ణ 
తెలుగు సబ్‌-ఎడిటర్లు డాక్టర్‌ కె. రాధారమణ, డాక్టర్‌ అల్లాడి సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. 
శ్రీనివాసన్‌ గారికి, తదితర సిబ్బందికి, ఈ పుస్తకాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది పాఠకులకు తక్కువ వ్యవధిలో 
అందించడానికి తోడ్సడిన టి.టి.డి. ము(ద్రణాలయాధికారి శ్రీ ఐ. పార్వతీశ్వర రావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 

శ్రీవేంకటేశ్వరస్వామి వారి అను(గ్రహ విశేషంవల్ల ఈ మహోత్తమ(గంధం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


డా॥ఎన్‌. ఎస్‌. రామమూర్తి 
కన్వీనర్‌ 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


గంహెదరక మండలి 
అధ్యక్షులు 


శ్రీ ఎ.పి.వి.ఎన్‌.ఈర్మ ఐ.ఎ.ఎస్‌, 


కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి, 
ప్రధాన సంపాదకులు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం, 
సంపాదక మండలి సభ్యులు 
శ్రీపొత్తూరి వెంకటేశ్వరరావు 
డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె. సర్వోత్తమరావు 
సలహా మండలి సభ్యులు 


డా॥ విరుదురాజు రామరాజు దా॥ పి. రంగారావు, పౌరసంబంధాధికారి 
(ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
ఆచార్య ఎం. కులశేఖరరావు డా॥ మేడసాని మోహన్‌, డైరెక్టర్‌ 


ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు అన్నమాచార్య ప్రాజెక్టు, (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
ఆచార్య ఎం. బుద్ధన్న డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద, కార్యదర్శి, 
ధర్మప్రచార పరిషత్తు (ఎక్స్‌ అఫిషియో సభ్యులు) 
४९56 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి, 


“సప్తగిరి” సంపాదకులు, తి.తి.దేవస్థానములు, తిరుపతి. 


ॐ @ न ® छ > @ अ 


(श्रय 
= © 


29. 
30. 


పేర్లు 
డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 
డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 
దాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 


డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 
డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 
శ్రీ సింగరాజు సచ్చిదానందం 


డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణ శర్మ 


డాక్టర్‌ కె. రామగోపాలకృష్ణమూర్తి 


5 డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
. శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్ర్రి 
: డాక్టర్‌ 28. హరిహరనాథ్‌ 

. డాక్టర్‌ మల్లెల గురవయ్య 

. డాక్టర్‌ उ. రాజన్న శాస్ర 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. డాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. డాక్టర్‌ పి. వెంకటరాజు 

. డాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

. డాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. డాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

४ డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్షణయ్య 

. డాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

. డాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

. డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 
శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
డాక్టర్‌ ఎ. నాగభూషణం 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 


పర్వాలు, ఆశ్వాసాలు 


ఆది. ఆశ్వా. 1,2,3 


ఆది. ఆశ్వా. 4; శాంతి. ఆశ్వా.1 


ఆది. ఆశ్వా. 5,6,7,8; సభా. ఆశ్వా 1,2 


ఆరణ్య. 
విరాట. 
విరాట. 
విరాట. 
విరాట. 
విరాట. 


ఉద్యోగ. 
ఉద్యోగ. 


ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ అశ్వా. 1,2 


ఆశ్వా 1 
ఆశ్వా. 2 


ఆశ్వా. 8; ద్రోణ. ఆశ్వా. 3,4; శల్య. ఆశ్వా.2 


ఆశ్వా. 4 

ఆశ్వా. 5 

ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 
ఆశ్వా. 83,4 


భీష్మ. ఆశ్వా. 3 
ద్రోణ. ఆశ్వా. 1 
ద్రోణ. ఆశ్వా. 2 
ద్రోణ. ఆశ్వా. 5 
కర్ణ, ఆశ్వా. 1 


కర్ణ, ఆశ్వా. 2 


కర్ణ, ఆశ్వా. ॐ 


శల్య. ఆశ్వా. 1 


ల్‌ శా 0 శా ८ ९८. ०~ Te ° ८ రా- 
(@&. అశ్వా. 12; అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 


శాంతి, 
శాంతి, 
శాంతి, 
శాంతి, 
శాంతి, 


ఆశ్వా. 2 
ఆశ్వా. ॐ 
ఆశ్వా. 4 
ఆశ్వా. 5 
ఆశ్వా. 6 


ఆను. ఆశ్వా. 1,2 


ఆను. ఆశ్వా. 3,4 


ఆను. ఆ శ్వా. 5 


అశ్వ. ఆశ్వా. 83,4 


ఆడ్ర. ఆశ్వా. 1,2 


ఆదిపర్వం 
సభాపర్వం 
ఆరణ్యపర్వం 
విరాటపర్వం 
ఉద్యోగపర్వం 
భీష్మపర్వం 
ద్రోణపర్వం 
కర్ణపర్వం 
శల్యపర్వం 
సౌప్తికపర్వం 

స్త్రీ పర్వం 
శాంతిపర్వం 
ఆనుశాసవికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆశ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాటప్రస్థానికపర్వం 
స్వర్లా రోహణప ८९० 
భండార్శరు సంస్థవారి 
సంస్కృతభారత ప్రతి 
సంస్కృత మహాభారతము 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
2:5० 

९९) ९24००९ 
చంపకమాల 


మత్తేభ విక్రీడితం 
శార్దూల వి కీడితం 


ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


శాంతిపర్వ కథాసారం - 1 


శాంతిపర్య కథాసారం 


(రెండవ భాగం) 


ప్రశ్నోత్తర మాలిక: 


భీష్ముడు 


: ధర్మరాజా! నాకు తెలిసిన విధంగా ప్రజ్ఞను కలిగించే వాక్యాలను ఇంతవరకూ బోధించాను. ఇంకా ఏమి వినాలని 


కోరుకొంటున్నావు? (4.2) 


ధర్మరాజు ప్రశ్న54: పితామహా! ఇంతవరకు రాజ ధర్మాలు వివరంగా చెప్పావు. కృతజ్ఞాడను. సకల భూప్రజలకూ పరమ హితాన్ని 


భీష్ముడు 


ప్రశ్న 55 


ఉత్తరం 


ప్రశ్న 56 


కలిగించే ఉత్తమ ధర్మం ఏది? 4.3,4) 


: ధర్మం అనేక విధాలుగా విస్తరిల్లి ఉంటుంది. అది ఎన్ని విధాలుగా ఉన్నా ఆచరణయోగ్యమే. ప్రతిధర్మం ఫలితాన్ని 


పొందింపచేస్తుంది. ధర్మతత్త్వం తెలిసినవాడు మాత్రం ముక్తినిచ్చేదే ఉత్తమ ధర్మమంటాడు. ఇది ఇష్టం, అది అనిష్టం 
అని హృదయంలో భావించకుండా ఉండటమే మోక్షాన్ని కలిగించే ధర్మం. ఈ అంశాన్ని తెలిపే ఇతిహాసం ఒకటి 
ఉన్నది. అది “సేనజిత్‌ విప్రసంవాదం”. అందులో పుత్రశోకార్తుడయిన సేనజిత్తనేరాజుకు ఒక విప్రుడు చెప్పిన బోధ 
గమనించదగింది. దానిసార మేమంటే - సృష్టిలో పుట్టినవారంతా గిట్టటం సహజం. కాబట్టి నీ కొడు కొక్కడే 
చనిపోయినట్లు శోకించటం శోచనీయం. పితృపుత్రాది బంధుసంబంధం నదిలో కలిసి కొట్టుకొనిపోయే రెండు 
కొయ్యలవంటిది. అవి కొంతదూరం కలిసి సాగి ఆపైన విడిపోతాయి. మానవ సంబంధాలూ అంతే. కాబట్టి 
బంధువులు ముక్తిప్రాప్తికి కారణం కానే కాదు. సుఖదుఃఖాలు శరీరానికే, ఆత్మరూపుడైన నరుడికి కావు. కర్మఫలం 
అందరూ అనుభవించవలసిందే. అయితే, తృష్ణను త్యాగం చేస్తే కర్మఫలాన్ని అనుభవించటం నివారించవచ్చును. 
పింగళ అనే వేశ్య ప్రియుడికొరకు వేచి వేచి విసిగివేసారి చివరకు ఆశవలననే ఆ దుఃఖం ఏర్పడిందని తెలిసికొని, 
ఇంద్రియాలను జయించి తృష్ట్ణారాహిత్యాన్ని సాధించటమే ముక్తిహేతువైన ధర్మమని తలంచింది. సేనజిత్తు ఆ 
సత్యం తెలిసికొని శోకవిముక్తు డయ్యాడు. 


: జీవరాశులు నశించిపోయే కాలం ఎర్పడినప్పుడు ప్రజలు ఎం చేయాలి? (4.20) 


: నీ ప్రశ్నకు తగిన సమాధానం “పితాపుత్ర సంవాద'మనే ఇతిహాసంవలన తెలుస్తుంది. మేధావి అనే బ్రాహ్మణుడికి ఒక 


కొడుకున్నాడు. అతడు తండ్రిని ఇటువంటి ప్రశ్ననే అడిగాడు. వారిరువురి నడుమ చర్చసాగింది. దాని సార మిది- 
కొందరు చతురాశ్రమాలను నిర్వహించి ప్రశాంతంగా జీవిస్తూ మోక్షాన్ని పొందవచ్చునంటారు. కాని, మానవుడు 
పుట్టిన క్షణంనుండి మృత్యువు వెంటాడుతూనే ఉంటుంది. అడవిలో నిద్రపోతున్న వాడిని పులి కబలించినట్లు 
మానవుడిని మృతువు మ్రింగివేస్తుంది. కాబట్టి మానవుడు కాలానికి అధీనుడే కాని అతడికి కాలం అధీనం కాదు. 
కాలం ముందు ప్రాణులన్నీ సమానులే. సత్యమే అమృతం, మోహమే మృత్యువు. ఈ జ్ఞానంతో సంసారబంధాలను 
తెంచుకొనాలి. అప్పుడు సుఖదుఃఖాలు రెండూ సమానమే జెతాయి. శాంతి చేకూరుతుంది. హింసతో కూడిన 
యజ్ఞం అహంకారం కలిగిస్తుంది. వాజ్మానస నియమరూపమైన యజ్ఞం వలన అవ్యయానందం కలుగుతుంది. 
కాబట్టి మనోవికారహేతువైన అరిషడ్వర్గాన్ని త్యజించి ఎకాంతంలో నిశ్చలమనస్కుడై ఆత్మాన్వేషణం చేసికొనటమే 
శాంతికి మార్గం. కాబట్టి ధర్మరాజా! సత్యప్రవర్తనలోనూ, ధర్మ నిర్వహణంలోనూ నేర్చరివి కమ్ము, 


: లోకంలో ధనవంతులు, పేదవారు అని రెండు తెగలుగా జనులు కనిపిస్తుంటారు. వారిలో సుఖు లెవ్వరు? దుఃఖు 


లెవ్వరు? (4.32) 


ప్రశ్న 57 


ఉత్తరం 


ప్రశ్న 58 


ఉత్తరం 


ప్రశ్న 61 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - II 


: శాంతి కాముకుడైన శమ్యాకుడు అనే బ్రాహ్మణుడు సంసారాన్ని త్యజించి కటకటపడుతూ నా వద్దకు వచ్చాడు. 


అతడితో జరిగిన ప్రసంగంలో కొన్ని విశేషాలు నీ సందేహానికి సమాధానాలు జెతాయి. వాటి సారాంశమిది - కలిమి 
లేములను ఒక త్రాసులో పెట్టి తూస్తే కలిమికంటే లేమివైపే త్రాసు ముల్లు మొగ్గింది. ధనవంతుడు తన సంపద 
కారణంగా అనుక్షణం మృత్యుముఖంలో ఉన్నట్లు భయపడుతూ ఉంటాడు. ధనం నిరంతర దుఃఖాన్ని కలిగిస్తుంది. 
కాబట్టి ధనాశను వదలితే సుఖం ప్రాప్తిస్తుంది. పేదవాడు నిర్భయంగా ఉండగలడు. ఆత్మాధీనమైన జీవితం 
ఆనందదాయకం. 


: ధనతృష్టకు లోనైనవాడు ఎప్పుడు ఎ విధంగా సుఖం పొందుతాడు? (4.39) 


: ధనం సంపాదించి సంపాదించి విసుగుపుట్టి దానిని చాలించినప్పుడు మనిషికి సుఖం లభిస్తుంది. ఈ అంశాన్ని తెలిపే 


మంకి అనే బ్రాహ్మణుడి చరిత్ర వినదగింది. దాని తాత్సర్యం తెలియదగింది. సుఖప్రాప్తికి ధనం మూలం కావచ్చును. 
అయితే, ఆ ధనం కోరినంతనే సిద్ధించదు. దానికై యత్నించాలి, యత్నించినా సిద్దిస్తుందని నమ్మకం లేదు - సిద్ధిస్తే 
సిద్ధించవచ్చును. లేకుంటే లేకపోవచ్చును. సిద్ధించినా ఆ ధనంతోపాటు ఎన్నో వెతలు వెన్నంటి ఉంటాయి. ధనం 
సిద్దించకపోవటం మరణంతో సమానం. కాబట్టి ధనతృష్టనే త్యజించటం మంచిది. ఇచ్భానిరసనమే సుఖం. 
కామతిరస్కారంవలన లోభాదులు ఉండవు. శాంతి దాంతి సత్య క్షమా భూతదయలు కలుగుతాయి. 


: నరుడు ఎమి చేస్తే అతడిశోకం నశిస్తుంది? ఎ మార్గాన అతడు మోక్షాన్ని పొందగలడు? (4.54) 


: అజగర చరిత్రమనే ఇతిహాసం ఈ ప్రశ్నలకు సమాధానం జెతుంది. అజగరుడు అనే బ్రాహ్మణుడు ప్రహాదుడనే 


రాక్షసరాజుకు శమసాధన ప్రకారాన్ని ఉపదేశించాడు. మానవుడికి మేలు కావాలని కోరకుండా ఉండటం, కీడు 
దాపురించినప్పుడు జాలిపడినా దానినుండి విముక్తుడు కావాలి. మేలు కీడులను సమంగా చూస్తూ సాక్షీభూతంగా 
ఉండే చిత్తంతో ఆ రెండింటియందు ఉపేక్ష వహించి జీవించాలి. శాంతికి అదే మార్గం. 


: బంధువుల కలిమి, కర్మం, ధనం, బుద్ధిబలం - అనే ఈ నాలుగింటిలో దేనివలన నరుడికి గొప్పకీర్తి కలుగుతుంది? 


(4.67) 


: ప్రజ్ఞయే ప్రతిష్ట, లాభం, స్వర్గం; ప్రజ్ఞయే ముక్తి. ప్రజ్ఞకు సాధ్యంకాని పనులు లేవు. కాశ్యపుడనే బ్రాహ్మణుడికి 


నక్కరూపంలో వచ్చిన ఇంద్రుడికి జరిగిన సంవాదం ఉదాహరణం. దానివలన అన్ని విధాలా ప్రజ్ఞయే ఉత్తమాశ్రయ 
మని స్పష్టమౌతుంది. 


: నరుడు దానం, తపస్సు, పెద్దలసేవ, అనేక యజ్ఞాలూ చేస్తుంటాడు. అవి ఎట్లా పరిణతిపొంది అతడిని 


(न 


చెందుతాయి? (4. 70) 


: నరుడు చేసిన పాపపుణ్యాలు అతడిని నీడవలె వెన్నంటి ఉంటూ, అతడు చనిపోతే అతడిని అనుసరించి 


పరలోకాలకు వెళ్ళుతాయి. ఫలితార్గ మేమంటే నరుడు బ్రతికినా, చనిపోయినా అతడు చేసిన పాపపుణ్యాలు తమ 
ప్రభావాన్ని నెరపుతూ ఉంటాయి. 


: భూతసృష్టి ఎవ్వడివలన ఎవిధంగా జరిగింది? (4. 80) 


ध పూర్వం భరద్వాజబుషి ఇటువంటి అంశంతోపాటు మరికొన్ని అంశాలు అడుగగా భృగుమహర్షి వివరించాడు. 


వాటిని తెలిసికొంటే ఈ అనుమానం తీరుతుంది. నారాయణుడు అవ్యయుడు, అనంతుడు. అతడు మనసులో 
సృష్టిసంకల్పం చేశాడు. తనలోని వెయ్యోవంతుతో అవ్యక్తుడనే వాడిని సృష్టించాడు. అతడు జరామరణాలు 
లేనివాడు, సాటిలేనివాడు. అతడివలన మహత్తత్ల్వ్వం (ప్రకృతి) కలిగింది. దివ్యతేజోమయమైన పద్మాన్ని ఒకదానిని 
ప్రభవింపజేశాడు. అందులోనుండి బ్రహ్మ ఉద్భవించాడు. ఆ బ్రహ్మ సంకల్పంవలన ఆకాశం పుట్టింది. దీని నుండి 


ప్రశ్న 62 


ఉత్తరం 


ప్రశ్న 63 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - Ill 


నీరూ, నీటినుండి నిప్పూ, గాలీ జన్మించాయి. ఆ తరువాత నిప్పుగాలుల కలయికతో భూమి పుట్టింది. బ్రహ్మకు 
సర్వభూతాలూ శరీర భాగాలే. ఆయన శరీరానికి పర్వతాలు ఎముకలు, భూమి క్రొవ్వూమాంసమూ, సముద్రాలు 
నెత్తురు, ఆకాశం పొట్ట, గాలి ఊర్చు, అగ్ని తేజస్సు, నదులు రక్తవాహికలైన నరాలు, సూర్యచంద్రులు కన్నులు, 
ఊర్ణ్వలోకం శిరస్సు, పాతాళం పాదాలు, దిక్కులు చేతులు - ఇట్లా అంతం లేని శరీరం కలవాడు నారాయణుడు. 
సృష్టి జంగమ స్థావరాత్మకం. జగన్య్మూర్తి అయిన విష్ణువునుండి పంచభూతాలు జన్మించాయి. కాబట్టి అవి కూడా 
విష్ణువువలెనే అనంతాలు. సృష్టిలో చేష్టలు, శబ్దాలు, ద్రవాలు, వేడిమి, గట్టిదనం అనే గుణాలు వరుసగా వాయువు, 
ఆకాశం, జలం, అగ్ని భూమి అనే పంచభూతాల వలన కలుగుతాయి. స్థావరాలలో కూడా పంచభూతాత్మక 
చైతన్యం ఉన్నది. పంచభూతాలకు గంధాది లక్షణా లున్నాయి. వాటిని మానవులు క్రమంగా ఇంద్రియాలద్వారా, 
వాటిని నియంత్రించే మనస్సుద్వారా, గ్రహించి అనుభవిస్తారు. జీవుడు అనుభోక్త. సుఖదుఃఖాలు అతడియందే 
ప్రతిఫలిస్తాయి. అతడిని పురుషుడనీ, క్షేత్రజ్ఞుడనీ అంటారు. జీవుడికంటె ఆత్మ భిన్నమయింది. క్షేత్ర క్షేత్రజ్ఞతత్త్వ్వం, 
సత్స్వరజస్తమోగుణాలు అనే ఈ మానవ స్వభావ వికారాలకు మిక్కిలి దూరమై, ఈ జన్మపరంపరాచక్రాన 
తగుల్కొనకుండా ఆత్మ మోక్షాన్ని చేరుకొంటుంది. పండితుడు ఆధ్యాత్మ చింతనతో, నిర్మల మతితో కేవలుడైన 
పురుషుడిని అన్వేషించి, దర్శించి, అతడియందే తన మనస్సును లగ్నంచేసి, ఇతరమైనది దేనినీ చూడక, కేవల 
ప్రశాంతితో సుఖాలనన్నిటిని మించిన ఆ పరమసుఖాన్ని పొందుతాడు. (ఈ సందర్భంలోనే భరద్వాజుడి కోరికపై 
భృగుమహర్షి వినిపించిన వర్ణాశ్రమధర్మాలను గురించి, భూలోక స్వర్గలోకాలను గురించి భీష్ముడు ధర్మరాజుకు 
వినిపించాడు). 


: ఆచారవిధులను వివరించి చెప్పుము. (4. 116) 


: మంచి చెడు నడతలు సజ్జన దుర్ణనులకు సమానమే. ఉదాహరణకు రాజమార్గంలో, సభలో, పశువులమందలో 


మలమూత్ర 52368 చేయకుండటం, శుచిగా ఆచమించి నిలకడగా నీట మునగటం, సంధ్యావేళలలో సూర్యుడికి 
అర్థ్య మిచ్చి పూజించటం, సూర్యుడు పొడిచేటప్పుడు, క్రుంకేటప్పుడు నిద్రపోకుండ ఉండటం, పాద్యఅర్థ్య 
స్నానాదికాలు ముగిసిన పిదప భుజించటం, అన్నాన్ని నిందించకుండటం, తడికాళ్ళతో నిద్రకు ఉపక్రమించకుండ 
ఉండటం - అనేవి సదాచారాలని నారదుడు చెప్పాడు. ఇతర స్త్రీని వివస్రగా ఉన్నప్పుడు చూడరాదు. స్వీయమలాన్ని 
చూడకూడదు, స్వీయ పాపాన్ని దాచిపెట్టరాదు. సంభోగక్రియను గుప్తంగా ఉంచాలి గాని ప్రకటనం చేయరాదు. 
- ఇటువంటి ఆచారాలు దురాచారాలకు దూరంగా ఉంచుతాయి. గురువులను సేవించటం, బ్రాహ్మణులను 
కీర్తించటం నరుడికి ఆయుస్సును పెంచుతాయి. 


: తాతా! నేను అధ్యాత్మ విద్యను గురించి వినాలని కోరుతున్నాను. చెప్పుము. (4.120) 


: కడలికెరటాలవలె జీవాత్మ పుట్టుతూ గిట్టుతూ ఉంటుంది. భూమి, నీరు, కాంతి, గాలి, ఆకాశం అనేవి పంచ 


భూతాలు. వాటి స్వభావాలైన వాసన, ద్రవం, తేజస్సు, చలనం, శబ్దం - అనేవి ఇంద్రియాల ద్వారాగ్రహింపునకువస్తాయి. 
చెవి, ముక్కు, నోరు, తోలు, కన్ను - అనేవి ఈ ఇంద్రియాలు. వాసనాది పంచభూతాల గుణాలు అనుభవా నికి 
రావటానికి ఆ సాధనాలకు పెద్ద ఆధారభూమి మనస్సు. ఆ మనస్సు ద్వారానే విషయజ్ఞానం మానవుడిలో ప్రవృత్తిని 
రేకెత్తించి ఈ జననమరణ చక్రంలో పడవేసి త్రిపుతుంటుంది. ఆ చక్రభ్రమణం నుండి బఎయటపడాలంట్కేముందుగా 
ఇంద్రియాలను మళ్ళించి మనస్సుతో వాటిని చేరిస్తే, బుద్దిని లోలోననే అణచివేయవచ్చును. ఆ విధంగా పురుషుడు 
అంతర్ముఖుడైనప్పుడు అతడిలో బుద్ధి గోచరించని స్థితికలుగుతుంది. ఆత్మజీవంతోచేరి భూతాత్ముడనీ, శరీర ९० 
తెలిసి క్షేత్రజ్ఞుడనీ, శరీరం తాను కానని తెలిసి పురుషుడనీ, పరమేశ్వరుడనీ, బుద్దికి ఎడంగా నిలిచి “బుద్ధిసాక్షి అనీ, 


శాంతిపర్వ కథాసారం - IV 


తత్త్వ దర్శనంతో జనన రహితుడనే పిలువబడుతూ ఉంటాడు. “ఆత్మ” పరమేశ్వరుడైనప్పుడు అతడు విశ్వమయుడు. సృష్టి అంతా 


ప్రశ్న 64 


ఉత్తరం 


ప్రశ్న 65 


ఉత్తరం 


అతడిలో గోచరించేదే. అదే సృష్టి తిరిగి అత్ముడికి ఇంద్రియానుభవం ద్వారా గోచరిస్తున్నదంటే తాత్సర్యం- అదంతా 
మాయవలన స్వప్నసదృశమైన మిథ్య తప్ప అన్యం కాదు. మాయకారణంగానే “ఆత్మ తనను తాను కాంచలేక, 
మోసానికి గురి అయి పరమాత్మకు వెలి అయి అలమటిస్తుంది. మిధ్యాజ్ఞానమే మాయ. మాయకు మానవుడిలోని 
గుణత్రయం శరీరం. కాబట్టి మాయాతత్త్వం గ్రహించి, మొదట తమస్సును, ఆ పిదప రజస్సును వదలివేయాలి. 
అప్పుడు ఆత్మ శుద్ధసత్వ్వరూపంతో వెలుగుతూ ఉంటుంది. అటు తరువాత ఆ खल) కూడా తొలగించుకొనాలి. 
అపుడు కేవలం జ్ఞానం - విమలబోధ - కలిగి ఆత్మపరమాత్మగా జె తాడు. గుణత్రయ రాహిత్యమే కైవల్యం. పరిశీలిస్తే 
సత్వగుణం సుఖమయం. రజస్సు నిరంతర దుఃఖనిలయం, తమస్సు జ్ఞానమాంద్య రూపం. అయితే సమతాదృష్టితో 
ఆయాగుణాలను, వాటి స్వభావాలను దూరంచేయగలిగితే మాయను పోద్రోలినబ్లే. గుణత్రయ రాహిత్యమే 
మాయానాశనం. ఇది ఆధ్యాత్మపద్దతి. 


ఆధ్యాత్మవిద్యకు ఉపకరించే యోగవిద్యను తెలియటం అవసరం. మనస్సు చలించకుండా, ఎకాగ్రమై నిలిచి 
ఉండాలి అంటే దృఢ నిశ్చయం అవసరం. మబ్బులో మెరుపువలె, తామరాకుపై నీటి బిందువువలె మనస్సులో 
ఆలోచన సహజంగా ఉంటుంది. మనస్సు ప్రసరించే తీరూ, గాలి వీచే పద్ధతీ ఒకటే. గాలి కారణంగానే మనస్సు 
చలిస్తుంది కాబట్టి శరీరంలోని వాయువును మనోనిగ్రహం కొరకు నియమించాలి. వాయు నిగ్రహణం సులభం 
కాదు. అది క్రమక్రమంగా సాగాలి. స్థిరమైన సంకల్పంతో యమ నియమాదులైన ఎనిమిది సాధనాలతో వాయు 
నిరోధానికై యత్నించాలి. ఆ ప్రయత్నంలో ముందుగా ఆలోచనలు కరిగిపోతాయి. తరువాత సందేహం కలుగుతుంది. 
ఆ పిదప జ్ఞానం వాయువును క్రమబద్ధం చేయగలుగుతుంది. క్రమబద్ధమైన వాయువు శరీరాంతర్గతనాడు లలో 
ప్రయాణం చేసి శరీరంలోని బ్రహ్మస్థానాన్ని చేరుకొంటుంది. అపుడు మనస్సు నిశ్చలమై, శాంతిపూర్ణమై బ్రహ్మానందాన్ని 
అందుకొంటుంది. ఆ తరువాత ఆనందంలో లీనమై పోతుంది. 


: 28:30 చేసే విధానాన్ని, జపం చేసేవారు పొందే ఫలితాన్ని తెలుపుము. (4. 129) 


: సాధకుడు శుచిగా దర్భలు పరిచిన సమతలంమీద ఆసీనుడై జ్ఞానకర్మేంద్రియాలను అన్యవిషయాలతో సక్తం 


కాకుండా నిగ్రహించి, ఏకాగ్రచిత్తుడై, మాత్సర్యం, గర్వం, దర్పం, దంభం - వీటిని తొలగించుకొని జపం చేయటానికి 
ఉద్యుక్తుడు కావాలి. జపవిధానాన్ని సరిగా పాటిస్తే మోక్షం కలుగుతుంది. అనుమానం లేదు. అదే జపంలో శౌచాది 
లక్షణాలు లోపిస్తే నరకం కూడా ప్రాప్తించవచ్చును. దీనిని వివరించే కౌశికుడు, ధర్మదేవత, యమధర్మరాజు, 
కాలపురుషుడు, మృత్యుదేవత - వీరందరి నడుమ జరిగిన సంవాదం తెలియదగింది. కౌశికుడికీ ఇక్ష్వాకు 
మహారాజుకూ జరిగిన సంవాదం ఉపకరిస్తుంది. వీటి తాత్సర్య మేమిటంటే - జపశీలురూ, యోగులూ ఇద్దరూ 
పుణ్యగతులు పొందుతారు. అయితే జపశీలురు భారరహితంగా పైకెగసే శక్తి కలిగి యోగులకంటె మిన్నగా 
ఉంటారు. 


: నిరతిశయ జ్ఞానయోగ విధాన్ని వివరించుము. (4. 171) 


: ఈ ప్రశ్నకు సమాధానంగా వును బృహస్పతి సంవాదం అనే ఇతిహాసం ఉపయోగపడుతుంది. జ్ఞానయోగం 


మానసిక ప్రక్రియ. అందువలన మనస్సు కలత దేరి, కల్మషానికి దూరమై నిర్మలంగా ఉన్నప్పుడు పురుషుడుఆత్మజ్ఞుడు 
కాగలడు. ఆత్మజ్ఞానం పొందగలడు. మురికినీటిలో రూపం కనపడనట్లు కలత చెందిన మనస్సుతోఆత్మజ్ఞానం 
పొందలేరు. తేరిన నీటిలో రూపుకానబడినట్టు నిర్మలమైన మనస్సుతో ఆత్మజ్ఞానం పొందగలరు. ఇంద్రియనిగ్రహం 
వలననే మనస్సు నిర్మలమౌతుంది. పాపాలు నశిస్తే జ్ఞానం కలిగి, మెరుగుటద్దంవలె ప్రకాశిస్తూ ఉంటుంది. అపుడు 


ప్రశ్న 66 


ఉత్తరం 


ప్రశ్న 67 


ఉత్తరం 


ప్రశ్న 68 


శాంతిపర్వ కథాసారం - V 


శరీరంలోని ఆత్మ తనను తాను దానిలో చూచుకొనగలుగుతుంది. జ్ఞానం ఆత్మలో ఐక్యమౌతుంది. సమ్యగ్‌జ్ఞానం 
పొందాలంటే మాయను జయించాలి. ఆత్మను మాయ ఆవరించి ఉంటుంది. గుణత్రయం మూడు పురులుగా 
కలిసి ఆత్మను చుట్టుకొని ఉంటుంది. ఆ పురిని వైరాగ్యమనే కొడవలితో తెగవేయాలి. మనస్సూ, బుద్ధీ, జ్ఞానమూ 
నరుడినుండి తొలగిపోతే తప్ప అతడికి శాశ్వతం, సర్వవ్యాపి అయిన జ్ఞానతత్త్వం అయిన పరమేశ్వర స్వరూపం 
గోచరించదు. ఆ పరతత్త్వం గొప్పవెలుగు. ఆ వెలుగు అమృతం, అచ్యుతం, అమలం, అమేయం, అవ్యయం, 
అనంతం. దానిని యమనియమాది సాధన సంపత్తితో ప్రశాంతచిత్తం ద్వారా గ్రహించవచ్చును. అప్పుడే ఆ ०८९९० 
మానవుడి అనుభవానికి అందుతుంది. 


: మహనీయుడైన శ్రీకృష్ణుడి మాహాత్మా్యాన్ని వినిపించుము. (4.203) 


: నే నిదివరలో నారద జామదగ్న్య మార్కండేయ వ్యాస వాల్మీకి ప్రభృతి మునీంద్రులు చెప్పగా వినిన విశేషాలను 


చెప్పుతాను. శ్రీకృష్ణుడు ప్రభవిష్ణుడైన విష్ణుడు. అతడే తన దివ్యశక్తితో తానూ కర్మనిర్వహణ నైపుణ్యంతో 
వినోదించాలనే సంకల్పంతో ఈ సృష్టికి మూలపదార్థాలైన పంచభూతాలను కల్పించాడు. నీటిపై భద్రమైన 
శయ్యమీద (శేషతల్పంమీద) పరుండి ఉండగా నాభినుండి ఒక పద్మం పుట్టింది. దాని నుండి బ్రహ్మ పుట్టాడు. 
అతడికి ఎడుగురు మానస పుత్రులు కలిగారు. వారు వరుసగా మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, 
పులహుడు, క్రతువు, దక్షుడు. వారిలో మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. ఆ కశ్యపుడివలన దేవతలు, 
రాక్షసులు, గరుడులు, నాగులు మొదలైన జాతులు జనించాయి. ఆ కశ్యపుడికే సూర్యుడు జన్మించగా, అత్రికి 
చంద్రుడు కలిగి, ఆ సూర్యచంద్రు లిద్దరూ క్షత్రియ వంశాలకు మూలపురుషు లయ్యారు. ఆ వంశాలకు చెందిన 
రాజులు పలువురు పెక్కు దేశాలు పాలించారు. భిన్న భిన్న కాలాలలో భిన్న భిన్న దేశాలలో ఆ క్షత్రియ వంశాలు 
అనేక శాఖోపశాఖలుగా వర్థిల్లాయి. శ్రీకృష్ణుడు తనకు కావలసి వచ్చినప్పుడు వారిలో వారికి సంభవించే యుద్దాలను 
నిమిత్తమాత్రంగా గ్రహించి వివిధ క్షత్రియ వంశాలను నశింపజేస్తూ ఉంటాడు. ఆ దేవుడు శ్రీకృష్ణరూపంతో పాటుగా 
బలరామ, మన్మథ, అనిరుద్ధ రూపాలను ధరించి, ఈ జగత్తును భరిస్తూ వినోదం కొరకు జన్మలెత్తి ఆటలాడుకొంటాడు. 
(శ్రికృష్ణుడివైపు చూపిస్తూ) ఈ జగత్స తిని సామాన్య మానవుడిగా చూడటం అజ్ఞానం. శ్రీకృష్ణుడు భక్తపరాధీనుడు 
కాబట్టి ఉత్తములకు ఆరాధనాభాజనమయ్యాడు. నరులకు కావలసిన భోగభాగ్యాలను గాని, ముక్తినిగాని, కేవలం 
తన కరుణా కటాక్షమాత్రాన ఈయగలడు. 


: పితామహా! మానవుడు ఎవరిని స్మరిస్తే పరమాత్మను పొందుతాడు? వ మార్గాన దైవధ్యానం కలుగుతుంది? (4.207) 


: నేను ఇదివరలో ఈ అంశంమీద నారద మహర్షివలన వినిన విశేషాలను తెలియపరుస్తాను. విష్ణువును ధ్యానించినవారు 


ముందుగా గొప్పభక్తిని, నిష్ణల్మషమైన శ్రద్ధను, ఆపైన ఇంద్రియ నిగ్రహాన్ని అలవరుచుకొనాలి. ఈ మూడు 
లక్షణాలూ విష్ణుధ్యానానికి సముకారకాలు. పాపరహితుడికి ఈ మూడు గుణాలూ అలవడతాయి. పాపనాశనానికి 
విష్ణువు మెచ్చిన పద్ధతి నియమపూర్వకంగా నిరంతర విష్ణుస్మరణం అనే అనుస్మృతి. “ఓం నమో వాసుదేవాయ' వంటి 
మంత్రాలను నిశ్చల మనస్సుతో జపించాలి. ఆ తరువాత అనుస్మృతిని (విష్ణునామ సహస్రం) పఠించాలి. దానివలన 
ధర్మార్థకామమోక్షాలను సాధించే సామర్థ్యం కలుగుతుంది. విష్ణుదేవుడు అనుస్మృతిని నారదుడికి బోధించాడు (విష్ణు 
సహగ్రనామ మని ప్రసిద్ధి చెందిన అనుస్మృతిని భీష్ముడు ధర్మరాజుకు వినిపించాడు). అనుస్కృతిని చదివినవారికీ, 
విన్నవారికీ, నమస్కరించినవారికీ పుణ్యగతి ముక్తి కలుగుతుంది. వేలకొద్ది అశ్వమేధయాగాలు చేసికూడా పొందలేని 
పరమపదాన్ని అనుస్కృతిని భక్తితో సేవించటంవలన సులభంగా పొందవచ్చును. 


: పితామహా! నాకు మోక్షమార్గాన్ని ఉపదేశించుము. (4. 260) 


శాంతిపర్వ కథాసారం - VI 


: దీనిని బోధించే వార్షేయాధ్యాత్మము అనే ఇతిహాసం ఉన్నది. దానిని వినుము. వార్షేయుడనే ఉత్తముడు 


మోక్షమార్గాన్ని ఉపదేశించుమన్న శిష్యుడికి దానిని వివరించాడు. దాని తాత్సర్యం ఇది. కాలచక్రం అవధిలేకుండా 
తిరుగుతూ ఉంటుంది. దాని భ్రమణంలో సృష్టులూ ప్రళయాలూ ఏర్పడుతూ ఉంటాయి. ప్రళయాంతంలో 
పరమాత్మ మాత్రం నిత్యుడై నిలిచి మరల లోకాలనూ భూతాలనూ సృష్టిస్తాడు. బుషులూ మునులూ పునస్సృష్టిలో 
పునరుద్భవించినప్పుడు వేదాలనూ శాస్తాలనూ తిరిగి పొందారు. వారు మేధావులై లోకాలన్నీ ఆచరించదగిన 
నియమ నిబంధనలను స్పష్టంగా తెలియపరచారు. మహర్షులు నిర్మించిన న్యాయాది శాస్త్రసముదాయాన్ని 
తెలిసికొన్నా ఆచరించినా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఆ శాస్త్రజ్ఞానమంతా ఒక్క విష్ణువునందు నిలిచి ఉంటుంది. 
మునీంద్రు లా జ్ఞానాన్ని వారి శిష్య పరంపరకు బోధించి లోకంలో వ్యాప్తిపాందించారు. పురుషుడితో కూడి 
ఉండటంవలన ప్రకృతి చైతన్యశక్తిని వహిస్తుంది. చైతన్యంనుండి బుద్ధి, దానినుండి అహంకారం పుట్టుతాయి 
అహంకారం ఆత్మను చేరుతుంది. అహంకారంవలన ఆకారం, ఆకారంవలన వాయువు, వాయువువలన తేజస్సు, 
తేజస్సువలన నీరు, నీటివలన భూమి - పుట్టి పంచభూతా లేర్పడ్డాయి. అహంకారమే భూతపంచకానికి మూలం. 
బుద్ధికి మహత్తని పేరు ఉన్నది. ఈ శరీరం తొమ్మిది ద్వారాలున్న పుణ్యపురం. ఈ పురాన ఆ పరమాత్మ ఊహాతీతమైన 
వ్యాప్తశక్తితో నిండి, అన్ని భావాలనూ, స్వభావాలనూ, గుణాలనూ పొంది శయనించి ఉన్నాడు. అందువలననే ఆ 
పరమాత్మను “పురుషుడు అని అంటారు. ఆ పురుషుడు అమరుడు, అవ్యయుడు, అజరుడు, అమేయుడు, 
అమలస్వభావుడు. చెట్టులో నిప్పువలె దేహంలో పురుషుడు ఉంటాడు. కట్టెల రాపిడివలన నిప్పు రాజుకొనేటట్టు 
యోగవిద్యాభ్యాసం వలన పురుషుడు తేజోరూపుడుగా బోధపడతాడు. ఆ తేజస్సు జ్ఞానంతో నిండి ఉంటుంది. ఆ 
జ్ఞానమయ తేజస్సు సర్వ భూతాలను ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి శ్రవణ, దర్శన, భాషణాదుల నది 
నిర్వహిస్తుంది. ఆ తేజోరూప పరమాత్మనుండే సృష్టి, స్థితి, లయాలు జరుగుతూ ఉంటాయి. దేహస్సుడైన పురుషుడు 
అన్నింటికీ సాక్షీ భూతుడుగా ఉంటాడు. 

కాలచక్రానికి బుద్ధి మొదలైన వికృతులు ఏడు అంచులు. అవ్యక్తం దాని కేంద్రస్థానం. జ్ఞాన కర్మేండ్రియాలూ 
పదహారు వికారాలూ వలయాలు. ఆత్మ దానిని అధిష్టించి ఉంటాడు. అది నిరంతర భ్రమణం కలిగింది. దానిని 
తత్వశోధన దృష్టితో దర్శించాలి. ఈ సంసారం ఒక అరణ్యం వంటిది. సంసారంలో పడి జీవించటం అంటే 
అడవిబాటలో నడవటం. సంసార పరిభ్రమణంలో సుఖశాంతు లుండవు. లౌకికమైన తెలివి తేటలు విజ్ఞానమనీ, 
ఆధ్యాత్మికమైన తెలివితేటలు జ్ఞానమనీ విజ్ఞా లంటారు. అహంకారం జీవుల సకల కార్యాలకూ మూలం. ఆయా 
కార్యాలవలన పాపపుణ్యాలు కలుగుతాయి. వాటి అనుభవం కొరకు ప్రాణి దేహం ధరించి, జనన మరణ చక్రాన 
పడి క్రిందికీ, మీదికీ తిరుగుతుంటాడు. ఈ జనన మరణ చక్రానికి మూలం ఆశాలత. దానికి ప్రాకుడు కొయ్య & 
ఈ సత్యం తెలిసి ఆశను త్రెంచివేయాలి. సృష్టిలోని ప్రాణికోటిలో మానవులు శ్రేష్ణులు. వారిలో బ్రాహ్మణులు, వారిలో 
మంత్రవేత్తలు, వారికంటె జ్ఞానులు ఉత్తములు. మానవుడికి నిజమైన నేత్రం జ్ఞానం. అజ్ఞాని గ్రుడ్జివాడితో 
సమానుడు. జ్ఞానార్దనకు ముందు నరుడు ధర్మాన్ని ఆచరించాలి. సంకల్ప వికల్పాలకు మనసులో తావీయకుండా 
సాధన చేయాలి. ఇంద్రియనిగ్రహం మనోనిగ్రహానికి ప్రాతిపదిక. అట్టి ఇంద్రియ నిగ్రహం జ్ఞానార్జనకు, తద్ద్వారా 
మోక్షప్రాప్తికీ హేతు వవుతుంది. నరుడు మాటలో, మనసులో, పనిలో శౌచాన్ని పాటిస్తూ, అహంకారాన్ని విడనాడి, 
శాంతస్వభావుడై ఉన్నప్పుడు, అతడిలో కోర్కెలు సన్నగిల్లి అంతరించిపోతాయి. ఆ స్థితిలో లోకంలోని ప్రాణిసమూహా 
న్నంతటినీ అతడు కరుణతో ఆదరించగలుగుతాడు. పవిత్రజీవనం, అహంకార రహితశీలం, కోర్కెలకు దూరమైన 
మనస్సు - ఈ మూడింటికి తోడుగా భూతదయ కలిగి ఉన్నవాడికి జ్ఞానం కలిగి తీరుతుంది. 

మానవుడు తనలోని జ్ఞానాన్నే వంటచెరకుగా వాడుకొంటూ, విజ్ఞానాగ్ని రగుల్కొనేటట్టు చేసి ప్రజ్వలింపజేయ 
గలిగితే అతడికి జరామరణాలకూ, ఇతర లౌకిక దుఃఖపరంపరలకూ దూరమైన అమృత త్వస్థితి కలుగుతుంది. 
అతడు ధ్రువమైన మోక్షస్థితిని చేరుకొంటాడు. 


ప్రశ్న 69 


ఉత్తరం 


ప్రశ్న 70 


ఉత్తరం 


ప్రశ్న 71 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - VI 


లోకంలో వ్యక్తం, అవ్యక్తం - అని పదార్థాలు రెండు విధాలు. వ్యక్తమంటే మృతువు, అవ్యక్తమంటే అమృతం- 
అని విష్ణువు చెప్పాడు. అది తెలిస్తేనే ముక్తికి దారి కనపడేది. అవ్యక్త మనబడే మూలప్రకృతి ముల్లోకాలకూ 
ఆలంబనమైనది. దానియందే లోకాలు జన్మించి, పెరిగి, లయమౌతాయి. ఆ అవ్యక్తం నివృత్తి లక్షణం కలది. నివృత్తి 
మార్గం సాటిలేని మేటి ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. 

నివృత్తి అంటే సంసారంనుండి మరలటం. దీనికి విరుద్ధమైనది ప్రవృత్తి - అంటే సంసారంలో పాల్గొనటం. 
దేహస్టుడైన ఆత్మ ప్రాకృతికాలైన త్రిగుణాలతో చుట్టబడి ఉంటాడు. కట్టుకొన్నచీరవలె ఒకటి, పైన వేసికొన్న 
వస్త్రంవలె మరొకటీ, తలకు గట్టిగా చుట్టుకొన్న గుడ్డవలె ఇంకొకటి నిండుగా క్రమ్ముకొంటాయి. త్రిగుణాలు 
చుట్టుకొని ఉండటంచేత ఆత్మ నిజస్వరూపం కానరాకుండా ఉంటుంది. త్రిగుణాతీతమైన మరొక గుణమున్నది. 
అదే పరబ్రహ్మతత్త్వం. 

బ్రహ్మచర్యం, అహింస అనేవి రెండూ గొప్ప ధర్మాలు. ఆ రెండింటిని ఆచరించటమే ఉత్తమ తపస్సు. ఆ 
తపస్సు చేసేవారికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞాననేత్రంతో అతడు ఈ లోకపు అంతర్బహిస్స్వరూపాలను 
సరిగా చక్కగా చూడగలడు. తపస్సు సంపారంనుండి మనస్సును మరల్చటానికి జెషధంవలె ఉపయోగపడుతుంది. 
తృష్ణాలతను త్రెంచటానికి కొడవలివలె పనిచేస్తుంది. ధర్మరాజా! నీవు కూడా ఆ శిష్యుడివలెనే జ్ఞానివై & జన్మను 
చరితార్థం చేసికొమ్ము, 


: మిథిలాధీశుడైన జనక మహారాజు ఎ కర్మవలన ముక్తిని పొందగలిగాడు. (4.338) 


: జనకరాజుకు నూర్గురు ఆచార్యు లుండేవారు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అతడికి 


బోధిస్తూ ఉండేవారు. జనకుడు అందరిపద్ధతులనూ గౌరవిస్తూ ఉండేవాడు. ఒకసారి పంచశిఖుడు (కాపిలేయుడు) 
అతడి సభకు వచ్చాడు. వాదులో ఆచార్యశతకాన్ని ఓడించాడు. జనకుడు అతడిని ఆశ్రయించి ముక్తిమార్గాన్ని 
బోధించు మని కోరాడు. అతడు ఉపదేశించాడు. అతడి వాక్యాల సారాంశ మిది - గుణత్రయాన్ని ఆత్మతత్వ్వంలో 
లీనం చేయాలి. అప్పు డవి సముద్రంలో కలిసిపోయే నదులవలె తమ ఉనికి లేకుండా పోతాయి. నరుడు మనస్సును 
సుఖదుఃఖాలవెంట పరుగత్తనీయకుండా అంతర్ముఖంగా త్రిప్పుకొని, ఆత్మలో చేర్చాలి. అప్పుడు నీళ్ళలో వేసిన 
ఉప్పువలె ఆత్మలో మనస్సు కలిసిపోతుంది. కుబుసం వదలిన పాము విలాసంగా కనపడేవిధంగా కర్మసంపర్కం 
వదలిన ఆత్మ స్వయం ప్రకాశమైన జ్ఞానంతో ప్రజ్వలిస్తుంది. ఈ వాక్యాలను విని జనకుడు విరక్తుడై మిథిలానగరం 
తగలపడిపోతున్నా తాను దుఃఖానికి దూరంగా నిలిచి స్థిత ప్రజ్ఞ డయ్యాడు. ఈ కథ విన్నవారికి కూడా ముక్తి 
కలుగుతుంది. 


: ఎట్టివాడు సుఖంతోనూ, శుభంతోనూ కూడి నిర్భయుడై జీవించగలడు. (4. 361) 


: దమ సంపన్నుడు సుఖంతోనూ, శుభంతోనూ నిర్భయంగా జీవించగలడు. దమం సద్ద్గుణాలరాశి, శౌచాదులు 


సద్గుణాలు. అతడు జ్ఞాని అయి సౌమ్యాకారంతో వెలుగొందుతాడు. 


: ద్రతస్థులు ఒక్కొకసారి భోజనాలు చేస్తూ ఉంటారు. వారికి వ్రతభంగం కలుగదా. (4. 365) 


: ఉపవాస వ్రతంలో ఉన్నవారు వేదోక్తాలైన భోజనాలు బ్రాహ్మణుల నిర్దేశానుసారం చేయటంలో తప్పు లేదు. మోక్షార్డి 


అయినవాడు సదా ఉపవాసిగా, బ్రహ్మచారిగా, అమాంసభోజిగా, అతిధిశేషభోక్తగా, అమృతాశిగా, నిద్రపోనివాడుగా 
ఉండాలి. వ్రతదీక్షితులు కూడా పలురకాలు. రోజుకు రెండు పూటలు మాత్రం భోజనం చేస్తూ మధ్యమధ్య ఎమీ 
భోజనం చేయనివాడు సదుపవాసి, బుతుకాలాన మాత్రం ధర్మపత్నితో సంగమించే సచ్చీలుడు సదాబ్రహ్మచారి, 


ప్రశ్న 73 


ఉత్తరం 


ప్రశ్న 74 


శాంతిపర్వ కథాసారం - VIII 


మాంసాహారాన్ని దేవతలకు, పితరులకు, అతిథులకు వండి వడ్డించి పిదప తాను తినేవాడు అమాంసభోజి. 
పంక్తిభోజనంలో అతిథులతో కలిసి ఆరగించేవాడు విఘసాశనుడు. సేవకులందరూ భుజించిన తరువాత మాత్రమే 
తాను భుజించే పుణ్యాత్ముడు అమృతాశి. పగటిపూట నిద్రపోనివాడు అస్వప్పుడు. ఇటువంటివారి వ్రతాలన్నీ 
దేహబాధకాలే. 


: కర్మలు, సంస్కారవశాన నరుడికి మంచి చెడులు కలిగిస్తూ ఉంటాయి. కాగా, ఆ కర్మలకు అర్హు డౌతాడో కాడో 


నిర్ణయించలేకుండా ఉన్నాను. నాకు స్పష్టంగా తెలుపుము. (4.369) 


: ఈ ప్రశ్నకు సమాధానం ఇంద్రప్రహాద సంవాద శ్రవణమే. ఆ సంవాద సారాంశ మిది: సంపదలు యత్నించి 


ఆర్థించకున్నా అవి తమంత తాముగా వచ్చిపడతాయి. ప్రయత్నించి ఆర్జించి తెచ్చి ఉంచితే ఊరక నశించిపోతాయి. 
అట్లాగే శుభాశుభాలు, కష్టనష్టాలు, సుఖసంతోషాలు మానవుడిని ముంచెత్తుతుంటాయి. వీటి కన్నిటికీ “నేను కర్తను” 
అని అనుకొనటం నరుడి అజ్ఞానం. వీటన్నిటికి కారణం "236". ఏ లాభమూ ఎర్పడకుండా చేస్తున్న ఆ కర్త తాను 
కర్త ననుకొనటంలేదు. అట్లని నరుడు కర్త కావటం లేదు. కర్తత్వభావం అహంకార మూలం. నిరహంకారి 
కర్మఫలాన్ని కోరడు. కర్త విధికాబట్టి, ఆ విధి చేసే కర్మలను ఉపేక్షాభావంతో ఊరకనే చూస్తూ ఉంటాడు. అట్టివాడు 
శాంతి, దాంతి, ప్రజ్ఞానిధి అయి ఉంటాడు. నిష్కపటమైన ప్రవృత్తి, దయాగుణం, తాను దేహం కాదు, ఆత్మను అనే 
భావం, పరాకు లేకుండా జాగరూకతతో వ్యవహరించటం, వృద్ధసేవానురక్తి - అనే గుణాలు నరుడికి శుభాన్ని 
కలిగిస్తాయి. ఇక జ్ఞానం, శాంతి అనేవి కాలపరిపాకంతో క్రమంగా తమంతతామే నరుడిలో చోటుచేసికొంటాయి. 


: రాజు సంపదను ఏ కారణంవలన కోల్పోతాడు. (4. 385) 


: దీనికి సమాధానంగా పూర్వం ప్రవర్తిల్లిన ఇంద్ర బలి సంవాద మనే ఇతిహాసం తెలిసికొనతగింది. దాని సారాంశ మిది- 


ఒకసారి దివ్యలోకసంపదలు కోల్ఫోయి విచారంతో కాలం గడుపుతూ, గాడిద రూపంతో కొన్ని క్రంతలలో తిరుగుతూ 
ఉన్న బలి చక్రవర్తిని ఇంద్రుడు బ్రహ్మదేవుడి సాయంతో కనుగొని ఆతడి వద్దకు వెళ్ళి, 'రాజ్యవైభవాన్నంతా కోల్పోయి 
దీన దశలో ఉన్న తరుణంలో పూర్వసంపదను తలచుకొంటూ దుఃఖిస్తూ ఉంటావా?” ఉండవా? అని అడిగాడు. 
బలి ఇట్లా అన్నాడు. “మేలు జరిగినా, కీడు వాటిల్లినా, సుఖం కలిగినా, దుఃఖం పైకొన్నా నేను సమభావంతో స్థిరంగా 
ఉంటాను. నా మీద వాటి ప్రభావం ఉండదు. నా చిత్తంలో అహంకారం లేదు. విధాత చేతలకు ఎవరూ అతీతులు 
కారని నమ్ముతాను’ అని పలికిన తరువాత అతడి శరీరంలో నుండి శ్రీ, భూతి, లక్ష్మి - అనే పేర్షుగల వనితారూపం 
ఒకటి బలి శరీరంనుండి వెడలి ఇంద్రుడిని ఆశ్రయించింది. సత్యం, ధర్మం, దమం, దానం అనే గుణాలు క్రమంగా 
బలియందు లోపించటంవలన ఆ రాక్షస ప్రభువునుండి తాను వైదొలగాననీ, వజ్రాయుధంతో బలిని చంపకుండ 
నిగ్రహాన్ని ప్రకటించిన ఇంద్రుడిని చేరాననీ ఆ శ్రీ లక్ష్మి సమాధానం చెప్పింది. సంపదలు తొలగటానికి నరుడి ఉత్తమ 
గుణాలు లోపించటం కారణమనీ, కలగటానికి ఉత్తమగుణాలే కారణమనీ ఈ ఇతిహాస తాత్సర్యం. 

ఇటువంటిదే ఇంద్ర, నముచి సంవాదం కూడా. సంపదలు నశించినా వగవకుండా నిశ్చలంగా ఉన్న రాక్షసరాజు 
నముచి. అతడి వద్దకు ఇంద్రుడు వెళ్ళి అతడి నిశ్సింతమైన చిత్తానికి కారణమడిగాడు. “నాకీ విధంగా కావలసి 
ఉన్నది-అయింది, అని గట్టి నిర్ణయంతో ఉండటంతో నాకు సుఖదుఃఖాలు, సంపత్తి విపత్తులవంటి కృత్యాలు 
అంటవు. కాబట్టి నాకు భయముండదు. నే నెవరికీ భయపడను. మేలు కీడులు కోరుకొంటే వచ్చేవి కావు. వద్దంటే 
వెళ్ళేవీ కావు. అందువలన వాటివలన చింత వ్యర్థం”. దేవేంద్రు డాతని మాటలను మెచ్చుకొన్నాడు. 


: ఎదైనా దుర్దశ మానవుడికి కలిగినప్పుడు అతడు ఎ విధంగా ప్రవర్తిస్తే మేలౌతుంది. (4.418) 


ప్రశ్న 75 


ఉత్తరం 


ప్రశ్న 76 


ఉత్తరం 


ప్రశ్న 77 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - IX 


। దురవస్థలన్నింటికీ ధైర్యమే జెషధం. ధైర్యం ఆరోగ్యాన్నీ, సిరిసంపదలనూ, కీర్తినీ, జెన్నత్యాన్నీ పెంచుతుంది. 


ధైర్యవంతుడు కాలగతిని గుర్తించి వర్తించాలి. దానిని బోధించే ఇంద్రబలి సంవాదం తెలియటం మంచిది. దాని 
సారాంశ మిది - జీవితంలో సుఖదుఃఖాలు క్రమంగా ఒకదాని తరువాత మరొకటిగా మానవులను చెందుతూ 
ఉంటాయి. ఈ క్రమం తప్పించరానిది. కాబట్టి నరుడు ధైర్యంతో మెలగుతూ, సుఖం కలిగినప్పుడు గర్వాన్నీ, దుఃఖం 
కలిగినప్పుడు విషాదాన్నీ ప్రకటించకుండా నిగ్రహించుకొనవలసి ఉంటుంది. నరుడి మహారశకు గాని, దుర్దశకుగాని 
దైవ మొకడే కారణం కాని ఇతరు లెవ్వరూ కాజాలరు. దైవాన్నీ కాలమని కొందరంటారు. కాలప్రవర్తన దేనికీ 
అందనిది. అది దేనికీ లొంగదు. యజ్ఞాలూ వ్రతాలూ కాలగతిని మార్చలేవు. కాలతత్త్వం తెలిసినవాడు ధైర్యంతో 
ఉంటాడు. కాలం ఒక నదివలె నిరంతర ప్రవాహశీలి. నది ప్రవాహవేగంతో కొండను కోసివేసి ముందుకు సాగినబ్లే 
కాలం తన గమనంతో నరుడిని లోగొని అణచి వేస్తుంది. నరుడు ముందుగా ఈ తత్త్వాన్ని అంతర్ముఖుడై దర్శించాలి. 
ఆ తరువాత తపస్సు చేయాలి. జిజ్ఞాసతో కాలతత్తాన్ని అన్వేషించాలి. కాలతత్త్వజ్ఞానం మనశ్శాంతిని కలిగిస్తుంది. 
తాను దేహం కాదనీ ఆత్మననీ తెలిసికొంటే మానవుడు అశాంతికి దూరమౌతాడు. తృప్తినీ, ఆనందాన్నీ పొందుతాడు. 


: జీవుడు దేనివలన వృద్ధిపొందుతాడు? దేనివలన నశిస్తాడు. (5.3) 


: ఈ విషయం వివరించ గలిగింది “శ్రీ శక్రసంవాదం' - అనే ఇతిహాసం. నారదుడు లోకసంచారం చేస్తూ గంగానదిలో 


స్నానం చేయటానికి వెళ్ళి, అక్కడే స్నానం చేసి వ్రతనిష్టలో ఉన్న ఇంద్రుడిని చూచి అతడితో సంభాషణ చేస్తూ 
ఉన్నాడు. అంతలో ఆకాశంనుండి ఉదయసూర్యకాంతితో ఒక కాంతిరాశివలె దిగివచ్చి లక్ష్మీదేవి ఇంద్రుడితో ఇట్లా 
అన్నది. “నన్ను శ్రీ, లక్ష్మి, భూతి అని అంటారు. నేను పూర్వం రాక్షసులు స్వాహా, స్వధా, మతి, శ్రద్ద, ధృతి, స్మృతి, 
మేధ అనే గుణాలుండటం వలన వారివద్ద ఉండేదాన్ని. ఇప్పుడు వారివద్ద ఆ గుణాలు లోపించాయి. దానం, 
అధ్యయనం, అతిథిపూజ మొదలైన సద్గుణాలను కోల్పోయారు. నీవు సత్యధర్మాలలో ఆసక్తి కలిగి ఉండటంచేత 
నీ వద్ద నివసించాలని వచ్చాను. బుద్ది, ధృతి, 38, శ్రద్ద, సన్నతి, క్షమ, శాంతి మొదలైన గుణాలు కల దేవతలచెంత 
నిలిచి ఉంటాను’. ఇంద్రుడు లక్ష్మీ సహితుడై అమరావతికి వెళ్ళాడు. ఈ కథ విన్నా చదివినా సంపదలు 


కలుగుతాయి. 


: ప్రజలకు > రకమైన ఆచారంవలన, ఎ విధమైన శీలంవలన, ఏ చదువువలన ముక్తి దొరకుతుంది. (5. 18) 


: ఈ ప్రశ్నకు సమాధానం “దేవతల జైగీషవ్య సంవాదం వింటే తెలుస్తుంది. దేవలుడు ఇదే ప్రశ్నను అడుగగా 


జైగీషవ్యుడు సమాధానం చెప్పాడు. దాని సారాంశం ఇది - అంతరింద్రియ నిగ్రహం కలవాడు తనకు అవమానం 
జరిగితే అమృతం త్రాగినట్టుగా తృప్తి పొందుతాడు. సమ్మానం జరిగితే విషం త్రాగినట్టు ఉద్వేగం పొందుతాడు. 
సమ్మానం కావాలని కోరడు; అవమానం జరిగితే కలత చెందడు. ఆత్మతత్త్వజ్ఞాడికి తనవారనీ, పెరవారనీ భేదం 
ఉండదు. జ్ఞాన కర్మేంద్రియాలను జయించినవాడు శాంతి పొందుతాడు. శాంతివలన శాశ్వత సుఖం కలుగుతుంది. 


: సమస్త జనులకు, సకల ప్రాణులకు పియమైనవాడు ఎవడు. (5. 28) 


: ఉఊగ్రసేన శ్రీకృష్ణ సంవాదం వింటే ఈ ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది. సర్వజనులకు ప్రీతిని గలిగించే వారిలో 


నారదుడు సేర్కొనదగినవాడు. నారదుడిలో శాస్తజ్ఞానం, సదాచారం అధికంగా ఉన్నాయి. అతడి హృదయంలో 
అహంకారం ఇసుమంతైనా లేదు. ఉత్తమశీలం, నిర్వికారచిత్తం, మాత్సర్య గర్వ మద రాహిత్యం అతడి ఉత్తమ 
గుణాలు. తపస్సు, తేజస్సు, బుద్ది, వినయం, నీతి చాలా ప్రసిద్ధి చెందాయి. ధీరత్వం, మాటల మాధుర్యం 
సహజలక్షణాలు. శఠత్వం, దీనత్వం, కోపం, లోభం - అనే దుర్గుణాలకు దూరంగా ఉంటాడు. ఇటువంటి 
గుణాలన్నా, అటువంటి గుణాలు కలవాడన్నా అందరూ ఇష్టపడతారు. 


ప్రశ్న 78 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - ¬< 


: కాలంయొక్క అవయవాలకు చెందిన విభాగాలనూ, కృతాదియుగాల ప్రమాణాలనూ తెలియజెప్పుము. (5.33) 


: ఒకసారి వేదవ్యాసుడు తన కొడుకైన శుక మహర్షికి ఈ వివరాలు చెప్పాడు. అన్ని కాలాలకూ, భూతాలకూ ఆధారంగా 


ఒక తేజశ్ళక్తి ఉన్నట్లు, అన్ని పనులూ అదే చేస్తున్నట్లూ అనిపిస్తుంది. కాని, ఆ శక్తి ఎ క్రియాకలాపాలతో సంబంధం 
లేనిదిగానే తోస్తుంది. కనురెప్పపాటు నిమేషం. 18 నిమేషాలు= ఒక కాష్ట; 30 కాష్టలు= ఒక కళ; 360 కళలు= ఒక 
ముహూర్తం; 30 ముహూర్తాలు= ఒక అహోరాత్రం; 30 అహోరా(త్రాలు= ఒక మాసం; 2 మాసాలు= ఒక బుతువు; 
6 బుతువులు= ఒక సంవత్సరం; 3 బుతువులు= ఒక అయనం; అయనాలు రెండు= ఉత్తరాయణం, 
దక్షిణాయనం. యోగులు ఉత్తరాయణాన్ని “అగ్ని అనీ, దక్షిణాయనాన్ని “'ధూమ' మనీ అంటారు. అంతేకాదు. 
వరుసగా వాటిని శుక్లమనీ, కృష్ణమనీ కూడా పిలుస్తారు. ఒక మానవమాసం= ఒక పితరుల దినం; ఒక సంవత్సరం= 
ఒక దేవతలకు దినం; మానవకాల విభాగంలో కృతయుగానికి 1728000, త్రేతాయుగానికి 1296000, 
ద్వాపరయుగానికి 864000, కలియుగానికి 432000 సంవత్సరాలు ఉంటాయి. యుగాల ఆద్యంత భాగాలను 
యుగసంధ్యలంటారు. ఇట్లాగే దేవమానాలు కూడా లెక్కించవచ్చును. కృతాదులైన నాలుగు యుగాలూ కలిస్తే ఒక 
మహాయుగం. అటువంటి వెయ్యి మహాయుగాలు బ్రహ్మకు ఒక పగటికాలం. రాత్రి కాలం కూడా అంతే. బ్రహ్మ 
రాత్రివేళ నిద్రిస్తాడు. ఆ సమయంలో లోకాలకు ప్రళయం. ప్రభాతం కాగానే మేలుకొంటాడు. పునస్సృష్టి సాగిస్తాడు. 
సృష్టిక్రమం ఇట్లాగే సాగిపోతుంది. 

బ్రహ్మతత్వ్వంనుండి మహత్తత్త్వ్వం, దాని నుండి మనస్సు, దానినుండి ఆకాశం, ఆకాశంనుండి వాయువు, 
దానినుండి అగ్ని, దాని నుండి జలం, జలంనుండి పృథ్వి క్రమంగా పుట్టుతున్నాయి. మునులు వీటిని పురుషులు 
అని పిలుస్తారు. ఈ సప్తరూపాలకూ మూలం బ్రహ్మమే. బ్రహ్మము శబ్ద బ్రహ్మమనీ, పరబ్రహ్మమనీ రెండు రకాలు. 
శబ్ద బ్రహ్మాన్ని భజించటంలో ఆసక్తి కలవాడు పరబ్రహ్మను పొందుతాడు. పరబ్రహ్మం తాను నిష్రియారూపమై 
కూడా ప్రకృతి ప్రభావంతో శబలత్వం పొంది భూతాలను సృష్టిస్తుంది. వాటి లయం తరువాత కూడా బ్రహ్మం 
శుద్ధబోధ స్వరూపమై నిలుస్తుంది. 

దానం అన్ని వర్ణాలవారికీ సాధారణ ధర్మం. దానం, అధ్యయనం, యజ్ఞం చేయటంవలన పాపాలు నశిస్తాయి. 
సంసార మనే నదిని దాటటానికి ప్రజ్ఞ అనే నావ తోడ్సడుతుంది. కామక్రోధాదులవలన ప్రజ్ఞకు భంగం కలిగితే నదిలో 
మునిగిపోవటం జరుగుతుంది. మనం అనుష్టించే కార్యాలతో ఒక్కొక్కసారి ధర్మకార్యం అధర్మంగా అధర్మం 
ధర్మంగా తోస్తుంది. కాబట్టి మానవుడు ధర్మశాస్రాలను పరిశీలించి ధర్మగమన మెట్లాంటిదో గుర్తించాలి. సదాచారమే 
చక్రపుటంచుగా, ప్రాణమే కాడిగా, అపానమే ఇరుసుగా, సిగ్గే ఆచ్భాదనగా, ఉపాయాపాయాలే నొగలుగా, 
ఘ్రాణేంద్రియ శ్రవణేంద్రియాలు గుర్రాలుగా, జ్ఞానమే సారథిగా, సర్వతంత్రమే కొరడాగా, త్యాగమే పగ్గాలుగా సాగే 
యోగమనే రథాన్ని ఎక్కి ఉపాయశాలి అయిన ఆత్మ అనే రథికుడు మోక్షపదం చేరుకొనగలడు. ఇది యోగపద్దతి. 

నిస్సారమైన సంసారానికి ముఖ్యకారణం మమకారమే. మనస్సును ఇంద్రియాల విషయాలనుండి మరలించి 
ఆత్మయందు లగ్నం చేయటంవలన మమకారాన్ని జయించవచ్చును. సాంఖ్యులకైనా, యోగులకైనా మమకారత్యాగం 
సమాన ధర్మం. యజ్ఞక్రియ, ప్రజ్ఞాతిశయం, యోగం, సాంఖ్యం - ఇవన్నీ బ్రహ్మపదప్రాప్తికి తోడ్చడే సాధనాలే. 
అంతేకాక తపస్సు, ఇంద్రెయ నిగ్రహం, రాగలోభ నివారణచాతుర్యం, దృఢమైన విద్యకల పుణ్యాత్ముడు తప్పక 
బ్రహ్మపదాన్ని పొందుతాడు. జీవుడు ప్రయత్నిస్తే మనస్సును నిగ్రహించగలడు. నిగ్రహించబడిన మనస్సు ఇంద్రియాలను 
నియమించగలదు. అప్పుడు శబ్బాదులైన విషయాలు తొలగిపోతాయి. అప్పుడు అభిలషించిన బ్రహ్మ ప్రాప్తి 
రూపమైన మోక్షం సిద్ధిస్తుంది. అట్టి పండితుడికి సమదృష్టి ఏర్పడుతుంది. పండితుడు క్రరాక్షర రూపమైన బ్రహ్మమును 


ప్రశ్న 79 


శాంతిపర్వ కథాసారం ~ AI 


తెలిసికొంటాడు. మృత్యురూపమైనది &८०. అమృతరూపమైనది అక్షరం. తొమ్మిది ద్వారాలు గల శరీరమనేనగరంలో 
హంసుడనే ఆత్మ భాసిస్తున్నాడు. యోగులు ఆ ఆత్మనే అక్షరుడనీ, ఆత్మ అనీ అంటారు. వైరాగ్యంతో అక్షరతత్తాన్ని 
గ్రహించవచ్చును. మనస్సునూ, ఇంద్రియాలనూ నిగ్రహించుకొనిన వివేకి దోషరహితుడై పాగ లేని అగ్నివలెవెలుగొందు 
తాడు. యోగి సమలోష్టకాంచనుడై సమాధిగతుడై శబ్ద బ్రహ్మాన్ని అతిక్రమిస్తాడు, పరమాత్ముడిని దర్శిస్తాడు. 

కర్మమార్గం ప్రవృత్తి అనీ, కర్మ రహిత మార్గం (కర్మత్యాగం) నివృత్తి అనీ విజ్ఞాలు చెప్పుతారు. ప్రవృత్తి బంధాన్నీ, 
నివృత్తి మోక్షాన్నీ కలిగిస్తాయి. ఎకరేఖా మాత్రుడైన చంద్రుడితో సమానుడు జీవుడు. జీవుడి అజ్ఞానం చంద్రుడి 
కృష్ణపక్షంతో సమానమైనది. కృష్ణపక్షం గడచిపోతే చంద్రుడు పరిపూర్ణతను సంతరించుకొని భాసిస్తాడు. అట్లాగే 
అజ్ఞానమనే కర్మమార్గం గడిస్తే జీవుడు జ్ఞానానంద పరిపూర్ణుడై వెలుగొందుతాడు. నాలుగు ఆశ్రమాలకు 
చెందినవారు శాగస్తం విధించిన కర్మలను ఆచరించటం ద్యారా సిద్ధిపొందుతారు. ఇది నాలుగు మెట్ల నిచ్చెన వంటిది. 
ఇది సులభమార్గం కూడా. జీవుడు అంతర్యాగం వలన విగతపాపుడౌతాడు. ఆత్మప్రాస్తి కోరేవాడు సంకలాల 
నన్నిటినీ వదలి మనస్సును సత్త్వగుణంతో లీనం చేయాలి. సత్త్వసక్రమైన మనస్సు ఆత్మని గ్రహాన్ని కలిగిస్తుంది. ఆత్మ 
నిగ్రహం వలన మోక్షపదవి లభిస్తుంది. సర్వవేద సారరూపమైనది అధ్యాత్మ విద్య. దానిని దానం చేయటం 
భూదానం కంటె గొప్పది. ఇంద్రియనిగ్రహం ధర్మాలలో కెల్ల ఉత్తమ ధర్మం. 

జీవుడిని సంసారంలో బంధించే బంధనా లన్నింటిలోనూ కామం బలమైనది. ఆ కామాన్ని వదలితే ఆత్మ 
పూర్ణచంద్రుడివలె ప్రకాశిస్తుంది. “ఆత్మ అనే ధనం “తనది” అనుకొనకున్నా ప్రీతిని కలిగిస్తుంది. “ఆత్మ అనే భోజనం 
తినకున్నా తృప్తి నిస్తుంది. “ఆత్మ' అనే దానితో భౌతికస్సర్శ లేకున్నా బలం కలిగిస్తుంది. ఆ ఆత్మతత్తాన్ని చూడటమే 
వేదార్థాలను గ్రహించటం. సూర్యుడి బింబం నీళ్ళలో ప్రతిబింబిస్తుంది. అట్లాగే ఆత్మ బుద్దిలో ప్రతిబింబరూపంలో 
వ్యక్తమౌతుంది. సత్త్వగుణ ప్రధానులు ఆత్మను యథాతథంగా చూడగలరు. సూర్యుడికి రేయుంబవళ్ళు లేనట్టుగానే 
శుద్ద్ధజ్ఞాన స్వరూపుడికి వివేకావివేకాలంటూ ఉండవు. శమప్రధానుడైన యోగికి ఇంద్రియా లున్నా, అవి లేకున్నా 
మనోలయ రూపమైన సమాధి దృఢంగానే ఉంటుందని శాండిల్య మహర్షి శిష్యులకు బోధించిన ప్రబోధం 
తెలియదగింది. 


కామమనే వృక్షం మోహమనే బీజంనుండి మొలకెత్తుతుంది. అజ్ఞానమే దానికి ఆధారమైన వేళ్ళు. ప్రమాదమనే 
నీటితో ఆ చెట్టు పెరుగుతుంది. అసహనమే దాని ఆకులు. అది చాల విచిత్రంగా ఉంటుంది. మానమనే కాండంతో 
బలపడి ఆ వృక్షం పైకి ఎదుగుతుంది. శోకమే కొమ్మలుగా, అనేక చింతలే రెమ్మలుగా, పూర్వకర్మవాసనలే చేవగా 
పెరిగిన ఆ వృక్షం ఆశలనే తీగలతో చుట్టబడుతుంది. లోభులు ఆ చెట్టు పండ్ల కాశించి ఎక్కి, తుదకు 
పతనమైపోతారు. ఆత్మజ్ఞాడైన పండితుడు త్యాగమనే కత్తితో ఆ చెట్టును తెగనరికి దుఃఖాలకు దూరమౌతాడు. 


ఈ శరీరమే ఒక నగరం, బుద్ధి దానికి ప్రభువు. సమస్త విషయాలను చింతించే చిత్తం అక్కడ మంత్రి పదవిలో 
కొనసాగుతూ ఉంటుంది. శబ్బాదులైన అయిదు విషయాలూ పురోహిత వర్గమై ప్రవర్తిస్తాయి. శ్రోత్రం మొదలైన 
ఇంద్రియాలే అక్కడి పుర ప్రజలు. ఇట్లా ఉండే ఆ నగరానికి రజస్తమోగుణాలనే దుష్ట శత్రువులు కీడు 
కలిగిస్తుంటారు. బుద్ది వివేకాన్ని కోల్పోతే చిత్తంతో విభేదించి రజస్తమోగుణాలకు లొంగిపోయి నశిస్తుంది. అట్లా కాక 
మనస్సుతో ఎకమై కర్తవ్య మేదో గ్రహించి వ్యవహరిస్తే రజస్తమస్సులను రూపుమాపి రాజ్యభోగం అక్షయంగా 
అనుభవించగలుగుతుంది. 


: కార్యబలమూ, వీర్యబలమూ, మనోబలమూ కలిగిన ఉత్తమ భూపాలురు చాలమంది కురుక్షేత్ర యుద్దంలో 


ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక్కరు కూడా తమ ప్రాణాలను నిలుపుకొనలేకపోయారు. మృత్యువంటే ఎమిటి? 
అది ఎట్లా పుట్టింది? ఎట్లా ప్రాణులను చంపుతుంది. (5. 201) 


ప్రశ్న 80 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XII 


: పుత్రుడిని కోల్పోయి శోకమగ్నుడైన అకంపను డనేరాజుకు నారదుడు చెప్పిన మృత్యుదేవత కథ నీ అనుమానం 


తీరుస్తుంది. పూర్వం బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించాడు. జీవ సంతతి విస్తృతంగా పెరిగి పోయింది. భూభారం 
పెరిగింది. బ్రహ్మ ఆ స్థితిని గమనించి తీవ్రంగా ఆలోచించగా తీవ్రమైన వేడిమి కలిగి మహాగ్ని ప్రభవించి లోకాలను 
కాల్చివేయటం ప్రారంభమయింది. శివుడు బ్రహ్మను శాంతింపచేసి జీవసంతతిని తగ్గించటానికి ఉపాయం 
సూచించాడు. అప్పుడు బ్రహ్మదేవుడి అరుణ నేత్రాలనుండి ప్రకాశవంతమైన శరీరావయవాలతో ఒక స్రీ జన్మించింది. 
జీవులను విచక్షణారహితంగా చంపు'మని ఆమెను బ్రహ్మ ఆదేశించాడు. ఆమె ఆ దారుణకార్యానికి అంగీకరించక 
ధేనుకాశ్రమానికి వెళ్ళి తీవ్రమైన తపస్సు చేయ నారంభించింది. బ్రహ్మ ప్రత్యక్షమై ప్రజాసంహారమే ఆమె ధర్మమనీ, 
ఆమె కన్నీరు అనేక రోగాల రూపంలో జీవులను బాధిస్తాయనీ, మానవులు వాటితో మరణిస్తారనీ, ఆ పనిలో ఆమె 
నిమిత్తమాత్రంగానే ఉండగలదనీ, ఎటువంటి పాప మంటదనీ వర మిచ్చాడు. అంగీకరించకపోతే బ్రహ్మ 
శపిస్తాడేమో అని మృత్యుదేవత సమ్మతించింది. మరణ సమయంలో ప్రాణులు దేహాలను వదలి పూర్వకర్మానుసారంగా 
దేవాదిరూపాలనూ, ఆ తరువాత మానవాది జన్మాలనూ పొందుతున్నారు. 


: సజ్జనులు ధర్మానికి భయపడుతూ ఉంటారు. అటువంటి ధర్మం యొక్క పద్ధతిని నిరూపించుము. (5. 216, 217) 


: వేదాలపై భక్తీ, సృతులపై విశ్వాసం, సదాచారం - అనేవి మూడూ ధర్మానికి అందమైన ఆకారాలు. కొందరు 


ధనంకూడా ధర్మానికి నాలుగవ ఆకారమని అంటారు. అసత్యం పలకకుండా ఉండటం, ధనాన్ని ఆశించకుండా 
ఉండటం మేలైన ధర్మం. శాగ్రవిరుద్ధమైన ధర్మం చేయటం చవిటినేలలో విత్తనం విత్తటం వంటిది. ఈ వాస్తవాన్ని 
తెలిసి మెలగితే ఇహపరసుఖాలు కలుగుతాయి. ధర్మస్వరూపం చాల సూక్ష్మమైనది. ధర్మాలు బహువిధాలుగా 
ఉంటాయి. వాటి సారభూతమైన ధర్మాన్ని సేర్కొంటాను. ఇతరులు ఏమేమి చేస్తే తన మనస్సునకు అప్రియంగా 
ఉంటుందో,ఆ పనులను తాను ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మమార్గాలకూ ఉత్తమమైన 
ఆలంబనంగా ఉన్నది. 


: తాతా! ధర్మస్వరూపం ఇంత చక్కగా ఉంటుందా? సదాచారం ధర్మస్వరూపమని సేర్కొన్నావు. ఉత్తమాచారం 


ఎట్టాంటిదో తెలియజెప్పుము. (5.221) 


: వేదాలు అనేక విధాలుగా ఆచారాలను చెప్పుతున్నాయి. ఆలోచించి చూడగా సకలహితకరమైన ఆచారం వేరొకటి 


ఉంటుందా? మహాత్ములైనవారు టి ఆచారాన్ని పాటిస్తారో, దానిని తక్కినవారు పాటించాలి. పూర్వం జాజలి అనే 
మునికీ, తులాధారుడనే వైశ్య శ్రేష్ణుడికీ నడుమ నడచిన సంవాదమునే ఇతిహాసం సదాచారరూపధర్మాన్ని వివరిస్తుంది. 
సంవాద సారాంశ మిది - ఎవడు సత్యమే యజ్ఞమని భావించి సత్యాన్ని పాటిస్తూ సదా తృప్తి పొంది ఉంటాడో 
అతడిపట్ట దేవతలు కూడా సంతృప్తి పొందుతారు. ఎవడు ధర్మంలో రమిస్తాడో, సదా ధర్మానికి మిత్రుడై ఉంటాడో, 
బుద్దితో అసంగత్వాన్ని పాటిస్తాడో, అట్లా పాటించి నిర్మలహృదయు డౌతాడో, అట్లాంటివాడికి కర్మరాహిత్యంవలన 
కలిగే ఆనందం తప్పక సిద్ధిస్తుంది. కర్తవ్య మని భావించి చేసేకర్మ పవిత్రమైనది, కార్యసిద్ధికి హేతువౌతుంది. 
ప్రయోజనాకాంక్షతో చేసే పని ఉత్తమం కాదు. మాత్సర్యం, స్పర్థ అనే దుర్గుణాలు సద్దర్మాన్ని నశింపజేస్తాయి. 
సద్ధర్మం నశిస్తే మానవుడు పూర్తిగా నశిస్తాడు. అందువలన శ్రద్ధతో సదాచారాన్ని పాటించేవాడు దేవతల దయకు 
పాత్రుడౌతాడు. శ్రద్ద లేనివాడికి దాన స్వభావం ఉండదు. అందువలననే దానం చేసేవాడు శ్రేష్టుడు. అని 
బ్రహ్మదేవుడు చెప్పాడు. శ్రద్ద కలవాడి మనసులో మాత్సర్యాది దోషాలు నిలబడలేవు. మానవుడు తనకు 
విధ్యుక్తమైన శ కర్మకలదో, € కర్మను చక్కగా అనుష్టించటం మేలు. అతడు కర్మల పట్ట నివృత్తిని పొంది శ్రద్దతో 
కర్మసన్న్యాస పద్ధతిని పాటించటానికి తగిన నేర్చుకూడా ఉండాలి. 


ప్రశ్న 82 


ఉత్తరం 


ప్రశ్న 83 


ఉత్తరం 


ప్రశ్న 84 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XIII 


: కార్యసమీక్ష దీర్ణకాలం చేసి నిర్ణయం తీసికొనవలెనా? లేక సత్వరంగా నిర్ణయం తీసికొనవలెనా. (5. 260) 


: పనిచేసేటప్పుడు త్వరపడకుండా చక్కగా చాలకాలం ఆలోచించి చేస్తే ఓటమి కలుగదు, విజయం సిద్ధిస్తుంది. 


కార్యవిమర్శలో సహనం అవసరం. దీనికి మేధాతిథి పుత్రుడైన చిరకారి కథ చక్కని ఉదాహరణం. ఒక కార్యం 
చేయవలసి వచ్చినప్పుడు చాలకాలం ఆలోచించి ధీరత్వంతో మంచి చెడ్డలు నిర్ణయించుకొని ఆ పని నిర్వర్తించాలి. 
ఆయా పనులను నిర్వహించేటప్పుడు ఆలోచించి చేసేవాడిని ఆర్యుడనీ, తొందరపడేవాడిని అనార్యుడనీ పెద్దలు 
పేర్కొంటారు. 


: ప్రజలను శిక్షించే పద్ధతి ఎట్టాంటిది. (5. 293) 


: పూర్వం ద్యుమత్సేనుడికీ అతడి పుత్రుడు సత్యవంతుడికీ నడుమ జరిగిన సంభాషణం దీనికి ఉపకరిస్తుంది. 


చంపదగిన తప్పు చేసినవాడిని చంపటమే కర్తవ్యం. రాజుకు దుర్మార్గుడిపట్ల పక్షపాతం పనికిరాదు. రాజు స్వయంగా 
వినీతుడై తన మంహత్రులనూ, కుమారులనూ, సేవకులనూ క్రమంగా వినయవంతులనుగా చేసి ప్రజలను రక్షించాలి. 
బ్రాహ్మణులు అన్ని విధాలా అహింసనే పాటించాలి. ప్రజాపాలకుడైన భూపతికి ఆ విధమైన అహింస తగదు. అతడు 
ప్రజలపట్ల దయ కలిగి ఉండాలి. వారికి ఎ విధమైన అపకారమూ కలుగకుండా చూడాలి. అట్లా ప్రజలను 
కాపాడటమే రాజుకు అహింస జెతుంది. 


: మానవుడికి అవశ్యకర్తవ్యం గృహస్థ ధర్మమా? సన్న్యాస ధర్మమా? (5. 300) 


: ఆరెండు ధర్మాలూ గౌరవించదగినవే. దీనిని నిరూపించే కపిలగో సంవాదమనే ఇతిహాసం వినదగింది. దాని సారాంశ 


మిది - బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం - అనే నాలుగు ఆశ్రమాలూ ఆత్మప్రాప్తికి సాధనాలే కాబట్టి 
దేవయానా లౌతున్నాయి. ఆ మార్గాలలో నడవటం గృహస్థులకు కర్తవ్యం. వారు వేదవిహిత మార్గంలో నడవటం 
శ్రేయస్కరం. గృహం సమస్తకార్యాలకూ, వాటి ఫలాలకూ నిధివంటిది. ప్రాణులపై దయ, అహంకార రాహిత్యం కల 
నిర్మలచిత్తుడైన గృహస్థుడు దృఢమైన ఆత్మనిష్థతో వేదవిహిత ఆచారాలనూ, కర్మలనూ ఆచరించి పుణ్మాత్ముడౌతాడు. 
బాగా ఆలోచించి చూస్తే - నాలుగు ఆశ్రమాలలోనూ ఏ ఆశ్రమమూ సేవించదగనిది కాదు. అందువలన 
అంతఃకరణ వద్ది కలిగి > ఆశ్రమంలో ఉన్నా ఆత్మజ్ఞుడైన పండితులు సంసార సాగరాన్ని దాటగలరు. ముముక్షువయిన 
సాధకుడు ముందుగా కర్మఫల త్యాగం చేయాలి. ఆ తరువాత మనస్సును నిగ్రహించాలి. ఆపైన సదా సంతోషంతో 
ఉండాలి. ఇవి ఒకదానికంటె ఒకటి ఉత్తమ గతులు. సాధకుడు తప్పక ఈ మూడింటినీ పొందాలి. 


: వేదాలలో ధర్మం, అర్థం, కామం అనే మూడు పురుషార్థాలు ప్రశస్తమై ఉన్నాయి. వీటిలో ఎది లభిస్తే గొప్పగా 


ఉంటుంది? (5. 340) 


: ఈ అంశం కుండధారుడి వృత్తాంతమనే ఇతిహాసం నారద ప్రవర్తితమైన ఇతిహాసం వింటే విశదమౌతుంది. దాని 


సారాంశ మిది - ఉచితమైన హింస అహింసకు భంగ కరం కాదు. యజ్ఞం సేరుతో తగని హింస ఎప్పుడూ చేయరాదు. 


: పురుషుడు దేనివలన పాపకార్యాలు చేయటానికి పూనుకొంటాడు? పుణ్యకార్యాలకు కారణ మేది? దేనివలన 


పుణ్యపాపాలు రెండూ అంటకుండా ఉండగలడు? మోక్షం ఎట్లా పొందుతాడు. (5.363) 


: శబ్దస్సర్శ్భ రూపరస గంధాలు అనే విషయాలమీద కోరిక లోభమోహాలను కలిగిస్తుంది. చిత్తం లోభమోహాలకు లోనైతే 


ధర్మానికి లోపం కలుగుతుంది. ధర్మం లోపించగానే పాపకార్యాలు చేయాలనే తలంపులు కలుగుతాయి. 
అందువలన తెలివితో ఈ కీడు లన్నిటినీ ఊహించి, వాటి జోలికి పోక సజ్ఞనులగోష్టిలో కాలం గడపితే విషయాలపై 


ప్రశ్న 87 


ఉత్తరం 
ప్రశ్న 88 


ఉత్తరం 


ప్రశ్న 89 


ఉత్తరం 


ప్రశ్న 90 


ఉత్తరం 


ప్రశ్న 91 
ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XIV 


ఆసక్తి నశిస్తుంది. దానివలన ధర్మబుద్ధి ఉదయిస్తుంది. ధర్మకార్యాలు క్రమంగా ఆచరిస్తూ ఆపైన అపాయం లేని 
ఉపాయంతో ముక్తిపొందుతాడు. అపాయం లేని ఉపాయం ఇట్లా ఉంటుంది. ఓరిమితో కోపాన్నీ, సంకల్పించకుండా 
ఉండటంతో కామాన్నీ, సత్వ్వగుణాభ్యాసంతో నిద్రనూ, దృఢమైన ధైర్యంతో రాగద్వేషాలనూ, జాగరూకతతో 
భయాన్నీ, జ్ఞాన వైరాగ్యాదులతో మోహ(భ్రాంతులనూ, హితమూ, మితమూ, కాలం తప్పకుండా తీసికొనే భోజనంతో 
రోగాలనూ, ఉపద్రవాలనూ, క్షేత్రజ్ఞస్వరూపుడైన జీవుడిని చూడటంద్వారా ప్రాణచేష్టనూ, కడపట నిస్సారాలని 
గ్రహించటంతో శబ్బాది విషయాలనూ, నిత్యసంతుష్టితో లోభాన్నీ, దయతో అధర్మాన్నీ, తగిన సమీక్షణ విధానంతో 
కర్మను కడకు నెట్టటం నేర్చుకొనటమే ముక్తికి బాట. 


: తృష్ణను నశింపచేసే ఉపాయం తెలుపుము. (5.372) 
: ఈ ప్రశ్నకు ఉత్తరం జనక మాండవ్య సంవాదం వింటే తెలుస్తుంది. దాని సారాంశ మిది. దొరకిన దానిని అనుభవిస్తూ, 


దొరకనిదానికి చింతపడి దుఃఖించకుండా పరిపూర్ణుడై ఎవడు ఉంటాడో అతడి మనస్సులోనికి తృష్ణ ప్రవేశించనేరదు. 


: సమస్త ప్రాణులకూ భయం కలిగిస్తూ కాలం గడుస్తుండగా పురుషుడు ఏమి చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. (5.380) 
: మానవ శరీరంలోనే మృత్యువు, అమృతత్వం - అనేవి రెండూ ఉన్నాయి. సంసార వ్యామోహమే మృతువు. 


తత్త్వజ్ఞానమే అమృతత్వం. యోగాన్ని అనుష్టించటం, తపస్సు చేయటం, విషయాసక్తిని త్యజించటం - అనేవి 
హితకరమైన మార్గాలు. వీటితో సమానమైన దుఃఖం మరొకటి లేదు. 


: ఏ విధమైన శీలం కలవాడు మోక్షపదాన్ని పొందుతాడు? (5. 390) 


: మితాహారం స్వీకరిస్తూ, ఇంద్రియానీకాన్ని జయించి మోక్షం కొర్వై శాస్త్రాలలో చెప్పబడిన ఉత్తమ ధర్మాలను 


అనుష్టించేవాడికి బ్రహ్మానందం తంగెడి జున్నువలె సులభ సాధ్యమై ఉంటుంది. మోక్షధర్మాలు తెలియజెప్పే 
హారీతగీత, వృత్రగీత తెలియదగినవి. వాటి సారాంశ మిది - సంపద, పేదరికం అనేవి కాలానికి అధీనమై ఉంటాయి. 
అవి జ్ఞానం లేని మూఢులకు మదాన్ని, దీనత్వాన్నీ కలిగిస్తాయి. తద్ద్వారా సుఖానికీ, దుఃఖానికి హేతువు లౌతాయి. 
సంపదలు శాశ్వతం కావని తెలిసికొన్న జ్ఞానికి అవి ఉన్నా, లేకున్నా ఎట్లాంటి వికారమూ కలుగదు. పుణ్యకార్యాలచేత 
జీవుడు మాలిన్యం వీడి పవిత్రు డౌతాడు. పుణ్యకార్యాలు చేసేవారు ఉత్తమ వర్గాన్ని పొందుతారు. విష్ణుధ్యానం 
గింజలేని పండువలె ఉత్తమ స్థితిని కలిగిస్తుంది. 


: జ్వురం ఎట్లా పుట్టింది. (5.436) 


: దక్షయజ్ఞాన్ని ద్వంసంచేసే సందర్భంలో శివుడి ఫాలభాగంలో కోపంవలన పుట్టిన చెమట బిందు వొకటి భూమిపై 


పడింది. అక్కడ పెద్దమంట చెలరేగింది. ఆ మంటలో నుండి ఒక పురుషుడు ఎర్రని నేత్రాలు, నల్లనిచూపు, 
ఊర్ణ్యముఖమైన రోమాలూ గల భయంకరాకారుడు జన్మించాడు. అతడే జ్వరుడు. శివుడు జ్వరానికి నానారూపాలు 
కల్పించాడు - ఎనుగులకు తలనొప్పిగా, పాములకు కుబుసంగా, గోవులకు గిట్టలలో నొప్పిగా, లేళ్ళకు తమరూపు 
చూడలేనితనంగా, గుర్రాలకు పార్ప్వభాగంలో శోషణంగా, నెమళ్ళకు ఈకలు ఊడిపోవటంగా, కోకిలకు నేత్రవ్యాధిగా, 
చిలుకలకు వెక్కిళ్ళుగా, మేకలకు మనోటభ్రాంతిగా, పులులకు శ్రమగా, మానవులకు చావుపుట్టుకలు మొదలైన 
సందర్భాలలో కలిగే దుఃఖంగా పెక్కురూపాలుగా ఉంటుంది. జ్వరం శివుడి తేజస్సు. అందువలన అందరికీ 
నమస్కరించదగింది. జ్వరకథ వింటే పుణ్యం కూడా. 


: శాస్తతత్వ్వం తెలియనివాడు ఎమి చేస్తాడు. (5.446) 
: గురువులను పూజించటం, వృద్ధులను సేవించటం, విద్యను వినటం - అనేవి తప్పక చేయదగిన పనులు. నారద 


గాలవ సంవాదం ఈ విషయాలను వివరిస్తుంది. మనుజుడు పాపహేతువులైన పనులన్నీ వదలాలి. యథాశక్తి పవిత్ర 


శాంతిపర్వ కథాసారం - XV 


చిత్తంతో పుణ్యకార్యాలు మాత్రమే చేయాలి. సదా సజ్ఞనసాంగత్యంలోనే గడపాలి. సత్రవర్తన వలన చిత్తదోషం తొలగి జ్ఞానోదయ 


ప్రశ్న 92 


ఉత్తరం 


ప్రశ్న 93 


ఉత్తరం 


ప్రశ్న 94 


ఉత్తరం 


మౌతుంది. 


: నా వంటివాడు కాలపాశాన్ని ఎట్టా ఛేదించగలడు. (5. 457) 


: పూర్వం అరిష్టనేమి మహర్షిని సగరుడు అనే నృపాలుడు ఇదే ప్రశ్నను అడిగాడు. అప్పుడు అరిష్టనేమి సగరుడికి 


చెప్పిన శాంతి వచనాలు వింటే మనస్సుకు శాంతి కలుగుతుంది. వాటి సారాన్ని ఇట్లా గ్రహించవచ్చును. సమస్త 
భూమండలాన్నీ పరిపాలించిన మహారాజులు సైతం కాలం చెల్లగానే నేల కొరిగిపోతున్నారు. చూపు మొదలైన 
ఇంద్రెయ శక్తులు ఉడిగిపోగానే శరీరం చెడిపోతున్నది. దీనిని చక్కగా భావించి సంసారం యొక్క నిస్సారతను 
గమనించగలవాడు మోక్షలక్ష్మిని చేపట్టగలడు. 


: ధర్మవిద్వేషపరులైన దానవులకు మంత్రి అయిన శుక్రుడికి శుక్రత్వమహిమ ఎట్లా కలిగింది. (5.468) 
: శుక్రుడు యోగబలంతో కుబేరుడిని వంచించి అతడి ధనం అపహరించాడు. కుబేరు డా సంగతి శివుడికి 


నివేదించాడు. మహేశ్వరుడు కోపించి త్రిశూలంతో శుక్రుడిపైకి విజృంభించాడు. అతడు పరుగెత్తి పొదలమాటున 
దాగి ఉన్నాడు. కాని, అతడి శరీరంలో కంపం మొదలు కావటంతో శివుడిచేతికి చిక్కాడు. శివుడు ఆతడిని 
మైంగాడు. కడుపులో పరుగెత్తుతూ మహేశ్వరుడికి ఇబ్బంది కలిగించగా ఆయన తన శరీర ద్యారాలన్నీ మూసి 
పురుషాంగం మాత్రం తెరిచి ఉంచాడు. పార్వతి ప్రార్థనను మన్నించి శుక్రుడిని తేజస్వంతుడిని చేసి శిశ్నం నుండి 
బయటకు పంపి శుక్రుడనే పేరు పెట్టాడు. 


: తాతా! నీ వాక్యామృతం ఇంకా వినాలని ఉన్నది. సద్ధర్మాన్ని తెలుపుము. (5. 476) 


: సద్ధర్మాన్ని బోధించే “పరాశరగీతి వినదగింది. దాని తాత్సర్య మిది - పాపరహితుడైన మానవుడు 55 తెలివి 


అనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలతో లాగబడే కోరిక లనే రథాన్ని అపమార్గంలో పోనీయకుండా నిగ్రహిస్తాడు. 
దుష్టకార్యాలు చేయటం మురికినీటిలో స్నానంచేయటం వంటిది. పుణ్యకార్యాలు చేయటం మంచినీటి స్నానం 
వంటిది. వేదాలను చదవటంతో బుషిబుణాన్నీ, యజ్ఞాలు చేయటంతో దేవతల బుణాన్నీ. పూజాది సత్కారాలతో 
అతిథిబుణాన్నీ. పితృకర్మః తో పితరుల బుణాన్నీ, చక్కని పాలనతో రంజింపచేయటం ద్వారా ప్రజల బుణాన్నీ 
తీర్చాలి. విష్ణుస్తోత్రం, తపస్సు, ధర్మాచరణం - అనేవి మనస్సులో గొప్ప జ్ఞానాన్ని కలిగిస్తాయి; అయోగ్యులను 
యోగ్యులుగా మారుస్తాయి. ఎంతటి దుర్ణనుడైనా సజ్ఞన సాంగత్యంతో పవిత్రుడౌతాడు. అధిక లాభం కలిగించేదైనా 
ఆ పని పాపంతో కూడుకొంటే చేయవద్దు. స్వల్పలాభం కలిగించేవైనా పుణ్యకార్యాలను తప్పక చేయాలి. 
అందువలన ఇహపరసుఖాలు కలుగుతాయి. నాలుగు వర్ణాలకు సంబంధించిన మానవులు వారి వారి వర్ణ 
ధర్మాలను ఆచరించటం ఉత్తమం. ఆయా ధర్మాలలో నేర్చు సంపాదించి తపస్సును ఆగశ్రయించినప్పుడే ధర్మార్థ 
కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు సిద్దిస్తాయి. మనుష్యులకు అజ్ఞానం కంటె విరోధి మరొకటి లేదు. 
ఫలాకాంక్ష లేకుండ సత్కర్మలు చేస్తే నిత్యుడౌతాడు. దేనితోనూ సంగం లేకుండా ఉండటం మేలు. సుజ్ఞానం 
సుగతి. తపస్సువలన నాశనం ఉండదు. ఇది తెలియటమే వేదార్థసారం. సూర్యుడిని కాంతి ఎట్లా వదలిపెట్టదో అట్లా 
ధీరుడిని జ్ఞానలక్ష్మి ఎప్పుడూ వీడిపోదు. 


: దమం, సత్యం, క్షమ - అనేవి సద్గుణాలుగా పెద్దలు కీర్తిస్తారు. మంచి గుణాలుగా వాటికి ఎందుకు పేరు వచ్చింది. 


(5.540) 


: 'హంసగీత' ఈ ప్రశ్నకు తగిన సమాధానం. బంగారు హంసగా విహరిస్తున్న బ్రహ్మ సాధ్యులకు చెప్పిన విశేషాలలో 


కొన్ని గమనించదగినవి. వేదసారాంశం సత్యం. సత్యసారరూపం దమం. దమసారాంశం ముక్తి. సత్స్వాదులను 


ప్రశ్న 96 


ఉత్తరం 


ప్రశ్న 97 


ఉత్తరం: 


ప్రశ్న 98 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XVI 


పాటించేవారికి మోక్షం కరతలామలకం. ఎవడు మనస్సునూ, మాటనూ అపమార్గంలో పోనీయకుండా రక్షిస్తాడో 
అతడిచేతిలోనే వేదం, తపస్సు, త్యాగం ఉంటాయని మునులు చెప్పారు. సత్యం, ఓర్పు, దమం - అనేవి మూడూ 
శాశ్వతమైన మోక్షాన్ని చేరుకొనటానికి నిచ్చెన మెట్టవంటివి. అవి సజ్జన సాంగత్యంవలన కలుగుతాయి. ఆత్మజ్ఞాన 
సంపన్నుడైన పండితుడు ఒక్కడే తనలో తాను ఆనందిస్తాడు. పెక్కురకు ప్రీతి కలిగిస్తాడు. అందరూ అతడిని 
గౌరవిస్తారు. బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయటం వలన దేవత్వం పొందుతాడు. ఉపవాసాది పుణ్యకర్మలు 
చేయటంతో సాధువుగా ప్రశస్తి పొందుతాడు. నింద్యమైన 2९० కలవాడు దుర్దనుడుగా పిలువబడుతాడు. శౌచం 
పాటించకపోవటంవలన మరణభీతితో దీనుడౌతాడు. 


: సాంఖ్య యోగ శాస్త్రాల తారతమ్యాలను, వాటి స్వరూపాలను ఎరిగించుము. (5. 571) 


: సాంభఖ్యులూ, యోగులూ తమతమ మార్గాలే మేలైనవని కారణాలు నిరూపిస్తూ ప్రకటిస్తారు. కాని, నా దృష్టికి ఆ 


రెండు మార్గాలూ ఒక్కటే. యోగులు ప్రత్యక్ష ప్రమాణాన్ని హేతువును విశ్వసిస్తారు. సాంఖ్యులు శాస్త ప్రమాణాన్ని 
అంగీకరిస్తారు. ఈ రెండు మార్గాలకూ గమ్యం ఒక్కటే. శాస్త్రంలో ఈ రెండూ వేరైనా ప్రాణులపట్ల హితం, మంచి 
నియమాలు పాటించటం, శౌచం అనేవి రెండు మార్గాలలోనూ నియతమైన కార్యాలే. 


: భూతదయ, సద్ర్వతధారణం, శౌచం - అనే గుణాలు సమానం కాగా సాంఖ్యయోగాలకు దర్శనం ఎట్లా వేరయింది. 


(5. 575) 


రాగం, మోహం, 6९, స్నేహం, కామం, క్రోధం అనే దుర్గుణాలను, తద్విరుద్దమైన సద్గుణాలతో తొలగిస్తే యోగులకు 


ఆత్మోన్నతి లభిస్తుంది. పెద్దచేప వలను చించుకొని, బలిష్టమైన మృగం ఉరిని ఛేదించుకొని బయటపడతాయి. అల్లే 
యోగి స్థిరసంకల్పంతో యోగోపాయాలను నిరోధించే పాపాలను తొలగించుకొని సన్మార్గంలో సంచరిస్తాడు. 
విలుకాడు తదేకచిత్తుడై ఎట్లా లక్ష్యాన్ని చక్కగా ఛేదిస్తాడో, అట్లాగే యోగనిపుణుడు మోక్షలక్ష్యాన్ని సాధిస్తాడు. కత్తి 
వాదరపై నడకవంటి యోగనియమం ఎవడికి వశమై ఉంటుందో అతడికి సాధించలేని కార్యం ఉండదు. 

కపిలాది మహామునులు చెప్పిన సాంఖ్యం ఇట్లా ఉన్నది - ఆత్మకు రెండు రూపాలు ఉన్నాయి. అందులో ఒకటి 
శబ్దస్సర్శాది విషయాలను శ్రోత్రం, త్వక్కు మొదలైన ఇంద్రియాల ద్వారా అనుభవిస్తూ ఉంటుంది. మరొక ఆత్మ 
విషయాలతో పొత్తులేకుండా తటస్థంగా ఉండి భాసిస్తూ ఉంటుంది. వాయువు ఒక్కటే కాని, దానికి చెందిన భేదాలు 
ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం అని ఐదు విధాలుగా ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే క్రమంగా 
పవనగమనం నిరోధించబడుతుంది. ఈ నిరోధమనే సుకృతం జీవుడిలోని అంతరాత్మను దర్శింపజేస్తుంది. జీవుడు 
చేసే కర్మలలో కూడా తేడాలున్నాయి. పుణ్యపాప మిశ్రకర్మలవలన మానవుడై జన్మిస్తాడు. బుద్దిమంతుడు 
కర్మజాలంలో తగులుపడకుండా ముక్తి కోరి అందుకై ప్రయత్నిస్తాడు. వేయిమందిలో ఏ ఒక్కడో తన శరీరదోషాలను 
గ్రహించి, వాటిని త్యజించి మోక్షం సాధిస్తాడు. 


: దేహదోషాలంటే ఏవి. (5. 610) 


: కామం, క్రోధం, భయం, నిద్ర, నిశ్వాసం - అనేవి దేహగతమైన దోషాలు. వీటిని తొలగించుకొనే విధానం కూడా 


ఉన్నది. కోపానికి ఓర్పూ, కామానికి సంకల్పరాహిత్యం, భయానికి ఎమరుపాటు లేకుండటం, నిద్రకు సత్త్వగుణ 
సేవనం, శ్వాసకు అల్పాహార స్వీకరణం - శత్రువులు. ఇంకా పెక్కు దోషాలను తొలగించుకొనే ఉపాయాలు ఎన్నో 
ఉన్నాయి. వివేకవంతుడు వాటి మార్గాలను తెలిసికొని చేపట్టి దోషాలను నిర్మూలిస్తాడు. ఈ లోకాలు విష్ణుమాయా 
ప్రభావంవలన కలుగుతున్నాయి. పండితుడు వీటిని గోడమీది బొమ్మలవలె, నీటిమీది నురుగువలె, బుడగలవలె 
భావించి మోక్షమార్గాన్ని మాత్రమే అన్వేషిస్తాడు. 


ప్రశ్న 99 


ఉత్తరం 


ప్రశ్న 100 


ప్రశ్న 101 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XVII 


: ఆత్మ పరమపదం పొందే ప్రకారం? (5. 613) 


: వెలుపలి స్పర్శలు అనబడే విషయ సుఖాలను తపస్సు అనే కర్రతో తొలగనెట్టి సాంఖ్య విధానాన్ని ఓడగా గ్రహించిన 


ఆర్యుడు ప్రజ్ఞ అనే పడవ నడిపే చుక్కానివాడి నైపుణ్యంతో సంసారమనే సముద్రాన్ని దాటుకొంటాడు. ఆ సముద్రం 
దుఃఖమనే నీటితోనూ, వ్యాధిమరణాలనే మొసళ్ళతోనూ, భయ మనే పాములతోనూ, హింస అనే ప్రవాహంతోనూ, 
విషయాసక్తి అనే బురదతోనూ, ఆశలు అనే సుడులతోనూ, సుఖసంతోషాలనే రత్నాలతోనూ, సత్యమనే గట్టుతోనూ 
కూడి ఉంటుంది. ఆ సముద్రాన్ని దాటిన 29९७१ ९०868 సూర్యుడు తన కిరణాలతో మోసికొని పోతాడు. పిదప 
తామరతూడులోని దారమంతటి సూక్ష్మమైన దారిలో ప్రవేశించి అతడు పయనిస్తూ ఉండగా మిక్కిలి సూక్ష్మమైనవాడూ, 
చల్లనివాడూ, మంచివాసన కలవాడూ, సుఖకరమైన స్పర్శకలవాడూ, సప్తవాయువులలో డ్రేష్ణుడైనవాడూ అయిన 
ప్రవహుడనే పవనుడు అతడికి ఎదురుగా పోయి, అతడిని ఆకాశంయొక్క పరమగతిని చేరేటట్లు చేస్తాడు. ఆకాశం 
రజస్సుయొక్క పరమగతిని, రజస్సు సత్వం యొక్క పరమగతినీ, సత్త్వం నారాయణుడినీ క్రమంగా చేరేటట్లు 
చేస్తాయి. నారాయణుడు ఆ పుణ్యాత్ముడిని చివరకు పరమాత్మతో చేరుస్తాడు. అతడు పరతత్త్వంలో లీనమై 
అమృతస్వరూపుడై శాశ్వతస్థితిని పొందుతాడు. 


: ఆ రీతిగా అమృత స్వరూపుడై నిత్యుడైన మహాత్ముడు తన పూర్వ స్థితిని తలుస్తాడా? తలంచకుండానే ఉంటాడా. 


(5.613) 


: ధర్మరాజా! నీవు మంచి గహనమైన ప్రశ్నను చక్కగా అడిగావు. ఎంతటి ప్రజ్ఞావంతుడైనా సందేహించే విషయ మిది. 


కపిలముత మిది - ఇంద్రియాలు పురుషుడిని తెలియజాలవు. అవి మనస్సులో ఉంటాయి. కాబట్టి పురుషుడు 
మనస్సుతోడి సంబంధం వలన ఇంద్రియాలను తెలిసికొంటాడు. పురుషుడు ముక్తిని పొందినా పొందకపోయినా 
ఇంద్రియాలను తెలిసికొనట మనేది సమానమే. ఆత్మజ్ఞాన సంపన్నుడై అమృత స్వరూపుడైన పురుషుడు విషంలేని 
పాములవలె చేష్టలు లేక పడి ఉన్న ఇంద్రియాలను తెలిసికొన్నా, తెలియకపోయినా జరిగే దేమీ లేదు. అందువలన 
అతడి కేవిధమైన బాధలూ లేవు. ముక్తుడైన పురుషుడు ఇంద్రియాలను వర్ణించినప్పుడు అవి సాగరంలోని 
నురుగువలె, నీటి బుడగలవలె విచ్భిన్నమై పోతాయి. ఈ స్థితిని పొందట మనేది ఈశ్వర విభూతి అయి ఉన్నది. అది 
ముక్తి పొందిన ఆత్మకు కూడా అన్వయిస్తుంది. 

పరమాత్ముడైన నారాయణుడిని పొందిన జీవుడికి పునర్జన్మ లేదు. పునరావృత్తి లేని శ్రేష్టమైన ఈ దశనే మోక్ష 
మంటారు. మోక్షదశకంటె మించిన దశ మరేమీ లేదు. ఇది శ్రీమన్నారాయణ ప్రణీతమైన అక్షరమోక్షాన్ని ప్రదర్శించే 
పద్దతి. 


: ప్రజ్ఞానిధివైన తాతా! నీవు చెప్పిన “అక్షరి మనేది ఎటువంటిది? 'క్రరి మేది? (6.2) 


: ధర్మరాజా! నీ వడిగిన విశేషం 'వసిష్థజనక సంవాద' మనే ఉత్తమ ఇతిహాసం వింటే తేటపడుతుంది. దాని తాత్సర్యం 


వినుము. కరచరణాది అవయవాలు కలిగి ఉండీ, ఆదీ, అంతం, క్షయం, వృద్ది అనేవి లేనిదైన తత్త్వాన్ని “అక్షరం” 
అంటారు పండితులు. దాని నుండి ఇరవై నాలుగు క్షరతత్వాలు ఆవిర్భవించాయి. క్షరతత్త్వ్వం విక్రియను 
పొందుతుంది. దానిని ప్రకృతి అనీ, ప్రధానమనీ, అవ్యక్తమనీ పిలుస్తారు. ఆ విక్రియనుండి “మహత్‌ అనే తత్త్వం 
ఆవిర్భవిస్తుంది. ఇరవైనాలుగు తత్త్వాలు ఇవి - ప్రకృతి, మహత్తు, అహంకారం, పంచభూతాలూ, పంచగుణాలూ, 
అయిదు జానేంద్రియాలూ, అయిదు కర్మేంద్రెయాలూ, మనస్సు, కలిసి మొత్తం ఇరవైనాలుగు. ఈ ఇరవైనాలుగు 
తత్స్వాలూ విజ్ఞానానికి అందుతాయి. ఇరవై అయిదవ అక్షరమైన పరమతత్త్వం విజ్ఞానానికి గోచరం కాదు. దానికి 
నాశం లేదు; మృతి లేదు. సత్త్వరజస్తమోగుణాలను అనుసరించటం వలన జన్మపరంపరలోనికి జారిపోయిన ఆ 


ప్రశ్న 102 


శాంతిపర్వ కథాసారం - XVII 


అక్షరతత్త్వం తనను తాను తెలిసికొనలేక, అవే తాను అనుకొని వాటిలో నివాసం సాగిస్తూ ఉంటుంది. అక్షరానికి 
స్వతస్సిద్ధంగా ఎ రంగూ లేదు. కాని సత్వ్వరజస్తమోగుణాలను అనుసరించటంవలన మార్పులకు లోనవుతుంది. 
అహంకారగుణం ఈ వికారాలకు కారణం. నిర్వికారస్థితిలో అక్షరతత్వం ప్రదీస్తమౌతుంది. 

@ పురుష సంబంధం వంటిదే ప్రకృతి పురుషుల పరస్ప్సరాకర్షణ. అదే సమస్త ప్రాణికోటికి జన్మహేతువు. 
వేదాలు ఇదే చెప్పుతున్నాయి. విత్తనంనుండి విత్తనమూ, దేహంనుండి దేహమూ, ఇంద్రియాలనుండి ఇంద్రియాలూ; 
మనస్సునుండి మనస్సూ - ఇట్లా జన్మిస్తూ ఉంటాయి. ఆత్మకు బీజం లేదు. దేహం ఉండదు. మనస్సు లేదు. ఆత్మ 
అనేది నిర్గుణం. అందుచేత దానికి భవబంధాలూ, భవదుఃఖాలూ, కర్మాచరణలూ - ఇట్లాంటివి ఎమీ ఉండవు. 
గుణాలు ప్రకృతివే కాని పరమాత్మవి కావు. 

జీవుడిని అక్షరమనీ, ప్రకృతిని క్రరమనీ అంటారు. కొందరు ఈ రెంటినీ కరములు’ అన్నారు. మరికొందరు 
“అక్షరములు” అన్నారు. ఆద్యంతాలు లేకపోవటం, ఈశ్వర తత్త్వాన్ని కలిగి ఉండటం - ఇత్యాదులు జీవుడికీ, 
ప్రకృతికీ ఉన్న సాదృశ్యాలు. మహదహంకారాది ప్రకృతి గుణాలను పొందినప్పుడు పురుషుడు (జీవుడు) తనను 
తాను ప్రకృతిగా భావిస్తాడు కనుక అతడిని 'క్షరము’” అని కూడా అనవచ్చును. ఈ ప్రకృతి పురుషుడిని పొందినప్పుడు 
గుణవికార రహితంగా ఉంటుంది కాబట్టి అప్పుడు దానిని నిర్గుణమనీ, అక్షరమనీ కూడా వ్యవహరించవచ్చును. 
ఎన్ని రూపాలలో ఈ ప్రకృతి విజృంభించినా మమకారం, అహంకారం అనేవి రెండే దీని మూల తత్వాలు. ఇవి 
రెండూ పరిహరించగలిగితే ఇంక ఈ ప్రకృతి పురుషుడిని ఏమీ చేయలేదు. నశించే ప్రకృతిని విడిచి పెట్టిన పురుషుడు 
(ఇరవై అయిదవ తత్త్వం) అక్షరు డనబడతాడు. తన కేవలత్వాన్ని గుర్తించి జీవుడు తనను తాను పరతత్త్వంగా 
దర్శించి తల్లీనుడౌతాడు. అదే నిరామయమూ అనంతమూ అయిన పదం నుమా! 

ధర్మరాజా! మొట్టమొదటగా ఈ తత్త్వ రహస్యాన్ని బ్రహ్మదేవుడు వసిష్ణుడికి తెలియజేశాడు. వసిష్టుడు 
నారదుడికి, నారదుడు నాకు ఉపదేశించాడు. నేను నీకు జనక వసిష్ట్ణుల సంభాషణగా బోధించాను. ఈ జ్ఞానాన్ని 
అలవరచుకొమ్ము. పరమానందాన్ని పొందుము. 


: ధర్మాధర్మాల విచారం లేనిదీ, సంశయాల నన్నింటినీ कद, చావు పుట్టుకలు లేనిదీ, శుచిశుభ్రతలు కలిగిందీ, 


శాశ్వతమైనదీ, మార్పు లేనిదీ, “పరము' అని పిలువబడేదీ, దుఃఖాన్ని పోగొట్టెదీ - అయినట్టి తత్వాన్ని బోధించుము. 
(6.79) 


: నీ ప్రశ్నల కన్నింటికి సమాధానం ఇవ్వగలిగింది యాజ్ఞవల్క్య జనకరాజ సంవాద ప్రకారేతిహాసం. దాని సారాన్ని 


గ్రహించాలి. ఇంద్రియ మహిమలన్నీ మనస్సు చేతిలోనే ఉంటాయి. కాబట్టి మనస్సు విషయాసక్తి నుండి వెనుకకు 
మళ్ళితే ఇంద్రియాలు అన్నీ దానితోపాటే వెనక్కు మళ్ళుతాయి. కాని, ఇంద్రియాలు వెనకకు మళ్ళీనా వాటితో పాటు 
మనస్సుకూడా వెనుకకు మళ్ళుతుందని చెప్పలేము. మళ్ళదుకూడా. విషయ తృష్ణలోనే సంచరిస్తూ ఉంటుంది. 
కాబట్టి ఇంద్రియ నిగ్రహంతోపాటు మనోనిగ్రహం కూడా అత్యవసరం. ఒక దీపంనుండి అనేక దీపాలు వ్యాప్తి 
చెందినట్లు ఈ ప్రకృతి అనేది గుణరూపాలను వ్యాప్తిపొందిస్తుంది. జీవాత్ముడు ప్రబుద్ద్భుడైతే ప్రకృతి వెంటబడిపోక 
శాశ్వతమైన అచ్యుతపదాన్ని పొంది అక్షరుడైపోతాడు. పురుషుడి యథార్థ రూపాన్ని గ్రహించగలిగిన జ్ఞానం ప్రకృతికి 
లేదు. కాని, ప్రకృతిని తెలిసికొన గలిగిన జ్ఞానం పురుషుడికి ఉన్నది. అంతే కాదు. పురుషుడు నిశ్చల దృష్టితో చూచి 
తనకంటె పరతత్త్వం మరొకటి లేదని కూడా గ్రహించగలడు. 

సాంఖ్యంతో సాటివచ్చే జ్ఞానంకానీ, యోగంతో సాటివచ్చే బలంకానీ ఇంక ఎక్కడా - ఎ వేదశాస్త్రాలలోనూ 
కనిపించవు. మూర్గుడు ఈ రెండింటినీ వేరువేరు శాస్త్రాలుగా భావిస్తాడేమో కాని నేను మాత్రం ఒక్కటిగానే చూస్తాను. 


ప్రశ్న 103 


ఉత్తరం 


ప్రశ్న 104 


ఉత్తరం 


ప్రశ్న 105 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XIX 


పరిపూర్ణజ్ఞాని అయిన యోగి నిశ్చల దీపంవలె ఉంటాడు. తేనెకుండ నెత్తిమీద పెట్టుకొని ఏమరుపాటు లేకుండా 
మెట్టులు ఎక్కినట్లు యోగి తన ఆత్మానందరసం చిందిపోకుండా గమ్యం చేరుకొంటాడు. జనన మృత్యుభయాలతో 
యోగ సాంఖ్యాలను ఆశ్రయించిన యతీశ్వరులు నిర్మమత్వస్థితిలో పరతత్త్వ సాన్నిధ్యాన్ని, సుస్థిరంగా అనుభవిస్తారు. 
జీవాత్మ పరమాత్మల ఎకత్వ మహిమను ఎరుక పరచటమే విజ్ఞానం (విధ్య) చేసే పని. దానిని పొందటమే ముక్తికి 
మార్గం. మరి వేరే మార్గాలు లేనే లేవే. కాబట్టి ధర్మరాజా! దానియందు శ్రద్ధ కలిగి సజ్జనులు గర్భించే శోక మోహాలను 
త్యజించి సుఖివి కమ్ము, 


: గృహస్థ ధర్మాన్ని వదలకుండా మోక్షం పొందవచ్చునా? (6.169) 


: ఈ అంశాన్ని వివరించే 'జనకసులభా సంవాదం అనే ఇతిహాసాన్ని తెలిసికొనాలి. దాని సారాన్ని ఈ విధంగా 


గ్రహించవచ్చును. పంచశిఖుడనే ముని జనకరాజుకు సాంఖ్యయోగాలనూ, రాజ్యుపాలనాన్నీ బోధిస్తూ ఆ మూడింటా 
ముక్తి పొందే మార్గాలు చెప్పాడు. ముక్తికి వైరాగ్యమే మూలం. వైరాగ్యానికి జ్ఞానమే ఆధారం. కాబట్టి జ్ఞానంవలన 
కలిగిన విరక్తి సుఖదుఃఖాలూ, రాగద్వేషాల వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉంటుంది. కాబట్టి సంసారంలో 
ఉండికూడా నిస్సంగుడిగా గృహస్థుడు ఉండగలడు. గృహస్థాశ్రమం వద్దు అని ద్వేషించటం కూడా ఒక సంగమే. 
రాగమే కాదు ద్వేషం కూడా పనికిరాదు. జ్ఞానంవలన మాత్రమే ముక్తి లభిస్తుంది. 


: శుకుడికి వైరాగ్యం ఎట్లా కలిగింది? (6.221) 


: జీవితం బుద్భుద మని భావించకుండ పామరజనులతో కలిసి తిరుగుతున్న శుకుడిని చూచి వ్యాసుడు ఇట్లా 


బోధించాడు. 'నురుగుతో చేసిన పంజరంవంటిది ఈ శరీరం. ఇందులో ఒక పిట్టవలె ప్రాణం ఉంటుంది. దీనిని 
మరచి తిరగటం తగదు. కాలం తెలియకుండా ముందుకుసాగుతుంది. ఆయుర్జాయం ముగుస్తుంది. హంస 
ఎగిరిపోతుంది. సంసారం ఒక సముద్రం. చంచలమైన ఇంద్రియాలే నీళ్ళు. అరిషడ్వర్గమే మొసళ్ళు. దీనిని 
దాటటానికి ధైర్యం ఒక్కటే తెప్ప. దానితో తరించుము. కామాది సౌఖ్యాలతో తృప్పుడై జీవుడు ఎమరితే గొర్రెను 
ఎత్తుకొనిపోయే పులివలె మృత్యువు తన్నుకొనిపోతుంది. నీవు అట్లాంటి మూఢుడవు కావద్దు. మానవజన్మ 
బహుదుర్ణ్లభం. దాన్ని ఒక సోపానంగా చేసికొని నిచ్చెన ఎక్కి, మోక్షపదం అందుకొనాలి. భోగాలు విడిచిపెట్టి, 
నిస్ఫంగుడై, నిర్మలాంతరంగుడై నరుడు ఇంటిలో ఉండికూడా తపస్సు చేసి సంసార సముద్రాన్ని తేలికగా 
దాటుతాడు. భార్యపట్ల వ్యామోహం (ఆపేక్ష) అనేది కష్టాలకు ప్రారంభం. ఇహంలోనూ, పరంలోనూ అది అంతులేని 
క్లేశాలను కల్పిస్తుంది. అందుచేత తెలివిగలవా రెవ్వరూ భార్యా పేక్షకు పూనుకోరు, కష్టాలలో కూరుకోరు. భోగదానాలు 
లేని ధన మెందుకు? శత్రువులను సంహరించలేని పరాక్రమ మెందుకు? ధర్మాచరణానికి పూనుకొనని జ్ఞానం 
ఎందుకు? జితేంద్రియుడు కాకపోతే ఆత్మ జ్ఞాన సాధన మెందుకు?” ఈ మాటలు విన్న శుకుడికి ముక్తిమార్గం 
తెలిసింది. ఆత్మ జ్ఞానం గాలిసోకని దీపంవలె నిశ్చలంగా వెలిగింది. అతడు తండ్రిని వదలి వెళ్ళిపోయాడు. 


: వ్యాసమహర్షి పుత్రుడైన శుకుడి జన్మవృత్తాంతం, అతడు సిద్ధుడైన విధం నాకు తెలియచెప్పుము. (6.246) 


: మేరుపర్వత సానువులలో కర్ణికారవనం ఉన్నది. అందులో వేదవ్యాసుడు పుత్రార్థి అయి తపస్సు చేశాడు. 


పార్వతీపరమేశ్వరు లక్కడకు వచ్చి, పంచభూతాలతో సమానమైన శక్తి యుక్తులు కలిగిన పుత్రుడిని వరంగా 
ప్రసాదించి అంతర్జానమయ్యారు. ఒకనాడు వ్యాసుడు అరణిని మధథిస్తూ ఉండగా ఘృతాచి కనపడింది. ఆమెపై 
కలిగిన కామభావంవలన వ్యాసుడికి వీర్యస్థలనం అయి అరణిలోపడి ప్రకాశించింది. అందులోనుండి తేజస్వి 
అయిన శుకుడు పుట్టాడు. ఆ బాలుడికి గంగాదేవి స్నానం చేయించింది. ఆకాశంనుండి కృష్ణాజినం, దండం వచ్చి 
పడ్డాయి. పూలవాన కురిసింది. దేవ దుందుభులు మోగాయి. పార్వతీపరమేశ్వరులు శుకుడికి ఉపనయనం చేశారు. 


శాంతిపర్వ కథాసారం - XX 


దేవేంద్రుడు కమండలం ఇచ్చాడు. దేవతలు దివ్యవస్రాలు సమర్పించారు. వేదశాస్తాలు శుకుడిని పొందాయి. 
శుకుడు బృహస్పతిని గురువుగా వరించాడు. “మోక్షాన్ని ఇచ్చేది 96?" అనే జిజ్ఞాస ఆతడిలో మొదలయింది. తండ్రిని 
మోక్షవిద్యను బోధించుమని కోరాడు. ఆయన జనకమహారాజును అడుగుమని చెప్పాడు. శుకుడు కాలినడకతో 
మిధథిలానగరానికి చేరాడు. శాంతచిత్తుడైన శుకుడు జనకుడి అభిమానాన్ని పొందాడు. ఆ రాజిచ్చిన అతిధి 
సత్కారాలను నిరాసక్షతతో శుకుడు గ్రహించాడు. మరునాడు ఉదయం శుకుడు “ముక్తిని దేనితో పొందవచ్చును?" 
అని జనకరాజును కోరాడు. 

బ్రహ్మజ్ఞానం పుట్టుకతో వచ్చినవాడు కాని, అభ్యాస వశంతో పొందినవాడు కానీ చతుర్విధాశ్రమాల వరుసలో 
ప్రయాణంచేసి చివరకు ముక్తిపాందుతాడు. పూర్వ జన్మ సంస్కారం వలన ముక్తిహేతువులు సిద్ది స్తే బ్రహ్మచర్యంలోనే 
జీవన్ముక్తుడౌతాడు. జ్యోతిస్స్వ్వరూపమైన పరతత్త్వం ప్రతి వ్యక్తికీ ఆత్మలోనే ఉంటుంది. ఏకాగ్రత సాధించిన యోగి 
ఆ జ్యోతిని తనలోనే తాను దర్శించగలుగుతాడు. ఇతరులవలన తనకూ, తనవలన ఇతరులకూ ఎ విధమైన 
భయమూ లేని నిర్భయస్థితి అలవడినప్పుడు ద్వంద్యాతీత స్థితిని పొంది పరమాత్మను సాధకుడు చూడగలుగుతాడు. 
జనకుడి మాటలు శుకుని అనుమానాలను తీరాయి. 

శుకుడు వాయుమార్గంలో పయనించి హిమవత్సర్వతంలోని వ్యాసాశ్రమానికి చేరాడు. వేదప్రచారంకొరకు 
శిష్యులు వివిధ ప్రదేశాలకు పోగా శుకుడూ, వ్యాసుడూ మాత్రమే ఆశ్రమంలో ఉంటున్నారు. ఒకనాడు నారదుడు 
వచ్చి తండ్రి కొడుకుల నడుమ వేదాధ్యయన వ్రతం నిరంతరంగా సాగాలని కోరాడు. వేదాధ్యయనం సాగింది. 
ఒకనాడు పెనుగాలి వీచింది. వాయు భూతతత్త్వాన్ని వ్యాసుడు శుకుడికి బోధించాడు. వ్యాసుడు స్నానానికి 
వెళ్ళినప్పుడు శుకుడు “మానవుడికి హితమైనదేది?' అని అడుగగా నారదుడు ఇట్లా చెప్పాడు. “సత్యమే తపస్సు. 
జ్ఞానమే కన్ను, త్యాగమే సుఖం, రాగమే దుఃఖం; నరుడు మోక్షం కొరకు ప్రయత్నించకుండా సంసారబంధాలలో 
తగుల్కొంటే మరో జన్మలో కూడా ముక్తి సాధ్యం కాదు. బంధుమిత్రుల పట్ల వ్యామోహితుడైనవాడు ఊబిలో 
దిగబడిన ఏనుగువలె హింసకు గురిజె తాడు. భోగలాలసుడు వలలో చిక్కుకొన్న మృగంవలె, చేపవలె గిలగిలలాడతాడు. 
అహింసను అలవరచుకొని అధర్మాన్ని వదలాలి. సంకల్సాలను త్యజించి ధర్మాన్ని వదలించుకొనాలి. బుద్ధిబలంతో 
సత్యాసత్యాలను తొలగించుకొనాలి' అని నారదుడు చెప్పగా శుకుడు సూర్యుడి దయవలన యోగసిద్ధి పొందుతా 
నని బయలుదేరాడు. వ్యాసుడు వారించినా ఆగక కైలాస పర్వతానికి వెళ్ళి సూర్యుడి అనుగ్రహాన్ని పొందాడు. తాను 
యోగసిద్ధిని పొందినట్లు నారదుడికి తెలిపి, గరుత్మంతుడివలె ఎగురుతూ ఆకాశమార్గాన బయలుదేరాడు. సిద్ధులూ, 
సాధ్యులూ, మహర్షులూ ఆ యోగసిద్దిని చూచి ఆశ్చర్యపోయారు. వ్యాసుడు పుత్రవ్యామోహంతో బయలుదేరాడు. 
శుకుడు మార్గమధ్యంలో ఉన్న మృగాలనూ, పక్షులనూ, పర్వతాలనూ, నదులనూ, కొలకులనూ, గుట్టలనూ, 
తీగలనూ చూచి “మా తండ్రి నా వెంట వస్తూ నా పేరుతో పిలుస్తూ ఉంటే మీరు 2." అని బదులు పలకాలి సుమా! 
అనగానే అవి అందుకు అంగీకరించాయి. శుకుడు త్రిగుణాలను త్యజించి ఉత్తరంగా వెళ్ళుతుండగా ఒక 
మహాపర్వత శిఖరాలు రెండు అడ్డంగా ఉన్నా, వాటిని తన గమనవేగంతో భగ్నంచేస్తూ సాగిపోయాడు. దేవతలు 
అతడిపై పూలవాన కురిపించారు. 


శుకుడు గంగానదిపై తక్కువ ఎత్తులో పోతూ ఉండగా క్రింద ఉన్న గంగానదిలో అప్పరసలు దిగంబరంగా 
జలక్రీడ లాడుతున్నారు. వారంతా శుకుడిని చూచారు. కాని, ఎ వికారమూ పొందలేదు. శంకించలేదు. సిగ్గుపడలేదు. 
ఎప్పటివలె జలక్రీడలు సాగించారు. ఆ సమయంలో వ్యాసుడు తన కుమారుడి వెనుక గొప్ప యోగవిదధ్యవలన 
లభించిన గమనాన్ని స్వీకరించి వెంటబడ్డాడు. అప్పటికి ఆ శుకుడు వాయుమార్గం దాటి పంచభూతాలకూ 
అంతర్యామి అయ్యాడు. అప్పుడు వ్యాసుడు పిలిచేసరికి శుకుడికి తెలిసింది. అత డిప్పుడు సర్వభూతాత్మకుడుగా 


ప్రశ్న 106 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XX 


మారిపోయాడు. కాబట్టి రూపం కనపడదు. అయినా వ్యాసుడికి వినిపించేటట్లు “ఓ అనే ధ్వని ఆకాశమంతటా 
వ్యాపించి మారుమోగేటట్టు చేశాడు. వ్యాసుడు ఆశ్చర్యపోయి తన కుమారుడి అనంతమైన మహిమను 
తెలిసికొన్నాడు. అదే పర్వతశిఖరంమీద అట్లాగే నిలబడిపోయాడు. ఆ వ్యాసుడిని చూచి అప్పరసలు సిగ్గు ఎక్కువ 
కాగా అందరూ బట్టలు కట్టుకొన్నారు. దివ్యజ్ఞానం కలిగిన ఆ వ్యాసుడు - తన కుమారుడు అదే దారిలో వెళ్ళినప్పుడు 
వారికి శంక లేదన్న నిజాన్ని గ్రహించి, కుమారుడి విముక్త స్థితిని, తన ఆసక్త స్థితినీ గ్రహించి కుమారుడి జెన్నత్యానికి 
సంతోషించాడు. తన స్థితికి సిగ్గుపడ్డాడు. అట్టా దిగులు పడుతున్న వ్యాసుడి వద్దకు గంగాధరుడు వచ్చాడు. 
మునులూ, సిద్ధులూ, దేవతలూ ఆ దేవుడివెంట వచ్చారు. శంకరుడు తాను ముందు వ్యాసుడికి “పంచభూత 
సమవిర్యుడిని కొడుకుగా అనుగ్రహించిన అంశాన్ని జ్ఞాపకంచేసి, విచారించవలసిన అవసరం లేదని ఓదార్చాడు. 
శుకుడి కీర్తి ప్రపంచం ఉన్నంతకాలం నిత్యంగా ఉంటుందని ప్రకటించాడు. వ్యాసుడు కోరితే శుకుడి నీడ అతడిని 
అనుసరిస్తుందని పేర్కొని, శివుడు అంతర్జానమయ్యాడు. ఇది ఉత్తమ ఇతిహాసం. దీనిని విన్నా, చదివినా 
దీర్భాయుర్జాయాదులు కలుగుతాయి. సకలాభ్యుదయాలు సిద్దిస్తాయి. 


: నాలుగు ఆశ్రమాలలోనూ ఉండేవాళ్ళు కొలిచే దైవం ఎది? (6.344) 


: దీనికి తగినది నారద నారాయణ సంవాదం. దాని సార మిది - సర్వాశ్రమాలవారు కొలిచే దైవం విష్ణువు. 


బదరికాశ్రమంలో నివసిస్తున్న నరనారాయణులలో నారాయణ ముని వద్దకు వెళ్ళి నారదుడు నారాయణ మూల 
రూపాన్ని గురించి తెలిసికొన దలచాడు. ఆ తత్త్వాన్ని దర్శించదలచాడు. నారాయణుడు నారదుడిని అనుగ్రహించి 
ఏకాగ్రచిత్తుడిగా చేసి గగనమార్గంలో మేరు పర్వతంమీద క్ర్షీరసముద్రపు టుత్తర తీరంలో ఉన్న శ్వేతద్వీపంలో 
నిరాహారులై, జితేంద్రియులై, చెమట పట్టనివారై, పరిమళయుతమైన ధవళదేహాలతో ఉన్న పురుషుల వద్దకు 
చేర్చాడు. తదేక దీక్షతో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే, అప్పటికి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది. నారదుడు ఆ 
శ్వేతద్వీప వాసులను దర్శించి, సేవిస్తూ తానుకూడా తపస్సుకు పూనుకొన్నాడు. అతడికి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. 
ఆయన తెలుపూ, నలుపూ, పసుపూ, ఎరుపూ, గోరోచనమూ, ఆకుపచ్చ రంగులలో ఉన్నాడు. సహస్ర శిరస్సులూ, 
సహగస్రబాహువులూ, సహస్ర పాదాలూ ఉన్నాయి. హోమవేదికా, కమండలువూ, సుక్కూ, స్రువమూ, అగ్నీ - 
వీటన్నిటినీ ధరించి ఉన్నాడు. ఓం కారాన్ని ఉచ్చరిస్తున్నాడు. గాయత్రీమంత్రాన్ని జపిస్తున్నాడు. ఇట్లా అత్యద్భుతమైన 
దివ్యరూపంతో స్వామి ప్రత్యక్షమయ్యాడు. నారదుడి కన్నులకు కనిపించాడు. స్వామికి మునీంద్రుడు నమస్కరించాడు. 
స్వామి అతడిని అనుగ్రహించి ఇట్లా నారాయణతత్తాన్ని వివరించాడు. దాని సార మిది - 


క్షేతజ్ఞడూ, జీవుడూ, వాసుదేవుడూ, సంకర్షణుడూ - అందరూ ఒక్కటే. అంతా నేనే. వాసుదేవుడే మనన్సు, 
అదే ప్రద్యుమ్నం. అహంకారమే సంకర్షణుడు. అదే అనిరుద్ద్ధం. ఇరవైనాలుగు తత్వాలకూ ప్రభువైన ఇరవై అయిదవ 
తత్త్వం నేనే. నన్ను అందుకే పంచవింశకుడు అంటారు. పరమపురుషుడిని నేనే. నా కన్నా పరమైనది మరొకటి లేదు. 
ఎకాగ్రచిత్తులైన యోగీశ్వరులు ఎవరిని దర్శించి నిత్యానందస్థితిని పొందుతారో ఆ పరమాత్మగా, ఆ వాసుదేవుడిగా, 
ఆ నిష్కలుడిగా, ఆ సాటిలేనివాడిగా నన్ను తెలిసికొనటం నీకు ఆత్మహితం'. 

ఈ సృష్టిలోని సకల ప్రాణికోటిలో అంతర్గతంగా ఉన్న ధాతుశక్తి నా కన్న భిన్నమైనది కాదు. నాలోనే ఉన్నది. 
అది నా మొత్తం. జీవశక్తి అనేది సర్వత్ర పరివ్యాప్తం కాకపోతే చేష్టలూ, చైతన్యాలూ ఉండవు. జీవుడు వేరు, శరీరం 
వేరు. ఈ వాస్తవాన్ని గ్రహించటం అత్యవసరం. ఎవడైనా జీవుడిని చూచానని అంటే అదంతా మాయ. ఆ 
మాయావిలాసానికి సృష్టికర్తను నేనే. జీవుడు నాకంటె భిన్నుడు కాడు. నాలోనే కలిసి ఉంటాడు. ఈ సత్యాన్ని 
గ్రహించటం అవసరం. భక్తిమయమైన సాధనతో ఎవడు నన్ను ఆశ్రయిస్తాడో వాడికి విముక్తిని అనుగ్రహిస్తాను. 


శాంతిపర్వ కథాసారం - XXII 


ఆదిత్యులూ, మరుత్తులూ, వసువులూ, రుద్రులూ మొదలైన దేవగణాలూ, (బ్రహ్మదేవుడూ, చతుర్వేదాలూ 
ఆయాగౌరవాలను పొందటం నా వలననే. బ్రహ్మదేవుడిని నేనే సృష్టించాను. ప్రపంచభారాన్ని అప్పగించాను. నేనే 
నివృత్తి మార్గం చేపట్టాను. ఎకాంతంగా గడుపుతాను. మధ్యస్థుడుగా ఉంటూ బ్రహ్మాదులకు అవసరాన్ని బట్టి 
దివ్యమూ, భవ్యమూ అయిన సహాయం చేస్తుంటాను. కొన్ని కొన్ని సమయాలలో లోకహితం కొరకు జన్మకర్మలను 
పూనుతూ ఉంటాను. వరాహరూపం తాల్సి హిరణ్యాక్షుడిని, నరసింహరూపం ధరించి హిరణ్యకశిపుడినీ, భృగువంశంలో 
పరశురాముడనై పుట్టి క్షత్రియ లోకాన్నంతటినీ, దశరథ రాముడిగా జన్మించి రావణుడినీ సంహరిస్తాను. యాదవకులంలో 
కృష్ణుడినై పుట్టి అర్జునుడి సహాయంతో భూభారాన్ని తొలగిస్తాను. నను పూర్వం నరనారాయణులనే పేర్లతో రెండు 
రూపాలతో, బుషిత్వంతో వెలసి జగద్రక్షణాన్ని చేస్తున్నాను. ఈ మూర్తులే తరువాత లీలామానుషరూపాలతో తమ 
కార్యాలను నిర్వహిస్తుండగా కంసుడు, కాలయవనుడు, మురుడు, నరకుడు, బాణుడు మొదలైన కంటకులను 
రూపుమాపుతాను. అందులో బాణాసురుడిని రక్షిస్తానని పూనుకొని శివుడు కుమారస్వామితో కలిసి అడ్డగించగా ఆ 
మహాత్ముడిని జయించటానికి బాణుడిని అవమానించాను. ఇంతకు ముందు మత్స్య కూర్మభావాలను పొంది 
దేవగణాలకు మేలు చేశాను. ఇంకా ధర్మరక్షణం కొరకు ఐఎయే పనులు చేయాలో వాటిని తప్పక నిర్వహిస్తాను. నా 
కర్తవ్యాలు పూర్తి కాగానే నా మూల ప్రకృతిని మరల పొందుతాను. ఈ శ్వేతద్వీప వాసులు ఎకాగ్రచిత్తంతో నన్నే 
స్మరిస్తారు. నీవు కూడా ఏకాగ్రచిత్తుడవు కావటంచేత నా తీరునంతా నీకు తెలిపాను”. 

ఈ విష్ణు సందేశాన్ని విన్న నారదుడు బదరికాశ్రమానికి వెళ్ళి, నరనారాయణుల కీ వృత్తాంతం తెలిపి, మిగిలిన 
మహర్షులందరికీ నారాయణోపదేశాన్ని కర్ణరసాయనంగా అందించాడు. ఆ తరువాత బ్రహ్మ లోకంలో దీని ప్రచారం 
చేశాడు. ఇది వేదసారం, యోగసారం, సాంఖ్యసారం. ధర్మరాజా! ఇంతవరకూ నీవు విన్న ఉపాఖ్యానాలు ఎవీ దీనికి 
సరిపోవు. దీనిని శ్రద్దగా చదివినా, వినినా, అట్టివారికి దీర్భాయురారోగ్య సంపదలు సమకూరుతాయి.” (భీష్మ 
భాషణం విని పాండుపుత్రులు దీనిని వింటూ, పరిస్తూ, భక్తితో విష్ణుమూర్తిని స్తుతిస్తూ కాలం గడిపారు) (6.395) 


नैः नैः नैः 


ఇంతవరకు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు సమాధానాలు చెప్పాడు. ఇకపై జనమేజయు డడిగిన ప్రశ్నలకు 
వ్యాసశిష్యుడైన వైశంపాయనుడు ఉత్తరాలు చెప్పాడు. 


వైశంపాయనుడు: వ్యాసుడు పై ఉపాఖ్యానాన్ని భక్తితో జపిస్తూ ఆకాశమార్గాన ప్రయాణం చేసి క్షీరసముద్రానికి వెళ్ళుతుంటాడు. 


ప్రశ్న 107 : 


నిత్యమూ విష్ణుమూర్తిని దర్శించాలనీ, ఉత్తమ పూజలు ఆచరించాలనీ కుతూహల పడుతుండేవాడు. 


జనమేజయుడు : వైశంపాయనా! నీవు మోక్షం అత్యంత సుఖకరమని చెప్పుతావు. కాని లోకులందరూ భౌతిక విషయాలమీ దనే 


ఉత్తరం : 


అధికాసక్తి చూపుతారు. దేవతలు కూడా మోక్షాన్ని కోరక హవ్యభోజన ప్రియులై వర్తిస్తూ ఉంటారు. వా రట్లా 
ఉండటానికి గల కారణమేమిటి? (6.398) 


వైశంపాయనుడు: వ్యాసమహర్షి కూడా ఈ ప్రపంచ స్వభావాన్ని తెలిసికొనటానికి విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. 


నారాయణుడి దయవలన ఆ మహర్షికి దివ్యజ్ఞానం, దివ్యదృష్టీ సిద్ధించాయి. విష్ణుదేవుడి దివ్య వాక్కులవలన 
బ్రహ్మదేవుడు ముజ్జగాలకూ గురువనీ, ఆయన నిర్దేశించిన కర్తవ్యం వేద ప్రతిపాదితమే అనీ, విష్ణువూ 
అందులోనే చరిస్తాడనీ, వేదవిహితమైన యజ్ఞం కర్తవ్యమనీ, అందులో విష్ణువునకు భాగం కల్పించాలనీ, 
స్పష్టమయింది. బ్రహ్మదేవుడి ఆజ్ఞప్రకారం వైష్ణవ మనే యజ్ఞం దేవతలూ, మునులూ చేశారు. అందులో 
విష్ణువునకు భాగం కలిగించారు. విష్ణువు సంతోషించి వారిని కృతార్థులను చేశాడు. విష్ణువు హయగ్రీవరూపం 


ప్రశ్న 108 


ఉత్తరం 


ప్రశ్న 109 


ఉత్తరం 


ప్రశ్న 110 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XXIII 


తాల్చి బ్రహ్మను అనుగ్రహించి అతడిని యజ్ఞాల కన్నిటికీ సృష్టికర్తగా, గురువుగా, అధికారిగా చేశాడు. అతడి 
కర్తవ్యభారాన్ని హయగ్రీవుడు గ్రహించాడు. అజ, విశ్వరూప, అమర, అమరాధినాథ, ఆద్య, వేదవేద్య, 
ఆత్మవేద్య, ఈశాన, అవ్యయ, తపఃఫలాత్మ - అనే విశేషణాలు ఆయా లక్షణాలను బట్టి విష్ణుమూర్తికి 
ఎర్పడ్డాయి. అట్టి విష్ణుమూర్తిని సేవించటం అందరి కర్తవ్యం. వ్యాస ప్రోక్రమైన ఈ వృత్తాంతం వింటే సర్వ 
శుభాలూ, సుఖాలూ కలుగుతాయి. 

గూఢములైన విష్ణునామాల నిరుక్తులను తెలియపరచండి. (6.418) 


పూర్వం అర్షునుడు ఇదే ప్రశ్న అడుగగా కృష్ణుడు నిజనామాల నిరుక్తులను తెలియపరిచాడు. వాటిని వినుము- 
అని నారాయణాది నామాల వ్యుత్సత్తులను చెప్పాడు. (వివరాలకు చూడండి. 6.421 - 440). ధర్మరక్షణార్థం 
జన్మించిన విష్ణువుకు ధర్మరాజు అనే పేరు వచ్చింది. గంధమాదన పర్వతంమీద విష్ణువు తపస్సు చేస్తున్నప్పుడు 
దక్షప్రజాపతి యాగం చేస్తున్నాడు. ఆ యాగానికి శివుడు కోపించాడు. దానికి యజ్ఞం భయంతో హడలిపోయి నా 
వక్షః స్థలాన్ని ఆశ్రయించింది. ఆ కారణంవలన నా ७७८९९ రోమాలు ముంజగడ్డివలె మారాయి. యజ్ఞాన్ని 
వెన్నంటి వస్తున్న శివుడు విష్ణువుతో కలియబడ్డాడు. శివుడు గొడ్డలిరూపంలోని బాణాన్ని ప్రయోగించాడు. విష్ణువు 
పరశురూపంలోని బాణాన్ని ఖండించాడు. అందువలన “ఖండపరశువు' అనే పేరు విష్ణువుకు సిద్ధించింది. 

శివకేశవుల మధ్య ఏర్పడిన ఆ యుద్ధంలో ఎవరు గెలిచారో చెప్పుమని అర్జునుడు అడిగాడు. శ్రీకృష్ణు డిట్టా 
చెప్పాడు. శివకేశవుల యుద్దం భయంకరమై లోకాలకు సంక్షోభం కలిగించింది. బ్రహ్మాది దేవతలు రణరంగానికి 
వచ్చి వారిరువురిని స్తుతించి, శివకేశవాభేదాన్ని స్మరించారు. వేదవేద్యమూ, అద్వంద్వమూ, నిర్గుణమూ, అమూర్తమూ 
అయిన మూలతత్త్వం ఒకటే అయినా, లోకం కొరకని రెండు రూపాలు ధరించి శివకేశవు లనబడుతున్నారు కాని, 
నిజానికి శివకేశవులకు భేదం లేదు - అని బ్రహ్మాదులు కీర్తించారు. శివకేశవులు తమ మైత్రి చిహ్నాలను ధరించారు. 
శ్రీవత్సం త్రిశూలానికి ప్రతీక. శివుడి కంఠం'పై నీలిమ విష్ణువుచేతి ముద్ర. ఈశానుడూ, అభవుడూ, అమృతుడూ 
అయిన శివరూపాలుకూడా ఆరాధ్యాలే. హరిహరాత్మకుడైన కృష్ణుడు రక్షించాడు కాబట్టి కురుసంగ్రామంలో 
అర్జునుడికి విజయం లభించింది. కృష్ణుడుగా విష్ణువు నొగలెక్కి రక్షించాడు. అగ్రభాగంలో శూలపాణిగా రుద్రుడు 
సంచరిస్తూ అర్షునుడికంబె ముందే శత్రువులను సంహరించాడు. 


నరనారాయణ నారద लृ ప్రకారం వినిపించుము. (6. 463) 


నరనారాయణు లడుగగా నారదు డీ క్రింది విశేషాలు చెప్పాడు. వాటి సార మిది - శ్వేతద్వీపం అనేది శాంతి 
స్వరూపం. అందులో సూర్యచంద్రకాంతులు కానీ, వాయు ప్రసారం కానీ ఉండవు. విష్ణువుకు ఇష్టులైన ఎకాగ్రచిత్తులే 
అందులో ఉంటారు. నారదుడు బదరికాశ్రమంలో ఏకాగ్రచిత్తుడై వేయి దివ్యసంవత్సరాలు తపస్సు చేసి 
హిమవత్సర్వతంలోని తన ఆశ్రమం చేరి మునులచేత సేవించబడుతూ ఉన్నాడు. జనమేజయా! నీవు కూడా 
విష్ణుమూర్తినే ఆశ్రయించుము. విష్ణుభక్తి నిన్ను ముల్లోకాలలోనూ మహోన్నతుడిని చేస్తుంది. అందరికీ శ్రీ విష్ణువే 
ఆత్మ, విష్ణువును ద్వేషిస్తే తమ ఆత్మలను తామే ద్వేషించుకొన్నబ్దే జెతుంది. వ్యాసుడినే సాక్షాత్తు నారాయణుడిగా 
తెలిసికొనుము. 

విష్ణువు హయగ్రీవరూపం ఎందుకు ధరించాడు? (6.478) 


ప్రళయకాలంలో విష్ణువు యోగనిద్రలో మునిగి, జగత్తులను మరలా సృష్టించాలని సంకల్పించాడు. వెంటనే 
అహంకారం ఆవిర్భవించింది. దానికి బ్రహ్మ అనే పేరు ఎర్చడింది. బ్రహ్మ నాలుగు వేదాలను సృష్టించాడు. 
విష్ణువునుండి వెలువడిన త్రిగుణాలలో సత్వ్వగుణంలో బ్రహ్మ ఉండిపోయాడు. రజస్తమోగుణాల నుండి మధు 
కైటభు లనే రాక్షసులు పుట్టారు. వారు నాలుగు వేదాలనూ అపహరించుకొనిపోయి కట్టగా కట్టి పాతాళంలో 


ప్రశ్న 111 


ఉత్తరం 


ప్రశ్న 112 


ఉత్తరం 


ప్రశ్న 113 


ఉత్తరం 


ప్రశ్న 114 


ఉత్తరం 


శాంతిపర్వ కథాసారం - XXIV 


పారవేశారు. వేద రక్షణకై బ్రహ్మదేవుడు విష్ణువును స్తుతించాడు. ఆయన హయగగ్రీవరూపంతో వేదాన్వేషణం చేసి 
పాతాళంనుండి వేదాలను ఉద్దరించి బ్రహ్మకు అందించాడు. మధుకైటభులు విష్ణువుపై దండెత్తారు. ఆతడు ఆ 
వేదకంటకులను సంహరించాడు. వివిధావతారాలను ధరించిన విష్ణుమూర్తి తత్త్వం బహువిచిత్రంగా ఉంటుంది. 
గుణవంతుడూ, గుణరహితుడూ, గుణగ్రష్ట, గుణహర్తా, గుణనిబద్భుడూ, గుణవిముక్తుడూ - అన్నీ ఆయనే. 
వేదాలూ, యజ్ఞాలూ, సకల పుణ్యకార్యాలూ, పంచభూతాలూ - అన్నీ నారాయణ స్వరూపాలే. 

ఐకాంతికత్వం అంటే ఎమిటి? (6.493) 


ఐకాంతికత్వం సాంఖ్యయోగశాస్తాల సారం. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతలోని సారం తెలియదగింది. 
ఏకాంతిక ధర్మానికి అహింసయే మూలం. ఆ ధర్మంలోనే హరి సంప్రీతుడౌతాడు. హరి అన్నా క్షేత్రజ్ఞుడన్నా ఒకడే. 
విష్ణువు చతుర్వ్యూహాలలో దర్శనమిస్తాడు. విష్ణువు ప్రథమ వ్యూహం వాసుదేవావతారం. ద్వితీయవ్యూహం 
సంకర్షణుడు. తృతీయవ్యూహం ప్రద్యుమ్నుడు. చతుర్ధ్ణవ్యూహం అనిరుద్దుడు. విష్ణువు ఇంద్రియాలకు గోచరం 
కాడు. అద్వితీయమైన భక్తివలననే అతడు సాధ్యుడు. భక్తి కుదరాలంటే ॐ), ఇంద్రెయ నిగ్రహం ఉండాలి. 
శాంతిపట్ల ప్రగాఢమైన నిష్టకల వ్యక్తికి 35००९७७ ధర్మం కరతలామలకం. అది చింతలన్నింటిని తొలగిస్తుంది. 
ఉత్తమ ప్రతమైన ఐకాంతిక ధర్మాన్ని వదలి ప్రజలు ఎవేవో ధర్మాలను ఎందుకు పాటిస్తున్నారు? (6.504) 

లోక ప్రవృత్తి త్రిగుణాత్మకం. సాత్త్విక గుణసంపన్నులే ఐకాంతిక వ్రతాన్ని పాటిస్తారు. వారిది నివృత్తి ధర్మం. మిగిలిన 
వారిది ప్రవృత్తి ధర్మం. ఐకాంతిక జనులు ఎల్లప్పుడూ విష్ణుహృదయంలోనే ఉంటారు. వారికీ హరికి భేదమే లేదు. 
గురువైన వ్యాసమహర్షి చెప్పగా మేము విన్నాము. నీవు కూడా ఈ పవిత్ర ధర్మాన్ని ఆచరించి పవిత్రుడవు కమ్ము, 
సాంఖ్యమనీ, యోగశాగ్త్రమనీ, పాశుపతమనీ - ఇట్లా జ్ఞాన మార్గాలు రకరకాలుగా ఉన్నాయి. వీటి నిష్ట 
లెటువంటివి? వీటి ప్రవర్తకులు ఎవరు? (6.512, 513) 

ముందుగా వ్యాసమహర్షికి నమస్కరిస్తున్నాను. ఆయనే లోకాలకన్నిటికీ ఉపదేశకుడు. వేదాలకు నిధి. భారతా 
ధ్యయన కారకుడు. వేదశాస్త్రాలన్నింటికీ పరమగమ్యం, ఆశ్రయం శ్రీమన్నారాయణుడే. ఆయన జ్ఞాన స్వరూపుడు. 
ఆయనను అందుకొనటానికి శాసస్తనిష్ట అవసరం. వేదాల ఉపదేశకుడు అపాంతరతముడనే పేరుకల వేదవ్యాసుడు; 
సాంఖ్యానికి కపిలుడు; యోగానికి హిరణ్యగర్భుడు; పాశుపతానికి శివుడు; పాంచరాత్రానికి విష్ణువూ ప్రవర్తకులు. 
పాంచరాత్రం వైష్ణవం అనబడుతుంది. 


: వేదవ్యాసుడు పరాశరపుత్రు డని ప్రసిద్ది ఆయనకు నారాయణ పుత్రు డనే ప్రఖ్యాతి ఎట్టా ఏర్పడింది? (6.517) 


ఆదికాలంలో శ్రీమన్నారాయణుడు ప్రజాసృష్టిచేయటం కొరకు నాభికమలంనుండి బ్రహ్మను సృష్టించాడు. ఆయన 
సకల భూతాలనూ సృష్టించాడు. బ్రహ్మముఖంనుండి వేదాలు ప్రసరించాయి. ఆ వేదాలకు మేలు చేయటం కొరకు 
అపాంతరతముడనే పేరుగల ఒక మహాజ్ఞానిని పుత్రుడిగా పొందాడు. అతడిని ఏకాగ్రతతో వేదాలను అధ్యయనం 
చేయు' మనీ, “వాటిని అందంగా విభజించు'మనీ ఆజ్ఞాపించాడు. అపాంతరతము డాపని చేశాడు. దానికి విష్ణువు 
సంతోషించి 'నీవు నాకు పుత్రుడవై మన్వంతరాలన్నింటిలోనూ అత్యధికంగా ప్రకాశించుము. నీకు మరికొన్ని 
జన్మలు లభిస్తాయి. నా కథలూ, ముల్లోకాలలో ఆచరించవలసిన ఆశలూ, అఖిల ధర్మాలూ మనస్సులో దర్శించి 
త్రికాలజ్ఞాడవై మహర్షులలోకెల్లా ఉత్తముడుగా విరాజిల్లుము. భవిష్యత్కాలంలో నీవు పరాశరుడికి పుత్రుడుగా 
పుట్టి ప్రకాశిస్తావు. నీ వలన జన్మించిన వారే కురుసామ్రజ్యాన్ని పరిపాలిస్తారు. ఆ రాజులు పరస్పర రోషాలతో 
యుద్దానికి దిగుతారు. వంశ వినాశనం జెతుంది. కాలదోషంవలన వేదాలు సంకీర్ణమౌతాయి. వాటిని నీ బుద్ది 
వైభవంతో మరల నాలుగుగా విభజిస్తావు. దేవతలకూ, బుషులకూ ఆనందం కలిగిస్తావు.ధర్మసందేహాలన్నీ నీ 
వాక్కులతో తీరుతాయి. 


శాంతిపర్వ కథాసారం - XXV 


నిన్ను అఖిల సంశయవిచ్చేదకు డనీ, పుణ్మాత్ము డనీ, లోకహితవాణి అనీ ప్రజలు కీర్తిస్తారు. నీవు విరాగివి కాలేవు. 
కాని, ఒక విరాగి నీకు కుమాతుడుగా జన్మిస్తాడు. శాస్త్రాలనూ, ఆగమాలనూ, అనుసరించే బుద్దితో పాటు నీ 
అంతరంగంలో సాంఖ్యయోగాలు కూడా వికసిస్తాయి” - అని చెప్పి నారాయణుడు అంతర్జానుడైనాడు. అట్లా 
పరాశరపుత్రుడు ఆదినుండి నారాయణపుత్రుడే. 


नैः नैः नैः 


ధర్మరాజు ప్రశ్న 115 : తాతా! రాజనీతి మొదలుకొని అన్ని ధర్మాలూ చెప్పావు. వీటిలో ఏది ఉత్తమ ధర్మమో చెప్పుము. (6.543) 


భీష్ముడు 


ధర్మశాస్ర్రాలలో చెప్పే తంత్రాలన్నీ పనికివచ్చేవే. ఒక్కటికూడా పనికిరానిది లేదు. ఎవరికి నచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు 
అనుసరిస్తారు. అదే వారి కోరికలు పండటానికి దోహదం చేస్తుంది. తమకు తగిన ధర్మాలను అనుసరించేవారిని 
లోకంలో ఎంతమందిని మనం చూడటం లేదు? త్రిలోక సంచారి అయిన నారదుడిని ఒకసారి ఇంద్రుడు నారదా! 
నీవు తిరిగిన చోటులలో ఎదైనా అద్భుతం చూచావా? అని అడుగగా మహాపద్మనగరంలో వసించే భృగుడనే విప్రుడి 
కథ చెప్పాడు. (6.546) ఈ పుణ్యోపాఖ్యాన సారంవలన తెలియదగిన అంశాలు : (1) బ్రహ్మచర్యం ద్వారా కొందరూ, 
గృహస్థధర్మాచరణం ద్వారా కొందరూ, తపస్సుతో కొందరూ, నిష్కర్మత్వంతో కొందరూ, యజ్ఞాలద్వారా కొందరూ, 
దానధర్మాల ద్వారా కొందరూ ఆత్మదర్శనం పొందుతూ ఉంటారు. తల్లిదండ్రులను సేవించి కొందరూ, భక్తితో 
కొందరూ, సచ్చీలంతో కొందరూ, శాంతస్వభావంతో కొందరూ, ఇంద్రియ నిగ్రహంతో కొందరూ, సత్యవాక్య 
నియమంతో కొందరూ, అహింసావ్రతంతో కొందరూ - ఇట్టా ప్రజలు వేరే వేరే మార్గాలలో ముక్తి పదం పొందుతారు. 
(2) గురువుపట్ల భక్తి శిష్యులకు వ్రతం. వేదతత్సరత బ్రాహ్మణులకు వ్రతం. లోకరక్షణ రాజులకు వ్రతం. 
న్యాయంగా ధనం సంపాదించటం వైశ్యులకు వ్రతం. పై మూడు వర్గాలవారినీ సేవించటం శూద్రులకు వ్రతం. 
రాజాజ్ఞను శిరసావహించటం భటులకు వ్రతం. సర్వాశ్రమాలవారికీ ఉపకారం అందించే గృహస్థాశ్రమం మీద (>>> 
అందరికీ వ్రతం. వైరాగ్యబుద్ది యోగికి వ్రతం. పాతివ్రత్యం భార్యకు వ్రతం. (3) మౌనంవలన జ్ఞానమూ, దానంవలన 
అభ్యుదయమూ, ఆశలు తీర్చినందువలన నరకాలు తప్పిపోయిన సుఖమూ లభిస్తాయని పెద్దలు చెప్పుతారు. 
(4)కోధం కారణంగానే కార్తవీర్యార్డునుడు పరశురాముడి చేతిలో మరణించాడు. క్రోధం కారణంగానే దశకంఠుడు 
దశరథరాముడి చేతిలో సమసిపోయాడు. ఇంకా చాలా మంది కోపంవలన దెబ్బతినినవారు ఉన్నారు. కాబట్టి 
కోపాన్ని వదలుకొనటం ఎవరికైనా ఎప్పటికైనా మేలు. (5)అద్భుతాల కన్నింటికీ నిలయం సూర్యుడే. అతడినుండే 
సకల ప్రాణికోటీ జన్మిస్తున్నదంటే ఇంతకంటె ఆశ్చర్యం ఎమి ఉంటుంది? వాలఖిల్యాది బుషులూ, సిద్ధులూ, 
దేవతలూ - అందరూ సూర్యుడి కిరణాలలోనే - చెట్టు కొమ్మమీద పిట్ట లున్నట్లు - నివసిస్తూ ఉంటారు. ఇది 
అద్భుతం కాదా! సూర్యగోళం నుండి వెలువడే వాయువు గోళం మధ్యలో ఉండే దట్టమైన కాంతితో కలిసి వర్షం 
కురుస్తుంది. ప్రపంచంలో ఎక్కడయినా ఇట్లాంటి అద్భుతాలు ఉన్నాయా? సూర్యుడే వర్గాలు కురిపిస్తాడు. మళ్ళీ 
అతడే తన కిరణాలతో నీటినంతటినీ వెనుకకు లాగికొంటాడు. సూర్యుడివలననే విత్తనాలు భూమిలో 
మొలకెత్తుతున్నాయి. పరాత్సరుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలంలోనే ప్రకాశిస్తుంటాడు. ఇంతకంటె 
ఆశ్చర్య మేముంది? (6) ఉంఛవృత్తి ఉత్తమోత్తమ వ్రతం. ఉంఛవృత్తితో జీవించేవాడూ, నిశ్చలమైన మనస్సు 
కలవాడూ, నిష్టతోకూడిన నియమాలు కలవాడూ, కందమూలఫలోదక మారుతాలు మాత్రమే ఆహారంగా 
స్వీకరించేవాడూ, నిరాకాంక్రుడూ, సర్వభూతహితం కోరేవాడూ, మునీశ్వరుడూ అయిన మహానుభావుడు పరమాత్మతో 
అద్వైత సిద్ది పొందుతాడు. ఇది అత్యద్భుతం. సర్వసమతా దృష్టి తత్వ్వదర్శనం. (7) నమస్త భూతాలపట్ట సమదృష్టి, 
ఆదృష్టితో కూడిన నిష్కామత్వం ధర్మాలలో కెల్ల ఉత్తమ ధర్మం. నిరతిశయానందానికి అది నిలయం. 


జి.వి. సుబ్రహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు. 


22०2० & మహాభారతము 


శాంతిపర్వము 
రెండవ భాగము 
బషయసనసూచిక 


ఉడక మమ 


చతుర్గాశ్వాసము 
విషయము సంస్కృతమూలము పుట 
భీష్ముడు ధర్మజునకు సర్వోత్తమం బగు ధర్మంబు సెప్పుట 12 - 168 - 2 505 
మేధావి యను బ్రాహ్మణకుమారు(డు దన తండ్రితో జేసిన సంవాదము 12 - 169 - 2 513 
భీష్ముడు ధర్మజునకు మంకి యను బ్రాహ్మణుని చరిత్రంబు సెప్పుట 12 - 171-4 521 
అజగరచరితవ్రతము 12 - 172 - 2, 3 526 
భీష్ముడు ధర్మరాజునకు బృధథివ్యాది భూతోత్సత్తి క్రమం బెటింగించుట 12 - 175 = 5 536 
భృగుమహాముని భరద్వాజునకుం జెప్పిన వర్ణాశ్రమాచారక్రమము 12 - 181 -1 543 
భీష్ముడు ధర్మజునకు నాచారవిధి యెటింగించుట 12 - 186 - 2 550 
ధర్మజునకు భీష్ముడు యోగప్రకారంబు సెప్పుట 12 - 188 - 1 555 
యమకాలమృత్యుభూసురేక్ష్వాకుల సంవాదము 12 - 189 - 6 556 
కౌశికునకు నిక్షాకుమహారాజునకు నయిన సంవాదము 12 - 192 - 2, 3 561 
కౌశికేక్షాకులు బ్రహ్మపదప్రాప్తు లగుట 12 - 193 - 18 572 
మను బృహస్పతి సంవాదము 12 - 194 -2 575 
బృహస్పతి మనువున కుపదేశించిన మాయాప్రకారము 12 - 198 - 1, 2 582 
భీష్ముడు ధర్మజునకు విష్ణుమంత్ర ప్రభావంబు తెజిం గెటింగించుట 12 - 200 - 3 590 
భీష్ముండు ధర్మజున కధ్యాత్మ విద్యాప్రకారం బెజింగించుట 12 - 203 - 1,2 611 
భీష్ముడు ధర్మజునకు గాలచక్రప్రభావం బెటింగించుట 12 - 204 -7,8 617 


భీష్ముడు ధర్మజానకు స్వప్నాద్యవస్థల తెజం గెణీింగించుట 12 - 209 - 1,2 631 


2०९ 


పంచశిఖుం డను విప్రుండు జనకునకు( దత్ఫ్యోపదేశంబు సేయుట 12 - 211- 6, 8 639 
ఇంద్ర ప్రహాద సంవాద ప్రకారము 12-212-3 647 
ఇంద్ర బలిచక్రవర్తి సంవాద ప్రకారము 12 - 216 - 2 654 
ఇంద్ర నముచి సంవాద ప్రకారము 12 - 219 - 1,2 662 
ఇంద్ర బలి సంవాద ప్రకారము 12 - 220 - 6 665 
=> ८००००००६: >>> 
శ్రీ శక్ర సంవాద ప్రకారము 12 - 221-3 679 
దేవల జైగీషవ్య సంవాద ప్రకారము 12 - 222 - 34 685 
ఉగ్రసేన శ్రీకృష్ణ సంవాద ప్రకారము 12 - 223 - 23 688 
వ్యాసుడు శుకునకు౯ జెప్పిన కాలావయవ నిరూపణము 12 - 224 - 6 690 
७९०6०60 సంవత్సర పరిమితి ప్రకారము 12 - 224 - 18 692 
దానగుణంబు ०८९ సామాన్యంబుగా నిరూపించుట 12 - 226 -14,15 703 
१०८९० శుకున కుపదేశించిన పరబ్రహ్మ ప్రాప్తిసాధన ప్రకారము 12-231-3 710 
బ్రహ్మచర్యంబు బ్రహ్మవిద్యాప్రాప్తికి ముఖ్యకారణంబని చెప్పుట 12 - 234 - 12 718 
వ్యాసుడు శుకున కుపదేశించిన యంతర్యాగ ప్రకారము 12 - 237 - 27, 28 724 
ఇంద్రియనిగ్రహం బుత్తమ ధర్మంబుగ నిరూపించుట 12 - 242 -1,2 734 
భీష్ముడు ధర్మరాజునకు మృత్యుదేవత తెజం గెటింగించుట 12 - 148 -7 742 
జాజలి తులాధారుల సంవాద ప్రకారము 12 - 252 - 1 750 
తులాధారు(డు జాజలికిం జెప్పిన బ్రహ్మగీతలు 12 - 256 - 7 758 
చిరకారి యను మునికుమారుని చరిత్ర 12 - 258 - 2 762 
కపిల గో సంవాద ప్రకారము 12 - 260 - 5 773 
కపిలుడు స్యూమరశ్మికి వేదంబులు ముఖ్యప్రమాణంబులుగా( జెప్పుట 12 - 262 - 14, 1 782 
కుండధారుం డను దేవానుచరుని వృత్తాంతము 12 - 263 - 2 787 
నారద ప్రవర్తితం బగు నితిహాసము 12 - 264 -2 792 


భీష్ముడు ధర్మజునకు ముక్తిమార్గము దెల్పుట 12 - 268 - 2 793 


> 


జనకరాజ మాండవ్య మహామునుల సంవాద ప్రకారము 
పితాపుత్ర సంవాదము 

హారీతుండు విద్వజ్ఞనుల కుపదేశించిన తత్త్వ్వప్రకారము 

వృత్రగీత 

ఇంద్రవృత్రాసురుల యుద్దప్రకారము 

దక్షముఖ ధ్వంసంబు నప్పుడు శివునివలన జ్వరం బుద్భవించిన ప్రకారము 
శాస్త్రతత్త్వ్వం బెజుంగని వా(డు సేయవలసిన విధము 

అరిష్టనేమి యను ముని సగరున కుపదేశించిన ధర్మప్రకారము 
శుక్రనామంబు భార్గవునకుం గలిగిన విధము 

జనకునకు( బరాశరముని యుపదేశించిన ధర్మప్రకారము 
2३०७०9७० బరాశరముని వివరించిన హింసాహింసల ప్రకారము 
హంసగీత 

భీష్ముడు ధర్మజునకు యోగతంత్రప్రకారము చెప్పుట 

భీష్ముడు ధర్మజునకు సాంఖ్యస్వరూప నిరూపణంబు సేయుట 


ఆత్మ పరమపదంబు( బ్రాపించెడు ప్రకారము 


షస్థాశ్వాసము 
భీష్ముని ధర్మజుండు ప్రశంసించి యక్షరక్షరంబుల నడుగుట 
వసిష్ట జనకరాజ సంవాద ప్రకారము 
వసిష్టుడు జనకున కక్షరక్షర ९०९०९ తెజిం ०8०0०८०९ 
విద్యావిద్యల ప్రకార నిరూపణము 
యాజ్ఞవల్క్య జనకరాజ సంవాద ప్రకారము 
అధ్యాత్మాధిభూతాధిదైవత ప్రకారము 
యాజ్ఞవల్క్యుడు జనకునితో మరణసూచకంబులC జెప్పుట 
విశ్వావసునకు యాజ్ఞవల్కు్యు( డుపదేశించిన తత్త్వ ప్రకారము 


భీష్ముడు ధర్మరాజునకు జనక సులభా సంవాదంబు సెప్పుట 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


270-13 


290 - 80, 81 


291 - 1 
291 - 7 
291 - 13 
295 - 1 
298 - 3 
301 - 1 
305 - 7 
306 - 30 


308 - 3 


797 


799 


804 


806 


813 


819 


822 


826 


829 


832 


843 


850 


859 


867 


873 


883 


886 


893 


899 


910 


914 


925 


930 


941 


XXIX 


జనకుని ప్రశ్నంబులకు సులభ ప్రత్యుత్తరంబు లిచ్చుట 

వేదవ్యాసుడు శుకున కుపదేశించిన వైరాగ్య ప్రకారము 

భీష్ముడు ధర్మరాజునకు శుకుని జన్మప్రకారంబు సెప్పుట 

జనకుడు శుకున కుపదేశించిన మోక్షధర్మ ప్రకారము 

శుకుడు హిమవంతంబున నున్న వ్యాసునియొద్దకు వచ్చుట 
నారదు(డు శుకున కుపదేశించిన తత్వ్వప్రకారము 

వ్యాసుడు వెనుకొన శుకుడు యోగమార్గంబున నదృశ్యుం డగుట 
భీష్ముడు ధర్మజునకు నారదనారాయణ సంవాదంబు సెప్పుట 
ఎకతద్వితత్రితులు బృహస్పతికి విష్ణుదేవుమహిమ సెప్పుట 
శ్వేతద్వీపవాసి యగు నారాయణుండు నారదున కుపదేశించిన తత్త్వము 
విష్ణు డదృశ్యరూపంబున బ్రహ్మాదిదేవతల కుపదేశించిన హితప్రకారము 
భగవన్నామ నిర్వచన ప్రకారము 

శివకేశవుల పరస్పర కోప ప్రసాదముల విధము 

నరనారాయణ నారద సల్లాప ప్రకారము 

హయగగ్రీవదేవ మాహాత్మా్యాభివర్ణనము 

వైశంపాయను(డు జనమేజయున కేకాంతికధర్మ మెటింగించుట 
వేదవ్యాసునకు నారాయణనందనత్వంబు గలిగిన ప్రకారము 
ఇంద్రునకు నారదుడు సెప్పిన భృగునామక విప్రుని చరిత్రము 

భృగుం డను విప్రుండు పద్ముం డను సర్పరాజూం గనవచ్చుట 

పద్ము( డను సర్పరాజు భృగు డను విపుం గానవచ్చుట 


ఉంభఛవృత్తిమహిమ 


ఉడక మో 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


12 


308 - 95, 96 
309 - 2 

310 - 1 

313-9 

314 - 2 

316 - 5 

320 - 2,3 
321-7 

323 - 19 

326 - 10, 11 
327 - 47,48,49 
318 - 3 

309 - 2 

331 36 

335 - 9, 10 
336 - 8 

336 - 24 

340 - 4, 5 

343 - 2 

349 - 2,3 


350 - 8 


948 


958 


966 


976 


982 


990 


997 


1003 


1010 


1016 


1026 


1032 


1041 


1045 


1050 


1056 


1063 


1071 


1077 


1087 


1091 


505 


శ్రీరస్తు 


శ్రిమదాందధ్ర మహాభారతము 


శాంతిపర్వము ~ చతుర్ణాశ్వాసము 


శ్రీశ్రిత వక్షస్తల! గౌ । రీశ్రిత వామాంగ! సుభగ రేఖా సంప 


लन తనూలలిత! స । మాశ్రిత జన నిత్య ఫలిత! హరిహరనాథా! 1 


ప్రతిపదార్థం: హరిహరనాథా!= హరిహరనాథుడా!; శ్రీ= లక్ష్మిచేత; శ్రిత= ఆ(శ్రయించబడిన; వక్టస్థల!= రొమ్ము భాగం కలవాడా!; 
గౌరీ= పార్వతిచేత; (శ్రిత= ఆ(శ్రయించబడిన; వామ+అంగ!= ఎడమ శరీరం కలవాడా!; సుభగ= ఇంపైన; రేఖా= (సౌందర్య) 
రేఖల; సంపత్తి= సంపదచేత; అ(శ్రాన్ల వాడిపోని; తనూ= శరీరముచే; లలిత= సుకుమారమైనవాడా!; సమ్‌+ఆ(శ్రిత జన= బాగుగా 
ఆ(శయించిన (శరణుజొచ్చిన) జనులకు; నిత్య= ఎల్లప్పుడు; ఫలిత!= ఫలితమైన (ప్రయోజనకరమైన) వాడా!; హరిహరనాథా!= 


హరిహరనాథుడా! 


తాత్సర్యం: వక్షస్‌స్థలాన లక్ష్మిని, వామభాగాన గారిని ధరించి ఇంపైన రేఖాసంపదలతో శరీర సౌకుమార్యం వాడని 
వాడా! ఆ(గ్రితజనులకు నిత్యమూ ఫలితాలు అందించేవాడా! హరిహరనాథ దేవా! 


విశేషం: కావ్యాలను అంకితం చేసినవారు, అంటే కవులు, తమ కావ్యస్వీకర్త లను అంకితం (గ్రహించినవారిని సంబోధించిన 
తరువాతే ఆశ్వాస ప్రారంభంగాని, ఆశ్యాస సమాప్తిగాని చేయాలి. కావ్యమంతటిని ఆ స్వీకర్తకు వినిపిస్తున్నట్లుగా పేరుపెట్టి పిలిచి 
ఆ తరువాత కథా ప్రారంభం చేస్తారు కవులు. 


భీష్ముడు ధర్మజునకు సర్యోత్తమంబగు ధర్మంబు సెప్పుట (సం. 12-168-2) 


వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె: నట్లు బహు ప్రకారంబుల శాంతనవుండు వివరింప 
రాజధర్మంబులు విని ధర్మనందనుండు దమ్ములుం దానును బ్రియం బందె; నమ్మందాకినీ నందనుం డతనితో 
^> యెటింగిన తెఅింగునం బ్రజ్ఞాకరంబులగు వాక్యప్రకరంబు లుపన్యసించితి; నింకనేమి విన నిచ్చ సేసెద?' 
వనిన నా దేవవ్రతునకు నన్నరదేవోత్తముండు వినయం బెస(గ వినతుందై. 2 


ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయనుడు అనే పేరుగల వ్యాస శిష్యుడయిన బుషి 
జనమేజయునకున్‌= జనమేజయుడు అనే మహారాజుకు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; అట్టు= ఆ విధంగా; బహు 
ప్రకారంబులన్‌= అనేక విధాలుగా; శాంతనవుండు= శంతనుడి తనయుడు - భీష్ముడు; వివరింపన్‌= వివరంగా చెప్పగా; 
రాజధర్మంబులు= రాజుయొక్క విధులు; విని= ఆలకించి; ధర్మనందనుండు= ८८०१८ (యముడి) తనయుడు ధర్మరాజు; 
తమ్ములున్‌+తానును= తమ్ములూ, తానూ; ప్రియంబు+అందెన్‌= ప్రీతిని పొందాడు; ఆ+మందాకినీ నందనుండు= ఆ గంగానది 
తనయుడు - భీష్ముడు; అతనితోన్‌= ఆ ధర్మరాజుతో; నా+ఎణీంగిన తెజింగునన్‌= నేను తెలిసికొన్న విధంగా; ప్రజ్ఞాకరంబులు+అగు= 
బుద్దిని కలిగించెడి; వాక్యప్రకరంబులు= మాటల సమూహాలను; ఉపన్యసించితిన్‌= తెలియ బలికాను; ఇంకన్‌= ఇంకా; ఏమి 
వినన్‌+ఇచ్చ+చేసెదవు?= ఏమి వినటానికి కోరుచున్నావు?; అనినన్‌= అనగా; ఆ దేవవ్రతునకున్‌= ఆ దేవవ్రతుడు అనే పేరుగల 


506 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీష్ముడికి; ఆ+నరదేవ+ఉత్తముండు= ఆ రాజులలో (कैद; వినయంబు+ఎస(గన్‌= అణకువ కనుపించగా; వినతుండు+ఐ= 
నమస్కరించినవాడై. 
తాత్సర్యం: ఓ హరిహరనాథా! పూర్వ కథ అనంతరం మళ్ళీ ఆ వైశంపాయన బుషి తన ఎదుటగల జనమేజయ 
మహారాజుతో ఇట్లా అన్నాడు. ఆ విధంగా అనేక విధాలయిన రాజధర్మాలను భీష్మ పితామహుడు వివరించి 
చెప్పగా, ధర్మరాజూ, అతని తమ్ములూ విని సంతోషించారు. తరువాత మళ్ళీ ఆ తాతగారు మనుమడితో 
నాకు తెలిసినంతవరకు (ప్రజ్ఞను పెంచే మాటలు అనేకం నీకు వినిపించాను. ఇంకా ఏమి వినటానికి 
ఉత్సహిస్తున్నావు?' అని అన్నాడు. దానికి బదులుగా ఆ ధర్మరాజు అణకువతో నమస్కరించి తిరిగి తన కోరికను 
३९7 పేర్కొంటున్నాడు. 
క. 'రాజోచిత ధర్మంబుల । యోజు విశదభంగి( జెప్పి తుజ్జ్వల విసర 

త్రేజోధన! నాకు సకల । భూజన పరమ హిత ధర్మముం దెలుపు దయన్‌. 3 
ప్రతిపదార్థం: ఉత్‌+జ్వల విసరత్‌+తేజస్‌+ధన!= బాగుగా (ప్రకాశించే, వ్యాపించే, కాంతియే ధనంగా కలవాడా!; రాజ+ఉచిత 
ధర్మంబుల(న్‌)= రాజులకు తగిన ధర్మాలను; ఓజన్‌= (క్రమంగా; విశదభంగిన్‌= స్పష్టమైన రీతిలో; చెప్పితి(వ)= పలికితివి; నాకున్‌= 
రాజునైన నాకు; సకల భూజన పరమహిత ధర్మమున్‌= ఎల్లి పుడమి జనులకు మిక్కిలి మేలు అయిన ధర్మమును; దయన్‌= 
దయతో; తెలుపు(ము)= తెలియజెప్పుము. 


తాత్సర్యం: ఉజ్ఞులమై వ్యాపించే తేజస్సుతో వెలుగుతున్న ఓ పితామహా! ఇంతవరకు రాజునైన నాకు 
రాజోచితధర్మాలు స్పష్టంగా (క్రమంగా వినిపించావు. ఇపుడు నేను ఈ సకల భూజనులకూ గొప్ప మేలు కలిగించగల 
ధర్మమేదో, దానిని తెలిసికొనాలి అనుకొంటున్నాను. దయతో దానిని తెలియజెప్పుము. 


छ. ఉత్తమ 2०04982" నావుడు । నత్తటినీ నందనుడు సమాదర సమ్య 
క్షిత్తు డగుచు నక్కురు భూ । పోత్తమునకు నిట్టు లనియె నుర్వీనాథా! 4 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= ఓ రాజా!; ఉత్తమము+ఏ+అది= శ్రేష్టము ఏది?; నావుడున్‌= అనిన అనంతరం; ఆ+తటినీ 
నందను(డు= ఆ నదీతనయుడు భీష్ముడు; సమ్‌+ఆదర సమ్యక్‌+చిత్తుడు+అగుచున్‌= మంచి ఆదరంతో తిన్ననైన మనస్సు 
కలవాడ్డ; ఆ+కురుభూప+ఉత్తమునకున్‌= ఆ కురురాజులలో శ్రేష్టునకు - ధర్మరాజునకు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్సర్యం: 6 సర్యోత్తమ ధర్మం?" అనే ధర్మజుడి (ప్రశ్న విన్న వెంటనే ఆ గంగాతనయుడైన భీష్ముడు మంచి 
ఆదరంతో తన మనస్సును తేటపరచుకొని ఆ కురురాజశ్రేష్టుడితో ఇట్లా అన్నాడు. ఓ రాజా! 


తే. “విను మనేక విధంబుల విస్తరిల్లు । ధర్మములయం దొకండును దల(ప నిష్ప 
లంబు లే; దాత్మ మోక్షావలంబి యైన । ధర్మ ముత్తమ మండ్రు తత్ప్వజ్ఞు లధిప! 5 


క్‌ 
ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; వినుము= ఆలకింపుము; అనేకవిధంబులన్‌= అనేక పద్దతులతో; విస్తరిల్లు= వ్యాపించే; 
ధర్మములఅందున్‌= విధి నిషీథ రూపమైన ఆచార వ్యవహారాలలో; ఒకండును= ఒక్కటికూడా; తల(పన్‌= ఆలోచించగా; 
నిష్ణలంబు లేదు= ఫలితంలేనిది లేదు; తత్త్యజ్ఞాలు= ధర్మముల స్వరూప స్వభావాలు తెలిసినవారు; ఆత్మమోక్ష+-అవలంబి+ఐన 
ధర్మము= తన మోక్షంకొరకు అవలంబించిన ధర్మం; ఉత్తమము+అం॥డ్రు= (శ్రేష్టం అంటారు. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 507 


తాత్సర్యం: 'రాజా! వినుము. ధర్మం అనేక విధాలుగా విస్తరిల్లి ఉన్నది. దానిలో ఎంతగా వైవిధ్యమున్నా, మరెంతగా 
విస్ఫతి ఉన్నా, మొత్తంమీద సర్వమూ ఆచరణయోగ్యమే. దానిలో ఒక్కటి కూడా ఫలితం సాధించలేనిది లేదు. 
కాని, ధర్మతత్త్యం తెలిసినవారు మాత్రం తమకు ముక్తిని ప్రసాదించగలదే (శ్రేష్టధర్మమని పలుకుతారు. 
విశేషం: ధర్మాలు సమయ సందర్భాలనుబట్టి దేశకాలాలనుబట్టి అనేక విధాలుగా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో 
వాటిలో భేదాలు, మరికొన్ని సందర్భాలలో సాదృశ్యాలూ కనిపించవచ్చును. ఏది ఎట్టా ఉన్నా ధర్మమన్న (ప్రతిదీ ఆచరణకు 
ఉద్దిష్టమైనదే. ఆచరిస్తే తప్పక ఫలితాన్ని అందించేదే. నిష్ట్రయోజనమైన ధర్మం ఉండదు. అయితే ఆ ప్రయోజనాలలో హెచ్చు 
తగ్గులు ఉండవచ్చును. ఆ దృష్టితో చూచినప్పుడు అన్ని ప్రయోజనాలకు చివరిదైన మోక్షమనే దాన్ని ఒసగగల ధర్మమే (శ్రేష్టం 
క్ర ప్రియములు నప్రియములును హృ । దయమున( బొరయమియ మోక్షదంబగు ధర్మం 
బయమహితా! తద్దోధ వి। షయ మగు నితిహాసముం బ్రసన్నాకృతిగన్‌. 6 
ప్రతిపదార్థం: అయమహితా!= శుభములచే మహనీయుడా!; ప్రియములున్‌= ఇష్టములును; అ పియములును= అనిష్టములును; 
హృదయమునన్‌= మనస్సునందు; పొరయమి+అ= కలుగకుండుటయే; మోక్షదంబు+అగు= మోక్షమును ఇచ్చేది అయిన; 
ధర్మంబు= ధర్మం - విధినిషేధరూపమైన ఆచారం; తద్‌+బోధ విషయము+అగున్‌= ఆ జ్ఞానము గోచరించెడిదగు; ఇతిహాసమున్‌= 
పూర్వచరిత్రను; ప్రసన్న+ఆకృతిగన్‌= స్పష్టమైన రూపం కలిగేటట్టుగా. 
తాత్సర్యం: ఓ రాజా! ఇష్టానిష్టాలను హృదయంలో కలుగకుండా చూడగలగటమే మోక్షప్రదమయిన ధర్మం. 
శుభకరమైన కార్యాల యెడ (పీతిగల ఓ ధర్మనందనా! (ప్రియాపియాలు మనస్సులో కలుగకుండా జీవించటం 
ఎట్టా సాధ్యమో, ఎప్పుడు అటువంటి మానసిక స్టైర్యం మానవుడికి సిద్దిస్తుందో తెలియజేసే పూర్వకథ ఒకటి 
స్పష్టంగా వినిపిస్తాను. 
విశేషం: చెప్పటానికి సులభంగా ఉన్నదిగాని, ఈ ధర్మం ఆచరణలో అత్యధిక జనులకు అసాధ్యం. శుభాశుభాలు, పియా(ప్రియాలు, 
సుఖదుఃఖాలు వంటి ద్వంద్వాలు సృష్టిలో జీవరాశులన్నిటికి వలె మానవునకూ సం(క్రమిస్తాయి. అయితే జ్ఞానబలంగల విశిష్ట 
మానవుడు మాత్రం ఈ ద్వంద్యాలకు అతీతంగా తన మనస్సును నిలుపగలుగుతాడు. 
వ. చెప్పెద నాకర్ణింపుము. సేనజితుం డనురాజు పుత్రశోకార్తుం డయి యున్నయెడ( దదాప్తుండగు విప్రం డతని 
కిట్లనియె. 7 


ప్రతిపదార్థం: చెప్పెదన్‌= పలికెదను; ఆకర్లింపుము= వినుము; సేనబితుండు+అనురాజు= సేనజితుడు అనే పేరుగల రాజు; 
పుత్రశోక+ఆర్తుండు+అయి= కొడుకు ఎడబాటువలన దుఃఖంతో బాధనొందినవాడై; ఉన్న+ఎడన్‌= ఉన్న సమయాన; 
తద్‌+ఆపుండు+అగు= అతడి స్నేహితుడయిన; విప్రండు= బ్రాహ్మణుడు; అతనికిన్‌= ఆ రాజునకు; ఇట్లు+అనియెన్‌= ఇట్టా 
అన్నాడు. 
తాత్సర్యం: సేనబితుడనే రాజు పుత్రమరణంతో కలిగిన శోకంతో ఆర్తిగొని ఉన్న సమయాన అతడి స్నేహితుడైన 
ఒక (బ్రాహ్మణుడు, ఆతడికి ఇట్లా హితబోధ చేశాడు. 
క “ఇది యేమి? శోకమున వం । దెదు? పుట్టిన వారి కెల్ల దెరు వారయయగా 

నిదియె; భవత్సుతుC డొకనికె? । వదలు వనట; మూఢునట్ల వనరం దగునే?' 8 


508 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: ఇది+ఏమి?= ఈ స్థితి ఎందుకు?; శోకమునన్‌= ఎడబాటువలన దుఃఖంతో; వందెదు?= చింతించెదవు?; 
పుట్టినవారికి+ఎల్లన్‌= పుట్టినట్టి అందరికీ; తెరువు= పద్దతి, గతి; ఆరయ గాన్‌= పరిశీలిస్తే; ఇదియె= ఇదే; భవత్‌+సుతు(డు+ఒకనికె?= 
నీ కొడుకు ఒక్కనికేనా?; వనట= దుఃఖం; వదలు= విడువుము; మూఢు+అట్ల= తెలివిలేనివాడివలె; వనరన్‌= దుఃఖించగా; తగునే?= 
తగునా? 


తాత్సర్యం: శోకంతో విలపించటం ఏమిటిది? ఈ సృష్టిలో పుట్టిన ఎల్లవారికీ తప్పనిసరి గతి ఇది - ఆలోచించి 
చూస్తే అటువంటప్పుడు ఈ గతి నీ కొడుకుకు ఒక్కడికే ఈ భూమిమీద జరిగినట్టు బాధపడటం 
మూఢత్య్వమౌతుంది. దుఃఖించటం మానుము. దుఃఖం ఈ సందర్భాన యుక్తమా! ఆలోచించుము.” 


వ. అనిన విని యజ్ఞనపతి 'నీ వేమిటంజేసి వగపు వారిం?' తనవుడు నతం డతని కిట్లనియె. 9 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఆ+జనపతి= ఆ రాజు; నీవు+ఏమిటన్‌+చేసి= నీవు ఏ పద్దతితో; వగపు= 


దుఃఖం; వారింతు(వు)?= తొలగింతువు?; అనవుడున్‌= అనిన వెంటనే; అతండు= ఆ విప్రుడు; అతనికిన్‌+ఇట్లు+అనియెన్‌= 
ఆ రాజునకు ఈ వఏధంగా అన్నాడు. 


తాత్సర్యం: సేనజితుడు ఆ విపుడి మాటల తీరుచూచి ఆశ్చర్యపడి అతడిని (ప్రశ్నించాడు. 'నీవు ఏ విధంగా 
ఈ శోకాన్ని తొలగించుకొన్నావు? మరణమెంత సహజమో, శోకమూ అంతే సహజం ఈ రాజు దృష్టిలో. కాబట్టి 
నీకు ఈ శోక బాధ ఎట్టా తప్పింది?” అని (ప్రశ్నించాడు. దానికి ఆ విప్రుడి సమాధాన మిది. 


క. 'కదియుం గాష్టము( గాష్టము । నదిలో మటికొంత సేపునకు( బాయును నె 
మృది నట్లుగ( దల(ప(గ వల । వదె పితృ పుత్రాది బంధు వర్గము నధిపా! 10 


ప్రతిపదార్దం: అధిపా!= రాజా!; నదిలోన్‌= నదియందు; కాష్ట్రమున్‌= కర్రను; కాష్ట్రము= కర్ర; కదియున్‌= సమీపిస్తుంది; మణీకొంత 
సేపునకున్‌= మరల కొంత సమయం తరువాత; పాయును= విడిపోతుంది; 36845565 = నిండుమనసులో; పితృపుత్ర+ఆదిబంధు 
వర్గమున్‌= తండ్రి కొడుకు మొదలైన బంధువుల సమూహమును అట్టుగన్‌= ఆ విధంగా; తలయణగన్‌= ఆలోచించగా; వలవదు+ఎ?= 


వదా?; (అటు తలపవరా?) 
€ 9 € 


తాత్సర్యం: 'రాజా! నది (ప్రవహిస్తూ ఉండగా, ఆ ప్రవాహంలో ఒక కర్రను మరొక కర్ర చేరుకొంటుంది. ఆ 
చేరిక ఆ (ప్రవాహవేగం అనుమతించినంతవరకే. కొంతసేపటికి ఆ చేరిన కర్రలు రెండూ విడిపోతాయి. కలయిక 
ఎంత సహజంగా జరిగిందో, ఎడబాటూ అంతే సహజంగా జరుగుతుంది. నిండు మనస్సుతో భూమిమీద సంబంధ 
బాంధవ్యాలను కూడా అవి తండ్రి కొడుకులకు చెందినవైనా, ఆలుమగలకు చెందినవైనా అట్లాగే ఆ (ప్రవాహంలోని 
కర్రల కలయికవలెనే చూడాలి. కలయికలూ ఎడబాటులూ యాదృచ్చికంగా మన (ప్రమేయం లేకుండా 
జరిగిపోతాయి. 


విశేషం: ఇక్కడ నదీ(ప్రవాహం కాలం. కాలంకూడా నిరంతరం గమనశీలమై, ఆగకుండా సాగిపోతూనే ఉంటుంది. కాలప్రవాహంలో 
కాష్టాలు అంటే కట్టెలు ఈ జీవులు. కాష్ట్రమనేమాట శరీరాన్ని దాని అశాశ్వతత్వాన్ని స్ఫురింపజేయటానికి వాడబడింది. నదిలో 
కర్రలవలెనే కాలగమనంలో తండ్రి కొడుకులు కలిసికొంటారు. ఆ కలయికకు వారి (ప్రమేయం లేదు. కర్రలు నదిలో తాము 
కావాలని కలవవు. అట్లాగే సంబంధ బాంధవ్యాలుకూడా కాల ప్రవాహంలో యాదృచ్చికంగా జరిగేవే కాబట్టి వాటికోసం శోకించరాదు. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 509 


క తనకుందా నెర వనినను । విను బంధులు సతమె? య న్వివేకంబున నే 
జనులపయి( జేయ నర్మ్మిలి । నను వగ వొంద దది కారణముగ నరేంద్రా! 11 


ప్రతిపదార్థం: నర+ఇం|ద్రా!= నరులకు అధిపతి - రాజా!; వినుము= ఆలకించుము; తనకున్‌= తనకు (ఎల్లవారికి, నీకు, నాకు, 
ఇతరునకు); తాన్‌= తాను; ఎరవు= అన్యము; అనినను= అనగా; బంధులు= చుట్టములు; సతమె?= శాశ్యతమా?; 
అన్‌+వివేకంబునన్‌= అనే పరిజ్ఞానంలో; నే= నేను; జనులపయిన్‌= ఇతర జనులమీద; అర్మిలిన్‌= (ప్రేమను; చేయను= చేయను; 
అది కారణముగన్‌= ఆ కారణంచేత; ననున్‌= నన్ను; వగ= దుఃఖము; పొందదు= చేరదు. 


తాత్సర్యం: రాజా! వినుము. నాలో ఒక గట్టి జ్ఞానం ఉన్నది. అదేమిటంటే మానవుడికి ఎవనికయినా, తనకు 
తానే అన్యం. శాశ్వతం కాదు. అటువంటప్పుడు తనవారు, తన సంతానం, బంధువులు ముక్తిప్రాప్తికి కారణం 
కానేకారు. ఈ వివేకంతో నేను నాకు భిన్నులయిన జనులమీద (ప్రేమను పెంచుకోను. (ప్రేమ లేనప్పుడు 
వియోగంవలన శోకమూ ఏర్పడదు. కాబట్టి నన్ను ఏ దుఃఖమూ దరిచేరదు. 
విశేషం: మానవుడికి మనస్సే సుఖదుఃఖాలను అనుభవానికి తెస్తుంది. ఈ అర్థాన్నే 525 ఏవ మనుష్యాణాం కారణం 
బంధమోక్షయోః' అనే = వివరిస్తుంది. జ్ఞానాజ్ఞానాలు మనస్సునకు చెందినవే. కాబట్ట మనస్సులో ఇతరజనులయెడ 
వారు ఎవరైనా సరే స్వసంతానమైనా బంధువులైనా (ప్రేమే ఏర్పడకుండా నిగ్రహించుకొనగలిగితే వారితో ఎడబాటు కలిగినప్పుడు 
శోకమూ కలుగదు. దానికి “తనకు తానే మార్గము” అనే జ్ఞానం మూలంగా నిలుస్తుంది. ఆ మూలజ్ఞానాన్ని మనస్సున 
నిల్పుకొనగలిగితే ముక్తి సులభం. 
క నరనాథ! సుఖము దుఃఖము । బరువడిమెయి( బొరయు( గాక! పన్నుగ నరునిం 

బొరయునె యం దొక్కటి? యవి । పొరసిన వల దూ(ద మోదమును ఖేదంబున్‌. 12 


ప్రతిపదార్థం: నరనాథ!= మానవులకు అధిపతీ! ఓ రాజా!; సుఖము దుఃఖమున్‌= సుఖంగాని, దుఃఖంగాని; పరువడిమెయిన్‌= 
క్రమంతో; పొరయున్‌+కాక= కలుగును కాక; పన్నుగన్‌= ఒప్పగా; నరునిన్‌= మానవుడిని; పొరయునె?= పొందునా?; అందున్‌= 
ఆ రెంటిలో, సుఖదుఃఖములలో; ఒక్కటి= ఒక్కటైనా పొందునా? (పొందలేడని తాత్సర్యం); అవి= ఆ సుఖదుఃఖాలు; పొరసినన్‌= 
కలిగితే; మోదమును= సంతోషమును; ఖేదంబున్‌= సంతాపమును; ఊ(దన్‌= వహించగా; వలవదు= కూడదు. 
తాత్సర్యం: రాజా! వివేచించి చూస్తే మానవుడికి లోకాన సుఖదుఃఖాలు (క్రమంగా కలుగుతాయి. అంతే కాని 
సుఖదుఃఖాలలో ఏ ఒక్కటీ నరుడిని తాకదు. కాబట్టి సుఖదుఃఖాలు పొందినపుడు సంతోషాన్నిగాని, సంతాపాన్నిగాని 
పొందకుండా ఉండాలి. 
విశేషం: ఈ పద్యానికి మూలం: 

సుఖస్యానన్తరం దుఃఖం దుఃఖస్యానన్తరం సుఖమ్‌, 

సుఖ దుఃఖే మనుష్యాణాం చక్రన త్సరివర్తతః. 

సుఖా త్వం దుఃఖ మాపన్నః పునరాపత్స్యసే సుఖమ్‌, 

న నిత్యం లభతే దుఃఖం న నిత్యం లభతే సుఖమ్‌. 
క ఇది నాయది యను నూత । న్మది నెయ్యది పట్టుకొల్చినను వాసితమై 

९६०९८ జేటునొంది వానికి । నది శోకము నావహించు నత్యంతంబున్‌. 13 


510 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇది= ఈ పదార్థం; నా+అది= నాది; అను= అనెడి; ఊ(తన్‌= అండను; మదిన్‌= మనస్సునందు; ఏ+అది= 
96; పట్టుకొల్పినను= నెలకొల్పినా; వాసితమై= వాసన కలిగినదై; తుదిన్‌= చివరకు; చేటును+ఒంది= నాశనాన్ని పొంది; వానికిన్‌= 
దానిని మనస్సున నెలకొల్పుకొన్నవానికి; అది= ఆ పదార్థం; శోకమున్‌= ఎడబాటు వలన దుఃఖమును; అతి+అంతంబున్‌= 
అత్యధికంగా; ఆవహించున్‌= కలిగిస్తుంది. 


తాత్సర్యం: మానవుడు “ఇది నాది” అనే భావంతో ఏ పదార్థాన్ని తన మనస్సులో నిలుపుకొంటాడో - ఆ పదార్థం, 
అది చేతనమైనా అచేతనమైనా అనేక వాసనలను భావనాజనితమైన సంస్కారాలను అతడి మనస్సులో కలిగిస్తుంది. 
ఆ తరువాత అది నశిస్తుంది - సహజంగానే. అపుడు ఆ మానవుడు అత్యధికంగా శోకించక తప్పదు. 
విశేషం: ఈ పద్యంలో 'వాసితము' అనే పదం (ప్రయుక్తమై ఉన్నది. దానికి అర్థం తెలిసికొని ఉన్నాం. వాసన అనేమాట పారమార్థిక 
చర్చలో సామాన్యం. ఆత్మ ఈ వాసనల కారణంగానే పునః జన్మిస్తుందని కొందరి విశ్వాసం. ఈ వాసనలనే కొందరు సంస్కారాలు 
అంటారు. పూర్వజన్మవాసన. సంస్కారం అంటూ ఈ రెండు పదాలూ పర్యాయాలుగానే వాడుతున్నాం. ఈ వాసనలు, సంస్కారాలు 
మనస్సు నంటుకొంటాయి. దానికి హేతువు “ఇది నాయది అను ఊ(తి. ఇది నాది అనే గాఢమైన భావన మనస్సున నెలకొన్నప్పుడు, 
ఆ పదార్థం నశించినా, ఆ వాసనలు మనస్సును వీడవు. కర్ఫూరం తొలగినా, అది కట్టిన గుడ్డ గుబాళిస్తూనే ఉంటుంది కదా! 
మనస్సూ అంతే. ఆ కారణంగానే ఆయా పదార్థాల నాశనం, అనివార్యమై జరిగినప్పుడు మానవుడు తల్లడిల్లిపోతాడు. 

క వినుము, పురాతన జన్మం । బున జేసిన యట్టి కరముల ఫలములు ప్రా 

జ్ఞునినైన( బొందు వానికి । మనుజేశ్వర! మందు ధైర్యమహిమయ చుమ్మీ. 14 


ప్రతిపదార్థం: మనుజ+ఈశ్యర!= మానవులకు అధిపతీ! రాజా!; వినుము= ఆలకించుము; పురాతన జన్మంబునన్‌= పూర్వజన్మలో; 
చేసిన+అట్టి కర్మముల ఫలములు= చేసినటువంటి కర్మల ఫలితాలు; ప్రాజ్ఞునిన్‌+ఐనన్‌= పండితుడినికూడా; పొందున్‌= చెందును; 
దానికిన్‌= ఆ కర్మల ఫలితములకు; మందు= నివారణౌషధం; ధైర్యమహిమ+అ= ధీరత్వపు గొప్పతనమే; చుమ్మీ= (చూడుమీ) 
సుమీ. 


తాత్సర్యం: రాజా! వినుము. పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలు మిగిలి ఉంటే, అవి తప్పక ఈ జన్మలో 
నరుడిని చేరుతాయి. ఈ కర్మఫలాల అనుభవం విషయంలో పామరుడైనా, పండితుడైనా ఒక్కటే. పండితుడికి 
మినహాయింపు లేదు. అయితే మరి, ఆ కర్మ ఫలితాల అనుభవానికి నివారణౌషధమే లేదా!” అంటావా? ఉంది 
గొప్ప ధీరత్వంతో వాటిని స్వీకరించటమే ఆ నివారణమార్గం. 

విశేషం: కర్మఫలానుభవానికి నివారణ మార్గం లేదు. ధైర్యంగా అంగీకరించి అనుభవించటమే ఎంత పండితుడైనా చేయవలసిన 
పని. కారణకార్య సంబంధాన్ని ఎవరూ ఆపలేరు. కారణం కర్మ అయితే కార్యం ఫలితం. గంటకొట్టి శబ్దం రాకుండా నిరోధించలేము. 
చేసిన పనికి ఫలితం అనుభవించవలసిందే. 


క పరమ సుఖము దృష్ట యుడుగు । టరయగ ని ట్లగుట పింగళాలాపములం 
బరిబోధితమగు ధరణీ । శ్వర! చెప్పెద దెలియ వినుము వాని తెటింగున్‌. 15 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ్వర!= భూమికి అధిపతివైన రాజా!; అరయయణగన్‌= పరిశీలించగా; తృష్ణ+ఉడుగుట= అత్యాశను 
విడుచుట; పరమసుఖము= మిక్కిలి సుఖం; ఇట్టు+అగుట= ఈ విధంగా అగుట (తృష్ణ ఉడుగుట); పింగళా+ఆలాపములన్‌= 
పింగళ అనే వేశ్యయొక్క మాటలచేత; పరిబోధితము+అగున్‌= బాగుగా తెలియబడింది అగును; చెప్పెదన్‌= చెప్పుతాను; తెలియన్‌= 
తెలిసేటట్టుగా; వాని తెణింగున్‌= ఆ మాటల విధమును; వినుము= ఆలకించుము. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 511 


తాత్సర్యం: రాజా! పరిశీలించిచూస్తే గొప్ప సుఖ మనేది వాంఛను వదలిపెట్టటంలోనే ఉన్నది. అ ठू? అంటావా? 
ఈ సత్యం పింగళ అనే వేశ్య స్వానుభవంతో పలికిన పలుకులలో వ్యక్తమై అర్థమవుతుంది. తెలియజెప్పుతాను-వినుము. 
విశేషం: తృష్ణ అనే మాట బౌద్దవాజ్మయంలో ప్రచురంగా కనిపిస్తుంది. ఆశించి దొరకలేదని దుఃఖించటం కంటె అసలు ఆశనే 
వదలుకుంటే అదే ఆనందమనే భావన (ప్రథమంగా బౌద్దంనుండి వెలువడి ఉండవచ్చును అనే వాదమూ ఉన్నది. 
వ. పింగళయను వేశ్య దన కూర్చువాని రాక వార్షి పెద్దయుం బ్రొద్దు వోవునంతకు నుండి వా(డు రాకుండుటయును. 
16 

ప్రతిపదార్థం: పింగళ+అను వేశ్య= పింగళ అనే పేరుగల వెలయాలు; తన కూర్చువాని రాక= తనకు ఇష్టుడగు వాని రాకను; 
रुष्ट ఎదురుచూచి; పెద్దయును+ప్రొద్దు= ఎక్కువ కాలం; పోవునంతకున్‌= కడచునంతవరకు; ఉండి= నిలిచి; వాడు= ఆ 
ఇష్టుడైనవాడు; రాక+ఉండుటయును= రాకుండా ఉండగా. 
తాత్సర్యం: పింగళ అనే వేశ్య తన ప్రియుడికొరకు ఎదురుచూస్తూ చాలా సమయం గడిపింది. అయినా అతడు 
రాలేదు. అప్పుడు ఆ వేశ్య ఆత్మగతంగా ఇట్లా తలపోసింది. 
ఆ. _“ఏనువే(దు టగుడు వాని నివ్వేదుటి । పట్ట జదురుగలదె! భ్రాంతి దొటి(గి 

యొంటి కంబ మొప్పు నింటి వాకిళకులు దొ । మ్మిదియు నెబయమూసి నిదురవోదు. 17 
ప్రతిపదార్థం: ఏను= నేను; వేదుణు+అగుడున్‌= వెర్రిని అయిన వెంటనే; వానిన్‌= అతడిని (తాను ఎదురుచూచే ప్రియుడిని); 
ఈ+వేదుణు+అ= ఈ వెర్రియే; పట్టన్‌= పట్టుకొనే; చదురు= రీతి; కలదె?= ఉన్నదా?; (భ్రాంతిన్‌= (భ్రమను; कती విడిచి; 
ఒంటికంబము= ఒక స్తంభం; ఒప్పు= తగు; ఇంటి వాకిళులు= ఇంటియొక్క వాకిళ్ళు - ద్వారములు; తొమ్మిదియున్‌= 
తొమ్మిదింటిని; నెజయన్‌ మూసి= నిండుగా మూసివేసి; నిదుర+పోదున్‌= ని(ద్రపోతాను. 
తాత్సర్యం: 'నేను నా ప్రియుడి కొరకు పిచ్చిదాన్ని అయ్యాను. అయితే నాకీ పిచ్చిపట్టిన వెంటనే నా ప్రియుడికీ 
ఈ పిచ్చి పట్టే ఏలుందా! లేదు. కాబట్టి ఈ (భ్రమను వదలుకొని ఒంటి కంబంతో ఒప్పి ఉన్న ఈ నా (శరీరమనే) 
ఇంటిలోని తొమ్మిది వాకిళ్ళూ బాగా మూసికొని ని(ద్రపోతాను. 
విశేషం: పింగళ వేశ్య, ప్రియుడికోసం పరితపిస్తూ వెగ్రిదై నిరీక్షించింది. ఇంకా నిరీక్షించింది. ఎంత్వపో నిరీక్షించింది. అపుడు 
ఆమె మనస్సులో ఈ భావం కలిగింది. 'నాకు పట్టిన ఈ వెర్రి వాడే కావాలి, రావాలి అనే పిచ్చితనం నాకు కలిగినట్టే వాడికీ 
కలుగుతున్నది అని నియమం లేదు. అయినా నేను నిరీక్షిస్తున్నాను. ఇది (భ్రాంతి. లేనిదానిని ఉన్నట్టుగ తలచి, మేల్కొని ఉండటం 
మానుకుంటాను. నే నుండే ఈ ఇంటి వాకిలేగాకుండా నిజమైన నేను (ఆత్మ) ఉండే ఈ దేహమనే, ఇంటి వాకిళ్ళు తొమ్మిదీ 
(నవరం(ధ్రాలు - కళ్ళు, ముక్కులు, చెవులు మొ॥నవి) గట్టిగా మూసేసి ని(ద్రిస్తాను - ప్రశాంతంగా అని ఇంకా ఆ వేశ్య తన 
తలంపును ఇట్లా కొనసాగిస్తున్నది. 
క పొంతకు వచ్చిన వానిన । కాంతునిగా గొనుచు నొరుని( గాంక్షింపక యే 

నెంతయు నూటబడి మనమున । జింత యొకడు లేకయున్న( జెందు సుఖంబుల్‌. 18 
ప్రతిపదార్థం: పొంతకున్‌= చెంతకు; వచ్చినవానిని+అ= చేరిన వ్యక్తినే; కాంతునిగాన్‌= ప్రియుడిగా; కొనుచున్‌= స్వీకరిస్తూ; 
ఒరునిన్‌= ఇతరుని; కాంక్షింపక= కోరక; ఏను= నేను; ఎంతయున్‌= ఎంతగానో, ఎక్కువగా; ఊణడి= తృప్తిచెంది; మనమునన్‌= 
మనస్సునందు; చింత+ఒక(డున్‌= దిగులు ఒక్కటికూడా; లేక+ఉన్నన్‌= లేకుండా ఉన్నట్లయితే; సుఖంబుల్‌= సుఖాలు; చెందున్‌= 
కలుగుతాయి. 


512 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: చెంతకు చేరినవాడే ప్రియుడు అనుకొని ఇతరుడిపై కోరికమాని, తృప్తితో మనస్సున ఏ దిగులూ 

లేకుండా ఉంటే సుఖాలు నన్ను చేరుకొంటాయి. 

విశేషం: సుఖపడాలంటే మనిషికి రెండు గుణాలు ఉండాలి. 1). తృప్తి; 2). నిగ్రహం. ఇక్కడ చేరినవాడే ప్రియుడు అనుకొనటం 

తృప్తి, మనస్సున చింతలేమి నిగ్రహం. ఆ వేశ్య తలపులు ఇంకా ఈ విధంగా కొనసాగినాయి. 

క ఆశయ యింద్రియ జయము వి । నాశము బొందించు( గావునం దొటి(గెద నే 
నాశను; సౌఖ్యము నిచ్చు ని । రాశయి యని పలికి యట్టిదై నిద్రించెన్‌.' 19 

ప్రతిపదార్థం: ఆశ+అ= ఆశయే; ఇంద్రియ జయమున్‌= ఇంద్రియముల గెలుపును; వినాశమున్‌= చేటును; పొందించున్‌= 

కలిగించును; కావునన్‌= కాబట్టి, నేను; ఆశను= కోరికను; తొజిగాదన్‌= విడిచెదను; నిర్‌+ఆశ+అ= ఆశ లేకుండుటయే; 
సౌఖ్యమున్‌= సుఖమును; ఇచ్చున్‌= ఈయగలదు; అని; పలికి= చెప్పి; అట్టిదై= ఆ విధంగలదై, ఆశ ఉడిగినదై; నిద్రించెన్‌= 
నిద్రపోయింది. 

తాత్సర్యం: ఆలోచించిచూస్తే ఆశే ఇంద్రియలోలుని చేసి మనిషిని (క్రుంగదీస్తుంది. మనిషి ఓటమి పాలు కావటానికి 

కోరికే కారణం. మనిషి వినాశానికీ ఆశ ఒక్కటే హేతువు. కాబట్టి నేను ఆశను వదలుకొని ఇంద్రియాలను జయించి, 

వినాశానికి దూరంగా సుఖంగా జీవిస్తాను. సౌఖ్య(ప్రదాయి నిరాశ ఒక్కటే” అని పలికి, పలుకునకు తగిన మనః 
ప్రవృత్తితో శాంతంగా నిద్రించింది - పింగళ” 

నిశేషం: ఆశా నిరాశలు రెండింటి కేం[ద్రమూ మనస్సు ఒకటే. కాబట్టి దాన్ని నిగ్రహించటమే సౌఖ్యానికి సోపానం. 

వ. అని విప్రం డుపదేశించిన వాక్యంబులం గలంకదేటి సేనజిత్తు సుఖీ యయ్య.; నీవును నందలి తాత్పర్యం 
బను సంధించి శాంతినొందు మని చెప్పిన(గుంతీ తనయాగ్రజుండు శాంతనవుతో 'భూతక్షయావహంబగు 
కాలం బతిక్రాంతం బగుచున్నయది; యట్లుండ జనంబుల కెయ్యది కర్తవ్యంబు లుపదేశింపు' మనిన 
నమ్మనుజపతిం బ్రీతిం గనుంగొని “యమ్మహితాత్ముండు పితాపుత్ర సంవాదంబను నితిహాసంబు గల 
దాకర్ణింపుము; దాన నీ యడిగినయది దేటపడు' నని పలికి యిట్లనియె. 20 

ప్రతిపదార్థం: అని= పలికి; విప్రుండు= (బ్రాహ్మణుడు; ఉపదేశించిన వాక్యంబులన్‌= బోధించిన మాటలతో; కలంక+తేటి= 

కలత తొలగి; సేనజిత్తు= సేనజితుడనే రాజు; సుఖి+ అయ్యెన్‌= సుఖం కలవాడైనాడు; నీవునున్‌= నీవుకూడా; అందలి= ఆ 

ఉపదేశము నందలి; తాత్సర్యంబు= నిజమైన అర్థమును; అనుసంధించి= (గ్రహించి; శాంతిని+ఒందుము= శాంతిని పొందుము; 

అని చెప్పినన్‌= అని పలుకగా; కుంతీ తనయ+అ(గ్రజాండు= కుంతికుమారులలో మొదట జన్మించినవాడు ~ ధర్మరాజు; 
శాంతనవుతోన్‌= శంతనుడి తనయుడితో, భీష్ముడితో; భూతక్షయ+ఆవహంబు+అగు= జీవులకు నాశనం కలిగించెడిదగు; 

కాలంబు= యుగాంతరమైన కాలము; అతి(క్రాంతంబు= జరిగిపోయేదిగా; అగుచున్న+అది= జొతున్నది; అట్టు ఉండన్‌= ९ 

విధంగా ఉన్నప్పుడు; జనంబులకున్‌= (ప్రజలకు; ఏ+అది= ఏది; కర్తవ్యంబు= చేయవలసినది; ఉపదేశింపుము= బోధించుము; 

అనినన్‌= పలుకగా; ఆ+మనుజపతిన్‌= ఆ మానవుల అధిపతిని రాజును; (ప్రీతిన్‌= (ప్రేమతో; కనుంగొని= చూచి; 
ఆ+మహిత+ఆత్యుండు= ఆ గొప్ప ఆత్మకలవాడు - భీష్ముడు; పితాపుత్ర సంవాదంబు+అను= తండ్రీకొడుకుల సంవాదం 
అనే; ఇతిహాసంబు= పూర్వచరిత్ర; కలదు= ఉన్నది; ఆకర్లింపుము= వినుము; దానన్‌= దానివలన; నీ+అడిగిన+అది= నీవు అడిగిన 
అంశం; తేటపడున్‌= స్పష్టపడుతుంది, తెలియును; అని పలికి= అని చెప్పి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 

తాత్సర్యం: ఈ విధంగా పింగళావృత్తాంతాన్ని విప్రుడిద్వారా విన్న సేనబిత్తు మనస్సు కలత తీరి సుఖంగా జీవించాడు. 
నీవు కూడా ఆ కథలోని అంతరార్థాన్ని (గ్రహించి మనశ్లేశం మాని శాంతితో బీవించుము - అని తాత మనుమడికి 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 513 


చెప్పాడు. తరువాత ధర్మరాజు భీష్ముడిని ఇట్టా (ప్రశ్నించాడు. 'బీవరాశులు నశించిపోయే కాలం దాపురించింది. 
ఈ పరిస్థితులలో ప్రజలు ఏమి చేయాలి? బోధించుము.' ఆ ప్రశ్నతో ఆ మహాత్ముడైన భీష్ముడు ఆ రాజును 
ద్రేమతో చూస్తూ 'తండ్రీ కొడుకుల సంవాదం” అనే పూర్వకథ ఒకటి ఉన్నది వినుము. దాని వలన నీ (ప్రశ్నకు 
సమాధానం తెలుస్తుంది” అని ఇట్లా అన్నాడు. 


మేధానియను బ్రాహ్మణకునూరు(డు దన తండ్రితో జేసిన సంవాదము (సం. 12-169-2) 


2 


'వేదవిదుం డగు విప్రనందను(డు మే । ధావి నామకు(డు మేధావివరు(డు 
సత్సమయంబున జనకుతో 'నాయువు । జనులకు వేగంబ చనుచునుండు; 
దీనిపై గనువెట్టి ధీరత ८९89० । మేలు వాటిల్ల 5०००८ జరించు 

వా 62682?" యనవుడు వానికి ని ట్లను(। దండ్రి 'యాలును నపత్యంబు గలుగు 


ఆ. తెటి(గు నడపి యజ్ఞతృప్తనిర్ణరు( డయి । శమము నొంది కాననమున కేగి 
సౌమ్యవృత్తి ముక్తి సాధించి మృత్యువు । నలఘునియతి గెలువవలయు ననఘ! 21 


ప్రతిపదార్థం: వేదవిదుండు+అగు= వేదముల నెరిగినవాడైన; విప్రనందను(డు= బ్రాహ్మణ కుమారుడు; మేధావి వరు(డు= 
తెలివిగల వారిలో (శ్రేష్టుడు; మేధావి నామకు(డు= మేధావి అను పేరుకలవాడు; సత్‌ సమయంబున(న్‌)= మంచి (అనువైన) 
కాలమునందు; జనకుతోన్‌= తండ్రితో; ఆయువు= (బ్రతికి ఉండేకాలము; జనులకున్‌= ప్రజలకు; వేగంబు+అ= త్వరగానే; 
చనుచున్‌+ఉండున్‌= కడచిపోతూ ఉంటుంది; దీనిపైన్‌= -ఈ అంశంమీద; కను+పెట్టి= కన్ను ఉంచి (చూపు నిలిపి); ధీరత= 
ధైర్యం; తలకొల్ప్సి= నెలకొల్పి; మేలు= మంచి; పాటిల్లన్‌= కలుగునట్టుగా; ఏ+మెయిన్‌= ఏ విధంగా; చరించువారు+ఒకో!= 
(ప్రవర్తిస్తారో (నడచుకొనవలసినవారో); అనవుడున్‌= అనిన వెంటనే; వానికిన్‌= ఆ కుమారునికి (మేధావికి); ४०&= అతని తండ్రి; 
ఇట్టు+అనున్‌= ఈ విధంగా పలికెను; అనఘ!= పాపరహితుడా!; ఆలును= భార్యయు; అపత్యంబు= బిడ్డ; కలుగు कलत 
కలిగే విధం; నడపి= ఏర్పరచి; యజ్ఞతృప్త నిర్ణరు(డు+అయి= యాగాలతో తృప్తిపరచబడిన దేవతలు కలవాడై; శమమున్‌= శాంతిని; 
ఒంది= పొంది; కాననమునకున్‌= అడవికి; ఏగ= వెళ్ళి; సౌమ్యవృత్తిన్‌= మృదువైన నడతతో; ముక్తి= మోక్షం; సాధించి= 
వశపరచుకొని; మృత్యువున్‌= మరణాన్ని; అలఘు నియతిన్‌= గొప్ప నియమంతో; గెలువన్‌+వలయున్‌= జయించాలి. 

తాత్సర్యం: మేధావి అనే పేరుగల (+ డొకడు ఉన్నాడు. అతడు వేదాలు తెలిసినవాడు. మేధావులలో 
(ऊन. అతడు ఒకనాడు మంచి సమయంలో తన తండ్రిని ఇట్లా ప్రశ్నించాడు. లోకంలో ప్రజలకు ఆయువు 
త్వరత్వరగా గడచిపోతూ ఉంటుంది. ఆ విషయం తెలిసికొని వారు ఏ పద్దతిలో ఏ మార్గాన చరించి మేలు 
పొందగలుగుతారు?” ఆ (शीः అతడి తం(డ్రి ఇచ్చిన సమాధాన మిది. ఓ పాపరహితుడా! పెండ్లిచేసికొని భార్యను 
పొంది, సంతతిని కని, యజ్ఞాలతో దేవతలను తృప్తిపరచి ఆ తరువాత శాంతిని పొంది, సంసారాన్ని చాలించి, అడవికి 
వెళ్ళి ప్రశాంతజీవనం సాగిస్తూ మోక్షాన్ని సాధించాలి. ఆ విధంగా మృత్యువును మానవుడు గెలువగలడు” అని. 
విశేషం: తనయుడి (ప్రశ్న, దానికి తండ్రి ఇచ్చిన సమాధానం రెండూ మానవజీవన ప్రయోజనానికి సంబంధించినవి. నశ్వరమైన 
ఈ దేహంద్యారా అనశ్యరమైన శాశ్యతసౌఖ్యప్రదాయకమైన ముక్తిని పొందే మార్గమేమిటి? - అనేది (ప్రశ్న. దాని సమాధానం 
సంప్రదాయబద్దంగా ముందు గృహస్థ స్థితినీ, ఆ తరువాత వానప్రస్థ ఆ(శ్రమాన్ని ముగించి, అనంతరం ముక్తిని పొందాలి - అని 
ఈ గతానుగతికమైన సమాధానాన్ని ఆ మేధావి స్వీకరించే స్థితిలో లేడు. అందువలన అతడు తండ్రితో తిరిగి ఇట్లా సంవదిస్తున్నాడు. 


514 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనిన విని మేధావి తండ్రి కి ట్లనియె. 22 


ప్రతిపదార్థం: అనినన్‌= (తం[డ్రి) పలుకగా; విని= ఆలకించి; మేధావి= ఆ పేరు గల బ్రాహ్మణ కుమారుడు; తండ్రికిన్‌; 
ఇట్లు+అనియెన్‌= ఇటా పలికాడు. 
౧ ౧ 


తాత్సర్యం: ఆ తండ్రి సమాధానం విన్న తనయుడు మేధావి తిరిగి తన తండ్రితో ఇట్టా అన్నాడు. 


సీ. _“నిక్కమ కాలంబు నీకు గొంత గలట్లు । వలికెదు; నీవు గర్భంబు సొచ్చి 
నప్పటి నుండియు నన్వేషణము సేయు । గొనిపోవుటకు మృత్యు వని యెటుంగు; 
మివిరెడు నీటి మీనవు గావె? దారపు । త్రాదిసక్తుండగు నతని గాన 
నమున సుషప్తుండైన నరు బులి గొనిపోవు । నట్టులు సూ మృత్యు వపహరించు( 


తే.  జేసినది సేయుచున్నది సేయవలయు । నది యనంగల కార్యంబులందు( దగులు 
వాని మృత్యు వేపున( దన వశము జేయు । గాన కాలంబు నేమన( గాదు తండ్రి! 23 


ప్రతిపదార్హం: తం।డ్రి!= ఓ జనకా!; నిక్కము+అ= నిజముగానే; కాలంబు= ఆయువు; నీకున్‌ (ప్రతి మానవుడికి) కొంత+కల+అట్టు= 
కొంత ఉన్న విధంగా; పలికెదు= మాట్లాడుతున్నావు; మృత్యువు= మరణం; నీవు (ప్రతి మనిషి - ప్రాణి) గర్భంబు+చొచ్చిన+అప్పటి 
నుండియున్‌= కడుపున (ప్రవేశించిన వేళనుండి కూడా; కొనిపోవుటకున్‌= తీసికొనివెళ్ళుటకు; అన్వేషణము+చేయున్‌= వెదకుట 
చేయును; అని; ఎటఖుంగుము= తెలిసికొనుము; ఇవిరెడు= ఇంకిపోయెడి; నీటి= నీటి యందలి; మీనవు+కాదె?= చేపవు కావా?; 
దారపుత్ర+ఆది సక్తుండు+అగు+అతనిన్‌= భార్య, కొడుకు మొదలగు వారియెడ ఆసక్తుడయ్యే వాడిని; కాననమునన్‌= అడవిలో; 
సుష్రండు+అయిన నరున్‌= నిద్రించిన మనిషిని; పులి; కొనిపోవు+అట్టులు= తీసికొనిపోవు విధంగా; మృత్యువు= మరణము; 
అపహరించున్‌ సూ= దొంగిలించును (కొనిపోవును) సుమా!; చేసినది= చేసివేసినది (భూతకాలికం); చేయుచున్నది= చేస్తూ ఉన్నది 
(వర్తమాన కాలికం); చేయన్‌ వలయునది= చేయవలసి ఉన్నది (భవిష్యత్కాలికం); అనన్‌+కలకార్యంబులందున్‌= అని మూడు విధాల 
ఉన్న పనులలో; తగులువానిన్‌= ఆసక్తుడయినవాడిని; మృత్యువు= మరణం; ఏపునన్‌= బలంతో; తన వశమున్‌= తనకు 
లోబడినవాడినిగా; చేయున్‌= చేస్తుంది; కానన్‌= కావున; కాలంబున్‌= కాలాన్ని; ఏమి+అనన్‌+కాదు= ఏమీ అనటానికి (వీలు) కాదు. 


తాత్సర్యం: “తండ్రీ! నిజంగా కాలం కొంత నీ అధీనంలో ఉన్నట్టు పలుకుతున్నావు. కాని, మానవుడు తల్లి కడుపున 
పడిన మరుక్షణం నుండే మృత్యువు అతడిని వెన్నంటి వేటాడుతూ తీసికొనిపోవటానికి యత్నిస్తూ ఉంటుంది. 
అని తెలిసికొమ్ము. ఇగిరిపోయే నీటిలోని చేపవు నీవు. నీ జీవితం నీ అధీనంలో లేదు. ఆలుబిడ్డలు అంటూ 
తాపత్రయ పడే మనిషిని మృత్యువు అడవిలో ఆదమరిచి నిద్రించే నరుని పులి కొనిపోయే అంత సులభంగా 
అపహరిస్తుంది. మానవుడికి జీవితంలో మూడు విధాలయిన కార్యాలుంటాయి - 1). చేసినది - ఇది భూతకాలానికి 
చెందినది; 2). చేస్తూ ఉన్నది - ఇది వర్తమాన కాలానికి చెందినది; 3) చేయవలసి ఉన్నది - ఇది భవిష్యత్కాలానికి 
చెందినది - ఈ మూడు కార్యాలలో మనిషి నిమగ్నుడై ఉంటాడు. అయితే ఈ మూడూ ఒక కాలం యొక్క 
మూడు అంశాలే. ఈ మూటిలో మనిషి ఉన్నా, మృత్యువు నిర్ధయగా అతడిని కబళిస్తుంది. కాబట్టి కాలాన్ని 
మనిషి ఏమీ చేయజాలడు, ఏమీ అనజాలడు, కాలానికి మనిషి అధీనుడే గాని మనిషికి కాలం అధీనం కాదు. 
విశేషం: తండ్రి సమాధానం పరంపరాగతమైన సాం(ప్రదాయకమైన రీతిలో ఉన్నది. దానిని తనయుడు (ప్రశ్నించాడు. తొలుత 
గార్హస్థ్యం, ఆ పిదవ వానప్రస్థం, తరువాత మోక్షం అన్నాడు తండ్రి. ఆ (క్రమం తప్పకుండా సాగిపోతుంది - అనే ధైర్యం, కాలమహిమ 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 515 


తెలిస్తే నిలువదు అంటున్నాడు తనయుడు. నిన్ను తీరికగా నీ కార్యక్రమ నిర్వహణకై విడిచిపుచ్చి ఊరుకోదు కాలం. అది అజేయమూ, 
అ(ప్రతివిధేయమూ అయినది. ప్రాణుల జీవితమంతా కేవలం కాలాధీనమే. అయినపుడు ఆలుబిడ్డలు, యజ్ఞనిర్వహణం వంటి 
ఈ సాంప్రదాయిక పథాన మోక్షాన్వేషణ చేయటంకంటె వేరే మార్గాన్ని కనుగొనవలసిన అవసరం ఉన్నదని బోధ కలిగే విధంగా 
తనయుడు తన వాదాన్ని కొనసాగిస్తున్నాడు. 


క  భీరు(డు శూరు(డు జడు(డు వి । శారదు6 డబలాత్మకుండు సబలుండన లే 
దేరినయిన మృత్యువు దు । ర్వారంబై యపహరించు వైదికవర్యా! 24 


ప్రతిపదార్థం: వైదికవర్యా!= వేదం చదివినవారిలో (్రేష్టుడా!; భీరు(డు= పిరికివాడు; శూరు(డు= శౌర్యవంతుడు; జడు(డు= 
చలనంలేనివాడు (छर); విశారదు(డు= ప్రవీణుడు; అబల+ఆత్మకుండు= బలహీనమైన శరీరం కలవాడు; సబలుండు= 
బలంతో కూడినవాడు; అనన్‌= అనుటకు; లేదు= (వీలు) ఉండదు; ఏరిని+అయినన్‌= ఎవరినైనా; మృత్యువు= మరణం; 
దుర్‌వారంబు+అయి= అడ్డులేనిదై; అపహరించున్‌= కొనిపోవును. 


తాత్సర్యం: మృత్యువు ఎదురులేని బలంకలది. దాని ముందు అందరూ సమానులే. అది పిరికివాడినీ, నిర్భయుడినీ, 
అజ్ఞానినీ, విజ్ఞానినీ, అబలుడినీ, సబలుడినీ ~ అందరీనీ ఒకే విధంగా కబళిస్తుంది. కాలం ముందు ప్రాణులన్నీ 
సమానులే, 


విశేషం: జీవితంలో మనిషి గుణగణాలకూ అజ్లానవిజ్ఞానాలకూ బలదౌర్లనాఃలకూ, ఇతరులముందు అంటే తోడి మానవులలో, 
Sy [= జ $ ఇ 

(ప్రాణులలో విలువ ఉండవచ్చునుగాని, మృత్యు రూపమైన కాలం ముందు సర్వమానవులూ సమానులే. వారు భీరువులయినా 

శూరులైనా దాని ముందు తలవంచవలసినదే. కాల మహిమ అ(ప్రతివిధేయం. 


క విను సంసృతి మృత్యువు ప । ట్టనఘా! నిస్సంగవృత్తి యమరగృహము నె 
ట్టన ని ట్లగుటం గనికొని । తునుముము సంసారరజ్ఞ దురితవిదూరా! 25 


ప్రతిపదార్థం: దురిత విదూరా!= పాసానికి మిక్కిలి ఎడమైనవాడా! వినుము; సంసృతి= సంసారం; మృత్యువు పట్టు= 

మరణమునకు నిలయం; అనఘా!= పాపరహితుడా!; నిస్‌+సంగవృత్తి= ఆసక్తి లేకుండా జీవించటం; అమరగృహము= దేవతలఇల్లు 

(స్వర్గం); నెట్టనన్‌= చక్కగా; ఇట్ల్టు+అగుటన్‌= ఈ విధంగా ఉండుటను; కనికొని= (గ్రహించి; సంసార రజ్ఞున్‌= సంసారము 
Fa ల 2 జ 

అనే (త్రాటిని; తునుముము= తెగవేయుము. 


తాత్సర్యం: పాపాకార్యాలకు దూరంగా జీవించే ఓ తండ్రీ! వినుము. ఆలోచిస్తే ఈ సంసారం మరణానికి ఆటపట్టు. 
దీనికి వ్యతిరేకంగా, అనాసక్తంగా కోరిక లేకుండా జీవించటం స్వర్గం. ఈ జ్ఞానంతో నీ సంసారమనే (త్రాటిని 
తెంచుకొమ్ము. 

విశేషం: మన వేదాంత గ్రంథాలు సంసారాన్ని ఘోర సముద్రంగా చి'త్రించాయి. నిజానికి మోక్షమంటే కుటుంబజంబాలం నుండి 
బయటపడటమే అన్నట్టు పేర్కొంటాయి. ఈ పద్యమూ ఆ భావాన్నే తలపింపజేస్తుంది. ఆసక్తితోడి జీవితమే సంసారం. అది 
మృత్యుమార్గమట! దానికి వ్యతిరిక్తమైన అనాసక్త జీవితం స్వర్గద్వారమట! 


క అమృతము మృత్యువు నన స। త్యము మోహము గాన విను మహాత్మా! యే స 

త్యమునన మృత్యువు గెల్టెద । సమసుఖదుఃఖుండ నగుచు శాంతిపరు(డనై. 26 
ప్రతిపదార్థం: మహాత్మా!= గొప్ప మనస్సు కలవాడా!; వినుము; అమృతము= చావులేమి; మృత్యువున్‌= చావూ; అనన్‌= అనగా; 
సత్యము= నిజం; మోహము= (భ్రాంతి; కానన్‌= కావున; ఏన్‌= నేను; సమ సుఖదుఃఖుండన్‌+అగుచున్‌= సమానమైన సుఖమూ, 


516 శ్రీమదాంధ్ర మహాభారతము 


దుఃఖమూ కలవాడనై; శాంతిపరు(డను+ఐ= శాంతియందు ఆసక్తుడనై సత్యమునన్‌+అ= సత్యంతోడనే; మృత్యువున్‌=మరణాన్ని; 
గెల్చెదన్‌= జయిస్తాను; 


తాత్సర్యం: మహాత్మా! పరికించి చూస్తే సత్యమే అమృతం - మరణరాహిత్యం. మోహమే మృత్యువు - చావు. 
కాబట్టి అమృతం-మృత్యువు అనేవి జ్ఞానసంబంధి సాంకేతికాంశాలు మా(త్రమే. నేను సత్యం ద్యారా మృత్యు 
విజేతనయ్యాను. ఆ తరువాత సుఖదుఃఖాలు రెండూ నాకు సమానమే అవుతాయి. కేవలం శాంతి మా(త్రం నాకు 
మిగులుతుంది. 


విశేషం: అమృతం అనేది మనిషికి అనాదిగా ఉన్న గొప్ప కోరిక. (ప్రతి ప్రాణికీ మృతి తప్పనిసరి. ఆ తప్పనిదానిని తప్పించుకొనటమే 
అమృతం. దానికొరకే మానవాన్వేషణ నిరంతరంగా కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఆ కొనసాగే దశలో ఒకనాడు మనిషి అమృతమంటే 
ఏమనుకున్నాడో ఈ పద్యం వివరిస్తుంది. సత్యమే అమృతమట! సత్యానికి వ్యతిరిక్తమైనది మోహం; అదే మృత్యువట! కాబట్టి 
సత్యమార్గాన మోహం నుండి బయటపడితే అమృతాన్ని అందుకొన్నట్లే! అపుడు లోకాన దుఃఖమూ, అశాంతీ ఉండవు - కనీసం 
ఆ మహామానవుడి దృష్టిలో. మనిషికి సంతతి ఒక విధంగా కొనసాగింపే కాబట్టి సంతానం ద్వారా చావులేమి (అమృతత్వం) 
సాధ్యమేకదా! అని వాదిస్తావేమో అది సరికాదంటున్నాడు ~ (క్రింది పద్యంలో) 


తే. నాకు 22 గతి నిచ్చు ననంగవల వ; । దేన ప్రజనయి పొడమెద( గాన యేను 
నన్ను( గనుచున్న నది మోక్షణంబు సేయు । నాశపడ; నట్టులగుట( బ్రజాభియుక్తి. 27 


ప్రతిపదార్థం: నాకున్‌= మానవుడికి; ప్రజ= సంతతి; గతిన్‌+ఇచ్చున్‌= మోక్షాన్ని ఇస్తుంది; అనంగన్‌+వలవదు= అనటం వద్దు; 
ఏను+అ= నేనే; ప్రజన్‌+అయి= సంతతినై; పొడమెదన్‌= పుట్టుతాను; కాన= కావున; ఏను= నేను; నన్నున్‌ కనుచున్నన్‌= కంటుండగా 
((ప్రసవిస్తుండగా); అది= ఆ సంతతి; మోక్షణంబు+చేయు+ఆశపడను= మోక్షం కలిగించేందుకు ఆశపడను (మోక్షం కలిగిస్తుందని 
ఆశించలేను); అట్టులు+అగుటన్‌= ఆ విధంగా ఆశించటం; |ప్రజా+అభియుక్తి= సంతతిమీద (వ్యాజ్యం - నేరం మోపటం.) 


తాత్సర్యం: 'సంతతిద్య్వారా అమృతత్వం, అదే మోక్షం' అని అనుకొంటే అది చెల్లదు. ఎందుకంటే, నేనే సంతతిగా 
పుట్టటం జరుగుతుంది తప్ప వేరుగాదు. నన్ను నేను జన్మింపజేసికొంటూ ఆ సంతతినుండి మోక్షాన్ని ఆశించటం 
ఉచితం కాదు. పైగా ఆ విధంగా ఆశించటం సంతతిమీద నేరం మోపటం అవుతుంది. సంతతి (ప్రయోజనం 
ఆత్మమోక్షమే అనటం సంతానం మీద అభియోగం నెరపటమే. 

విశేషం: సంతతి మోక్షదాయకం కాజాలదు. ఎందుకంటే “ఆత్మా వై పుత్రనామాసి” అంటూ తానే తనకు జన్మనిచ్చుకొంటున్నాడు 
తప్పు వేరుకాదు. సంతానం మోక్షహేతువని అనుకొని సంతతినుండి ముక్తికై నిరీక్షించటం ఒక విధంగా సంతతిపై వ్యాజ్యం 
నెరపటం వంటిది. ఒకవేళ యజ్ఞం ద్వారా ముక్తి లభిస్తుందేమో అనే సందేహాన్ని తీరుస్తూ (క్రింది పద్యాన్ని (ప్రారంభిస్తున్నాడు. 
కృ విను పశుయజ్ఞము హింసన । మనంతఫలదంబు గా; దహంకృతిసహితం 

బనఘా! వాజ్మనసనియమ । మను యాగం బిచ్చు నవ్యయానందంబున్‌. 28 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా!; విను= ఆలకించుము; పశుయజ్ఞము= పశువులతో చేసే యాగం; హింసనము= 
హింస; అనంతఫలదంబు= అంతంలేని ఫలితాన్ని ఇచ్చేది; కాదు= కాజాలదు; అహంకృతి సహితంబు= అహంకారంతో కూడింది; 
వాక్‌+మనస నియమము= మాటను మనస్సును నిగ్రహించటం; అను యాగంబు= అనే యజ్ఞం; అవ్యయ+ఆనందంబున్‌= 
నశించని ఆనందాన్ని; ఇచ్చున్‌= కలిగిస్తుంది. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 517 


తాత్సర్యం: పాపరహితుడవైన ఓ తండ్రీ! ఆలకించుము. పశువులతో యజ్ఞం చేసి మోక్షాన్ని పొందలేవు. పైగా 
అది హింస. అందువలన గొప్ప ప్రయోజనాన్ని ఫలితాన్ని యజ్ఞ నిర్హహణంద్యారా అందుకొనలేవు. యజ్ఞనిర్య్వహణలో 
అహంకారం వ్యక్తమవుతుంది. ఆలోచించి చూస్తే కొత్త యజ్ఞం ఒకటుంది. అది మాటను, మనసును 
న్నిగ్రహించుకొనటం. ఈ వాజ్మనసనియమరూపమైన యజ్ఞం ద్వారా శాశ్వతానందం కొత్తగా లభిస్తుంది. 
విశేషం: పరంపరగా కొనసాగుతూ వస్తున్న యజ్ఞం హింస తప్ప అన్యం కాదు. హింస అనంతఫలితాలను ఇవ్వలేదు. పైగా అది 
అహంకార సూచనగా కూడా కనిపిస్తుంది. నిజమైన యజ్ఞమంటే వాక్కునూ మనస్సునూ నిగ్రహించుకొనటమే. నిగ్రహం ద్వారానే 
శాశ్వతానందం లభిస్తుంది. ఇది కొత్త యజ్ఞం. ఇక వాదాన్ని ముగిస్తూ, 

వ. కావున నీవును. 29 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; నీవును= నీవు కూడా 

తాత్సర్యం: కాబట్టి నీవు కూడా 


క కామ క్రోధాద్యములగు । నీ మానస విక్ళతు లుడిపి యేకాంత గుహా 
రాము(డవై నిను వెదకుట । సూ మే; లొండెల్ల నుడుగు సులభవివేకా!' 30 


ప్రతిపదార్థం: సులభవివేకా!= సుఖంగా లభించే వివేకం కలవాడా!; కామ(క్రోధ+ఆద్యములు+అగు= కామం, (క్రోధం మొదలైన; 
ఈ మానస వికృతులు= ఈ మనస్సునకు చెందిన వికారాలను; ఉడిపి= उष्णो); ఏక+అంత గుహా+ఆరాముడవు+ఐ= ఏకాంతమైన 
గుహయందు ఆనందించువాడవు అయి; నినున్‌= (నీలోని) నిన్ను; వెదకుట= పరికించి తెలిసికొనుట; మేలు= ఉత్తమము; సూ= 
సుమా; ఒండు+ఎల్లన్‌= ఇతరమంతయును; ఉడుగుము= త్యబించుము, విసర్జించుము. 


తాత్సర్యం: నీవు అమృతార్థివైతే నీ మానసవికారాలయిన కామం, (క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం 
- అనే దుర్గుణాలను విసర్దించుము. ఏకాంత (ప్రదేశాన నిశ్చల మనస్కుడవై నిన్ను సస అన్వేషించుకొమ్ము. అదే 
మేలు. ఇతర వ్యవహారాలు అన్నిటిని త్యజించుము. 


విశేషం: ఇక్కడ సులభవివేకా! - అని సంబోధించాడు. వివేకం అందరికీ సులభం కాదు. కొందరి కయితే అది ఎప్పటికీ దుర్లభమే. 
సంస్కారం కారణంగా కొందరికి వివేకం వెంటనే కలుగుతుంది. ఇక్కడ తనయుడు తండ్రి స్వభావాన్ని గుర్తించి, వెంటనే వివేకంతో 
తాను తెల్పిన జ్ఞానమార్గాన పయనించి ఆత్మజ్ఞతతో ముక్తిని పొందుమంటున్నాడు. ముక్తి ప్రాప్తికి వికారరహిత మనస్సు అవసరమనీ, 
ఏకాంతవాసమూ అభిలషణీయమనీ తనయుడి కథనం. 

ఈ ఇతిహాసమే విలక్షణంగా ఆలోచింపజేసేదిగా ఉన్నది. తండ్రి శ్రోత తనయుడు ఉపదేష్ట. తండ్రి సంప్రదాయవాది 
ఆనాటికి, తనయుడు (ప్రయోగవాది. ప్రయోగానిది సంప్రదాయం మీద పైచేయిగా నిరూపితం కావటం మంచిలక్షణం. లేకుంటే 
మానవ (ప్రగతి ఆగిపోతుంది మరి! 


క్ర అని పుత్రుం డుపదేశిం । చిన జనకుం డట్ల చేసి చెందె సుఖంబున్‌ 
మనుజేంద్ర! యవ్విధము గని । కొని యూ(దుము సత్యధర్మ కుశలత్వంబున్‌.' 31 


ప్రతిపదార్థం: అని= సై విధంగా; పుత్రుండు= కొడుకు; ఉపదేశించినన్‌= బోధించగా; జనకుండు= తండ్రి; అట్లు+అ= ఆ 
విధంగానే; చేసి; సుఖంబున్‌= సౌఖ్యాన్ని; చెందెన్‌= పొందాడు; మనుజ+ఇం(ద్ర!= నరులకు అధిపతీ!; ఆ+విధము= ఆ పద్దతిని; 
కని కొని= పొంది; సత్యధర్మ కుశలత్వంబున్‌= సత్యమందును, ధర్మమందును నేర్చరితనమును; ఊ(దుము= వహించుము. 


518 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ విధంగా కొడుకు ఉపదేశించగా తండ్రి కొడుకు ఉపదేశాన్ని (గ్రహించి, ఆ విధంగానే చేసి శాశ్వత 
సౌఖ్యాన్ని అందుకొన్నాడు. కాబట్టి ఓ రాజా! (ధర్మనందనా!) నీవూ ఆ మేధావి ఉపదేశాన్ని అర్థం చేసికొని ఆచరించి 
సత్య(ప్రవర్తనలోనూ, ధర్మ నిర్వహణంలోనూ నేర్సరివి కమ్ము. 


వ. అని చెప్పిన విని యజాతశత్రుండు శంతనుపుత్రునితో 'జగంబున ధనవంతులు నధనులుం గలిగి 
యుండుదురు. వారలలోన సుఖి లెవ్వరు? దుఃఖు లెవ్వ?'రని యడిగిన నక్కురుపితామహుండు 'శమ్యాకుం 
డనునొక్కశాంతిపరాయణ బ్రాహ్మణుండు సంసారంబు వదలవిడిచి కూడు సీరకు నవసియుండునట్టివా(డు; 
దొల్లి నాకడకు వచ్చి గోష్టీప్రసంగంబున నుపదేశించిన వచనంబులు గలవు. వాని వినుమవి భవత్ర్సశ్నంబునకు 
నుత్తరంబులై యుండు” నని పలికి యిట్లనియె. 32 


ప్రతిపదార్థం: అని= పైవిధంగా; చెప్పినన్‌= పలుకగా; విని= ఆలకించి; అజాతశ్నత్రుండు= (పుట్టని శత్రువులు కలవాడు) ధర్మరాజు; 
శంతను పుత్రునితోన్‌= శంతనుడి కొడుకు భీష్ముడితో; జగంబునన్‌= లోకమందు; ధనవంతులున్‌= ధనం కలవారు; అధనులును= 
ధనంలేనివారును; కలిగి+ఉండుదురు= ఉంటున్నారు; వారలలోనన్‌= అట్టి ఆ ఇరుతెగలవారిలో; సుఖులు+ఎవ్వరు?= సుఖం 
కలవారు ఎవరు?; దుఃఖులు+ఎవ్వరు?= దుఃఖం కలవారు ఎవరు?; అని; అడిగినన్‌= (ప్రశ్నించగా; ఆ+కురుపితామహుండు= 
ఆ కురువంశపు తాత(గారు); శమ్యాకుండు+అను నొక్క శాంతి పరాయణ (బ్రాహ్మణుండు= శమ్యాకుడు అనే పేరుగల ఒక 
శాంతిని ఆశించే బ్రాహ్మణుడు; సంసారంబు= కుటుంబం; వదలన్‌+విడిచి= తొలగేటట్టు త్యబించి; కూడు+చీరకున్‌= కూటికి 
గుడ్డకు కూడా; నవసి+ఉండునట్టివాడు= కొరవడి ఉండేవాడు; తొల్లి= ముందు; నా కడకున్‌= నా దగ్గరకు; వచ్చి= ఏతెంచి; 
గోష్టీ ప్రసంగంబునన్‌= చర్చా సందర్భంలో; ఉపదేశించిన= బోధించిన; వచనంబులు= మాటలు; కలవు= ఉన్నవి; వానిన్‌= ఆ 
మాటలను; వినుము= ఆలకించుము; అవి= ఆ మాటలు; భవత్‌ ప్రశ్ళంబునకున్‌= నీ (ప్రశ్నకు, ఉత్తరంబులు+ఐ= సమాధానాలై; 
ఉండున్‌= ఉంటాయి; అని; పలికి= చెప్పి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఆ మేధావి వృత్తాంతం విన్న తరువాత ధర్మరాజు భీష్ముడిని ఇట్టా ప్రశ్నించాడు: 'లోకంలో ధనవంతులు, 
నిర్హనులు అని రెండు విధాలుగా జనులు కనిపిస్తుంటారు. వారిలో సుఖవంతు లెవరు? దుఃఖభాజను లెవరు?' 
అనగా దానికి ఆ కురువంశపితామహుడు ఇట్టా సమాధాన మిచ్చాడు. శమ్యాకుడు అనే శాంతికాముకుడైన 
(బ్రాహ్మణుడు ఒకడు కుటుంబాన్ని త్యజించి కూడుగుడ్డకు కూడా కటకటపడుతూ పూర్వ మొకనాడు నా దగ్గరకు 
వచ్చి నాతో గోష్టి నెరపుతూ ప్రసంగవశాన పలికిన పలుకులు కొన్ని ఉన్నాయి. ఆ పలుకులలో నీ (रीः సమాధానాలు 
దొరుకుతాయి” అంటూ ఇట్లా చెప్పాడు. 
విశేషం: లోకంలో ధనమే సుఖశాంతులకు మూలమనే గట్టి ఆభిప్రాయ మొకటి (ప్రాచీనకాలంనుండి పాతుకుపోయి ఉన్నది. 
ఆ అభిప్రాయంలోని సత్యాసత్యాలను తెలియజెప్పటానికి ఉద్దిష్టమైన దీ వృత్తాంతం. 
తే. “ధనము కలిమియు లేమియు+ ద్రాసునందు । నిలిపి యెత్తంగ ములు సూపె सकः 

మెక్కుడై; దాని దిక్కున నెట్టులన్న । వినుము గుణదోషముల భంగి విస్తరింతు. 33 


ప్రతిపదార్హం: ధనము కలిమియున్‌= డబ్బు కలిగి ఉండటం; లేమియున్‌= (ధనం) లేకుండటం; (త్రాసునందున్‌= కాటాలో; 
నిలిపి= ఉంచి; ఎత్తంగన్‌= పైకి లేపగా; నిర్ణనత్వము= డబ్బులేమి; ఎక్కుడు+ఐ= అధికమై; దాని దిక్కునన్‌= ఆ లేమి వైపునకు; 
ములు+చూపెన్‌= ముల్లు ((త్రాసులోని భారాన్ని నిర్ణయించే పరికరం) జరిగినది - (త్రాసు వంగింది; ఎట్టులు+అన్నన్‌= ఏ విధంగా 
అనినచో; వినుము= ఆలకించుము; గుణదోషముల భంగి= గుణాల దోషాల తీరు; విస్తరింతున్‌= వివరిస్తాను. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 519 


తాత్సర్యం: కలిమి, లేమి - అనే ఈ రెంటిలో ఏది సుఖకరమైనది? అనే ప్రశ్నకు సమాధానంకొరకు ఆ రెంటిలో 
ఏది ఉత్తమమో నిర్ణయించటం కొరకు ఆ రెంటిని (త్రాసులో పెట్టి తూచగా (త్రాసులోని ముల్లు లేమివైపునకే 
మొగ్గింది. లేమి కలిమి కన్నా ఎట్లా ఉత్తమం? అంటావా? వినుము. ఆ రెండింటిలోగల గుణదోషాలను వివరిస్తాను. 
విశేషం: చూచేవాడినిబట్టి చూడబడే వస్తువు అనేక విధాలుగా అగుపిస్తుంది. చూచే వ్యక్తి సామాన్యుడయినప్పుడు చూడబడే వస్తువూ 
సామాన్య రీతిలోనే గోచరిస్తుంది. అట్లా కాకుండా అసామాన్యుడైనప్పుడు ఆ వస్తువూ అసామాన్యంగా కొత్తగా భాసించే వీలున్నది. 
ఇక్కడ అదే జరిగినది. 
క ధనము గలవా(డు మృత్యు వ । దనమున నున్నట్లు భయము దన చిత్తమునం 

దనుకగ నుల్లల నుడుకును । విను శిఖీ చోరాదిముఖ్య విషయాపదకున్‌. 34 
ప్రతిపదార్థం: ధనము కలవా(డు= ధనవంతుడు; మృత్యువదనమునన్‌= మరణం యొక్క నోటియందు; ఉన్నట్టు= ఉన్న విధంగా; 
భయము= భీతి; తన చిత్తమునన్‌= మనస్సునందు; తనుకగన్‌= తాకగా; 89 చోర+అది ముఖ్య విషయ+ఆపదకున్‌= అగ్ని, 
దొంగలు మున్నగు ముఖ్య వస్తువుల వలన విపత్తుకు; ఉల్లలన్‌= ఉల్‌ ఉల్‌ అంటూ (ఉడికేటప్పుడు వచ్చే ధ్వని); ఉడుకును= 
తాపంపొందును; విను= ఆలకించుము. 
తాత్సర్యం: ధనవంతుడు ధనం కారణంగానే మృత్యుముఖంలో ఉన్నట్టుగా నిత్యం భయభ్రాంతులకు లోనౌతూ 
నిప్పువలననో, దొంగలవలననో, కాకపోతే మరొక విధంగానో తన డబ్బు ఎప్పుడు నశిస్తుందో అనే తల్లడపాటుతో 
సుఖశాంతులకు దూరమై జీవనం సాగిస్తూ ఉంటాడు. 
విశేషం: నరుడు సుఖశాంతుల కోసమే ధనార్జన చేస్తాడు. ప్రారంభదశలో ధనంవలన సుఖమూ, తద్ద్వారా శాంతీ లభిస్తాయి. 
అయితే ఈ ఆర్డనాపరమైన ఆశ పెరిగిపోతూ ధనం కూడా అమితంగా ఒనగూడినప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అంటే 
ఆ ధనమే నరుడి సుఖశాంతులకు హానికరంగా పరిణమిస్తుంది. 
క కోపంబును లోభంబును । నేపారి మనంబు గల(ప నెప్పుడు జింతా 

తాపంబు నొందు సధనుం । డౌపదగా కవ్విధము సుఖావహమగునే? 35 
ప్రతిపదార్థం: సధనుండు= ధనంతోఉన్నవాడు; కోపంబును= కోపమూ; లోభంబునున్‌= పేరాసయు; ఏపారి= పెరిగి; మనంబు= 
మనస్సు; కలంపన్‌= కలచివేయగా; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; చింతా తాపంబున్‌= దిగులువలన కలిగే, ఉడుకును; ఒందున్‌= 
పొందుతాడు; ఆ+విధము= ఆ పద్దతి; ఆపద+కాక= దుఃఖకర పరిస్థితి కాక; సుఖ+ఆవహము+అగునే?= సుఖాన్ని కలిగించేది 
అవుతుందా? (కాదు). 
తాత్సర్యం: డబ్బు కారణంగా నరుడు కోపానికీ, అత్యాశకు లోనై ముందు మనస్సు పాడుచేసికొంటాడు. మనస్సు 
నిరంతరం కలతతో ఉన్నప్పుడు దిగులూ విచారం తప్పవు. ఈ స్థితి, దుఃఖం కాకుండా సుఖమా? 
విశేషం: సుఖశాంతులు అనేవి మనస్సుకు చెందిన అనుభవాలు. డబ్బు పెరిగినప్పుడు మానవసంబంధాలలో మార్పులు వస్తాయి. 
కోపతాపాలు అధికమౌతాయి. పైగా ఈ ధనం కూడే కొద్దీ లోభమూ పెరుగుతూ ఉంటుంది సాధారణంగా. దానితో మనస్సు 
కలత చెంది వేదనలు మిగులుతాయి. ఇది ధనవంతుడి స్థితి. దీనిని సుఖమని ఒప్పుకోలేము. 

ఇక నిర్హనుడి స్థితిగతులను వివరిస్తున్నాడు. 

క  ఎచ్లోటనైన నధను(డు । విచ్చలవిడి నుండు; లేదు 56 పించుకయుం; 

బొచ్చెపు(జందం బొల్ల(డు; । మెచ్చరె సురలైనణ? బలుకు మృదువై యుండున్‌. 36 


520 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అధను(డు= డబ్బులేనివాడు; ఏ+చోటన్‌+ఐనన్‌= ఏ స్థలంలోనైనా; విచ్చలవిడిన్‌= అధిక స్వేచ్చతో; ఉండున్‌= 
నిలుచును; వెణపు+ఇంచుకయున్‌= భయం కొంచెం కూడా; లేదు= ఉండదు; పొచ్చెము+చందంబు= కపటపద్దతి; ఒల్ల(డు= 
అంగీకరించడు; పలుకు= మాట; మృదువు+ఐ= మెత్తనిదై; ఉండున్‌= ఉంటుంది; సురలైనన్‌= దేవతలయిననూ; మెచ్చరె?= 


పొగడరా? 
తాత్సర్యం: నిర్హనుడు ఎక్కడైనా స్వేచ్చగా ఉండగలడు. కొంచెం కూడా భయముండదు. కపట(ప్రవర్తన 
అంగీకరించడు. మాట మృదువుగా ఉండటంతో జనపియుడుగా మారే వీలుంటుంది. ఇన్ని సుగుణా లున్నప్పుడు 
దేవతలైనా ఆ నిర్హనుడిని మెచ్చుకోవలసిందే! 
విశేషం: ధనాశలేని కారణాన జీవితంలో కపట (ప్రవృత్తికి అవసరం ఉండదు. మాటలో మార్హవంవలన (బతుకు సుఖమయంగా 
ఉంటుంది. 
క్ర లోకము చందము గనికొని । యీ కాన(గ నగు ధనాదు లెల్లను గాల 

వ్యాకులత బొంద గలయవి । గాకుండమి యెటి(గి విడుపు గడు జదు రెందున్‌. 37 


ప్రతిపదార్హం: లోకము చందమున్‌= లోకము యొక్క తీరు తెన్నులు; కనికొని= (గ్రహించి; ఈ కాన(గన్‌+అగు= ఈ కనిపించే; 
ధన+ఆదులు+ఎల్లను= డబ్బు మొదలైనవి అన్నీ; కాలవ్యాకులతన్‌= కాలంవలన నాశనమును; పొందన్‌+కల+అవి+కాక+ఉండమి= 
చెందేవికాకుండా ఉండలేని స్థితి (చెందే తీరవలసిన స్థితిని); ఎటి(గ= (గ్రహించి; విడుపు= ఎడబాటు-ధనంనుండి; ఎందున్‌= 
ఎక్కడైనా; కడున్‌= మిక్కిలి; చదురు= నేర్పు. 

తాత్సర్యం: లోకంలోని తీరు తెన్నులు గ్రహించి, మన ఈ కన్నులకు అగుపించే డబ్బూదస్కం మొత్తం చివరకు 
కాలప్రభావాన నశించక తప్పనివే అనే జ్ఞానంతో డబ్బునుండి ముక్తి పొందటం ఎప్పుడైనా ఎక్కడైనా నేర్సరితనమే. 
విశేషం: సృష్టిలో పుట్టిన ప్రతిదీ గిట్టేదే. కాలం దేనినీ మిగల్చదు. అటువంటప్పుడు మనిషీ నశిస్తున్నాడు. ఇది లోకస్టితి. ఈ 
చందం గమనించి నరు డార్డించే డబ్బుకూ కాలంచేతిలో నాశనం తప్పదు అనే జ్ఞానం కలిగి డబ్బుకు దూరంగా జీవించటం 
నేర్చు. చివరకు పిండితార్థ ప్రతిపాదకంగా ఒక పద్యం. 


క. ధనవత్త్వము దుఃఖుకరం । బని కని తత్మాంక్ష విడుచు నతని కధనతా 
జనితాత్మాధీనత్వం । బనుపమ సౌఖ్యంబు సేయు నక్షీణముగన్‌. 38 


ప్రతిపదార్థం: ధనవత్యము= డబ్బుగలవాడితనం; దుఃఖకరంబు+అని= దుఃఖాన్ని కలిగించేది అని; కని= తెలిసి; తద్‌ కాంక్ష= 
ఆ కోరిక; విడుచు+అతనికిన్‌= వదలేవానికి; అధనతా జనిత+ఆత్మ+అధీనత్వంబు= 2९० వలన కలిగిన తనకు 
(తాను)లోబడిన తనం; అక్షీణముగన్‌= నశించకుండా; అనుపమ= సాటిలేని; సౌఖ్యంబు+చేయున్‌= సుఖం కలిగిస్తుంది. 


తాత్సర్యం: నరుడు డబ్బుకలిగి ఉండటం దుఃఖహేతువు - అనే జ్ఞానం కలిగి, డబ్బు మీది కోరికను 
విడిచిపెట్టినప్పుడు ఆ లేమి కారణంగా తన అధీనంలో తాను ఉండగలడు. ఈ ఆత్మాధీనత్వ మనేది ధనవంతుడికి 
అసాధ్యం. ముందుగా అతడు ధనానికి అధీనుడైతే తప్ప ఆ ధనవత్త్యం కొనసాగదు మరి! కాగా ఈ ఆత్మాధీనత్వ 
మునే ఒక్క లక్షణంవలన సాటిలేని సుఖశాంతులు మనిషి పొందగలుగుతాడు.” 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 521 


విశేషం: ఇక్కడి ఆత్మాధీనత్వమనే ఈ లక్షణం నరులలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రయోజనాకాంక్షిగా ఉన్న ప్రతివాడూ 

ఆత్మాధీనత్వాన్ని తనకు తాను అధిపతిగా ఉండగలిగినతనాన్ని వదులుకోవలసినవాడే. ప్రయోజనాలన్నీ లోకాన సామాన్యంగా 

ధనానికి (ప్రతిరూపాలే. కాబట్టి ధనాశ వదలితే ఇక వదిలించుకొనవలసింది ఏదీ మిగులదు. 
భీష్ముడు ధర్మజునకు మంకి యను బ్రాహ్మణుని చరిత్రంబు సెప్పుట (సం ॥ 12-171-4) 

వ. అని చెప్పె ననిన విని ధర్మతనయుండు పితామహుతో 'ధన తృష్టాభిభూతుండగు పురుషుం దేమిట 
సుఖేయగు?' ననుటయు నయ్యమరనదీనందనుండు “ధనార్జనంబుతోడి విసువుటం బుట్టిన విడుపున 
సుఖంబు గలుగు నయ్యర్థంబు( దెలిపెడునది యొక్క యితిహాసంబు గలదు విను'మని యిట్లనియె.39 

ప్రతిపదార్థం: అని= పై విధంగా; చెప్పెన్‌= శమ్యాకుడు పలికాడు; అనినన్‌= అనగా; విని= ఆలకించి; ధర్మతనయుండు= 

ధర్మరాజు; పితామహుతోన్‌= తాతతో; ధనతృష్టా+అభిభూతుండు+అగు= డబ్బుమీది పేరాసచేత (ఆ(క్రమించబడిన); పురుషుండు= 
నరుడు; ఏమిటన్‌= దేనితో; సుఖి+అగున్‌= సుఖం కలవాడు బౌతాడు?; అనుటయున్‌= అనగా; ఆ+అమర నదీనందనుండు= 

ఆ దేవతల నది (గంగా) కొడుకు (భీష్ముడు); ధన+ఆర్డనంబుతోడి విసువుటన్‌= డబ్బు సంపాదించటంతో (కలిగే) విసుగుదల 

వలన; పుట్టిన= కలిగిన; విడుపునన్‌= ఎడబాటుతో; సుఖంబు+కలుగున్‌= సౌఖ్యం సిద్దిస్తుంది; ఆ+అర్థంబున్‌= ఆ విషయమును; 

తెలిపెడు+అది= తెలియజేసేది; ఒక్క= ఒక; ఇతిహాసంబు= జరిగిన కథ; కలదు= ఉన్నది; వినుము= ఆలకించుము; అని; 
ఇట్టు+అనియెన్‌= ఇట్లా పలికాడు. 

తాత్సర్యం: ఈ విధంగా శమ్యాక వచనాలు విన్న తరువాత, ధర్మరాజు మరొక (ప్రశ్న తన తాతకు వేశాడు. 

'డబ్బుమీద పేరాసకు లోనైనవాడు ఎప్పుడు ఏ విధంగా సుఖం పొందుతాడు?” అనేది ఆ (ప్రశ్న. దానికి తాతగారి 

సమాధానం చాలా సూటిగా ఉన్నది. “ఏమీ లేదు! ధనార్దనలో విసిగివేసారి దానినుండి ముక్తిని (ఎడబాటు) 

పొందినపుడే వాడి కిక సుఖం లభిస్తుంది. ఈ అంశాన్ని తెలిపే కథ ఒకటి ఉన్నది వినుము.” అంటూ ఇట్లా 
అన్నాడు. 

విశేషం: ఆశ వేరు, పేరాస వేరు. ఆశ అవసరమే, పేరాశ - తృష్ణ మనిషిని దుఃఖంలో ముంచుతుంది. తృష్ణ అంటే దాహం, 

అది తీరని దాహం. దానినుండి విడివడటమే సుఖం. 

సీ, మంకి నా౭బరయగు బ్రాహ్మణుడు ధనేచ్చమై । వర్తించు శిక్షింపవలయునట్టి 
గుజ్జుదోయిని జట్టిగొని ప్రీతి లంకించి । యుండ లంకియతోన గండు మీటి 
పాటి నక్కోడియల్‌ పడియున్న గనపలొ । ట్టేనుంగు పై నది యెగసి 23685 
నుభయ పార్శ్వంబుల నురిపోసిన ట్లవి । వ్రేలి చచ్చిన జూచి విప్రుం డడలి 


తే. “రత్నములు బోని వత్సతరంబు లకట! । వ్రేలుచున్నవి లొట్టేన్గు 5०९०८ దవిలి' 
యనుచు నిర్వేద మొంది యిట్లనియె దన్ను( । గరుణతోడ( గనుంగొను నరులతోడ. 40 


ప్రతిపదార్థం: మంకినాన్‌= మంకి అనగా; ठत ఉండు; బ్రాహ్మణు(డు= విప్రుడు; ధన+ఇచ్చమైన్‌= డబ్బుమీది కోర్కెతో; 
వర్తించున్‌= (ప్రవర్తిస్తాడు; శిక్షింపన్‌+వలయు+అట్టి= (పనిపాటులు) నేర్చవలసినట్టి; గుజ్జాదోయిని= కోడెల జంటను; జట్టిన్‌+కొని= 
అమ్మకంలో కొని; ప్రీతిన్‌= (ప్రేమతో; లంకించి+ఉండన్‌= (ఒకదానితో మరొకటి) జతచేసి ఉండగా - కట్టుత్రాటితో కట్టివేసిఉండగా; 
లంకియతోన= కట్టు (త్రాటితోనే; ఆ+కోడియల్‌= ఆ కోడెదూడలు; గండు మీటి= సామర్థ్యం హెచ్చి; పడి+ఉన్న= పడుకొనిఉన్న; 
గనప= పెద్ద; లొట్టె+ఏనుంగుపై= ఒంటెపై - మీదుగా; పాటెన్‌= పరుగెత్తింది; అది= ఆ ఒంటె; ఎగసి= లేచి; పఖువన్‌= పరుగెత్తగా; 
ఉభయపార్ళ ంబులన్‌= (దాని) రెండువైపులా; ఉరిపోసినట్లు= ఉరివేసినట్టుగా; అవి= ఆ కోడెలు రెండు; (్రేలి= వ్రేలాడి; చచ్చినన్‌= 
చావగా; చూచి= కని; విప్రు(డు= బ్రాహ్మణుడు; అడలి= భయపడి;రత్నములున్‌+పోని= రత్నాలవంటి; వత్సతరంబులు= 


522 శ్రీమదాంధ్ర మహాభారతము 


కోడెదూడలు; అకట!= అయ్యో!; లొట్టె+ఏన్లు వెంటన్‌= ఒంటెవెంట తగుల్కొని; |వ్రేలుచున్నవి= వ్రేలాడుతున్నాయి; అనుచున్‌= 
అనుకొంటూ; నిర్వేదము+ఒంది= విరక్తి చెంది; తన్నున్‌= తనను; కరుణతోడన్‌= దయతో; కనుంగొను నరులతోడన్‌= చూచే 
మనుష్యులతో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: మంకి అనే పేరుగల (బ్రాహ్మణు డొకడు ధనాశతో జీవిస్తూ ఉండేవాడు. ధనార్దనకొరకే, అతడు 
పనిపాటులు నేర్చవలసిన కోడెదూడలను కొని, రెంటిని ఒకే తాటితో (మెడలకు) కట్టి ఉంచాడు. ఆ దూడలు 
చురుకుపుట్టి హఠాత్తుగా రెండూ కలిసి పరుగెత్తుతూ (త్రోవలో పడుకొని ఉన్న పెద్ద ఒంటెమీదుగా ఒంటెకు అటు 
ఒకటి ఇటు ఒకటిగా దాటబోయాయి. వాటి అలజడికి ఆ ఒంటె కూడా పైకి లేచి పరుగెత్తటం మొదలు పెట్టింది. 
ఆ ఎత్తైన ఒంటెకు ఇరువైపులా ఈ కోడెల జంట మెడకున్న పలుపు(త్రాటితో పైకి లేచింది. మెడకున్న పలుపే 
ఉరికాగా కోడెలు రెండూ చచ్చి క్రేలాడాయి. క్షణాలలో ఇదంతా జరిగిపోవటంతో ఆ మంకి విప్రుడు “అయ్యో! 
రత్నాలవంటి కోడెలు క్షణంలో శవాలుగా మారిపోయి ఒంటెకు అటూ ఇటూ ్రేలాడుతున్నాయే!' అని మనస్సున 
నిర్వేదం పుట్టగా, తనను దయతో జాలితో చూస్తున్న జనాన్ని ఉద్దేశించి ఇట్లా అన్నాడు. 

విశేషం: నరుడు వాంఛించింది ధనాన్ని, సిద్ధించింది అతడికి పెద్ద నష్టం. దీనిలో అతడి ప్రమేయ మేమీ లేదు. అంతా దైవనిర్లయమే. 


తె. సారమతి( బరికింపంగ( బౌరుషంబు । కంటె దైవంబు ముఖ్యంబు గార్యసిద్ది; 
కెచట 8०००८ బౌరుష మెసకమెస౮?ె । నేని యది దైవదత్తంబ యింత నిజము. 41 


ప్రతిపదార్థం: సారమతిన్‌= (శ్రేష్టమైన బుద్దితో; పరికింప(గన్‌= పరీక్షించగా; కార్యసిద్దికిన్‌= పని నెరవేరటానికి; పౌరుషంబు కంటెన్‌= 
పురుష ప్రయత్నంకంటె; దైవంబు= భాగ్యం, అదృష్టం; ముఖ్యంబు= (ప్రధానం; ఎచటన్‌+ఏనియున్‌= ఎక్కడైనా; పౌరుషము= 
పురుషకారము; ఎసకము+ఎసలాన్‌+ఏని= (ప్రకాశించినదేని; అది= అట్లవటం; దైవదత్తంబు+అ= భాగ్యంచేత ఈయబడిందే; 
ఇంత= ఇది; నిజము= సత్యం. 

తాత్సర్యం: తొందరపాటు, పక్షపాతం లేకుండా (శ్రేష్టమైన బుద్దితో ఆలోచించి చూస్తే కార్యసిద్ది జరగాలంటే మానవ 
యత్నంకంటే దైవబలమే ముఖ్యం. ఎక్కడయినా ఎప్పుడయినా మానవయత్నం ఫలించినట్లు కనిపించినా నిజానికి 
అది దైవానుగ్రహమే తప్ప అన్యం కాదు. 

విశేషం: నరుడు కరణం, దైవం కర్త. (కరణం= ఉపకరణం పనిముట్టు. కర్త= చేసేవాడు.) 

వ. కావున, 42 
తాత్సర్యం: కాబట్టి. (కార్యసిద్ధికి మానవయత్నంకంటే దైవబలమే (ప్రధానం కాబట్టి.) 


క్ర మనమునకు సుఖము గోరెడు । జనులకు నర్ధక్రియా విశారద భంగుల్‌ 
పొనుపడ విడిచి భరము లే । కునికియ యూహించి చూడ నుర వెబ్బంగిన్‌.' 43 


ప్రతిపదార్థం: మనమునకున్‌= మనస్సుకు; సుఖము+కోరెడు జనులకున్‌= సౌఖ్యం కాంక్షించే నరులకు; అర్థక్రియా విశారద 
భంగుల్‌= వ్యవహారాలలో, చేష్టలలో సమర్థమైన తీరులను (గొప్ప యత్నాలను); పొనుపడన్‌= తగ్గించి; విడిచి= వదలి; భరము 
లేక+ఉనికి+అ= భారము (బరువు) లేకుండా ఉండటమే; ఊహించి చూడన్‌= ఆలోచించి చూస్తే; ఏ+భంగిన్‌= ఏ విధంగానైనా; 
ఉరవు= శ్రేష్టం, ఉచితం. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 523 


తాత్సర్యం: సుఖమే పరమార్థమైనపుడు ఆ సుఖం దైవదత్తం తప్ప పురుషప్రయత్నం వలన సాధ్యంకాదని 
తేలిపోయినప్పుడు, నరుడు తన సర్వకార్య(క్రమాలను, చేష్టలను, నైపుణ్యాలను పక్కకుపెట్టి, భారమంతా దైవం 
మీదే మోపి, తాను బరువు తీరి ఏ భారం మీదవేసికొనకుండా ఉండటమే ఉచితం.” 
విశేషం: చేసినా చేయకపోయినా ఒకటే, అనే స్థితిలో పెద్దగా ప్రయత్నం చేయకపోవటమే ఉచితం. మనస్సు భారం లేకుండా 
తేలికగా ఉంటుంది. దైవదత్తమైనది నరుడిని చేరి తీరుతుంది. 
వ. అని పలికి యుద్దామంబైన కామంబు విడుపువడకున్న( జిత్తంబునకు నిర్వ్యతి గలుగునే? యను విచారంబు 

పుట్టి తదీయోత్సారణం బూహించి యా చిత్తధర్మంబు నుద్దేశించి. 44 
ప్రతిదార్థం: అని= సై విధంగా; పలికి= చెప్పి; ఉద్దామంబు+ఐన= తీవ్రమైన; కామంబు= కోరిక; విడుపు+పడక+ఉన్నన్‌= 
వదలిపోకున్నచో; చిత్తంబునకున్‌= మనస్సునకు; నిర్హృతి= ఆహ్లాదం; కలుగునే?= ఏర్పడునా?; అను విచారంబు= అనే ఆలోచన; 
పుట్టి= కలిగి; తదీయ+ఉత్సారణంబు= దాని తొలగింపు; ఊహించి= యోచించి; ఆ+చిత్త ధర్మంబును= ఆ మనస్సుయొక్క 
స్వభావమును; ఉద్దేశించి= లక్షించి, లక్ష్యంగా ఉంచుకొని. 
తాత్సర్యం: మనస్సుకు ఆహ్లాదం కలగాలంటే తప్పకుండా అది కోర్కెల తీవ్రతతో నిండి ఉండకూడదు. కోర్కెల 
తీవ్రతను మనస్సునుండి తోసివేయాలంటే ఏమి చేయాలి? - అనే ఆలోచనతో ఆ మంకి బ్రాహ్మణుడు తన 
మనస్సును గుర్తించి దానితో ఇట్లా ప్రసంగించబోతున్నాడు. 

= ౧ 

విశేషం: 'మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః' అనేది ఉపనిషద్‌ వాక్యం. సుఖ దుఃఖాలు మనోధర్మాలు. కాగా 
మనస్సును స్వాధీనపరచుకొంటె సుఖదుఃఖాలూ స్వాయత్తమైనట్టే! 
క “నీమూలం & నెలి(గితి(। గామమ! సంకల్ప్వమునన కలిగెదు సంక 

ల్ప్వామర్శరహితమగు చే । తోముద్రం దాల్ల్తు నేను దుది యది నీకున్‌. 45 


ప్రతిపదార్థం: కామమ!= ఓ కోరికా!; నీ మూలంబు= నీ కారణము; ఏన్‌= నేను; ఎటి(గితిన్‌= తెలిసికొన్నాను; కామమ!= 
ఓ కోరికా!; సంకల్పమునన్‌+అ= భావనచేతనే; కలిగెదు= పుట్టెదవు; సంకల్ప+ఆమర్భ రహితము+అగు= భావన స్పర్శ లేనిదగు; 
చేతస్‌+ము(ద్రన్‌= మనస్సుయొక్క స్థితిని; నేను; తాల్ల్తున్‌= ధరిస్తాను - వహించెదను; అది= ఆ మనోముధ్ర; నీకున్‌= 
(కామమునకు); తుది= చివర సమాప్తి నాశనం. 


తాత్సర్యం: మంకి తన మనస్సుతో (ప్రసంగిస్తున్నాడు: 'ఓ కోరికా! నీ మూలాన్ని కనుగొన్నాను. నీవు సంకల్పం 
నుండి జన్న్మిస్తున్నావు. కాబట్టి నేను సంకల్ప స్పర్శ ఉండని మనోము[ద్రను వహించి నిన్ను నశింపజేస్తాను.” 


విశేషం: మనస్సును సంకల్పరహితంగా చేయగలిగితే ముక్తి సిద్దించినట్టే, 
వ. అని కామం బనునది గోర్కి గావున గోర్కి యొప్పమి దేటపటుపం దలంచి. 46 


ప్రతిపదార్థం: అని= అని పలికి; కామంబు+అనునది= కామము అని పిలువబడేది; కోర్కి+కావున్‌= కోరిక కాబట్టి; కోర్కి+ఒప్పమి= 
కోర్కెయొక్క అనౌచిత్యము - తగనితనము; తేటపణుపన్‌= స్పష్టపడేటట్ల్టుగా చేయటానికి; తలంచి= ఆలోచించి. 


తాత్సర్యం: కోర్కె ఏ విధంగా అనుచితమో స్పష్టపరచే అభిప్రాయంతో తన ఆలోచనను కొనసాగిస్తున్నాడు. 


524 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే సొమ్ము గోరినయంతన సుఖము గలుగ; । దది యుపార్టింప(గా సిద్దియగుట నిజమె? 
కలిగెనేని యనేక చింతల నొనర్షు(। జెడుట చావుతో దుల్య మయ్యిడుమ యేల? 47 


ప్రతిపదార్థం: సొమ్ము= ధనమును; కోరిన4+అంతన్‌+అ= కోరినంతనే; సుఖము= సౌఖ్యం; కలుగదు= పుట్టదు; అది= ఆ సొమ్ము; 
ఉప+ఆర్టింప(గాన్‌= సాధించగా ; సిద్ది+అగుట= నెరవేరుట; నిజము+ఎ?= సత్యమా? (సందేహము); కలిగను+ఏని= సిద్దించెనేని; 
అనేకచింతలన్‌= పెక్కు వెతలను; ఒనర్చున్‌= ఒనగూర్చును - తెచ్చి పెట్టును; చెడుట= సిద్దింపకుండటం; చావుతోన్‌= మరణంతో; 
తుల్యము= సమానము; ఆ+ఇడుమ+ఏల?= ఆ కష్టం ఎందుకు? 


తాత్సర్యం: సుఖ ప్రాప్తికి ధనం మూలం గావచ్చును. అయితే ఆ ధనం కోరినంతనే సిద్ధించదు. దానికై యత్నించాలి. 
యత్నిస్తే సిద్దిస్తుందని నిశ్చయముండదు. 2 సిద్దించవచ్చును. లేకుంటే లేకపోవచ్చును. అయితే సిద్దిస్తే ఆ 
= नः = ధా <> <> 
ధనంతోపాటు ఎన్నో వెతలూ వెన్నంటి ఉంటాయి. అసలు సిద్దించలేదంటే ఆ ఓటమి చావుతో సమానం. కాబట్టి 
ముందూవెనుకా అటూ ఇటూ అన్నివైపులా దుఃఖాలనే కలిగించే సొమ్ముకై సంకల్పించట మెందుకు? 


విశేషం: కేవలం కోర్కెతో సుఖం లేదు. నిజమే. అది అందరికీ తెలిసిందే. ఇక్కడ మంకి చెప్పదలచిందేమిటంటే కోర్కెను 
నెరవేర్చుకోవటంలోనూ నిజంగా సుఖం ఉండదని, పైగా యత్నించి ఓడితే ఆ ఓటమి మరణం వంటిది. నిజమే మరి! 


వ. ఇచ్చా నిరసనంబు సుఖం'బని వెండియు. 48 
ప్రతిపదార్థం: ఇచ్చా నిరసనంబు= కోర్కెను తిరస్కరించటం; సుఖంబు+అని= సంతోషమని; వెండియున్‌= మరియు. 
తాత్సర్యం: కోర్కెను తిరస్కరించటంలోనే నిజమైన సుఖమున్నది. కోర్కెలు లేని మనస్సు ముక్తమే - అనుకొని. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
క “శోకశ్రమ తృష్టలకున్‌ । నీ కలిమియ యోల మగుట నీ కగపడు వా 

డే కర్తవ్యము గానం । డో కామమ! నిన్ను దొబి(గి యుండెద సుఖీనై. 49 


ప్రతిపదార్హం: ఓ కామమ!= ఓ కోరికా!; శోక (శ్రమ తృష్లలకున్‌= ఇష్టనాశనంవలన దుఃఖానికి, అలసటకు, పేరాసకు ~ ఈ 
మూడిటికీ; నీ కలిమి+అ= (నీవు ఉండుటే) నీ ఉనికియే; ఓలము+అగుటన్‌= రహస్య స్థావరం కాబట్టి; నీకున్‌: అగపడువా(డు= 
గోచరించేవాడు-నీ పాలిటబడినవాడు; ఏ కర్తవ్యము= ఏ చేయవలసిన పనినీ; కానండు= చూడడు; నిన్నున్‌; తొటు(గి= వదలి; 
సుఖినై= సుఖం కలవాడనై; ఉండెదన్‌= జీవిస్తాను. 


తాత్సర్యం: (మంకి ఇంకా కామంతోనే మాట్లాడుతున్నాడు.) £, కామమా! లోకంలో ఇష్టనాశనంవలన కలిగే 
దుఃఖానికి, ధనార్జనకై పడే (శ్రమకీ, लखत దానితో తృప్రిపడక ఇంకా ఇంకా ఆర్డించాలనే తపనకీ నీవే 
మూలస్మానానివి. నీవు ఆవహించిన వాడిని మరేదీ పట్టదు. కాబట్టి నిన్ను విడవటంలోనే సుఖం లభిస్తుంది. 

విశేషం: శోకమూ దుఃఖమే అయినా, రెంటికీ భేదం ఉన్నది. ఇష్టజనం ఎడబాటువలన కలిగే దుఃఖం శోకం. ఆశ ముదిరితే 
తృష్ణగా మారుతుంది. ఆశ లేకుండా జీవించటం ఎట్లా సాధ్యమనిపిస్తుంది గాని, తృష్ణతో (బ్రదకటం మా(త్రం దురంతమైన అనుభవం. 


క్ర నీ వాస పటుప ధనములు । గావించెద( బో వినాశకముల నుడుప(గా 
నీ వశమె? కాన నీ చెడు । టే వగపుం దేదు పెనుపదే దైన్యంబున్‌? 50 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 525 


ప్రతిపదార్థం: నీవు= (కామాన్ని ఉద్దేశించిన పలుకు) ఓ కామమా! నీవు; ఆస పణుపన్‌= ఆశపెట్టగా; ధనములు= సంపదలు; 
కావించెదన్‌+పో= సంపాదించితిని పో; వినాశకములన్‌= చేటులను; ఉడుపన్‌+కాన్‌= నశింపజేయటం; నీ వశము+ఎ?= నీ 
అధీనమా? (నీకు సాధ్యమా) కాదు; కానన్‌= కావున; నీ చెడుట= నీ యొక్క నశింపు; ఏ వగపున్‌+తేదు= ఏ దుఃఖాన్ని కలిగించదు; 
ఏ దైన్యంబున్‌= ఏ దీనత్యాన్ని, దిక్కులేనితనాన్ని; పెనుపదు= పెంచదు. 
తాత్సర్యం: నీవు ఆశపెట్టిన కారణాన, తీవ్రంగా కష్టించి సొమ్ము ఆర్టించినా అనంతరం దాపురించే కష్టపరంపర 
దానిని దాచటానికి రక్షించటానికి పడవలసిన పాట్లు మిగిలే ఉంటాయి. ఈ కామం, ఆ కష్టపరంపర నుండి 
చేటులనుండి నరుడిని రక్షించలేదు. కాబట్టి నిన్ను నిరసించటంవలన ఏ దుఃఖమూ ఏర్పడదు. కొత్తగా ఏ దుర్దశా, 
దైన్యమూ ఆవహించదు. 
విశేషం: కామానికి తల ఒగ్గితే ఒక దుఃఖం అదనంగా నరుని చేరటం తప్ప సుఖముండదు. దుఃఖంనుండి దుఃఖాన్ని 
చేరుకొనటంకంటె అసలు ఆ కామాన్నే (త్రోసిరాజంటే సుఖంగా ఉండవచ్చును. 
చ. సులభమొ దుర్ల్గభంబొ యని చూడ నెటుంగవు గన్నదానిపై 

నలముదు కామమా! యిడుమ ९०८८८५८ జేయుదు నిండు టేమిటం 

గలుగదు నీకు నీతె గగాధ రసాతల భంగి నీవు స 

న్పొలమున బోవకుండ నిను బుచ్చెద బచ్చెన రూపు పోకలన్‌. 51 
ప్రతిపదార్థం: కామమా!= ఓ కోరికా!; సులభమొ= సుఖంగా లభించేదో; దుర్హభంబొ= దుఃఖంతో లభించేదో; అని 
చూడన్‌+ఎణుంగవు= అని గమనించటం తెలియవు; కన్నదాని'పైన్‌= చూచిన దానిమీద; అలముదు(వు)= చుట్టుకొందువు; 
ఇడుమలు+అంద(గన్‌+చేయుదు(వు)= కష్టములు పొందేటట్టు చేస్తావు; నీకున్‌; ఏమిటన్‌= దేనితోడనూ; నిండుట= పూర్తి కావటం; 
కలుగదు= ఉండదు; నీ తెజగు= నీ పద్దతి; అగాధ రసాతలభంగి= లోతైన పాతాళం వంటిది; నీవు చన్‌+పొలమునన్‌= నీవు 
వెళ్ళే చోట; పోవక+ఉండన్‌= వెళ్ళకుండ; నినున్‌= నిన్ను; బచ్చెనరూపు పోకలన్‌= రంగు (తోడి) ఆకారపు రీతులలో; పుచ్చెదన్‌= 
పెరికెదను, తొలగిస్తాను. 
తాత్సర్యం: ఓ కామమా! నీ దృష్టి నీదిగాని, నీ కన్నుపడిన వస్తువు సులభమో కాదో నీవు పట్టించుకొనవు. 
అమాంతంగా దానిని ఆక్రమించి స్వాధీనపరచుకొనాలని చూస్తావు. ఆ విధంగా నరుడిని కష్టాలపాలు చేస్తావు. 
అగాధమైన పాతాళ లోకంవలె నీవు ఎన్ని కబళించినా నిండవు. ఇంకా పూర్తి కావలసింది మిగిలే ఉంటుంది. 
కాబట్టి నీవు వెళ్ళేదారిలో వెళ్ళకుండా, నీకు దూరంగా ఉండి, నిన్ను రంగుతో ఏర్పడిన ఆకారాన్ని తొలగించినట్లు 
తొలగించి రూపుమాపుతాను. 
విశేషం: కామం పూరించే కొద్దీ మళ్ళీ (ప్రకోపిస్తూనే ఉంటుంది. అందువలననే అంటారు పెద్దలు “న జాతు కామః కామానా 
ముపభోగేన శామ్యతి” అని. కామం కోర్కెల అనుభవాలతో ఎప్పటికీ తీరదని పై మాట తాత్సర్యం. రంగుతో ఒక ఆకారాన్ని 
ఏర్పరచినపుడు తిరిగి ఆ ఆకారాన్ని రూపుమాపటమూ సంకల్ప బలమున్నప్పుడు సాధ్యమే. కామాన్ని ఆ విధంగా నశింపజేస్తాడట 
మంకి. స్థిర సంకల్పు డతడు. 
తే. ధనము చేటున విసివి నామనము నిన్ను । నెడలవిడిచెనో కామమ! యేను శాంతి 

దాంతి సత్యక్షమాభూతదయలC జెంది । నాడ; లోభాదు లందవు నన్ను నింక. 52 
ప్రతిపదార్థం: ఓ కామమా!= ఓ కోరికా!; ధనము చేటునన్‌= సొమ్ము నాశనంతో (కోడెదూడల చావు); విసివి= విసిగి, అలసటచెంది; 
నా మనము= నా మనస్సు; నిన్నున్‌; ఎడలన్‌ విడిచెన్‌= తొలగ వదలింది; ఏను= నేను; శాంతి దాంతి సత్యక్షమా భూతదయలన్‌= 


526 శ్రీమదాంధ్ర మహాభారతము 


కోపం లేమిని, కర్మేం(ద్రియ నిగ్రహాన్ని, నిజమును, ఓర్పును, ప్రాణులయెడ కరుణను - ఈ అన్నిటిని; చెందినా(డన్‌= 
పొందినవాడను; ఇంకన్‌= ఇకమీదట; నన్నున్‌; లోభ+ఆదులు= లోభం మొదలైనవి; అందవు= పొందవు. 


తాత్సర్యం: ఓ కామమా! నీవెంట పరుగెత్తి దైవం (ప్రతికూలించిన కారణాన ధననాశనం పొంది, విసిగి వేసారి 
ఉన్న నేను నిన్ను సంపూర్ణంగా తిరస్కరించాను. కామతిరస్కారంతో నాలోని కోపం నశించింది. ३०60 నిగ్రహం 
కలిగింది. ఓర్పు నెలకొన్నది. ప్రాణులయెడ కరుణ పాదుకొన్నది. కాబట్టి ఇకపై నన్ను నీ తోబుట్టువులైన లోభము 
యొక్క గుణాలు కూడా స్పృశించలేవు. 


విశేషం: కామమొక్కటి తొలగిపోతే మిగిలిన చెడుగులన్నీ స్వయంగా దూరీకరించబడతాయి. కామమే సర్వదోషాలకూ నిలయం. 


తే. కామ సుఖ దివ్య సుఖములు కాంక్ష దొటి(గు । మేలి షోడశాంశంబున( బోలలేవు 


wa 


గాన కామమ! నిను శత్రు కరణి జంపి । బ్రహ్మపురమున నుండెద రాజు బోలె.” 53 
ప్రతిపదార్హం: కామమ!= ఓ కోరికా!; కామ సుఖ దివ్య సుఖములు= కోర్కెవలన సౌఖ్యం, దేవలోక సౌఖ్యము ఈ రెండు 
సౌఖ్యాలు; కాంక్ష+-తొఅ(గు మేలి షోడశాంశంబునన్‌= కోర్కెను విడవటం (అనే సుఖం) యొక్క గొప్ప పదహారవ భాగంతో; 
పోల లేవు= సరితూగలేవు; కానన్‌= కావున; నిను= నిన్ను; २९०४८९5 = పగవాడినివలె; చంపి= నశింపచేసి; (బ్రహ్మపురమునన్‌= 
పరబ్రహ్మ నగరాన; రాజు+పోలెన్‌= రాజువలె; ఉండెదన్‌= వసిస్తాను. 
తాత్సర్యం: కోర్కెలు ఈడేరటంవలన కలిగే సుఖం, స్వర్గంలో లభించే సుఖం - ఈ రెండు సుఖాలూ 
పోల్చిచూచినపుడు నిన్ను త్యజించటంవలన కలిగే సుఖం ముందు దిగదుడుపే. కాబట్టి నిన్ను శృత్రువువలె చంపి, 
పరబ్రహ్మయొక్క నగరంలో రాజువలె జీవిస్తాను. 
విశేషం: కాంక్షలు అనేకం. ఒకటి తరువాత మరొకటి అట్లా పుట్టుకొస్తూనే ఉంటాయి పదులు వందల సంఖ్యలో అవి. కాని 
కాంక్షాపరిత్యాగం ఒకటే. అది అద్వితీయం. అంటే రెండోది లేనిది అని అర్థం. కాబట్టి విలువలో కూడా ఆ వ్యత్యాసముండక తప్పదు 
మరి! అందుకే మంకి చివరకు నిష్కర్షగా కాంక్షాపరిత్యాగసుఖం ముందు మిగిలిన సుఖాలన్నీ అత్యల్ఫాలు అని ప్రకటించాడు 
అనుభవపూర్వకంగా. 

అజగరచరిత వ్రతము (సం. 12-172-2,3) 


వ. అనిపలికియివ్విధంబునం గోడెలు సచ్చినం బుట్టిన నిర్వేదంబున సకలకామంబులం బరిత్యజించి దేవసముండై 
యుండె'నని చెప్పిన విని పాండవాగ్రజుం 'డేమి వర్తనంబున నరుండు వీత శోకుం డగుచు( జరించు? 
నెద్దానం జేసి పరమగతి వడయు?' ననుటయు ననిమిషనదీనందనుం డజగరచరితంబను నితిహాసంబు 
వినుము దాన నీ యడిగిన యర్ధంబు దేటపడు. దానిం జెప్పెద; నజగర నామధేయుం డగు నొక్క బ్రాహ్మణుని 
బ్రహ్లాదుండు శమప్రకారం బుపదేశింపుమని యభ్యర్థించిన నతం డతని కిట్లనియె. 54 

ప్రతిపదార్హం: అని= పై విధంగా; పలికి= చెప్పి; ఈ+విధంబునన్‌= ఈ పద్దతిలో; కోడెలు= కోడెదూడలు; చచ్చినన్‌= చనిపోగా; 

పుట్టిన నిర్వేదంబునన్‌= కలిగిన రోతతోడి దుఃఖంతో; సకల కామంబులన్‌= ఎల్లకోర్కెలను; పరిత్యజించి= దిగవిడిచి; 
దేవసముండు+ఐ= దేవతతో సమానమైనవాడై; ఉండెన్‌= నివసించాడు; అని చెప్పినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; 
పాండవ+అగ్రజాండు= ధర్మరాజు; ఏమి వర్తనంబునన్‌= ఏ (ప్రవర్తనతో, నడతతో; నరుండు= మానవుడు; వీతశోకుండు+అగుచున్‌= 
నశించిన శోకంగలవాడుగా; చరించున్‌?= నడచును?; ఏ+దానన్‌+చేసి= దేనివలన; పరమగతి= పరమపదము, మోక్షం; 
పడయున్‌= పొందుతాడు?; అనుటయున్‌= అనగా; అనిమిష నదీ నందనుండు= దేవనది తనయుడు భీష్ముడు; అజగర 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 527 


చరితంబు+అను= అజగర చరితం అనే పేరుగల; ఇతిహాసంబు= చరి(త్ర, జరిగిన కథ; వినుము= ఆలకించుము; దానన్‌= 
దానివలన; నీ అడిగిన+ అర్థంబు= నీవు (ప్రశ్నించిన విషయం; తేటపడున్‌= స్పష్టపడుతుంది; దానిన్‌+చెప్పెదన్‌= దానిని పలుకుతాను; 
అజగర నామధేయుండు+అగు= అజగరుడు అనే పేరుగలవాడగు; ఒక్క (छ హ్మణునిన్‌= ఒక విప్రుడిని; ప్రహాదుండు= ప్రహాదుడనే 
రాక్షసరాజు; శమ(ప్రకారంబు= శాంతి పద్దతి; ఉపదేశింపుము= బోధించుము; అని; అభి+అర్జించినన్‌= (ప్రార్థించగా; అతండు= 
ఆ అజగరుడు; అతనికిన్‌= ఆ (ప్రహోదుడికి; ఇట్లు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: ఆ ఏధంగా దైవవశాన కోడెదూడలు హఠాత్తుగా మరణించగా మంకి ధనాశమీద విరక్తి కలిగి, కామాన్నే 
మొత్తంగా పరిత్యజించి, సుఖంగా దేవసమానంగా జీవించాడు” అని భీష్ముడు పలుకగా వఏని ధర్మజుడు - 'నరుడు 
ఏమి చేస్తే అతడి శోకం నశిస్తుంది? ఏ మార్గాన అతడు మోక్షాన్ని పొందగలడు?” అని ప్రశ్నించాడు. సమాధానంగా 
భీష్ముడు అజగర చరిత్ర అనే ఇతిహాసం అతడి ప్రశ్నలకు సమాధానం కాగలదని ఆ ఇతిహాసాన్ని వివరించటం 
ప్రారంభించాడు. రాక్షసరాజయిన (ప్రహ్లాదుడు అజగరుడనే పేరుగల (బ్రాహ్మణుడిని సమీపించి, తనకు శాంతి 
పద్దతిని ఉపదేశించు మనగా, ఆ అజగరుడు (ప్రహ్లాదుడితో ఇట్లా అన్నాడు. 

క “అనిమిత్రము భూతంబుల । జననం బవి రూపు సెడుట సంపన్నములై 

యునికి విషాదము మోదం । బును జేయగ లే వనిత్యములుగ 56८6855. 55 


ప్రతిపదార్థం: అనిత్యములుగన్‌= శాశ్వతమైనవి కానివిగా- అశాశ్వతాలుగా; ఎటి(గినన్‌= తెలిసికొంటే; భూతంబుల జననంబు= 
ప్రాణుల పుట్టుక; అనిమిత్తము= నిష్కారణం; అవి= ఆ ప్రాణులు; రూపు+చెడుట= నశించటం; సంపన్నములై+ఉనికి= సంపదలతో 
కూడినవై ఉండుట (క్రమంగా); విషాదమున్‌= దుఃఖమును; మోదంబును= సంతోషమును; చేయ(గన్‌+లేవు= కలిగింపజాలవు. 
తాత్సర్యం: “సృష్టిలో ప్రాణిజాలం పుట్టుక నిష్కారణంగా జరుగుతుంది. అవి సమృద్దితో ఉండటంగాని, లేక 
నశించిపోవటంగాని నరుడికి (అతడూ ఒక ప్రాణి మా(త్రుడు) మోదాన్నో, ఖేదాన్నో కలిగించవలసిన పని లేదు. 
ఎందుకంటే (ప్రాణులు శాశ్య్వతమైనవి కావు. నశింపు వాటి సహజలక్షణం. 

విశేషం: భూతము అంటే ప్రాణి - పుట్టుక కలిగినది. పుట్టుక ఉన్నప్పుడు గిట్టుట తప్పదు. జన్మం, మరణం - ఈ రెండూ 
ఒక వస్తువుయొక్క మొదలు, తుది వంటివి. తప్పనిసరిగా ఉండేవి. కాబట్టి అపరిహార్యమైన అంశాన శోకించటం ఏల? అని 
అజగరుడి బోధ. 


తే. వరదం గాష్టముల్‌ గూడిన వడువు బంధు । సంగమం బవి వాసిన చాడ్సు తద్వి 
యోగ మింత సూచిన వాని నుమ్మలికము । వొరయనేరదు దానవవరతనూజ! 56 


ప్రతిపదార్థం: దానవ వర తనూజ!= దనుజ రాజకుమారా!; వరదన్‌= వరదలో, (ప్రవాహంలో; కాష్ట్రముల్‌+కూడిన వడువు= 
కట్టెలు దగ్గరైన విధంగా; బంధు సంగమంబు= బాంధవుల కలయిక; అవి= ఆ కట్టెలు; పాసిన చాడ్సు= విడిపోయిన. విధం; 
తద్‌+వియోగము= ఆ బంధువుల ఎడబాటు; ఇంత+చూచినవానిన్‌= ఈ విధంగా (గహించిన నరుడిని; ఉమ్మలికము= దుఃఖము; 
పొరయన్‌+నేరదు= పొందజాలదు. 


తాత్సర్యం: రాక్షస రాజకుమారా! ప్రవాహం సాగిపోతూ ఉన్నపుడు అందులో అపుడపుడు కొన్ని కట్టెలు తేలుతూ 
వచ్చి, ఒకదానితో ఒకటి కలుస్తుంటాయి. సృష్టిలో చుట్టాల, బంధువుల కలయిక కూడా అటువంటిదే. ప్రవాహంలో 
ఆ కట్టెల కలయిక, కట్టెల ఇష్టంమీద ఆధారపడి జరగలేదు. అవి విడిపోవటంకూడా వాటితో నిమిత్తం లేకుండానే 


528 శ్రీమదాంధ్ర మహాభారతము 


జరిగిపోతుంది. అదంతా (ప్రవాహ వేగం, దిశ - వంటి వాటిమీద ఆధారపడి జరిగిపోతూ ఉంటుంది. అట్లాగే 
బంధువుల కలయికలూ, ఎడబాటులూ లోకంలో జరుగుతూ ఉంటాయి. ఆ కలయికలకు గాని, ఎడబాటుకు 
గాని నరుడి ప్రమేయం ఉండదు. ఈ విధంగా సృష్టిలోని మానవుల సంబంధ బాంధవ్యాల యధథార్ధస్థితిని 
(గహించినవాడిని దుఃఖం దరిచేరలేదు. 
విశేషం: అలం: ఉపమ. మన ప్రమేయంలేకుండా సృష్టిధర్మాలుగా జరిగిపోయేవాటికి మన (ప్రమేయాన్ని ఆపాదించుకొని వేదనలు 
పడటం తత్త దర్శనం లేకపోవటంవలన జరుగుతుంది. ఇక్కడ అజగరుడు (ప్రహ్లోదుడికి తత్త్వదర్భనం కల్పిస్తున్నాడు. 
వ. ఈ తెటింగు లే నెటుంగుదు; నాదెస( బ్రశాంతిం గనికాదె నీవు శమోపదేశం బర్జించితివి. వినుము. 57 
ప్రతిపదార్థం: ఈ తెజంగులు= ఈ పద్దతులు - పైన తెలిపినవి; ఏను= నేను; ఎణుంగుదున్‌= తెలియుదును; నా దెసన్‌= 
నా యందు; ప్రశాంతిన్‌= అధికమైన శాంతిని; కని= చూచి; నీవు; శమ+ఉపదేశంబు= శాంతి కొరకైన బోధ; అర్థించితివి కాదె!= 
యాచించావు కదా! 
తాత్సర్యం: నేను వివరించినట్లుగా మానవుల సంబంధబాంధవ్యాల తత్త్యం నేను గ్రహించాను. కాబట్టే నాలో 
ఇంతటి (ప్రశాంతి నెలకొన్నది. దానిని చూచే కదా నీవు నా దరిచేరావు - శాంతి బోధకొరకు! కాబట్టి వినుము. 
విశేషం: వాజ్మయంనుండి (గహించటంవేరు, అనుభవంనుండి తెలిసికొనటం వేరు. అజగరుడి వివేకం అనుభవజన్యమైనది. కాబట్టే 
అతడు అంతగా (ప్రశాంతుడు. 
క. మేలర్జింపను గీడును । జాలింబడి తొల(గ( ద్రోవ సరి( దూష్టీం భా 

వాలంబిమనస్ము(డనై । యాలంబుగ( జేసి నడతు నయ్యిరుదెటి(గున్‌. 58 
ప్రతిపదార్థం: మేలు= క్షేమము; అర్థింపను= కోరను; కీడునున్‌= చేటువలన; జాలిన్‌+పడి= మనస్సునందు కష్టం చెంది; 
తొల(గన్‌+త్రోవన్‌= తొలగునట్టు త్రోసివేయగా (కీడును); సరిన్‌= సమానంగా; తూష్మీంభావ+ఆలంబిమనస్కు(డను+ఐ= ఊరక 


ఉండుటను అవలంబించిన మనస్సుకలవాడనై; ఆ+ఇరుతెజు(గున్‌= ఆ రెండు పద్దతులను; ఆలంబుగన్‌= ఉపేక్షగ; చేసి= 
మార్చివేసి; నడతున్‌= (ప్రవర్తింతును. 


తాత్సర్యం: మేలు కావాలి అని కోరను, కీడు దాపురిస్తే దుఃఖించి దానినుండి బయటపడటానికి యత్నిస్తాను. మేలు 
కీళ్ళు రెండిటినీ సరిసమానంగా చూస్తూ (ఊరక, సాక్షిగా చూచే) మనస్సులో ఆ రెంటియెడ ఉపేక్ష వహించి 
బీవిస్తుంటాను. 


నిశేషం: నరునికి మేలుగాని కీడుగాని కలిగినప్పుడు అతడి (ప్రవృత్తి భిన్నంగా ఉంటుంది. అయితే సృష్టితత్త దర్శనంచేసి ప్రాణుల 
సంబంధాల అంతరార్థం అవగతమైన మనస్సును మోదంగాని, ఖేదంగాని స్పృశింపలేదు. అజగరుడు ఆ స్థితిలో తాను అనుభోక్తగా 
కాకుండా సాక్షిగా జరిగే దానిని చూచేవాడుగా మా(త్రం జీవయాత్ర సాగిస్తున్నాడు. 
క. సరసాన్నము పిణ్యాకము । సరిగాగ భుజింతు మృదుల శయ్యా తలమున్‌ 

ధరణియు శయనరుచికి నా । కరయంగా నొక్కరూప! యసురప్రవరా! 59 
ప్రతిపదార్థం: అసుర (ప్రవరా!= రాక్షస (శ్రేష్టా!; సరస+అన్నము= రుచికరమైన ఆహారము; పిణ్యాకము= తెలికపిండి; సరిగా 
గన్‌= సమానముగా; భుజింతున్‌= తినెదను; మృదులశయ్యా తలమున్‌= మెత్తనైన పడక (ప్రదేశము; ధరిణియున్‌= భూమీ; 
శయన రుచికిన్‌= పడక (కొరకైన) కోర్కెకు, నాకున్‌; అరయంగాన్‌= పరిశీలింపగా; ఒక్కరూపు+అ!= ఒకటే! సమానమే. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 529 


తాత్సర్యం: ఓ రాక్షసరాజా! నా బీవన సరళిని వివరిస్తున్నాను. నాకు రుచిగల ఆహారమైనా, రుచిహీనమైన తెలికపిండి 
అయినా సమానంగానే ఉంటాయి. రెంటినీ సమభావంతో భుజిస్తాను. అట్లాగే మెత్తని పడకైనా, గట్టి భూభాగమైనా 
పరుండటానికి నాకు సమానంగానే ఉంటాయి. రెండు చోట్లా సమమైన ఆదరంతో శయనిస్తాను. 
విశేషం: ఆహార నిద్రలు శరీరమా(త్రరక్షణానికి ఉద్దిష్టాలని (గ్రహించి, ఆత్మజ్ఞుడు వాటికి ప్రాముఖ్యాన్ని ఇవ్వడు. తాను 
శరీరమా(త్రుడను గాననే జ్ఞానం కారణంగా ఆ ఉపేక్షాభావం అతడిలో నెలకొంటుంది. ఇక (कष्ठ తన పద్దతిని వివరిస్తున్నాడు 
~ అజగరుడు. 
ఆ. నారచీరయేని( జారు చీనాంబరం । బైన గట్టికొనినయపుడు హృదయ 

మొప్ప దొప్పు ననక యుండు రూపాదుల । నలమికొనవు చక్షురాదికములు.’ 60 
ప్రతిపదార్థం: నారచీర+ఏనిన్‌= చెట్టుపట్టగాని; చారు చీన+అంబరంబు+ఐనన్‌= అందమైన చీనాంబరము (వెలగల పట్టువ(స్రము) 
అయినా; కట్టికొనిన+అపుడు= ధరించినపుడు; హృదయము= మనస్సు; ఒప్పదు= అంగీకరించదు(అంతేకాక); ఒప్పున్‌= 
అంగీకరించును; అనక= అనకుండా; ఉండున్‌= (ఒకటిగా) ఉంటుంది; చక్షుస్‌+ఆదికములు= కన్ను మొదలయినవి 
(ఇం[దియములు- చెవి ముక్కు మొదలగునవి); రూప+ఆదులన్‌= ఆకారము మొదలయిన వానిని, అలమికొనవు= వ్యాపించవు. 
తాత్సర్యం: వస్రధారణ విషయంలో మానసంరక్షణమే ధ్యేయం కాబట్టి, దానికి మించి నేను గుడ్డలకు 
ప్రాముఖ్యమీయను అని చెట్టుపట్టగాని, చీనాంబరంగాని - రెంటిని సమభావంతోనే ధరిస్తాను. నారచీర కట్టినపుడు 
మనస్సు అంగీకరించకపోవటం, చీనాంబరం కట్టినపుడు మనస్సు ఆహ్లాదపడటం ఉండవు. నాకు రెండూ సమానమే. 
ఎందుకంటే నా కన్నులు మొదలైన ఇంద్రియాలు ఆకారంమొదలైన ఏషయాలను పట్టించుకొనవు.' 
విశేషం: ఇంద్రియాలు అజగరుని అధీనంలో ఉన్నాయిగాని అజగరుడు ఇంద్రియాల అధీనంలో లేడు. కాబట్టి ఉపేక్ష సమభావం 
సాధ్యమైనాయి. 
వ. అని వెండియు. 61 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా. 
©. చలనమేది పుట్టు జావునుం బిరువెట్టి । యామిషార్టిజనుల నపహసించు 

చెలిమితోడ లేమికలిమి వాటింపని । రమణ నునికి యజగరవ్రతంబు. 62 
ప్రతిపదార్థం: చలనము+ఏది= కదలిక (లేకుండ) నశించి; పుట్టున్‌+చావునున్‌= పుట్టుకను, చావునూ; పిరు+పెట్టి= నిరాదరణచేసి 
(వెనుకకు నెట్టి); ఆమిష+-అర్జిజనులన్‌= (మాంసమును) కోరెడి ప్రజలను; అపహసించు= పరిహసించే; చెలిమితోడన్‌= స్నేహంతో 
(ఆహారంలో రుచులు భోగాలు కోరేవారిని చూచి నవ్వగలిగిన స్థితిలో); లేమి, కలిమి= దారిద్ర్యం, సంపద - రెంటినీ; పాటింపని= 
ఆదరించని, రమణన్‌= పద్దతితో; ఉనికి= ఉండటం; అజగర (వ్రతంబు= అజగరుడి జీవన విధానం. 
తాత్సర్యం: కదలిక లేకుండా ఒకచోట పడి ఉండి, చావుపుట్టుకలను పట్టించుకొనకుండా భోగభాగ్యాలు ఆశించి 
ప్రాకులాడే జనసామాన్యాన్ని చూచి నవ్వుకొంటూ, కలిమిలేములు రెండింటినీ సమానంగా చూస్తూ, జీవనం 
కొనసాగించటం అజగరవ్రతమౌతుంది. 


విశేషం: అజగరం అంటే కొండచిలువ. పెద్దగా కదలిక లేకుండా పడి ఉండే పెద్దపాము. దేహధారణకొరకు తినటం తరువాత 
నిద్రించటం దాని పద్దతి అంటారు. అదే విధంగా కామత్యాగం చేసిన యోగి శరీరధారణమా(త్రం కొరకే ఆహారం స్వీకరిస్తూ 
మిగిలిన (ప్రాపంచికవిషయాలలో అనాసక్తుడై ఉంటాడు. అతడే అజగవరవ్రతుడు. 


530 శ్రీమదాంధ్ర మహాభారతము 


७. అనియతంబు లైన యాహార విహరణ । శయనముల విధాతృ సంప్రయుక్త 

४०6८ బరయగు నంతరంగ నిర్జార వ । ర్రనము కలిమి యజగరవ్రతంబు. 63 
ప్రతిపదార్థం: అనియతంబులు+ఐన= నియమించబడినవిగాని; ఆహార విహరణ శయనములన్‌= తినటం, తిరుగటం, 
పరుండటంతో; విధాతృ సంప్రయుక్త భంగిన్‌= (బ్రహ్మచేత చక్కగా ప్రయోగించబడిన విధంగా (బ్రహ్మ నిర్లేశానుకూలంగా); 
పర(గు= ఒప్పు; అంతర్‌+అంగ నిర్‌+భార వర్తనము= మనస్సున బరువులేని (బాధ్యతలేని) (ప్రవృత్తి; కలిమి= కలిగి ఉండటం; 
అజగరవతంబు= అజగరవ(త్రం. 
తాత్సర్యం: నియమ నిబంధనలకు లోనుగాకుండా భుజిస్తూ, సంచరిస్తూ, శయనిస్తూ, (బ్రహ్మనిర్లేశాన్ని పాటిస్తూ 
అంతరంగాన ఏ బరువు బాధ్యతలూ లేకుండా ఉండటం అజగరవ్రతం. 
విశేషం: సామాన్యులకు ఆహారవిహారాదులలో నియమనిబంధనలు తప్పవు. అజగరవ్రతుడు అసామాన్యుడు, అలౌకికుడు, 
అంతర్ముఖుడు. కాబట్టి అతడికి లోకమర్యాదలు పాటించవలసిన అవసర ముండదు. కేవలం (బ్రహ్మనిర్దేశానికి తప్ప ఇతరానికీ 
అతడు బద్దుడుకాడు. (బ్రహ్మనిర్దేశం (ప్రాణికి అవశ్యం అనుసరణీయం. అజగరుడూ జీవించి ఉన్నంత కాలం ప్రాణి మా(త్రుడే! 

<> [न 

ఆ. నిత్యతృప్తి శౌచనిరతి తాల్మి సమత్వ । कन्ठ గలిగి చిత్‌ సుఖానుభవము 

ప్రచుర మగుట యజగరవ్రత మిది విను । యజ్ఞదుర్లభంబు ప్రాజ్ఞభూమి.' 64 
ప్రతిపదార్థం: నిత్య తృప్తి= ఎల్లప్పుడూ తనివినొందటం; శౌచనిరతి= శుభ్రతయెడ ఆసక్తి; తాల్మి= ఓర్పు; సమత్వము= 
సమానత్వం; ఆరన్‌+కలిగి= నిండుగా ఉండి; చిత్‌ సుఖ+అనుభవము= చిదానందానుభూతి; ప్రచురము+అగుట= అధికమవటం; 
అజగరవ్రతము+ఇది= ఇదీ అజగరవ్రతమంటే; విను= ఆలకించుము (ఇది); యజ్ఞ దుర్‌ లభంబు= యాగంవలన (దుఃఖంతో 
లభించేది) లభించనిది; ప్రాజ్ఞభూమి= పండితుల స్థలం. 

థ 

తాత్సర్యం: నిత్వతృప్తి, శుభ్రత, ఓరిమి, సమభావం - ఈ లక్షణాలను నిండుగా కలిగి ఉండి, చిదానందానుభవం 
పొందుతూ ఉండటం అజగరవ్రతం. ఇది యజ్ఞంవలన లభించేదిగాదు. యజ్ఞనిర్వహణం కంటె గొప్పదైన (వ్రతమిది. 
వ్రతమంటే జీవనం. ఈ జీవనవిధానం పండితమా(త్ర స్వీకార్యం. అన్యులకు ఇది ఆచరణయోగ్యం కాజాలదు”. 
విశేషం: ఇంద్రియాలు (ప్రాపంచికవిషయాలనుండి మరలి, అంతర్ముఖాలైనపుడు మనస్సు ఏకాగ్రమౌతుంది. అదే చిత్‌ సుఖం లేక 
చిదానందం. ఆ ఆనందమయ జీవనం కారణంగానే అజగరుడు లౌకిక విషయాలయెడ అనాసక్తుడై తూష్లీంభావంతో ఉంటున్నాడు. 
వ. ఇది శమప్రకారం బనియె' నని చెప్పి భీష్ముండు. 65 
ప్రతిపదార్థం: ఇది= ఈ సై బోధించింది; శమ(ప్రకారంబు= శాంతి పద్దతి; అనియెన్‌= అన్నాడు; అని; చెప్పి= పలికి; భీష్ముండు= 
పితామహుడు. 
తాత్సర్యం: శాంతికి మార్గమిది - అజగరవ్రత ఆచరణమే - అని అజగరుడు పలికా' డని భీష్ముడు ధర్మరాజుకు 
వివరించాడు. మళ్ళీ భీష్ముడు ఇట్లా ప్రసంగించాడు. 
క, “అజగర చరితము దనకును । నిజముగ నలవటుప నేర్లు నిర్మలమతికిన్‌ 

వృజిన భయ మన్యు శోకము । లజేయములు గావు, మోక్ష మాయత్తమగున్‌.' 66 


wy 


ప్రతిపదార్థం: అజగర చరితము= అజగర(వతము (అజగరుడి వంటి నడత); తనకును= తనకు కూడా; నిజముగన్‌= సత్యంగా; 
అలవణుపన్‌= అలవాటుచేసికొనుటకు; నేర్చు= నేర్చిన; నిర్మలమతికిన్‌= మలినంలేని బుద్దిగలవానికి; వృజిన భయమన్యు 
శోకములు= పాపం, భీతి, కోపం, బంధునాశంవలన దుఃఖాలు; అజేయములు= జయించవీలుగానివి; కావు= కాజాలవు; మోక్షము= 
ముక్తి; ఆయత్తము+అగున్‌= అధీనం అవుతుంది. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 531 


తాత్సర్యం: 'అజగరుడి నడతను ఆచరించగల నరుడికి పాపం, భీతి, కోపం, శోకంవంటి మానసిక క్షోభలు నిర్వేదాన్ని 
కలిగించలేవు. వాటిని అతడు జయించగలడు. ఆపైన ముక్తీ అతడికి లభిస్తుంది. 


విశేషం: జీవన్ముక్తుడే అజగర(వతాన్ని నిజంగా ఆచరించగలడు. పద్యంలోని 'నిజముగన్‌' అనే (క్రియావిశేషణం అందుకే 
ప్రయుక్తమైనది. సుఖదుఃఖాది ద్వంద్వాలకు అతీతంగా జీవించగలగటమంటే ముక్తిని అందుకొనటమే. 
వ. అనిన విని యజాతశత్రుండు 'బంధుమత్త్వ కర్మవిత్త ప్రజ్ఞలయం దెయ్యది నరునకు సుప్రతిష్టం జేయు? నని 
యడిగిన నాపగాతనయుం డతని కిట్లనియె. 67 
ప్రతిపదార్థం: అనిన(న్‌)= అనగా; విని= ఆలకించి; అజాతశ్శతుండు= పుట్టని శత్రువులు కలవాడు - ధర్మరాజు; బంధుమత్త్య 
కర్మ విత్త (ప్రజ్ఞలఅందున్‌= బంధువులు కలిగి ఉండటం, కర్మం, ధనం, బుద్దిబలం అన్నింటిలో; ఏ+అది= 96; నరునకున్‌= 
మానవుడికి; సుప్రతిష్టన్‌= మంచికీర్తిని; చేయున్‌?= కలిగిస్తుంది?; అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; ఆపగాతనయుండు= 
నదీసుతుడు- భీష్ముడు; అతనికిన్‌= ధర్మరాజునకు; ఇట్టు+-అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: అజగరవచనాలను, ఆపైన భీష్ముడి పలుకులను ఆలకించిన ధర్మరాజు తిరిగి భీష్ముడిని ఇట్లా 
ప్రశ్నించాడు; “బంధువుల కలిమి, కర్మం, ధనం, బుద్దిబలం అనే ఈ నాలుగింటిలో దేనివలన నరుడికి గొప్ప 
కీర్తి కలుగుతుంది?” అని. ఆ (ప్రశ్చకు సమాధానంగా భీష్ముడు ధర్మజుడితో ఇట్టా అన్నాడు. 
క  “ప్రజ్ఞయ ప్రతిష్ట లాభము । ప్రజ్ఞయ, నాకం బనంగ( బ్రజ్ఞయ च्छ, 
ప్రజ్ఞయ కైవల్యంబును, । ప్రజ్ఞాసాధ్యములు గాని పనులుం గలవే? 68 
a a 
ప్రతిపదార్థం: ప్రజ్ఞ! అ= బుద్దియే; ప్రతిష్ట= కీర్తి; లాభము= ప్రాప్తి, ఆదాయం; ప్రజ్ఞ అ= బుద్దియే; నాకంబు= స్వర్గము; అనంగన్‌= 
అనగా; ప్రజ్ఞ+అ= బుద్దియే; చువే= సుమా!; (ప్రజ్ఞ అ= 2००6660; కైవల్య్వంబును= మోక్షంకూడా; ప్రజ్ఞాసాధ్యములు+కాని= (ప్రజ్ఞతో 
క్ష म ప ५ ధరా = न ^ 9 + 
సాధించనలవిగాని; పనులున్‌= పనులుకూడా; కలవు+ఏ?= ఉన్నవా? (లేవు). 
తాత్సర్యం: (ప్రజ్ఞ ఒక్కటే కీర్తికరం, అదే ఆదాయం. నిజానికి స్వర్గమన్నా బుద్దే కదా! ఇంతెందుకు? చివరకు 
Sy = ^ > 
ముక్తి కూడా (ప్రజ్ఞయే తప్ప అన్యం కాదు. బుద్దివలన సాధ్యంకాని పనులు లేవు. 
విశేషం: జీవితాన సర్వాంతర్యామి (ప్రజ్ఞ. బీవనంలోని సుఖదుఃఖాలు, రాగద్వేషాలు, సర్ప్వజీవనవ్యాపారాలూ ప్రజ్ఞాజనితాలే. కాబట్టి 
ప్రజ్ఞ కీర్తికర మనటం నిశ్చయం. 


వ. బలి ప్రహ్లాద మంకి ప్రభృతులు ప్రజ్ఞన కాదె సమాధాన సంపన్నులయిరి; కాశ్యప నామధేయుం డగు ధరణీ 


రోత్తముం డొక్క యుద్దత పురుషుని రథంబు దా(కి పడి తదవమానదూయమాన మానసుండై 
యసుపరిత్యాగ పరవ్యవసాయుం డగుటయు నింద్రుండు సృగాలరూపంబున నమ్మహాద్విజుని పాలికి వచ్చి 
ప్రజ్ఞాసంబోధకం బగు సంవాదంబునం జిత్తప్రసాదంబు కావించె నని విందు; మెల్లభంగుల( బ్రజ్ఞ 


యుత్రమాధికారం' బనిన విని ధర్శతనయుండు. 69 


లో 


ప్రతిపదార్థం: బలి ప్రహ్లాద మంకి ప్రభృతులు= బలిచక్రవర్తి, ప్రహ్లాద కుమారుడు, మంకి (బ్రాహ్మణుడు మొదలైనవారు; ప్రజ్ఞన 
కాదు+ఎ!= ప్రజ్ఞవలననే కదా!; సమాధాన సంపన్నులు= సమాధానమును పొందినవారు; అయిరి?= కాగలిగారు?; కాశ్యప 
నామధేయుండు+అగు= కాశ్యపుడను పేరుగలవాడైన; ధరణీసుర+ఉత్తముండు= (బ్రాహ్మణ శ్రేష్టుడు; ఒక్క+ఉద్దత పురుషుని 


532 శ్రీమదాంధ్ర మహాభారతము 


రథంబు= ఒక గర్పితుడైన నరుడి (రథము) తేరు; తా(కి= తగిలి; పడి= (క్రిందపడి; తద్‌+ అవమాన దూయమాన మానసుండు+ఐ= 
అవమానంవలన బాధచెందే మనస్సు కలవాడై; అసు పరిత్యాగపర వ్యవసాయుండు+అగుటయున్‌= (ప్రాణాన్ని వదలుటయందు 
ఆసక్తమైన ప్రయత్నం కలవాడు కాగా; ఇం(ద్రుండు= దేవేంద్రుడు దేవతలరాజు; సృగాలరూపంబునన్‌= నక్క ఆకారంలో; 
ఆ+మహాద్విజుని పాలికిన్‌= ఆ గొప్ప (బ్రాహ్మణుని చెంతకు; వచ్చి; (ప్రజ్ఞా సంబోధకంబు+అగు= బుద్దికి ఉపదేశించెడిదైన; 
సంవాదంబునన్‌= సల్హాపంతో, మంచి పలుకుతో, (ప్రసంగంతో; చిత్త ప్రసాదంబు= మనస్సుయొక్క (ప్రసన్నతను; కావించెన్‌= 
కలిగించాడు; అని విందుము= అని ఏంటాం; ఎల్లభంగులన్‌= అన్ని విధాలా; ప్రజ్ఞ= బుద్ది; ఉత్తమ+అధికారంబు= (శ్రేష్టమైన 
ఆశ్రయము; అనినన్‌= అనగా; విని= ఆలకించి; ధర్మతనయుండు. 

తాత్సర్యం: బలి, ప్రహ్లాదుడు, మంకి మొదలైనవారు |ప్రజ్ఞవలననే సమాధానాన్ని పొందారు. కాశ్యపుడు అనే పేరుగల 
(బ్రాహ్మణోత్తముడు ఒక గర్వితుడి రథం తగిలి పడిపోయాడు. దానిని అవమానంగా భావించి బాధపడి 
ప్రాణత్యాగానికి ప్రయత్నించాడు. ఇంద్రుడు నక్కరూపంలో ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చి, ప్రజ్ఞను గురించిన 
ప్రబోధాన్ని చేసే సంభాషణవలన మనశ్శాంతిని కలిగించాడు - అని వింటాం. అన్ని విధాలా ప్రజ్ఞయే ఉత్తమాశ్రయం' 
అనగా విని ధర్మరాజు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క “నరవర! దానము దపమును । గురుశుశ్రూాషయును యజ్ఞకోటియు నెట్లె 
పరిణతి బొందం గలయవి । పురుషున? కత్తెటి(గు దెల్లముగ వినవలతున్‌.’ 70 
ప్రతిపదార్థం: నరవర!= మానవులలో గ్రేష్టుడా!; పురుషునకున్‌= నరునకు; దానమున్‌= ఇచ్చుట - ఈవి; తపమును= తపస్సు; 
గురుశుశ్రూషయు= పెద్దల సేవా; యజ్ఞ కోటియున్‌= యజ్ఞసమూహమూ; ఎట్లు+ఐ= ఏ విధంగా; పరిణతిన్‌= మార్పును 
ఫలితరూపమైన మార్పును; పొందన్‌+కల+అవి= పొందగలవు; ఆ+తెజ(గు= ఆ పద్దతి; తెల్లముగన్‌= స్పష్టంగా; వినన్‌+వలతున్‌= 
వినుటకు ఇచ్చగిస్తాను. 
తాత్సర్యం: “'ఓమానవ శ్రేష్ట! నరుడు దానం, తపస్సు, పెద్దలసేవ, యజ్ఞాలవలె చేస్తుంటాడు. అయితే అతడు 
చేసిన ఈ పనులన్నీ ఏ విధంగా మార్పు చెందుతాయి? వాటి పర్యవసానం ఆ నరునికి ఎట్లా చెందుతుంది? 
వాటి ఫలితాన్ని అతడు ఎట్లా అందుకొంటాడు? స్పష్టంగా ०७९०००७ కుతూహలపడుతున్నాను'. 
విశేషం: కార్యకారణ సిద్దాంతం (ప్రకారం పని జరిగినపుడు ఫలితం ఉండాలి. కాని, నిజజీవితాలలో దానం మొదలైన కార్యాలు 
నిర్వహించబడినా, వాటి ఫలితాలు కొన్ని సందర్భాలలో వెంటనే బయల్పడక, రూపాంతరం చెంది కనిపిస్తాయనే విశ్వాసం ఆధారంగా 
ఈ (श्री వేయబడినట్టు ఉన్నది. 
వ. అనుటయు దేవవ్రతుం డన్నరదేవోత్తమున కిట్లనియె. “మేలు లనుబంధించు మేలులట్ల కీళ్ళును 
ననుస్యూతంబులయి తొడరు నాకర్ణింపుము. 71 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; దేవవ్రతుండు= భీష్ముడు (నిజమైన నామమిది); ఆ+నరదేవ+ఉత్తమునకున్‌= ఆ రాజగ్రేష్ణుడికి; 
ఇట్లు+అనియెన్‌= ఇట్లు పలికాడు; మేలులు= క్షేమాలు, శుభాలు; మేలుల(న్‌)= శుభాలను; అనుబంధించు(న్‌)= అనుసరించును; అట్లు-అ= 
ఆ విధంగానే; కీళ్ళును= కీళ్ళుకూడా; అనుస్యూతంబులు+ఐ= అనుసరించేవై; తొడరున్‌= కలుగుతాయి; ఆకర్ణింపుము= వినుము. 
తాత్సర్యం: ధర్మజుని (ప్రశ విన్న వెంటనే భీష్ముడు “లోకంలో మేళ్ళు, కీళ్ళు అనేవి ఒకదానిని మరొకటి వెన్నంటి 
వస్తున్నట్టుగా వరుసగా శుభం వెంట శుభమూ, అశుభం వెంట అశుభమూ ఎడం లేకుండా వచ్చి పడుతూ ఉంటాయి. 
వనుము. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 533 


విశేషం: నరుడి పనుల పరిణతిని గూర్చి ప్రశ్నిస్తే శుభాశుభాలు అనుస్యూతంగా వెన్నంటి వస్తుంటా యని సమాధానం. వాటి 
పరిణామరీతి అట్లా అనిపిస్తుందన్నమాట. 
క్ర కటివుపయి( గటివు వొరయుచు । 25682) పయిన్‌ 236829८ దోప విడువని యిడుమం 

దొటి(గమిపై( బురుషు( డిడుమ( । 626802०८ జేడ్స్వడుచు నడచు దుష్మ్కర్మములన్‌.' 72 
ప్రతిపదార్థం: కఅివుపయిన్‌= కాటకంమీద; కజివు= కాటకం - క్షామం; పొరయుచు(న్‌)= కలుగుతూ; 36959 పయిన్‌= భీతిమీద; 
వెణిపున్‌+తోయప(న్‌)= భీతి ఏర్పడగా; విడువని= తొలగని; ఇడుమన్‌= కష్టమును; తొటుగమిపైన్‌= తొలగకపోవటం మీద; 
పురుషు(డు= నరుడు; ఇడుమన్‌= కష్టమును; कष्टता తొలగకపోవటం వలన; చేడ్సడుచు(న్‌)= చేటు పడుతూ - 
కష్టపడుతూ; దుస్‌+కర్మములన్‌= చెడు పనులతో; నడచున్‌= (ప్రవర్తిస్తాడు. 
తాత్సర్యం: మానవలోకంలో కరవు కాటకాలు ఒకదాని మీద ఒకటి వచ్చిపడినట్ల్టుగా వరుసగా వస్తుంటాయి. 
అట్లాగే భయం మీద భయం వెన్నంటి మనిషిని (క్రుంగదీస్తుంది. చేటుమీద చేటు, కీడుమీద కీడు పరుగు పరుగున 
వచ్చిపడినట్టుగా మనిషిని క్రమ్ముకొంటాయి. ఈ స్థితిలో నరుడు ఒక కీడునుండి మరొక కీడును ఎదుర్కొంటూ, 
చెడుపనుల బారిన పడి చెడుగై మిగులుతాడు”. 
విశేషం: నరుడిలో పరిసరాలకు అనుగుణంగా స్పందించే లక్షణం ఉన్నది. బహుశః దానివలననే కావచ్చును - అతడు చెడుగులలో 
చెడుగుగా మారిపోవటం జరుగుతుంటుంది. 


వ. అని మటియును. 73 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా (ఇట్లా అంటున్నాడు). 
ఆ. 'ఉత్సవంబుమీ(ద నుత్సవ మందుచు । సుఖముమీ(ద సుఖము సొప్పడంగ 

బుణ్యపదము మీ(ద( బుణ్య పదంబున । కరుగు నరు(డు సుక్ళతియైన నధిప! 74 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; నరు(డు= మానవుడు; సుకృతి+ఐనన్‌= పుణ్యవంతుడైతే; ఉత్సవంబు మీ(ద(న్‌)= మేలుమీద; 
ఉత్సవము+అందుచు(న్‌)= మేలును పొందుతూ; సుఖముమీ(ద(న్‌)= సౌఖ్యంమీద; సుఖము= సౌఖ్యం; చొప్పడంగన్‌= 
చోటుచేసికొనగా; పుణ్యపదము మీ(దన్‌= ధర్మమార్గంమీదుగా; పుణ్యపదంబునకున్‌= ఉత్తమ లోకానికి; అరుగున్‌= వెళ్ళుతాడు. 
తాత్సర్యం: నరుడు ధర్మాత్ముడై పుణ్యంచేసి ఉంటే అతడు మేలుమీద మేలు అందుకుంటూ సుఖం మీద సుఖం 
పొందుతూ ధర్మమార్గాన, పుణ్యలోకం చేరుకుంటాడు. 
విశేషం: నరుడిని ధర్మం మరొక ధర్మానికి నడిపించి అతడికి శుభపరంపర ఒనగూడేటట్లు చేస్తుంది. అదే అధర్మమయితే 
వ్యతిరేకదిశలో సాగి, ఫలితాలూ వ్యతిరిక్తంగానే ఉంటాయి. 
క  పులుయగులలో( బూత్యండక । ములు సారములైన ధాన్యములలోనం బొ 

ల్లులు బోలెను జూవె మను । ష్యులలో ధర్మరహితాత్ము లుర్వీనాథా! 75 


ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= రాజా! మనుష్యులలోన్‌= నరులలో; ధర్మరహిత+ఆత్యులు= ధర్మంలేని ఆత్మకలవారు ఉంటారు, 
పులుగులలోన్‌= పక్షులలో; పూతి+అండకములు= చెడ్డ కంపుగల చిన్న గ్రుడ్లు (పిల్లలుగాని చెడుగ్రుడ్డు); సారములైన 
ధాన్యములలోనన్‌= గట్టి ధాన్యపుగింజలలో; పొల్గులు+పోలెన్‌= తాలులువలెను (తాలు గింజలు); చూవె!= సుమా! 


534 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! నరులలో పాపాత్ములు ఎట్టా ఉంటూంటారంటే పక్షులలో చెడిన (గ్రుడ్లవలె, గట్టి ధాన్యరాశిలో 
౧ a ౧ €> 

తాలుగింజలవలె సారీనంగా ఉంటూంటారు. వారి ఉనికి రాశికే గాని వాసికి గాదు. 
క = छि टत నున్న నుండు । న్మనుజు( డొకటి సేయ జేయు నరనాయక! తో 

డన తగిలి నీడవోలెను । విను చేసిన కీడు మేలు విడువవు వానిన్‌. 76 
ప్రతిపదార్థం: నరనాయక!= ఓ రాజా!; మనుజు(డు= నరుడు; చేసిన= ఒనర్చిన; కీడు= పాపం; మేలు= పుణ్యం; చనినన్‌= 
(నరుడు) వెళ్ళిపోతే; చనున్‌= (తానుకూడా పాపంగాని, పుణ్యంగాని) వెళ్ళిపోతుంది (పరలోకానికి); ఉన్నన్‌= (బీవించి) ఉన్న 
యెడల; ఉండున్‌= (నిలిచి) ఉంటుంది; ఒకటి+చేయన్‌= ఒకదానిని చేస్తే; చేయున్‌= (తాను కూడా బదులు) చేస్తుంది; 
నీడ+పోలెను= నీడవలె; తోడన్‌+అ= తోడనే, వెంటనే; తగిలి= తగుల్కొని, వెన్నంటి; వానిన్‌= ఆ చేసిన నరుడిని; విడువవు= 
వదలవు. 
తాత్సర్యం: రాజా! నరుడు చేసిన పాపపుణ్యాలు అతడిని నీడవలె వెన్నంటి ఉంటూ, అతడు చనిపోతే అవీ అతడిని 
అనుసరించి పరలోకాలకు వెళ్ళుతాయి. అతడు జీవించి ఉంటే అవీ అతనితోపాటే జీవిస్తూ అతడు చేసే 
ప్రతిపనిమీదా తమ ప్రాభవాన్ని నెరపుతూ ఉంటాయి. ఫలితార్థ మేమిటంటే, నరుడు (బ్రతికినా, చనిపోయినా 
అతడు చేసిన పాపపుణ్యాలు మా(త్రం అతడిని వదలవు. వెన్నంటి ఉంటూనే ఉంటాయి. తమ (ప్రభావం చూపుతూనే 
ఉంటాయి. 
విశేషం: అలం: ఉపమ. పాపపుణ్యాలు మానవజీవితంలో అవిభాజాఃలుగా కొనసాగుతూ తమ ప్రభావాన్ని తత్కర్తపైన 
నెరపుతుంటాయి. కర్మసిద్దాంతానికి కూడా పాపపుణ్యాలే మూలమంటారు. పని ఉన్నప్పుడు దాని ఫలితం తప్పదు మరి! 
క సమయం బైనను గుసుమ ఫ। లము లెట్టులు దోచు దరువులం దణితో( గ 

ర్మములం బొడమున్‌ సుఖదుః । ఖము లట్టుల నిష్టయత్న కలితోద్భూతిన్‌. 77 
ప్రతిపదార్థం: తరువులన్‌= చెట్టయందు; సమయంబు+ఐనను= తరుణం, బుతువు వచ్చినప్పుడు; కుసుమ ఫలములు= పువ్వులు 
పండ్లు; ఎట్టులు= ఏ విధంగా; తోయన్‌= కనిపించునో; అట్టుల(న్‌)= ఆ విధంగా; తటితోన్‌= సమయంతో; కర్మములన్‌= 
పుణ్య పాపకర్మలయందు; సుఖదుఃఖములు= సౌఖ్యాలు, కష్టాలూ; నిస్‌+ప్రయత్నకలిత+ఉద్భూతిన్‌= ప్రయత్నరహితంగా కలిగిన 
పుట్టుకతో; పొడమున్‌= ఏర్పడుతాయి. 
తాత్సర్యం: బుతువులకు అనుగుణంగా చెట్లలో చిగుళ్ళూ, పూలూ, పండ్లూ ఏర్పడినట్ట్లే నరుడు చేసిన పుణ్య 
పాప కర్మలు కూడా పరిపక్వమై, సమయం వచ్చినప్పుడు అకారణంగా పుట్టుకొచ్చినట్ల్టుగా సుఖదుఃఖాలను 
కలిగిస్తాయి. 
విశేషం: అలం: ఉపమ. చెట్లు కుసుమించి ఫలించటం సహజలక్షణం. దానికి ఇతర ప్రమేయం ఉండదు. అట్లాగే మానవుడు 
చేసిన కర్మకూడా తప్పక ఫలిస్తుంది. అయితే సమయం సమాసన్నం కావాలి. కర్మ నరుడిని వదలదు - ఎక్కడైనా. 
క తెలిసికొనంబడయ రొరు లా । ర్యుల పోయెడి తెరవు లరసియును జదలం బ 

క్షులు నీళ్ళలోన మీనం । బులు వోయెడు త్రోవ లెటు(గ( బోలునె? యధిపా! 78 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; ఒరులు= ఇతరులు; ఆర్యుల పోయెడి తెరువులు= పూజ్యూలు నడిచే (త్రోవలు; అరసియును= 
చూచికూడా; తెలిసికొనన్‌+పడయరు= (గ్రహింపలేరు - ఎట్లంటే; చదలన్‌= ఆకాశాన; పక్షులు= పిట్టలు; నీళ్ళలోన(న్‌)= నీళ్ళయందు; 
మీనంబులు= చేపలు; పోయెడు (త్రోవలు= వెళ్ళేదారులు; ఎణు(గన్‌+పోలునె?= తెలియనగునా? (తెలియలేమనుట). 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 535 


తాత్సర్యం: లోకాన ఆర్యజనులు ఎపుడూ ధర్మమార్గాన చరిస్తూ బుజువర్తనులై ఉంటారు. వారిని చూచి కూడా 
ఇతరులు వారి ధర్మ(ప్రవృత్తిని, ఆర్డవాన్ని తెలిసికొనలేరు. అది తమ చేతగాని పనిగా వారు భావిస్తారు. అదెట్లంటే 
ఆకాశాన పిట్టలూ, నీళ్ళల్లో చేపలూ సంచరిస్తూ ఉంటాయి గాని వాటి సంచారవిధానం ఇతరులకు అర్థమవుతుందా? 
(కాదు). 
విశేషం: లోకాన మంచివారున్నంత మాత్రాన చెడ్డవారు లేకుండా పోరు. మంచివారిని చూచి చెడ్డవారు అందరూ మారరు. చెడ్డవారికి, 
అధిక సంఖ్యాకులకు వారిలోకమే వారిది. మంచిని వారు (గ్రహించలేరు. 
క ఐనను గాఢ నిరూపణ । మానసు(డై యార్యజనుల మహిత వచనముల్‌ 

వీనుల నినుచుచు ధర్మము । లైనవి సేయంగ( దప్ప కగు దత్సలముల్‌.’ 79 


ప్రతిపదార్థం: ఐనను= పైన చెప్పినట్లు ఆర్యజనుల (ప్రవృత్తి ఇతరులకు సులభ(గాహ్యం కాకపోయినా (నరుడు); గాఢ నిరూపణ 
మానసు(డు+ఐ= గట్టిగా చూడటంలో మనస్సు కలవాడై; ఆర్యజనుల= పూజ్యమానవుల; మహిత వచనముల్‌= గొప్ప మాటలు; 
వీనులన్‌= చెవులయందు; నినుచుచున్‌= ఉంచుతూ; ధర్మములు+ఐనవి= పుణ్యములైనవి; చేయంగన్‌= చేసినట్టయిన; 
తద్‌+ఫలముల్‌= వాటి ఫలితాలు; తప్పక+అగున్‌= తప్పక కలుగుతాయి. 


తాత్సర్యం: ఆర్యజనులు ఇతరులకు సులభంగా అర్థం కాకపోయినా ఇతరులు నిరుత్సాహపడకుండా ఆర్యుల 

గొప్ప మాటలు వింటూ, గట్టిగా చూపు నిలిపే మనస్తత్త్యం కలిగి, ధర్మకార్యాలు నిర్వహిస్తే ఆ ధర్మం ఫలితాన్ని 

తప్పకుండా ఇస్తుంది. 

విశేషం: ఇక్కడ 'గాఢ నిరూపణ మానసత్వం'” చాలా ముఖ్యమైనది. విధి నిర్వహణకు ఆ స్వభావమే మూలం. అది అగాఢంగా” 

ఉంటే విధి నిర్హహణం అసమాప్తంగానే ఉండిపోతుంది”. 

వ. అనిన విని కౌంతేయాగ్రజుండు శాంతనవునితో 'భూతసృష్టియెవ్వాని వలన నెబ్బంగినైనయది? యెటింగింపు' 
మనవుడు నతం 'డిదియును మటియునుం గొన్ని యర్ధంబులు భరద్వాజుం డడిగిన భృగుండు సెప్పె 
నప్పరిపాటి యుపన్యసించెద నాకర్ణింపు' మని యతని కిట్లనియె. 80 


ప్రతిపదార్థం: అనిన(న్‌)= అనగా; విని= ఆలకించి; కౌంతేయ+అ(గ్రజాండు= కుంతీతనయులలో పెద్దవాడైన ధర్మరాజు; 
శాంతనవునితోన్‌= శంతనుడి తనయుడైన భీష్ముడితో; భూత సృష్టి= ప్రాణుల పుట్టుక; ఏ+వాని వలనన్‌= ఎవడి వలన; ఏ+భంగిన్‌= 
ఏ విధంగా; ఐన+అది= అయినది; ఎతింగింపుము= తెలియజేయుము; అనవుడున్‌= అనినవెంటనే; అతండు= ఆ భీష్ముడు; 
ఇదియును= ఈ విషయమును; మణియున్‌= ఇంకను; కొన్ని+అర్థంబులు= కొన్ని విషయములు, ఇతర విషయములు; 
భరద్వాజుండు= భరద్వాజ మహర్షి; అడిగిన(న్‌)= ప్రశ్నించగా; భృగుండు+చెప్పెన్‌= భృగుమహర్షి చెప్పాడు; ఆ+పరిపాటి= ఆ 
క్రమం; ఉపన్యసించెదన్‌= (ప్రసంగిస్తాను; ఆకర్లింపుము= వినుము; అని; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= ఆ ధర్మరాజుతో ఇట్టా 
పలికాడు. 

తాత్సర్యం: నరుడి పాపపుణ్య పరిపాక (క్రమాన్ని గురించి పితామహుడినుండి (గహించిన ధర్మజుడు అనంతరం 
'సృష్టిని ఎవరు ఏ విధంగా కలిగించారు తెలుపుమని అర్థించాడు. దానికి బదులుగా భీష్ముడు 'నీ వడిగిన 
దానితోపాటుగా మరికొన్ని ఇతర అంశాలు కూడా, ముందు భరద్వాజ బుషి కోరికపై భృగుమహర్షి వివరించి 
ఉన్నాడు. వాటిని క్రమంగా వివరిస్తాను విను'మని ప్రారంభించాడు. 


536 శ్రీమదాంధ్ర మహాభారతము 


భీష్ముడు ధర్మరాజునకు బృధివ్యాది భూతోత్ప్సత్తి క్రమం బెటింగించుట (సం. 12-175-5) 


29 


'కెలాసశైలశిఖరమున( దేజో వి । రాజితు భృగు భరద్వాజు( డధిక 

వినయంబుమై( జేరి, 'మునినాథ! భూత సృ । ష్టి ప్రకారము నాకు జెప్పు' మనిన 
నమ్మహితాతు( డిట్లను “విను నారాయ । ణుం డవ్యయుం డనంతుండు భూత 
సృజనంబు దలంచి మున్‌ సృజియించెః దనదు స । హస్రాంశకమున నవ్యక్తు( డన(గ 


తే. మనసునన యజరామరు ననుపమాను । నతనివలన మహత్తత్వ మావహిల్లె; 

నతడు దివ్యతేజోమయం బైన పద్మ । మొకటి గలిగింప బ్రహ్మ యం దుద్ధవించె. 81 
ప్రతిపదార్థం: కైలాస శైలశిఖరమునన్‌= కైలాస పర్వతపు పైభాగాన; తేజస్‌+విరాబితున్‌= కాంతితో |ప్రకాశించెడు; భృగున్‌= 
భృగు మహర్షిని; భరద్వాజు(డు= భరద్వాజ బుషి: అధిక వినయంబు మైన్‌= ఎక్కువ అణకువతో; చేరి= సమీపించి; మునినాథ!= 
బుషులలో (్రేష్టుడా!; భూతస్నష్టి ప్రకారము= (ప్రాణుల జన్మవిధానం; నాకున్‌, చెప్పుము, అనినన్‌; ఆ+మహిత+ఆత్ము(డు= 
€ గొప్ప ఆత్మకలవాడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అనెను; విను= ఆలకించుము; నారాయణుండు= విష్ణువు; అవ్యయుండు= 
నాశనం లేనివాడు; అనంతుండు= అంతం లేనివాడు; భూత సృజనంబు= భూమి మొదలైన ఐదు మూల పదార్థాల పుట్టుకను; 
తల(చి= తలంచి; మున్‌= ముందు; తనదు= తనయొక్క; సహ(స్ర+అంశకమునన్‌= వెయ్యోభాగంతో; అవ్యక్తుడు+అన(గన్‌= 
అవ్యక్తుడు (వ్యక్తం (స్పష్టం) కానివాడు) అనే; అజరామరున్‌= ముదిమి, మరణం లేనివాడిని; న+ఉపమానున్‌= పోలికలేనివాడిని; 
మనసునన్‌+అ= మనస్సునందే; సృజియించెన్‌= సృష్టించాడు; అతనివలనన్‌= ఆ అవ్యక్తుడి వలన; మహత్‌+తత్త్య ము= (బుద్ది 
తత్త్యం) గొప్ప ప్రకృతి; ఆవహిల్లెన్‌= కలిగింది; అత(డు= ఆ అవ్యక్తుడు; దివ్యతేజన్‌+మయంబు+ఐన= దేవసంబంధమైన కాంతి 
నిండిన; పద్మము+ఒకటి= తామరపువ్వు నొకదానిని; కలిగింపన్‌= పుట్టించగా; (బ్రహ్మ= (బ్రహ్మదేవుడు; అందున్‌= ఆ పద్మమందు; 
ఉద్భవించెన్‌= పుట్టాడు. 
తాత్సర్యం: కైలాస పర్వతశిఖరంమీద తేజస్సు నిండిన భృగుమహర్షిని భరద్వాజముని గొప్ప వినయగుణంతో 
దరిచేరి, ఓ బుషిశ్రేష్టా! భూమి మొదలయిన పంచభూతాలు, ఇతర ప్రాణులు ఏర్పడిన విధానం తెలుపు'మని 
అర్థించాడు. భృగువు అతడితో అన్నాడు “విష్ణువు నాశనం, అంతం లేనివాడు. అతడు మనస్సులో సృష్టిని 
నిర్మించదలచి ముందుగా తనలోని వెయ్యోవంతుతో అవ్యక్తుడనే వాడిని పుట్టించాడు. ఆ అవ్యక్తుడు జరామరణాలు 
లేనివాడు, సాటిలేనివాడు. అతడివలన (ప్రకృతితత్త్యం కలిగింది. అతడు దివ్యకాంతితో నిండిన పద్మమొకటి 
కలిగించాడు. ఆ పద్మంనుండి (బ్రహ్మ పుట్టాడు. 
తే, అతని తలపున బ్రభవించె నాకసంబు; । దానియందు జలంబు లుద్ధవము నొందె; 

సలిలమున నగ్ని మారుత జనన మొనరె; । ననల పవన యోగమున మేదిని జనించె. 82 


ప్రతిపదార్థం: అతని తలషపునన్‌= ఆ (బ్రహ్మదేవుడి ఆలోచనతో; ఆకసంబు= ఆకాశం; (ప్రభవించెన్‌= పుట్టింది; దానిఅందున్‌= 
ఆ ఆకాశంలో; జలంబులు= నీళ్ళు; ఉద్భవమున్‌+ఒందెన్‌= పుట్టుకను పొందాయి; సలిలమునన్‌= నీటిలో; అగ్ని మారుత జననము= 
నిప్పు, గాలుల పుట్టుక; ఒనరెన్‌= కలిగింది; అనల పవన యోగమునన్‌= అగ్ని, గాలుల కలయికతో; మేదిని= భూమి; జనించె(న్‌)= 
కలిగింది. 


తాత్సర్యం: ఆ (బ్రహ్మదేవుడి సంకల్పంవలన ఆకాశం, ఆకాశంనుండి నీరు, నీటినుండి నిప్పు, గాలి జన్మించాయి. 
ఆ తరువాత నిప్పు గాలుల కలయికతో భూమి పుట్టింది. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 537 


వ. ఆబ్రహ్మయఖిల భూతాత్మకుం డెట్లనిన నతనికి శైలంబు లస్టులు; మేదిని మేదోమాంసంబులు; సముద్రంబులు 
రుధిరం; బాకాశం బుదరంబు; పవనుండు నిశ్వాసం; బగ్ని తేజంబు; సరిత్తులు సిరలు; రవిచంద్రులు 
నయనంబు; లూర్జ్వలోకంబు శిరంబు; పాతాళంబు పాదంబులు; దిశలు బాహువు; లి ట్లనంతాత్మకుం 
డగువాం(డు విష్ణుం డిత్తెబింగున విశ్వంబు విష్ణునివలనం గలిగెననిన విని భరద్వాజుం డాకాశాది భూతంబు 
లేనింటి ప్రమాణంబులు నడిగిన భృగుం డవి యనంతంబులు దేవతలకుం గొలంది వెట్టరాకుండు నొక్కచోటు 
నిరూపించి యూ భూతం బింతటనుండి యట లేదనరాదు పంచభూతంబులు నిరవధికంబు లది 03०22680 
గనిన విష్ణునకు గౌణంబైయనంతుం డను నామంబుగలదు గాదె! విష్ణుండు జగనూర్తి విష్ణు తనుభూతంబయిన 
మహాభూత పంచకం బప్రమేయంబుగాక తక్కునే?” యని యెలింగించిన. 83 


ప్రతిపదార్థం: ఆ బ్రహ్మ= ఆ (బ్రహ్మదేవుడు; అఖిల భూత+ఆత్మకుండు= ఎల్లభూతముల (భూమి, నీరు మొదలగువాని) 
స్వరూపమైనవాడు; ఎట్టు+అనినన్‌= అదెట్టు అంటే; అతనికి(న్‌)= ఆ (బ్రహ్మకు; శైలంబులు= కొండలు; అస్టులు= ఎముకలు; 
మేదిని= భూమి; మేదస్‌+మాంసంబులు= కొవ్వు మాంసమును; సము[ద్రంబులు= సముద్రాలు; రుధిరంబు= రక్తం; ఆకాశంబు= 
ఆకాశం; ఉదరంబు= పొట్ట; పవనుండు= గాలి; నిశ్వాసంబు= ఊరుపు; అగ్ని= నిప్పు; తేజంబు= కాంతి; సరిత్తులు= నదులు; 
సిరలు= రక్తవాహికలు; రవిచం(ద్రులు= సూర్యచంద్రులు; నయనంబులు= కన్నులు; ఊర్ష్యలోకంబు= సై లోకాలు; శిరంబు= 
తల; పాతాళంబు= పాతాళలోకము; పాదంబులు= అడుగులు; దిశలు= దిక్కులు; బాహువులు= చేతులు; ఇట్టు= ఈ విధంగా; 
అనంత+ఆత్మకుండు+అగు+వా(డు= అంతంలెేని శరీరం కలవాడగు వాడు; వష్ణుండు= విష్ణుమూర్తి; ఈ+తెణంగునన్‌= ఈ 
విధంగా; విశ్వంబు= లోకం; విష్ణునివలనన్‌= విష్ణువువలన; కలిగెన్‌= పుట్టింది; అనినన్‌; విని; భరద్యాజుండు= ఆ పేరుగల బుషి- 
ప్రస్తుత అంశానికి (శ్రోత; ఆకాశ+ఆది భూతంబులు+ఏనింటి ప్రమాణంబులున్‌= ఆకాశం మొదలయిన భూతాలు ఐదింటి 
కొలతలును; అడిగినన్‌= ప్రశ్నించగా; భృగుడు= భృగుమహర్షి; అవి= భూతాల ప్రమాణాలు; అనంతంబులు= చివరలు లేనివి; 
దేవతలకున్‌= సురలకుకూడా; కొల(ది+పెట్టరాకుండున్‌= కొలత పెట్టటానికి వీలులేకుండా ఉంటాయి; ఒక్కచోటు= ఒక్క స్థలం; 
నిరూపించి= చూపించి; ఈ భూతంబు= ఈ (ఫలానా) భూతం (భూమి మొదలగునవి); ఇంతటన్‌= ఇంతవరకు; ఉండి= 
కలిగి; అటన్‌= అక్కడ; లేదు+అనరాదు= లేదు అనటానికి (వీలు)/గాదు; పంచభూతంబులు= ఐదు భూతాలు (భూమి, నీరు, 
వెలుతురు, గాలి, ఆకాశం); నిర్‌+అవధికంబులు= హద్దులు లేనివి; అది= హద్దులు లేకుండటం; ఏ+తెజుింగు?= ఏ విధము?; 
అనినన్‌= అన్నచో; విష్ణునకున్‌= విష్ణుమూర్తికి; గౌణంబు+ఐ= గుణసంబంధమైనదై; అనంతు(డు+అను= అనంతుడనే; 
నామంబు= పేరు; కలదు= ఉన్నది; కాదె!= కాదా!; విష్ణుండు= నారాయణుడు; జగత్‌+మూర్తి= లోకమే ఆకారంగా కలవాడు; 
విష్ణు తనూభూతంబు+అయిన= విష్ణువు శరీరంనుండి పుట్టిన; మహాభూత పంచకంబు= గొప్పభూతములు ఐదు; అప్రమేయములు= 
కొలువరానివి; కాక= కాకుండా; తక్కునే?= పోయేది అగునా?; అని; ఎతింగించిన(న్‌)= తెలియజేయగా. 


తాత్సర్యం: ఆ (బ్రహ్మ ఎల్లభూతాలూ అంటే భూమి మొదలయినవి ఇతరాలు కూడా తన శరీరంగా ధరించి 
ఉంటాడు. అదెట్టాగంటే ఆ (బ్రహ్మశరీరానికి సృష్టిలోని పర్వతాలు ఎముకలు, భూమి కొవ్యూ మాంసమూ, 
సముద్రాలు నెత్తురు, ఆకాశం పొట్ట, గాలి ఊర్పు, నిప్పు వెలుతురు, నదులు రక్తవాహికలయిన నరాలు, ఈ 
విధంగా సూర్యచంద్రులు కళ్ళు, పై లోకం తల, పాతాళలోకం కాళ్ళ అడుగులు, దిక్కులు చేతులు - ఇట్టాఅంతంలేని 
శరీరంగలవాడు నారాయణుడు. ఈ విధంగా ఈ లోకం నారాయణుడివలన పుట్టింది” అనగా విని (శ్రోత అయిన 
భరద్వాజుడు భృగుమహర్షిని ప్రశ్నించాడు “ఆకాశం మొదలయిన గొప్ప మూలపదార్భాలు ఐదు కలవు కదా! వాటి 
కొలతలు ఎంత? అని. దానికి ఆ మహర్షి “అవి గొప్పవి, తుదిలేనివి, సురలు కూడా వాటి హద్దులు 
నిర్ణయించలేకపోయారు. ఒక చోటును చూపి ఈ భూతం (పదార్థం) ఇంతవరకు కలదు, అక్కడ లేదు అనరాదు. 


538 శ్రీమదాంధ్ర మహాభారతము 


పంచభూతాలు హద్దులు లేనివి. వస్తువు ఒకటి ఉన్నదన్న తరువాత దాని కొలతలు లేవు అనట మెట్లంటావా? 
సమాధాన మిది. విష్ణువును అతడి గుణాన్ని స్వభావాన్నిబట్టి అనంతు డంటారు. జగన్య్మూర్తి అయిన విష్ణువునుండి 
జన్మించినవి కాబట్టి పంచభూతాలు కూడా విష్ణుడివలెనే అనంతాలు” అని తెలియజేయగా. 


విశేషం: ఇక్కడ విజ్ఞాన వికాసాలకు మూలభూతమైన తార్కిక దృష్టి ఉన్నది. “పంచమహాభూతాల కొలత లేమి?” అని భరద్వాజు 
డడిగితే, భృగువు 'వాటి పరిమాణం కొలతల కందనిది” అని అంటూ తన మాటను సమర్థించుకొనటానికి ఒక తర్కాన్ని 
ఆవిష్కరించాడు. ఈ పంచమహాభూతాలు కార్యాలు, కర్త నారాయణుడు. అతడు అనంతుడు. కాబట్టి కారణగతమైన అనంతత్వం 
కార్యంలోనూ (ప్రతిఫలించింది. కాబట్టి ఇక్కడ కారణకార్య సంబంధం వ్యక్తమైనదన్నమాట. 


సీ. విని భరద్వాజుండు 'మునినాథ! పుష్కరం । బున బుట్టె నన్నష్ట పుష్మరంబు 


బ్రహ్మకు నాదినా( బట్టయ్యె నెట్టొకో?” । నావుడు 'విష్ణుమానసభవుండు 
బ్రహ్మ యాద్యు(డు పుష్కరము దదాసన రూప । ముగ గల్పితంబయ్యె మున్ను పిదప 
నను నిశ్చయంబు లే కునికి బద్మజు( డన । వలసియు నుండు నయ్యలఘుతేజుం 


తే. బద్మమది భూతధాత్రి యప్పద్మమునకు । గగన మూర్చితమగు మేరునగము రుచిర 
చారుకర్ణిక యందుండి సకల జంతు । సృజన ధుర్యత్వమహిమ నయ్యజు(డు వెలు(గు. 84 


ప్రతిపదార్థం: విని= ఆలకించి; భరద్వాజుండు= భరద్వాజముని; మునినాథ!= బుషుల రాజా! ఓ భృగూ!; పుష్కరంబునన్‌= 
పద్మమునందు; పుట్టెన్‌+ అన్న+ అప్పు+అ= పుట్టెను అన్నప్పుడే; పుష్కరంబు= పద్మం; (బ్రహ్మకున్‌= (బ్రహ్మదేవుడికి కూడా ఆదినాన్‌= 
మొదటి దనగా; పట్టు+ అయ్యెన్‌= స్థానమైనది; ఎట్టు+ఒకో?= ఎట్లో?; నావుడున్‌= అనినవెంటనే; విష్ణుమానసభవుండు= విష్ణువు 
మనస్సునుండి పుట్టినవాడు; బ్రహ్మ= (బ్రహ్మదేవుడు; ఆద్యు(డు= మొదటివాడు; పుష్కరము= పద్మం; తద్‌+ఆసన రూపముగన్‌= 
ఆతని పీఠము ఆకారంగా; కల్పితంబు+అయ్యెన్‌= నిర్మించబడినది అయినది; మున్ను పిధపన్‌= ముందు వెనుక; అను నిశ్చయంబు 
లేక+ఉనికిన్‌= అనే నిర్ణయం లేకుండటంవలన; పద్మజు(డు= పద్మం నుండి పుట్టినవాడు; అనన్‌+వలసి+ఉండున్‌= అనవలసి 
ఉంటుంది; ఆ+అలఘు తేజున్‌= ఆ గొప్పకాంతిగల వాడిని; పద్మము+అది= ఆ తామరపువ్వు; భూతధా(త్రి= (ప్రాణులను 
20566) భూమి; ఆ+పద్మమునకున్‌= ఆ తామర పువ్వునకు; గగనమూర్ధితము+అగు= ఆకాశం తలగా గల; మేరునగము= 
మేరు పర్వతం; రుచిరచారు కర్లిక= ప్రకాశించెడి సుందరమైన దుద్దు (పువ్వులోని నడిమి భాగం); అందున్‌+ఉండి= ఆ తామరదుద్దు 
నుండి; సకల జంతు సృజన ధుర్యత్వమహిమన్‌= ఎల్ల ప్రాణుల సృజించే భారం వహించే గొప్పతనంతో; ఆ+అజాండు= ఆ 
(బ్రహ్మ; వెలుగు(న్‌)= (ప్రకాశిస్తాడు. 

తాత్సర్యం: భృగుమహర్షి కథనాన్ని విన్న భరద్వాజుడు 'ఓ బుషిశ్రేష్టా! (బ్రహ్మదేవుడు పద్మంనుండి పుట్టాడు 
- అని అన్నప్పుడు, ఆ పద్మం (బ్రహ్మకు ముందు పుట్టనదైనట్ల్టు కాదా?' అని (ప్రశ్నించాడు. దానికి భృగువు 
సమాధానమిది: - బ్రహ్మ విష్ణుమానస పుత్రుడు, కాబట్టి (బ్రహ్మ మొదటివాడు. తరువాత ఆ (బ్రహ్మకు పీఠంగా 
పద్మం నిర్మించబడింది. అయితే ఈ కార్య(క్రమం జరిగినప్పుడు ముందూ - వెనుకా అనే నిర్ణయం లేదు కాబట్టి 
(బ్రహ్మను పద్మజుడు (పద్మం నుండి పుట్టినవాడు) అనీ అనవలసి ఉంటుంది. ఇంతకూ ఆ పద్మం ఏమి 
టనుకొంటున్నావు! అది భూమి. దానికి ఆకాశమే శీర్షంగా గల మేరుపర్వతం అందమైన కర్ణిక. అక్కడనుండి 
ఆ (బ్రహ్మదేవుడు సకల చరాచర జంతుసమూహాన్ని సృజించే భారాన్ని వహిస్తూ (ప్రకాశిస్తున్నాడు. 

నిశ్రేషం: పై వచనంలో (బ్రహ్మ స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ అక్కడ మేదిని (బ్రహ్మశరీరంలోని మేదోమాంసమని వివరించబడింది. 
ఇక్కడేమో (బ్రహ్మదేవుని ఆసనంగా నిర్మితమైన పద్మమే భూతధాత్రిగా భూమిగా చెప్పబడుతూ ఉన్నది. దీనిని బట్టి మనం 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 539 
नि 
(గ్రహించవలసినదేమిటంటే ప్రాచీనతమకాలాన నరుడు ఈ సృష్టి ఏర్పడినవిధానాన్ని గూర్చి అనేక ఆలోచనలు చేసి ఉన్నాడు. 
వాటిలో కొన్ని తర్కసహమైనవిగా ఉన్నవి అనుకొన్నవి, ఇక్కడ చోటుచేసికొనటం జరిగింది. 
వ. అని భృగుండు సెప్పిన విని భరద్వాజుండు 'భూతంబు లై దగుట యేమిట?' నని యడిగిన నతం డతని 
కి ట్లనియె. 85 
ప్రతిసదార్దం: అని= పైవిధంగా; భృగుండు= భృగుముని; చెప్పినన్‌= పలుకగా; విని= ఆలకించి; భరద్వాజుండు= భరద్వాజ 
బుషి; భూతంబులు= మహా పదార్థాలు; ఐదు+అగుట+ఏమిటన్‌?= ఐదు కావటం దేనివలన? (ఎక్కువ తక్కువలు ఏల 
లేవు?); అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; అతండు= ఆ భృగువు; అతనికిన్‌= ఆ భరద్యాజమునికి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా 
అన్నాడు. 
తాత్సర్యం: భృగువచనం విన్న భరద్వాజుడు (ప్రశ్నించాడు. 'మహాపదార్థాలు భూతాలు ఐదే దేనివలన అయినట్లు? 
ఏ కారణాన అవి అయిదుగా రూపుదాల్సినవి?' అని. దానికి సమాధానం మహాజ్ఞాని అయిన భృగువు ఇట్లా ఇస్తున్నాడు. 
క వాయువు చేష్టా రూపము, । మైయునెడ నభంబు, ద్రవము మునివర! జల మూ 
ష్మాయిత మనలము; గారి । న్యాయితము ధరిత్రి; యిట్టు లైదు దెటింగుల్‌. 86 
ప్రతిపదార్థం: మునివర!= ఓ బుషికశ్రేష్టా! భరద్వాజా!; చేష్టా రూపము= చైతన్యరూపం; వాయువు= గాలి; మోయునెడన్‌= శబ్దించే 
చోట; నభంబు= ఆకాశం; (ద్రవము= (స్రవించేది, పారునది; జలము= నీరు; ఊష్మాయితము= వేడిమి చెందింది; అనలము= 
నిప్పు; కాఠరిన్యాయితము= గట్టితనం చెందినది; ధరిత్రి= భూమి; ఇట్టులు= ఈ విధంగా; ఐదు తెజుింగుల్‌= ఐదు విధాలు. 
తాత్సర్యం: సృష్టిలో చేష్టలు, శబ్దాలు, (స్రావాలు, వేడిమి, గట్టితనం ఏర్పడటానికై పంచమహాభూతాలు 
€> €> 3 €> ५~ 
ఆవిష్కరించబడ్డాయి. చేష్టలు వాయురూపాన, శబ్దాలు ఆకాశం ద్వారా, స్రావాలు నీటివలన, వేడిమి నిప్పు నుండి, 
గట్టితనం భూమివలన కలిగాయి. కాబట్టి పంచభూతాల అవసరం ఆ విధంగా ఏర్పడినది. 
విశేషం: ఇక్కడకూడా (శ్రోతలోని తార్కిక దృష్టి వ్యక్తమైనది. ఆదిలో అయిదు భూతాలే ఎందుకు ఏర్పడవలసి వచ్చినది? అనేది 
మౌలిక (ప్రశ్న. దానికి సంతృప్తికరమైన సమాధానం భృగువు అందించాడు. 
వ. ఈయయిదింటన కాదె జంగమంబులు స్థావరంబులు నైనయవి!' యనుటయు భరద్వాజుండు 'స్థావరంబుల 
యందు భూతగుణంబు లేమిటం గంటి? మని యడిగిన భృగుం డిట్లనియె. 87 


ప్రతిపదార్థం: ఈ4+అయిదింటన్‌+అ= ఈ ఐదింటివలననే; కాదె= కదా; జంగమంబులు= తిరుగాడెడివి; స్థావరంబులున్‌= 
కదలనివి; ఐన+అవి!= కలిగినవి!; అనుటయున్‌= అనగా; భరద్వాజుండు= భరద్వాజముని; స్థావరంబులఅందున్‌= నిలిచి 
ఉండువాటియందు; భూతగుణంబులు= పంచభూతాల లక్షణములు; ఏమిటన్‌= ఏ విధంగా; కంటిమి?= చూచితిమి?; 
అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; భృగుండు= భృగుమహర్షి; ఇట్ల్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ పంచభూతాలకారణంగానే సృష్టిలో కనిపించే రెండు విధాలయిన పదార్థాలు 1. తిరుగాడేవి, 
2. నిలిచి ఉండేవి (క్రమంగా జంగమాలు, స్థావరాలు) ఏర్పడ్డాయి. సృష్టి సర్వస్వమూ ఈ జంగమ స్థావరాత్మకమే.” 
అని భృగువు పలికితే భరద్వాజుడు మళ్ళీ (ప్రశ్నిస్తున్నాడు - “పంచభూతాల లక్షణాలు స్థావరాలలో ఎట్లా 
గమనించగలం? అని. దానికి భృగువు సమాధానం ఇట్టా ఇచ్చాడు. 


540 శ్రీమదాంధ్ర మహాభారతము 


29 


“అశని నిర్గ్మోషంబు నాకర్ణనము లేక । వికృతి నెట్టులు వొందు వృక్ష? మాక 
సముశక్తి సూవె శ్రోత్రము నిదాఘంబు సో । కునవాడు( జో( కెటుంగుట సమీర 
శక్తి మార్గము గని చాగెడు( గనుట తే । జశ్ళ్శక్తి పాదపసంజ్ఞ[ 2८८०८ 
బాదజిహ్వాల( గొని బానంబు సేయుట । జలశక్తి జిహ్వా నైజంబు లైన 


తే, కుసుమ ధూపాది గంధముల్‌ గొనుట నెలమి(। దాల్లు నని చెప్పు దరువు వేదంబు ఘ్రాణ 
ముర్విశక్తి యి ట్లయిదును నుల్లసిలుట । ననఘ! భూజంబు పంచభూతాత్మకంబు. 88 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా!; అశని 96०२० = పిడుగు శబ్దమును; ఆకర్లనము లేక= వినటంలేకుండా; వృక్షము= 
చెట్టు; వికృతిని= ఏకారమును, మార్చును; ఎట్టులు+పొందున్‌?= ఏ విధంగా చెందుతుంది?; ఆకసము శక్తి+చూవె= ఆకాశం 
యొక్క శక్తి సుమా!; (శ్రోత్రము= చెవి; వృక్షము= చెట్టు; నిదాఘంబు సో(కునన్‌= వేడిమి తాకిడివలన; వాడున్‌= వాడిపోతుంది; 
చో(కు+ఎణుంగుట= స్పర్శ (తాకు) తెలిసికొనటం; సమీరశక్తిన్‌= గాలి ప్రభావంవలన; వృక్షము; మార్గమున్‌+కని= దారిని చూచి; 
చాగాడున్‌= సాగుతుంది; కనుట= చూడటం; తేజస్‌+శక్తిన్‌= వెలుతురు ప్రభావంవలన; వృక్షము; పాదప సంజ్ఞన్‌= పాదపము 
అనే పేరుతో; పర(గున్‌= ఒప్పుతుంది; పాదజిహ్వలన్‌= వేళ్ళు అనే నాల్కలతో; కొని= స్వీకరించి; పానంబు+చేయుట= (త్రాగుట 
చేయటం - (త్రాగటం; జలశక్తిన్‌= నీటి ప్రభావంవలన; జిహ్వ నైజంబులు= నాల్క స్వభావాలు; ఐనన్‌= కాగా, ఈ విధంగా 
నాలుగు భూత లక్షణాలు నిరూపితాలు కాగా; కుసుమ ధూప+ఆది గంధముల్‌= పూవులు, పొగలు మొదలైన వాటి వాసనలు; 
కొనుటన్‌= స్వీకరించటం; తరువు= చెట్టు; ఎలమిన్‌= బాగుగా; తాల్బును+అని= వహించును, ధరించును అని; వేదంబు= 
వేదం; చెప్పున్‌= పలుకును; (ఘాణము= వాసన చూచే ఇం(ద్రియం, ముక్కు; ఉర్పిశక్తిన్‌= భూమిశక్తివలన; ఇట్టు= ఈ విధంగా; 
అయిదును= ఐదు భూతముల లక్షణాలను; ఉల్లసిలుటన్‌= ప్రకాశిస్తూ ఉండటంవలన; భూజంబు= చెట్టు (భూమినుండి పుట్టినది); 
పంచభూత+ఆత్మకంబు= ఐదు భూతాల స్వరూపం గలది. 

తాత్సర్యం: పాపరహితుడవయిన ఓ భరద్వాజా! స్థావరమైన చెట్టులో పంచభూతాల లక్షణాలు ఎట్టా 
వ్యక్తమౌతున్నాయో చూడుము. చెట్టు పిడుగుపాటుకు వికృతిని పొందుతుంది. పిడుగు శబ్దాన్ని వినకుండా వికారాన్ని 
ఎట్టా చెందుతుంది? కాబట్టి శబ్దాన్ని (గ్రహిస్తున్నదంటే దానికి ఆకాశలక్షణమైన (శ్రవణేం(ద్రియం చెవి ఉన్నట్లే, వేడిమి 
సోకితే వాడిపోతుంది. స్పర్శను గ్రహించటమంటే వాయువు లక్షణాన్ని ధరించినట్లే. దారి చూచుకొని సాగుతుంది, 
పెరుగుతుంది. చూచుట అనే (క్రియ తేజశ్ళక్తికి చెందింది కాబట్టి వెలుతురు (గ్రహించే నేత్రమున్నట్లే. చెట్టును 
పాదపం అంటారు. అనగా పాదజిహ్యలతో, వేళ్ళ రూపంలోని నాలుకలతో పానం చేస్తుంది. ఇక్కడ జలశక్తిని 
ధరించినట్లు కాగా, చెట్టు, పూవులు, పాగలు మొదలైనవాటి వాసనలు (గ్రహిస్తుంది - అని వేదం పలుకుతున్నది. 
కాగా చెట్టు ఆఘ్రాణిస్తున్నట్లే. ఇది భూమి లక్షణం. ఈ విధంగా స్థావరమైన వృక్షంలో కూడా ప్రాథమికాలయిన 
పంచభూతాల లక్షణాలు గోచరిస్తున్నాయి కాబట్టి చెట్టు పంచభూతాత్మక మైనదిగా అంగీకరించవలసిందే. 
విశేషం: తరువులో ఘ్రాణలక్షణం తప్ప మిగిలిన అన్ని లక్షణాలూ సహజంగానే (ప్రత్యక్ష ప్రమాణాలతోనే నిరూపితమైనాయి. 
ఘ్రాణలక్షణం - వాసన చూచే గుణం దగ్గరకు వచ్చేసరికి ప్రత్యక్షప్రమాణం చాలదు. అందుకని అక్కడ వేదాన్ని ప్రమాణంగా 
చూపాడు భారతకర్త. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించకపోతే ఆస్తిక్యమే దెబ్బతింటుంది కాబట్టి అది తిరుగులేని ప్రమాణ మన్నమాట. 
వ. శైలాదుల యందు నిట్ల యూహింప( 2368 భంగులం గలిగియుండుః బంచభూతాత్మకంబు గాని భూతంబు 

లేదనుట వేదనిశ్చయం' బనిన విని భరద్వాజుండు. 89 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 541 


ప్రతిపదార్థం: శైల+ఆదులయందున్‌= కొండలు మొదలయినవాటియందును; ఇట్టు+అ= ఈ విధంగానే; ఊహింపన్‌= 
ఆలోచించగా; పెజభంగులన్‌= ఇతర విధాలను, పద్దతులను; కలిగి+ఉండున్‌= వహించి ఉండును; పంచభూత+ఆత్మకంబు+కాని= 
పంచభూతాలతో ఏర్పడినది కాని; భూతంబు= (కలిగినది) వస్తువు, (ప్రాణి, పదార్థం; లేదు+అనుట= లేదనటం; వేదనిశ్చయంబు= 
వేదంయొక్క నిర్లయం; అనినన్‌= అనగా; విని= ఆలకించి; భరద్వాజాండు= భరద్వాజ ముని. 
తాత్సర్యం: కొండలు మొదలైనవాటిలో కూడా ఇదే విధంగా ఆలోచించగా, పంచభూతాలలో ఏర్పడని (ప్రాణి 
లేదన్నది వేదం నిర్ణయించిన విషయం” అనగా విన్న భరద్వాజుడు. 
విశేషం: ఇక్కడ పూర్వ లక్షణాన్ని చెలరేగకుండా చేసే ఉద్దేశంతోనే భృగువు “ఇది వేద నిశ్చయంబు' అని చివరిమాటగా 
పలికినట్టున్నాడు. 
క “భూముఖ్యం బగు భూత । గ్రామంబు గుణంబు లైన గంధాదుల( దే 
జోమహిత యనుభవించుట । యేమెయి? నెద్దాని కావహిల్లుచునుండున్‌.' 90 
ప్రతిసదార్థం: తేజస్‌+మహిత!= గొప్పతేజస్సుగలవాడా!; భూముఖ్యంబు+అగు= భూమి మొదలైన; భూతగ్రామంబు గుణంబులు+ 
ఐన= భూతాల సమూహం యొక్క స్వభావాలైన; గంధ+ఆదులన్‌= వాసన మొదలైనవాటిని; అనుభవించుట= పొందటం; ఏ 
మెయిన్‌= ఏ విధంగా; ఏ+దానికిన్‌= దేనికి; ఆవహిల్లుచున్‌+ఉండున్‌?= కలుగుతూ ఉంటుంది? 
తాత్సర్యం: 2 रष! భూమి మొదలయిన పంచభూతాలకు గంధం మొదలయిన లక్షణాలున్నాయి. ఆలక్షణాలను, 
స్వభావాలను ఏ విధంగా ఎవరు అనుభవిస్తారు? ఆ అనుభవం అనేది ఏ క్రమంలో ఎవరికి చెందుతుంది”. 
విశేషం: సృష్టి అంతా పంచభూతాత్మకం. ఇతరమైన దేదీ లేదు. అయినప్పుడు అనుభోక్తా, అనుభుక్తమూ రెండూ సాంకేతికంగా 
ఒకటే. అందుకని అనుభవాన్ని గురించిన క్రమపరిణామాన్ని వివరించవలసి వచ్చింది. 
తే. అనిన భృగు డిట్టులను “విషయములు నింద్రి । యములు మనసును గ్రమసాధనములు గాగ 
నంతరాత్మ ప్రదర్శి యై యనుభవించి । తతృతము లగు మోదఖేదముల( బొందు. 91 
ప్రతిపదార్థం: అనినన్‌= భరద్వాజుడు అనగా; భృగు(డు= భృగుమహర్షి ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; 
విషయములున్‌= పదార్థాలును; ఇం(ద్రియములున్‌= కన్నులు మొదలైన ఇం(ద్రియాలూ; మనసును= మనస్సు; క్రమసాధనములు+ 
కా(గన్‌= వరుసగా ఉపకరణాలు అవుతుండగా; అంతర్‌+ఆత్మ= లోపలి జీవుడు; (ప్రదర్శి+ఐ= చూచేవాడై; అనుభవించి= 
అనుభవాన్ని పొంది; తద్‌+కృతములు+అగు= ఆ అనుభవముచేత చేయబడిన (కలిగిన); మోదఖేదములన్‌= సుఖదుఃఖాలను; 
పొందున్‌= చెందును. 
తాత్సర్యం: భృగువు సమాధానమిది - “పదార్థాలు, వాటిని గ్రహించే ఇంద్రియాలు, ఇంద్రియాలను నియంత్రించే 
మనస్స్ఫూ - ఈ మూడూ వరుసగా అనుభవ(క్రియకు సాధనాలు. అనుభోక్త లోపలి జీవుడు. అతడే అంతరాత్మ. 
అతడు పై మూడింటిని చూస్తూ పంచభూతాల స్వభావాలను అనుభవిస్తాడు. అనుభవించి, తత్ఫలితంగా సుఖాన్నో 
లేక దుఃఖాన్నో పొందుతాడు. కాబట్టి అనుభోక్స అంతరాత్మ. అతడి (క్రింద మనస్సు, దాని అధీనంలో ఇంద్రియాలు, 
ఇం(ద్రియాల దగ్గర పదార్థాలు ~ ఇదీ (క్రమం (క్రిందినుండి చూస్తే. 
విశేషం: ఇక్కడ వివరించిన వాటిలో విషయాలు - పదార్థాలు, ఇంద్రియాలు కనిపించేవి రెండు. మనస్సు, అంతరాత్మ కనిపించనివి 
రెండు. కనిపించకపోయినా వస్తువులుండవచ్చు - అనేది మన అనుభవంలోని విషయమే. మనస్సు ఉనికిని (గ్రహించవచ్చును. 
మనం చూస్తూకూడా ఒక్కొక్కసారి ఎదుటి వస్తువును గ్రహించలేము. కారణం మనస్సు అక్కడ లేక. కాబట్టి ఇంద్రియాలతోపాటుగా 
మనస్సుకూడా అనుభవానికి అవసరమే. 


542 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అప్పురుషుండు. 92 
తాత్సర్యం: ఆ మానవుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
విశేషం: భారతీయ వేదాంత శాస్త్రాలలో ఈ పురుషశబ్దానికి ఒక (ప్రత్యేకత ఉన్నది. (ప్రకృతి, పురుషుడు వంటి వాడుకలో పురుష శబ్దాన్ని 
పర్యాయశబ్దాలతో ప్రయోగించరు. అట్లాగే పురుషోత్తముడంటే విష్ణువు. నరోత్తముడంటే ఆ అర్థం రాదుమరి! పురుషసూక్తమనే వాడుక 
తప్ప మానవ సూక్తంవంటి మాటలు లేవు. ఆ దృష్టిలో ఇక్కడి పురుష శబ్దం అంతరాత్మకు పర్యాయంగా ప్రయుక్తమైనట్టు ఉన్నది. 
క दर्भ छतत నిభీల । గాత్ర వ్యాప్తత్వమహిమ గలిగి సమీరా 

సూత్రణమున జీవుండును । గోత్రమునై సర్వవర్తకుం డగుచుండున్‌. 93 
ప్రతిపదార్హం: క్షేత్రజ్ఞాండు+అన(గన్‌= క్షేత్రజ్ఞ డనే పేరుతో; నిథఖిలగాత్రవ్యాప్తత్వ మహిమ+కలిగి= మొత్తం శరీరంలో వ్యాపించి 
ఉండెడి గొప్పతనం వహించి; సమీర+ఆసూ(త్రణమునన్‌= (ప్రాణం) గాలి యొక్క (ప్రవేశం వలన; జీవుండును= ప్రాణమూ; 
గోత్రమును+ఐ= వంశమునూ అయి; సర్వవర్తకుండు+అగుచున్‌+ఉండున్‌= అన్నింటా ఉండెడివాడు అవుతూ ఉంటాడు. 
తాత్సర్యం: సృష్టిలోని ఖేదమోదాలకు పా(త్రమై ఉండే ఆ పురుషుడు క్షేత్రజ్ఞుడనే సంజ్ఞతో శరీరమంతా నిండి 
ఉండే గొప్పతనం కలిగి, (ప్రాణవాయువుతో కలిసి ఉండటంవలన జీవుడని పిలువబడుతూ తానే వంశం కూడా 
అయి అన్నింటా వ్యాపించి ఉంటాడు. 
విశేషం: క్షేత్రమంటే శరీరం; క్షేత్రజ్ఞాడు అంటే జీవాత్మ ~ క్షేత్రాన్ని ఎరిగినవాడు అని అర్థం. ప్రాణమనే వాయువుతో 
ఉండటంవలన ప్రాణికి - జీవుడు; అయితే అంతమా(త్రమే కాకుండా వంశలక్షణమూ జీవలక్షణమూ ధరించి సర్వవ్యాప కుడ్జె 
కూడా ఉంటాడు. 
క అగు నీతత్త్యము సత్వా । దిగుణత్రయ వికృతి కత్యతీతంబై పూ 

ర్వ గురుత్వంబునకుం జన । విగతత్వంబునకు నెలవు విమలవిచారా! 94 
ప్రతిపదార్థం: విమలవిచారా!= నిర్మలమైన ఆలోచన కలవాడా!; ఈ తతము= ఈ క్షేత్రత్వం; సత్య్య+ఆది గుణత్రయ 
వికృతికి(న్‌)= సత్యం మొదలైన |త్రిగుణాల వికారానికి; అతి+అతీతంబు+ఐ= మిక్కిలిగా గడచిపోయినదై, దూరమైనదై; 
పూర్వగురుత్వంబునకున్‌= మొదటి గొప్పతనానికి; చనన్‌= వెళ్ళుటకు, చేరుటకు; విగతత్వంబునకు(న్‌)= బొత్తిగా పోయిన 
తనమునకు, మిక్కిలి లేమికి; నెలవు= స్థానం. 
తాత్సర్యం: ఈ క్షేత్ర క్షేత్రజ్ఞతత్వం, సత్వరజస్తమోగుణాలు - అనే ఈ మానవస్వభావ వికారాలకు మిక్కిలి 
దూరమై ఆత్మ ఈ జన్మపరంపరల చ(క్రాన తగుల్కొనక, ముందున్న కైవల్యానికి నిలయమైనది. 
విశేషం: ఈ క్షేతజ్ఞతత్యం ప్రకారం ఆత్మ స్వతఃముక్తం; ఆనందమయం; అయినా జన్మ పరంపరలు అనే చక్రాన తగుల్కొని 
పరిభ్రమిస్తూ తనను తాను మరచి వ్యవహరిస్తూ, చివరకు తన నెలవును - కైవల్యాన్ని చేరుకొంటుంది. 
©. బుధుడు సూక్ష్మ విమల బుద్ది నప్పురుషుని । నరసి కాంచి యతని యంద మనసు 

దిగ్గ విడిచి, యెగ్గు లగ్గును బొందక । శుద్దశాంతి( బరమసుఖము పొందు. 95 
ప్రతిపదార్థం: బుధు(డు= పండితుడు; సూక్ష్మవిమల బుద్దిన్‌= ఆధ్యాత్మమయిన నిర్మలమైన తెలివితో; ఆ+పురుషునిన్‌= ఆ 
క్షేత్రజ్ఞుడిని; అరసి= వెదకి; కాంచి= చూచి; అతనియందున్‌+అ= ఆ క్షేత్రజ్ఞాడి యందే; మనస్సు= హృదయము; దిగ్గ విడిచి= 


శాంతిపర్వము ~ చతుర్గాశ్వాసము 543 
@థ 

దిగవిడిచి, వదలిపెట్టి; ఎగ్గు(న్‌)+లగ్గును= కీడును, మేలును; పొందక= చెందక; శుద్దశాంతిన్‌= పరిశుభ్రమైన శాంతితో; పరమ 

సుఖము= గొప్ప సంతోషం; పొందున్‌= చెందుతాడు. 


తాత్సర్యం: పండితుడు అధ్యాత్మచింతనతో, నిర్మలమతితో కేవలుడైన ఆ పురుషుడిని అన్వేషించి, దర్శించి ఆతడి 
యందే తన మనస్సును లగ్నంచేసి, ఇతరమైన దేనినీ చూడక, కేవల(ప్రశాంతితో సుఖాలనన్నిటిని మించిన ఆ 
పరమసుఖాన్ని పొందుతాడు. 


నిశేషం: పండితుడు క్షేత్రజ్ఞదర్శ్భనంతో పరమసుఖాన్ని పొందగలడు - అంటే పరిశేషన్యాయంతో అపండితుడు దానికి విరుద్దంగా 
గతానుగతికంగా జన్మచక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడని కూడా అర్థం. 


వ. అని వెండియు. 96 
తాత్సర్యం: అని పలికి మరలా. (తరువాతి పద్యంతో అన్వయం). 
భృగుమహాముని భరద్య్వాజునకుం జెప్పిన నర్షాశ్రమాచారక్రముము (సం. 12-181-1) 


2 


“ఆగమ సత్యధర్మాచార తపముల । కునికి పట్టులుగాయగ వనజభవు(డు 

గలిగించె మును బ్రాహ్మణుల మటి కల్పించె । నృప వైశ్య శూద్రుల నిర్మలాత్మ 
బ్రాహ్మణాదికముగ( బర(గు నన్నాలుగు । జాతుల యుజ్ఞ్జ్వలచ్చాయ లోలి 

సొంపారు( దెలుపును గెంపును బసుపు च> । ०4००५००८ గప్పు నయ్యు నంద్రాండ్ర వర్యు 


ఆ. లాత్మకర్మ మెడలి యనులోమ వృత్తి నె । జ్ఞాతి సొచ్చు నన్యజాతి పనికి 
దాని కట్టిభంగి దలకొను( బెక్కులు । పనుల జేసి జారతనము వచ్చు. 97 


ప్రతిపదార్థం: నిర్మల+ఆత్మ!= మలినంలేని ఆత్మకలవాడా! భరద్వాజా!; వనజభవు(డు= (బ్రహ్మదేవుడు; ఆగమ సత్యధర్మాచార 
తపములకున్‌= వేదాలకు, సత్యానికి, ధర్మానికి, ఆచారానికి, తపస్సునకు - ఈ అన్నిటికి; ఉనికి పట్టులు గా(గన్‌= స్థానాలు 
అయ్యేటట్టుగా; మును= ముందుగా; బ్రాహ్మణులన్‌= (బ్రాహ్మణజాతిని; కలిగించె(న్‌)= పుట్టించాడు; మణి= తరువాత; నృప 
వైశ్య శూ(ద్రులన్‌= క్షత్రియ వైశ్య శూ(ద్రులను; కల్సించె(న్‌)= పుట్టించాడు; బ్రాహ్మణ+ఆదికముగన్‌= (బ్రాహ్మణులు మొదలుగా; 
పర(గు= ఒప్పు; ఆ+నాలుగు జాతుల= ఆ నాలుగు వర్ణాల; ఉత్‌+జ్వల+ఛాయలు= బాగుగా ప్రకాశించే మేని రంగులు; ఓలి(న్‌)= 
క్రమంగా; సొంపు+ఆరు= విలసిల్లునటువంటి; తెలుపును= తెల్లదనమూ; కెంపును= ఎగ్రదనము; పసుపుచాయయున్‌= పసుపు 
(పచ్చని) రంగూ; కప్పున్‌= నల్లదనమూ; ఐ= అయి; అని; ఆర్యులు= పెద్దలు; అందురు= అంటారు; ఆత్మకర్మము= తనపని; 
అనులోమవృత్తిన్‌= ఆరోహణ |క్రమానుగతమైన (బ్రతుకు దెరువును; ఎడలి= విడిచి; ఏ+జాతి= 9 వర్లము; అన్యజాతిపనికిన్‌= 
ఇతర వర్ణపు వృత్తికి; చొచ్చున్‌= (ప్రవేశిస్తుందో; దానికిన్‌= ఆ జాతికి; అట్టి భంగి= ఆ పద్దతి; తలకొనున్‌= కలుగుతుంది; పెక్కులు 
పనులన్‌+చేసి= అనేకములయిన పనులవలన; జారతనము= వ్యభిచారం, రంకుతనం; వచ్చున్‌= కలుగుతుంది. 
తాత్సర్యం: ఓ నిర్మలాత్మా! భరద్వాజా! (బ్రహ్మదే వుడు మొదటగా వేదాలకూ, స త్యధర్మ ఆచారాలకూ, తపస్సులకూ 
నెలవులుగా ఉంటారని (బ్రాహ్మణులను సృజించాడు. తరువాత క్షత్రియ 2 శూ(ద్రులను పుట్టించాడు. 
బ్రాహ్మణులు మొదలు శూ(ద్రుల వరకు గల నాలుగు వర్ణాలవారి మేని రంగులు (క్రమంగా తెలుపు, ఎరుపు, 
పసుపు, నలుపు- (అంటారు ఆర్యులు.) ఈ నాలుగు వర్ణాలవారిలో ఏ జాతి వారయినా, తమ వృత్తులు వదలి 
అన్యుల వృత్తులు స్వీకరిస్తే వారికి ఆ వృత్తి ఏర్పడుతుంది. అయితే అటువంటి ప్రవర్తనవలన లోకాన రంకుతనం 
కలుగుతుంది. 


544 శ్రీమదాంధ్ర మహాభారతము 


క సితరక్తపీత నీలము । లతులమతీ! మొదలు దొడ(గి యంతంతకు హీ 

58८ దాల్లు( గాన 65०6680 । చితి నీ పరిపాటి గర్మశీలతకొటకున్‌.' 98 
ప్రతిపదార్థం: అతులమతీ!= సాటిలేని బుద్దిగలవాడా!; సిత రక్త పీత నీలములు= తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు; మొదలు+తొడ(గ= 
మొదలుకొని; అంతకున్‌+అంతకున్‌= అంతకంతకు క్రిందికి పోయేకొలదీ; హీనతన్‌= తక్కువ తనమును; తాల్బున్‌= ధరించును; 
కాన=. इण); కర్మశీలత కొటుకున్‌= కర్మల స్వభావాల కొరకు; ఈ పరిపాటిని= ఈ క్రమాన్ని; ఎటిణగించితిన్‌= తెలిపాను. 
తాత్సర్యం: ఓ భరద్వాజా! తెలుపు ఎరుపు పసుపు నలుపు లనే ఈ వర్ణాలు మొదటినుండి (క్రిందికి వచ్చే కొలది 
తక్కువతనాన్ని వహిస్తాయి. తెలుపుకంటె ఎరుపు తక్కువ, అంటే (బ్రాహ్మణుడికంటె క్షత్రియుడు హీనుడు. ఈ 
విధంగా ఈ వర్ణాలలో హెచ్చు తగ్గుల (క్రమాన్ని ఆయా వర్ణాల స్వభావాల ఎరుకకొరకు నీకు తెలియజేశాను”. 

ac) A ac) 

విశేషం: వర్లం అనేమాటకు రంగు అని అర్థం. మొట్టమొదట ఈ వర్లభేదం మానవశరీర వర్ణాల కారణంగానే ఏర్పడి, అనంతరం 
పెద్దకాలానికి కులంగా స్థిరపడిపోయి ఉంటుంది. గ్రంథం ప్రాచీనం కాబట్టి ఆ మొదటి లక్షణాలు గ్రంథస్థాలుగా నిలిచాయి. 
వ. అని మటియును. 99 
ప్రతిపదార్థం: అని= పలికి; మణియును= ఇంకను. 
తాత్సర్యం: అని పలికి ఇంకా ఇట్లా (ప్రసంగిస్తున్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. సత్యమ బ్రహ్మము దపమును । సత్యమ ప్రజలను సృజించు సత్యము లోక 

స్థిత్యాధానము( జేయును । సత్యం బన్భతంబుచేత సంపిహిత మగున్‌. 100 
ప్రతిపదార్థం: సత్యము+అ= సత్యమే; బ్రహ్మము= వేదం; తపమును= తపశ్చర్య కూడా; సత్యమ= సత్యమే; 38९5 = జనులను; 
సృజించు(న్‌)= పుట్టిస్తుంది; సత్యమ= సత్యమే; లోకస్టితి+ ఆధానమున్‌= జగత్తుయొక్క ఉనికిని స్థాపించుటను; చేయున్‌= చేస్తుంది; 
సత్యంబు= సత్యం; అనృతంబుచేత(న్‌)+అసత్యంచేత; సంపిహితము= బాగుగా కప్పబడింది; అగున్‌= అవును. 
తాత్సర్యం: సత్యమే వేదం, సత్యమే తపస్సు, సత్య(వ్రతాన్ని పాటిస్తే తపస్సు చేసినట్లే. సృష్టిలో (ప్రజాసంతతిని 
సత్యమే సృష్టిస్తున్నది. లోకం నిలిచి ఉండటానికి సత్యమే కారణం. ఈ విధంగా లోక సృష్టికి, లోకస్ట్థితికి ఆధారమైన 
ఈ సత్యం అసత్యం వలన కప్పబడిపోతుంది. 
విశేషం: సత్యశబ్ద వ్యుత్సత్తి (గ్రహించదగింది. “సతొకి చెందింది సత్యం. ఈ 'సతో అనే శబ్దం వేదాంత పరిభాషలో ఎక్కువసార్లు 
వస్తుంటుంది. సత్‌= ఉనికి; సత్తా అనే సంస్కృతశబ్దం కూడా ఇటువంటిదే. “సతొకి వ్యతిరిక్తం “అసతో. అసత్తునుండి సత్తుకు 
చేరుకోవాలని ఉపనిషత్తుల =. 
వ. అట్లుంగాక ధర్మాధర్మంబు లన బ్రకాశతమంబు లన బోధాజ్ఞానంబు లన స్వర్గ నరకంబు లన సుఖదుఃఖంబు 

లన బర(గు బుధజన వ్యావహారిక శబ్దంబులకు నర్భంబులై సత్యాన్ఫతంబులు ప్రవర్తిల్లుం గావున. 101 
ప్రతిపదార్థం: అట్టున్‌+కాక= ఆ విధంగానే కాకుండా; ధర్మ+అధర్మంబులు+అనన్‌= పుణ్యం పాపం అనగా; (ప్రకాశ 
తమంబులు+అనన్‌= కాంతి, చీకటి అనగా; బోధ+అజ్ఞానంబులు+అనన్‌= జ్ఞానం అజ్ఞానం అనగా; స్వర్గ నరకంబులు+అనన్‌= 
పుణ్యలోకం పాపలోకం అనగా; సుఖదుఃఖంబులు+అనన్‌= సంతోషం, ఏడుపు అనగా; పర(గు= ఒప్పెడు; బుధజన వ్యావహారిక 
శబ్దంబులకున్‌= పండిత జనుల పలుకులలోని పదాలకు; అర్థంబులై= శబ్దార్థాలై తెలియపరచే శబ్దాలై; సత్య+అనృతంబులు= 
సత్యం అసత్యం అనేవి; (ప్రవర్తిల్లున్‌= (ప్రవర్తిస్తాయి; కావున(న్‌)= కాబట్టి. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 545 


తాత్సర్యం: లోకాధారమైన సత్యం అసత్యంచేత కప్పబడటమే కాదు, లోకంలో పుణ్యపాపా లని, వెలుతురు చీక 
టని, జాన అజ్లానా లని, పుణ్యలోక పాపలోకా లని, సుఖదుఃఖా లని, ఆర్యులు వ్యవహరించే మాటల కరాలు 
౧ a a థ 
కూడా (క్రమంగా సత్య అసత్యాలే. అంటే సత్యమంటే ధర్మం, కాంతి, జ్ఞానం, స్వర్గం సుఖం - అని అర్థాలు. 
ఆ విధంగానే అసత్యమంటే పాపం, చీకటి, తెలివి తక్కువతనం, నరకం, దుఃఖం - అని గ్రహించాలి. లోకంలోని 
మంచిమొత్తం సత్యం, చెడుగంతా అసత్యం - ఇదీ ఫలితార్థం. 
క అనఘా! దుఃఖాత్మకమగు । నన్భతం బడ(గించుటకు( బ్రయత్నమున సుధీ 

జను లాచరింతు రనిశం । బును మోహవిఘాతి నియమములు నిష్టమెయిన్‌. 102 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; సుధీజనులు= పండితులు; దుఃఖ+ఆత్మకము+అగు= దుఃఖస్పరూపమైన; న+బుతంబు= 
అసత్యం; అడ(గించుటకు(న్‌)= అణచుటకు; ప్రయత్నమున(న్‌)= గొప్ప యత్నంతో; అనిశంబును= ఎల్లప్పుడును; మోహవిఘాతి 
నియమములు= మానసిక విభ్రాంతిని చంపు కట్టుబాట్లు; నిష్టమెయిన్‌= దీక్షతో; ఆచరింతురు= ఆచరణలో పెట్టుతారు. 
తాత్సర్యం: పాపమెరుగని ఓ భరద్వాజా! దుఃఖస్వరూపమైన ఈ అసత్యాన్ని అణచగోరి, పండితులు గొప్ప 
యత్నంతో పొరపాట్లను తొలగించే కట్టుబాట్లను ఎప్పుడూ దీక్షతో ఆచరిస్తూ ఉంటారు. 

౧ €> 62 oa — 

నిశేషం: సతా సత్యాలు యథార్థంగా ఉన్నవి ఉన్నట్టుగా కనిపిస్తే నరులు సామాన్యంగా సత్యాన్నే ఎన్నుకొంటారు. అయితే అసత్యం 
సత్యంవలె భ్రాంతి కలిగిస్తుంది. ఆ (భ్రాంతిని నిర్మూలించే ప్రయత్నం సుధీజనులే చేయాలి. సామాన్యులకు అది అలవిమాలిన పని. 
క ఒలయు జరావ్యాధి द) । తులు శారీరములు గాఢ తోదక శోకా 

దులు మానసములు; దుఃఖుం । బులు రెండు విధముల నిట్లు పురుషు నలంచున్‌. 103 
ప్రతిపదార్థం: ఒలయు= కలిగెడు; జరావ్యాధి ప్రభృతులు= ముసలితనం, రోగం మొదలైనవి; శారీరములు= ఒడలికి, శరీరానికి 
చెందినవి; గాఢ తోదక= బాధించే; శోక+ఆదులు= గట్టి (మానసిక) బాధ, బంధునాశంవలన దుఃఖం మొదలయినవి; 
మానసములు= మనస్సునకు చెందినవి; దుఃఖంబులు= బాధలు; రెండు విధములన్‌= రెండు రీతులలో; ఇట్టు= ఈ ఏధంగా; 
పురుషున్‌= మానవుడిని; నలంచున్‌= బాధిస్తాయి. 
తాత్సర్యం: మానవజీవితంలో దాపురించే బాధలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి శారీరక దుఃఖాలు, 
ముసలితనం, రోగం మొదలైనవి. రెండు - మానసిక బాధలు, బంధునాశం మొదలైనవాటి వల్ల కలిగేవి 


క శారీర మానసములగు । నీ రెండు విధములు దన్ను ८७ యుండం 
గోరికొని నియమములయ బ్రతి । కారం బొనరింప(గా సుఖం బొందు నరున్‌. 104 


ప్రతిపదార్థం: శారీర మానసములు+అగు= శరీరానికి, మనస్సునకు చెందినవైన; ఈ రెండు విధములు= పైన తెలిపిన రెండు 
రకాలయిన రోగాలు; తన్ను(న్‌)= తనను (నరుడిని); ఏ(పక+ఉండన్‌= బాధించకుండా ఉండుటను; కోరికొని= తనకై అభిలషించి; 
నియమములన్‌= కట్టుబాట్లతో; ప్రతికారంబు+ఒనరింపగాన్‌= (ప్రతిక్రియ చేస్తే; నరున్‌= మానవుడిని; సుఖంబు+ఒందున్‌= 
క్షేమం పొందుతుంది. 


తాత్సర్యం: శారీరకంగా, మానసికంగా దాపురించే రోగాలను శారీరకమైన మానసికమైన నియమ నిష్టలతో 
నియం(త్రించ గలిగితే అవి నరుడిని బాధించపు. అట్టి ఆ నరుడు సుఖిస్తాడు. 


546 శ్రీమదాంధ్ర మహాభారతము 


నిశేషం: పద్యంలోని “తన్ను నేపక యుండంగోరికొని” అనే మాటలు గమనించదగ్గవి. కోరుట వేరు, కోరుకొనుట వేరు. కోరుకొనుట 
అంటే తనకొరకు కోరటం. అంటే గట్టిగా సంకల్పించుకొని ఆ సంకల్పబలంతో ఒక నిర్ణయానికి రావటం. అట్టా గట్టి నిర్ణయం 
జరిగితే దుఃఖనివారణ సాధ్యమే నంటున్నాడు భృగువు 
క విను దుఃఖుంబులం దెగ( @८ । చిన పురుషుడు సౌఖ్య సక్తచిత్తు(డు గా కా 
రిన వైరాగ్యము జెందిన । ననుపమ మగు పరమపదము నమ్మెయి సేర్ల్షున్‌?' 105 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము; దుఃఖంబులన్‌= శారీరక మానసిక వ్యాధి - ఆధులను; తెగన్‌+తో(చిన పురుషు(డు= ఛేదించి 
నెట్టివేసిన నరుడు; సౌఖ్యసక్త చిత్తుడు= సుఖమునందు తగుల్కొన్న మనస్సు కలవాడు; కాక= కాకుండా; ఆరిన వైరాగ్యమున్‌= 
శాంతించిన విరాగి తనమును-విషయవాంఛలు లేకుండుటను; చెందినన్‌= పొందినచో; న+ఉపమము+అగు= సాటిలేనిదగు; 
పరమ పదమున్‌= గొప్పస్థానాన్ని, మోక్షాన్ని; ఆ+మెయిన్‌= ఆ విధముగా; చేర్చున్‌= పొందించును. 
తాత్సర్యం: సైన వివరించినట్లుగా సంకల్పబలంతో, స్థిరనిశ్చయంతో వ్యాధి - ఆధులను దూరీకరించుకొన్న నరుడు 
ఆ జయంతో, మళ్ళీ సుఖసంతోషాల వెంటబడిన సామాన్యనరుడివలె ప్రవర్తించకుండా, విషయవాంఛలు శాంతించినవాడై 
ప్రశాంతమైన వైరాగ్యాన్ని స్వీకరించాలి. అపుడు ఆ వైరాగ్యమార్గం అతడిని ముక్తికి చేర్చుతుంది”. 
విశేషం: ఆధివ్యాధుల నిరోధంతో నరుడి మనశ్ళరీరాలు రెండూ పరిశు(భ్రపడి కాంతిమంతములౌతాయి. అయితే ఆ స్థితిలో 
నరుడు మళ్ళీ పాత(త్రోవలో (ప్రపంచ సుఖాల వెంటబడి పరుగెత్తితే ప్రయోజనముండదు. కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టే, అందువలన 
మనళ్ళరీరారోగ్యాలు ఉజ్ఞులంగా ఉన్నపుడు ప్రశాంతచిత్తుడై విరాగిగా బ్రతకగలిగితే మోక్షాన్ని చేరుకోగలుగుతాడు నరుడు. 
వ. అనిన విని భరద్వాజుం 'డాశ్రమధర్మ ప్రకారంబులు సువ్యక్తంబులుగా నెఖింగింపు' మనుటయు భృగుం 
డిట్లనియె. 106 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; భరద్వాజుండు= భరద్వాజ ముని; ఆ(శ్రమ ధర్మ (ప్రకారంబులు= 
(బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సంన్యాస ఆ(శ్రమముల యొక్క నీతి నియమాలు; సువ్యక్తంబులుగాన్‌= బాగుగా స్పష్టపడే విధంగా; 
ఎటీంగింపుము= తెలియజేయుము; అనుటయున్‌= అనగా; భృగుండు= భృగుమహర్షి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ఆ విధంగా దుఃఖనివారణ మార్గాన్ని భృగువునుండి గ్రహించిన భరద్వాజుడు “ఆశ్రమధర్మాలు - 
(బ్రహ్మచారిగా, గృహస్సుడుగా, వానప్రస్థుడుగా, సంన్యాసిగా నరుడు ఆచరించవలసిన ధర్మాలను సుస్పష్టంగా 
తెలుపు'మనగా, సరి అని ఆ భృగుమహర్షి భరద్వాజుడిని ఉద్దేశించి ఈ విధంగా పలికాడు. 


సీ, గురునకు భక్తుడై పరమాదరమున వే । దాభ్యాస మెప్పుడు నాచరించు 


చును, శౌచశీలత వినయంబు త్రిషవణ । స్నానంబు భాస్మరానలసపర్య 
పాటించుచుండుట బ్రహ్మచారికి వృత్తి; । ధనధాన్యములు గర్హితములు గాని 
తెరువున( బడసి యతిధిపూజ మున్నుగా । నన్నపానాది భోగానుభవము( 


తే, బొందువా(డు గృహస్టుండు; గందమూల । శాక ఫలము లాహారంబు శయ్యభూమి 

వననివాసికి నిస్సంగవర్తనమున । భిక్ష బ్రదుకుగ యతి శాంతి బేర్ణియుండు. 107 
ప్రతిపదార్హం: | బ్రహ్మచారికిన్‌= (బ్రహ్మచర్యం - విద్యార్థిత్వం అనే ఆశ్రమంలో ఉన్నవాడికి; గురునకున్‌= చదువు ठठ) అధ్యాపకుడికి; 
భక్తుడు+ఐ= (శ్రద్దకలవాడై; పరమ+ఆదరమున(న్‌)= గొప్ప అభిమానంతో; వేద+అభ్యాసము= వేదములను అభ్యసించుట- 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 547 


నేర్చుకొనుట; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; ఆచరించుచున్‌= చేయుచు; శౌచశీలత= శుభ్రతతోడి స్వభావం; వినయంబు= అణకువ; 
త్రి+సవన= మూడు హోమములయందు; స్నానంబు= స్నానము చేయుట; భాస్కర+అనల సపర్య= సూర్యుడి, అగ్ని సేవను; 
పాటించుచుండుట= (క్రమంగా చేస్తూఉండటం; వృత్తి= ధర్మం - (బ్రహ్మచారికి సై విధులు పాటించటం ధర్మమనుట; 
ధనధాన్యములు= డబ్బు, గింజలు; గర్ఫితములు+కాని= నిందితముకాని; తెరువునన్‌= పద్దతియందు; పడసి= పొంది; అతిథిపూజ= 
అతిథుల ~ భోజనసమయానికి ఇంటికి వచ్చిన వ్యక్తుల సత్కారం; మున్ను+కాన్‌= మొదట జరుగుచున్నట్టుగా; అన్నపాన+ఆది 
భోగ+అనుభవమున్‌= భోజనం, పానీయం మొదలగు భోగములను అనుభవించటాన్ని; పొందువా(డు= స్వీకరించేవాడు; 
గృహస్థుండు= तै - గృహస్థ ఆశ్రమంలో ఉన్నవాడు; వననివాసికిన్‌= వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నవాడికి; కందమూల 
శాకఫలములు= గడ్డలు, దుంపలు, కూరలు, పండ్లు; ఆహారంబు= భోజనం; శయ్య= పడక; భూమి= నేల; యతి= సన్న్యాసి; 
నిస్‌+సంగవర్తనమున(న్‌)= ఆసక్తిలేని ప్రవృత్తితో; భిక్ష= బిచ్చం; బ్రతుకుగన్‌= జీవనంగా; (బ్రతుకు దెరువుగా; శాంతిన్‌= శాంతితో; 
సేర్చి+ఉండున్‌= అతిశయించి ఉండును. 
తాత్సర్యం: బ్రహ్మచర్యం నాలుగు ఆశ్రమాలలో మొదటిది. బ్రహ్మచారి గురుభక్తి కలిగి, వేదాభ్యాసం నిరంతరం 
చేస్తూ ఉండాలి. శుభ్రత పాటించే గుణంతో అణకువతో మూడు (ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం) హోమాలు 
చేసే సమయంలో స్నానం చేస్తూ సూర్యుడిని అగ్నిని క్రమం తప్పక ఆరాధిస్తూ ఉండాలి. ఇదీ (బ్రాహ్మణధర్మం. 
మూడు పూటలా హోమం చేయాలి వటువు. ధనధాన్యాలు నిందారహితంగా ధర్మమార్గాన పొంది ముందుగా 
అతిథి సత్కారంచేసి, ఆ పిదప భోజనపానీయాదులు స్వీకరిస్తూ ఉండటం గృహస్టుడి ధర్మం. వానప్రస్థ ఆశ్రమానికి 
ఆహారం కందమూలాలు, కూరలు, పండ్లు మా(త్రమే. అతడికి పడక నేలమీద. ఇక చివరి ఆశ్రమం సన్న్యాసం. 
సన్న్యాసి అనాసక్త (ప్రవృత్తితో బిచ్చమే జీవనంగా శాంతితో వెలుగుతూ ఉంటాడు. 
విశేషం: మానవ జీవనకాలాన్ని నాలుగుగా విభజించి - బాల్యంలో, యౌవనంలో, ముదిమి మొదటి దశలో, అనంతరదశలో 
చేయదగిన పనులను (క్రమంగా నిర్దేశించటమే ఈ ఆ(శ్రమధర్మ వివరణం. జీవనవిధానంలో ఒక (క్రమపరిణతి వ్యక్తమౌతుంది. 
క ఫలకాంక్షి గాక నియతిం । జలిపిన నీయఖిల కర్మజాతంబును ని 

ర్మల మోక్షపదము€ జేర్షుట । గలుగు నవశ్యంబు( బుణ్యకరణప్రవణా!' 108 
ప్రతిపదార్థం: పుణ్య కరణ (ప్రవణా!= ధర్మం చేయటంలో ఆసక్తికలవాడా! - ఓ భరద్వాజా!; ఈ అఖిల కర్మజాతంబును= 
ఈ పైన వివరించిన మొత్తం ధర్మముల సమూహాన్ని; నియతిన్‌= నియమంతో; ఫలకాంక్షి గాక= ఫలాన్ని కోరేవాడు కాకుండా; 
చలిపినన్‌= చేసినచో; నిర్మల మోక్ష పదమున్‌= మలినంలేని ముక్తి స్థానాన్ని; అవశ్యము= తప్పక; చేర్చుట కలుగున్‌= పొందించటం 
జరుగుతుంది. 
తాత్సర్యం: ధర్మాచరణ పరాయణుడవైన ఓ భరద్వాజా! పైన వివరించిన ఆ(శ్రమ ధర్మాలు నాలుగింటిని క్రమంగా 
నియమంతో ప్రయోజన కాంక్షతో కాకుండా ఆచరిస్తే తప్పకుండా ముక్తిపదం లభిస్తుంది”. 
విశేషం: ఆ(శ్రమధర్శ్మం నిర్వహణం సామాన్యంగానే చేయవచ్చును. అయితే ఆ చేయుటకు భృగువు ఒక క్రియావిశేషణంగా వాడాడు. 
ఫలకాంక్షిగాకి అని. ప్రయోజన కాంక్షతో గాక, సహజంగా ఆ ఆచరణ జరగాలి. అపుడే ముక్తి మరి! 
వ. అనినవిని భరద్వాజుండు “పరలోకంబున నొండు గలదం; డ్రీ లోకంబునకును నాలోకంబునకును విశేషం 

బెట్టిది? యెటింగింపవే?” యని యడిగిన భృగుం డతని కిట్లనియె. 109 
ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; భరద్వాజుండు= భరద్యాజముని; పరలోకంబు+అన(న్‌)= ఇతరలోకం 
అనగా; ఒండు= ఒకటి; కలదు+అం|డ్రు= ఉన్నది అంటారు; ఈ లోకంబునకును= ఈ మన లోకానికీ; ఆ లోకంబునకును= 


548 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆ పరలోకానికీ; విశేషంబు+ఎట్టిది= భేదం ఏ విధమైనది; ఎణింగింపవే?= తెలియజేయవా?; అని; అడిగినన్‌= (ప్రశ్నించగా; 
భృగుండు= భృగుమహర్షి; అతనికిన్‌= ఆ భరద్వాజుడికి; ఇట్లు+అనియె(న్‌)= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: భృగుమహర్షి మాటలు విన్న భరద్వాజుడు “పరలోకమని, మరొక లోకం ఉన్నది అంటారు. ఆ లోకానికీ 
ఈ లోకానికీ భేద మేమిటి? తెలుపు'మన్నాడు. 
క ఇది కర్మభూమి భోగా । స్పద; మా లోకంబు ధర్మపరులకు సులభం; 

బది సత్యశౌచ సౌజ । న్య దయాదులు లేనివారి కప్రాష్య మగున్‌. 110 
ప్రతిపదార్హం: ఇది= ఈ ఇహలోకం; కర్మభూమి= కర్మలకు పనిపాటులకు జఉద్దిష్టమైన నేల; ఆ లోకంబు= ఆ పరలోకం; 
భోగ+ఆస్పదము= సుఖ అనుభవాలకు నిలయము; అది= ఆ పరలోకం; ధర్మపరులకున్‌= ధర్మ ఆచరణ పరాయణులకు; 


సులభంబు= సుఖంగా దొరికేది; సత్యశౌచ సౌజన్య దయా+ఆదులు= నిజం చెప్పటం, పరిశు(భ్రత, మంచితనం, కరుణ మొదలైన 
గుణాలు; లేనివారికిన్‌= కలుగనివారికి; ఆ(ప్రాప్యము+అగున్‌= పొందరానిది జౌతుంది. 


తాత్సర్యం: ఈ లోకం కర్మభూమి. ఇక్కడ నరుడు కర్మలు చేస్తాడు. కేవలం కర్మాచరణకే ఉద్దిష్టమైనది ఈ లోకం. 
పరలోకం కర్మల ఫలితాల అనుభవాలకు నిలయమైనది. కాబట్టి అది భోగభూమి అనవచ్చును. అయితే ఆ భోగభూమిలో 
ప్రవేశం ధర్మాచరణ పరులయిన నరులకే పరిమితం. సత్య(వ్రతపాలన, శుభ్రత పాటించటం, మంచితనంతో 
వ్యవహరించటం, దయగలిగి ఉండటం మొదలైన మంచి లక్షణాలు లేనివారు ఆ పరలోకాన్ని పొందలేరు. 
విశేషం: ప్రాక్తన కాలాన, నరుడు లోకవ్యవహారనిర్వహణమంతా కార్యకారణ సంబంధబద్దమై ఉన్నదని భావించి, ఆ భావనకు 
విరుద్దమైన సంఘటనలను గమనించినపుడు ఈ కర్మభూమి భోగభూమి - ఆలోచన కలిగి ఉండాలి. ఒక విధంగా ఈ ఆలోచన 
కూడా కార్యకారణ శృంఖలను, జగద్వ్యవహారాలహేతుబద్దతను సమర్థించటానికి ఉదిషమెనదే. 


(> € 

క ఈ లోకము దుఃఖబహుళ, । మా లోకము భూరిసుఖ నిరంతర; మం దే 

జాలియును లేక యొండొరు । తో లెస్సగ( బొంది యుండుదురు జను లనఘా! 111 
ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా!; ఈ లోకము= ఈ ఇహలోకం; దుఃఖబహుళము= కష్టాలతో నిండినది -ఎక్కువ 
కష్టనష్టాలకు పాత్రమైనది; ఆ లోకము= ఆ పరలోకం; భూరిసుఖ నిరంతరము= గొప్ప సౌఖ్యాలతో నిండినది; అందున్‌= ఆ 
పరలోకాన; ఏ జాలియును= ఏ చింతయు; లేక= ఉండక; జనులు= (ప్రజలు; ఒండు+ఒరుతో(న్‌)= పరస్పరం - ఒకరితో ఒకరు; 
లెస్సగన్‌= బాగుగా; పొంది+ఉండుదురు= పొందిక, కూడిక కలిగి ఉంటారు. 
తాత్సర్యం: ఈ లోకం కష్టనష్టాలకు చీకు చింతలకు ఆలవాలమై ఉండగా, ఆ లోకం దీనికి విరుద్దంగా కేవలం 
సుఖాలకూ, క్లేమాలకూ, శుభాలకూ నిలయం. అక్కడి జనులకు ఏ ఖేదమూ ఉండదు. అందరూ పరస్పరం కలిసి 
మెలసి సుఖమయమైన బీవనం సాగిస్తూంటారు. 
తే హస్తి మశకాంతరము గల దరసి చూడ । వాస గృహ శయనాసన వసన గంధ 

మాల్య తౌర్యత్రికారామ మానినీజ । నాది సుఖసాధనములకు నందు నిందు. 112 
ప్రతిపదార్థం: అందున్‌= ఆలోకంలోనూ; ఇందున్‌= ఈ లోకంలోనూ; వాసగృహ= ఉండే ఇళ్ళు; శయన= పడకలు; ఆసన= 
९०९० ~ కూర్చొనుటకు ఉపయోగించే పరికరాలు; వసన= గుడ్డలు; గంధ= (మంచి) వాసనలు; మాల్య= పూల దండలు; తౌర్య(త్రిక= 
సంగీత నృత్యవాద్యము లను మూడు; ఆరామ= ఉద్యానవనాలు; మానినీ జన+ఆది= స్రీజనం మొదలైన; సుఖసాధనములకున్‌= 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 549 


సౌఖ్యమును కలిగించే పరికరాలకు; అరసి చూడన్‌= పరిశీలించి చూడగా; హస్తి మశక+అంతరము= ఏనుగు, దోమల భేదం; 
కలదు= ఉన్నది. 
తాత్సర్యం: ఇహలోక సుఖాలను పరలోక సుఖాలతో పోల్చిచూస్తే దోమకూ, ఏనుగుకూ ఉన్నంత భేదం కనిపిస్తుంది. 
నరుడికి సుఖసాధనాలయిన నివాసగృహాలు, పడకలు, ఆసనాలు, బట్టలు, సుగంధ (ద్రవ్యాలు, పూలమాలికలు, 
సంగీత నృత్యవాద్యాలు, ఉద్యాన వనాలు, (స్త్రీలు - ఈ అన్నింటా ఆ భేదం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పరలోక 
సుఖం ఏనుగైతే (హస్తి, ఇహలోక సుఖం దోమ (మశకం). కాబట్టి పరలోక సుఖమే ఉత్కుష్టమైనది. 
విశేషం: నరుడి జీవితాన తృప్తి ముఖ్యం. అది అనుభూతిద్వారానే కాక, ఆశ ద్యారా కూడా లభిస్తుంది. రాబోయే సుఖాలకై నిరీక్షణలో 
కూడా తృప్తి నిక్షిప్రమై ఉంటుంది. పరలోక సుఖానుభవం ఆ విధమైన తృప్తిని కలిగిస్తూ నరుడిని శాంతింపజేస్తుంది. 
వ. అని వెండియు. 113 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా. 
క “ఇవి పుణ్యలోక విషయ । వ్యవసిత వచనంబు లధమమగు లోకము ठु 

ర్మవిదూరజనులు వొందుదు । రవిరత బహుదుఃఖ నిలయ మది విప్రవరా! 114 
ప్రతిపదార్థం: విప్రవరా!= బ్రాహ్మణ उना; ఇవి= ఈ పైన చెప్పినవి; పుణ్యలోక విషయ వ్యవసిత వచనంబులు= ధర్మలోకాలకు 
చెందిన నిశ్చితాలైన మాటలు; అధమము+అగు లోకము= హీనమైన లోకమును; ధర్మవిదూరజనులు= పుణ్యానికి ఎడమైన (ప్రజలు; 
పొందుతారు= చెందుదురు; అది= ఆ తక్కువలోకం; అవిరత బహు దుఃఖ నిలయము= ఎల్లప్పుడు ఎక్కువగా దుఃఖాలకు 
స్తానం. 
థ 
తాత్సర్యం: భరద్వాజా! ఇపుడు నేను వివరించినవి పుణ్యలోక సంబంధాలైన విషయాలు. కాని, వాటికి విరుద్దంగా 
పాపలోకం కూడా ఉన్నది. ఆ లోకానికి ధర్మానికి, నీతికి, మంచికి దూరమై జీవించే జనులు చేరుతారు. ఆ 

లో పుడూ श्ण సా గా ८4 

5 ० ఎప్పుడూ ఎక్కువ దుఃఖాలకు స్థానంగా నిలుస్తుంది. 
విశేషం: నరుడి మానసిక తృప్తికి, శాంతికి పుణ్యలోక స్థితి ఎంత అవసరమో, పాపలోకపు ఉనికీ అంతే అవసరం. ఈ లోకాన 
దుష్కర్మల అకృత్యాల, పాపాల ఫలితాలు పొందకుండానే గతించినవారు, తప్పించుకొనవీలులేకుండా అక్కడ మరొక అధమలోకం 
ఉండాలి మరి! కర్మఫలితం అనివార్యంగా నరుడికి చెందాలి - అని నరుడు నమ్మినపుడు ఈ లోకాలస్ఫష్టి దేవుడికి తప్పదు. 
క. విను మమకార వివర్ణిత । మనస్ములకు( బుణ్యపాపమార్గంబులు లే 

మిని లోకంబులయ ద్రిమ్మర । రనఘా! పొందుదురు శాశ్వతానందంబున్‌.' 115 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా! భరద్వాజా!; విను= ఆలకించుము; మమకార వివర్ణిత మనస్కులకున్‌= నాది అనే 
భావం వదలిన మనస్సులు కలవారికి; పుణ్య పాప మార్గంబులు= ధర్మ అధర్మ గతులు; లేమిని(న్‌)= లేకుండుటవలన; 
లోకంబులన్‌= లోకాలలో, ఈ పుణ్యపాపలోకాలలో; (త్రిమ్మరరు= తిరుగాడరు; శాశ్యత+ఆనందంబున్‌= నిత్యమైన సుఖాన్ని; 
పొందుదురు= పొందుతారు. 

తాత్సర్యం: భరద్వాజా! 'నాది” అనే అభిమానం, మోహం లేనివారు ఈ పుణ్యపాపమార్గాన ప్రయాణించరు. వారి 
త్రోవ వేరు. వారికి ఈ స్వర్గనరక లోకాలలో తిరుగాడే అవసరం రాదు. వారు నిత్యనిర్మల కేవల ఆనందాన్ని 
అందుకొంటారు”. 


550 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: 'మమకారంి అనే ఒక్క దినుసును దూరీకరించగలిగితే నరుడు కేవలుడుగా మిగులుతాడు. కేవలుడి భావమే కైవల్యం, 
మోక్షం. 


వ. అని చెప్పిభ్భగుండు బ్రహ్మవిహితంబులగు ధర్మంబులు సంక్షేపరూపంబున నెలింగించితి” ననిన భరద్వాజుండు 
ప్రముదితాత్ముం డగుచు నమ్మహాతుం బ్రశంసించి వినతుండై వీడ్మొనియె; నతనిచేత విన్నంతవట్టును నీకుం 
జెప్పితి; నీ వింక నెయ్యది వినవల తనుటయు ననిమిషనదీనందనుతో ధర్మనందనుం 'డాచార విధి విను 
వాంఛ నా మనంబునం బేర్షియుండు” ననవుడు నతం డతని కిట్లనియె. 116 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; భృగుండు= భృగుమహర్షి; బ్రహ్మవిహితంబులు+అగు= (బ్రహ్మచేత చేయబడినవి అగు; 
ధర్మంబులు= విధులు; సంక్షేప రూపంబునన్‌= కుదించిన రీతిలో; ఎటింగించితిన్‌= తెలిపితిని; అనినన్‌= అనగా; భరద్వాజుండు= 
భరద్యాజముని; ప్రముదిత+ఆత్ముండు+అగుచున్‌= సంతుష్ట్రమైన మనస్సు కలవాడు జొతూ; ఆ+మహా+ఆత్మున్‌= ఆ గొప్ప 
హృదయం కలవాడిని - భృగుమహర్షిని; (ప్రశంసించి= పొగడి; వినతుండు+ఐ= నమస్కరించినవాడై; వీడ్కొనియెన్‌=వెడలి 
పోయాడు; అతనిచేతన్‌= ఆ భరద్యాజుడి నుండి; విన్న+అంత+పట్టును= విన్న అంత విషయాన్ని; నీకున్‌= ధర్మరాజువైన నీకు; 
చెప్పితిన్‌= చెప్పాను; నీవు; ఇంకన్‌= మరియును; ఏ+అది= ఏది; వినన్‌+వలతు(వు)?= వినుటకు ఇష్టపడతావు?; అనుటయున్‌= 
అనగా; అనిమిషనదీనందనుతోన్‌= గంగానదీ పుత్రుడైన భీష్ముడితో; ధర్మనందనుండు= ధర్మరాజు; ఆచారవిధిన్‌= ఆచార 
నియమాలను; విను వాంఛ= ఆలకించే కోర్కె; నా మనంబునన్‌= నా మనస్సులో; పేర్చి= అతిశయించి; ఉండున్‌= ఉన్నది; 
అనవుడున్‌= అనిన వెంటనే; అతండు= ఆ భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మజునితో; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా భృగుమహర్షి (బ్రహ్మ విధించిన ధర్మాలను సంక్షిప్తంగా నీకు తెలియజేశాను”. అని 
భరద్యాజుడితో అనగా, భరద్వాజుడు సంతోషించి, భృగువును స్తుతించి నమస్కరించి వెడలిపోయాడు. ©= 
భరద్వాజుడి నుండి నేను విన్నంతవరకు ఆ ధర్మవిశేషాలను నీకు వినిపించాను. నీవు ఇంకా ఏమి వినాలని 
ఇష్టపడుతున్నావు?' అని భీష్ముడు ధర్మజుడితో అనగా, ధర్మరాజు తనకు ఆచారవిధులను వినాలనే కోరిక ఎక్కువగా 
ఉన్నదన్నాడు. దానికి బదులుగా భీష్ముడు ఆచారవిధిని ఇట్టా వినిపించాడు. 


భీష్ముడు ధర్మజునకు నాచారనిధి యెటింగించుట (సం. 12-186-2) 


29 


“సజ్జ్ఞనులం దురాచారవంతుల దురా । చారంబు గష్టత్వకారి యట్లు 
గావున నాచారగతి వింట గడు లెస్స; । రాజమార్గంబున రచ్చ మంద 
మూత్రపురీష విమోక్షంబు సేయమి, । శౌచియై कष्टं నిష్టను జలంబు 
సొచ్చుట, సంధ్యల సూర్యు సేవించుట, । యర్మోదయాస్తమయముల నిద్ర 


తే. వోవకుండుట, పంచార్టభావ మొంది । కుడుచు టన్నంబు దెగడమి, తడిపదములు 
గలుగ నిదురకు( జొరమి సత్మర్మవేది । నారదు(డు వివరించె నాచారములుగ. 117 


ప్రతిపదార్థం: సత్‌+జనులన్‌= మంచి (ప్రజలలో; దుర్‌+ఆచారవంతులన్‌= చెడ్డ నడవడి గలిగిన వారిలో; దుర్‌+ఆచారంబు= 
చెడునడత; కష్టత్వకారి= దుఃఖాన్ని కలిగిస్తుంది; అట్లు+కావునన్‌= ఆ విధం కాబట్టి; ఆచారగతిన్‌= నడవడితీరును, ఆచారముల 
విధాన్ని; వింట= వినుట; కడు లెస్స= మిక్కిలి మంచిది; రాజమార్గంబునన్‌= రాజవీథిలో; రచ్చన్‌= సభయందు; మందన్‌= 
పశువుల సమూహంలో; మూత్ర పురీష విమోక్షంబు+చేయమి= మూత్రం మలం ఏడవకుండటం; శౌచి+ఐ= శుచిత్వం, శుభ్రత 
గల వాడై; వార్చి= ఆచమించి, ఆచమనము (నీటిని నోటినుంచి ఉమియుట) చేసి; నిష్టను= నిలుకడతో; జలంబు+చొచ్చుట= 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 551 


నీట (ప్రవేశించుట; సంధ్యలన్‌= సంధ్య వేళలందు; సూర్యు సేవించుట= సూర్యదేవుని పూజించటం (అర్థ్యమివ్వటం); 
అర్క+ఉదయ+అస్తమయములన్‌= సూర్యుడి పొడుపు (క్రుంకు (సమయా)లలో; నిద్ర+పోవక+ఉండటం= నిద్రపోకుండా ఉండటం; 
పంచ+ఆ(ర్ట భావము= ఐదు తడిసినతనములు, పాద్య, అర్య. స్నాన, ఆచమనీయ, నిర్మాల్యములు ఈ అన్నింటా జలస్పర్శ; 
ఒంది= పొంది; కుడుచుట= భుజించటం; అన్నంబు+తెగడమి= తినుదానిని తిట్టకుండటం; తడిపదములు+కలుగన్‌= తడిసిన 
కాళ్ళు ఉండగా; నిదురకున్‌= నిద్రకు చొరమి= ఉప(క్రమించకుండటం; సత్‌+కర్మవేది= మంచి పనులు తెలిసిన; నారదు(డు= 
నారదమహర్షి; ఆచారములుగన్‌= నడతలుగా; వివరించెన్‌= విశదపరచాడు. 

తాత్సర్యం: చెడునడత అనేది సజ్ఞనులనూ, దుర్దనులనూ ఇరువురినీ కష్టపెట్టుతుంది. కాబట్టి నడతను గురించి 
వినటం మిక్కిలి మంచిది. రాజమార్గంలో, సభలో, పశువుల మందలో మలమూ[త్రవిసర్దన చేయకుండటం, శుచిగా 
ఆచమించి నిలకడగా నీటమునగటం, సంధ్యవేళలలో సూర్యుడికి అర్థ్యమిచ్చి పూజించటం, సూర్యుడు 
పొడిచేటప్పుడు, (క్రుంకేటప్పుడు ని(ద్రపోకుండ ఉండటం, పాద్య అర్థ్యస్నానాదికాలు ముగిసిన పిదప భుజించటం, 
అన్నాన్ని నిందించకుండటం, తడి కాళ్ళతో నిద్రకు ఉప(క్రమించకుండటం ~ ఇవి ఆచారాలని సత్కర్మలు 
తెలిసినవాడైన నారదుడు వివరించాడు. 


విశేషం: ఆచారం ధర్మానికి మూలం. కాబట్టే “ఆచార (ప్రభవో ధర్మః అనే సూక్తి ఏర్పడింది. ఇది అనూచానంగా పరంపరగా 
మానవసమూహంలో ఒక తరం నుండి మరొక తరానికి వారసత్వంవలె అందుతూ ఉంటుంది. అయితే ఈ సుదీర్భ కాలవాహినిలో 
కొన్ని ఆచారాలు కాలంచెల్లి అసందర్భాలుగా అసంగతాలుగా కూడా మారుతూ ఉంటాయి. వివేకి అయిన నరుడు కాలానుగుణమైన 
మార్పుతో ఆచారాన్ని స్వీకరించాలి. 
తే. ఉదయమగు సూర్యు గనుయగొను టొప్ప; దన్య । వనిత నగ్నమై యుండంగ వలదు చూడా 

దన పురీషంబు సూచుట ధరణినాథ! । కీడు; నిజపాపగుప్తి యకృత్య మరయ. 118 
ప్రతిపదార్థం: ధరణినాథ!= ఓ రాజా!; ఉదయము+అగు సూర్యున్‌= పొడిచే సూర్యుడిని; కనుగొనుట= చూడటం; ఒప్పదు= 
కూడదు; అన్యవనిత= ఇతర స్ర్తీ; నగ్న+ఐ= వివస్ర అయి; ఉండంగన్‌= ఉన్నప్పుడు; చూడన్‌+వలదు= చూడటం తగదు; తన 
పురీషంబు+చూచుట= తన మలమును చూడటం; కీడు= చెడు; నిజపాపగుప్తి= తన పాపాన్ని దాచటం; అరయన్‌= పరిశీలించగా; 
అకృత్యము= చేయరానిది. 

*రాబా ४९ సూ రా £ (స్త గా అ కూ టా 
తాత్సర్యం: రాజా! ఉదయించే సూ ర్యుడిని చూడరాదు. ఇతరస్రి వివస్రగా ఉన్నప్పుడు చూడకూడదు. అట్లాగే 
తన మలాన్ని తాను చూస్తే కీడు కలుగుతుంది. ఈ మూడూ చూడరానివి. ఇక తన పాపాన్ని తాను దాచిపెట్టటం 
చేయదగ్గ పని కాదు - ఆలోచిస్తే. 
విశేషం: ఇక్కడ చూడరానివి మూడు; చేయరానిది ఒకటి చెప్పాడు భీష్ముడు అయితే చివరిది 'నిజపాపగుప్తి వాస్తవానికి నిజపాపం 
చూడవలసినది తప్పకుండా తానే గాక ఇతరులూ దాన్ని చూచే వీలు కల్పించాలి - అనే భావాన్ని ఆ మాటలో ఇమిడ్చిన్నట్టున్నాడు 
వక్త అంటే చూడరానివి మూడు అని చెప్పుతూ, తప్పకుండా చూడవలసినది మాత్రం స్వకీయ పాప(ప్రవృత్తి అని సూచిస్తున్నాడువక్త, 
క సురతంబు గుప్ర్తమగుటయు, । గురుశుశ్రూషయును, బ్రహ్మకుల భజనము నా 

యురవాప్తిం జేయు లక్ష్మీ । కరంబులగు నూర్ద్వలోక గతుల నొనర్షున్‌. 119 
ప్రతిపదార్థం: సురతంబు= సంభోగ (క్రియ; గుప్తము+అగుటయున్‌= దాచబడినదిగా ఉండటం; గురుశుశూషయును= గురువుల, 
పెద్దల, విద్యాదాతల సేవా; (బ్రహ్మకుల భజనము= (బ్రాహ్మణులను కీర్తించటం; ఆయుః+అవ+ఆస్తిన్‌= ఆయుస్సును (బీవన 
కాలమును) పొందుటను; చేయున్‌= కలిగించును; లక్ష్మీకరంబులు+అగు= సంపదను కలిగించెడు; ఊర (లోక గతులన్‌= సై 
లోకముల చేరికలను; ఒనర్చున్‌= చేయును, ఒనగూర్చును. 


552 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సంభోగ(క్రియను గుప్తంగా ఉంచటం, గురువును సేవించటం, (బ్రాహ్మణులను కీర్తించటం నరుడి 
ఆయుస్సు పంచుతాయి. పైగా వీటివలన నరుడు సంపత్కరమైన పై లోకాలకు కూడా చేరుకొనగలుగుతాడు.” 


విశేషం: 'శుశ్రూష' అనే మాటకు అసలైన అర్థం - 'శ్రోతుమ్‌: ఇచ్చా” వినుటకు కోరిక అని. భాషలకు లిపులులేనపుడు కూడా 
విద్యాభ్యాసం కొనసాగేది. అపుడు విద్యార్థి గురుడిచెంత జేరి, ఆయన మాటలను విని విద్య గరచేవాడు. ఆనాడు కేవల (శ్రవణేంద్రియ 
మొక్కటే, నోటికి తోడుగా విద్యార్దనలో ఉపయోగపడేది. కంటి ఉపయోగం లిపుల ఆవిర్భావం తరువాత వచ్చినది. కాగా ఈ 
“శుశ్రూష ఆ నాటిది. ఆ నాడు విద్యార్థి వినికిడి ద్వారానే విద్యను ఆర్షించేవాడు. అపుడు దగ్గరచేరి (గురువుకు) విన కోరిక 
గలిగి ఉండటం విద్యార్థి లక్షణం. క్రమంగా ఆ లక్షణం గురుసన్నిధిలో గురుసేవా నిర్వహణం చేసే విద్యార్థి లక్షణంగా పరిణమించి, 
చివరకు గురుసేవకు పర్యాయపదంగా 'శుశ్రూష' స్టిరపడినది. 


వ. అనిన విని యుధిష్టిరుం 'డధ్యాత్మ విద్య వినవలతుం జెప్పవేేయనిన నతనికి దేవవ్రతుం డిట్లనియె.120 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; యుధిష్థిరుండు= ధర్మరాజు; అధి+ఆత్మవిద్య= ఆత్మకు చెందిన వేదాంత 
జ్ఞానం; వినన్‌+వలతున్‌= వినగోరెదను; చెప్పవే?+అనినన్‌= చెప్పుము అనగా; అతనికి(న్‌)= ఆ ధర్మరాజుకు; దేవవ్రతుండు= 
భీష్ముడు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఆచారవిధులు విన్న ధర్మరాజు, అనంతరం తాను ఆధ్యాత్మవిద్యను గూర్చి వినగోరుతున్నట్లు తెలుపగా 
భీష్ముడు ఈ విధంగా అన్నాడు. 


సీ, “జలధి తరంగల చాడ్చ్నున( బొడముచు । నడ(గుచు నుండు భూతాత్మునందు 
భూమి ప్రభృతిభూతములు వాని గుణములు । గంధాదు లింద్రియ గ్రాహ్యకోటి 
యనఘ! శ్రోత్రం బాదియగు నిం్రదియశ్రేణి । ८९९०५००८ బోలె సాధనత నొందు 
మనసింద్రియములకు( బెను( బ్రాపు బుద్ధి త । న్ముఖమున నిశ్చయంబునకు( దేర 


తే. ०८००८ డవ్విషయంబులయ( బొందు నిట్లు । గాకయుండ నింద్రియములC గ్రమ్మటించి 
మనసుతో గూర్హి బుద్దిలోనన యడంప । బుద్ది ९७०५०६०८ బురుషు నొందు. 121 


ప్రతిపదార్థం: అనఘ != ఓ పాపరహితుడా!; జలధి తరంగల చాడ్సునన్‌= సము॥ద్రపు అలల మాదిరిగా; పొడముచున్‌= పుట్టుతూ; 
అడ(గుచున్‌= సమసిపోతూ; ఉండు= ఉన్న; భూత+ఆత్య్మునందున్‌= బీవాత్ముడియందు; భూమి(ప్రభృతి భూతములు= భూమి 
మొదలైన పంచభూతాలు (నీరు, వెలుతురు, గాలి, ఆకాశం, భూమి= 5); వాని గుణములు= ఆ భూతముల స్వభావాలు; 
గంధ+ఆదులు= వాసన మొదలయినవి; ३०6० (గ్రాహ్యకోటి= ఇం(ద్రియములచేత (గ్రహించదగిన సమూహం; 
శ్రోత్రంబు+ఆది+అగు= చెవి మొదలైన; ఇంద్రియ ్రేణి= ఇంద్రియాల వరుస; దర్వియున్‌+పోలెన్‌= తెడ్డువలె; సాధనతన్‌+ఒందున్‌= 
పరికరత్వమును పొందును; మనసు= మనస్సు; ఇం(ద్రియములకున్‌= చెవి మొదలగు ఇంద్రియాలకు; పెను+ప్రాపు= గొప్ప 
ఆధారం; బుద్ది= తెలివి; తద్‌+ముఖమునన్‌= దాని (మనస్సు) ద్వారా; నిశ్చయంబునకున్‌= నిర్ణయానికి; తేరన్‌= చేరగా; 
పురుషు(డు= నరుడు; ఆ+విషయంబులన్‌= ఆయా వస్తువులను, జ్ఞానములను; పొందున్‌= చెందుతాడు; ఇట్టు+కాక+ఉండన్‌= 
ఈ విధంగా కాకుండా ఉండేటట్టు; ఇం(ద్రియములన్‌= ఇంద్రియాలను (కన్ను, ముక్కు, చెవి, తోలు, నోరు); (క్రమ్మణించి= 
మరల్చి; మనస్సుతోన్‌+కూర్చి= మనస్సుతో కలిపి; బుద్దిన్‌= తెలివిని; లోనన్‌+అ= లోపలనే; అడంపన్‌= అణచగా; 
బుద్దినిర్విషయస్థితి= బుద్దికి (జ్ఞానమునకు) లోనుకాని - గోచరించని దశ; పురుషున్‌= నరుడిని; ఒందు(న్‌)= చెందును. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 553 


తాత్సర్యం: జీవాత్మ, కడలి కెరటాలవలె పుట్టుతూ గిట్టుతూ ఉంటుంది. భూమి, నీరు, కాంతి, గాలి, ఆకాశం 
అనేవి పంచభూతాలు. వాటి స్వభావాలయిన వాసన, (ద్రవం, తేజస్సు, చలనం, శబ్దం - అనేవి ఇంద్రియాల ద్యారా 
(గ్రహింపునకు వస్తాయి. చెవి, ముక్కు, నోరు, తోలు, కన్ను - అనే ఈ ఇంద్రియాలు వాసనాది పంచభూతాల 
గుణాలు అనుభవానికి రావటానికి తెడ్డువలె ఉపకరణాలుగా పనిచేస్తాయి. అయితే ఈ ఉపకరణాల ద్యారా 
అనుభవం కలగటానికి ఆ సాధనాలకు పెద్ద ఆధారభూమి మనస్సు. ఆ మనస్సుద్వారానే విషయజ్ఞానం - అనుభవం 
నరుడిని చేరుకొంటుంది. ఈ విధంగా (ప్రాపంచిక విషయజ్ఞానం మానవుడిలో ప్రవృత్తిని రేకెత్తించి ఈ జననమరణ 
చక్రంలో పడవేసి (త్రిపుతుంటుంది. ఆ చక్షభ్రమణం నుండి బయటపడాలంటే ముందుగా ఇంద్రియాలను 
మళ్ళించి మనస్సుతో వాటిని చేర్చితే, బుద్దిని (తెలివిడి) లోలోననే అణచివేయవచ్చును. ఆ విధంగా పురుషుడు 
అంతర్ముఖుడైనపుడు అతడిలో బుద్ది గోచరించని స్థితి కలుగుతుంది. 


విశేషం: ఇంద్రియనిగ్రహం ద్వారా మనస్సును స్వాధీనపరచుకొని (ప్రాపంచిక విషయపరాజ్ముఖుడై పురుషుడు తరిస్తాడు. 


క విను మాత్తు(డు క్రేత్రజ్ఞం । డన భూతాత్తు( డన బురుషు( డన బరమేశుం 
డన బుద్దిసాక్షి యనయగా । జననరహితు( ठत బర(గు శాంతిప్రవణా! 122 


ప్రతిపదార్థం: శాంతిప్రవణా!= శాంతియందు ఆసక్తుడా! - శాంతిని కాంక్షించే ఓ ధర్మరాజా!; వినుము= ఆలకించుము; 
ఆత్ము(డు= ఆత్మ; క్షేత్రజ్ఞుండు+అనన్‌= इख అనే పేరుతో; భూతాత్ము(డు+అనన్‌= భూతాత్ముడు అనే పేరున; 
పురుషు(డు+అనన్‌= పురుషనామంతో; పరమ+-ఈశుండు+అనన్‌= పరమేశ్వరుడు అనే సేరుతో; బుద్ది సాక్షి+ అన(గన్‌= బుద్దిసాక్షి 
అనే పేరుతో; జనన రహితు(డు+అనన్‌= పుట్టుకలేనివాడు అనగా; పర(గున్‌= ఒప్పును. 

తాత్సర్యం: ఆత్మ జీవంతో చేరి భూతాత్యుడని, శరీరతత్త్యం తెలిసి క్లేత్రజ్ఞుడనీ, శరీరం తాను గానని తెలిసి 
పురుషుడనీ, పరమేశ్వరుడనీ, బుద్దికి ఎడంగా నిలిచి 'బుద్దిసాక్షి అనీ, తత్త్వదర్భనంతో జననరహితుడని 
పిలువబడుతూ ఉంటాడు. 


విశేషం: छदे" పరమాత్మగా, నరుడు ఈశ్వరుడుగా పరిణతిచెందే దశలను స్స్ఫురింపజేస్తూ ఆత్మకు గల ఇతర వ్యపదేశాలను- 
సేర్లను వివరించాడు. 
క్ర తనయంద తో(చు విషయము । లనుభవగోచరము లగుట యవి మాయాసం 

జనిత స్వప్పంబై యా । త్మునికిం దను గాన లేమి మోసము దెచ్చున్‌. 123 
ప్రతిపదార్థం: తనయందున్‌+అ= తనలోనే; తోయః= గోచరించే; విషయములు= వస్తువులు, జ్ఞానములు మొదలైనవి; అనుభవ 
గోచరములు+అగుట= ఇం|ద్రియాల ద్వారా తెలియరావటం; అవి= ఆ విషయాలు; మాయాసంజనిత స్వప్నంబు+ఐ= మాయవలన 
కలిగిన కలఅయి; ఆత్మునికిన్‌= ఆత్మకు; తను= తనను; కానలేమి= చూడలేకపోవటం; మోసము+తెచ్చున్‌= వంచనను 
కలిగిస్తుంది. 


తాత్సర్యం: 'ఆత్మ' పరమేశ్వరు డయినపుడు అతడు విశ్వమయుడు. సృష్టి అంతా అతడిలో గోచరించేదే. అదే 
సృష్టి తిరిగి ఆత్ముడికి ఇం(ద్రియానుభవం ద్వారా గోచరిస్తున్న దంటే అర్థం అదంతా మాయవలన స్వప్షసదృశమైన 
అయధథార్థం మిథ్య తప్ప అన్యంగాదు. మాయ కారణంగానే ఆత్మ’ తనను తాను కాంచలేక, మోసానికి గురిఅయి 
పరమాత్మకు వెలియె అలమటిస్తున్నది. 


554 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: పరిణతప్రజ్ఞుడైన ధూర్దటి మహాకవి కూడా “అంతా మిథ్య తలంచి చూచినన్‌ అంటాడు శ్రీకాళహస్తీశ్యర శతకంలో. 
జ్ఞాన నేత్రం ద్వారా చూస్తే ఈ మిథ్యావాదం గోచరిస్తుందంటారు తత్తజ్ఞాలు. 
క విను గుణములు మాయకు నొడ । లని యెలి(గి, తమోరజస్సు ९८८८, సుసత్త్వం 

బున నిలిచి సద్వివేకం । బున నదియుం ద్రోచి విమల బోధాత్ము( డగున్‌. 124 


ప్రతిపదార్థం: గుణములు= త్రిగుణాలు - సత్యం, రజస్సు, తమము అనేవి; మాయకున్‌= మిథ్యాజ్ఞానానికి; ఒడలు+అని= 
శరీరం అని; ఎటీ(గి= తెలిసి; తమస్‌+రజస్సులు= తమోగుణాలను, రజోగుణాలను; అడణి= నశింపజేసి; సుసత్ఫ్యంబునన్‌= 
మంచి సత్త్యగుణమునందు; నిలిచి= స్థిరపడి; సత్‌+వివేకంబునన్‌= మంచి జ్ఞానంతో; అదియున్‌= ఆ సత్త్యగుణాన్ని కూడా 
త్రోచి= తొలగించి; విమల బోధ+ఆత్ము(డు+అగున్‌= నిర్మలమైన జ్ఞానంగల ఆత్మకలవాడు జౌతాడు; విను(ము)= ఆలకించుము. 


తాత్సర్యం: మిథ్యాజ్ఞానమే మాయ. మాయకు నరుడిలోని గుణత్రయం (సత్త్యరజస్తమములు) శరీరం. కాబట్టి 
మాయ తత్తం గ్రహించి, మొదట తమస్సును, ఆ పిదప రజస్సును వదలివేయాలి. అపుడు ఆత్మ శుద్దసత్య రూపంతో 
వెలుగుతూ ఉంటుంది. అటు తరువాత ఆ సత్యాన్ని కూడా తొలగించుకొనాలి. అపుడు కేవలం జ్ఞానం - విమల 
బోధ కలిగి ఆత్మ పరమాత్మగా పరిణమిస్తుంది. 


విశేషం: గుణత్రయ రాహిత్యమే కైవల్యం. 


తే. అరసి చూడ సత్వ్వంబు సుఖాత్మకంబు । సాంద్రదుఃఖమయంబు రజస్సు, బోధ 
మాంద్యమూర్తి తమస్సు, సమత్వ మూంది । యీ యవస్థల( బొరయమి మాయపోక. 125 


ప్రతిపదార్థం: అరసి చూడన్‌= పరీక్షించిచూస్తే; సత్వ్వంబు= సత్యం అనే గుణం; సుఖ+ఆత్మకంబు= సుఖం ఆత్మగా 
గలది, సుఖమయమైనది; రజస్సు= రజోగుణం; సాం(ద్ర దుఃఖమయంబు= దట్టమైన దుఃఖంతో నిండినది; తమస్సు= 
తమోగుణం; బోధ మాంద్యమూర్తి= జ్ఞానమందత ఆకారంగా గలది - మందజ్ఞానం తమస్సు లక్షణం; సమత్వము+ఊంది= 
సమభావం వహించి; ఈ+అవస్టలన్‌= పైన ఏవరించిన దశలను, స్థితులను; పొరఠయమి= పొందకుండటం; మాయ పసోక= 
మాయ 2580९20. 


తాత్సర్యం: పరీక్షించి చూస్తే సత్వగుణం సుఖమయవమైనది. రజస్సు నిరంతర దుఃఖనిలయం. ఇక చివరిదైన 

తమస్సు జ్ఞాన మాంద్యరూపంతో దర్శనమిస్తుంది. అయితే సమతాదృష్టితో ఆయా గుణాలను, వాటి స్వభావాలను 

దూరీకరించగలిగితే మాయను పోద్రోలినట్లే గుణత్రయరాహిత్యమే మాయానాశనం'. 

వ. అని యధ్యాత్మప్రకారంబు నిర్దేశించి భీష్ముండు వెండియు'యోగంబు సెప్పెద నాకర్ణింపు'మని యమ్మనుజపతి 
కిట్లనియె. 126 

ప్రతిపదార్థం: అని= పై విధంగా పలికి; ఆధి+ఆత్మ ప్రకారంబు= ఆత్మకు సంబంధించిన విధానాన్ని; నిర్దేశించి= తెలియజెప్పి; 

భీష్ముండు; వెండియున్‌= మరలా; యోగంబు= యోగవిద్యను; చెప్పెదన్‌= తెలుపుతాను; ఆకర్లింపుము= వినుము; అని; 

ఆ+మనుజ పతికిన్‌= రాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: ఈ విధంగా అధ్యాత్మవిద్యను వివరించిన భీష్మపితామహుడు, అనంతరం 'అధ్యాత్మవిద్యకు ఉపకరించే 

యోగవిద్యను వివరిస్తాను విను'మని ధర్మజుడితో ఇట్టా అన్నాడు. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 555 


ధర్మజునకు భీష్ముడు యోగటప్రకారంబు సెప్పుట (సం. 12-188-1) 


2 


తెలివొంది మనసు నిశ్చలవృత్తి నేకాగ్ర। మై యున్మి గోరి నిష్టాతిశయము 

కలిమి కృత్యంబు మేఘంబున మెటు(గును । నలిన పత్రంబున సలిలకణము( 
బోలె మంతవ్యంబు పొంత( జరించు మ । నంబు దానికి బవనంబు గతియ 
గతిగాన హితము మారుత ధారణము పవ । మానంబు గ్రమమున( గాని నిలువ 


©. దలయ విసువగాదు తలకొని యమ నియ । మాదు లెనిమిదియును నభ్యసింప( 
గా విచార మొలయు గలుగు వితర్మంబు । మట్‌ వివేక మనిలు నెటీకి(దెచ్చు. 127 


ప్రతిపదార్థం: మనసు= హృదయం; తెలివి+ఒంది= జ్ఞానం పొంది; నిశ్చల వృత్తిన్‌= చలనంలేని నడతతో; ఏక+అ(గ్రమై= ఒక 
విషయమున లగ్నమైనదై; ఉన్కి= ఉండటాన్ని; కోరి= అభిలషించి; నిష్టా+అతిశయము కలిమి= నిశ్చయపు ఆధిక్యం ఉండటం; 
కృత్యము= చేయవలసినది; మేఘంబునన్‌= మబ్బునందు; మెటు(గును= మెరుపూ; నలిన ప(త్రంబునన్‌= తామర ఆకున; 
సలిలకణమున్‌+సోలెన్‌= నీటిబిందువువలె; మంతవ్యంబు పొంతన్‌= ఆలోచన దగ్గర; మనంబు= మనస్సు; చరించున్‌= తిరుగుతూ; 
దానికిన్‌= ఆ మనస్సునకు; పవనంబు గతియ= గాలియొక్క నడకయే; గతి= నడక; కాన= కావున; మారుత ధారణము= 
గాలిని ధరించటం, నియమించటం; హితము= మేలు; పవమానంబు= గాలి; క్రమంబునన్‌+కాని= (ఒక) వరుసలో గాని; నిలువదు= 
ఆగదు, నియమించబడదు; అలయన్‌= ఆయాసపడుటకు; విసువన్‌= విసుగుచెందుటకు; కాదు= కాదు; తలకొని= సంకల్పించి; 
యమ నియమ+ఆదులు+ఎనిమిదియును= యమము, నియమము మొదలగు ఎనిమిదింటిని; అభ్యసింప(గాన్‌= నేర్పుగా; 
విచారము= ఆలోచన; ఒలయున్‌= కరగును; వితర్కంబు= సంశయం; కలుగున్‌= ఏర్పడును; మణి= పిదప; వివేకము= జ్ఞానం; 
అనిలున్‌= గాలిని; నెటికిన్‌+తెచ్చున్‌= వరుసకు, (క్రమమునకు తెస్తుంది. 


తాత్సర్యం: మనస్సు చలించకుండా, ఏకా(గ్రమై నిలిచి ఉండాలి అంటే గట్టి నిశ్చయం అవసరం. మబ్బులో 
మెరుపువలె, తామరాకున నీటి బిందువువలె మనస్సులో ఆలోచన సహజంగా ఉంటుంది. మనస్సు (ప్రసరించే 
తీరు, గాలి వీచే పద్ధతీ ఒకటే. గాలి కారణంగానే మనస్సు చలిస్తుంది. కాబట్టి ఆ వాయువును (మన శరీరంలోని 
దానిని) నివారించాలి - మనోనిగ్రహం కొరకు. వాయువును నిగహించటం సులభంకాదు. అది (క్రమ(క్రమంగా 
సాగాలి. ఆయాసపడటంగాని, విసుగు చెందటంగాని కుదరదు - వాయునిరోధ ప్రయత్నంలో. స్థిరమైన సంకల్పంతో 
యమనియమాదులైన ఎనిమిది సాధనాలతో వాయు నిరోధానికై యత్నించాలి. ఆ ప్రయత్నంలో ముందుగా 
ఆలోచనలు కరిగిపోతాయి. తరువాత సందేహం కలుగుతుంది. ఆ పిదప జ్ఞానం వాయువును క్రమబద్దం 
చేయగలుగుతుంది. 
విశేషం: మనశ్చ్సాంచల్యానికి వాయువు శరీరాంతర్గతమైనది కారణం కాబట్టి మనస్సు నిగ్రహించదలిస్తే వాయునిరోధం తప్పనిసరి. 
దానికి యమ నియమాది సాధన అనివార్యం. 
క్ర విను మంతర్వాడిం జన(। బనుపడి పవనంబు బ్రహ్మపద మొంద(గ శాం 

తి నిరూఢమైన చిత్తము । గను నానందంబునంద కలియుం ६७८28." 128 
ప్రతిపదార్థం: పవనంబు= గాలి; అంతర్‌+నాడిన్‌+చనన్‌= లోపలి నాడి (వాయు ప్రయాణమార్గం) గుండా వెళ్ళగా; పనుపడి= 
అలవాటు పడి; (బ్రహ్మపదము+ఒంద(గన్‌= (బ్రహ్మస్థానమును పొందగా; శాంతినిరూఢమైన చిత్తము= శాంతిని బాగుగా వహించిన 


556 శ్రీమదాంధ్ర మహాభారతము 


మనస్సు; ఆనందంబున్‌+కనున్‌= ఆనందమును - (బ్రహ్మానందమును పొందుతుంది; అందున్‌+అ= ఆ ఆనందమందే; పిదపన్‌= 

ఆ తరువాత; కలియున్‌= లీనమగును; విను(ము)= ఆలకించుము. 

తాత్సర్యం: (క్రమబద్దమైన వాయువు శరీరాంతర్గతనాడులగుండా ప్రయాణంచేస్తూ శరీరంలోని (బ్రహ్మస్థానాన్ని 

చేరుకొంటుంది. అపుడు మనస్సు నిశృ్చలమై శాంతిపూర్ల్ణ్లమై (బ్రహ్మానందాన్ని అందుకొంటుంది. ఆ తరువాత ఆ 

ఆనందంలోనే లీనమైపోతుంది'. 

విశేషం: బ్రహ్మానందానికి శాంతి, శాంతికి నిశ్చలమనస్కత, నిశ్చలమనస్కతకు పవనగతి నిరోధం, తన్నిరోధానికి యమనియమాది 

అష్ట్రవిధసాధన, తత్సాధన (ప్రారంభానికి స్థిరసంకల్పం కావాలి. 

వ. అనిన విని కురుపతి కురుపితామహునితో 'జపవిధి ప్రకారంబును, జపశీలురగువారు పోవుగతియును 
28680605?" యనుటయు నమ్మహీవిభునకు నమ్మహాత్ముం డిట్లనియె. “జష్యంబు విషయంబుగా 
యమకాలమృత్యు భూసురేక్ష్వాకులకు సంవాదంబు ప్రవర్తించె; నయ్యితిహాసంబునుం జెప్పెద; మున్ను నా 
యెటింగిన తెటింగునుం జెప్పెద; నాకర్ణింపుము.' 129 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; కురుపతి= కురువులరాజు ధర్మజుడు; కురుపితామహునితోన్‌= కురువంశపు 
తాతతో; జపవిధి ప్రకారంబును= జపమును చేసే పద్దతిని; జపశీలురు+అగువారు= జపంచేసే స్వభావం కలవారు; పోవుగతియున్‌= 
పొందే ఫలితమును; ఎతింగింపవు+ఏ?= తెలియజేయవా?; అనుటయున్‌= అనగా; ఆ+మహీవిభునకున్‌= ఆ రాజునకు; 
ఆ+మహా+ఆత్ముండు= ఆ గొప్ప మనస్సుగలవాడు - భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; జప్యంబు= జపం 
చేయదగినది; విషయంబుగాన్‌= శీర్షికగా, చర్చా అంశంగా; యమకాల మృత్యు భూసుర+ఇక్ష్వాకులకున్‌= యమధర్మరాజునకు; 
కాలపురుషునకు, మృత్యుదేవతకు, (బ్రాహ్మణుడికి, ఇక్ష్వాకు వంశరాజునకు; సంవాదంబు= మంచి (ప్రసంగం; (ప్రవర్తించెన్‌= జరిగింది; 
ఆ+ఇతిహాసంబునున్‌= ఆ చరిత్రను; చెప్పెదన్‌= పలికెదను; మున్ను= ముందుగా; నా+ఎణింగిన తెణఖింగునున్‌= నేను గ్రహించిన 
విధమును కూడా చెప్పెదన్‌= పలికెదను; ఆకర్లింపుము= వినుము. 

తాత్సర్యం: అనగా విని ధర్మరాజు భీష్ముడితో “'జపంచేే విధానాన్ని, జపంచేసేవారు పొందే ఫలితాన్ని తెలుపుము” 

అని కోరగా ఆయనతో భీష్ముడు ఇట్లా అన్నాడు: 'జపించదగిన అంశాన్ని గురించి యమధర్మరాజుకూ, 

కాలపురుషుడికీ, మృత్యుదేవతకూ, (బ్రాహ్మణుడికీ, ఇక్ష్వాకువంశరాజుకూ సంవాదం జరిగింది. ఆ ఇతిహాసాన్ని 
వినిపిస్తాను. ముందుగా నాకు తెలిసింది చెప్పుతాను వినుము! 


యను కాల మృత్యు భూసురేక్షాకుల సంవాదము (సం. 12-189-6) 


29 


వేదాంతవిదు లనుమోదించు నట్టిది  జపకర్మ మత్యంత శౌచశాలి 
యై కుశాస్తీర్ణ సమావనీతలమున( । గుశముష్టి సేకొని విశదచిత్త 
వృత్తి నింద్రియములు విషయసక్తంబులు । గాకుండ నిలిపి తదేకపరత 
మత్సరాహంకార మాన దంభాపగ । మంబును బ్రహ్మచర్యంబు( గలిగి 


తే. జపము సెల్లించు పురుషుండు సర్వలోక । విజయ + ^ మగు జపవిధి విశోక 
హర్ష రాగాదికంబును నవ్యయంబు । నైన పదము బొందించు నృపాగ్రగణ్య! 130 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 557 


ప్రతిపదార్థం: నృప+అ(గ్రగణ్య!= రాజులలో మొదట లెక్కించదగినవాడా! ధర్మరాజా!; జపకర్మము= జపవిధి, జపం చేయటం; 
వేద+అంత విదులు= వేదాంత విద్యను ఎరిగినవారు; అనుమోదించునట్టిది= ఆమోదించేది, సంతోషంతో అంగీకరించేది; 
అతి+అంత శౌచశాలి+ఐ= చాలా ఎక్కువ శుభ్రతతో ప్రకాశించేవాడై; కుశ+ఆస్తీర్ల సమ+అవనీతలమునన్‌= దర్భలచేత వ్యాప్తమైన, 
మిట్టపల్టాలులేని, భూమి ప్రదేశాన; కుశముష్టిన్‌= దర్భల పిడికిలిని; చేకొని= స్వీకరించి; విశదచిత్త వృత్తిన్‌= నిర్మలమైన మనస్సు 
యొక్క నడతతో; ఇం(ద్రియములు= జ్ఞాన, కర్మ ఇంద్రియాలను పదింటిని; విషయ సక్తంబులు+కాక+ఉండన్‌= విషయములయందు 
తగుల్కొన్నవి కాకుండేటట్లుగా; నిలిపి= స్ట్థిరీకరించి; తద్‌+ఏకపరతన్‌= ఆ ఒక్కదానిఅందలి ఆసక్తితో; మత్సర+అహంకార మాన 
దంభ+ అపగమంబును= ఓర్వలేనితనం, గర్వం, అభిమానం, ఆటోపాల తొలగింపును; (బ్రహ్మచర్యంబున్‌= (బ్రహ్మచర్య (వ్రతాన్ని; 
కలిగి= వహించి; పురుషుండు= నరుడు; జపము= జపించటాన్ని, నామ మం(త్ర ఉచ్చారణం చేయటాన్ని; చెల్లించున్‌= నిర్వహిస్తాడు; 
సర్వలోక విజయ నిస్సృహము+అగు= ఎల్లలోకాల గెలుపునందును ఆశలేనిది అగు; జపవిధి= జపవిధానం, జపం నిర్వర్తించటం; 
విశోక హర్హరాగ+ఆదికంబునున్‌= గతించిన, నశించిన శోకం, సంతోషం, (ప్రేమ మున్నగు భావాలు గలదియు; న+వ్యయంబును= 
నాశంలేనిదియు; ఐన= అగునట్టి; పదమున్‌= స్థానాన్ని, కైవల్యాన్ని; పొందించున్‌= సిద్దింపజేస్తుంది. 
తాత్సర్యం: ఓ రాజశ్రేష్థా! ధర్మరాజా! జపవిధిని వేదాంతవేత్తలు ఆమోదిస్తారు. దానికి పూర్వరంగ మిది. అత్యధిక 
శుభ్రతతో వెలుగొందుతూ, దర్భలతో వ్యాప్రమై పూతమైన ఒక సమతలంపై పిడికెడు దర్భల ధరించి ఆసీనుడై 
బ్ఞానేంద్రియాలనూ, కర్మేం(ద్రియాలనూ అన్యవిషయాలలో సక్తంగాకుండా నిగ్రహించి, ఏకా(గ్రచిత్తుడై, మాత్సర్యం, 
గర్వం, దర్పం, దంభం - 9९68 తొలగించుకొని, జపంచేయటానికి ఉద్యుక్తుడు కావాలి పురుషుడు. ఆ విధంగా 
జపవిధిని నిర్వహిస్తాడు నరుడు. ఆ విధంగా నిష్టాభరితంగా నిర్వర్తితమైన జపం ఎల్లలోకాల గెలుపును కూడా 
కోరనిదిగా మారి ~ సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు అతీతమైన శాశ్యతమైన స్థానాన్ని - మోక్షాన్ని (ప్రసాదిస్తుంది. 
విశేషం: ఇం(ద్రియాలు - జ్ఞాన కర్మభేదంతో మొత్తం పదిగా అధ్యాత్మవిధులు లెక్కిస్తారు. జ్ఞానేంద్రియాలు 1- కన్ను, ముక్కు, 
చెవి, త్వక్కు, నోరు; కర్మేం(ద్రియాలు 5 - వాక్‌, పాణి, పాద, పాయూపస్థలు. ఈ పదింటిపై అదుపు సాధించినవాడే 
బితేం(ద్రియుడు. 
క శౌచాది గుణము లెడలుట । నీచత్వము వాటిలంగ నిశ్చలమతి దు 

ష్టాచరితమైన జపవిధి । నా చెప్పిన సుగతి లేదు నరకము దెచ్చున్‌.' 131 


ప్రతిపదార్థం: శౌచ+ఆది గుణములు= శుభ్రత మొదలైన గుణాలు; ఎడలుట= వెలి కావటంవలన; నీచత్వము= తక్కువతనం; 
పాటిలంగన్‌= కలిగే విధంగా; నిశ్చలమతిన్‌= చలనం లేని బుద్దితో; దుష్ట్ర+ఆచరితము+ఐన= చెడుగా నిర్వహించబడినదైన; 
జపవిధిన్‌= జపవిధానం, జపం చేయడంవలన; నా చెప్పిన= నేను పలికిన; సుగతి= మోక్షం; లేదు= ఉండదు, కలుగదు; 
నరకమున్‌+తెచ్చున్‌= నరకలోకాన్ని పొందించును. 

తాత్సర్యం: జపవిధానం సరిగా ఆచరితమైతే మోక్షప్రదాయి. సందేహంలేదు. అయితే అదే జపం శౌచం 
మొదలయిన లక్షణాలు లోపించి నైచ్యానికి పాల్పడే రీతిలో చెడుగా ఆచరించబడితే మాత్రం దానివలన ముక్తి 
రాదు ~ సరిగదా నరకం వస్తుంది”. 

విశేషం: లక్ష్యం, మార్గం - రెండూ ఉన్నతంగా పరిశుభ్రంగా ఉండాలి. ఉన్నప్పుడే ఫలితమూ ఆనంద(ప్రదమౌతుంది. కానినాడు 
చివరకు మిగిలేది దుఃఖమే. 


వ. అని చెప్పి వెండియు నిట్లనియె. 132 


558 శ్రీమదాంధ్ర మహాభారతము 
ప్రతిపదార్థం: అని; చెప్పి= పలికి; వెండియున్‌= మరియును; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని పలికి, ఇంకా ఈ విధంగా చెప్పాడు. 


సీ, “వేద వేదాంగ సంవేది గౌశికు( డను । ధరణీసురు(డు సంహితాజపంబు 


విహితశీలత( జేయ వేయి వత్సరములు । సనిన సావిత్రి యమ్మునివరునకుC 
బొడసూపి తను( జెప్ప గడుభక్తితో నతం । డెటి(గిన 'నిచ్చెద నిష్ట మడుగు 
మనిన నాతండు జపాతినిష్టయ కోర । నది యిచ్చి, దేవి 'నీ కత్యుదాత్త 


తే. గతియు నగు; ధర్మ మరి నీకడకు వచ్చు; । యముడు గాలుండు మృత్యువు నరుగుదెంతు 
రనఘ! నీకును వారికి నావహిల్లు । వాది మని చెప్పి చనియె భూవరవరేణ్య! 133 


ప్రతిపదార్థం: భూవర వరేణ్య!= రాజక్రేష్టా! ఓ ధర్మరాజా!; కౌళికుడు+అను= కౌశికుడు అనేపేరుగల; ధరణీసురు(డు= 
(బ్రాహ్మణుడు; వేద వేద+అంగసంవేది= వేదాలను, వేద అంగాలయిన శిక్ష, వ్యాకరణం మొదలయిన ఆరు శాస్త్రాలను బాగుగా 
ఎరిగినవాడు; సంహితాజపంబున్‌= వేద జపమును; విహిత శీలతన్‌= విధించబడిన స్వభావంతో; చేయన్‌= ఒనరింపగా; వేయి 
వత్సరములు= వేయి ఏండ్లు; చనినన్‌= కడవగా; సావిత్రి= మం(త్ర అధిదేవత; ఆ+ముని వరునకున్‌= ఆ ముని (్రేష్టుడికి; 
పొడ+చూపి= కనిపించి; తనున్‌= తనను; చెప్పన్‌= తెలియజెప్పగా; కడు భక్తితోన్‌= అధిక భక్తితో; అతండు= ఆ కౌశికుడు; 
ఎణిగినన్‌= నమస్కరించగా; ఇచ్చెదన్‌+ఇష్టము+అడుగుము= ఇస్తాను కోరిన దానిని అడుగుము; అనినన్‌+అనగా (సావిత్రి); 
అతండు= ఆ కౌశికుడు; జప+అతినిష్ట4+అ= జపంలో ఎక్కువ (్రద్దయే; కోరన్‌= కోరుకొనగా; అది= దానిని ఆ జపాతినిష్టనే; 
ఇచ్చి= ఒసగి; దేవి= సావిత్రీదేవి; నీకున్‌= జపకర్మకే అంకితమైన నీకు; అతి+ఉత్‌+ఆత్త గతియున్‌= మిక్కిలి గొప్పపదముకూడ; 
ఆగున్‌= కలుగును; ధర్మము= ధర్మదేవత; అర్థిన్‌= కోరికతో; నీ కడకున్‌= నీ వద్దకు; వచ్చున్‌= చేరును; యము(డున్‌= 
యమధర్మరాజు కూడా కాలుండున్‌= కాలపురుషుడును; మృత్యువున్‌= మరణదేవతకూడా; అరుగుదెంతురు= వస్తారు; అనఘ!= 
ఓ పాపరహితుడవైన కౌళికా!; నీకును; వారికిన్‌= ఆ వచ్చినవారికిని; వాదము= సంవాదం, చర్చ; ఆవహిల్లును= కలుగుతుంది; 
అని; చెప్పి= పలికి; చనియెన్‌= వెళ్ళింది. 
తాత్సర్యం: వేదాలు, వేదభాగాలయిన శా(స్తాలు తెలిసిన కౌశికుడనే బ్రాహ్మణుడు జపాన్ని చేయవలసిన విధంగా 
చేసేవాడు. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా జపకర్మను నిష్టతో వేయి వత్సరాలు చేయగా, ఆ జపానికి అధిదేవత 
అయిన సావిత్రీదేవి ఆయనకు ప్రత్యక్షమై, తనను తాను పరిచయం చేసికొన్నది. ఆ బ్రాహ్మణుడు ఆ దేవికి 
నమస్కరించాడు. ఆ దేవి ఆ జపతత్సరుడిని, నీ అభీష్టం నెరవేరుస్తాను కోరుకొ'మ్మని అడిగింది. దానికి ఆయన 
ఆ జపకర్మలోని నిష్టనే వరంగా అర్థించాడు. అతడి (శ్రద్దకు సంతసించిన ఆ దేవి ఆ వరాన్ని (ప్రసాదించి, “నీకు 
మిక్కిలి గొప్ప స్థానం కలుగుతుంది. ధర్మదేవత, యమధర్మరాజు, కాలపురుషుడు, మృత్యుదేవత ~ వీరందరూ 
నీ దగ్గరకు వచ్చి, నీతో సంభాషణ నెరపి సంవాదం చేస్తారు” అని కూడా ఆతడికి తెలియజేసి అంతర్జిత అయింది. 
విశేషం: వేదాలు నాలుగు: బుక్కు, యజుస్సు, సామము, అథర్వము. వేద అంగాలు ఆరు: శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, 
నిరుక్తం, కల్పం. వీటినే షట్‌ శాస్త్రాలు అని కూడా వ్యవహరిస్తారు. జపకర్మకే అంకితుడైన ఆ కౌళికుడి వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు 
భీష్ముడు. 
క, ధరణీసురు(డును జప త । త్పరు(డై దివ్యాబ్దములు శతంబు గడపె న 

ప్పురుషవరు కడకు ధర్మము । పరమప్రీతి( జనుదెంచె బౌరవముఖ్యా! 134 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 559 


ప్రతిపదార్థం: పౌరవముఖ్యా!= పురువంశ ్రేష్టా!-ధర్మరాజా!; ధరణీ సురు(డును= (బ్రాహ్మణుడుకూడా-ఆ కౌశికుడు; 
జపతత్సరు(డు+ఐ= జపకర్మయందు ఆసక్తుడై; దివ్య+అబ్దములు= దేవలోక సంవత్సరాలు; శతంబు= నూరు; కడపెన్‌= గడపాడు; 
ఆ+పురుషనరు కడకున్‌= ఆ నరశ్రేష్టుడి దగ్గరకు; ధర్మము= ధర్మదేవత; పరమ ప్రీతిన్‌= ఎక్కువ (ప్రేమతో; చనుదెంచెన్‌= వచ్చాడు. 
తాత్సర్యం: ఆ కౌశిక (బ్రాహ్మణుడు దేవీవరలబ్దమైన తీ(వ్రనిష్టతో జపకర్మను నిర్వహిస్తూ నూరు దేవలోక 
సంవత్సరాలు గడిపాడు. అపుడు ఎక్కువ మక్కువతో ధర్మదేవత ఆ కౌశళికుడి చెంతకు చనుదెంచింది. 
విశేషం: ७6 అయినవాడు దేవతలను తాను ఆశ్రయిస్తాడు, అర్షి కాని తపశ్ళీలుడిని దేవతలే ఆశ్రయిస్తారు. అర్థిత్వానికి అనర్ధిత్వానికి 
థ => థ = థ థ 
అంత భేదం ఉన్నది. 
తే. అట్లు సాకారమై వచ్చి యతనితోడ । 'నీ జపంబున సిద్దించె నిరతిశయము 
లైన పుణ్యలోకములు; నీ వందు జనుము । తనువు జిత్తంబు విడిచి యుత్సవ మెలర్చ.' 135 
ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; స+ఆకారము+ఐ= ఆకృతి కలిగినదై; వచ్చి= చేరి; అతనితోడన్‌= ఆ (+ 
నీ జపంబునన్‌= నీ జపకర్మవలన; నిర్‌+ అతిశయములు= అధికమైనవి లేనివి; ఐన; పుణ్యలోకములు= ధర్మాచరణంవలన లభించే 
ఊర్హ్యలోకాలు; సిద్దించెన్‌= లభించాయి; నీవు; అందున్‌= ఆ లోకాలకు; ఉత్సవము+ఎలర్నన్‌= సంతోషం అతిశయిల్లగా; తనువున్‌= 
దేహాన్ని; చిత్తంబు= మనస్సును; విడిచి= వదలి; చనుము= వెళ్ళుము. 
తాత్సర్యం: స్వతః ఆకారంలేని ధర్మం ఈ కౌళికుడి కారణాన ఆకారం ధరించి వచ్చి, “ఓ కౌళికా! నీ జపకర్మ 
ఫలితంగా తమను మించినవి లేని గొప్ప పుణ్యలోకాలు నీకు లభించినవి. సంతోషంతో నీ విక, నీ శరీరాన్ని 
మనస్సును విడిచి ఆ లోకాలకు చేరుకొమ్ము”. అన్నది. 
వ. అనిన విని యమ్మని ధర్మంబున కిట్లనియె. 136 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ఆ+ముని= ఆ కౌశిక బుషి ధర్మంబునకున్‌= ధర్మదేవతకు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: అనగా విని ఆ కౌశిక బుషి ఈ విధంగా అన్నాడు. 


క “తనువు 62७८8 సను లోకము । లనఘా! యే నొల్ల మేల యైనను దుఃఖం 
బున కోర్షి నా తపంబున । కనుగుణమై యుండ దీని నగునె తొటింగన్‌?' 137 

ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా!; ఏను= నేను; తనువు= శరీరం; कष्टक విడిచి; చనులోకములు= వెళ్ళెడి (ఊర్ల) 
లోకాలు; మేలు+అ+ఐనను= (్రేష్టమైనవే అయినా; ఒల్లన్‌= అంగీకరించను; దీనిన్‌= ఈ శరీరాన్ని; దుఃఖంబునకున్‌= కష్టానికి; 
ఓఒర్భి= సహించి; నా తపంబునకున్‌= నేను చేసే జపరూపమైన తపస్సునకు; అనుగుణమై= అనుకూలమై; ఉండన్‌= ఉండగా, 
నిలిచి ఉండగా; తొజింగన్‌= విడుచుటకు; అగునె?= అర్హం, ఉచితము, అగునా? (కాదు). 

తాత్సర్యం: 'పాపస్ప్సర్శలేని ఓ ధర్మమా! ఊర్ణ్యలోకాలు ఉత్తమమైనవే అయినప్పటికీ నేను ఈ నా శరీరాన్ని 
దిగవిడిచి వెళ్ళవలసి వస్తే, ఆ లోకాలను అంగీకరించజాలను. ఎందుకంటే ఈ శరీరం నా జపకర్మకు - అది 
దుఃఖకరమే అయినా సహించి అనుగుణంగా ఉంటున్నది. అటువంటి ఈ అనుకూలదేహాన్ని విడిచిపుచ్చి వెళ్ళటం 
ఉచితమా?' 


560 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: కౌశికుడికి = గమనం అనిష్టంగాదు. అతడికి ఇష్టంగానిది - ఇంతకాలం తన తపశ్ళ్చర్యకు సాధనమైన శరీరాన్ని 
దిగవిడిచి పోవటం. 


వ. అనుటయు ధర్మంబు. 138 
ప్రతిపదార్థం: అనుటయున్‌= కౌశికుడు ఆ విధంగా పలుకగా; ధర్మంబు= సాకారమైన ధర్మం- (ఇట్లా (ప్రతిభాషించింది). 
తాత్సర్యం: దీనికి ధర్మదేవత ఇట్టా సమాధానం ఇచ్చింది. 


క “ఒడ లెట్లు విడువవలదే? । కడు రమ్యము నాక మింత గానవొకో?' నా 
వుడు “మేను వెలిగ 2९055 । నొడ(బడి నని పలికె బ్రాహ్మగోత్తము( డధిపా! 139 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ ధర్మరాజా ఒడలు= శరీరం; ఎట్టున్‌= ఏ విధంగానైనా; విడువన్‌వలదు+ఏ?= వదలివేయవద్దా?; 
నాకము= స్వర్గం; కడు రమ్యము= మిక్కిలి సుందరం; ఇంత= ఈ మా(త్రం; కానవు+ఒకో?= గమనించలేవా?; నావుడున్‌= 
అన్నవెంటనే; బ్రాహ్మణ+ఉత్తము(డు= (బ్రాహ్మణ శ్రేష్ణుడయిన ఆ కౌశికుడు; మేను= శరీరం; వెలిగన్‌= వెలుపలగాగా - 
వెంటరాకుండ నిలువగా; అటన్‌= ఆ స్వర్గానికి; పోన్‌+ఒడ(బడన్‌= వెళ్ళుటకు అంగీకరించను; అని; పలికెన్‌= అన్నాడు; 


తాత్సర్యం: “ఏ విధంగానైనా ఎప్పటికైనా శరీర పరిత్యాగం తప్పుదు కదా! స్వర్గలోకం ఎంతో అందమైనది. ఈ 
మా(త్రం గ్రహించలేవా? కౌళికా!' అని ధర్మమంటే, శరీరాన్ని విడిచి ఆ లోకాలకు వెళ్ళటానికి తాను అంగీకరించనని 
భూసురుడు సమాధానం చెప్పాడు ధర్మరాజా! 


వ. అని పలికిన ధర్మం బతనితో 'నీ వొడలు విడువనొల్లవుపో యమకాల మృత్యువులు వీరె వచ్చిరి; చూడు’ 
మనియె; నయ్యవసరంబున వారలు వచ్చి యమ్మహీసురవరు ముందటి నిలిచి, తమ్ముం బేర్మొని; రాతని 
నుద్దేశించి యముండు నీ జపంబు ఫలంబు సిద్దించె' ననియు గాలుండు 'నీకు నాకలోకారోహణంబునకుం 
గాలంబైనం దో(చితి” ననియును మృత్యువు 'కాలచోదితనై నిన్ను నేడు గొనిపో వచ్చితి ననియుం 
బలుకుటయు, నమ్మాటలు గీటునం బుచ్చుచు వారల వదనంబులు విలోకించి సవినయ వ్యాహృత 
స్వాగతుండయి యవ్విప్రుం'డేను మీకు నెప్పని సేయువా(డ?' నని పలికె; నట్టి యెడం దీర్ణయాత్రా పరుండైన 
యిక్ష్వాకుం డచ్చటికి నేతెంచి వార లందరకుం బ్రణతుండై బ్రాహ్మణుం డతిధథిగా నిరూపించి యాదర 
భరితుందై. 140 


ప్రతిపదార్థం: అని పై విధంగా; పలికినన్‌= చెప్పగా; ధర్మంబు= సాకారమైన ధర్మదేవత; అతనితోన్‌= ఆ కౌళికుడితో; నీవు; 
ఒడలు= శరీరం; విడువన్‌= వదలుటకు; ఒల్లవుపో= అంగీకరించవు పోనిమ్ము; యమకాల మృత్యువులు= యమధర్మరాజు, 
కాలపురుషుడు, మృత్యుదేవత, ఈ మువ్వురు; వీరె= వీరలె (ఈ కనుపించేవారే అని చూపుతూ); వచ్చిరి= నిన్ను చేరారు; 
చూడుము+అనియెన్‌= చూడుము అనెను; ఆ+అవసరంబునన్‌= ఆ సమయాన; వారలు= ఆ మువ్వురు; వచ్చి= చేరి; 
ఆ+మహీసురవరు ముందబన్‌= ఆ (బ్రాహ్మణ్రేష్టుడి ఎదుట; నిలిచి= నిలువబడి; తమ్మున్‌= తమను; పేర్కొనిరి= తెలుపు 
° కొన్నారు; ఆతనిన్‌+ఉద్దేశించి= ఆ కౌళికుడితో; యము(డు= యమధర్మరాజు; నీ జపంబు ఫలంబు= నీవు చేసే జపకర్మయొక్క 
ఫలితం; సిద్దించెన్‌+అనియున్‌= ఫలించింది అనీ; కాలుండు= కాలపురుషుడు; నీకున్‌: నాకలోక+ఆరోహణంబునకున్‌= 
స్వర్గలోకమున కెక్కుట కొరకు; కాలంబు+ఐనన్‌= సమయము కాగా; తోటితిన్‌+అనియును= కనిపించాను అనీ; మృత్యువు= 
మరణదేవత; కాలచోదితను+ఐ= కాలుడిచేత పేరేపించబడినదాననై; నిన్నున్‌; నేడు= ఈ దినం; కొనిపోవన్‌+వచ్చితిన్‌+అనియున్‌= 
తీసికొనిపోవటానికి చేరాను అనీ; పలుకుటయున్‌= అనగా; ఆ+మాటలు= ఆ పలుకులు, ఆ ముగ్గురి వాక్కులు; గీటునన్‌+పుచ్చుచున్‌= 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 561 


తిరస్కారానికి లోనుచేస్తూ; వారల వదనంబులు= ఆ ముగ్గురి మొగాలు; విలోకించి= చూచి; సవినయ వ్యాహృత 
స్వాగతుండు+అయి= అణకువతో పలికిన స్వాగతవచనం కలవాడై - వారికి స్వాగతం పలికి; ఆ+విప్రండు= ఆ (బ్రాహ్మణుడు; 
ఏను= నేను; మీకున్‌= మీ మువ్వురకు; ఏ+పని= ఏ కార్యం; చేయువా(డను?= చేయగలవాడను?; అని; పలికెన్‌= అన్నాడు; 
అట్టిఎడన్‌= అట్టి సమయాన; తీర్ధయా(త్రాపరుండు+ఐన= తీర్థయాత్రలలో ఆసక్తుడయిన; ఇక్షాకుండు= ఇక్షాకుడు అనే 
మహారాజు; అచ్చటికిన్‌+ఏతెంచి= ఆ స్థలానికి వచ్చి; వారలు+అందజకున్‌= ఆ అందరకు, నల్వురకు కూడా; ప్ర+నతుండు+ఐనన్‌= 
బాగా నమస్కరించినవాడు కాగా; (బ్రాహ్మణుండు= ఆ నల్వురిలోని కౌశికుడు; అతిథిన్‌+కాన్‌= అతిథిత్వమునకు అర్హుడిగా 
(రాజును); నిరూపించి= (గ్రహించి; ఆదరభరితుండు+ఐ= గౌరవంతో నిండినవాడై. 

తాత్సర్యం: 'కౌశిక ధర్మదేవతల సంవాదంలో ధర్మదేవత కౌఠికుడితో 'నీవు శరీర త్యాగం చేయవు సరే! అరుగో 
యముడు, అతడి వెంట కాలపురుషుడు, అతడి వెంట మృత్యువు - మువ్వురూ వచ్చారు చూడుము” అన్నది. 
ఆ సమయాన ఆ మువ్వురూ అక్కడకు చేరి, తమను తాము పరిచయం చేసికొని, ఆ కౌశికుడి ముందు నిలిచారు. 
ముందుగా యముడు 'నీ జపఫలితం సిద్దించిన'దని పలుకగా, అనంతరం కాలుడు 'నీవు స్వర్గాన్ని అధిరోహించవలసిన 
సమయం సమీపించి నేను వచ్చా'నని कलग. చివరగా మృత్యువు తాను కాలునిచే ప్రేరణబొంది కౌశికుడిని 
తీసికొని వెళ్ళుటకు వచ్చినట్టు తెలియపరచినది. అయితే ఆ ముగ్గురి మాటలనూ తిరస్కరిస్తూ ఆ బ్రాహ్మణుడు 
వారి ముఖాలు చూచి అణకువతో అందరకూ స్వాగతం పలికి 'నేను మీకు ఏ పని చేసి పెట్టగలను?” అని 
విన్నవించుకొన్నాడు. సరిగా అదే సమయాన తీర్థయా(త్రలు చేస్తూ ఇక్షాకుమహారాజు ఆ (ప్రదేశానికి ఏతెంచి ఆ 
నల్లురికీ నమస్కరించాడు. వారిలో కౌశికుడు ఆ రాజును అతిథిగా భావించి గౌరవంతో అతడిని ఉద్దేశించి 
ఇట్లా అన్నాడు. 

విశేషం: నరుడికి అతని వృత్తి - (ప్రవృత్తి విశ్వాసాన్ని కలిగిస్తాయి. దాన్నే ఆత్మవిశ్వాసం అంటారు. అది సమృద్దిగా సక్రమంగా 
ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ప్రాముఖ్యం ముందు తలవంచవలసిన అవసరం ఉండదు. ఇక్కడ కౌశికుడిలో ఆ ఆత్మవిశ్వాసమే- 
జపనిష్టాతత్సరతవలన సిద్ధించిన విశ్వాసమే అతడిని యమకాలమృత్యువులముందు నిర్భయంగా నిలబెట్టగలిగినది. వారిమాటను 
సరకు చేయకపోయినా కౌళికుడు కుశలంగా ఉండగలిగాడంటే కారణం వృత్తిపరంగా సిద్దించిన అజేయమైన ఆత్మ(ప్రత్యయం. 
అదే ఆత్మశక్తి, 


కౌశికునకు నిక్ష్వాకునుహారాజునకు నయిన సంవాదము (సం. 12-192-2, 3) 


క, _ “నా కలిమితోడ నిచ్చెద । నీ కెయ్యది యిష్ట? మనిన నృపతి 'నృపులు దా 

నైకపరులు గొనువారలైె? । యే కామ్యములయిన నిత్తు నీ వడుగు తగన్‌.’ 141 
ప్రతిపదార్థం: నా కలిమితోడన్‌= నా సంపదనుబట్టి; ఇచ్చెదన్‌= ఇస్తాను; నీకున్‌= అతిథివి అయిన నీకు; ఏ+అది= ఏది; ఇష్టము?= 
కోరబడినది?; అనినన్‌= అనగా; నృపతి= ఇక్ష్వాకు మహారాజు; నృపులు= రాజులు; దాన+ఏకపరులు= ఇవ్వటంలో మా(త్రమే 
ఆసక్తులు; కొనువారలు+ఎ?= (గ్రహించేవారా?; ఏ కామ్యములు+అయినన్‌= ఏ కోరికలయినను; ఇత్తున్‌= తీరుస్తాను; నీవు= 
(బ్రాహ్మణుడవైన నీవు; తగన్‌= ఉచితంగా; అడుగు= అర్థించుము. 
తాత్సర్యం: అతిథిపట్ల గౌరవంతో కౌశికుడు ఇక్ష్వాకువును ఉద్దేశించి, 'నాకున్న దాని కనుగుణంగా ఇవ్వగలను. 
నీ అభీష్టమేమిటి?' అని అన్నాడు. ఆ మాటకు బదులుగా ఆ రాజు విఫ్రుడితో రాజులు దానశీలురు, దానకర్తలు 
గాని, దానగ్రహీతలు కాగలరా?” అని, 2 అర్థించుము, ని కామ్యాలు తీరుస్తాను అన్నాడు. 


562 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: కొత్తగా ఇల్లు చేరినవాడు తెలియనివాడైనా అతిథి. అతిథిని దేవుడిగా భావించి పూజించుమని మన ఆమ్నాయాల నిర్దేశం. 
“అతిథి దేవో భవి అనే మాట అదే. కౌశికుడు ఆ దృష్టితోనే కొత్తగా వచ్చినవాడిని అతిథిగా భావించి సత్కరించబోయాడు- 
అభీష్టార్థ ప్రదానంతో. 

వ. అనిన విని విప్రం డవ్విభున కిట్లనియె. 142 


ప్రతిపదార్థం: అనినన్‌= ఇక్ష్వాకుడు పలుకగా; విని= ఆలకించి; విప్రండు= (బ్రాహ్మణుడు - కౌశికుడు; ఆ+విభునకున్‌= ఆ 
రాజునకు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఇక్ష్వాకుమహారాజు అట్టు అనగా విని, (బ్రాహ్మణుడు ఈ ఎధంగా అన్నాడు. 


క. “కొనువారు ప్రవృత్తులు గా । క నివృత్తులు గొందురయ్య? కామ్యంబులు నా 
మనమున లే; వే నేమియు । గొన; నిత్తున కాన యధిప! కోరుము తగంగన్‌. 143 
ప్రతిపదార్థం: అధిప!= ఓ वहुषु మహారాజా!; కొనువారు= (దానం) (గ్రహించేవారు; ప్రవృత్తులు+కాక= (ప్రవృత్తి మార్గంలో 
ఉన్నవారు కాకుండా; నివృత్తులు= నివృత్తి మార్గంలో ఉన్నవారు; కొందురు+అయ్య= (దానం) స్వీకరిస్తారటయ్యా?; కామ్యంబులు= 
కోరికలు; నా మనమునన్‌= నా మనస్సునందు; లేవు= ఉన్నవి కావు; ఏను= నేను; ఏమియున్‌= దేనినీ; కొనన్‌= (గ్రహించను; 
ఇత్తును+అ= ఇస్తాను తప్పక; కాన= కావున; తగణగన్‌= ఉచితంగా, అర్హంగా; కోరుము= అర్థించుము. 
తాత్సర్యం: సంసారచ(క్రాన బడి వివిధ (క్రియలలో (ప్రవర్తించేవారు దానాలు స్వీకరిస్తారు తప్ప, సంసారాన్ని దూరంగా 
నివృత్తిమార్గాన ప్రాపంచిక విషయాలనుండి మరల్సి జీవించేవారు దానం (గ్రహిస్తారా? నా మనస్సున ఏ కోరికలూ 
లేవు. కాగా నేను కోరను, కాని ఈయగలవాడను. తప్పక ఇస్తాను నీవే తగినట్టు కోరుకొమ్ము. 
విశేషం: (ప్రవృత్తి * నివృత్తి. ప్రాపంచిక విషయాల జోలికి వెళ్ళి, వాటిలో తలదూర్చి, వివిధ ఆలోచనలలో (క్రియలలో పాల్గొనటం 
(ప్రవృత్తి, ఇది జనసామాన్య జీవనవిధానం. దీనికి విరుద్దంగా ప్రాపంచిక విషయాలనుండి ఇం(ద్రియాలనూ, మనస్సునూ మరల్చి, 
నిగ్రహించి, ఆత్మజ్ఞానం కొరకు యత్నించటం నివృత్తి. ఇక్కడ [బ్రాహ్మణుడు నివృత్తుడు. క్షత్రియుడు (ప్రవృత్తుడు. 
వ. పూజారూపంబున నిచ్చిన యది యతిథి గైకొనుట యెగ్గుగా' దనుటయు నమ్మనుజపతి 'నీ విచ్చువాడవయేని 
నీ సకల జపంబు ఫలంబును ని’ మ్మనిన నమ్మహీదేవుండు. 144 
ప్రతిపదార్థం: పూజారూపంబునన్‌= సత్కారరూపాన్ని; ఇచ్చిన+అది= ఈబడినది; అతిథి= ఆగంతకుడు; కైకొనుట= 
స్వీకరించటం; ఎగ్గ+-కాదు= కీడు కాదు; అనుటయున్‌= అన్న తరువాత; ఆ+మనుజపతి= ఆ రాజు; నీవు; ఇచ్చువాండవు+అ+ఏని= 
ఇచ్చేవాడివే అయితే; నీ సకల జపంబు ఫలంబును= నీ మొత్తం జపముయొక్క ఫలితాన్ని; ఇమ్ము= ఇచ్చివేయుము; అనినన్‌= 
అనగా; ఆ+మహీదేవుండు= ఆ (బ్రాహ్మణుడు. 
తాత్సర్యం: సత్కారరూపాన (యాచనకు బదులుగా కాకుండా) ఇచ్చినది స్వీకరిస్తే స్వీకర్తకు ఏ కీడూ ఉండదు” 
అని కౌశికుడు పలికాడు. కౌళికుడి నిర్బంధంతో ఆ రాజు 'నీవు కేవలం దాతవే అయితే, నీ మొత్తం జపఫలితం 
నాకిమ్ము' అన్నాడు. దానికి బదులుగా ఆ (బ్రాహ్మణుడు (ఇట్లా అన్నాడు). 
విశేషం: దానాలు రెండు విధాలుగా ఉండవచ్చును. ఆర్థించిన తరువాత ఇచ్చేది లోకంలో (ప్రసిద్దమైన దానం. అర్థనతో నిమిత్తం 
లేకుండా గౌరవపురస్సరంగా పూజోపహారంగా ఇచ్చేది అసామాన్య దానం. దీనిలో గ్రహీతకు, దాన స్వీకర్తకు 9 ప్రమేయమూ ఉండదు 
కాబట్టి ఏ కీడూ ఒనగూడే వీలులేదు. ప్రయోజనకాంక్షతో చేసే దానాలు స్వీకరించేవారికి అటువంటి అభయం ఉండ దంటారు పెద్దలు. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 563 


క “జపఫలమున సగ మిచ్చెద । నృప! యంతయు నైన గొనుము నీ వనవుడు 'న 

జ్ఞపము ఫలం బెయ్యది?' యని । నృపు( డడిగిన నాత( 'దేను నిరపేక్షుండన్‌.' 145 
ప్రతిపదార్థం: నృప!= రాజా!; జపఫలమునన్‌= జపం ఫలితంలో; సగము+ఇచ్చెదన్‌= సగపాలు ఇస్తాను; అంతయున్‌+ఐనన్‌= 
అంతటినైననూ; నీవు; కొనుము= తీసికొనుము; అనవుడున్‌= అన్నవెంటనే; ఆ+జపము ఫలంబు= ఆ నీ జపముయొక్క ఫలితం; 
ఏ+అది?= ఏది, ఏ విధమైనది?; అని; నృపు(డు= రాజు; అడిగినన్‌= (ప్రశ్నించగా; ఆత(డు= ఆ కౌశికుడు; ఏను= నేను; 
నిర్‌+ఆపేక్షుండన్‌= కోరిక లేనివాడను. 
తాత్సర్యం: 2 సకల జపంబు ఫలంబును ఇమ్ము' అన్న ఇక్షాకుమహారాజునకు కౌశికుడి సమాధానమిది - 
'జపఫలితంలో సగమిస్తాను రాజా! మొత్తం ఫలితం కావాలి - అన్నా తీసికొమ్ము' అని. దానికి రాజు “ఇంతకూ 
ఈ నీ జపఫలితం ఏమిటి?” అని (ప్రశ్నించాడు. కౌళికుడి సమాధానం ~ 'నేను కోరికలు లేనివాడిని” అంటూ 
ప్రారంభించి కొనసాగిస్తున్నాడు. 
విశేషం: రాజు కౌళికుడి నిర్బంధదాతృత్వానికి విసిగినట్లుగా కౌశికుడి జపఫలితం మొత్తం ఇమ్మన్నాడు. విప్రుడు తనమాట మొదట 
సగమిస్తానని, మళ్ళీ అంతా అయినా తీసికొనుమన్నాడు. ఈ విధంగా ఇక్కడి దాత, గ్రహీత, ఇరువురూ ఒకింత భావావేశంతో 
వ్యవహరిస్తున్నట్లు తోస్తున్నది. 
ख. కావున ఫల మిట్టిది యని । భావింప; నెటుంగ నొరుల బనివడి యడుగన్‌; 

నీ వాఫలంబు గొను మది । దా 25९०८०८ బిదప ధర్మతత్త్వజ్ఞులచేన్‌.' 146 
ప్రతిపదార్థం: కావున= (కోరికలు లేనివాడను) కాబట్టి; ఫలము= (జపముయొక్క) ఫలితం); ఇట్టిది+అని= ఈ విధమైనది 
అని; భావింపన్‌= ఊహించగా; ఎణుంగన్‌= తెలియను; ఒరులన్‌= ఇతరులను; పని+పడి= పనిగట్టుకొని, ప్రయత్నపూర్వకంగా; 
అడుగన్‌= ప్రశ్నించను; నీవు; ఆ ఫలంబు= ఆ నా జపఫలితం; కొనుము= (గహించుము; అది= ఆ ఫలితమెట్టిదో - అను 
నీ ప్రశ్నకు సమాధానం; తాన్‌= స్వయంగా; పిదపన్‌= అనంతరం; ధర్మతత్త్య జ్ఞాలచేన్‌= ధర్మ స్వభావం ఎరిగినవారిచేత; విన(బడున్‌= 
వినవచ్చును. 
తాత్సర్యం: నేను నిరపేక్షకుడను కాబట్టి నా కా జపఫలితపు స్వరూపస్వభాలను గురించిన భావనే కలుగలేదు. 
ఆ కారణాననే నేను ఇతరు లెవరినీ పనిగట్టుకొని జపఫలిత మేమిటి? - అని అడిగి తెలిసికొనలేదు, ఫలిత మిట్టిది 
అని తెలియకున్నా దాన్ని స్వీకరించుము. ఆ తరువాత ధర్మతత్త్యవేత్తలు ఆ జపఫలిత మిట్టిది, ఇంతటిది - 
అని వివరిస్తారు”. 
విశేషం: మొదటి నుండి ఈ దాత (గ్రహీతలలో సౌముఖ్యం కొరవడినట్టుగా అనిపిస్తుంది. ఇపుడు అదేమిటో తెలియకుండానే 
దానిని గ్రహించమంటున్నాడు దాత. మరి (గ్రహీత ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. గ్రహీత అయినా, తొలుత కోరినపుడు 
లేని సంశయాన్ని అనంతరం దానసమయాన వెలువరించటం ఎందుకో? మొత్తంమీద దానస్వీకారం చేసేటప్పుడు ముందు వెనుకలు 
చూడవలసిన అవసరం ఎంతో ఉన్నట్టుగా ఏరి వ్యవహారశైలిని బట్టి మనం (గ్రహించాలి. 
వ. అనుటయు నయ్యినతనయుండు 'ఫలం బిట్టి దని యెటుయగ వేనిం గొననొల్లి' ననవుడు నతం డితని 

కిట్లనియె. 147 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా, అన్న తరువాత; ఆ+ఇనతనయుండు= ఆ సూర్యవంశపు ఇక్షాకు మహారాజు; 
ఫలంబు+ఇట్టిది+అని= ఫలితం ఇటువంటిది అని; ఎణుంగవు+ఏనిన్‌= తెలియవేని; కొనన్‌+ఒల్లన్‌= తీసికొనుటకు 


564 శ్రీమదాంధ్ర మహాభారతము 


అంగీకరించను; అనవుడున్‌= అన్న పిదప; అతండు= ఆ కౌశికుడు; ఇతనిని= ఈ ఇక్ష్యాకుడితో; ఇట్ల్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 

తాత్సర్యం: కౌళికుని సమాధానం విన్న ఇక్ష్వాకుడు ఫలితం తెలియరాని దానిని తాను స్వీకరించటానికి అంగీకరించ 
నన్నాడు. తరువాత ఆ కౌశికుడు ఇక్షాకుడితో ఈ విధంగా అన్నాడు. 


క “8 ऊ6&6 తేను నిచ్చితి । భూవల్లభ! యింక సత్యమున కూనము గా 
దే వరియింపమి?' నావుడు । నా వసుధాధీశు( డద్దరామరవరుతోన్‌. 148 


ప్రతిపదార్థం: భూవల్లభ!= ఓ రాజా!; నీవు= అర్థివైన నీవు; అడిగితి(ఏ)= అర్థించావు; ఏను= నేను; ఇచ్చితిన్‌= ఇచ్చాను; ఇంకన్‌= 
ఇకమీదట, ఇంత జరిగిన తరువాత; వరియింపమి= ఇష్టపడకుండుట (దానస్వీకారానికి); సత్యమునకున్‌= సత్య వ్రతానికి; 
ఊనము+కాదే?= తక్కువ - కొరతకాదా?; నావుడున్‌= అన్న తరువాత; ఆ+వసుధా+అధి+-ఈశు(డు= ఆ భూమికి అధిపతియెన 
ఇక్ష్వాకుడు; ఆ+ధరా+అమర వరుతోన్‌= ఆ బ్రాహ్మణశ్రేష్టుడితో. 

తాత్సర్యం: కౌశికుడు ఇక్ష్వాకుడి తిరస్కారాన్ని తప్పుపట్టుతున్నాడు. £, రాజా! నీవు అడిగావు. నేను ఇచ్చాను. 
ఈ అడుగుట, ఇచ్చుట అనే ఈ రెండు (క్రియలు జరిగిపోయిన తరువాత ఈ దశలో నీవు - నే నొల్లను అనుట 
సత్య(వ్రత పాలనకు హానికరం కాదా? అట్టా తిరస్కరించటం సత్యానికి కొరత గావించటం కాదా? అన్నాడు 
కౌశికుడు. దానికి బదులుగా ఆ మహారాజు ఆ బ్రాహ్మణశ్రేష్టుడితో ఇట్టా పలికాడు. 


వ. “రాజులకు యుద్దంబు సుకర్మంబు గావున నీతో వివాదయుద్దంబు సేసితి' ననిన నతండు 'నీవేమి సేసితేమి? 
యది యట్లుండనిమ్ము.' 149 


ప్రతిపదార్థం: రాజులకున్‌= క్షత్రియులకు; యుద్దంబు= కయ్యం; సుకర్మంబు= మంచిపని, చేయదగింది; కావునన్‌= కాబట్టి; 
నీతోన్‌= పండితుడవైన నీతో; వివాద యుద్దంబు= తగవులాడుట అనే కయ్యం; చేసితిన్‌= చేశాను; అనినన్‌= అనగా; అతండు= 
ఆ కౌశికుడు; నీవు; ఏమి+చేసితి(ఏ)+ఏమి= ఏ దానిని చేశావో ఏమిటో; అది= ఆ చేసింది; అట్లు+ఉండన్‌+ఇమ్ము= ఆ విధంగానే 
చేసినది చేసినట్టుగానే ఉండనిమ్ము,. 


తాత్సర్యం: కౌళికుడి ప్రశ్నకు రాజు సమాధాన మిది: తాను క్షత్రియుడు కాబట్టి క్షత్రియులకు యుద్దం చేయదగ్గపని 
కాబట్టి తాను కౌళికునితో తగవులాడుట అనే కయ్యాన్ని చేశాడు. ఈ సమాధానానికి ఆ కౌళికుడి ప్రతివచనమిది: 
'నీవు ఏమి చేశావో ఏమో, అది అట్టా ఉండనిమ్ము?. 

విశేషం: బ్రాహ్మణ కౌశికుడు, క్షత్రియ ఇక్ష్వాకువు ~ ఇరువురూ ధర్మకర్మతత్ప్సరులే, ఇరువురకూ పరస్సర గారవాదరభావాలు 
ఉన్నవి. అయినా దానప్రదానం, దానస్వీకారం అనే విషయంమీద వివాద పడుతున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు తమ ధోరణిని 
సమర్థించుకొనజూస్తున్నారు. క్షత్రియధర్మం ప్రకారం కయ్యం కార్యమే కాబట్టి వాజ్మయమైన కయ్యం చేశా నంటున్నాడు రాజు. 
క విను మిచ్చెద నని యూమియు( । గొనియెద నని పలికి 2८2८ గొనకునికియు, న 

త్యనృతంబులు సత్యవ్రత । మునకుం దొలగంగ మనకు భూవర! తగునే? 150 

ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా!; వినుము= ఆలకించుము; ఇచ్చెదను+అని= ఇస్తాను అని పలికి; ఈమియున్‌= 
ఈయకుండుటా; కొనియెదను+అని= తీసికొంటాను అని; పలికి= చెప్పి; పిదపన్‌= ఆ తరువాత; కొనక+ఉనికియున్‌= 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 565 


తీసికొనకుండా ఉండటం; అతి+అనృతంబులు= మిక్కిలి అసత్యాలు; మనకున్‌= గొప్ప రాజువైన నీకు, మంచి బ్రాహ్మణుడనైన 
నాకు ఇద్దరికీ; సత్యవ్రతమునకున్‌+తొల(గంగన్‌= సత్యమును పాటించుటనుండి తప్పుకొనుట; తగునే?= ఉచితమా? 


తాత్సర్యం: ఓ రాజా! నీవేదో వివాదయుద్దం చేశాను అంటున్నావు. అయితే ఇది వినుము. ఇస్తానని ఈయకుండటం, 
తీసికొంటానని తీసికొనకుండా ఉండటం ~ ఈ రెండు పనులూ మిక్కిలి అసత్యాలు. స(ద్రాహ్మణుడ నైన నేనూ, 
క్షత్రియుడవైన నీవూ - ఇద్దరం ఈ విధంగా సత్య(వ్రతపాలనకు దూరంగా జరిగిపోవటం తగునా? 


విశేషం: “తగునా?” అనేమాట ఈ పద్యంలో సార్థకం. “తగు” అనే మాటనుండే తగవు’ - వ్యవహారంలో “తగువు” వచ్చాయి. 
ఉచితమగు అనే అర్థంలో ఈ మాటను ప్రయోగిస్తాం. వాదవివాదాలలో వాక్‌ ప్రాగల్భ్యానికి పోయి, ఉచితానుచితాలు మరబచే 
ప్రమాదముంది. ఆ ప్రమాదపుటంచున నిలబడి ఉన్నామని కౌళికుడి హెచ్చరిక, 
క సత్యమ తపమును యజ్ఞము, । సత్యమ వేదంబు దాంతిశాంతులు నగుటన్‌ 

సత్యము దొటి(గుట నిర్మల । నిత్యానుష్టానములును నిష్పలము లగున్‌.' 151 


ప్రతిపదార్థం: సత్యము+అ= సత్యమే; తపమును= తపస్స్ఫూ; యజ్ఞము= యాగం కూడా; సత్యము+అ= సత్యమొక్కటే; వేదంబు= 
వేదం, జ్ఞానం; దాంతి శాంతులున్‌= దమనం, నిగ్రహం, కామ(క్రోధలోభ మోహ మదమాత్సర్యాలు లేకుండటం; అగుటన్‌= కాబట్టి; 
సత్యము= సత్యమునే; తొజుగుట= విడుచుట; నిర్మల నిత్య+అనుష్టానములును= మలినంలేని, ఎప్పుడూ చేసే కర్మకాండలు, 
జపహోమపూజాదులు కూడా; నిస్‌+ఫలములు+అగున్‌= ఫలం, ప్రయోజనం లేనివి జౌతాయి. 

తాత్సర్యం: సత్యం సర్యోన్నతమైనది. సత్య(వ్రతపాలన చేస్తే తపస్సు ऊद, యజ్ఞంచేసినట్టె, వేదం తెలిసినట్టే, 
సత్య(వ్రతపాలనే నరుడిలో నిగ్రహాన్ని, కామ, (క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్థాన్ని జయించగల 
శాంతినీ కలిగిస్తుంది. అటువంటి సకలధర్మాచరణకు మూలకందమైన సత్యాన్ని విడిచిపెడితే ఇక జపహోమ 
పూజాపురస్కారాలవంటి నిత్యానుష్టానాలూ నిష్పలమే అవుతాయి”. 


విశేషం: నేల విడిచి సాముచేయలేనట్టే, సత్య(వ్రతపాలనలేక మిగిలిన సకల ధర్మకార్య నిర్వహణమూ అసాధ్యమే. కాదని 

మొక్కుబడిగా, గుడ్డిగా ఇతర సత్కార్యాలూ, ధర్మకార్యాలూ నిర్వహించినా, సత్య వ్రత మొక్కటి లేనప్పుడు మిగిలినవన్నీ నిష్పలాలే! 

ఎందుకంటే సర్వధర్మమూలమూ సత్యమే కాబట్టి. 

వ. అనిన విని ధర్మంబు వారల నుద్దేశించి యమాదులు విన 'వీరికి వివాదంబు వలదు. విప్రుండు దానఫలంబును 
రాజు సత్యఫలంబును బొందువా' రనియె. నట్టియెడ నాకంబు నరాకృతి దాల్చి వచ్చి 6०60 
యయ్యిరువుర నాలోకించి 'వాదేల? మీరిద్దబుం దుల్యఫలప్రాప్తుల రయ్యెద రిట్లు సేయుం'డని పలికె 
నవ్విభుం 'డట్లేని నితండును నా యిచ్చునది గొనవలయు? ననుటయు నమ్ముని “యేను 


దపస్వ్వాధ్యాయనిరతుండం బరిగ్రహవిధి యందు విరతుండ.” 152 


ప్రతిపదార్థం: అనినన్‌= కౌశికుడు అట్టు పలుకగా; విని= ఆలకించి; ధర్మంబు= ధర్మాధిదేవత; వారలన్‌= ఆ కౌశిక, ఇక్షాకులను; 
ఉద్దేశించి= లక్ష్యముగాజేసి; యమ+ఆదులు= యముడు మొదలగువారు; వినన్‌= వినునట్టుగా; వీరికిన్‌= ఈ ఇరువురకు; 
వివాదంబు= తగవు; వలదు= అక్కరలేదు; వ(ప్రుండు= (६०० హ్మణుడు - కొళికుడు; దానఫలంబును= దానము యొక్క ఫలితమును; 
రాజు= క్షత్రియుడు - ఇక్షాకువు; సత్యఫలంబును= సత్య(వ్రతపాలనయొక్క ఫలితమును; పొందువారు+అనియెన్‌= చేకొనువారు 
అని పలికెను; అట్టి+ఎడన్‌= ఆ సమయాన; నాకంబు= స్వర్గము; నర+ఆకృతి= నరుని ఆకారము; తాల్చి= ధరించి; వచ్చి= 


566 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేరి; తన్నున్‌= తనను; ఎణింగించి= తెలియపరచి; ఆ+ఇరువురన్‌= ఆ ఇద్దరినీ; ఆలోకించి= చూచి; వాదు+ఏల?= వాదము, 
తగవు ఎందుకు?; మీరు+ఇద్దరున్‌= మీరు ఇరువురూ; తుల్యఫల |ప్రాస్తలరు+అయ్యెదరు= సమానమైన ఫలితమును పొందువారు 
కాగలరు; ఇట్ల్టు= ఈ విధంగా; చేయుండు+అని= చేయండి అని; పలికెన్‌= చెప్పెను; ఆ+విభుండు= ఆ రాజు; అట్టు+ఏని= 
అట్లయితే; ఇతండును= ఈ (బ్రాహ్మణుడు కూడా; నా+ఇచ్చునది= నేను ఇచ్చేది; కొనన్‌+వలయున్‌= (గ్రహించవలెను; 
అనుటయున్‌= అన్న పిదప; ఆ+ముని= ఆ బుషి, కౌశికుడు; ఏను= నేను; తపస్‌+స్వ+అధ్యాయ నిరతుండను= తపస్సునందు, 
చదువునందు ఆసక్తుడను; పర్శిగహణవిధియందున్‌= (దానమును) స్వీకరించు పనియందు; విరతుండన్‌= విరక్తుడను, 
అనాసక్తుడను. 


తాత్సర్యం: కౌళికుడి పలుకు లాలకించిన ధర్మదేవత ఆ వివాద(గ్రస్తులను ఇరువురనూ ఉద్దేశించి యముడు, 
కాలుడు, మృత్యువు వింటుండగా ~ వీరికి ఈ తగవులాట వద్దనీ, (బ్రాహ్మణుడు దానఫలితాన్ని, క్షత్రియుడు 
సత్య(వ్రత ఫలితాన్ని పొందగలరని పలికాడు. ఆ సమయాన స్వర్గం మానవరూపంలో అక్కడికి వచ్చి తనను తాను 
తెలియపరచుకొని, ఆ ఇద్దరినీ చూచి 'మీకు తగ వేల? మీరిద్దరూ సమానంగా ఫలితాలను పొందగలరని చెప్పి 
ఈ విధంగా చేయు'మన్నది. ఆ రాజు 'అట్టాగయితే ఈ (బ్రాహ్మణుడు కూడా నేనిచ్చే దానాన్ని స్వీకరించాలి” 
అనగా, ఆ విప్రుడు తాను తపస్సు, అధ్యయనం - ఈ రెంటియందే ఆసక్తుడననీ, దానపరిగ్రహణంలో విరక్తుడననీ 
తన అభ్యంతరాన్ని తెలిపాడు. 


క అనవుడు నరనాథు(డు 'నా । కును నీకును సరియ కాగ గోరెద సత్క 
ర్మ నిరూఢి మత్సుకృతఫల । మనఘా! కొనవే? యనుగ్రహంబు దలిర్చన్‌.' 153 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అన్న తరువాత; నరనాథు(డు= రాజు ~ ఇక్షాకుడు; నాకును= క్షత్రియుడనైన నాకూ; నీకును= 
(బ్రాహ్మణుడవైన నీకూ; సరి+అ+కా(గన్‌= సమానమే అయ్యేటట్టుగా; కోరెదన్‌= కోరుకొందును; అనఘా!= ఓ పాపరహితుడా! 
కౌశికుడా!; సత్‌కర్మనిరూఢిన్‌= మంచిపనియందలి నిర్దారణతో; మత్‌ సుకృతఫలము= నా పుణ్యఫలితము; అను(గ్రహము= దయ; 
తలిర్సన్‌= వ్యక్తమగునట్టుగా; కొనవే?= తీసికొనవా? - (గ్రహించవా? 
తాత్సర్యం: కౌశికుడి అభ్యంతరాన్ని విన్న రాజు కౌశికుడి నుద్దేశించి “ఓ పాపరహితుడా! నేను నాకూ నీకూ 
సమత్వం చెడకుండా జాగ్రత్తగా కోరబోతున్నాను. నీవూ మంచిపని అనే నిర్జారణతో నా పుణ్యఫలాన్ని దయతో 
దానంగా స్వీకరించుము”. (అని ప్రార్థించాడు.) 
విశేషం: రాజు దానగ్రహీతగా, 29८ దానకర్తగా మిగలటం క్షత్రియ ధర్మపరిపాలకుడైన ఇక్ష్యాకునకు మింగుడు పడటంలేదు. 
అందుకే అతడు (బ్రతిమిలాడైనా ఆ మిప్రుడిని దానగ్రహీతగా మార్చటానికి యత్నిస్తున్నాడు. 
వ. అని ప్రార్థించె నప్పుడు వికృతవేషులగు పురుషు లిరువురు దమలో వివాదంబు సేయుచు వచ్చి 'యవ్విభుండు 
మనల శాసింప నొడయం' డనుచు నిక్ష్వాకు ముందటి నిలిచిరి. వారి తెటింగు వినుము. 154 
ప్రతిపదార్థం: అని= పై విధంగా; |ప్రార్థించెన్‌= వేడుకొనెను; అప్పుడు= ఆ సమయాన; వికృత వేషులు+అగు= వికారమైన 
దుస్తులు, నగలు గలవారగు; పురుషులు= నరులు; ఇరువురు= ఇద్దరు; తమలోన్‌= పరస్పరం; వివాదంబు+చేయుచున్‌= 
వాదులాడుకొంటూ; వచ్చి= చేరి; ఆ+విభుండు= ఆ రాజు; మనలన్‌= మన ఇరువురను; శాసింపన్‌= ఆజ్ఞాపించగా; ఒడయండు= 


అధిపతి; అనుచున్‌= అని పలుకుతూ; ఇక్ష్వాకు 5०906695 = ఇక్ష్యాకు మహారాజు ఎదుట; నిలిచిరి= ఆగారు; వారి తెజంగు= 
వారి విధం; వినుము= ఆలకించుము. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 567 


తాత్సర్యం: రాజు విప్రుడిని తాను స్వీకరించే దానానికి బదులుగా అతడూ తననుండి దానాన్ని స్వీకరించవలెనని 
వేడుకొంటూ ఉన్న సమయాన ఇరువురు నరులు ఏకృతమైన దుస్తులూ నగలూ ధరించి పరస్పరం వాదులాడుకొంటూ 
ఆ రాజును చూచి ఆ! ఈ రాజు మనకు శాసకుడు' అంటూ అతడి చెంతకు చేరి ఎదుట నిలబడ్డారు. వారి 
కథ ఇది. 


విశేషం: ఇక్కడ కౌళిక ఇక్ష్వాకు లిరువురూ సమానమైన వాదబలంతో తర్కవితర్కాలతో వివాదంలో మునిగి ఉన్నారు. వారికి 
జ్ఞానోదయం కావాలి - అంటే మాటలతో సరిగాదని తేలిపోయింది. కాబట్టి ఒక విచిత్రసంఘటన ద్వారా వారివివాదాన్ని పరిష్కార 
మార్గంవైపు మరలించబోతున్నాడు వక్త, 
తే. ఒకడు గోదాన మొనరింప నొక్మరుండు । తత్ప్సలము వే(డం బ్రీతి నాతండు నొసగ 

గొనినవా( డిది దక్కువ దనకు నని త । లంచి యుత్తమ గోయుగళంబు విలిచి. 155 
ప్రతిపదార్థం: ఒక(డు= ఆ ఇరువురిలో ఒకడు; గోదానము+ఒనరింపన్‌= ఆవును దానం చేయగా; ఒక్కరుండు= మరొకడు; 
తద్‌+ఫలము= ఆ గోదాన ఫలితాన్ని; వేండన్‌= అర్థించగా; ప్రీతిన్‌= (ప్రేమతో; ఆతండున్‌= ఆ గోదాన కర్తకూడా; ఒస(గన్‌= 
ఈయగా; కొనినవాడు= స్వీకరించినవాడు; ఇది= ఈ ఫలితం; తనకున్‌= స్వీకరించిన తనకు; తక్కువ= చాలినది కాదు; 
అని; తలంచి= ఆలోచించి, ఉత్తమ గోయుగళంబు= మంచి ఆవుల జంటను; విలిచి= కొని. 


తాత్సర్యం: వారిలో ఆ తగవులాడుకొనువారిలో ఒకడు గోదానం చేశాడు. మరొకడు ఆ గోదానఫలితం తన 
కిమ్మన్నాడు. దానకర్త (ప్రేమతో దానఫలాన్ని ఆ అర్థికి ధారపోసి ఇచ్చాడు. అయితే ఆ అర్థి తనకు ఆ ఫలితం 
చాలినదికాదు అనే భావనతో తాను మంచి ఆవుల జంటను కొన్నాడు. (బహుశః దానం కొరకే కావచ్చు.) 


వ. సత్‌పాత్రదానక్రియ నిర్వర్తించి తత్సలంబు మున్ను దనకు గోదాన ఫలం బిచ్చిన యతని కిచ్చువా( డయిన 
నతండు గొనువా( డయి యుండి కొనక యెడసేసి తిరుగం దిరుగ నప్పుడు ముట్టం బట్టిన వాదు పుట్టిన 
వచ్చినవారై; ५७७० గెల్ల నుక్తి ప్రత్యుక్తుల నప్పుడమిరేనికి నేర్పడం జెప్పి; రట్లు సెప్ప వినిన యవ్విభుతోడ 
దొలుత నొసంగినవాం'డితం డడిగిన నెమ్మిం బ్రతిగ్రహెంప(గా నొసంగితి( బ్రతిగ్రహంబొల్లని నన్ను నితండు 
నిర్ణంధింపం దగునే?' యని చెప్పిన బిదపటి యాతం 'డితండు గొనియెద నని యొడంబడి కొనమి పాతకం 
బగుట కర్మకాండవిదు లెల్ల నెబుంగుదు' రనవుడు( గౌశికుం డిక్ష్వాకు నుద్దేశించి “వింటె? యప్పురుషుని 
వచనంబు'లని పలికి వెండియు. 156 


ప్రతిపదార్థం: సత్‌ 2१९४ దానక్రియ= మంచి అర్హునకు దానమిచ్చుటను; నిర్వర్తించి= చేసి; తద్‌+ఫలంబు= ఆ దానఫలితాన్ని; 
మున్ను= పూర్వం; తనకున్‌; గోదాన ఫలంబు= గోవును దానం చేయగా లభించిన ఫలితమును; ఇచ్చిన+అతనికిన్‌= 
తనకిచ్చినవాడికి; ఇచ్చువా(డు+అయినన్‌= (తాను) దానం ఇచ్చేవాడు కాగా; అతండు= ఆ తనకు ఇచ్చినవాడు; కొనువా(డు+ 
అయి+ఉండి= తీసికొనబోయేవాడయి ఉండి; కొనక= తీసికొనకుండా; ఎడ+చేసి= దూరంచేసి; తిరుగన్‌+తిరుగన్‌= తిరుగగా 
తిరుగగా; అప్పుడు= ఆ సమయాన; ముట్టన్‌+పట్టినన్‌= నిర్బంధముగా పట్టుకోగా; వాదుపుట్టినన్‌= (ఇద్దరికీ) తగవులాట పుట్టగా; 
వచ్చినవారు+ఐరి= చేరినవారైనారు; ఆ+తెజంగు+ఎల్లన్‌= ఆ పద్దతి మొత్తం; ఉక్తి+(ప్రతి+ఉక్తులన్‌= మాట, (దానికి) బదులు 
మాటలతో; ఆ+పుడమిరేనికిన్‌= ఆ రాజునకు; ఏర్పడన్‌= స్పష్టంగా; చెప్పిరి= తెలిపిరి; అట్టు= ఆ విధంగా; చెప్పన్‌= చెప్పుగా; 
వినిన ఆ+విభునితోడన్‌= విన్న ఆ రాజుతో; తొలుతన్‌+ఒసంగినవా(డు= మొదట ఇచ్చినవాడు; ఇతండు= ఇతడు (రెండవవాడిని 


568 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఉద్దేశించి); అడిగినన్‌= అర్థింపగా; నెమ్మిన్‌= (ప్రీతితో; (ప్రతి గ్రహింపంగాన్‌= స్వీకరించటానికి; ఒసంగితిన్‌= ఇచ్చాను; ప్రతి గ్రహంబు= 
దాన స్వీకారం; ఒల్లని నన్నున్‌= అంగీకరించని నన్ను; ఇతండు= నా దానఫలితమును ప్రతిగ్రహించిన ఈ ఎదుటి నరుడు; 
నిర్బంధింపన్‌+తగునే?= బలవంత పెట్టటం ఉచితమా?; అని చెప్పినన్‌= అని పలుకగా; పిదపటి+ఆతండు= తరువాతివాడు 
(మొదట గోదాన ఫల(గ్రహీత); ఇతండు= ఈ నరుడు; కొనియెదన్‌+అని= తీసికొంటాను (గోదాన ఫలితాన్ని) అని; ఒడంబడి= 
అంగీకరించి; కొనమి= (గ్రహించకుండటం; పాతకంబు+అగుట= పాపము అగుట; కర్మకాండవిదులు+ఎల్లన్‌= కర్మకాండలు, 
యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు, (వ్రతాలు మొదలయిన పనుల పద్దతులు తెలిసినవారు అందరూ; ఎణుంగుదురు= 
తెలియుదురు; అనవుడున్‌= అన్న తరువాత; కౌళికుండు= కౌశిక బ్రాహ్మణుడు; ఇక్షాకుని+ఉద్దేశించి= ఇక్ష్వాకు మహారాజును 
గురించి; ఆ+పురుషుని వచనంబులు= ఆ నరుడి మాటలు; వింటే?= విన్నావా?; అని; పలికి= చెప్పి; వెండియున్‌= మరలా. 
తాత్సర్యం: గోదాన ఫల(గ్రహీత, గోదాన ఫలంగా తనకు లభించినది అల్పమని భావించి తాను స్వయంగా 
రెండు ఆవులను కొని, అర్హుడిని ఎన్నుకొని ఆ ఆవుల జంటను అతడికి దానం చేసి, ఆ దానఫలాన్ని తనకు 
ముందు గోదానఫలాన్ని అర్సించినవాడికి ఈయబోగా అతడు స్వీకరిస్తానని అంగీకరించి, తరువాత స్వీకరించక 
తప్పించుకొని తిరుగసాగాడు. ఆ తప్పించుక తిరుగాడేవాడిని ఒకనాడు ఆ ఈయదలచినవాడు గట్టిగా 
పట్టుకొని, గోదాన ఫలాన్ని స్వీకరించుమని నిర్బంధించగా వారిద్దరికీ వాదు పుట్టి, దానిని తీర్చుమని ఈ ఇక్ష్వాకు 
మహారాజును ఆశ్రయించారు. వారిద్దరూ రాజు దగ్గర తమవృత్తాంతాన్ని జరిగినదాన్ని జరిగినట్టుగా విన్నవించుకొనగా 
ఆ రాజు వారి ఏవాదచరిత్రను మొత్తాన్ని విన్నాడు. అపుడు ఆ ఇరువురిలో మొదటివాడు రాజుతో “ఈతడు 
అర్థిస్తే, నా గోదానఫలాన్ని తీసికొమ్మని అర్బించాను. నాకు మళ్ళీ ప్రతి గ్రహించే అభిప్రాయం లేదు. అయినపుడు 
ఈతడు నన్ను నిర్భంధించవచ్చునా?' అని అన్నాడు. ఇక రెండవవాడు “ఇతడు తీసికొంటాను అని అంగీకరించి, 
తరువాత ఆ గోదానఫలాన్ని తీసికొనకపోవటం పాపమే అవుతుంది - అని కర్మకాండ తెలిసిన వారందరూ 
ఎరిగిన విషయమే.” అన్నాడు. ఆ సమయాన కౌశికుడు రాజు నుద్దేశించి 'రాజా! విన్నావా ఆ నరుడి మాటలు? 
అని పలికి, ఇంకా ఈ విధంగా అనబోతూ ఉన్నాడు. 
విశేషం: వాస్తవానికి ఇది కౌశిక ఇక్ష్వాకుల వివాదాన్ని పరిష్కరించే ఆశయంతో కల్పితమైన కథ. వీరి వివాదపు పోలికలే ఇపుడా 
ఇరువురు పురుషుల (గోదానఫల (గ్రహణ(ప్రతిగ్రహణ సంబంధులు) వాదులోనూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడి పరిష్కారమే అక్కడి 
పరిష్కారం కూడా. 
క. “నృప! నీవు మదీయంబగు । జపము ఫలం బడిగి; తేను సమ్మతి నీ(గా 

విపరీత ఫణితు లాడిన । శపియింతు( జుమీ! 6०6९००५८ జాటితి నీకున్‌.’ 157 
ప్రతిపదార్థం: నృప!= రాజా!; నీవు; మదీయంబు+అగు= నాకు చెందినదగు; జపము ఫలంబు= జపముయొక్క ఫలితమును; 
అడిగితి(వ)= అర్థించావు; ఏను= నేను; సమ్మతిన్‌= అంగీకారంతో; ఈయగాన్‌= ఈయగా; విపరీత ఫణితులు= వ్యతిరేకమైన 
మాటలు; ఆడినన్‌= పలికినచో; శపియింతున్‌+చుమీ= శపిస్తాను సుమా!; నీకున్‌= విపరీతపు మాటలాడే నీకు; ఎఖుంగన్‌= 
తెలిసేటట్టుగా; చాటితిన్‌= (ప్రకటించాను. 
తాత్సర్యం: £, రాజా! ఇక్ష్వాకూ! నీవు నా జపఫలితం మొత్తమిమ్మని అర్థించావు. నేను అంగీకారంతో ఈయబోతే 
ఇపుడు ఏవో వ్యతిరేకమైన మాటలు పలుకుతున్నావు. నీకు ఇదే చాటుతున్నాను - నీవు నా జపఫలాన్ని (గ్రహించకపోతే 
నిన్ను నేను శపిస్తాను సుమా! 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 569 


విశేషం: ఇక్కడ 'విపరీతఫణితులు” అనే మాట నేటి మనవ్యవహారంలోవలె ఎక్కువ అనే అర్థంలో వాడబడలేదు. 'వాడు విపరీతంగా 
కొట్టాడు” వంటి వ్యవహారంలో 'విపరీత' శబ్దాన్ని ఎక్కువ అనే అర్థంలోనే వాడుతున్నాం. కాని, ఆ మాటకు నిజమైన అర్థం వ్యతిరేకం 
అని. సుఖం ౫ దుఃఖం. ఇక్కడ నీవు గ్రహించుమంటే నీవూ గ్రహించుమని అనటం వ్యతిరేక భాషితమన్నమాట. 
తే. అనిన నాతడు భయమంది యాత్మలోన । “నొరుల యీగికి నకట చే యొడ్డకుండు 

నట్టి నా కిది వలసెనే!' యనుచు గరము । चेष्ट నవ్విప్రు దెసకు నిశ్చయముతోడ. 158 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిన పిదప; ఆత(డు= ఆ ఇక్ష్వాకు మహారాజు; భయము+అంది= భయపడి; ఆత్మలోనన్‌= మనస్సులో, 
తనలో; ఒరుల+-ఈగికిన్‌= ఇతరుల దానమునకు; చేయి+ఒడ్డక+ఉండునట్టి నాకున్‌= చేయి చాచక ఉండే నాకు; అకట!= उत्तु; 
ఇది= ఈ దాన పరిగ్రహణం; వలసెనే!= చేయవలసి వచ్చెనే!; అనుచున్‌= పలుకుతూ; ఆ+పిప్రుదెసకున్‌= ఆ (బ్రాహ్మణుడి 
వైపునకు; నిశ్చయముతోడన్‌= గట్టితలంపుతో; కరము= చేయి (దాన స్వీకారం కొరకు); చాణెన్‌= సారించాడు. 


తాత్సర్యం: కౌళికుడి శాపప్రకటనతో ఆ రాజు భయపడి తనలో అయ్యో! ఇతరుల దానానికి ఏనాడూ చేయి 
చాచి ఎరుగని నాకు ఈనాడు ఇతడి నుండి దానప్రతిగ్రహణం కొరకు చేయి చాచవలసివచ్చెనే' అని అనుకొంటూ 
ఆ బ్రాహ్మణుడివైపు స్థిరసంకల్పంతో తన చేతిని చాచాడు - దాన మిమ్మని. 


విశేషం: దాతచేయి సైనా, గ్రహీత చేయి(క్రిందా ఉండటం దానక్రియలో తప్పనిసరి. దాత దానాన్ని ప్రకటించి, దానిని తాను 

వదలుకొంటున్నట్టు గుర్తుగా జలధారను (గ్రహీతచేతిలో) పోసి, ఆ దత్తమైనదానియెడ తన అధికారాన్ని త్యబిస్తాడు. 'నీళ్ళు వదలుట' 

అంటే స్వత్వాన్ని, అధికారాన్ని వదలటమే - అనే అర్థం - ఈ దానక్రియలోని ఈ ప్ర(క్రియనుబట్టే వచ్చి ఉంటుంది. 

వ. అతండు “ననేక వర్షంబులు సేసిన జపఫలంబంతయు నీకిచ్చితి' ననుచు ధారవోసిన నమ్మహీసురువరు 
నాననం బాలోకించి భూపాలుండు 'నా కరంబున జలంబులు వడియె మనకు నిద్దబికును సత్మర్మ 
సమత్వంబు గలుగవలదే? నాయదియైన యాగఫలం బేనును నీ इद्त గైకొను'మని పలికె. నట్టియెడ 
వికృతవేషులగు నప్పురుషు లిరువురు నన్నరనాథం నుద్దేశించి 'యేము కామక్రోధంలము. 
ధర్మయమాదులచేతను మాచేతను మీరిద్దటుం బరీక్షితులరైతి రింతియ కాని యిచ్చుటయు( గొనుటయును 
నివి దైవాచరితంబులు మీకుం బనిగా' దని పలికిన విని యవ్విప్రుండు భూవిభునితో నిట్లనియె. 159 


ప్రతిపదార్థం: అతండున్‌= ఆ కౌశికుడును; అనేక వర్షంబులు= పెక్కు ఏళ్ళు; చేసిన= ఒనర్భిన; జపఫలంబు+అంతయున్‌= 
జపముయొక్క ఫలితం మొత్తమును; నీకున్‌= అర్థివి అయిన నీకు; ఇచ్చితిన్‌+ అనుచున్‌= దానం చేశాను అంటూ; ధార+పోసినన్‌= 
(నీటి చాలును) ధారను విడువగా; ఆ+మహీసురవరు+ఆననంబు= ఆ (బ్రాహ్మణుడి మొగము; ఆలోకించి= చూచి; భూపాలుండు= 
రాజు; నా కరంబునన్‌= నా చేతియందు; జలంబులు= నీళ్ళు; పడియెన్‌= పడినవి; మనకున్‌+ఇద్దబుకును= మన ఇద్దరకూ; 
సత్‌+కర్మసమత్వంబు= పుణ్యం సమానమై ఉండటం; కలుగన్‌+వలదే?= కలుగవద్దా?; నా+అది+అయినః= నాదైన - నాకు చెందిన; 
యాగఫలంబు= యజ్ఞఫలితము; ఏనును= నేను కూడా; నీకున్‌+ఇచ్చెదన్‌= నీకు అర్సిస్తాను; కైకొనుము= తీసికొనుము- 
స్వీకరింపుము; అని; పలికెన్‌= అనెను; అట్టి+ఎడన్‌= ఆ సమయాన; వికృత వేషులు+అగు= వికారమైన గుడ్డలు నగలు మొదలగునవి 
గల; ఆ+పురుషులు+ఇరువురున్‌= ఆ నరులు ఇద్దరును; ఆ+నరనాథున్‌= ఆ రాజును; ఉద్దేశించి= గురించి - లక్ష్యంగాచేసి; 
ఏము= మేము; కామ(క్రోధులము= కామం (కోరిక) (క్రోధం (కోపం) అనే దుర్గుణాలందు; ధర్మయమ+ఆదులచేతను= ధర్మదేవత, 
యమధర్మరాజు మొదలైన వారిచేతను; మాచేతను= కామ(క్రోధులమైన మా ఇరువురిచేతను; మీరు+ఇద్దణున్‌= మీరలు ఇరువురూ; 
పరి+-ఈక్షితులరు+ఐతిరి= పరిశోధితులు అయ్యారు; ఇంతి+అ+కాని= ఇంతేకాని; ఇచ్చుటయున్‌= దానమును; కొనుటయున్‌= 


570 శ్రీమదాంధ్ర మహాభారతము 


స్వీకారమును; ఇవి= ఈ రెండు (క్రియలూ; దైవ+ఆచరితంబులు= దైవంచేత చేయబడినవి; మీకున్‌+పని+కాదు+అని= మీకు 
పనులు కావు అని; పలికినన్‌= చెప్పగా; విని= ఆలకించి; ఆ+విప్రుండు= ఆ (బ్రాహ్మణుడు; భూ విభునితోన్‌= రాజుతో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: రాజు దానస్వీకారం కొరకు చేయిచాచి నిలబడగా (బ్రాహ్మణుడు సెక్కుఏండ్డు చేసిన జపఫలితం 
మొత్తం నీకిచ్చా'నంటూ, తనచేతి నీటిని రాజుచేతిలో ధారగా పోశాడు. అప్పుడు రాజు ఆ బ్రాహ్మణుడి మొగం 
చూచి, నాచేతిలో నీళ్ళు పడ్డాయి. నేను దానం తీసికొన్నాను. మరి మన ఇరువురి పుణ్యం సమానంగా ఉండవద్దా? 
కాబట్టి నేను చేసిన యజ్ఞపు ఫలితాన్ని నేనూ నీ కిస్తాను తీసికొమ్ము' అన్నాడు. ఆ సమయాన ఆ వికృతవేషులయిన 
నరులిద్దరూ ఆ రాజును ఉద్దేశించి - తాము కామ(క్రోధాలనే నరుడి అంతశ్ళ(త్రువులు ఆర్లురిలో తొలి ఇద్దరమనీ, 
తామూ, ధర్మదేవత, యమధర్మరాజు, కాలపురుషుడు, మృత్యు దేవతా -ఈ అందరూ కలిసి ఆ కౌశిక ఇక్ష్వాకులను 
ఇద్దరినీ పరీక్షించామని తెలిపి, ఇదంతా పరీక్షకొరకు సంఘటిల్లినదే తప్ప నిజానికి దాన(ప్రతిగ్రహణాలు అనేవిదైవం 
చేసే చేష్టితాలు గాని, మానవ(క్రియలు కాబోవని పలికారు. ఆ పలుకులు విని, కౌశికుడు ఆ రాజుతోఇట్లా అన్నాడు. 
విశేషం: దాత చేసే దానాన్ని గ్రహించేవాడు ఆ దానంతోపాటు దాత దుష్‌కృత్యాల ఫలితాన్నీ తీసికొనవలసి ఉంటుందని ఒక 
విశ్వాసం. ఎక్కువ దానాలు పాపపరిహారం కొరకే ఉద్దిష్టమైనాయి. మరి పాపం పరిహృతం కావటం ఎట్టు? దాతనుండి గ్రహీతకు 
అవి సం(క్రమిస్తాయని విశ్వసించేవారు. అందుకనే -ఈ దానధర్మాలు స్వీకరించకుండా ఉండటం మంచి గొప్ప లక్షణంగా అపరిగ్రహ” 
వ్రతంగా భావించేవారు. దానగ్రహీతలు జపతప ఉపవాసాది (క్రియలతో ఆ సం(క్రాంతమైన పాపాలనుండి విముక్తులయ్యేవారట! 
ఆ. _'శ్రద్దయును బలంబు జపవిధియందు సా । విత్రి నాకు నిచ్చె వేజజపము 

నాచరింప( దగునె? యైనను నిందటి । యెదుర నీవు గోరి తివ్విధంబు. 160 
ప్రతిపదార్థం: సావి(త్రి= జపాధిదేవత; నాకున్‌= జపశీలినయిన నాకు; జపవిధియందున్‌= జపం అనే పనిలో; (శ్రద్దయును= 
ఎక్కువ ఆదరమూ; బలంబున్‌= శక్తీ; ఇచ్చెన్‌= ఇచ్చింది; వేణు+అ= వేరుగా, విడిగా; జపమున్‌= జప(క్రియను; ఆచరింపన్‌= 
చేయటం; తగును+ఎ?= ఉచితమా? - కాదు; ఐనను= కాకపోయినా; ఇందణు+ఎదురన్‌= ఇంత మంది ఎదుట, ధర్మయమకాల 
ప్రముఖుల ముందర; నీవు= నా దానమును స్వీకరించినట్టి నీవు; ఈ+విధంబు= ఈ పద్దతిగా (పుణ్యాలు సమానాలు కావాలి 
అంటూ); కోరితి(ఏ)= అర్థించావు. 
తాత్సర్యం: 'నేను జపాధిదేవత సావి(త్రీదేవినుండి (శ్రద్దను, శక్తిని జపనిర్వహణ కొరకు దానంగా స్వీకరించి ఉన్నాను. 
ఇక ఇపుడు వేరుగా జపష(క్రియ చేయవలసిన పనీ లేదు. నా కోరికలు, యాచనలు, అక్కరలు ఏవైనా ఉంటే, అవి 
అన్నీ జపంకొరకు ఉద్దిష్టమైనవే. ఆ జపం అవసరమే తీరిన నాకు దానగ్రహణ అవసరమూ ఉండదు. అయినా 
ఇందరు పెద్దలముందర నీవు మన పుణ్యాలు సమానంగా ఉండవద్దా? - అంటూ నాకు దానమీయ సంకల్పించి 
అర్ధ్థించావు. 
విశేషం: లోకంలో కూడా ఎన్నో మొండిగా ఆగిపోయిన పనులు కూడా, కొందరు ప్రముఖుల సమ్ముఖాన ఇట్టే జరిగిపోతూ ఉండటం 
మనం గమనిస్తాం. అట్లాగే ఇక్కడ కూడా. ఎప్పటినుండో తిరస్కృతమౌతూ వస్తున్న రాజు కోరిక అతడికి అభీష్టమయిన క్రియ 
ఇపుడు ఈ ఎదుట పెద్దదేవతల సమక్షాన తీరబోతున్నట్లుగా అనిపిస్తున్నది. కొందరు పెద్దల సమ్ముఖమూ ప్రయోజనకారి మరి! 
క. కావున బ్రార్టన సెటుపం । గా వెటిచెద నట్ల కాక! గైకొంటి ధరి 

త్రీవల్లభ! నీ సుకృతం । బే వెంటం దిగిచె నరుగు మీ వగ్గతికిన్‌.' 161 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 571 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ప్ర+అర్థన= గొప్పు కోరిక; చెణుపన్‌+కాన్‌= భంగపరచుటకు; వెజచెదన్‌= భయపడతాను; 
అట్టు+అ= అట్లే, నీవన్నట్లే; కాక!= అగుగాక!; ధరిగ్రీవల్లభ!= ఓ రాజా!; నీ సుకృతంబు= నీ పుణ్యం; కైకొంటిన్‌= స్వీకరించాను; 
ఈవు= నీవు; ఏ వెంటన్‌= ఏ మాగ్గము(న); తిగిచెన్‌= లాగెనో, ఆకర్షించెనో; ఆ+గతికిన్‌= ఆ మార్గాన; అరుగుము= వెళ్ళుము. 
తాత్సర్యం: ఓ రాజా! నా అవసరంతో నిమిత్తంలేకుండా ఇందరి ఎదుట అర్థించిన నీ కోరికను భంగపరచటానికి 
వెరచి, నీ పుణ్యాన్ని నేను గ్రహించాను. ఇక నీవు నీకు అభీష్టమైన మార్గాన వెళ్ళుము”. (అన్నాడు కౌశికుడు.) 
నిశేషం: మొత్తం మీద బ్రాహ్మణ క్షత్రియు లిరువురూ తమతమ అభీష్టాలను నెరవేర్చుకొనగలిగారు. ఒకరు ఆలోచన మెదడు, 
మరొకరు శక్తి ~ నిర్వహణ. ఈ రెండూ ఘర్షణపడటం దేశానికి మేలుకాదు. ఘర్షణవైపుగా పయనించినా చివరకు 
సమన్వయపూర్వకంగా ముగియటమే మేధాభుజశక్తులకు ఉచితం. 

వ. అనియె నయ్యిరువుర సత్మర్మనిష్టావిశేషంబునం బ్రీతులయి బ్రహ్మాదిదేవతలు వారల మీ(దం బుష్పవృష్టి 
గురియించుచు నయ్యెడకు నరుగుదెంచి యభినందించిరి; దేవతూర్యంబులు మొరయ నప్పరోగణంబు 
లాడుచుం బాడుచు నుల్లసిల్లై;, నయ్యవసరంబున( గౌశికు నిక్ష్వాకు నుద్దేశించి నాకం బిట్లనియె.162 

ప్రతిపదార్థం: అనియెన్‌= అనెను; ఆ+ఇరువుర సత్‌+కర్మనిష్ట్థా విశేషంబునన్‌= ఆ ఇద్దరి మంచి పనులయెడ (గల) 

శ్రద్దాతిశయానికి; పీతులు+అయి= సంతసించినవారై; (బ్రహ్మ+ఆది దేవతలు= బ్రహ్మ మొదలగు సురలు; వారల మీ(దన్‌= 

ఆ ఇద్దరి మీదా; పుష్ప వృష్టి= పూలవాన; కురియించుచున్‌= కురిసేటట్టు చేస్తూ; ఆ+ఎడకున్‌= ఆ స్థలానికి; అరుగు+తెంచి= 

వచ్చి; అభినందించిరి= (ప్రశంసించారు; దేవతూర్యంబులు= దేవతల వాద్యాలు; మొరయన్‌= (మోగగా; అప్ప్ఫరస్‌+గణంబులు= 

అప్పరసల సమూహాలు; ఆడుచున్‌= నాట్యం చేస్తూ; పాడుచున్‌= గానం చేస్తూ; ఉల్లసిల్లెన్‌= ఒప్పారాయి; ఆ+అవసరంబునన్‌= 

ఆ సమయాన; కౌళికున్‌+ఇక్ష్వాకున్‌+ఉద్దేశించి= కౌళికుడినీ, ఇక్ష్వాకువునూ గురించి; నాకంబు= స్వర్గం; ఇట్టు+అనియెన్‌= ఈ 

విధంగా అన్నది. 

తాత్సర్యం: ఆ (బ్రాహ్మణ క్షత్రియు లిద్దరూ ధర్మపుణ్యకార్య నిర్వహణంలో కనబరచిన అరుదైన (శ్రద్దాసక్తులకు 

(బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషించి, వారిమీద పూలవాన కురిపిస్తూ అక్కడకు వచ్చి, వారిని అభినందించారు. 

దేవతల వాద్యాలు మోగాయి. అప్పరసలు వేడుకగా ఆడారు, పాడారు కూడా. ఆ సమయాన స్వర్గం 

(మానవాకారంతో వారిచెంతనే ఉన్నది ఇంతవరకు) ఆ కౌశికుడినీ, ఇక్షాకువునూ ఉద్దేశించి ఇట్లా అన్నది. 

తే. _“అనఘులార! సంసిద్దుల రయితి ९०७८ దడయనేటికి? నిర్మలోదాత్తగతికి 
నుత్సహింతురుగా' కన్న మత్సరాది । బంధకంబుల( బో ద్రోచి బ్రాహ్మణుండు. 163 

ప్రతిపదార్థం: అనఘులార!= ఓ పాపరహితులారా!; సంసిద్దులరు+అయితిరి= మంచి సిద్ధిని పొందినవారు అయ్యారు; ఇంకన్‌= 

ఇకపై; తడయన్‌= ఆలసించటం, జాగుచేయటం; ఏటికిన్‌?= ఎందుకు?; నిర్మల+ఉదాత్తగతికిన్‌= మలినంలేని గొప్ప గమనానికి- 

మహాప్రస్థానానికి; ఉత్సహింతురు గాక!= ఉత్సాహం చూపుదురు గాక! - తొందర పడెదరు గాక!; అన్నన్‌= అనగా; బ్రాహ్మణుండు= 

కౌశికుడు; మత్సర+ఆది బంధకంబులన్‌= ఈర్థ్య మొదలైన ముడులను; బంధాలను; పోన్‌+(త్రోసి= తొలగ నెట్టి. 

తాత్సర్యం: 'ఓ పాపరహితులారా! మీరిద్దరూ గొప్ప సిద్దిని పొందారు. ఇక ఆలసించటం ఎందుకు? మహాప్రస్థానానికి- 

నిర్మలమైన చిట్టచివరి గొప్ప ప్రయాణానికి ఆయత్తం కండి” అని స్వర్గం పలికినవెంటనే బ్రాహ్మణుడు తన ఈర్భ్యాది 
= 23 ~ (^ 

బంధనాలు తెగనరికికొని, అంతిమయా(త్రకు ఉద్యుక్తుడయ్యాడు. 


వ. ధర్మయమాదులను నాదిత్య సంఘంబును సవినయ ప్రణామ సహితంబుగా నామంత్రితులం జేసి.164 


572 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మయమ+ఆదులను= ధర్మదేవత, యుముడు మొదలైన వారిని; ఆదిత్య్వసంఘంబును= దేవ సమూహమును, 
తమను అభినందింప వచ్చిన వారిని; సవినయ (ప్రణామ సహితంబుగాన్‌= అణకువతో కూడిన నమస్కారాలతో కూడినట్లుగా; 
ఆమంటత్రితులన్‌+చేసి= వీడ్కొనేవారినిగా చేసి. 

తాత్సర్యం: తమను పరీక్షించిన ధర్మదేవతనూ, తదనుయాయులయిన యమకాల మృత్యుదేవతలనూ, తమను 
అభినందించిన దేవగణాన్నీ అణకువతో నమస్కరిస్తూ వీడ్కొలిపాడు. 


కౌశికేక్షాకులు బ్రహ్మపదప్రాప్తు లగుట (సం. 12-193-18) 

క. వాయువుల నియతవత్తి మ। నో యంత్రణ బొమలనడుమ నూల్మొల్సి విచే 

ష్టాయిత శరీరు(డై మూ । రా యోజితములుగ( జేసి యత్తల( జేర్టెన్‌. 165 
ప్రతిపదార్హం: వాయువులన్‌= శరీరంలోని గాలులను, (ప్రాణ, అపాన, సమానములను; నియతవత్తిన్‌= స్థిరమైన వర్తనతో; 
మనస్‌+యం(త్రణన్‌= మనస్సును నిగ్రహించటంవలన; బొమల నడుమన్‌= కనుబొమ్మల మధ్యభాగాన; నూల్కొల్సి= నిల్పి; 
విచేష్టాయిత శరీరుడు+ఐ= చేష్టలు ఉడిగిన దేహం కలవాడై; మూర్హ+ఆయోజితములుగన్‌+చేసి= శీర్శమునకు (తలకు) 
చేర్చబడినవిగా చేసి (గాలులను); ఆ+తలన్‌= ఆ తలను, తలయందు, కొనభాగాన; చేర్చెన్‌= చేర్చాడు. 
తాత్సర్యం: శరీరంలోని వాయువులను (హృదయాన ప్రాణం, గుదమున అపానం, నాభియందు సమానం) స్థిరమైన 
నడకతో కనుబొమల నడుమకు తెచ్చి (యోగం ద్వారా), మనస్సును అదుపుచేసి, చేష్టలు ఉడిగిన శరీరంతో, 
ఆ వాయువులను శీర్గానికి చేర్చి, అక్కడినుండి శీర్షం అ(గ్రభాగానికి కొనిపోయాడు కౌశికుడు. (యోగవిద్య ద్వారా 
శరీరపరిత్యాగం చేస్తున్నాడు అన్నమాట. శీర్షాగ భాగం నుండి వాయువులు (బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని 
బయటపడతాయి. అదే శరీరపరిత్యాగం.) 
వ. అప్పుడు తదీయ బ్రహ్మరంద్రోద్గతుండును మహాజ్యోతిర్జ్వాలాకృతియుం బ్రాదేశ మాత్రుండును నగు పురుషు 

నెదుర్మొని పరమేష్టి సమాధానంబున "कदु?" యని పలికి వెండియు. 166 
ప్రతిపదార్థం: అప్పుడు= కౌశికుడు శరీరాంతర్గత వాయువులను శిరస్సు అగ్ర భాగానికి చేర్చినప్పుడు; తదీయ (బ్రహ్మ 
రం(ధ్ర+ఉద్గతుండును= అతడిదైన (బ్రహ్మరంధ్రం, మాడుపట్టునుండి పైకెగసినవాడూ; మహాజ్యోతిర్‌+జ్వాలా+ఆకృతియున్‌= గొప్ప 
కాంతియొక్క శిఖ ఆకారం వంటి ఆకారం కలవాడూ; ప్రాదేశ మా(తుండును= లొడితెడు - చూపుడు €> బొటనవేలిని 
చాచిపట్టిన కొలత మా(త్రం కలవాడు; అగు పురుషున్‌= అయిన నరుడిని; పరమేష్టి= (బ్రహ్మదేవుడు; ఎదుర్కొని= ఎదురుగా 
వచ్చి; సమ్‌+ఆధానంబున్‌= అంగీకారంతో; వచ్చితి+ఏ?= వచ్చావా?; అని; పలికి= మాట్లాడి; వెండియున్‌= మరియును. 
తాత్సర్యం: శరీరాంతర్గతవాయువు శిరస్సును చేరి (బ్రహ్మరం(ధ్రంగుండా బయల్వాడలగా, వెంటనే ఆ 
రం(ధ్రంనుండి గొప్ప కాంతిశిఖరంవంటి ఆకారంతో లొడితెడు కొలతగల పురుషుడు (ఆత్మ) బయటికి 
వచ్చాడు. ఆ వచ్చినవాడిని (బ్రహ్మదేవుడు ఎదురేగి అంగీకార పూర్వకంగా 'వచ్చావు కదా!” అని పలకరించి, 
ఇంకా ఇట్లా (ప్రసంగించాడు. 
విశేషం: శరీరం కంటే భిన్నంగా ఆత్మ ఉన్నదని నమ్మేవారు, ఆ ఆత్మ రూపురేఖల గురించిన వివరాలూ ఇచ్చారు. అవే ఇక్కడ 
చెప్పబడ్డాయి. ఆత్మ కొలత - లొడితెడు. ఆకారం; +. ~ వెలుగుకొన; దానికే పురుషనామం కూడా ఉంటుంది. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 573 


తే. జాపకులకు యోగులకును సమమ పుణ్య । గతివిశేషంబు ప్రత్యక్ష కలితమందు 

జాపకులు నిగ్లరోత్తానశక్తి నధికు । లనుచు వక్తంబు విచ్చి రమ్మనియె నధిప! 167 

భు థి ౫-౨ = +. 

ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; జాపకులకున్‌= జపం చేసేవారికీ; యోగులకును= యోగంచేసేవారికీ; పుణ్యగతివిశేషంబు= 
పుణ్యంవలన కలిగే విశేషగతులు - గొప్పు పదాలు; సమము+అ= సమానమే; (ప్రతి+అక్షకలితము= కన్నుల ఎదుట (ప్రత్యక్షంగా) 
నిరూపితం; అందున్‌= ఆ ఇరువురిలో; జాపకులు= జపశీలురు; నిర్భర+ఉత్థాన శక్తిన్‌= భారరహితంగా పైకెగసే శక్తితో; 
అధికులు= యోగులకంటె మిన్న అయినవారు; అనుచున్‌= అంటూ; వక్రంబు విచ్చి= నోరు తెరచి; రమ్ము+అనియెన్‌= 
'రా' అన్నాడు. 
తాత్సర్యం: బ్రహ్మ జపశీలురకూ యోగులకూ గల సామ్య, ఆధిక్యాలను వివరిస్తున్నాడు కౌశికుడికి. శరీరపరిత్యాగ 
అనంతరం జపశీలురూ, యోగులూ ఇద్దరూ సమానమైన పుణ్యగతులనే పొందుతారు. అక్కడ భేదం లేదు. అయితే 
జపశీలురు భారరహితంగా పైకెగసే శక్తికలిగి, యోగులకంటె మిన్నగా నిలుస్తారు. అని అంటూ, 'కౌశికా రమ్ము 
అంటూ తన నోటిని తెరిచాడు (బ్రహ్మదేవుడు. 
వ. అనుటయు. 168 
తాత్సర్యం: అనిన పిదప. 
తే.  బ్రహ్మరంధ్ర నిర్గతు(డైన బ్రాహ్మణుండు । బ్రహ్మవదనంబు సొచ్చె భూపతియు నట్ల 

వెడలి తద్వక్త్ర మెప్పటి వికసనంబు( । బొంద నందు( బ్రవేశించె భూపవర్య! 169 
ప్రతిపదార్థం: భూపవర్య!= రాజ[శ్రేష్టా! ఓ ధర్మరాజా!; (బ్రహ్మరం(ధ్ర నిర్‌+గతు(డు+అయిన= (బ్రహ్మరం(ధ్రంనుండి బయల్వెడలిన; 
(బ్రాహ్మణుండు= కౌశికుడు; (బ్రహ్మవదనంబు= (బ్రహ్మనోరు; చొచ్చెన్‌= (ప్రవేశించాడు; భూపతియున్‌= రాజుకూడా-ఇక్ష్యాకు 
మహారాజు కూడా; అట్టుఅ= అట్లే, ఆ విధంగానే, కౌళికునివలెనే; వెడలి= బయటికి (శరీరంనుండి) వచ్చి; తద్‌+వ[క్రము= 
అతడి- ఆ [బ్రహ్మనోరు; ఎప్పటి వికసనంబు= ఎప్పటివలె తెరచికొనుటను; పొందన్‌= చెందగా ~ తెరచికొనగా; అందున్‌= ఆ 
నోటిలో; (ప్రవేశించెన్‌= చొరబడ్డాడు. 
తాత్సర్యం: (బ్రహ్మదేవుడి మాట ననుసరించి (బ్రాహ్మణుడు ముందుగా (బ్రహ్మనోట దూరి, అతడిలో 
ఐక్యమయ్యాడు. ఆ తరువాత ఇక్ష్వాకుమహారాజుకూడా కౌళికుడివలెనే శరీరాన్ని విడిచి, అతడివలెనే (బ్రహ్మనోట 
దూరి (బ్రహ్మైక్యం పొందాడు. ఈ విధంగా చివరకు ఇరువురూ (బ్రహ్మలో లీనమయ్యారు. 
విశేషం: జనవ్యవహారంలో కూడా 'బ్రహ్మైక్యం కావటం వంటి మాటలు ఉన్నాయి. ఆ విధానమే వివరించినట్లయినది ఇక్కడ. 


క్ర దేవత లచ్చెరువడి య । ద్దేవుని నయ్యిరువురను నుతించి రజు(డు సం 
భావించె ధర్మమును నవ । నీవర! యప్పరమ విభు(డు నిరుపమలీలన్‌. 170 


ప్రతిపదార్థం: అవనీవర!= ఓ రాజా!; దేవతలు= సురలు; అచ్చెరువడి= ఆశ్చర్యపడి; ఆ+దేవునిన్‌= ఆ (బ్రహ్మదేవుడిని; 
ఆ+ఇరువురను= ఆ (బ్రాహ్మణ క్షత్రియులిద్దరినీ; నుతించిరి= పొగడిరి; అజు(డు= (బ్రహ్మదేవుడు; ధర్మమును= ధర్మదేవతను; 
సంభావించెన్‌= గౌరవించాడు; ఆ+పరమ విభు(డు= ఆ గొప్ప దొర (బ్రహ్మదేవుడు; నిర్‌+ఉపమలిలన్‌= పోలికలేని రీతిలో. (అనంతర 
వాక్యానికి అన్వయం.) 


574 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఈ నరులిద్దరూ బ్రహ్మైక్యం కావటమన్న మొత్తం (ప్రక్రియను చూచిన దేవతలు ఆశ్చర్యపోయారు. 

€ (బ్రహ్మదేవుడినీ, ఆయనలో లీనమైపోయిన కౌశిక ఇక్షాకువులనూ వారు (ప్రస్తుతించారు. అనంతరం 

(బ్రహ్మదేవుడు ధర్మదేవతను - ఈ కార్య(క్రమసర్వస్వానికీ ఆదిని నిలిచి నడిపించినదానిని గౌరవపురస్సరంగా 

వీడ్కొన్నాడు. 

వ. తదనంతరంబ యంతర్షితుం न्तत దక్కినవారును నిజస్థానంబుల కరిగిరి; జాపక ప్రకారంబును దదీయ 
సుగతి విశేషంబులు 56806028; నీ వింక నెయ్యది వినవల తనవుడు నాపగాసుతునితోడం 
గుంతీతనయాగ్రజుండు 'నిరతిశయ జ్ఞానయోగంబు విధంబు వినువాంఛ నాకుం గలదు. సెప్పవే!' యనిన 
నప్పురుషుం డప్పారవోత్తమున కిట్లనియె. 'మను బృహస్పతి సంవాదం బను నితిహాసంబుగల దది నీయడిగిన 
యర్థంబునకు బోధకంబయి యుండు నాకర్ణింపుము. మను వాత్మీయగురుం డగు దేవగురునకుం బ్రణమిల్లి 
యిట్లనియె. 171 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= దానివెంటనే - ధర్మదేవతను వీడ్కొనిన వెంటనే; అంతర్జితుండు= మాయమైనవాడు; 
అయ్యెన్‌= ఆయెను; తక్కినవారును= మిగిలినవారు కూడా - ధర్మము, యముడు, కాలం, మృత్యువు, స్వర్గం, కామం, క్రోధం 
అనే వారు కూడా; నిజస్థానంబులకున్‌= తమ స్థానాలకు; అరిగిరి= వెళ్ళారు; జాపక (ప్రకారంబును= జపం చేసేవారి పద్దతీ; 
తదీయ సుగతి విశేషంబులున్‌= వారి ముక్తి వివరాలూ; ఎతింగించితిన్‌= తెలిపాను; నీవు; ఇంకన్‌= ఇంకనూ; ఏ+అది= ఏది; 
వినన్‌+వలతు(వు)?+అనవుడున్‌= వినుటకు ఇష్టపడెదవు?-అన్న పిదప; ఆపగాసుతునితోడన్‌= నది కుమారుడైన భీష్ముడితో; 
కుంతీతనయ+అగ్రజుండు= కుంతి కుమారులలో పెద్దవాడు ధర్మరాజు; నిర్‌+అతిశయ జ్ఞానయోగంబు విధంబు= మించుటలేని 
(తానే అన్నింటిని మించినదైన) జ్ఞానయోగముయొక్క పద్దతిని; వినువాంఛ= వినే కోరిక; నాకున్‌= ధర్మరాజునైన నాకు; కలదు= 
ఉన్నది; చెప్పవు+ఏ?= చెప్పవా?; అనినన్‌= అనగా; ఆ+పురుషుండు= ఆ నరుడు - భీష్ముడు; ఆ+పౌరవ+ఉత్తమునకున్‌= ఆ 
పురువంశ రాజ[శ్రేష్టుడైన ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; మను బృహస్పతి సంవాదంబు+అను= మను 
బృహస్పతి సంవాదం అనే పేరుగల; ఇతిహాసంబు= (జరిగిన) చరిత్ర; కలదు= ఉన్నది; అది= ఆ సంవాదం; నీ+అడిగిన+అర్థంబునకున్‌= 
నీవు ప్రశ్నించిన జ్ఞానయోగానికి; బోధకంబు+అయి= తెలియజెప్పునదిగా; ఉండున్‌= ఉండగలదు; ఆకర్లింపుము= వినుము; 
మనువు= ధర్మశా(స్రకర్త అయిన మానవుల ఆదిపురుషుడు; ఆత్మీయగురుండు+అగు= తనకు గురువయిన; దేవగురునకున్‌= 
దేవతల గురువైన బృహస్పతికి; ప్రణమిల్లి= నమస్కరించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: (బ్రహ్మదేవుడు ధర్మదేవతకు వీడ్కోలుపలికి, వెంటనే పోలికలేని రీతిలో మాయమైపోయాడు. 
మిగిలినవారూ తమ తమ స్థానాలకు చేరుకొన్నారు. ఈ విధంగా జపం చేసేవారి పద్దతీ వారు పొందే ముక్తివిశేషాలు 
నీకు తెలియపరిచాను. ఇంకా ఏమి వినాలని అభిలషిస్తున్నావు? - అని భీష్ముడు తన మనుమడైన ధర్మరాజును 
ప్రశ్నించాడు. దానికి బదులుగా ధర్మరాజు తాను జ్ఞానయోగాన్ని - సర్వయోగాలనూ అతిక్రమించిన దానిని 
వినటానికి ఉవ్ప్విళ్ళూరుతున్నట్టు చెప్పాడు. ఆ మాటకు ఆయన ధర్మరాజుతో 'మను బృహస్పతి సంవాదం” అనే 
పేరుతో ఒక ఇతిహాసం ఉన్నది. అది నీ ప్రశ్నకు సమాధానంగా ఉపయోగపడుతుంది. వినుము.” అంటూ మను 
బృహస్పతి సంవాదాన్ని వివరించబోతున్నాడు. 

విశేషం: 'యోగము” అనే మాట 'యుజ్‌ ధాతువునుండి పుట్టినది. దానికి కలుపుట అని అర్థం. వేదాంత పరిభాషలో ఈ యోగశబ్దం 
ఎక్కువగా వాడబడుతూ ఉంటుంది. దేవుడిని, ముక్తిని పొందే మార్గాలలో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం అనే మూడు 
మార్గాలు సుప్రసిద్దాలు. కర్మల - యజ్ఞజపతపః (ప్రభృతులద్వారా చేరితే కర్మయోగం; భక్తి - భజన - సేవ - కైంకర్యంద్వారా 
చేరితే భక్తి యోగం; జ్ఞానం - తెలివి - వివేకం ద్వారా, కేవలం బుద్దివికాసంద్వారా చేరితే జ్ఞానయోగం. ఈ మూడింటిలో జ్ఞానయోగం 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 575 


దుష్కరమనీ, దుర్ల్గహమని, ఒక పట్టాన అర్థం కానిది అని అంటారు తాత్మికులు. దానిని మిగిలిన రెండింటినీ మించిన దానినిగా 
కూడా పరిగణిస్తారు వారు. అందుకనే ఇక్కడ జ్ఞానయోగ శబ్దానికి నిరతిశయ అనే విశేషణం వాడబడినది. 

“ఇతి+హ+ఆసి అనేది ఇతిహాస శబ్ద వ్యుత్సత్తి దానికి “అని కదా ఉండెను” అని అర్థం. ఎపుడో జరిగిన సంఘటనను 
పరంపరగా యథాతథంగా చెప్పుకొచ్చే పద్దతిలో ఈ శబ్దం రూపుదాల్ఫినది. జరిగిన సంఘటన కాబట్టి దీనిని చరిత్ర శబ్దానికి 
పర్యాయంగా కూడా వాడటం జరుగుతున్నది. భారతంలో ఎన్నో ఇతిహాసాలను మనం ఇంతవరకు వింటూ వస్తున్నాం. 

నును బృహస్పతి సంవాదము (సం. 12-194-2) 
సీ, _ “జ్ఞానయోగము కృపాసంపన్న బుద్ది నా । 6800055" యన్న నెలమి నాత( 
డతని కిట్లను 'ననఘ! సత్మర్మ యో । గ శ్రద్ద దానికి( గారణం బ 
నిష్టంబు ద్రోవను నిష్టంబు దేరను । నరు(డు కర్మాచరణం బొనర్షు 
నెయ్యవి సుఖము 6280 కాలమునకు । నవియు దుఃఖుంబులై యావహిల్లు; 


ఆ. నింత 65०68८6 ఫలమునెడ నిరపేక్షుడౌ । నతడు సౌఖ్యదుఃఖయమము' ద్రోచి 
కామముఖ్య విపదకంపిత జ్ఞాన వి । శేషబుద్ది( బరమసిద్ది( బొందు.” 172 


ప్రతిపదార్థం: జ్ఞాన యోగము= జ్ఞానం ద్వారా దేవుడి ముక్తిని చేరే మార్గం; కృపా సంపన్న బుద్దిన్‌= దయతో కూడిన బుద్దితో; 
నాకున్‌= జ్ఞానార్థినైన నాకు; ఎటీగింపవు+ఏ?= తెలియజేయవా?; అన్నన్‌= అనగా; ఎలమిన్‌= ప్రీతితో; అత(డు= ఆ బృహస్పతి; 
అతనికిన్‌= ఆ మనువునకు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; అనఘ!= ఓ పాపరహితుడా!; సత్‌+కర్మయోగ[శ్రద్ద= మంచి 
కర్మయోగమునందలి (శ్రద్ద; దానికిన్‌= ఆ జ్ఞానయోగానికి; కారణంబు= హేతువు - కలుగుటకు మూలం; అనిష్టంబు= ఇష్టము 
కానిది; త్రోవను; త్రోసివేయుటకు; ఇష్టంబు= కోరబడినది; తేరను= తెచ్చుటకు; నరు(డు= మానవుడు; కర్మ+ఆచరణంబు= 
పనులను చేయటానికి; ఒనర్చున్‌= చేయును; ఒక్క+ఇంతకాలమునకున్‌= అతి స్వల్ప సమయమునకు; ఏ+అవి= ఏవి; 
సుఖములు= సౌఖ్యాలు - ఆనందమును కలిగించునవో; అవి+అ= అవియే - ఆ సుఖములే; దుఃఖంబులు+ఐ= బాధలై - కష్టములై; 
ఆవహిల్లును= కలుగును - పరిణమించును; ఇంత= ఈ మా(త్రం; ఎటీ(గి= తెలిసి; ఫలము+ఎడన్‌= ప్రయోజనం దెస; 
నిర్‌+అపేక్షుడౌ= అనాసక్తుడౌ- కోరికలేనివాడగు అత(డు= వాడు; సౌఖ్య దుఃఖమయమున్‌= సుఖం-దుఃఖం అనే జంటను- 
ద్వంద్వమును; (త్రోచి= తొలగించుకొని; కామ= కోరిక; ముఖ్య= మొదలగు; విపద్‌= ఆపదలనుండి; అకంపిత= చలించని, 
కదలని; జ్ఞాన విశేష బుద్దిన్‌= గొప్ప జ్ఞానంతోడి బుద్దితో; పరమసిద్దిన్‌= గొప్ప సిద్దిని, ముక్తిని; పౌొందున్‌= చెందును. 


తాత్సర్యం: 'మనువు తన గురువైన బృహస్పతికి నమస్కరించి, 'కృపతో నాకు జ్ఞానయోగాన్ని, జ్ఞానంద్వారా ముక్తిని 
పొందే మార్గాన్ని తెలుపవా?' అని ప్రార్థించాడు. బృహస్పతి తెలుపుతున్నాడు. 'ఓ పాపరహితుడవైన మనూ! 
జ్ఞానయోగానికి మూలం మంచి కర్మయోగమే. అనిష్టాన్ని తొలగించుకొనటానికి, ఇష్టాన్ని అందుకొనటానికి మానవుడు 
కర్మ చేస్తాడు. ఏవి సుఖాలుగా అందుతాయో, అవే అనంతరకాలాన దుఃఖాలుగా పరిణమిస్తాయి. ఈ २०१९० 
తెలిసికొని ఏ నరుడు తాను చేసే కర్మను ఫలం ఆశించకుండా తన విధిగా మాత్రమే చేస్తాడో - అతడు సుఖదుఃఖ 
ద్వంద్వాన్ని త్రోసేసి కామ(క్రోధాది అరిషడ్వర్గంనుండి వాటిల్లే విపత్తులనుండి చెదరని గొప్ప జ్ఞానంద్వారా గొప్పు సిద్దిని 
ముక్తిని పొందుతాడు”. 


విశేషం: మన తాత్టికులు నరుడికి అంతశ్ళ(త్రువులు ఆరుగురు ఉన్నారని అంటారు. ఆ ఆరుగురు శృత్రువులకూటమిని వారు 
'అరిషడ్వర్గము” అని వ్యవహరిస్తారు. కామ, (క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు - ఆ ఆరుగురు విరోధులట! ఇవి నరుడిలోని 
భావాలు కాక భావావేశాలు. ఇవే నరుడిని ముక్తికి దూరంగా ఉంచుతాయని, వీటి విజయమే ముక్తికి సోపానమని బోధిస్తారు. 
ఇక్కడ 'కామముఖ్య' విపత్తులు ఆ అరిషడ్వర్గం వలన ఏర్పడేవే. జ్ఞానం కలగాలి - అంటే అరిషడ్వర్గ విదూరుడు కావాలి. 


576 శ్రీమదాంధ్ర మహాభారతము 
వ. అని వెండియు. 173 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 
క. “అసమాలంబ మశబ్దము । రసగంధ స్పర్శరూప రహితం బగుటం 

బ్రసరించు నింద్రియములకు । వసంబుగా దొంద౯ బరమవస్తువు పుత్రా! 174 
ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా!; పరమవస్తువు= గొప్ప పదార్థం-(బ్రహ్మతత్త్య్యం - పరమాత్మతత్తం; అసమ+ఆలంబము= 
సాటిలేని ఆధారము-(ప్రాపు; అశబ్దము= శబ్దరహితమైనది ఆకాశ లక్షణం లేనిది; రసగంధరూప రహితంబు= రసం,గంధం,రూపం- 
ఇవి లేనిది; అగుటన్‌= అగుటవలన; (ప్రసరించు= పనిచేసెడి; ఇం(ద్రియములకున్‌= కన్ను ముక్కు వంటి జ్ఞానేంద్రియాలకు; 
ఒందన్‌= పొందగా, పొందుటకు; వసంబు+కాదు= శక్యం కాదు. 
తాత్సర్యం: “కుమారా! పర\బ్రహ్మతత్త్యం సాటిలేనిది, పోల్చి చెప్పటానికి ఏలులేనిది, ఆత్మ ఉనికికి ఆధార 
భూతమైనది-మూలమైనది. అయితే దానిలో పాంచభౌతికమైన-ఐదు మూలపదార్థాలకు చెందిన లక్షణాలు- 
శబ్దంగాని, ద్రవంగాని, వాసనగాని, స్పర్శగాని, ఆకారంగాని ఏవీ ఉండవు. అందువలన దానిని చెవి, నోరు, ముక్కు, 
చర్మం, కన్ను-అనే ఈ ఇం(ద్రియాలు (గ్రహించలేవు. 
విశేషం: పరతత్త్యం పంచభూతాలతో ఏర్పడినదిగాదు. కాబట్టి నరుడి జ్ఞానేంద్రియాలకు అది అలభ్యం. దాని ఉనికి, ప్రకృతికి- 
పాంచభౌతికమైన దానికి వెలుపల. అందుకనే దాన్ని గ్రహించటం సులభం కాదు. 
క.  స్తీపుం నపుంసకత్వము । లా పరతత్వమున లేమి నది విను తత్త 

ద్వ్యాపారాపేతంబయి । దీపించుచునుండు బోధదేహత్వమునన్‌. 175 
ప్రతిపదార్థం: విను; ఆ పరతత్త్యమునన్‌= ఆ పరబ్రహ్మస్వభావంలో; (స్తీ పుం నపుంసకత్వములు= ఆడతనం, మగతనం, ఆ 
రెండూగాని పేడితనములు; లేమిన్‌= లేకపోవటంవలన; అది= ఆ పరబ్రహ్మం; తద్‌+తద్‌+వ్యాపార+అప+ఇతంబు+అయి= ఆయా 
పనులనుండి ~ ఆడ, మగ, పేడిపనులనుండి తొలగినదై; బోధదేహత్వమునన్‌= జ్ఞానం అనే శరీరం (కలిగిన తనం)తో; 
దీపించుచున్‌= (ప్రకాశిస్తూ; ఉండున్‌= నిలిచి ఉంటుంది. 
తాత్సర్యం: ఆ పరమవస్తువులో ఆడ, మగ, పేడి స్వభావాలు లేవు. ఈ స్వభావాలన్నీ (ప్రకృతిలోనివి. అది (ప్రకృతికి 
అతీతం కాబట్టి, ఆయా పనులకు, అంటే ఆడ, మగ, పేడి పనులకు దూరంగా “జ్ఞానం” అనే దేహంతో వెలుగుతూ 
ఉంటుంది. 
విశేషం: వస్తువును గుర్తించటానికి ఆకారం ముఖ్యం. ఆకారం లేని వస్తువు గోచరించదు. పరబ్రహ్మ నిరాకారమే అయినా, దాని 
सवपु) వ్యక్తీకరించటానికి, దానికీ ఒక ఆకారమున్నట్టు ఉత్రేక్షించి చెప్పుతున్నాడు బృహస్పతి - స్పష్టమైన అవగాహనకొరకు. 
అట్లా చెప్పక తప్పదు మరి! 
తే. వెలు గుచుండెడి దీపంబు వేటి వస్తు । వుల బ్రకాశింప(జేయున ట్లలఘునిత్య 

బోధన జ్యోతి యింద్రియంబులను మాన । సమును దన ప్రభ విగతజాడ్యముల( జేయు. 176 
ప్రతిపదార్హం: అలఘు నిత్య బోధన జ్యోతి= గొప్పు శాశ్యతమైన జ్ఞానమనే వెలుతురు; ఇం(ద్రియంబులను= కన్ను, ముక్కు 
మొదలైనవాటిని; మానసమును= మనస్సును; తన कऽ తన వెలుగుతో; వెలుగుచుండెడి దీపంబు= (ప్రకాశించే దీపం; 368 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 577 


వస్తువులన్‌= ఇతర పదార్థాలను; |ప్రకాశింపన్‌+చేయు+అట్టు= కనుపించేటట్టు చేసే విధంగా; విగత జాడ్యములన్‌+చేయున్‌= 
తొలగిన మాంద్యం కలవాటినిగా చేయును. 
తాత్సర్యం: ఈ జ్ఞానజ్యోతి గొప్పది, శాశ్వతమైనది. అది తన కాంతితో ఇంద్రియాలను మనస్సునూ వెలిగే దీపం 
ఇతర వస్తువులను (ప్రకాశింపజేసేటట్ల్టుగా - చైతన్యంతో కదిలేటట్టుగా చేస్తుంది. ఇం(ద్రియాలలోని, మనస్సులోని 
మాంద్యాన్ని తొలగిస్తుంది. 
విశేషం: అలం: ఉపమ. (ప్రకాశానికి దీపం కారణమైనట్ల్టుగా నరుడిలోని చేతనాశక్తికి జ్ఞానజ్యోతి మూలం. అదే ఇం(ద్రియాలనూ, 
మనస్సునూ నడుపుతుంది. 
క విను పురుషున కింద్రియములు । మనంబు గలిగించు ర్రియల మనుజేశునకుం 

దన తన తెటి(గునం గార్యము । లనేకములు సూపు సచివు లట్టుల వత్సా!’ 177 


ప్రతిపదార్థం: వత్సా!= బిడ్డా!; విను= ఆలకించుము; మనుజ+ఈశునకున్‌= రాజునకు; తన తన कत्तऽ తన తన 
ధోరణిలో; అనేకములు= పెక్కులు; కార్యములు= పనులు; చూపు= చూపొట్టే; సచివులు+అట్టులన్‌= మం(త్రులవలె; పురుషునకున్‌= 
ఆత్మకు; ఇం(దియములు= కన్ను ముక్కు మొదలైన ఇం(ద్రియాలూ; మనంబు= మనస్సు; క్రియలన్‌= పనులను; కలిగించున్‌= 
ఏర్పరచును, కలిగేటట్లు చేస్తాయి. 

తాత్సర్యం: బిడ్డా! మానవుడు కార్యోన్ముఖుడు కావటానికి అతడి ఇం(ద్రియాలూ మనస్ఫూ కారణాలుగా 
గ్రహించుము. రాజునకు మం(త్రులు - ఆతడు నిర్వహించవలసిన ఏధులను ఎరుకపరచే విధంగా ఇం(ద్రియాలూ, 
మనస్సూ నరుడికీ ఏయే పనులు ఎపుడెపుడు చేయాలో తెలియపరుస్తాయి. 

విశేషం: పురుషుడు ఆత్మ. అతడు అధిపతి; ఇం(ద్రియాలూ మనస్ఫూ అతని ఉపకరణాలు. అతడికి లోబడి (ప్రవర్తించి, అతడి 
చెప్పుచేతలలో నిలువవలసి ఉన్నది'. అలంకారం: ఉపమ. 


వ. అని మటియును. 178 
తాత్సర్యం: అని ఇంకా (ఈ విధంగా అన్నాడు.) 


చ. "65९०० దో(చయనే తరువునందు( గురారముఖంబు లైన సా 
ధనముల ద్రెవ్వ? సజ్జ్ఞనహితా! తగ ద్రచ్చిన( గాక; యట్ల యి 
త్తనువు నలంగ జేసి పరతత్వము గాంతు మనంగ రాదు; వి 
న్ననువున నాగమోక్తమధనం బొనరించిన( గాని యారయన్‌. 179 


ప్రతిపదార్థం: సత్‌+జనహితా!= మంచిజనులకు మి(త్రుడా! ఓ మనూ!; తరువునందున్‌= చెట్టునందు; తగన్‌= ఉచితంగా, 
తగునట్టుగా - చేయవలసిన రీతిలో; (త్రచ్చినన్‌+కాక= మధిస్తే తప్ప; కుఠారముఖంబులు+ఐన= గం|డ్రగొడ్డలి మొదలైన; 
సాధనంబులన్‌= పరికరాలతో; (త్రెవ్వన్‌= పెకలించినట్ట్లయితే; అనలము= నిప్పు; తోయను+ఏ?= కనుపించునా? (కనుపించదు); 
అట్టు+అ= అట్టే ఆ విధంగానే; ఈ తనువున్‌= ఈ శరీరమును; విన్న+అనువునన్‌= నేర్పుతో; ఆగమ+ఉక్త మథనంబు= వేదంలో 
చెప్పబడ్డ; త్రచ్చుటను= తరచి తరచి చూడటం; ఒనరించినన్‌+కాని= చేస్తే తప్ప; అరయన్‌= పరిశీలించగా; నలంగన్‌+చేసి= 
నలగునట్టుగా చేసి - బాధపెట్టి; పరతత్త్యమున్‌= పరమమైన జ్ఞానమును; కాంతుము= పొందెదము; అనంగన్‌+రాదు= అనుటకు 
(వీలు) కాదు. 


578 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'సజ్ఞనమైత్రిని నెరపే ఓ మనూ! చెట్టులో నిప్పు నిక్షిప్తమై ఉన్నట్టుగా ఈ శరీరంలో పరతత్త్యం గుప్తంగా 
ఉన్నది. దానిని తగినట్టుగా పద్దతి తెలిసి గ్రహించాలి తప్ప, తోచినట్టుగా చేస్తే ప్రయోజనం ఉండదు. కర్రలో 
నిక్షిప్రమై ఉన్న నిప్పును కర్రను కర్రతో మధథిస్తే కనిపిస్తుందే తప్ప గొడ్డలితో నరికితేను, పెకలిస్తేనూ కనిపిస్తుందా? 
ఆ విధంగానే ఈ శరీరంలో దాగి ఉన్న పరతత్యాన్ని వేరొక విధానంతో తరచి తరచి చూచి (గ్రహించాలి తప్ప, 
శరీరాన్ని బాధించి, హింసించి (గ్రహించలేము. 
విశేషం: అలం: నిదర్శనం. ఒక (క్రొత్త విషయం (గ్రహింపునకు రావటానికి ముందు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించవలసిరావచ్చును. 
మనస్సులో లోపల తరచి తరచి చూడవలసిరావచ్చును. ఈ లోపల తరచి చూచే (ప్రక్రియనే అంతర్మథనం” అంటుంటాం. 
దీనికి “లోపల (త్రచ్చుటి అని శబ్బార్థం. ఈ పద్యంలో కూడా “మథనం” అనే శబ్దమే ప్రయుక్తమై, ఆ అర్థాన్నే స్ఫురింపజేస్తున్నది. 
४. డెందమున కింద్రియములకు । 5००८८ గ రాకున్న లేకయున్నే తత్వం 

బెందు? నపరభాగంబున( । బొందవు చూడ్ము లది లేకపోవునె? సుమతీ! 180 
ప్రతిపదార్థం: సుమతీ!= మంచి బుద్దికలవాడా! - మనూ!; డెందమునకున్‌= మనస్సునకూ; ఇం(ద్రియములకున్‌= కన్ను, ముక్కు 
మున్నగు ఇం|ద్రియాలకూ; ఒంద(గన్‌+రాక+ఉన్నన్‌= పొందరాకుంటే; తత్త్యంబు= ఆ పరతత్త్యం; లేక+ఉన్నే= లేకుండాఉంటుందా?- 
లేకుండా పోతుందా? (పోదు); చూడ్కులు= చూపులు; అపరభాగంబునన్‌= ఆవలివైపున, వస్తువునకు వెనుక వైపునకు; పొందవు= 
చేరవు, అంతమా(త్రాన; అది= ఆ ఆవలి భాగం వస్తువుయొక్క వెనుక భాగం; లేకపోవును+ఎ?= లేకుండా పోతుందా? (పోదు). 
తాత్సర్యం: ఓ సుమతీ! మనూ! ఆలోచించి చూడుము. మనస్సునకూ, ఇం(ద్రైయాలకూ అందనంతమా(త్రాన, 
ఈ శరీరంలో ఆ పరతత్త్యంలేదు అనటం యుక్తిసహం కాదు. ఎందుకంటే, మన చూపులు వస్తువుయొక్క ఎదుటి 
భాగాన్నే చూడగలవు తప్ప, అవతలి వెనుకవైపును చూడలేవు. అంతమా(త్రాన ఆ వస్తువునకు ఆవలివైపు లేదు 
అనగలమా? అన్నంతమా(త్రాన, అది లేకుండా పోతుందా? 


విశేషం: అలం: నిదర్భ్శన. 


క. వలయురి యోదము గాలము । గలిగి గదా మృగము పక్షి గజము రుషము ద 
క్షులు వట్టుదు! రట్టుల తద్‌! జ్ఞులు విజ్ఞానంబుకలిమి జూతురు పురుషున్‌. 181 

ప్రతిపదార్థం: దక్షులు= సమర్ధులు; వల= జంతువులను పట్టటానికి ఉపయోగించే (త్రాటితో చేసిన సాధనం-వాగుర; ఉరి= 
ఉచ్చు- కంఠమును బిగించి చంపే సాధనం; ఓదము= ఏనుగును పట్టుటకై త్రవ్విన గుంట (పైకి నేలమట్టంగా కనిపిస్తూ లోన 
పల్లం గలిగింది); గాలము= చేపలను పట్టే సాధనం - (త్రాడు కర్రలతో చివరను ఎరగల్లిన సాధనం (వీటిని అన్నిటిని); కలిగి= 
సంపాదించి (క్రమంగా); మృగము= పశువును; పక్షి= పులుగును; గజము= ఏనుగును; రుషము= చేపను; పట్టుదురు కదా!= 
పట్టుకొంటారు కదా!; అట్టులు+అ= ఆ విధంగానే; తద్‌+జ్ఞులు= తత్త్యం తెలిసినవారు; విజ్ఞానంబు కలిమిన్‌= ఎక్కువ జ్ఞానం 
కలిగి ఉండటంతో; పురుషున్‌= పరతత్యమును, పరమాత్మను; చూతురు= చూస్తారు. 

తాత్సర్యం: పరతత్తాన్ని వెదికి గ్రహించాలి - అనే సంకల్పమున్నప్పుడు, దానికి అర్హమైన ప్రయత్నం ఉండాలి. 
అది ఎట్లంటే, నరుడు పశువును బంధించాలంటే వలను, పక్షిని పట్టుకొనాలంటే ఉచ్చును, ఏనుగును పట్టాలంటే 
పై భాగాన గ్రాసం మొలచిన, లోపల శూన్యంగా ఉన్న గుంటను (ఓదము), చేపను పట్టాలంటే గాలాన్ని సాధనంగా 
(గ్రహిస్తున్నాడు. సరైన సాధనం లేకపోతే లక్ష్యాన్ని సాధించలేడు. అదే విధంగా పరతత్యాకారమైన పరమపురుషుడిని 
దర్శించగలగాలి - అంటే తప్పకుండా నరుడికి జ్ఞానసంపత్తి కావాలి - అని తత్త్వం తెలిసినవారు పలుకుతారు. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 579 


విశేషం: అలం: యథాసంఖ్యం, ఉపమ. కార్యసిద్దికి కర్త అవసరం ఎంత ఉన్నా, కరణం - (క్రియాసిద్దికి ఎక్కువ ఉపకరించే 
సాధనం కూడా తప్పనిసరి. కరణం లేకుండా కార్యాన్ని సాధించలేము. పరతత్త్య గ్రహణానికి జ్ఞానయోగం తప్పనిసరైన సాధనం. 
సాధనం లేకుండా సాధ్యం చేరజాలము. 
క పా మెటు(గు(బాము కాకులు; । ధీమంతుం డెటు(గ నేర్చు ధీసాక్షిత్వ 

శ్రీమంతు( బరమపురుషుని । ధీ మల నిర్మోచనంబు తెటి(గు నెటి(గినన్‌. 182 
ప్రతిపదార్థం: పాము= పాము; పాము కాళులు= పాముయొక్క కాళ్ళను; ఎటుగున్‌= తెలియును; (అట్లే) ధీమంతుండు= 
బుద్దిమంతుడు; ధీసాక్షిత్వ శ్రీమంతున్‌= బుద్దికి సాక్షితనం అనే సంపదగల - బుద్దికి సాక్షీభూతుడై నిలిచే; పరమపురుషుని(న్‌)= 
పరతత్త్యమును, పరబ్రహ్మమును; ధీమల నిర్మోచనంబు తెజు(గున్‌= బుద్దియొక్క మురికిని వదిలించే మార్గమును; ఎటి(గినన్‌= 
గ్రహించినచో; ఎణఖు(గన్‌+నేర్చున్‌= తెలిసికొనగలడు. 
తాత్సర్యం: పాము కాళ్ళు పామే (గ్రహించగలుగుతుంది. (నిజానికి పాముకు కాళ్ళు ఉన్నట్లు కనిపించవు. కాని 
నడుస్తుంది కాబట్టి కాళ్ళు ఉన్నట్లే, అయితే ఇతరులకు తెలియవు. పాముకే ఆ ఎరుక - తెలివి ఉంటుంది.)అదే 
విధంగా, బుద్దిమంతుడే - జ్ఞానవంతుడే బుద్దికి సాక్షిగా నిలిచే ఆ పరవస్తువును (గ్రహించగలుగుతాడు. ఆ విధంగా 
(గ్రహించగలగాలంటే అతడు (ఆ బుద్దిమంతుడు) బుద్దిలోని మురికిని వదిలించే మార్గం తెలిసినవాడై ఉండాలి. 
విశేషం: అలంకారం: నిదర్శన. వాస్తవానికి జ్ఞానోదయమనేది వైయక్తికమైన సాధన ద్యారా ఎవరికి వారు పొందవలసినది. అక్కడ 
బయటివారి ప్రమేయం పరిమితం. కర్మలను ఒకే విధంగా నిర్వహింపజేసినట్టుగా జ్ఞానాన్ని ఒకే విధంగా కలిగించలేము. 
క కలుగుం దో(పమి యమవస(। గలుగునె యంతటన? యమృతకరునకు నాశం 

బలఘుతర వస్తువునకుం । గలదె యభావంబు మనసు గానని కలుచన్‌? 183 
ప్రతిపదార్థం: అమవసన్‌= అమావాస్యనాడు; कतर కన్సింపకుండటం; కలుగున్‌= జరుగును (అమృతకరునకు); 
అంతటన్‌+అ= అంతమా(త్రాన; అమృతకరునకున్‌= చంద్రుడికి; నాశంబు కలుగునె?;= లోపం (కనబడకపోవటం) 
ఏర్పడుతుందా?; మనసు= (నరుడి) మనస్సు; కానని కలుచన్‌= చూడ(లే)ని దోషాన; అలఘుతర వస్తువునకున్‌= మిక్కిలి గొప్ప 
(పరమమైన) పదార్థమునకు- పరతత్త్యానికి; అభావంబు= లేకపోవటం - ఉండకపోవటం - లేమి; కలదు+ఎ?= ఉన్నదా? (లేదు.) 
తాత్సర్యం: అమావాస్యనాడు చంద్రుడు కనిపించడు. అంతమా(త్రాన చంద్రుడు లేడు అనగలమా? ఆ మాట్రానికే 
చంద్రుడి ఉనికికి భంగం కలుగుతుందా? కేవలం నరుడి మనస్సు చూడలేని దోషం కారణంగా ఆ పరతత్త్యమే 
లేదని ఆ మహావస్తువునకే అభావాన్ని (లేనితనాన్ని) ఆపాదించటం కూడదు. 
నిశేషం: అలం: నిదర్శన. గ్రహించటం అనే (క్రియ ఇక్కడ మనస్సునకు చెందింది. మనస్సు గ్రహించలేకపోతే అది దాని దోషమే 
తప్ప, అవతలి వస్తువుయొక్క లేమిని తెలపటం కాబోదు. 
క్ర రవిబింబము రాహువు పయి(। గవిసిన( బాసినను దోోపకయు( 68८२००० నుం 

డు విధమ యజ్ఞానంబున । యవిరతి విరతుల యధీను( డగు టాత్మునకున్‌. 184 


ప్రతిపదార్థం: ఆత్మునకున్‌= పరమాతుడికి; అజ్ఞానంబునన్‌= జ్ఞానంలేకపోవటంవలన; అవిరతి విరతుల+అధీను(డు+అగుట= 
ఉండటం, ఉండకపోవటాలకు లోబడినవాడగుట (ఎట్లంటే); రవిబింబము= సూర్యబింబం; రాహువు= రాహుగ్రహం; పయిన్‌+కవిసినన్‌= 
పైబడినపుడు; పాసినను= విడిచినపుడూ; ७९३६०४०5 = కనిపించక; తో(చియున్‌= కనిపిస్తూ; ఉండు విధము+అ= ఉండే విధమే. 


580 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సూర్యబింబాన్ని రాహువు కప్పివేసినప్పుడు అది కనిపించదు. రాహుగ్రహం విడిచిపెట్టినప్పుడు అది 
కనిపిస్తుంది. ఇక్కడ సూర్యబింబం ఎప్పుడూ ఉన్నది. అది కనిపించటం, కనిపించకపోవట మన్నది దానిని కప్పిన 
రాహువువలన జరుగుతున్నది. అదే విధంగా అజ్ఞానం కప్పివేసినప్పుడు ఆత్మ కనిపించదు. అది విడిచినపుడు 
కనిపిస్తుంది. అంతే తప్ప, ఆత్మ శాశృతమైనది. ఎప్పుడూ ఉండేదే. 
విశేషం: తత్త్యదర్భనం, సమ్యగ్‌దర్భనం అనే మాటలు మనం వింటుంటాం. కేవల దర్శనం వేరు. కనిపించేది నిజం కావలసిన పనిలేదు. 
ఆ విషయం మనకు దూరపు కొండలు మొదలైన చోట్ల తెలుస్తూనే ఉన్నది. అందుకనే తత్త్యదర్భనం, సమ్యగ్‌దర్భనం కావాలి. నిజమైన 
దాన్ని చూడటమే అది. ఆ తత్త దర్శనానికి ఆటంకాన్ని ఉపమానపూర్వకంగా వివరించాడు వక్త. అలంకారం- चरर. 
క విను మానస ప్రసన్నత । దను గను పురుషుండు గలుషతం గాన(డు దే 

తిన నీట రూపు సూడ(గ । ననువై కల(క నది లేని యట్టుల పోలెన్‌. 185 
ప్రతిపదార్థం: తేటిన నీటన్‌= మురికిని వదలిన నీటిలో; రూపు= ఆకారం; చూడగన్‌= చూడటానికి; అనువు+ఐ= వీలయి; 
కల(కన్‌= మురికియందు (మురికినీటిలో); అది= ఆ 'చూడగిననువు - చూచుటకు వీలు; లేని+అట్టుల పోలెన్‌= లేనట్లుగా; 
పురుషుండు= ఆత్ముడు; మానస (ప్రసన్నతన్‌= మనస్సుయొక్క నిష్కల్మషత్వమునందు, మనస్సు కలతలేక నిర్మలంగా ఉన్నప్పుడు; 
తనున్‌= తనను; కనున్‌= చూస్తాడు; కలుషతన్‌= కల్మషత్వ మున, కలత చెందినప్పుడు; కాన(డు= చూడలేడు; విను= ఆలించుము. 
తాత్సర్యం: జ్ఞానయోగం మానసిక (ప్రక్రియ. ఆత్మజ్ఞత, అనాత్మజ్ఞత - రెండూ మానసిక చర్యలే. అందువలన మనస్సు 
కలతదేరి, కల్మషాని కి దూరమై, నిర్మలంగా ఉన్నప్పుడు పురుషుడు ఆత్మజ్ఞుడు కాగలడు. తనను తాను (గ్రహించగలడు. 
అయితే అదే మనస్సు కలతతో, క్షుభితమై ఉన్నప్పుడు మా(త్రం అతడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. అనాత్మజ్ఞుడుగా, 
అజ్ఞానిగా మిగిలిపోతాడు. అది ఎట్లంటే, తేరిన నీటిలో రూపు కనిపిస్తుందిగాని, మురికి నీట కనిపించదు కదా!. 
విశేషం: అలం: ఉపమ. 


తే. ఇంద్రియంబులు దమ యిచ్చ నిట్టునట్టు(। దిరిగె నేనియు దుఃఖముల్‌ దెచ్చు నవియ 

కట్టువడి సుఖ మొనరించు( గాన యాత్మ । గావ వలయు నింద్రియచోరగణము వలన. 186 
ప్రతిపదార్థం: ఇం[ద్రియంబులు= జ్ఞానేంద్రియాలు ఐదు - కర్మేం(ద్రియాలు ఐదు - వెరసి పది ఇంద్రియాలు: కన్ను ముక్కు 
మొదలయినవి, కాలు, చేయి లోనయినవి - రెండు విధాలయినవి; తమ ఇచ్చన్‌= తమ తమ కోరికతో; ఇట్టున్‌+అట్టున్‌= ఇట్టా, 
అట్లా-ఎట్టా కావాలంటే అట్లా అదుపు ఆజ్ఞా లేకుండా; తిరిగెన్‌+ఏనియున్‌= తిరిగితే-వాటి వాటి పనులలో మునిగిపోతే; 
దుఃఖముల్‌+తెచ్చున్‌= కష్టాలను తోడ్కొని వస్తాయి; అవి+అ= అవే ఆ ఇం(ద్రియాలే; కట్టు+పడి= (ఆత్మ) ఆజ్ఞకు లోబడి; 
సుఖము+ఒనరించున్‌= సంతోషం కలిగిస్తాయి; కానన్‌= కాబట్టి; ఆత్మన్‌= ఆత్మను; ఇంద్రియ చోర గణమువలనన్‌= ఇంద్రియాలు 
అనే దొంగలముఠా నుండి; కావన్‌+వలయున్‌= రక్షించాలి. 
తాత్సర్యం: ఇంద్రియాలు (నరుడి) అదుపు ఆజ్ఞలలో ఉండక, స్వేచ్చగా నిరాటంకంగా తమతమ పనులు తాము 
చేసికొంటూ పోతే చివరకు దుఃఖాలు కష్టాలు, వెతలు, వేదనలూ తప్పవు. అయితే అవే ఇంద్రియాలు నిగృహీతాలై- 
అదుపు చేయబడినవై సంచరిస్తే సుఖాలూ, సంతోషాలూ, శాంతి సౌభాగ్యాలూ కలిగిస్తాయి. అందువలన ఆత్మను 
ఇం(ద్రియాలు - అనే దొంగల ముఠాబారిన పడకుండా రక్షించుకొనాలి, 


విశేషం: అలం: కావ్యలింగం. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 581 


క పాప క్షయమున బోధం । బాపాదింప(బడి మెటు(గుటద్దము కరణిం 
జూపునకు వచ్చు ८8०८ దా । నా పురుషు(డు గాంచు పనికినై తన్మయతన్‌. 187 


ప్రతిపదార్థం: పాపక్షయమునన్‌= పాపం, చెడుపనులు, ఊహలు నశించటంవలన; బోధంబు= జ్ఞానం; ఆపాదింప(బడి= 
సంపాదించబడి (కలిగి); మెణు(గు+అద్దము కరణిన్‌= 296 (నిర్మలమైన అద్దంవలె; ఆ పురుషు(డు= ఆ పరమాత్మ (నరుడిలో 
అంతర్లీనంగా ఉన్నవాడు); తనున్‌= తనను; తాన్‌= తాను; కాంచు పనికిన్‌+ఐ= దర్శించే కార్యం కొరకై చూచేటందుకై; 
తద్‌+మయతన్‌= ఆ పరమాత్మతో ఐక్యమొందినదై; చూపునకున్‌+వచ్చున్‌= (కంటి) చూడ్కికి వీలౌతుంది - అగుపడుతుంది. 
తాత్సర్యం: పాపాలు నశిస్తే జ్ఞానం కలిగి, మెరుగుటద్దంవలె (ప్రకాశిస్తూ ఉంటుంది. అపుడు ఈ శరీరంలోని 
ఆత్మ తనను తాను దానిలో చూచుకొనగలుగుతుంది - జ్ఞానం ఆత్మలో ఐక్యమౌతుంది. 

విశేషం: అలం: ఉపమ. పాపపుణ్యాలు రెండూ కర్మజన్యాలు - కర్మలవలన ఏర్పడేవి. కర్మలు ఇం(ద్రియజన్యాలు - ఇం(ద్రియాలద్వారా 
జరిగేవి. కాబట్టి పాపక్షయం కావాలంటే నరుడి (క్రియలు నిష్కల్మషాలు కావా లన్నమాట. ఆ స్థితి ఇం(ద్రియని గ్రహానికి తార్కాణం. 
ख. ధ్యానయోగ నిశ్చల మగు నంతరంగ । మెడలవిడుచు గుణంబుల నిద్దశాంత 

మైన నిర్గుణవస్తువునందు గలయు( । బరమపద మది; దానికి బరము లేదు.” 188 


ప్రతిపదార్థం: ధ్యాన యోగ నిశ్ళ్చలము+అగు= ధ్యానయోగంతో చలనం లేనిదైన; అంతర్‌+అంగము= లోపలి అవయవం, మనస్సు; 
గుణంబులన్‌= తమస్సు, రజస్సు, సత్యం - అనేమూడు సహజగుణాలను - స్వభావాలను; ఎడలన్‌+విడుచున్‌= దూరంగా వదలును; 
(తరువాత) ఇద్ద శాంతము+ఐన= దీప్తమైనది - ప్రకాశించేదీ శాంతిని పొందినదీ అయిన; నిర్‌+గుణ వస్తువునందున్‌= గుణ 
రహితమైన (పరమాత్మ) పదారమున; కలయున్‌= చేరుతుంది; అది= ఆ కలయిక; పరమ పదము= శ్రేష్టమైన స్థితి; దానికిన్‌= 
ఆ స్థితికంటె; పరము= అవతలిది - శ్రేష్టమైనది; లేదు= ఉండదు. 
తాత్సర్యం: నరుడి లోపలి అవయవమే అంతరంగం. అది సహజంగా చలనశీలి. అయితే ధ్యానయోగం ద్వారా 
ఆ అంతరవయవాన్ని - మనస్సును వశపరచుకొని, దాని చలనాన్ని నిరోధించగలిగితే అపు డది నరుడి స్వభావాలైన 
తమస్సు, రజస్సు సత్యం - అనే గుణాలు మూడింటినీ విడిచిపెట్టి, తాను పరతత్త్యంలో శాంతమై దీపించే ఆ 
పరమాత్మలో లీనమైపోతుంది. అదే పరమపదం. దానిని మించిన దేదీ లేదు”. 
విశేషం: మనస్సు నిశ్చలత్వాన్ని పొందటమంటే పరమాత్మలో లీనమవటంకంటె వేరుగాదు. ఆ నిశ్చలత్వం ధ్యానంద్వారా 
సాధ్యమంటున్నాడు బృహస్పతి. అనంతర వృత్తాంతాన్ని వివరిస్తున్నాడు - మరొక (ప్రసంగానికి ముందుమాట పలుకుతున్నాడు 
వక్షః 
వ. అని పలికి సమ్యగ్గానంబునకు మాయ మాటు గావున దాని మొటింగు తెటింగు దేటపటుపం దలంచి 
యిట్లనియె. = ` 189 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; సమ్యక్‌+జ్ఞానంబునకున్‌= సరియెన తెలివికి (జ్ఞానయోగానికి); మాయ= అవిద్య; 
మాటు+కావునన్‌= చాటు కాబట్టి; దాని మొణుంగు తెజంగు= దాని వంచన పద్దతి - మోసగించే తీరు; తేటపణుపన్‌+తలంచి= 
స్పష్టపరిచేటందుకు యోచించి; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: జ్ఞానయోగ (ప్రసంగ మిది. జ్ఞానం ఆభాస రూపాన కూడా ఉండవచ్చును. అపు డది జ్ఞానం కాజాలదు. 
అందుకని మంచి జ్ఞానం పొందాలంటే దానికి ముందుగా జ్ఞానాన్ని దాచే లక్షణంగల మాయను గురించి వివరించాలి. 


582 శ్రీమదాంధ్ర మహాభారతము 


మాయ నరుడిని వంచించే తీరుతెన్నులు తేటగా తెలియజెప్పాలని బృహస్పతి సంకల్పించి, మనువుతో ఇట్లా 
(ప్రసంగించాడు. 


బృహస్పతి నునువున కుపదేశించిన నూయాప్రకారము (సం. 12-198-1,2) 


క “విను మాయావిధ మిట్టిది। యని యారయ వెరవుగలుగ దవనిం జరణం 

బనఘా! మోపని జంతువు । సను చొ ప్పరయంగ రాని చందం బొందున్‌. 190 
ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా! మనూ!; విను= ఆలకించుము; మాయావిధము= మాయయొక్క - అవిద్యయొక్క 
పద్దతి; ఇట్టిది+అని= ఈ విధమైనది అని; ఆరయన్‌= పరిశీలింపగా; వెరవు= ఉపాయము; కలుగదు= లేదు; అవనిన్‌= భూమిని; 
చరణంబు= కాలు; మోపని= ఆనించని; జంతువు+చను చొప్పు= మృగం వెళ్ళే తీరు; అరయంగన్‌+రాని= చూడరాని; చందంబు= 
పద్దతి, ఒందున్‌= పొందుతుంది. 
తాత్సర్యం: 'మాయ ఈ తీరున ఉంటుంది, ఇట్లా సంచరిస్తుంది - అనటానికి, అని తేల్చి చెప్పటానికి మార్గమే- 
ఉపాయమే లేదు. భూమిమీద కాలుమోపని జంతువు నడకను ఏమని ఎంతగా వర్లించగలమో ఈ మాయ 
తీరుతెన్నులనూ ఆ విధంగా, అంతగా వివరించగలం. 


విశేషం: అలం: ఉపమ. మాయ లీలలు వర్లనాతీతమైనవి. అనుభవైకవేద్యాలే తప్ప అవి (ప్రకటనలకు అనువైనవీ లోబడినవీ కావుమరి! 


క గుణమూర్తి మాయ దానిని । గణుతించెద నన్న( దెగడు; గ్రాహ్యత్వంబున్‌ 

గుణములయ బెడ(బాపంగా । గణనాతీతమగు వెలుగు గను6 దాన తనున్‌. 191 
ప్రతిపదార్థం: మాయ= అవిద్య; గుణమూర్తి= గుణములు (తమస్సు, రజస్సు, సత్యములు) ఆకారంగా కలది; దానిని= ఆ 
మాయను; గణుతించెదను+అన్నన్‌= లెక్కిస్తాను అనినచో- లెక్కలోనికి తీసికొనబోతే; గ్రాహ్యత్వంబున్‌= గ్రహించదగిన తనమును; 
తెగడున్‌= తిరస్కరిస్తుంది (మాయ కర్త); గుణములన్‌= ఆ మూడు గుణాలను; పెడన్‌+పాపన్‌+కాన్‌= పెడగా - ప్రక్కగా తొలగించి 
నచో; తనున్‌= తన్ను; తాను+అ= తానే; గణన+అతీతము+అగు వెలు(గు= లెక్కకు మించినదైన కాంతిని; కనున్‌= చూస్తుంది, 
పొందుతుంది. 


తాత్సర్యం: మాయ లీలలు వర్లనకు లొంగనివే అయినా, దానికి ఆకారమున్నది. నరుడిలోని మూడు గుణాలు- 

తమస్సు, రజస్సు, సత్యము అనేవే దాని శరీరం. వాస్తవాన్ని గుర్తించి దానిని పరిగణనలోనికి తీసికొందామనుకొంటే 

వీలుపడదు. ఎందుకంటే తనను ఇతరులు (గ్రహించటాన్ని అది అంగీకరించదు. ఫలితంగా మనం దానిని 

గ్రహించలేము. అయితే ఆ మూడు గుణాలను దూరంగా నెట్టివేయగలిగితే లెక్కకురాని గొప్పవెలుగును 

చూడవచ్చును. 

విశేషం: 'మాయి విడిగా ప్రత్యేకంగా ఉండదు. అది నరుడిని అంటికొని అతడిలో భాగంగానే ఉంటుంది. అతడి భావంలో, 

భాషలో, పనిలో కనిపిస్తూ ఉంటుంది. దానినుండి బయటపడటమంటే, మూడు గుణాలనుండి ముక్తి పొందటమే. 

ख. వినుమునృప! సత్వమును రజస్సును దమస్సు । నన(గ గుణములు ముప్పిరిగొనుచు నాత్మ 
జుట్టుకొను నొండుమొయి( దెగ విట్టలముగ । నొలయు వైరాగ్య మను కొడవలిన కాని.’ 192 

ప్రతిపదార్థం: నృప!= ఓ రాజా!; వినుము= ఆలకించుము; సత్ఫ్యమును= ఆ పేరుగల ఒక గుణమూ (ఇది తెల్లనిదనీ, మిగిలిన 


రెండు గుణాలకంటే ఉత్తమమనీ తాత్మికులు పల్కుతారు); రజస్సును= ఆ పేరుగల మరొక గుణమూ (ఇది ఎధ్రనిదనీ, చివరి 
దానికంటే మంచిదనీ వారే అంటారు); తమస్సున్‌= ఆ పేరుగల చివరి మూడవ గుణమూ (ఇది నల్లనిదనీ, మిగిలిన రెండింటికంటె 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 583 


తక్కువదనీ వారే చెప్పుతారు); అన(గన్‌= అనే; గుణములు= మానవ స్వభావాలు; ముప్పిరికొనుచున్‌= మూడు పరస్పరం 
సెనవేసికొంటూ; ఆత్మన్‌= ఆత్మను పురుషుడిని; చుట్టుకొనున్‌= ఆవరించుకొంటాయి; ఇట్టలముగన్‌= ఎక్కువగా; ఒలయు= 
అతిశయించే; వైరాగ్యము+అను కొడవలిని+అ= విరాగితనం, కోరికలు లేని తనం అనే కొడవలితో; కాని= తప్ప; ఒండు మెయిన్‌= 
ఒక విధంగా; మరొక విధంగా; తెగవు= తెగిపోవు - నశించవు - ఆ మూడు గుణాలు అనే తాళ్ళు. 

తాత్సర్యం: ఓ రాజా! మనూ! వినుము. ఆత్మను మాయ ఆవరించి ఉన్నది. ఎట్లంటే, సత్యం, రజస్సు, తమస్సు అనే 
మూడు గుణాలు మూడు పురులుగా కలిసి ఆత్మను చుట్టుకొని ఉన్నాయి. ఆ ముప్పిరి (మూడు పురులు) తెగవేయాలంటే 
గొప్ప వైరాగ్యమనే కొడవలి కావాలి. దానితో తప్ప ఇతర విధాల ఆ మాయను తెగటార్భజాలము”. 

విశేషం: అలం: రూపకం. 

వ. అని నిర్దేశించి వెండియు. 193 
ప్రతిపదార్థం: అని= పై విధంగా; నిర్దేశించి= ఉపదేశించి; వెండియున్‌= మరలా. 

తాత్సర్యం: అని ఉపదేశించి మళ్ళీ. (తరువాతి పద్యంతో అన్వయం). 


©. "28०68 28०64 2899९०८ గనకమయములు రజతమ । యములు మఠియు మృణ్మయాదికములు 
నైన పెక్కుపూసలందు( ద్రాడున్నట్లు । భూతకోటియందు( బురుషు( డుండు. 194 


ప్రతిపదార్థం: మణి మయములు= మణులతో, విలువైన రాళ్ళతో చేయబడినవి; కనక మయములు= బంగారంతో ఏర్పడినవి; 
రజత మయములు= వెండితో నిండినవి; మణియున్‌= ఇంకను; మృత్‌+మయ+ఆదికములున్‌= మట్టితోడివీ మొదలైనవి; ఐన= 
అగు; పెక్కు= బహువిధములయిన; పూసలందున్‌= పూసలలో; త్రాడు+ఉన్న+అట్టు= (మధ్యన) (త్రాడు (ఆధారంగా) ఉన్న 
విధాన; భూతకోటియందున్‌= జీవ సమూహమునందు; పురుషు(డు= ఆత్ముడు; ఉండున్‌= నివసిస్తాడు. 


తాత్సర్యం: హారాలు అనేక విధాలుగా ఉంటాయి. మణిహారాలు, బంగారు గొలుసులు, వెండి హారాలు, మట్టివీ- 
గొలుసులు రకరకాల ఆకారాలలో రంగులలో బరువులలో ఉంటాయి. అయితే ఈ అన్నింటా ఒకటి సామాన్యంగా 
సమానంగా ఉంటూనే ఉంటుంది. అది దారం- సూత్రం. ఈ మణులూ, బంగారాలూ, వెండులూ, మట్టీ గొలుసుగా 
ఏర్పడటానికి ఒక ఆధారం ఆ దారం - తాడు. అది లేకుండా ఇవి తమ తమ ఆకారాలతో ఉండలేవు. అదే 
విధంగా సృష్టిలోని జీవరాసులు అన్నింటా ఆత్మ సంధానకర్తగా ఉంటుంది. ఆత్మ లేకుండా జీవులకు ఉనికి లేదు, 
మనికీ ఉండదు. 

విశేషం: అలం: ఉపమ. హారం రూపుదాల్చటానికి సూత్రం కారణం. జీవుల ఆకారచేష్టలు అన్నిటికీ ఆత్మ ఆధారం. సూత్రం 
లేకుండా హారమూ, ఆత్మ లేకుండా జీవులూ ఉండటానికి వీలులేదు. 


క ఏకరసమయక్రేత్ర మ । నేకౌషధి రసమయం బయినయట్లు సుమీ 


Rey” 


యేకవిధమైన బుద్ది య । నేకము లగు కర్మములమెయిం బోక నృపా! 195 


ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా! మనూ!; ఏకరసమయ క్షేత్రము= ఒక (ద్రవం (నీరుతోడి భూమి ~ పొలము; అనేక+ఓషధి 
రసమయంబు+అయిన+అట్టు= పెక్కు జొషధ (ద్రవాలతోడిది అయిన చందాన; ఏక విధము+ఐన బుద్ది= ఒకే తీరు గల తెలివి- 
మతి; అనేకములు+అగు= సెక్కులైన; కర్మముల మెయిన్‌= పనులతో పనులవెంట; పోక= పోవటం; సుమీ!= సుమా! 


584 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: మాయ తనను తాను వ్యక్తపరచుకొనే తీరు నరుడి కర్మలలో కనిపిస్తుంది. ఆ కర్మలు బుద్దిద్వారా 

జరుగుతాయి. బుద్ది ఒకటే అయినా, అది నిర్వహించే కర్మలు కొల్లలు. ఆ విధంగా ఒక్క బుద్ది పెక్కు కర్మల 
©> ౧ ©> 

వెంటపడి, వాటిని నెరవేర్చుకుంటూ పోయే తీరును బృహస్పతి ఒక పోలికతో తెలియపరుస్తున్నాడు. పొలాన ఒక 

'ద్రవమే ఉంటుంది. ఆ ద్రవం నీరే. అయితే ఆ నీటిద్యారా ఏర్పడే చెట్టుచేమల [ద్రవాలు అనేకం. ఇక్కడ ఏక 

రసంతోడి పొలం అనేక ఓషధుల చెట్టుచేమల రసాలను ఏర్పరచినట్టుగా నరుడి ఒకే బుద్ది పెక్కులైన అతడి 

కర్మలకు కారణంగా అవి కొనసాగటానికి ఆధారంగా నిలుస్తున్నది. 


విశేషం: అలం: ఉపమ. 


©. జలము పృధివికంటె, జలముకంటెను దేజ, । మంతకంటె వాయు, వాకసంబు 
దానికంటి( బెద్ద; వాని కెల్లను బెద్ద । మనసు; బుద్ది పెద్ద మనసుకంటిె. 196 


ప్రతిపదార్థం: పృథివికంటెన్‌= భూమికంటె; జలము= నీరు; జలముకంటెను= నీటికంటె కూడా; తేజము= కాంతి; అంతకంటె= 
ఆ కాంతికంటె; వాయువు= గాలి; దానికంటెన్‌= ఆ గాలికంటె; ఆకసంబు= ఆకాశం; పెద్ద= పెద్దది, ఘనమైనది, విశాలమైనది; 
వానికి+ఎల్లను= ఆ అన్నిటికంటెను; మనసు= నరుడిలోని మనస్సు; పెద్ద= పెద్దది; మనసుకంటెన్‌= ఆ ఎక్కువ పెద్దదైన 

౧ > > ०५ 
మనసుకంటెకూడా; బుద్ది= నరుడి మతి - తెలివితేటల నెలవు; పెద్ద= పెద్దది, గొప్పది. 


తాత్సర్యం: సృష్టిలో మూల॥ద్రవ్యాలు ఐదు ఉన్నాయని - అవి నేల, నీరు, కాంతి, గాలి, ఆకాశాలని తాత్సికులు 
పలుకుతారు. ఆ అయిదూ సృష్టిలో మిగిలిన అన్నిటికంటె పెద్దవే. అయినా, వాటిలో మళ్ళీ తారతమా?లు, 
హెచ్చుతగ్గులు ఉన్నాయి. నేలకంటె నీరూ, నీటికంటె కాంతీ, కాంతికంటె గాలీ, గాలికంటె ఆకాశం - ఒక దానిని 
మించి ఒకటి పెద్దవి. అయితే ఈ మిక్కిలి పెద్దవైన పంచభూతాలకంటె కూడా పెద్దదైనది నరుడిలోని మనస్సు. 
ఆ మనస్సుకంటె పెద్దది ఈ బుద్ది. ఇదీ నరుడిలోని భాగమే 


విశేషం: కనిపించే పంచభూతాలు ఒకదానిని ఒకటి మించి పెద్దవిగా ఉండగా, అసలు దృష్టికే అందని మనస్సూ, బుద్దీ వాటికంటె 
పెద్దవి కావటం విచిత్రం. మళ్ళీ € మనోబుద్దులు రెండింటిలో బుద్ది మనస్సును మించింది కావటమూ విశేషమే. 


ख. ధరణి మొదలయిన పంచభూతములకంటె । మనసుకంటెను బుద్దికంటెను మహత్త 
రంబు గాలంబు; గాలతత్త్వ్వంబు మిగిలి । యుండు విభు డిజ్జ్ఞగంబుల కొడయు( డతండు. 197 


ప్రతిపదార్థం: ధరణి మొదలయిన= భూమి మొదలుగా గల; పంచభూతములకంటెన్‌= ఐదు మూల పదార్థాలకంటె (నేల, 
నీరు, కాంతి, గాలి, ఆకాశాలు); మనసుకంటెను= మనస్సు అనే జీవుల అంతరంగం - లోపలి అవయవాలకంటె; బుద్దికంటెను= 
మతి అనే, జీవుల కర్మశీలతకు కారణమైన తెలివికంటె; కాలంబు= కాలం - క్షణాలు, నిమిషాలు, గంటలు, దినాలు, నెలలు, 
సంవత్సరాల రూపాన తెలియవచ్చే ప్రొద్దు; మహత్‌+తరంబు= ఎక్కువ పెద్దది; విభుడు= ప్రభువు, దేవుడు; కాలతత్త్యంబు= 
కాలము యొక్క స్వభావమును, పద్దరికమును; మిగిలి+ఉండున్‌= మించి ఉంటాడు; అత(డు= ఆ ప్రభువు; ఈ+జగంబులకున్‌= 
ఈ లోకాలకు; ఒడయు(డు= అధిపతి. 


తాత్సర్యం: (సృష్టిలో పెద్దవి, ఇంకా పెద్దవీ, వాటికంటెకూడా పెద్దవీ అయిన పదార్థాలను (క్రమంగా చెప్పుకొంటూ 
€> > 3 3 [० 
వచ్చే బృహస్పతి ఇపుడు అన్ని విధాలయిన పెద్దరికాలనూ చివరగా (ప్రకటిస్తున్నాడు.) పంచభూతాలకంటె మనస్సు, 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 585 


మనస్సుకంటె బుద్ద పెద్దవి కాగా, ఈ అన్నిటిని మించిన పెద్దరికం కాలానిది. అయితే అద్దానినికూడా మించినవాడు 
దేవుడు. అతడు సర్యోన్నతుడూ. సర్వాతిశాయీ అయిన (ప్రభుడే ఈ లోకాలన్నిటికీ అధిపతి. 


విశేషం: సృష్టిలో పెద్దరికాలు, చిన్నరికాలు సర్వసామాన్యం. అయితే దేవుడు మాత్రం అన్నింటికంటే, అందరికంటే గొప్పవాడు, 
పెద్దవాడు. అతడితో ఈ పెద్దరికాలను గూర్చిన వాదం సమసిపోతుంది. అతడిని మించిన పెద్దతనం ఇక లేదు. అందువలననే 
అతడు ఈ లోకాలకు ఏలిక. 


క ఆదియు మధ్యము నంతము । నా దేవేశునకు లేమి నవ్యయు( ६६२८ డీ 
వేదములకు నానావిధ । వాదములకు( జేరుగడ करु నృపా! 198 


च्य 
ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా! - మనూ!; ఆ దేవ+ఈశునకున్‌= ఆ దేవతల అధిపతికి; ఆదియున్‌= మొదలూ; మధ్యమున్‌= 
నడుమూ; అంతమున్‌= చివరా; లేమిన్‌= లేకపోవటంచేత; అత(డు= ఆ దేవేశుడు; అవ్యయు(డు= నాశనం లేనివాడు; వేదము 
లకున్‌= బుక్‌, యజాస్‌, సామ, అధర్వములనే నాలుగు వేదాలకూ; నానావిధవాదములకున్‌= అనేక విధములయిన - దేవుడి 
ఉనికికి, ఆత్మ ఉనికికీ చెందిన పెక్కు మతాలకు - అభిప్రాయాలకు; చేరుగడ= శరణం - ఆధారం; భవక్షేపి= సంసారమును 
తిరస్కరించేవాడు. 


తాత్సర్యం: ఓ రాజా! మనూ! నెను చెప్పిన ఆ దేవదేవుడు ఆది మధ్య అంతరహితుడు. కాబట్టి నాశనం లేనివా 
డతడు. అంతే కాదు, ఆతడే లోకంలోని జ్ఞానవిజ్ఞానఖనులని భావించబడే నాలుగువేదాలకూ, ఆత్మ - అనాత్మ 
ఆస్తిక - నాస్తిక, మతాలకూ ఆధారభూతమై వెలుగొందేవాడు. సంసారాన్ని దూరీకరించే శక్తిని ఇచ్చేవాడూ అతడే. 


విశేషం: ఒక వస్తువునకు ఆది” ఉంటే తప్పక “అంతమూ” ఉంటుంది. ఉండక తప్పదు. జన్మ మరణాలు ఆ విధంగా బీవికి 
ఆది ~ అంతాలు. ఆ రెండూ ఉన్నపుడు 'మధ్యమూ” ఉన్నట్లే ఇవన్నీ స్పష్టమైన ఏర్పరచబడ్డ పదార్థాల లక్షణాలు. ఇక్కడ దేవేశుడిగా 
వర్లితమైన శక్తి - సృష్టము - కల్పితం కాదు. సృష్టికి - కల్పనకు హేతువు. కాబట్టి అక్కడ మొదట - తుద పుట్టుక - చావు 
వంటి పరిభాషలు చెల్లవు. ఆ చెల్లనితనమే అవ్యయత్వమంటే. అది ఎప్పటికీ ఉంటుంది. మారకుండా ఉంటుంది. 


క్ర అనుభవము మ్రింగు శాంతిం । గనునది टु సత్తకాశం బది దా 


విను తల(పునకును బలుకున । కు నగమ్యము, గర్మముల కగోచర మనఘా! 199 
ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా!; విను= ఆలకించుము ఓ మనూ!; (అత(డు= పరతత్త్యం) అనుభవమున్‌= (ప్రత్యక్షం 
మొదలైన జ్ఞానమును; (మింగున్‌= లోగొంటుంది ~ తనలో ఇముడ్చుకొంటుంది; శాంతిన్‌= శాంతిని, శమమును, నిశ్చలమైన 
స్థితిని; కనున్‌= పొందుతుంది; అది= ఆ శాంతి; నిర్‌ భేద సత్‌ ప్రకాశంబు= భేదంలేని మంచి వెలుగు; త్రాన్‌= తాను, ఆ 
శాంతి; తల(పునకును= ఆలోచనకూ; పలుకునకున్‌= మాటకూ - భాషకూ; అగమ్యము= పొందరానిది; కర్మములకున్‌= పనులకు; 
అగోచరము= కనిపించనిది. 
తాత్సర్యం: (ఆ పరత్వతత్యాన్ని అవాజ్మానసగోచరమంటూనే వివరించటానికి యత్నించారు మన తాత్తికులు. 
ఇక్కడి భావాలు అట్లాంటివే. ఆ దేవేశుడే పరతత్త్యం.) ఆ పరతత్త్యం ప్రపంచంలో మనం జ్ఞానమని అనుకొనే 
సర్వాన్ని లోగొంటుంది. తరువాత శాంతిని పొందుతుంది. ఆ శాంతి భేదంలేని మంచి గొప్ప వెలుగు. నిజానికి 
ఆ శాంతిని వర్లించి చెప్పటం అసాధ్యం. ఎందుకంటే అది ఆలోచనకూ, భాషకూ అందదు. ఇతర కర్మలద్యారా 
కూడా దానిని పొందలేము. 
విశేషం: వర్లనకు అలవిగాదు - అనటమూ ఒక వర్లనమే. వర్లనకు భాష ఆధారం. భాషకు ఆలోచన - భావం మూలం. భావానికీ 
భాషకూ అందనిది కర్మలకూ చిక్కదు. అయినా మనిషి మానడు. దానిని తెలియచెప్పటానికి యత్నిస్తూనే ఉంటాడు. భావం, 


586 శ్రీమదాంధ్ర మహాభారతము 


భాష, కర్మ - అనేవి క్రమంగా ఒకదానికంటె ఒకటి స్టూలమైనవి. విలోమ[క్రమంలోనయితే అవి (క్రమంగా ఒక దానికంటె ఒకటి 
సూక్ష్మమయినవి. వీటినే మనం మనస్సు, వాక్కు, కర్మ అని అంటాం. 


క మనసు గొని, మనసు బుద్దిం । గొని, బుద్దిని దర్శనంబు గొని, దర్శనమున్‌ 

విను క్రమమున నొది(గించిన( । గను బుధు( డక్షరుని విష్ణు ఘనబోధమయున్‌. 200 
ప్రతిపదార్హం: మనసు= మనస్సును; కొని= (గ్రహించి - లోగొని; మనసున్‌= మనస్సును; బుద్దిన్‌+కొని= బుద్దిని లోగొని- 
లోబరచుకొని; బుద్దిని= బుద్దినీ - మతినీ; దర్శనంబు+కొని= చూపును - జ్ఞానమును లోగొని; దర్శనమున్‌= చూపును - జ్ఞానమును; 
క్రమమునన్‌= వరుసగా, ఒకటొకటిగా; ఒది(గించినన్‌= తొలగిస్తే, లీనము చేసికొన్నచో; విను= ఆలకించుము ఓ మనూ!; బుధు(డు= 
పండితుడు; అక్షరునిన్‌= నాశనంలేనివాడిని; ఘనబోధమయున్‌= గొప్ప జ్ఞానమయమైనవాడిని; విష్ణున్‌= విష్ణువును - పరతత్త్య 
స్వరూపమును; కనున్‌= చూస్తాడు, పొందుతాడు. 


తాత్సర్యం: మనస్సూ, బుద్దీ, (లోక) జ్ఞానమూ - ఈ మూడూ నరుడినుండి తొలగిపోతే తప్ప, అతడికి ఆ 
శాశ్వత సర్వవ్యాపి జ్ఞానమయతత్త్యం, పరమేశ్య్ళర స్వరూపం గోచరించదు. అయితే ఆ మూడూ త్రిపుటి తొలగే 
మార్గ మేది? తత్త్యజ్ఞులకు అది సులభమే - ఎట్లంటే మనస్సుతోనే మనస్సును లోబరచుకొనాలి, తరువాత 
తొలగించుకొనాలి, బుద్దితోనే బుద్దిని లోగొని అనంతరం లీనం చేయాలి. అటు తరువాత జ్ఞానాన్ని పరతత్వేతరమైన 
తెలివితేటలు- అన్నిటినీ జ్ఞానం (పారమార్థికమైనది) తోనే వశపరచుకొని పిదప ఒదగజేయాలి-తొలగించుకొ నాలి. 
ఈ విధంగా పరతత్తాన్ని అందుకొనాలి. 
విశేషం: మనస్సుతో మనస్సును గ్రహించట మేమిటి? సరిగా ఉండని మనస్సును సరైన మనస్సుతో లోబరచుకొనాలి. అట్లాగే 
సమ్యక్‌ సంకల్పంతో బుద్దితో దుర్చుద్దిని, సమ్యక్‌ దృష్టితో ఇతర దృష్టినీ లోగొనాలి. ఇట్లా మనస్సు, బుద్ది, దృష్టి-మూడూ సరిగా 
సమీచీనంగా సాగితే పరతత్త్యప్రాప్తి జరుగుతుంది. 
క అమృతం బచ్యుత మమలం । బమేయ మవ్యయ మనంత మవ్వెలు(గు యమా 

ద్యముల నలవడిన చిత్తము । శమాతిరేకమున( బొంద సంవేద్య మగున్‌. 201 


ప్రతిపదార్థం: ఆ+వెలు(గు= ఆ పరతత్త్యం; అమృతంబు= మరణం లేనిది; అచ్యుతము= చ్యుతి, భ్రంశం, జారుడు లేనిది; 
అమలంబు= మురికి లేనిది; అమేయము= కొలత లేనిది; అవ్యయము= నాశం లేనిది; అనంతము= చివర లేనిది; 
యమ+ఆద్యములన్‌= యమము, నియమము, ఆసనము, (ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణములను; 
అలవడిన= అభ్యసించిన; చిత్త్రము= మనస్సు; శమ+అతిరేకమునన్‌= శాంతి (యొక్క) ఆధిక్యంతో; పొందన్‌= (గ్రహించగా- 
అందుకొనగా (ఆ వెలుగు); సంవేద్యము+అగున్‌= బాగుగా తెలియదగినది బౌతుంది. 


తాత్సర్యం: ఆ పరతత్త్యం గొప్ప వెలుగు. ఆ వెలుగు మృతి లేనిది; చ్యుతి లేనిది; మలినం లేనిది, కొలత లేనిది; 

నాశం లేనిది; చివర లేనిది, దానిని యమనియమాది సాధన సంపత్తితో ప్రశాంతమై నిలిచిన చిత్తంద్వారా 

గ్రహించవచ్చును. అప్పుడే ఆ పరతత్త్వం నరుడి అనుభవానికి అందుతుంది. 

విశేషం: ఈ పరతత్త్యం అవాజ్మానస గోచరమంటూ మన తాత్టికులు వర్లిస్తుంటారు; వదలరు. వర్లన ఊహ ద్వారా కూడా 
६2 - अ, 

చేయవచ్చును. అయితే అనుభవం, ఊహ రెండూ ఒకటి కావలసిన అగత్యముండదు. ఊహను మరచి ఒక విషయం అనుభవానికి 

వచ్చినప్పుడు ఆ అనుభూతి విశేషాన్ని ఎట్టాగైనా వ్యక్తపరచి తీరవలసిందే అన్న పట్టుదలతో చేసిన వర్లన కావచ్చును ఇది. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 587 


క, అని గురు( డుపదేశించిన । విని మనువు पुखर డయ్యె విద్వన్యుత! నీ 
వును నలవరింపుమీ మన । మున నివ్వాక్యముల యర్భముం దత్సరతన్‌.' 202 

ప్రతిపదార్థం: విద్వత్‌+నుత!= పండితులచే పొగడబడినవాడా! - ఓ ధర్మరాజా!; అని= పై ప్రకారంగా; గురు(డు= బృహస్పతి; 
ఉపదేశించినన్‌= జ్ఞానబోధ చేయగా; విని= ఆలకించి; మనువు= మను మహారాజు; కృత+అర్జు(డు+అయ్యెన్‌= నెరవేరిన 
ప్రయోజనం కలవాడు అయ్యెను; నీవును= నీవుకూడా; మనమునన్‌= మనస్సులో; ఈ+వాక్యముల+అర్థమున్‌= ఈ బృహస్పతి 
మాటల సారాన్ని; తత్సరతన్‌= దానియందలి (శ్రద్దతో; అలవరింపుము+ఈ= అలవాటు చేసికొమ్ము-మననం ద్వారా గ్రహించి, 
అభ్యసించటానికి యత్నించుము. 

తాత్సర్యం: పండిత (ప్రశంసలు అందుకొన్న 9 ధర్మరాజా! ఈ విధంగా బృహస్పతి మనువునకు ఉపదేశించగా 

తౌ నా (ప్ర యో 9 వూ ए १०६: మా రా తో 
విని ఆ మనువు కృతార్గుడైనాడు. అతడి ప్రయోజనం సిద్ధించింది. నీవూ ఈ బృహస్పతి మాటల అర్థాన్ని (శ్రద్ద 

(గహించి, మనస్సులో మననం చేసి, ఆ పరతత్త్యప్రాషికై మనస్సును అభ్యాసమార్గాన ఉంచి యత్నించుము”. 

విశేషం: ఉపదేశం వాజ్మాత్రంగా మిగిలిపోతే నిప్ర్రయోజనమే. దానికి ఆచరణ ముఖ్యం. ఆచరణ మనస్సున కెక్కితేగాని కుదరదు. 

అందుకనే “తత్సరత'తో (గ్రహించి, మనస్సును జ్ఞానమార్గానికి అలవరచుకొ మ్మనే సూచన అవసరమైనది. 

వ. అనిన విని పరమహర్షంబునం బాండవాగ్రజుండు పితామహుం బ్రశంసించి 'మహాత్నా! మహనీయుండగు 
కృష్ణుని మాహాత్య్యంబు వినవలతుం జెప్పవే?' యని యడిగిన నతం డమ్మహీపతితో “నారద జామదగ్న్య 
మార్మండేయ వ్యాస వాల్మీకి ప్రభృతి మునీంద్రులు సెప్ప వినిన తెజిం 6060८ నాకర్ణింపు' మని 
యిట్లనియె. 203 

ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; పాండవ+అ(గజాండు= పాండవుల అన్న ధర్మజుడు; పరమహర్షంబునన్‌= 
గొప్ప సంతోషంతో; పితామహున్‌= తాతను భీష్ముడిని; (ప్రశంసించి= పొగడి; మహా+ఆత్మా!= గొప్ప మనస్సు కలవాడా!; 
మహనీయుండు+అగు= పూజబించవలసినవాడవగు; కృష్ణుని మాహాత్మ్య్యంబు= కృష్ణుడి గొప్పతనం; వినన్‌+వలతున్‌= వినగోరెదను; 
చెప్పవే?+అని+అడిగినన్‌= చెప్పవా? అని వేడగా; అతండు= ఆ భీష్ముడు; ఆ+మహీపతితోన్‌= ఆ రాజు అయిన ధర్మరాజుతో; 
నారద జామదగ్న్య మార్కండేయ వ్యాస వాల్మీకి ప్రభృతి ముని+ఇం(ద్రులు= నారదుడు, జామదగ్న్యుడు, మార్కండేయుడు, 
వ్యాసుడు, వాల్మీకి మొదలైన మునిశ్రేష్టులు; చెప్పన్‌= పలుకగా; వినిన తెజంగు= విన్న విధం; ఎటింగించెదన్‌= తెలుపుతాను; 
ఆకర్లింపుము= వినుము; అని= అని పలికి; ఇట్లు+-అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 

తాత్సర్యం: బృహస్పతి మనువుకొరకు చేసిన మాయను గురించిన ఉపదేశాన్ని విన్న ధర్మరాజు ఎంతో సంతసించి, 

తన తాతను మెచ్చుకొని, మళ్ళీ ఇట్టా అర్థించాడు. 'మహాత్మా! నాకు పూజ్యాడైన కృష్ణపరమాత్మ గొప్పదనం వినాలని 

కోరిక ఉన్నది. చెప్పవే?” అని, దానికి భీష్ముడు “నారదాది మహామునులు స్వయంగా చెప్పగా వన్న విధాన మిది. 
నీవూ విను'మంటూ కృష్ణమాహాత్మా్యాన్ని వినిపించటం (ప్రారంభించాడు. 

విశేషం: భారతకథలో భీష్ముడు శ్రీకృష్ణభక్తుడిగా కనిపిస్తాడు. కాబట్టి కృష్ణతత్త్య వరన తాను చేస్తే అందులో భక్తి ప్రపత్తుల ఆధిక్యం 

గోచరించవచ్చును. అందువలన తాను (ప్రస్తుతం వివరించబోయేది తాను నారదాది మహామునులనుండి విన్నది మాత్రమే అంటూ 

తన తాటస్థ్యాన్ని నిరూపించుకొన్నాడు పితామహుడు. 

క _ “కృష్ణుడు ప్రభవిష్ణుం డగు । విష్ణుం; డనిలాగ్నితోయవియదిలల( గ్రియా 
నిష్టాతత్వ వినోదన । తృష్టం గల్పించె( దనదు దివ్యవిభూతిన్‌. 204 


588 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కృష్ణుడు= నల్లనయ్య; (ప్రభవిష్ణుండు+అగు= ప్రభావవంతుడైన; విష్ణుండు= విష్ణువు; తనదు దివ్యవిభూతిన్‌= 
తన లోకాతీతమైన ఐశ్యర్యంతో, శక్తితో; అనిల+అగ్ని తోయ వియత్‌+ఇలలన్‌= గాలి నిప్పు నీరు ఆకాశం నేలలను 
(పంచభూతాలను); (క్రియా నిష్టాతత్వ వినోదన తృష్ణన్‌= పనులలోని నేర్చరితనంతో వినోదించే ఆశతో; కల్పించెన్‌= చేసెను. 
తాత్సర్యం: కృష్ణుడు ప్రభావశాలి అయిన విష్ణువే. అతడే తన దివ్యశక్తితో తానూ కర్మనిర్వహణ నైపుణ్యంతో 
వినోదించాలనే ఆశతో ఈ సృష్టికి మూలపదార్భాలైన పంచభూతాలను - గాలి నిప్పు నీరు ఆకాశం నేల అనేవాటిని 
కల్పించాడు. 


తే. అట్లు కల్పించి జలములయందు భవ్య । తల్పగతు( డైన నాభి బద్మంబు దోంచె; 
నం దజు(డు పుట్టి సృజియించె నందనుల మ । నంబునన సప్తసంఖ్యుల నరవరేణ్య! 205 


ప్రతిపదార్థం: నరవరేణ్య!= ఓ రాజా!; అట్ల్టు= ఆ విధంగా; కల్పించి= చేసి, పంచభూతాల సృష్టిచేసి; జలముల అందున్‌= 
నీళ్ళలో; భవ్య తల్పగతు(డు+ఐనన్‌= శుభమైన పడకను చేరినవాడు కాగా - పరుండి ఉండగా; నాభిన్‌= బొడ్డునందు; 
పద్మంబు+తో(చెన్‌= తామరపువ్వు పుట్టింది; అందున్‌= ఆ పువ్వునందు; అజుండు= (బ్రహ్మ; పుట్టి= కలిగి; మనంబునన్‌+అ= 
మనస్సులోపలనే; సప్తసంఖ్యులన్‌= ఏడుగురు; నందనులన్‌= కుమారులను; సృజియించెన్‌= పుట్టించాడు. 


తాత్సర్యం: ఆ విధంగా పంచభూతసృష్టిచేసి, నీటిలో శుభకరమైన పడకమీద పరుండి ఉండగా (విష్ణువు కర్త) 
38 25२ తౌ "< "< దా హహ పుటా హహ ९८५ లోనే 

విష్ణువు బొడ్డున తామరపువ్వు పుట్టింది. దానినుండి (బ్రహ్మ పుట్టాడు. ఆ (బ్రహ్మ మనస్సు నే ఏడుగురు 

కుమారులను కన్నాడు. (వీరినే బ్రహ్మమానసపుత్రులు అంటారు.) 

వ. మరీచియు నత్రియు నంగిరసుండును బులస్తుండును బులహుండును గ్రతువును దక్షుండు ననం 
బర(గువారలయందు మరీచికిం గశ్యపప్రజాపతి జన్మించె; అతనివలన సురాసుర గరుడ నాగాదిజాతి 
సంభవంబునుం గలిగె; నతనికి సూర్యుండును నత్రికి సోముండును నుదయించి, రాజవంశంబులకుC( 
గవాటస్టులైరి; సూర్య సోమాన్వయ జాతులైన నృపతు లనేకు లనేక దేశంబు లేలిరి; దేశకాల విశేషంబుల 
నృపకులంబులు బహుశాఖంబులై వర్టిల్లువాని నెల్లం దన వలసిన యప్పుడు విష్ట్ణుండు పరస్పర 
విరోధజనిత సంగ్రామంబులు నిమిత్తమాత్రంబులుగా( గల విశేషప్రకారంబుల నుపసంహరించుచు 
నద్దేవుండు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్మానిరుద్ధాత్మకంబు లగు చతుర్విధ దివ్యస్వరూపంబులు గలిగి 
జగద్ధరణం బాచరించుచు నిట్లు లీలా జన్మంబులం బొంది క్రీడ సలుపు నని కృష్ణునిం జూపి 'ఈ 
భూతేశ్వరు మానుషసామాన్య దృష్టిం జూచుట యజ్ల్ఞానంబు గృష్టుండు భక్తపరతంత్రతం జేసి యుత్క 
లే చరితుల యారాధనంబునకు భాజనంబయి భోగమోక్షంబులు గరుణామయ కటాక్షంబుల నొసంగు” 
ననినం బ్రీతుండై భీష్మునకుం బ్రణమిల్లి యుధిష్టిరుండు. 206 

ప్రతిపదార్థం: మరీచియున్‌= మరీచీ; అ(త్రియున్‌= అ(త్రీ; అంగిరసుండును= అంగిరసుడూ; పులస్తుండును= పులస్త్యుడూ; 

పులహుండును= పులహుడూ; (క్రతువును= (క్రతువూ; దక్షుండును= దక్షుడూ; అనన్‌+పర(గువారలఅందున్‌= అనగా వర్ణిల్లే ఆ 

(బ్రహ్మమానస పుత్రులలో; మరీచికిన్‌= మొదటివాడు మరీచికి; కశ్వప (ప్రజాపతి= కశ్యప(బ్రహ్మ; జన్మించెన్‌= పుట్టాడు; అతని 

వలనన్‌= ఆ కశ్యప(బ్రహ్మవలన; సుర+అసుర గరుడ నాగ+ఆది జాతి సంభవంబునన్‌= దేవతలు రాక్షసులు గరుడులు నాగులు 

మొదలగు జాతుల పుట్టుక కూడా; కలిగెన్‌= జరిగినది; అతనికిన్‌= ఆ కశ్యప(బ్రహ్మకు; సూర్యుండును= సూర్యభగవానుడూ; 
అట్రికిన్‌= అత్రికి; సోముండును= చం(ద్రుడును; ఉదయించి= పుట్టి; రాజవంశంబులకున్‌= క్షత్రియుల వంశాలకు; కూటస్ట్థులు+ఐరి= 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 589 


మూల పురుషులు అయినారు; సూర్య సోమ+అన్వయ జాతులు+ఐన= సూర్యుడి, చంద్రుడి వంశాలలో పుట్టినవారైన; 
నృపతులు+అనేకులు= రాజులు పెక్కం|డ్రు; అనేక దేశంబులు+ఏలిరి= పెక్కు దేశాలను పాలించారు; దేశకాల విశేషంబులన్‌= 
దేశముయొక్క, కాలముయొక్క భేదముల యందు - భిన్న భిన్న దేశాలలో - భిన్న భిన్న కాలాలలో; నృపకులంబులు= రాజవంశాలు; 
బహుశాఖంబులు+ఐ= పెక్కు తెగలు కలవిగా; వర్తిల్లున్‌= ఉంటాయి; వానిని+ఎల్లన్‌= ఆ వంశాలను అన్నిటిని; విష్ణుడు= కృష్ణుడు; 
తన వలసిన+అప్పుడు= తనకు కావలిసిన సమయాన; పరస్పర విరోధ జనిత సం(గ్రామంబులు= అన్యోన్యం కలహించటంవలన 
కలిగిన యుద్దాలు; నిమిత్త మాత్రంబులుగాన్‌= కారణ మా(త్రాలుగా అగునట్లు - ఆ నెపంతో; కల విశేష (ప్రకారంబులన్‌= 
ఉన్న వివిధ రీతులలో; ఉపసంహరించున్‌= ముగించును - నశింపజేయును; ఆ+దేవుండు= ఆ శ్రీకృష్ణ దేవుడు; వాసుదేవ సంకర్షణ 
ప్రద్యుమ్న+అనిరుద్ద+ఆత్మకంబులు+అగు= కృష్ణుడు (వసుదేవుడి కొడుకు), బలరాముడు, మన్మథుడు, మన్మథ తనయుడు- 
అనేవారి శరీరాలు కలవి అగు; చతుర్విధ దివ్యస్వరూపంబులు= నాలుగు విధాలయిన లోకోత్తర ఆకారాలు; కలిగి= ధరించి; 
జగత్‌+భరణంబు= లోకాన్ని భరించటం; ఆచరించుచున్‌= చేస్తూ; ఇట్టు= ఈ విధంగా; లీలాజన్మంబులన్‌= వినోదం కొరకైన 
పుట్టుకలను; పొంది= వహించి; (క్రీడ+చలుపున్‌= ఆట ఆడును; అని= అని పలికి; కృష్ణునిన్‌+చూపి= శ్రీకృష్ణుడిని చూపి; ఈ+ 
భూత+ఈళశ్వరున్‌= ఈ ప్రాణుల అధిపతిని; మానుష సామాన్య దృష్టిన్‌= నరుల సాధారణమైన చూపుతో; చూచుట= కనుగొనటం; 
అజ్ఞానంబు= తెలివిలేని తనం; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; భక్తపరతం(త్రతన్‌+చేసి= భక్తులకు సేవకుడగుటచేత; ఉత్కృష్ట 
చరితుల+ఆరాధనంబునకున్‌= గొప్పు నడతలుగలవారి పూజనానికి; భాజనంబు+అయి= పా(త్రమై; భోగ మోక్షంబులు= 
సుఖానుభవం, మోక్షం అనే రెండూ; కరుణామయ కటాక్షంబులన్‌= దయామయనమైన (క్రీగంటి చూపుతో; ఒసంగున్‌= ఇస్తాడు; 
అనినన్‌= అని పలుకగా; ప్రీతుండు+ఐ= సంతసించినవాడై; భీష్మునకున్‌= భీష్మాచార్యుడికి; (ప్రణమిల్లి= నమస్కరించి; 
యుధిష్టిరుండు= ధర్మరాజు. 
తాత్సర్యం: బ్రహ్మమానస పుత్రులు ఏడుగురు. వారు వరుసగా మరీచి, అ(త్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, 
క్రతువు, దక్టుడు. వారిలో మరీచికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. ఆ కశ్యపుడివలన దేవతలు, రాక్షసులు, గరుడులు, 
నాగులు మొదలైన జాతులు జనించాయి. ఆ కశ్యపుడికే సూర్యుడు జన్మించగా, అ్రికి చంద్రుడు కలిగి, ఆ 
సూర్యచం(ద్రులిద్దరూ క్షత్రియవంశాలకు మూల పురుషులయ్యారు. ఆ సూర్యచంద్ర వంశాలకు చెందిన రాజులు 
పలువురు పెక్కుదేశాలు ఏలారు. భిన్నభిన్న కాలాలలో భిన్నభిన్న దేశాలలో ఈ క్షత్రియవంశాలు అనేక 
శాఖోపశాఖలుగా వర్దిల్లాయి. ఈ నానావిధ క్షత్రియవంశాలను, శ్రీకృష్ణుడు తనకు కావలసినపుడు వారిలో వారికి 
సంభవించే యుద్ధాలను నిమిత్తమా(త్రంగా (గ్రహంచి, నశింపజేస్తూ ఉంటాడు. ఆ దేవుడు శ్రీకృష్ణరూపంతోపాటుగా 
బలరామ, మన్మథ, అనిరుద్ద రూపాలను ధరించి ఈ జగత్తును భరిస్తూ వినోదంకొరకు జన్మలెత్తి 
ఆటలాడుకొంటూంటాడు' - అని భీష్ముడు పలుకుతూ ఎదుటనున్న శ్రీకృష్ణుడిని చూపి “ఈ జగత్సతిని సామాన్య 
మానవుడిగా చూడటం అజ్ఞానం. శ్రీకృష్ణుడు భక్తులకు సేవకుడు కాబట్టి గొప్ప నడతగలవారికి ఆరాధనాభాజనమైనవాడు. 
నరులకు కావలసిన భోగభాగ్యాలనుగాని, ముక్తినిగాని కేవలం తన కరుణాకటాక్షమాత్రాన ఈయగలవాడు” అని 
పలుకగా ధర్మరాజు సంతసించి, పితామహుడికి నమస్కరించి. (మళ్ళీ ఈ విధంగా (ప్రశ్నించాడు). 
క, “మునిజన వినుత చరిత్రా! । మనుజుం డెవ్వని( దలంచి మహనీయ నిరం 

జన సిద్ధిం బొందం గను? నే। యనువు దల(పు నలవరించు? నని యడుగుటయున్‌. 207 
ప్రతిపదార్థం: మునిజన వినుత చరి(త్రా!= బుషిజనులచేత పొగడబడ్డ నడతగలవాడా! ఓ పితామహా!; మనుజుండు= నరుడు; 
ఎవ్వనిన్‌= ఏ వాడిని; తలంచి= చింతించి; మహనీయ నిరంజన సిద్దిన్‌= గొప్పదైన పరమాత్మయొక్క ప్రాప్తిని; పొందన్‌+కనున్‌?= 
పొందగలుగును?; ఏ+అనువు= ఏ ఉపాయం; తల(పున్‌+అలవరించున్‌= చింతనను మననమును అలవడజేయును?; అని+ 
అడుగుటయున్‌= అని (ప్రశ్నించిన పిదప. 


590 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “మునులు కొనియాడదగ్గ నడతగల ఓ పితామహా! ఏ వాడిని స్మరించి నరుడు గొప్పదైన పరమాత్మ 
స్థితిని పొందగలడు? ఏ మార్గాన దైవధ్యానం అలవడుతుంది?” 

భీష్ముడు ధర్మజునకు నిష్ణుమంత్రప్రభావంబు తెజణం గెటింగించుట (సం. 12-200-3) 
వ. ఆ ధర్మతనయుతోడ నద్దేవవ్రతుం డిట్లను; 'నారదునిచేత వినిన తెబింగు వివరించెద నాకర్ణింపుము. 208 


ప్రతిపదార్హం: ఆ ధర్మతనయుతోడన్‌= ఆ ధర్మరాజుతో; ఆ+దేవవ్రతుండు= ఆ భీష్ముడు (దేవవ్రతుడు - భీష్ముడి మొదటి 
నామం); ఇట్లు+-అనున్‌= ఈ విధంగా పలికాడు; నారదునిచేతన్‌= నారదమునినుండి; వినిన తెజంగు= విన్న విధం; వివరించెదన్‌= 
వివరంగా, విస్తారంగా, చెప్పెదను; ఆకర్లింపుము= వినుము. 
తాత్సర్యం: 'నీ ప్రశ్ళకు సమాధానం నేను పూర్వం నారదమునీం(ద్రుడి నుండి విని ఉన్నాను. దానిని నీకు వివరిస్తాను 
విను'మన్నాడు భీష్ముడు. 
ख. పరము నక్షరు విష్ణుని బ్రస్తుతించి । నారద మునీంద్రు( డంజలి నమితమైన 

మస్తకము¢ ठु భక్తిసమగ్రచిత్త । వృత్తి నల్లన యిట్లని విన్నవించె. 209 
ప్రతిపదార్హం: పరమున్‌= ్రేష్టుడిని; అక్షరున్‌= నాశనంలేని వాడిని; విష్ణునిన్‌= విష్ణువును; ప్రస్తుతించి= పొగడి; నారదముని+ఇం|ద్రుడు= 
నారదుడనే మునిశ్రేష్టుడు; అంజలి= దోసిలి; నమితము+ఐన= వంగినదైన; మస్తకమున్‌= తలను; చేర్చి= ఉంచి; భక్తి సమ(గ్ర 
చిత్తవృత్తిన్‌= భక్తితో పరిపూర్ణమైన మనస్సుయొక్క వర్తనతో; అల్లన= మెల్లగా; ఇట్ల్టు+అని= ఈ విధంగా; విన్నవించెన్‌= విజ్ఞప్రిచేశాడు. 
తాత్సర్యం: సర్వశ్రేష్టుడూ, నాశరహితుడూ అయిన విష్ణుమూర్తిని నారదమునీం|ద్రుడు స్తుతించి, వంచిన శిరస్సున 
అంజలిని నిలిపి, భక్తిప్రపత్తులతో, పరిపూర్ణమైన మనస్సుతో మెల్లగా విన్నవించాడు. (ఈ విధంగా చెప్పబోయేది 
ఆ ముని విన్నపం.) 
విశేషం: అర్జి - యాచకుడు, దాతను దరిచేరేటప్పుడు ఎట్టా ఏ భంగిమలో ఉండాలో అతడి మానసిక స్థితి ఏ తీరున ఉంటే 
కార్యసిద్ది జరిగే వీలున్నదో ఈ పద్యం వివరిస్తున్నది. 
క. “దేవా! మోక్షార్డి జనము । లే వెరవున నిన్ను( దల(తు? రే జష్యము సం 

భావింతురు? నా కానతి । యీవే? భక్తపరతంత్ర! యేర్పడ( గరుణన్‌. 210 
ప్రతిపదార్థం: దేవా!= ఓ ప్రభూ! భక్త పరతం(త్ర! భక్తులకు లొంగినవాడా!; మోక్ష+-అర్థి జనములు= ముక్తిని యాచించే ప్రజలు; 
ఏ వెరవునన్‌= ఏ పద్దతితో; నిన్నున్‌= మోక్షదాతవైన నిన్ను; తల(తురు?= చింతిస్తారు?; ఏ జప్యము= ఏ జపం కొరకైన మంత్రాన్ని 
(జపింప దగిన దానిని); సంభావింతురు?= గౌరవిస్తారు; స్వీకరిస్తారు?; నాకున్‌= అర్థినైన నాకు; ఆనతి+ఈచవే= ఆజ్ఞ ఈయవా?, 
తెలుపవా? 
తాత్సర్యం: 'భక్తులకు లొంగే ఓ ప్రభూ! ముక్తిగోరే జనులు నిన్ను ఏ విధాన తలచుకొంటారు? (అంటే) నిన్ను 
ఏమని స్మరిస్తుంటారు వారు? వారు జపించే మం(త్రమేది? దయతో నాకు ఆనతి ఈయవా ప్రభూ! అని దీనంగా 
అర్థించాడు నారదుడు. 


తే. అనిన నద్దేవముని పలు కాదరించి । వరదు( డగు విష్ణు డిట్లను( బరమభక్తి 
నిర్మల శ్రద్ద యింద్రియనిగ్రహంబు । మన్మయ ధ్యానమునకు నమాత్యకోటి. 211 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 591 


ప్రతిపదార్థం: అనినన్‌= (నారదుడు ఆ విధంగా) అన్న తరువాత; ఆ+దేవముని పలుకు= ఆ దేవబుషి మాట - అర్థన; ఆదరించి= 
మన్నించి; వరదుండు+అగు విష్ణుడు= వరము లిచ్చే విష్ణుమూర్తి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; మత్‌+మయ 
ధ్యానమునకున్‌= (నా విష్ణృుమయమైన) నాతో నిండిన ధ్యానమునకు - స్థిరమైన తలపునకు; పరమభక్తి= గొప్ప భక్తిభావం; నిర్మల 
శ్రద్ద= స్వచ్చమైన శ్రద్ద - ఆదరం; ఇంద్రియ నిగ్రహంబు= ఇం(ద్రియాల అణచివేత - కన్ను నోరు వంటి ఇంద్రియాలను 
లోబరచుకొనటం అనే ఈ లక్షణాలు మూడూ; అమాత్యకోటి= మంత్రిమండలి - ఉపకారకాలు. 
తాత్సర్యం: నారదుడి అభ్యర్థనకు సమాధానంగా వరదుడైన విష్ణుమూర్తి ఇట్లా అన్నాడు. 'నన్ను ధ్యానించదలచినవారు 
ముందుగా గొప్ప భక్తిని, నిష్కల్మషమైన (శ్రద్దను, ఆపై ३०6० నిగ్రహాన్ని అలవరచుకొవాలి. ఈ మూడు లక్షణాలూ 
విష్ణుధ్యానపరుడికి ఉండవలసినవి. విష్ణుధ్యాన( క్రియకు అవి సహకారకాలు. 
విశేషం: అమాత్యుల ద్వారా రాజును చేరినట్టు, భక్తి (శ్రద్ద నిగ్రహాలద్వారా విష్ణుధ్యానాన్ని అందుకొనవచ్చును. ధ్యానమనే గమ్యం 
చేరటానికి ఈ మూడూ అనుసరించవలసిన మార్లాలు. 
క విను, వీతకల్మషున కవి । పనుపడు; గల్మషము లెల్ల బాప(గ నా మె 

చ్చిన యట్టి పరమసాధన । మనుస్తృతి జపించునది నియతిమెయి దానిన్‌. 212 


ప్రతిపదార్థం: విను= ఓ నారదా! ఆలకించుము; వీత కల్మషునకున్‌= తొలగిన పాపం కలవాడికి; అవి= ఆ మూడు లక్షణాలు- 
భక్తి శ్రద్దా నిగ్రహాలు; పనుపడున్‌= అలవాటు అగును; కల్మషములు+ఎల్లన్‌= పాపాలు అన్నిటిని; పాప(గన్‌= తొలగించటానికి; 
నా మెచ్చిన+అట్టి పరమ సాధనము= నేను మెచ్చుకొన్న గొప్ప ఉపకరణం; అనుస్కృతి= అనుసరించి స్మరించుట - మరల 
మరల తలంచటం; దానిన్‌= ఆ అనుస్మృతిని; నియతిమెయిన్‌= నియమ పూర్వకంగా; జపించునది= జపం చేయవలసింది. 
తాత్సర్యం: (విష్ణుధ్యాన మలవడాలంటే భక్తి, శ్రద్ద, నిగ్రహం కావాలని వివరించిన దేవుడు ఇపుడు అవి ఆ 
సద్దుణాలు ఎట్లా కలుగుతాయో వివరిస్తున్నాడు.) పాపరహితుడికి ఆ మూడు గుణాలూ అలవడతాయి. మరి 
ఆ పాపపరిహార మార్గమేది? - అంటే పాపాలు అన్నీ నశింపజేయటానికి విష్ణువు నంతటి దేవుడు మెచ్చిన 
పద్దతి- అనుస్కృతి - మరల మరల తలచటం నిరంతరమననం. నియమపూర్వకంగా అనుస్మృతిని పాటించాలి- 
అనుస్మృతినే జపించాలి. 
విశేషం: ఈ “అనుస్మృతి” ఒక ఆరాధన ప్రక్రియగా కనిపిస్తున్నది. దేవుడి దయను పొందటానికి భక్తుడు చేసే నిరంతరస్మరణ 
ఇది. దీనికి ఒక ఆకారంకూడా ఏర్పడి ప్రచురితమైనట్ల్టు ఈ సందర్భాన్నిబట్టి గమనించవచ్చును. 
తే. ప్రణవ పూర్వకమగు నమః పదము పొంత । షడ్డ్గుశైశ్వర్య వాచక సర్వవసన 
१८ 0, 

నిర్వచన శబ్దములు గ్రమనిష్ట మెయి జ । తుర్ధి( గూర్పంగ మంత్రంబు తో(చు బెరసి. 213 
ప్రతిపదార్థం: ప్రణవ పూర్వకము+అగు= ఓంకారం ముందు గలదైన; నమః+పదము పొంతన్‌= 'నమఃి అనే పదం దగ్గర; 
షట్‌+గుణ+ఐశ్యర్యవాచక సర్వవసన నిర్వచన శబ్దములు= ఆరుగుణాలను ఈశ్వర స్వభావాలను చెప్పెడి శబ్దాలు (మాహాత్మ్యం, 
ధైర్యం, యశస్సు, శ్రీ జ్ఞానం, వైరాగ్యం) మొత్తం గృహవాచకశబ్దాలు, (మొత్తం) నిందారహిత శబ్దాలు - ఈ మూడు విధాలయిన 
శబ్దజాలాన్ని (1. ఈశ్వర వాచకాలు, 2.వసన గృహవాచకాలు, 3. నిర్వచన వాచకాలు); (క్రమనిష్ట మెయిన్‌= వరుసగా నిలుకడతో; 
చతుర్ధిన్‌= నాలుగవ విభక్తిని కొకు, కై అనే (ప్రత్యయాలను, (సంస్కృతంలో మం(త్రాలు చతుర్థి అంతాలుగా ఓం 
వాసుదేవాయనమః- అన్నట్టుగా ఉంటాయి) మంత్రాలు తెలుగున ఉండవు కాబట్టి ఇక్కడ సంస్కృత చతుర్థిని - 2) అనే దానిని 
గ్రహించాలి; కూర్చ్పంగన్‌= చేర్చగా; బెరసి= కలిగి, ఏర్పడి; మం(త్రంబు= జనయోగ్యమైన మం(త్రం; తోయున్‌= సిద్దిస్తాయి. 


592 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓంకారాన్ని ముందునిల్సి, అనంతరం నమశ్ళబ్దాన్ని జోడించి, ఆ తరువాత ఈళశృర స్వభావాలయిన 
మాహాత్మ్యం, ధైర్యం, యశస్సు మొదలయిన గుణాలను తెలిపే శబ్దాలను క్రమంగా (శ్రద్దతో చేర్చుకొంటూ, ఆ 
డై > ©> 

శబ్దాలకు చతుర్దీవిభక్తిని కలిపితే “ఓం నమో వాసుదేవాయ” “ఓం నమో మహాయశసే” వంటి మంత్రాలు 
రూపుదిద్దుకొంటాయి. 
విశేషం: దేవుడు సర్యాత్మకుడు కాబట్టి సృష్టిలోని సర్వశబ్దాలూ దేవవాచకాలుగా చెల్లుతాయి. విష్ణు సహ(స్రనామం మొదలయిన 
చోట్ల ఈ సూత్రం అన్వయిస్తుంది. 
క తొలి తొలి యిమ్మంత్రము ని । శ్చల మానసు(డై జపించి జపియింపంగా 

వలయు; ననుస్మ్యతి దానం । గలుగు జతుర్వర్గ సాధకత పురుషునకున్‌.’ 214 


ప్రతిపదార్హం: తొలి తొలి= ముందు ముందు - మొట్టమొదట; ఈ+మం(త్రము= ఈ పైన చెప్పిన మం(త్రమును; 
నిస్‌+చలమానసు(డు+ఐ= చలనంలెేని మనస్సుగలవాడై (నరుడు); జపించి= జపము చేసి (అనంతరం); అనుస్ఫృతిన్‌= 
అనుస్మృతిని ~ ఆ పేరగల స్తోత్రమును; జపియింపంగాన్‌+వలయున్‌= జపించవలయును; దానన్‌= దానివలన - అట్టు 
చేయుటవలన; పురుషునకున్‌= నరుడికి; చతుర్‌ వర్గ సాధకత= నాలుగు వర్గాలను, ధర్మ అర్థ కామ మోక్షములను సాధించేవాడి 
తనం ~ సాధించే సామర్థ్యం; కలుగున్‌= ఏర్పడుతుంది. 
తాత్సర్యం: పైన చెప్పిన మం(త్రాన్ని మున్ముందు నిశ్చలమనస్స్కుడై నరుడు జపించాలి. ఆ తరువాత 'అనుస్కృతి' 
సేరగల స్తోత్రాన్ని జపించాలి. అట్లా చేస్తే - ముందుగా మం(త్రజపమూ, పిదప అనుస్మృతి స్తోత్రపఠనమూ చేస్తే 
నరుడికి ధర్మ - అర్థ - కామ - మోక్షాలను సాధించే సామర్థ్యం కలుగుతుంది”. 
విశేషం: చితానికి చంచలత్వం సహజలక్షణం. నీటికి ప్రవహించటం, నిప్పునకు పైకెగయటం ఎట్లాంటిదో మనస్సుకు చాంచల్యం 
అటువంటిది. ఆ చాంచల్యాన్ని నిరోధించగలిగితే ఆధ్యాత్మవిద్యలో సగభాగాన్ని అనుభవానికి తెచ్చుకొన్నట్లే, పూజాపురస్కారాలు, 
జపతపః ప్రభృతులూ - అన్నీ ఆ లక్ష్యంవైపు - మనశ్సాంచల్య నిరోధంవైపు సాగే సాధనాలే, 
క. అని మఖియు దయ ककण । యనుపేరం గలుగుదాని నమ్మునిపతి కి 

ట్లని చెప్పె నచ్యుతు(డు నిజ । మనఃప్రియం బైన యట్టి మహితస్తవమున్‌. 215 
ప్రతిపదార్థం: అని= అని పలికి; మటియున్‌= ఇంకనూ; దయన్‌= దయతో; ఆ+మునిపతికిన్‌= ఆ మునిరాజునకు - నారదుడికి; 
(न) అనుపేరన్‌= అనుస్ఫృతి అనే పేరుతో; కలుగుదానిన్‌= ఉన్నదానిని; అచ్యుతు(డు= చ్యుతుడు కానివాడు - విష్ణువు; 
నిజమనః పియంబు+ఐన+అట్టి మహిత స్తవమున్‌= తన మనస్సునకు ప్రియమైన ఆ గొప్ప స్తోత్రాన్ని - అనుస్మృతిని; ఇట్టు+అని 
చెప్పెన్‌= ఈ విధంగా చెప్పాడు. 
తాత్సర్యం: మం(త్ర జపం తరువాత అనుస్మృతిని జపించుమన్న భగవంతుడు, దయతో ఆ నారదమునీం|ద్రుడికి 
తన మనస్సుకు ప్రీతిపాత్రమైనదీ, గొప్ప శక్తిమంతమయినదీ అయిన 'అనుస్కృతి'ని ఇట్లని చెప్పటం ప్రారంభించాడు. 


సీ. "छम శాశ్వతు నఖిల ప్రభవ భూమి । భక్తివత్సలు విష్ణుం బరమపురుషు 
నక్షయు+ బ్రాంజలియై యాశ్రయించెద( । బుండరీకాక్షుని భువనసాక్షి 
నిత్యు( బురాణు వర్ణించెద( బరు సహ । స్రాక్షు నక్షరుని లోకైకనాథు 
భవ్యు( గొల్టెద భూతభవ్య कुर्यु । సర్వతోముఖు భూతసంప్రవర్తి 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 593 


ఆ. నమృతు నచ్యుతుని ననంతు హృషీకేశు । రవిసహస్రనిభు హిరణ్యగర్గు 
నబ్దనాభు సత్యు నాద్యంతరహితు భూ । तपु బ్రభువు భక్తిగమ్యు( ८९८२०. 216 


ప్రతిపదార్థం: అవ్యక్తున్‌= ప్రకటంకాని వాడిని; శాశ్వతున్‌= నిత్యమైన వాడిని; అఖిల ప్రభవ భూమిన్‌= అన్నింటి పుట్టుకకు ఆధారమైన 
వాడిని; భక్తవత్సలున్‌= భక్తులయెడల (ప్రేమ గలవాడిని; విష్ణున్‌= వ్యాపకుడిని - విశ్వమును వ్యాపించి ఉండేవాడిని; పరమపురుషున్‌= 
గొప్పు పురుషుడిని; అక్షయున్‌= నాశనములేనివాడిని; (ప్ర+అంజలి+ఐ= దోసిలి పట్టినవాడినై; ఆ(శ్రయించెదన్‌= శరణు జొత్తును; 
పుండరీక+అక్షునిన్‌= తెల్లదామరలవంటి కన్నులు గలవాడిని; భువనసాక్షిన్‌= లోకాలకు సాక్షిఅయినవాడిని; నిత్యున్‌= శాశ్వతమైన 
వాడిని - నిరంతరం ఉండేవాడిని; పురాణున్‌= |ప్రాచీనుడిని; వర్లించెదన్‌= కొనియాడుతాను; పరున్‌= పరమాత్మను; సహ(స్ర+అక్షున్‌= 
వేయి కన్నులు గలవాడిని; అక్షరునిన్‌= నాశంలేనివాడిని; లోక+ఏకనాథున్‌= జగత్తునకు ఒకడే అధిపతి అయినవాడిని; భవ్యున్‌= 
శుభకరమైనవాడిని; కొల్చెదన్‌= సేవించెదను; భూత భవ్య భవత్‌+(ప్రభున్‌= జరిగిన, జరగగల, జరుగుచున్న కాలాలకు (త్రికాలాలకు 
అధిపతిని; సర్వతః+-ముఖున్‌= అన్ని వైపులా మోము - చూపుగలవానిని; భూత సం(ప్రవర్తిన్‌= (ప్రాణులను (ప్రవర్తింపజేసేవాడిని; 
అమృతున్‌= మృతి - మరణం లేనివాడిని; అచ్యుతునిన్‌= చ్యుతి - జారుట - నాశములేనివాడిని; అనంతున్‌= అంతము- చివరలేనివాడిని; 
హృషీక+-ఈశున్‌= ఇంద్రియాలకు అధిపతిని; రవి సహ(స్ర నిభున్‌= వేయి సూర్యుల వంటివాడిని; హిరణ్యగర్ఫున్‌= బంగారు కడుపు 
గలవాడిని; అబ్బనాభున్‌= పద్మం బొడ్డునగలవాడిని; సత్యున్‌= నిజమైన వాడిని; ఆది+అంతరహితున్‌= మొదలు తుదిలేనివాడిని; 
భూగర్భున్‌= పుడమి కడుపువాడిని; ప్రభువున్‌= అధిపతిని; భక్తిగమ్యున్‌= భక్తిచేత చేరదగినవాడిని; తల(తున్‌= తలుస్తాను - ధ్యానిస్తాను. 


తాత్సర్యం: (ఇది అనుస్కృతి.) నిరంతర స్మరణరూపమైన స్తుతి. దేవుడి లీలలను, ఆకారాలను, చేష్టలను వర్లించే 
స్తోత్రం. కనబడనివాడిని, ఎప్పుడూ ఉండేవాడిని, అన్నింటి పుట్టుకకు ఆస్పదమైనవాడిని, భక్తులయెడ ప్రీతి 
గలవాడిని, విశ్వమంతా వ్యాపించి ఉండేవాడిని, గొప్ప పురుషుడిని, నాశంలేనివాడిని దోసిలి ఒగ్గి సేవిస్తాను - 
ఆడ్రయిస్తాను. తెల్లతామరలవంటి కన్నులు గలవానిని, లోకాలను (సాక్షిగా) చూస్తుండేవాడిని, ఎప్పుడూ నిలిచి 
ఉండేవాడిని, ప్రాతవాడిని వర్లిస్తాను - కొనియాడుతాను. పరమాత్మ స్వరూపుడిని, వేయి కన్నుల వేల్పును, జారుట 
- నశింపులేనివాడిని, లోకాలకు తానొక్కడే అధినాథుడైనవాడిని, మంగళకరుడిని సేవిస్తాను. జరిగిన, జరగబోయే 
జరుగుతున్న మూడు కాలాలకూ అధిపతి అయినవాడిని, అన్నింటా ఉండేవాడిని, ప్రాణుల (ప్రవృత్తికి కారణమైన 
వాడిని, మృతిచ్యుతి లేనివాడిని, తుదలేనివాడిని, ఇంద్రియాలకు అధీశుడిని, వేయి సూర్యులతో సమానుడిని, 
బంగరు కడుపుగలవాడిని, పద్మము నాభిని గలవాడిని, సత్యమైనవాడిని, మొదలు తుదిలేనివాడిని, పుడమి కడుపుగా 
గలవాడిని, అధిపతిని, భక్తితో చేరదగ్గవాడిని స్మరిస్తాను, ధ్యానిస్తాను. 

విశేషం: విష్ణు సహ(స్రనామ (శ్రవణం చేసేవారికి ఈ పదాలూ, ఇట్లాంటి పదాలూ జ్ఞప్తికి వస్తాయి. అంతా తానే అయి, తాను 
ఏమీ కాని తత్తాన్ని ఏ విధంగా వర్లించినా చెల్లుతుంది. సహ(స్రనామాలంటే - సరిగా వేయి పేర్లని అర్థంగాదు. అన్ని పేర్లూ 
ఆయనవే. అన్నీ అందరూ అంతా తానే అయిన దేవుడికి పేరు గాని దేముంటుంది? సహస్ర శబ్దానికి తాత్సర్యార్థ్ణం అనంతమని 
లెక్కకు మిక్కిలి- అని ఇది వ్యవహారంలోనూ ఉన్నదే - 'వేయి చెప్పు నేను వినను' - వంటి మాటలలో 'వేయి' కూడా ఇటువంటిదే. 
తే. అచలు సూక్ష్ము వరేణ్యు సహస్రశీర్ను । నభయకారి నశీర్ను నారాయణుని స 

నాతనుని యోగమూర్త్తి లోకాతిరిక్తు । ధ్రువుని నీశ్వరు హరి భక్తితోడ( గొలుతు. 217 

ప్రతిపదార్థం: అచలున్‌= చలించని - కదలనివాడిని; సూక్ష్యున్‌= స్టూల దృష్టికి అందనివాడిని వరేణ్యున్‌= [శ్రేష్టుడిని; సహ(స్రశీర్షున్‌= 
వేయి తలలవాడిని; అభయకారిన్‌= భయంలేమిని చేసేవాడిని - అభయమిచ్చేవాడిని; ఆశీర్షున్‌= తలలేనివాడిని; నారాయణునిన్‌= 


594 శ్రీమదాంధ్ర మహాభారతము 


విష్ణువును; సనాతనునిన్‌= సదాతనుని; యోగమూర్తిన్‌= యోగమే ఆకారంగా గలవాడిని; లోక+అతిరిక్తున్‌= లోకాలకు మించిన 
వాడిని; (ధ్రువునిన్‌= శాశ్వతుడిని; ఈళశ్య్వరున్‌= అధిపతిని; హరిన్‌= శ్రీహరిని; భక్తితోడన్‌= భక్తితో; కొలుతున్‌= సేవిస్తాను. 
తాత్సర్యం: స్థిరమైనవాడిని, ఆధ్యాత్మమైనవాడిని, సర్వ్రేషుడిని, వేయితలలతో అభయమిచ్చేవాడిని, మొదలు 
లేనివాడిని, విష్ణువును, ప్రాచీనుడిని, యోగవిద్య ఆకారంగా గలవాడిని, లోకాలకు వెలిగా ఉన్నతంగా ఉండేవాడిని, 
శాశృతుడిని, అధీశ్యరుడిని అయిన హరిని భక్తితో సేవిస్తాను. 


నిశేషం: సహ(స్రశీర్షుడూ ఆయనే - అశీర్షుడూ ఆయనే. ఆయనకు విశేషంగా వాడదగని పద మేదీ ఉండదు. సర్వమయుడూ 
ఆయనే సర్వాతీతుడూ ఆయనే మరి! అందుకనే ఆయన 'సూక్ష్ముడు”. 


ख. ఎవ్వ(డు సచరాచర 7०८०८, । డెవ్వని నాభీసరోజ మీనె విధాతన్‌, 

నివ్వటిలు జగములన్నియు । నెవ్వనిచే నమ్ముకుందు నెప్పుడు గొలుతున్‌. 218 
ప్రతిపదార్థం: ఏ+వా(డు= ఏ దేవుడు; సచర+అచర గురు(డు= కదిలేవాటికి, కదలనివాటికి, అన్నిటికి పెద్ద - ఏలిక; ఎవ్వడి 
నాభీ సరోజము= ఏ దేవుని బొడ్డున తామరపూవు; విధాతన్‌= (బ్రహ్మదేవుడిని; ఈనెన్‌= కనెనో; జగములు+అన్నియున్‌= లోకాలు 
అన్నీ; ఎవ్వనిచేన్‌= ఏ దేవుడిచేత - ఎవడికారణంగా; నివ్వటిలున్‌= కలుగునో; ఆ+ముకుందున్‌= ఆ విష్ణువును; ఎప్పుడున్‌= 
ఎల్లప్పుడూ; కొలుతున్‌= సేవిస్తాను. 
తాత్సర్యం: సృష్టిలో అనంతమైన భేదాలున్నా, మొత్తం సృష్టిని రెండే రెండు విధాలుగా - భాగాలుగా - భేదాలుగా 
చేయవచ్చును. ఒకటి కదిలేవి, రెండు కదలనివి. ఈ రెండింటికీ అధిపతి ఆ విష్ణువే. ఆ దేవుని బొడ్డు తామరనుండే 
సకలస్నష్టికీ కర్త బ్రహ్మ పుట్టుకొచ్చాడు. ఆ దేవుడివలననే ఎల్లలోకాలూ ఏర్పడుతున్నాయి - కాగా అట్టి దేవుడిని 
సదా సేవిస్తాను. 
ख. స్థావరములు జంగమములు ధాత లోను । గాగ బ్రకయంబు నొందిన కాలమునను 

నిలుచు నెవ్వ( డొకండ యానిత్యసత్య । లలితు శారి బ్రపన్ను( గా గొలుతు నియతి. 219 

జ 

ప్రతిపదార్థం: స్థావరములు= చలనంలేనివి; జంగమములు= తిరిగెడివి; ధాత లోనుగాణగన్‌= (బ్రహ్మ లోనైనది (సర్వమును); 
ప్రళయంబున్‌+ఒందిన కాలమునను= వినాశనం పొందిన సమయాన; ఎవ్వ(డు+ఒకండు+అ= ఏవాడు ఒకడే; నిలుచున్‌= నశించక 
నిలబడి ఉంటాడో; ఆ నిత్య సత్య లలితున్‌= అట్టి నిత్యమైన నిజమైన సుకుమార్హుడిని; శారిన్‌= విష్ణువును; (ప్రపన్నుగాన్‌= 
శరణుకోరిన వాడినిగా (నేను); నియతిన్‌= నియమంతో; కొలుతున్‌= సేవిస్తాను. ^ 
తాత్సర్యం: సృష్టిలోని లోకాలన్నిటికీ ప్రళయం - చివరి వినాశం - తప్పదు. అపుడు సృష్టిలో సర్వస్వమూ కదిలేవీ 
కదలనివీ, బ్రహ్మ మొదలు పిపీలిక (చీమ) వరకు లయమై పోయినా, ఏ ఒక్కడు మా(త్రం నశించక నిలిచి ఉంటాడో, 
ఆ శాశృతుడిని, సత్యుడిని, సుకుమారుడిని, శ్రీ మహావిష్ణువును శరణు కోరుతూ నియమంతో సేవిస్తాను. 
విశేషం: పుట్టినది ఏదైనా గిట్టక మానదు. (బ్రహ్మ పుట్టినవాడేగాబట్టి ప్రళయకాలాన ఆయనకూ గిట్టుట తప్పదు. ఇక్కడ (బ్రహ్మకూడా 
లయమౌతాడని చెప్పటంలో తాత్సర్యమేమిటంటే నిజానికి ఆయనే సకలసృష్టికర్త. ఆయనే నశిస్తే ఆయన సృష్టివిషయంలో 
చెప్పవలసిన పనిలేదు. 
క కాలము బర్దన్యుండును । నేలయు సస్యంబు' గ్రియయు నిప్టియయును ధ 

ర్మాలోకమునై మహిమన్‌ । లీల సలుపు వాసుదేవునిం బ్రణుతింతున్‌. 220 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 595 


ప్రతిపదార్థం: కాలమున్‌= క్షణాలూ, గంటలూ, దినాలూ - మాసాలు - వత్సరాల రూపంలో ఉండే కాలమూ; పర్దన్యుండును= 
మేఘుడును - పంటలకు అధిదేవతయూ; నేలయున్‌= భూమీ - పంటలకు ఆధారం; సస్యంబున్‌= పంటా; (క్రియయున్‌= పంటకు- 
ఇతరానికి హేతువయిన పనీ; నిష్ట్క్రియయును= పని లేకుండుటా; ధర్మ+ఆలోకమును+ఐ= ధర్మం యొక్క వెలుతురు కూడా 
(తాను) అయి; మహిమన్‌= గొప్పదనముతో; లీల+చలుపు= వినోదం చేసే; వాసుదేవునిన్‌= వసుదేవుడి తనయుడిని- శ్రీకృష్ణుడిని; 
(ప్ర+నుతింతున్‌= కీర్తిస్తాను. 


తాత్సర్యం: శ్రీకృష్ణతత్వం మహిమోపేతం. వాసుదేవుడే సృష్టిలో కాలం. అతడే పంటలు పండించే మేఘుడు 
కూడా. పంటలకు ఆధారమైన నేలా ఆతడే. అంతేకాదు స్వయానపంటకూడా తానే. ఆ పంటకు కావలసిన 
పనిపాటలూ శ్రీకృష్ణుడే! అంతేకాదు ఏ పనీ లేని స్థితీ శ్రీకృష్ణతత్య్యమే. చివరకు ధర్మానికి వెలుతురూ శ్రీకృష్ణుడే, 
ఇట్లా అంతా తానే అయి, తన మహిమతో సృష్టివినో దాన్ని నెరపే వాసుదేవుడిని కొనియాడుతాను. 


విశేషం: భగవతత్యానికి, భగవల్తీలకు వెలి అయిన దేదీ సృష్టిలో లేదు. అంతా భగవన్మయ ay సృష్టి, 


క అనలునకు రవికిని శశాం । కునకును గ్రహ తారకములకును దేజం బె 
వ్వనివలన నావహిల్లెడు । ననుపాధిక తేజు గొల్తు నవ్విశ్వాత్మున్‌. 221 


ప్రతిపదార్థం: అనలునకున్‌= అగ్నికి; రవికిని= సూర్యుడికీ; శశ+అంకునకును= కుందేలు గుర్తుగా కలవాడికి - చం(ద్రుడికీ; 
(గహ తారకములకును= (ఆకాశంలోని (ప్రకాశించే) (గ్రహాలకూ, చుక్కలకూ; ఎవ్వనివలనన్‌= ఏ దేవుడివలన; తేజంబు= కాంతి; 
ఆవహిల్లెడున్‌= కలుగునో; న+ఉపాధిక తేజున్‌= కారణం లేకయే తేజస్సు కలవాడిని; ఆ+విశ్య+ఆత్మున్‌= ఆ విశ్వమే శరీరంగా 
కలవాడిని; కొల్తున్‌= సేవిస్తాను. 
తాత్సర్యం: సృష్టిలో సూర్యచం॥ద్రులూ, అగ్నీ, గ్రహాలూ, నక్షత్రాలూ - ఇవన్నీ తేజస్సులు చిమ్ముతూ వెలగటానికి 
ఏ సహజతేజస్సు కారణమో, ఆ విశ్యమయుడిని సేవిస్తాను. 
విశేషం: సృష్టిలో తేజస్సమూహమంతా సోపాధికమే - సకారణమే - భగవత్తేజస్సు కారణంగా ఆ తేజస్సులు జ్వలిస్తున్నాయి. 
కాని, భగవత్స్యరూపమైన తేజస్సు మాత్రం సహజం. ఇతర తేజస్సులకు అది కారణమే కాని, దానికి కారణం మరిలేదు. అదే 
'అనుపాధిక తేజము”. దేవుడు తేజోరూపుడనుట. 
తే.  నాలుగింటను వెండియు నాలుగింట । రెంట నైదింట మటియును రెంట వేలి 

యజ్ఞశీలు రారాధించునట్టి విష్ణు । డిష్టదాయి ప్రసన్ను( డయ్యెడును నాకు. 222 


ప్రతిపదార్థం: నాలుగింటను= నాలుగు అక్షరాలతో - 'ఆ[(శ్రావయ' అనే మం(త్రంతో (దీనిలో నాలుగు అక్షరాలున్నాయి); వెండియున్‌= 
మరలా; నాలుగింటన్‌= నాల్లు అక్షరాలతో -'అస్తు శౌషట్‌ అనే మంత్రంతో (దీనిలోనూ నాలుగు అక్షరాలే); రెంటన్‌= రెండు అక్షరాలతో- 
'వషట్‌' అనే మం(త్రంతో (రెండు వర్ణాలు గలది); ఐదింటన్‌= ఐదు వర్ణాలతో -'యే యజామహే” అనే మంత్రంతో (ఐదు అక్షరాలు); 
మణియును= ఇంకనూ; రెంటన్‌= రెండు వర్ణాలతో - “వషట్‌ మం(త్రంతో; వేల్చి= అర్బించి - యజనం చేసి; యజ్ఞశీలురు= యజ్ఞాలు 
(చేసే) స్వభావం కలవారు; ఆరాధించునట్టి= సేవించునట్టి; విష్ణుడు= విష్ణుదేవుడు; ఇష్టదాయి= ఇష్టమును ఇచ్చేవాడు; నాకున్‌= 
ఈ అనుసృతిని పలికే నాకు; ప్రసన్నుడు+అయ్యెడును= అనుగ్రహం గలిగినవాడు అగుగాక! నన్ను అనుగ్రహించు గావుత! 


తాత్సర్యం: యజ్ఞనిర్వహణంలో మం(త్ర పూర్వకంగా దేవతలను తృప్తి పరచటం జరుగుతుంది. అట్టిచో విష్ణుదేవుడికి 
ప్రియమైన మంత్రాలను సంఖ్యానిర్దేశంతో తెల్పుతూ ఆయా మంత్రాలతో యాజులు ఆరాధిస్తే ఇష్టాలు ఒనగూర్చే 


596 శ్రీమదాంధ్ర మహాభారతము 


విష్ణుదేవుడు నా యెడకూడా ప్రసన్నుడౌగాక - అని భక్తుడు వేడుకొంటున్నాడు. ఇక విష్ణు ప్రీతికి పాత్రమైన మం(త్రాలు 
“'ఆ(శ్రావయి 'అస్సుశౌషట్‌, 'యమేయజామే”, “ వషట్‌ అనేవి. 
విశేషం:. యజ్ఞశబ్దానికి మొదటి అర్థం 'పూజి. అనంతరం అది ఒక పెద్ద “క్రతువు'గా రూపొందింది. 
©. యజ్ఞధరు(డు పంచయజ్ఞుండు లక్షి కి । నునికిపట్టు యోగమునకు నెలవు 

సర్వమునకు నిష్టసదనంబుగా నొప్పు । వాని నాశ్రయింతు వరదు( బరము. 223 
ప్రతిపదార్థం: యజ్ఞధరు(డు= యజ్ఞమును ధరించినవాడు; పంచయజ్ఞుడు= ఐదు యజ్ఞములు - వేదపఠనం, వైశ్వదేవం, 
అతిధథిపూజ, పిత్సృతర్పణం, భూతబలి కలవాడు; లక్ష్మికిన్‌= సిరికి; ఉనికిపట్టు= నివాస స్థానం; యోగమునకున్‌= యోగ విద్యకు; 
నెలవు= తావు - ఆవాసము; సర్వమునకున్‌= అంతటికీ; ఇష్టసదనంబు గాన్‌= ప్రియమైన ఇల్లుగా - అన్నిటికీ ఆస్పదమైనవాడుగా; 
ఒప్పు= వెలుగు; వానిన్‌= అతడిని - ఆ దేవుడిని; వరదున్‌= వరాలు ఇచ్చేవాడిని; పరమున్‌= పరమాత్మను; ఆ(శ్రయింతున్‌= 
శరణు పొందుతాను. 
తాత్సర్యం: విష్ణుమూర్తి యజ్ఞధారి - యజ్ఞగర్భ్చుడు, వేదపఠనం మొదలైన ఐదు యజ్ఞాల స్వరూపం తాల్చినవాడు. 

ac) = ల sy = 9 

లక్ష్మికి నివాసమైనవాడు, యోగానికీ, ఇంకా ఎన్నింటికో ఉత్తమమైన, కోరదగిన అన్నింటికీ ఆస్పదమైనవాడు, వరాలకు 
దాత - పరమాత్మ; అతడిని ఆశ్రయిస్తాను. 
క, అగమనునిం బాంథు నఖిల । జగద్ధరణపరు నమూర్తి సాగరనిభ బో 

ధ గరిష్టు( బంచకాల । జ్ఞు గుణాత్మకు నిర్గుణత్వ శోభితు( గొలుతున్‌. 224 
ప్రతిపదార్థం: అగమనునిన్‌= గమనం-నడకలేనివాడిని; పాంథున్‌= బాటసారిని (నడిచేవాడిని); అఖిల జగత్‌+భరణపరున్‌= 
మొత్తం లోకమును భరించటంలో ఆసక్తుడిని - భరించేవాడిని; అమూర్తిన్‌= ఆకారం లేనివాడిని; సాగరనిభ బోధ గరిష్టున్‌= 
సము(ద్రంతో సమానమైన జ్ఞానంతో మిక్కిలి గొప్పవాడిని; పంచకాలజ్ఞున్‌= ఐదు కాలాలను ఎరిగిన వాడిని; గుణ+ఆత్మకున్‌= 
గుణములు ఆత్మయందు కలవాడిని; నిర్లుణత్వ శోభితున్‌= గుణరహితతత్త్యంతో |ప్రకాశించేవాడిని; కొలుతున్‌= సేవిస్తాను. 
తాత్సర్యం: భగవల్లీలలు విచిత్రంగా ఉంటాయి. వాటిలో వైరుద్దాలు గోచరిస్తాయి - స్టూలదృష్టికి, దేవుడు నడక 

౧ ५~ (oe) = ॐ €> 

లేనివాడయి కూడా గమనశీలిగా పాంధుడిగా భాసిస్తాడు. లోకాలు మొత్తం మోస్తూ కూడా తాను ఆకారమే లేకుండా 
ఉంటాడు. సము[ద్రమంత తెలివితో అందరికంటె గొప్పవాడు. ఐదు కాలాలూ తెలిసినవాడు. (ప్రాతఃకాలం, 
సంగమకాలం, మధ్యాహ్నకాలం, అపరాహ్హకాలం, సాయంకాలాలు ఆయనకు తెలుసును.) ఎట్లంటే - స్వయంగా 
ఆయన కాలస్వరూపుడు మరి! గుణగణాలకు నిలయమైనవాడూ ఆయనే - నిర్గుణుడూ ఆయనే. అటువంటి 
గొప్పుదేవుడిని సేవిస్తాను. 
విశేషం: భగవద్వర్లనలోని విరోధాలన్నీ నిజానికి ఆభాసమా(త్రాలు. వాస్తవాలు కావు. స్టూల దృష్టికి విరోధం. సూక్ష్మదృష్టికి ఆభాసం- 
అయధార్థం. 
క వ్యక్తమునకు( బ్రభవం 2 । వ్యక్తం బాతత్వమునకు నవల యను వచో 

०५००६8८ బరాయణం బగు । భక్తపరాధీను భవ్య భావ్యు నుతింతున్‌. 225 
ప్రతిపదార్థం: వ్యక్తమునకున్‌= వ్యక్తమైన - ప్రకటితమైన - కనిపించేదానికి; ప్రభవంబు= కారణం; అవ్యక్తంబు= వ్యక్తం కానిది; 
ఆ తత్త్యమునకున్‌= ఆ అవ్యక్తతత్యానికి కూడా; అవల= అటువైపు - ఆవలితనము; అను వచస్‌+యుక్తికిన్‌= అనే మాట తీరునకు; 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 597 


పరాయణంబు+అగు= ఆ(శ్రయమైన; భక్తపర+అధీనున్‌= భక్తులకు లోబడినవాడిని; భవ్యభావ్యున్‌= శుభమునకై భావించదగ్గవాడిని; 
నుతింతున్‌= స్తుతిస్తాను. 
తాత్సర్యం: సృష్టి వ్యక్తరూపం; దానికి మూలం అవ్యక్తం - వ్యక్తంకానిది. అయితే ఆ అవ్యక్తానికి కూడా అందక 
దానికి ఆవల ఉండేది విష్ణుతత్వం. అంత గంభీరమైనది అది. అట్టి సర్యోన్నతతత్యానికి ఆ(శయమైనవాడు అయినా 
భక్తులకు మా(త్రం బానిస అయిన ఆ దేవుడు శుభకామనగల ఎల్లవారికీ భావింపదగ్గ, సేవింపదగ్గవాడు. అతడిని 
స్తుతిస్తాను. 
విశేషం: విజ్ఞానశా(స్రం, తత్త్యశా(స్తం కలిసే స్థలాలు అక్కడక్కడా అపుడపుడు తటస్థపడుతుంటాయి. ఇక్కడ అది జరిగినట్టుంది. 
అవ్యక్తం నుండి వ్యక్తం ఉద్భవిస్తుం దంటుంది తత్త్యశా(స్రం. దీనితో వైజ్ఞానికులు విభేదించరు. ఎందుకంటే అవ్యక్తం శూన్యం 
కాదు కాబట్టి. 
క జ్ఞాన ధ్యాన పరాయణు । లైన మహాత్ములు జితేంద్రియత్వ మహితు లె 

వ్వానిం బొందిన మరలరు । వాని శరణు( జొచ్చి బ్రదుకువా(డ సుకృతినై. 226 
ప్రతిపదార్థం: జ్ఞాన ధ్యాన పరాయణులు+ఐన= జ్ఞానంలో, ధ్యానంలో (మాత్రం) ఆసక్తులయిన; మహా+ఆత్ములు= గొప్ప ఆత్మలు 
కలవారు; జబిత+ఇం(ద్రియత్వ మహితులు= ఇం(ద్రియాలను జయించినతనంతో పూజలు; ఏ వానిన్‌= ఏ దేవుడిని; పొందినన్‌= 
చేరినచో; మరలరు= తిరిగిరారో; వానిన్‌= అట్టి దేవుడిని; శరణు+చొచ్చి= శరణు - ఆశ్రయం పొంది; సుకృతిని+ఐ= పుణ్యాత్యుడనై; 
(బ్రదుకువా(డన్‌= జీవిస్తాను. 
తాత్సర్యం: లోకంలో అసాధారణు లయిన మహాత్ము లున్నారు. వారికి జ్ఞానం, ధ్యానం - ఈ రెండే నిత్యకృత్యాలు. 
వారు ఇం(ద్రియాలను జయించి, పూజలందుకొనే గొప్పవారు. అట్టి మహాత్ములు ఏ దేవుడిని చేరి పునర్ణన్మ లేకుండా 
ముక్తిని పొందుతారో - ఆ గొప్ప దేవుడిని - విష్ణుమూర్తిని పుణ్యాతుడనై ఆశ్రయించి జీవిస్తాను. 
విశేషం: ఈ దేశాన వేదాంతులు కోరే చివరి దశ మోక్షం. ఆ మాటకు అర్థం ఎడబాటు - విడివడుట అని. ఎడబాటు దేనినుండి? 
జన్మ పరంపర నుండి. పునర్దన్మ లేకుండా ఉండగలగటమే ముక్తి. అది ఇక్కడి పురుష(ప్రయోజనాలలోకూడా చివరిది, గొప్పది. 
క లోకం బంతయు నెవ్వం । డేకాంశంబునన నిర్వహించుచు నగ్రా 

హ్యాకారుండై వెలు(గు ద । యాకరు నప్పద్మనాభు నభివర్ణింతున్‌. 227 


ప్రతిపదార్థం: ఎవ్వుండు= ఏ దేవుడు; లోకంబు+అంతయున్‌= జగత్తు మొత్తాన్ని; ఏక+అంశంబునన్‌+అ= (తన) ఒక అంశం- 
భాగంతోనే; నిర్వహించుచున్‌= మోస్తూ - జరిపిస్తూ; అగ్రాహ్య+ఆకారుండు+ఐ= (గ్రహించనలవిగాని స్వరూపం కలవాడై; వెలు(గు= 
ప్రకాశించునో; దయాకరున్‌= దయను చేసే (చూపే)వాడిని; ఆ+పద్మనాభున్‌= పద్మం బొడ్డునగలవాడిని - విష్ణువును; 
అభివర్లింతున్‌= బాగా పొగడుతాను. 

తాత్సర్యం: ఈ కనిపించే లోకం చాలా పెద్దది. ఇంత పెద్ద లోకాన్నంతటినీ తనలోని ఒక చిన్న అంశతోనే నడుపుతూ, 
తాను మాత్రం అగుపించకుండా, తన ఆకారాన్ని (గ్రహించటానికి వీలులేనిదానినిగా అమర్చుకొన్న ఆ 
తేజోమయుడిని, దయాశాలిని - విష్ణుమూర్తిని అభివర్లిస్తాను. 


తే అయిదు దెటి(గులC బ్రకృతిం బంచాననముల । ననుభవించు క్షేత్రజ్ఞ సత్వాది గుణ చ 


Ye” 


యంబు లీల భుజించు మహత్త్వ కలితు । సంశ్రయింతు మదాత్మ ప్రసక్తి గోరి. 228 


598 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అయిదు తెజగులన్‌+(ప్రకృతిన్‌= ఐదు విధాలయిన మూల సృష్టిని; పంచ+ఆననములన్‌= ఐదు ముఖాలతో; 
అనుభవించు క్షేత్రజ్ఞాన్‌= చవిచూచే ఆత్మ స్వరూపుడిని; సత్హ్య+ఆది గుణచయంబున్‌= సత్యం మొదలయిన గుణాల సమూహాన్ని; 
లీలన్‌= వినోదంగా, విలాసంగా; భుజబించు= భక్షించు - మింగివేయు; మహత్త్య కలితున్‌= గొప్పతనంతోకూడిన వాడిని; మత్‌+ఆత్మ 
(ప్రసక్తిన్‌+కోరి= నా ఆత్మయొక్క చొరబాటును అభిలషించి; సంశ్రయింతున్‌= ఆ(శ్రయిస్తాను. 
తాత్సర్యం: సృష్టికికర్త దేవుడు; దానికి భోక్త కూడా ఆయనే. తుదకు వినాశకర్త కూడా ఆయనే. పంచభూతాలతోడి 
ఈ ప్రకృతిని దేవుడు తన ఐదు ముఖాలతో అనుభవిస్తూ క్షేత్రజ్ఞుడుగా వెలుగుతున్నాడు. సృష్టిలోని జీవజాలాల 
ప్రవృత్తులకు కారణభూతాలైన సత్త్యరజస్తమోగుణాలను చివరకు ఆయనే తనలో లీనం చేసికొంటున్నాడు. అట్టి 
గొప్పతనంతో కూడిన భగవంతుడిని నా ఆత్మ ఏకా(గ్రతకొరకు ఆశ్రయిస్తాను. 
విశేషం: మన ఆరాధనలు, పూజలు, పురస్కారాలు - అన్నీ చిత్త ఏకాగ్రతకొరకు ఉద్దిష్టమైనవి. మనస్సు ఏకా(గ్రమైతే, నరుడు 
నారాయణుడు కావచ్చునని మన తాతికుల బోధ. 
క మతి గల సాంఖ్యులు, యోగా । న్వితులు నగుమహాత్తు లెవ్వనిం గని పున రా 

గతిలేని సుగతి వడయుదు । ८२८६ వైభవుని( దల(తు నప్పరమాతున్‌. 229 
ప్రతిపదార్థం: మతిగల= బుద్దిగల; సాంఖ్యులు= సాంఖ్యయోగులు - పంచభూతాలు = వాటి పంచ గుణాలు, పంచజ్ఞానేం(ద్రియాలు, 
పంచకర్మేం[ద్రియాలు, మనస్సు, బుద్ది, అహంకారం, (ప్రకృతి, జీవుడు మున్నగు ఇరవై ఐదు తత్తాలతోడి పరమాత్మ ధ్యానమును 
చేసేవారు; యోగ+అన్సితులున్‌= యోగవిద్యతో కూడినవారూ; అగు మహా+ఆత్య్ములు= ఐన గొప్ప మనస్సులు కలవారు; 
ఎవ్వనిన్‌+కని= ఏ దేవుడిని చూచి (పొంది); పునః+ఆగతి లేని= మరలి రావటం లేని; సుగతి+పడయుదురు= మోక్షాన్ని పొందుతారో; 
ఆ+పరమ+ఆత్మున్‌= ఆ పరమాత్మ - పరబ్రహ్మ స్వరూపుడిని; न्थ వైభవునిన్‌= ఊహించరాని విభవం - సంపత్తి గలవాడిని; 
తల(తున్‌= స్మరిస్తాను. 
తాత్సర్యం: బుద్దిమంతులైన సాంఖ్యయోగులూ, ఇతర యోగవిద్యాప్రవీణులూ అయిన మహాత్ములు ఏ దెవుడిని 
చేరిన పిదప, ఇక మరలిరాని ముక్తిని - పునర్దన్మ రాహిత్యాన్ని పొందుతారో, ఆ పరబ్రహ్మ స్వరూపుడిని, ఊహకందని 
గొప్ప వైభవముగల ఆ దేవదేవుడిని స్మరిస్తాను. 
విశేషం: సాంఖ్యమనేది ఒక యోగానికి పేరు. సంఖ్యా శబ్ద నిష్పన్నం సాంఖ్యం. ఈ యోగవిద్య సంఖ్యమీద ఏర్పడినట్టుగా ఉంటుంది. 
పంచభూతాలు - పంచగుణాలు, పంచ ఇంద్రియాలు, పంచ కర్మేం(ద్రియాలు, మనో బుద్ది అహంకార (ప్రకృతి జీవులు ఐదు- 
ఇట్టా ఈ 5౫5= 25 తత్త్యాలతోడి ११८22०6. మనకున్న దర్శనాలలో ఒక ముఖ్యమైనది. 
క ఇనునడుమ వెలుంగుచు సో । ముని మధ్యమునం జలత్వముం బొందని ని 

ప్పున వెలయు దీప్తి యగు వా । ని నిరంజను నంతరాతునిం బాటింతున్‌. 230 
ప్రతిపదార్థం: ఇను నడుమన్‌= సూర్యుడి మధ్యభాగాన; వెలుంగుచున్‌= ప్రకాశిస్తూ; సోముని మధ్యమునన్‌= చంద్రుడి నడిమి 
భాగాన; జలత్తమున్‌+పొందని= నీటితనమును చెందనివానిని; నిప్పునన్‌= అగ్నియందు; వెలయు= వెలిగే; దీప్తి+అగువానిన్‌= 
కాంతి - ప్రకాశము అయినవాడిని; నిరంజనున్‌= పరమాత్మను; అంతర్‌+ఆత్మునిన్‌= లోపలి (నరుడిని) ఆత్మయెనవాడిని; 
పాటింతున్‌= (స్మరిస్తాను) గౌరవిస్తాను. 
తాత్సర్యం: విష్ణుతత్వం తేజోమయం. విష్ణువు సూర్యుడి నడుమ వెలుగుతుంటాడు. చంద్రుడిలో కూడా విష్ణుడు 
నడుమ నిలిచి, ఆ చల్లదనానికి నీరుగాకుండా నిలిచి ఉంటాడు. నిప్పులోని వెలుగూ వైస్లవమే. ఈ విధంగా 
సర్వ తేజస్సులకూ తేజస్సుగా నిలిచిన అంతరాత్మస్వరూపుడైన ఆ పరమాత్మను గౌరవిస్తాను. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 599 


నిశేషం: సృష్టమైనదేదీ సూర్యచంద్ర అగ్నులలో నిలిచి ఉండలేదు. (స్రష్టకే (సృష్టిని చేసేవాడు (బ్రహ్మ) (స్రష్ట గాబట్టి విష్ణువు ఆ 
మూడు మహాతేజస్సుల నడుమ నిలిచి ఉన్నాడు. 
క సోమార్మాగ్నిమయము( దా । రామయమును నిత్య సుస్టిరంబును నగు తే 

జోమయతత్త్వము నాత్మా । రామత్వంబున నిరంతరంబును జూతున్‌. 231 
ప్రతిపదార్థం: సోమ+అర్క+అగ్ని మయమున్‌=చంద్రుడు, సూర్యుడు, అగ్నితో నిండినదానిని; తారామయమును= నక్షత్రాలతో 
నిండినదియు; నిత్య సుస్థిరంబును+అగు= ఎల్లప్పుడూ గట్టిగా నిలిచి ఉండేదీ అగు; తేజస్‌+మయతత్త్యము= కాంతితో నిండిన 
(బ్రహ్మమును; ఆత్మ+ఆరామత్వంబునన్‌= ఆత్మయందే విహరించే శీలంతో; నిర్‌+అంతరంబును= ఎడం లేకుండా - ఎల్లప్పుడూ; 
చూతున్‌= చూస్తాను. 


తాత్సర్యం: విష్ణుతత్తం తేజోమయం. చంద్రుడిలో, సూర్యుడిలో, అగ్నిలో ఉన్నది విష్ణువే. నక్షత్రాలలోని వెలుగూ 
వైప్లవమే - విష్ణువునకు చెందినదే. ఈ వైప్లవతేజస్సు నిత్యమైనది, సుస్థిరమైనది కూడా. ఇట్టి ఈ కాంతిమయ 
తత్యాన్ని అంతర్‌దృష్టితో ఆత్మలోనే నిరంతరం దర్శిస్తుంటాను. 
విశేషం: ఈ దైవతత్త్యం ఎవరెన్ని విధాల వర్ణించి చెప్పినా, చివరకు అనుభవైకవేద్యమే. ఎందుకంటే, మాటలకు ఆలోచనలకు 
ఎంత रद ఉన్నా కాని, పరిమితులూ, పరిధులూ ఉన్నాయి. అవి (వాక్కు మనస్సు) చెల్లని చోటులు లోకానుభవంలోనే మనకు 
ఎదురవుతుంటాయి. ఉదా: 'బెల్లం తియ్యగా ఉంటుంది”. తియ్యగా” అంటే ఏమిటి? తియ్యన ఒక రకంగా గుర్తించగలమే గాని, 
ఎదుటివానికి స్వానుభవానికి దూరంగా ఎరుకపరచగలమా? ఈ స్వల్ప విషయమే ఇట్లా ఉంటే, దైవతత్త్యం మహా దొడ్డది - 
దాని విషయం వేరే చెప్పాలా? అయినా నరుడి ప్రయత్నాలు దైవతత్త్యవర్లనలో కొనసాగుతూనే ఉన్నాయి. 
క గుణములకు నాదియై ని । ర్లుణమ్ములకు నాద్యు(డగు నరూపుని లక్ష్మీ 

ప్రణయవరు నజుని సూక్షుని(। బ్రణుతింతు( బ్రసన్ను(గా బరము సర్వగతున్‌. 232 
ప్రతిపదార్థం: గుణములకున్‌= (సృష్టిలోని) వస్తువులలోని ధర్మములకు; ఆది+ఐ= మొదలై; నిర్‌+గుణమ్ములకున్‌= గుణముల 
లేమికి కూడా; ఆద్యు(డు+అగు= మొదటివాడగు; అరూపునిన్‌= రూపంలేని వాడిని; లక్ష్మీ ప్రణయవరున్‌= లక్ష్మీదేవి ప్రేమను 
పొందినవాడిని; అజునిన్‌= పుట్టుకలేనివాడిని; సూక్ష్యునిన్‌= ఆధ్యాత్మమైన వానిని; పరమున్‌= పరమాత్మను; సర్వగతున్‌= అంతటా 
ఉండేవాడిని; (ప్రసన్నున్‌+కాన్‌= అనుగ్రహించేవాడగుటకు; (ప్ర+నుతింతున్‌= బాగుగా పొగడుతాను. 


తాత్సర్యం: విష్ణుతత్త్యం విచిత్రంగా ఉంటుంది. విష్ణువు సృష్టిలోని వస్తుగత గుణగణాలు అన్నిటికీ మొదటివాడు. 
(ac) ac) ల ~ 

అయినా స్వయంగా గుణాతీతుడుగా గుణరహితుడుగా కూడా ఉంటాడు. ఆయనకు స్వరూపమే లేదు - అంతటా 
అన్నిటా ఉండేవాడికి ఒక్క స్వరూపం ఎట్టా ఉంటుంది మరి! అయినా విష్ణువు శ్రీలక్ష్మీ ప్రణయాన్ని అందుకొన్నవాడు- 
అంటే సాకారుడన్నమాట. నిరాకారుడూ అతడే; సాకారుడూ అతడే. విష్ణువు పుట్టుక లేనివాడు, ఆధ్యాత్మికమైన 
ఉనికి కలవాడు. అంతా వ్యాపించి ఉండేవాడు విష్ణువు. పరమాత్ము డతడు. అట్టి దేవుడిని అనుగ్రహం కొరకు 
నుతిస్తాను. 

విశేషం: గుణాలు వ్యక్తినిష్టాలు - వ్యక్తిలో ఉండేవి. వ్యక్తి ఆత్మకు నిలయం. ఆత్మ పరమాత్మకు రూపాంతరం. కాబట్టి గుణాలకు 
ఆద్యుడే దేవుడు. పరమాత్మ సర్వవ్యాపకమైనది. సర్వ(ప్రాణిగతమైనది కూడా. కాబట్టి ఈ సర్వగతత్వమున్నచోట ఏకవ్యక్తి గుణాల 
ఉనికి అసంభవం. కాగా నిర్గుణుడూ ఆయనే. ఈ విధంగా తర్కసహాయంతో ఈ విశేషణాలను సమర్థించుకొనాలి. 


600 శ్రీమదాంధ్ర మహాభారతము 


క కలయంగ నెల్లయెడలం । దలలును లోచనములును వదనములు నగు ని 

ర్మలు నిర్వికారు నిన్నుం । గొలిచెద సర్వైకసాక్షి గోవింద హరీ! 233 
ప్రతిపదార్థం: గోవింద!= ఓ విష్ణుమూర్తీ!; హరీ!= ఓ నారాయణా!; కలయంగన్‌= బాగుగా; ఎల్ల+ ఎడలన్‌= అన్ని ప్రదేశాలలో; తలలును= 
శిరస్సులూ; లోచనములును= కన్నులూ; వదనములున్‌= మోములూ; అగు నిర్మలున్‌= కల మలినరహితుడిని; నిర్‌వికారున్‌= వికారాలు 
లేనివాడిని; సర్వ+ఏక సాక్షిన్‌= అన్నింటికీ ఒక్కడే సాక్షిఅయినవాడిని; నిన్నున్‌= నిన్ను హరిని; కొలిచెదన్‌= సేవిస్తాను. 
తాత్సర్యం: ఓ శ్రీహరీ! నీది విశ్యరూపం. అన్ని ఎడలా నీ శీర్గాలే, నీ లోచనాలే, నీ ముఖాలే, అయినా మలిన 
మంటని వాడవు. సృష్టి నిజానికి వికృతిమయం. కాని, నీవు వికృతులు లేనివాడవు. సృష్టిసర్వస్వానికి ఏకసాక్షిగా 
నిలిచే నిన్ను సేవిస్తాను దేవా! 
క నిను నెటు(గకున్న సంసా । ర నిమగ్నత వోదు; గోచరము గావు మనం 

బునకు నఖిలేంద్రియములకు । నను నేమనువా(డ నిక నారాయణుఢడా! 234 


ప్రతిపదార్థం: నారాయణు(డా!= ఓ నారాయణస్వామీ!; నినున్‌= సర్వవ్యాపకుడవైన నిన్ను; ఎణు(గక+ఉన్నన్‌= తెలియకుండా 
ఉంటే; సంసార నిమగ్నత= సంసారమున (కుటుంబమున) మునిగి ఉండటం; పోదు= తొలగదు; (నీవు) మనంబునకున్‌= 
మనస్సునకు గాని; అఖిల+ఇం(ద్రియములకున్‌= ఎల్ల ఇం(ద్రియాలకూ - కన్ను ముక్కు వంటివాటికి; గోచరము కావు= కనిపించవు- 
తెలియవు; ఇంకన్‌= ఇకమీదట - ఈ స్థితి ఇట్టా కొనసాగగా; ననున్‌= శక్తిీహీనుడనైన నన్ను; ఏమి+అనువా(డన్‌= ఏమి 
నిందించుకొంటాను? (నన్ను నేను ఏమని నిందించుకొనేది దేవా!) 
తాత్సర్యం: దేవా! నీ తత్త్వం గ్రహిస్తే తప్ప ఈ సంసారబంధం విడిపోదు. నీ వేమో ఎల్ల ఇంద్రియాలకు కాదు 
కదా, మనస్సుకూ కనిపించవు, తెలియరావు. ఇక నన్ను నేను ఏమనుకోవాలి? (నన్ను నేను ఏమని అనాలి!) 
విశేషం: దైవజ్ఞానం లోకజ్జానంకంటె భిన్నమైనది. లోకజ్ఞానానికి ఇం(ద్రియాలూ, మనస్సు చాలు. కాని, దైవజ్ఞాన - అవాప్తికి ఈ 
రెండూ యథాతథంగా - ఉన్నవి ఉన్నట్టుగా పనికిరావు. అందుకనే నీవు గోచరించనందుకు నన్ను నేను ఏమనాలి?” అని నిర్వేదం 
వెలువరిస్తున్నాడు భక్తుడు. 
క రోషము(గామము రాగ । ద్వేషములును లేక భక్తి తిరమై యేకా 

శ్లేషిణిగాం గొలుతు రవి । శ్లేష మనోనిలయ వృత్తి సిద్దులు నిన్నున్‌. 235 
ప్రతిపదార్థం: సిద్దులు= సిద్దిపొందినవారు; రోషమున్‌= కోపమూ; కామమున్‌= కోరికా; రాగద్వేషములును= (ప్రేమా, పగా ఇవన్నీ; 
లేక= ఉండకుండా; భక్తి= భజనభావం; తిరము+ఐ= స్థిరమై; ఏక+ఆక్షేషిణి+కాన్‌= ఒకటే (తాను) సంసక్త మౌనట్టుుగా; అవిశ్లేష 
మనస్‌+నిలయ వృత్తిన్‌= విడిపోని మనస్సు అనే ఇంట ఉండటంవలన; నిన్నున్‌= పరమాత్మవైన నిన్ను; కొలుతురు= సేవిస్తారు. 
తాత్సర్యం: సిద్దిని - వాంఛితార్థాన్ని పొందినవారు మా(త్రం నిన్ను చూడగలుగుతున్నారు. కొలువ గలుగుతున్నారు. 
వారు కోపం, కోరిక, (పేమ, పగ వంటి వికృత భావాలను విడిచిపెట్టి, కేవలం భక్తినే ఆశ్రయించి, నిరంతరం 
ఆ భావంనుండి బయటపడక, వారి మనస్సులనే ఇళ్ళలో కాపురముండే నిన్ను చూడగలుగుతున్నారు, సేవిస్తున్నారు. 
విశేషం: దైవతత్త్య దర్శనానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో భక్తి మార్గం సుగమం. అందరికీ అందుకొనదగ్గది. దాన్ని 
వివరించాడు ఇక్కడ. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 601 


క్ర ఫలములు గోరక కర్మం । బులు నడపుచు వాని విమలబోధాగ్నిహతిం 
బొలియించుచు నిర్ద్వంద్వత । నెలకొను నేకాంతిజనులు నిను గండద్రు హరీ! 236 


ప్రతిపదార్థం: హరీ!= ఓ విష్ణూ!; ఫలములు= ఫలితాలు; కోరక= ఇచ్చగించక; కర్మంబులు= పనులు; నడపుచు(న్‌)= నిర్వహిస్తూ; 
వానిన్‌= ఆ ఫలితాలను - పనులవలన ఒనగూడే ప్రయోజనాలను; విమల బోధ+అగ్నిహతిన్‌= నిర్మలమైన జ్ఞానం అనే నిప్పు 
తాకిడితో; పొలియించుచున్‌= నశింపజేస్తూ; నిర్‌ద్వంద్వత= ద్వంద్వములు - సుఖదుఃఖములు, మంచి చెడులు, (ॐॐ, ద్వేషం 
వంటి సహజములైన జంటలు లేకుండటం; నెలకొను= స్థిరపడిన - ఏర్పడిన; ఏక+అంతిజనులు= చిత్త ఏకా(గ్రతగలవారు; నినున్‌= 
సర్వవ్యాపివయిన నిన్ను; కం(డ్రు= చూస్తారు. 


తాత్సర్యం: ఓ విష్ణూ! నీ విశ్వరూప సందర్భనం కావాలంటే నరులు వారి నడతలు, ఆలోచనలు మార్చుకొనాలి. 
ఫలితాలు ఆశించకుండా పనులు నిర్వహించుకుంటూ పోయి, తుదకు ఆ కర్మఫలాలను నిర్మలజ్ఞానమనే నిప్పు 
తాకుతో హరించివేసికొని, సుఖదుఃఖాలు, ప్రేమద్వేషాలువంటి ద్వంద్వాలకు అతీతంగా ఏకా గ్రచిత్తులై నిలువగలిగిన 
ఘనులే నిన్ను దర్శించగలరు. 


నిశేషం: మనవేదాంత పరిభాషలో ముక్తి, మోక్షం అనే మాటలకు జన్మరాహిత్యం తాత్సర్యం. తిరిగి పుట్టకపోవటమే - జన్మచ(క్రం 
నుండి బయటపడటమే ముక్తి పునర్దన్మలకు వాసనలు మూలమంటారు. ఆ వాసనలు కర్మఫలాలనుండి, వాటికై పడే తాపత్రయాల 
నుండి ఏర్పడుతాయట. అందుకని ఫలంతో ప్రమేయంలేకుండా, అసలు ఆ కోరికే లేకుండా కర్మనిర్వహణం చేయాలని మన 
००९४०११० బోధిస్తుంది. కోరిక లేకపోతే వాసన ఉండదు. వాసన లేక జన్మ లేదు. అలంకారం ~ రూపకం. 


క, దేహస్టు నదేహు నఖిల । దేహిసమున్‌ నిన్ను భక్తి( దెలుతురు దురిత 
వ్యూహమ్ము( బుణ్యచయము న । మోహత నిరసించు యోగిముఖ్యులు కృష్ణా! 237 


ప్రతిపదార్థం: కృష్ణా!:= ఓ కృష్ణమూర్తీ! దేవా!; దేహస్టున్‌= దేహంలో ఉన్నవాడిని; అదేహున్‌= దేహంలేనివాడిని; అఖిల దేహిసమున్‌= 
అందరు దేహధారులకు - అన్ని (ప్రాణులకు సమానుడయిన వాడిని; నిన్నున్‌= విశ్వరూపివైన నిన్ను; దురిత వ్యూహమ్మున్‌= 
పాపముల సమూహమును; పుణ్యచయమున్‌= పుణ్యాల ప్రోగును; అమోహతన్‌= మోహం (తీ(వ్రకాంక్ష) లేనితనంతో; నిరసించు= 
తిరస్కరించే; యోగిముఖ్యులు= శ్రేషులయిన యోగులు; భక్తిన్‌= భక్తి భావంతో; తెలుతురు= మొక్కుదురు. 


తాత్సర్యం: విష్ణువు దేహాన ఉన్నవాడు, కాని, దేహం (స్వయంగా) లేనివాడు. ఎల్ల జీవజాలమూ ఆ దేవుడికి 
సమానమే. అట్టి ఆ దేవుడిని తెలియగలవారు - (గ్రహించగలవారు మాత్రం యోగి శ్రేష్ట లు. వారు పాపాలనూ 
పుణ్యాలనూ రెంటినీ తిరస్కరించి, కేవలం భక్తితో ఆ దేవదేవుడికి నమస్కరిస్తారు. 


విశేషం: ముక్తిసాధనలో తొలుత పాపపరిహారం కర్తవ్యం. తరువాత పుణ్యసంచయనం కార్యం. ఆ తరువాత, పాపపుణ్య ద్వంద్వ 
తిరస్కారం ఆచరణీయం. 
చ.  ప్రకృతియు, బుద్ధ్వహంకృతులు, భావము, భూతచయంబు, నింద్రియ 

ప్రకరము( గేశవా! భవదుపాశ్రయ భాసిత వర్తనంబు; లా 

సకలమునందు నీవును బ్రసన్నత ని; ९8 నీకు, నీవు వా 

నికి నిలువంగ( బట్టగుట నిక్మముగా నిటులై వెలుంగవే? 238 


602 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కేశవా!= ఓ విష్టూ!; ప్రకృతియున్‌= స్వభావమును; బుద్ది+అహంకృతులున్‌= బుద్ది, అహంకారం అనేవీ; భావమున్‌= 
మనస్సూ; భూతచయంబున్‌= ప్రాణికోటి; ఇం(ద్రియ (ప్రకరమున్‌= ఇం(ద్రియాల - కన్ను ముక్కు లోనగు జ్ఞానేంద్రియాల, కాలు 
చేయి లోనగు కర్మేంద్రియాల సమూహమూ; భవత్‌+ఉప+ఆ(శ్రయ భాసిత వర్తనములు= నీ ప్రాపువలన (ప్రకాశించే (కలిగే) 
ప్రవృత్తులు గలవి; ఆ సకలమునందున్‌= ఆ అన్నింటియందు - (ప్రకృతి మొదలు ఇం(ద్రియాల వరకు గల ఎల్లవానియందును; 
నీవును= నీవు కూడా; (ప్రసన్నతన్‌= అనుగ్రహంతో; నిల్తు(వు)= నిలుస్తావు - ఉండెదవు; అవి= ఆ అన్నీ - ప్రకృతి మొదలు 
ఇం(ద్రియాలవరకు గల మొత్తం; నీకున్‌= నీకూ; నీవు= విష్ణుడవైన నీవు; వానికిన్‌= ఆ అన్నింటికీ; నిలువంగన్‌= నిలుచుటకు- 
ఉండటానికి - (ప్రవర్తించటానికి; పట్టు+అగుటన్‌= ఆధారమవటంవలన; నిక్కముగాన్‌= నిజంగా; ఇటులు+ఐ= ఈ విధంగా 


అయి; వెలుంగవే?= (ప్రకాశించవా? ~ (ప్రకాశిస్తావు కదా! 
తాత్సర్యం: ఓ విష్ణూ! ఈ కనుపించే (ప్రకృతి, కనుపించని బుద్ది, అహంకారం, మనస్సు సృష్టిలోని (ప్రాణిలోకం, 
జ్ఞాన, కర్మ ఇంద్రియాలు, ఇవన్నీ నీ ప్రాపుతో నీ అదుపాజ్ఞలకు లోబడి (ప్రవర్తించేవే! నిజానికి ఆ అన్నింటియందు 
ప్రసన్నుడవై నీవే నివసిస్తూ ఉంటావు. అవి నీకూ, నీవు వాటికీ పరస్పరం ఆధార - ఆధేయ భావం కలిగి ఉండటం 
వాస్తవం. ఈ విధంగా సృష్టిలోని అన్నింటా నీవు, నీలో సృష్టి సర్వస్వం - ఒదిగి ఉండటం విచిత్రం! అంతా నీవై 
'ప్రకాళిస్తున్నావు దేవా! 
విశేషం: తత్త్యదర్శనం జరిగితే, [ద్రష్ట దృష్టి, దృశ్యమూ మూడు ఒకటే అని భారతీయవేదాంతం ప్రకటిస్తుంది. ఆత్మ పరమాత్మ 
అనీ, దానికే పరబ్రహ్మ నామాంతరమనీ కొన్ని భారతీయదర్శనాల (ప్రబోధం. 
క ఏకత్వం బన్యత్వ మ । నేకత్వము గలుగు నీ మహిమ చందం బా 

లోకింప నిపుణులగు సు । శ్లోకులకుం బరమపదము సులభము శార్‌జీ | 239 
ప్రతిపదార్థం: శార్‌జ్లీ!= ఓ విష్ణూ]; ఏకత్వంబు= ఒంటితనం - ఒకటిగా ఉండటం; అన్యత్వము= పెరతనం - మరొకటిగా 
ఉండటం; అనేకత్వము= పెక్కుతనం - ఎక్కువగా - ఒకటికంటె అధికంగా ఉండటం; కలుగు= ఉన్న; నీ మహిమ చందంబు= 
ని గొప్పదనపు తీరు; ఆలోకింపన్‌= చూచుటకు; నిపుణులు+అగు= నేర్చరులగు; సుశ్టోకులకున్‌= మంచి కీర్తిగల వారికి; 
పరమపదము= మోక్షం; సులభము= సుఖంగా లభించేది. 
తాత్సర్యం: (ఇపుడు విష్ణుతత్త్యంలోని మరొక విశేషాన్ని వర్లిస్తున్నాడు.) విష్ణువు ఏకత్వ మహిమ గలిగినవాడు. 
తాను తప్ప మరేదీ లేనివాడు. అతడే అన్యత్య్వ మహిమ గలవాడు కూడా - తాను ఇతరుడు కూడా కాగలడు. 
ఈ రెండింటితో - ఏకత్వ అన్యత్యాలతో విరాజిల్లే విష్ణుదేవుడు అనేకత్వంగలవాడూ అయినాడు. ఈ గొప్పదనపు 
తీరు చూడగల ఉత్తమనరులు కైవల్యాన్ని సులభంగా అందుకొనగలరు. 
విశేషం: వస్తువు ఒకటే అయి, ఒకటిగా అగుపడటం వింత కాదు. అది స్వత్యాన్ని కోల్పోయి, అన్యంగా అగుపించటం, అంతటితో 


ఆగక, అనేకంగా కూడా కనిపించటం తప్పక మహిమగా గుర్తించవలసిందే. అయితే ఆ గుర్తింపు పొందగలిగినవారు ముక్తిని 
పొందటానికి అర్హులే అయి ఉంటారట! 


తే. అచరములును జరంబులు నైన భూత । సముదయంబులు మణులు సూత్రమున నున్న 
కరణి నీ యంద యున్నవి గాన సమత । నేక భక్తి నే గోరెద నిమ్ము దేవ! 240 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 603 


ప్రతిపదార్థం: దేవా!= ఓ भभू; అచరములును= తిరుగాడనివీ; చరంబులును+ఐన= తిరుగాడెడివీ అయిన; భూత 
సముదయంబులు= ప్రాణుల సమూహాలు; నీ+అందున్‌+అ= నీయందే” - నీ లోపలే; మణులు= రత్నాలు; సూ(త్రమునన్‌= 
దారమందు; ఉన్న కరణిన్‌= ఉన్న విధంగా; ఉన్నవి= కలవు; కాన= కావున; సమతన్‌= సమభావాన్నీ; ఏకభక్తిన్‌= కేవలం భక్తిని, 
అనన్య భక్తిని; కోరెదన్‌= కాంక్షిస్తాను; ఇమ్ము= ఒసగుము. 

తాత్సర్యం: దేవా! సూత్రంలో మణులు నిలిచి ఉన్నట్లుగా, నీలో ఈ సృష్టిలోని చరాచర ప్రాణికోటి ఇమిడి ఉన్నది. 
కాబట్టి నీకు అవతల మరేమీ లేదు. నీవు కానిది ఏదీ లేదు. అందువలన నిన్ను నేను సమభావాన్నీ, కేవలం 
భక్తినీ అర్థిస్తున్నాను. నా అభ్యర్థనను ఈడేర్చుము ప్రభూ! 


విశేషం: అలం: ఉపమ. 


క్ర హేతురహితు(డవు, కర్తవు, । భూతస్రష్టవు, సమస్తభోక్త, వతత్త్వం 

బై తత్వము నగుదు జగ । న్నేతవు కూటస్టు(డవును నీవ ముకుందా! 241 
ప్రతిపదార్థం: ముకుందా!= ఓ విష్టూ!; హేతురహితు(డవు= కారణం లేనివాడవు; కర్తవు= చేసేవాడవు; భూత (స్రష్టవు= (ప్రాణులను 
సృబించేవాడవు; సమస్త భోక్తవు= ఎల్లవాటిని భుబించేవాడివి; అతత్తంబు+ఐ= తత్తంగానిదై; తత్త మును+అగుదు(వు)= తతమూ 
అవుతావు; జగత్‌+నేతవు= లోకానికి అధిపతివి; కూటస్టుడవును= పరమాత్మవు కూడా నీవు+అ!= నీవే! 
తాత్సర్యం: ఓ విష్ణూ! నీ మహిమ ఊహ కందదు. అన్నిటికి కారణమవైన నీకు కారణం లేదు. అన్నిటికీ నీవే 
కర్తవు. ప్రాణుల, భూమి నీరు వెలుగు గాలి ఆకాశాల సృష్టి చేసినవాడవు నీవే. అట్లాగే ఆ అన్నిటి భోక్తవూ నీవు. 
తత్యానివీ, అతత్తానివీ, సత్యానివీ, అసత్యానివీ నీవే! జగత్తుకు అధిపతివి నీవు. తుదకు పరమాత్మవూ నీవే దేవా! 
విశేషం: తత్త శబ్దాన్ని మనం సాధారణంగా ఆంగ్లంలోని 'ఫిలాసఫీ' అనే మాటకు బదులుగా వాడుతున్నాం. వ్యుత్పత్తి దృష్టితో 
చూస్తే ఈ రెండు శబ్దాలకూ పోలికే లేదు. తత శబ్దం 'తద్‌' అనే ప్రాతిపదిక మీద భావార్థంలో 'త్వ' ప్రత్యయం చేర్చగా ఏర్పడినట్టిది. 

= (2) €> 

దానికి ఉన్న అర్థం 'దాని తనము” అని. ఈ తత్త్యశబ్బ్దాన్ని సత్యార్థంలోనూ, స్వభావార్థంలోనూ కూడా వాడుతున్నాం. ఇక ఆంగ్లంలోని 
ఫిలాసఫీ” కి జ్ఞానాన్వేషణమని స్థూలంగా అర్థం చెప్పవచ్చును. ఇక్కడ తత్త్యశబ్దం సత్యార్థంలోనే (ప్రయుక్తమైనది. 
సీ ద్వేష్యంబు(బ్రియ మను వేర్పాటు లేదు, భూ । తములయం దెల్లను సము(డ నాకు 

భూతసంయోగంబు బుద్ద్వహంకార యు । క్తియు గుణత్రయసంగతియును లేవు 

ప్రారంభణంబు ధర్మాధర్మములు నింద్రి । యముల పొందును విషయాభిరతియు( 

బరిహృతంబులు జరామరణమోక్షార్థి నై । శరణంబు వే(డెద( గరుణ నాదు 


ख. మఘ్రూణజిహ్వలు మహి నుదకమున దృక్కు। త్వక్కు దేజింబునందును వాయువునను 
శ్రోత్ర మాకాశమున( గ్రమసూత్రితముగం । బొంద జేసి గోవింద! యానంద మిమ్ము. 242 


ప్రతిపదార్థం: గోవింద!= ఓ కృష్ణా!; (నాకు) ద్వేష్యంబు= ద్వేషించ దగ్గది; ప్రియము= ఇష్టమైనది; అను వేర్పాటు= అనే భేదం; 
లేదు= ఉండదు; భూతముల అందున్‌+ఎల్లన్‌= అన్ని ప్రాణులయందును; సము(డన్‌= సమానమైన భావంకలవాడను - హెచ్చుతగ్గు 
భావాలు లేనివాడను; నాకున్‌= విష్ణు భక్తుడనైన నాకు; భూత సంయోగంబు= పంచభూతాలతో - కలయిక; బుద్ది+ అహంకార 
యుక్తియున్‌= బుద్ది (మతి) 'నేను' అనే భావం, అభిమానం - వీటితోడి కలయిక; గుణత్రయ సంగతియును= సత్యరజ స్తమస్సు 
లనే మూడు గుణాల కూడిక; లేవు= ఉండవు; (ప్ర+ఆరంభణంబు= ప్రయత్నం - కర్మం - పని; ధర్మ+-అధర్మములున్‌= 


604 శ్రీమదాంధ్ర మహాభారతము 


పుణ్యపాపాలూ; ఇం(ద్రియముల పొందు= జ్ఞాన కర్మ ఇం|ద్రియాలతోడి పొత్తు; విషయ+అభిరతియున్‌= ప్రాపంచిక లౌకిక 
అంశాలపట్ల (ప్రీతీ; - (ఇవన్నీ) పరిహృతంబులు= పరిహరించబడినవి ~ తొలగించబడినవి; జరా మరణ మోక్ష+-అర్థిన్‌+ఐ= 
ముసలితనం, చావులనుండి ముక్తిని కోరేవాడనై; శరణంబు వే(డెదన్‌= శరణు అర్థిస్తున్నాను; కరుణన్‌= దయతో; నాదు ఘ్రాణ 
జిహ్వలు= నా ముక్కు నాల్కలు; ((క్రమంగా) మహిన్‌= నేలయందు; ఉదకమునన్‌= నీటియందు; దృక్కు, త్వక్కు= చూపు, 
చర్మం (క్రమంగా); తేజంబునందును= కాంతిలోనూ; వాయువునను= గాలిలోను; (శ్రోత్రము= చెవి; ఆకాశమునన్‌= ఆకసమున; 
క్రమసూత్రితముగన్‌= వరుసగా ఏర్పరచబడినట్టుగా; పొందున్‌+చేసి= చేరేటట్టు చేసి; ఆనందము+ఇమ్ము= ఆహ్లాదాన్ని ఒసగుము. 
తాత్సర్యం: ఓ విష్ణుమూర్తీ! ఈ సృష్టిలో నాకు పగకు గాని (పేమకుగాని, పాత్రమైన దేదీ లేదు. నేను సకల ప్రాణులయెడ 
६० न €> (न 

సమభావం కలవాడను. నాకు సృష్టిలోని పంచభూతాలతో పొత్తు లేదు. బుద్ది, అహంకారం, సత్యరజస్తమోగుణాలూ 
లేవు. నాకు కర్మకోసం ప్రయత్నంగాని, పుణ్యపాపాలుగాని, ఇం(ద్రియాలతోడి పొత్తుగాని లేవు. లౌకికవిషయాలయెడ 
ఆసక్తీ లేదు. అన్నిటినీ వదలించుకొని, ఇప్పుడు నేను జరామరణాలనుండి విడుదలకొరకు నిన్ను వేడుకొంటూ నీ 
శరణు కోరి నీ దరి చేరాను. దయతో నా ముక్కు నాల్కలు నేలలో నీటిలో, చూపు చర్మాలు కాంతిలో గాలిలో, 
చెవి ఆకాశంలో, వరుసగా (క్రమం తప్పకుండా లీనంచేసి, నాకు నిరంతరానందాన్ని ప్రసాదించుము దేవా! 


విశేషం: ఇక్కడ మోక్షార్థి లక్షణాలన్నీ ఉదాహృతాలై ఉన్నాయి. అతడు రాగద్వేషాలకు, పుణ్యపాపాలకూ అతీతుడు. లౌకిక మానవ 
లక్షణాలన్నీ పరిహరించుకొన్నవాడు. సర్వసంస్కారాలకూ, సకల వాసనలకూ విదూరుడు. 


స్రీ ఇల జలంబుల జలంబులు, శిఖి శిఖి, వాయు । వున వాయు, వంబరంబునను నంబ 
రంబు, చిత్తమున జిత్తం, బహంకృతి నహం । కృతి, బుద్ది( దగ నొది(గించి యింత 
వట్టును గూడ నవ్యక్తంబు జేర్ణి య । వ్యక్తంబు నిజభంగి యైన ద్రిగుణ 
సామ్యవ్యవస్థితి సడిసన్న( గారణ । భూత తన్మాత్రలు పొదువకుండ( 


తే.  దొలంగం బెట్టుట దొరకొనవలయు దాన । బరమమున కేవలము నగు పదము గలిగి 
యేన నీ వను నైక్యంపు టెటుక వొడము(। గాత గమనాగమనములు గ్రాయగి పోవ. 243 


ప్రతిపదార్థం: ఇలన్‌= భూమిపై; జలంబులన్‌= నీళ్ళయందు; జలంబులు= నీళ్ళు; శిథిన్‌= నిప్పునందు; శిఖి= నిప్పు; వాయువునన్‌= 
గాలియందు; వాయువు= గాలి; అంబరంబునను= ఆకాశమునందు; అంబరంబు= ఆకాశం; చిత్తమునన్‌= మనస్సునందు; 
చిత్తంబు= మనస్సు; అహంకృతిన్‌= అహంకారమునందు; అహంకృతి= అహంకారం; బుద్దిన్‌= బుద్దిని (బుద్దియందు); తగన్‌= 
సరిగా; ఒది(గించి= ఇమిడేటట్టు చేసి - తొలగేటట్టుచేసి; ఇంతవట్టును+కూడన్‌= ఈ అంతటినీ; అవ్యక్తంబున్‌= మూల (ప్రకృతిని; 
చేర్చి= చెందించి; అవ్యక్తంబు= మూల (ప్రకృతి; నిజభంగి+ఐనన్‌= స్వత్వ పద్దతి - స్థితిని చెందగా; (త్రిగుణసామ్య వ్యవస్థితి=మూడు 
గుణాల - సత్త్వ రజస్తమస్సుల సమానత్త స్థితి; సడిసన్నన్‌= సద్దుమణగగా; కారణభూత తన్మా(త్రలు= (జగత్తు పుట్టుకకు) 
మూలమైన శబ్దం, స్పర్భం, రూపం, రసం, గంధం అనే ఐదును; పొదువకుండన్‌= (క్రమ్మకుండగా - ఏర్పడకుండా; తొల(గన్‌+ 
పెట్టుట= ప్రక్కకు నెట్టటం; దొరకొనవలయున్‌= మొదలు పెట్టాలి; దానన్‌= అందువలన; పరమమును= ఉత్తమ గతి; కేవలమున్‌+ 
అగు పదము= ఒకటే అగు స్థానం - కైవల్య పదం; కలిగి= ఏర్పడి; ఏను+అ= నేనే; నీవు+అను= నీవు అనే; ఐక్యము+ఎలుక= 
ఒకతనమునకు (ఆత్మ పరమాత్మల ఏకత్వం) చెందిన జ్ఞానం; గమన+ఆగమనములు= రాకపోకలు - లోకానికి రావటం (జన్మ 
లోకంనుండి పోవటం (చావు) అనే రెండు (క్రియలు; (క్రాగిపోవన్‌= నశించి పోయేటట్టుగా; పొడమున్‌+కాతన్‌= కల్లుగావుత. 


తాత్సర్యం: సృష్టి పంచభూతాలతో నేల, నీరు, వెలుగు (కాంతి), గాలి, ఆకాశం - అనే ఐదు మూల పదార్థాలతో 
ఏర్పడినది. కాబట్టి సృష్టిలో భాగమైన నరుడూ పంచభూతాత్మకమైనవాడే. కాబట్టి అతడి శరీరంలోని ఆయా మూల 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 605 


పదార్థాలకు చెందిన అవయవాలన్నీ ఆయా మూల॥్రకృతిలో లీనమైపోవాలి. జలాలలో జలాలు ఒదిగించటం 
అంటే నీటిలో నాలుకను లీనంచేయటం; అట్లాగే నిప్పులో నిప్పును కలుపుట అంటే, నిప్పులో చూపును ఉంచటం, 
గాలిలో గాలి - గాలిలో చర్మం; ఆకాశాన ఆకాశం - ఆకాశాన చెవి; ఈ విధంగా పంచేం(ద్రియాలనూ పంచ 
భూతాలలో లీనం చేయాలి. ఆ తరువాత నరుడిలో మనస్సున్నది. దానిని మనస్సుననే అణచివేయాలి. అట్లాగే 
(నరుడి) అహంకారాన్నికూడా అహంకారంలో లీనంచేయాలి. బుద్దిని బుద్దిలో కలపాలి - నశింపజేయాలి- ఈ 
విధంగా ముందు పాంచభౌతిక ధర్మాలను, ఆ పిదప - మనస్సు, బుద్ది, అహంకారాలనూ నశింపజేయాలి. ఈ 
సామ(గ్రినంతటినీ మూల |ప్రకృతిలో నికి చేర్చాలి. ఆ మూల ప్రకృతికి అవ్యక్త మని సేరు. అది తన నిజస్థితిని తాను 
చెందిన తరువాత, సత్త్వ రజస్తమోగుణాలూ నశిస్తాయి. అటు తరువాత, జగత్తు ఆవిర్భావానికి ఆదికారణా లయిన 
పంచతన్మాత్రలు ~ రూప రస గంధ స్పర్శ శబ్దాలు ఏర్పడకుండా పక్కకు నెట్టటానికి మొదలు పెట్టాలి. ఈ 
విధంగా ఈ పాంచభౌతిక స్థితినుండే మనోబుద్ది అహంకారాలనుండీ, పంచతన్మాత్రలనుండి బయటపడ్డ ఆత్మకు 
సర్యోన్నతమూ, సర్వశ్రేష్టమూ అయిన కైవల్యపదం అందుతుంది. ఆ పదంలో ఉండగా, 'నేనే నీవు' అనే ఆత్మజ్ఞానం 
కలుగుతుంది. అపు డిక జనన మరణాలు అనే ఈ లోకాన జీవకోటికి సంభవించే రాకపోకలు (రాక - జన్మ, 
పోక - మరణం) నశిస్తాయి. 
విశేషం: ఇక్కడ పంచభూతాత్మకుడయిన పురుషుడు, కైవల్యపదం చేరే దారి చూపబడింది. ఆ మార్గాన అక్కడక్కడ మజిలీలు, 
మార్పులు జరుగుతుంటా యని కూడా తెలియవచ్చింది. ఇది పరమాత్మకు అభిముఖంగా ఆత్మ సాగించే ప్రయాణపు ఏవరాల 
సూచిక, 
క హరియం దేనును నాయం । దరయంగా హరియు( గలము; హరి నాకును నా 

హరి కేను ననశ్వరులము । హరిప్రసాదోదయము మహత్తర మహిమన్‌. 244 


ప్రతిపదార్హం: హరియందున్‌= విష్ణువునందు; ఏనును= నేనూ; నాఅందున్‌= నాలో; అరయంగాన్‌= పరిశీలించగా; హరియున్‌= 
విష్ణువూ; కలము= ఉన్నాము; హరి= విష్ణువు; నాకును= నరుడనైన నాకూ; ఆ హరికిన్‌= ఆ నారాయణుడికీ; ఏనును= నరుడ 
నైన నేనూ; అనశ్యరులము= నశించే స్వభావం లేనివారం; మహత్తర మహిమన్‌= మిక్కిలి గొప్పతనంతో; హరిప్రసాద+ఉదయము= 
విష్ణువు యొక్క అనుగ్రహపు పుట్టుక (కలుగుతుంది). 

తాత్సర్యం: నరుడికి నారాయణుడికీ భేదం లేని స్థితి కలిగింది. నారాయణుడిలో నేను ఉన్నాను. నాలో 
నారాయణుడు ఉన్నాడు. నా కొరకు నారాయణుడూ, నారాయణుడికొరకూ నేనూ నశించకుండా ఉంటాం. గొప్ప 
మహిమతో మాత్రమే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. మానవ ప్రయత్నాలకు అన్నిటికీ అతడిలోని బుద్ది 
చైతన్యాలే కారణం. కాగా ఆ రెండు, ఏ ప్రయత్నం చేసి, ఏమి సాధించాలో సూచిస్తున్నాడు. 

తే. బుద్దియును బ్రాణమును నిన్ను బొరయ( జేయ( । జాలు భక్తి నా కొసగుము జలధిశయన! 


పూర్వ కర్మఫలంబులు పొందుగాక!; । యవి బుణంబులు గడతేటుటై సుఖీంతు. 245 


ప్రతిపదార్థం: జలధిశయన!= సము(ద్రాన పరుండేవాడా - ఓ విష్టూ!; బుద్దియును= తెలివీ; ప్రాణమును= ఊపిరీ; నిన్నున్‌+ 
పొరయన్‌+చేయన్‌+చాలు= నిన్ను పొందజేయగల; భక్తి= భక్తి భావం - కొలిచే, సేవించే స్వభావం; నాకున్‌= నరుడనైన నాకు; 
ఒస(గుము= ఇమ్ము; (అట్లే) పూర్వకర్మఫలంబులు= ప్రాచీన (జన్మలలోని) కర్మఫలితాలు; పొందున్‌+కాక!= చెందునుగాక 


606 శ్రీమదాంధ్ర మహాభారతము 


నన్ను చేరుకోనిమ్ము; అవి= ఆ కర్మఫలాలు (చేరుట); బుణంబులు= అప్పులు; కడతేణుట+ఐ= తీరుట కాగా; సుఖింతున్‌= 
సుఖపడెదను. 
తాత్సర్యం: సము(ద్రాన శయనించే ఓ స్వామీ! బుద్దినీ, చైతన్యాన్ని నిన్ను పొందుటకుగల కేవల భక్తినీ నాకు ప్రదానం 
చేయుము. నా ధీశక్తినీ, చేతనాశక్తినీ, నిన్ను చేరే మార్గాన్ని నిర్దేశించగల భక్తిభావంవైపు మళ్ళించుము. అదే విధంగా, 
నా పూర్వజన్మల కర్మల ఫలితాలు నన్ను చేరుకొనేటట్లు చూడుము. అవి ఆ విధంగా నన్ను చేరితే, ఆ ఫలితాల 
నన్నిటినీ అనుభవించి, నేను బుణవిముక్తుడనైనట్టుగా ఆనందిస్తాను. 
విశేషం: కర్మ, ఫలం అనేవి కారణకార్యాలు. కర్మకు ఫలితం ఈనాడు కాకున్నా మరొకనాడు పొంది తీరవలసిందే. అది అనివార్యం. 
లోకన్యాయం - అప్పు తీర్చటంవలె కర్మఫలమూ అనుభోక్తవ్యమే. 
తే. నిన్ను నెప్పుడు( దల(చెద; నన్ను నీవు । వత్సలు(డ వయి వీ(డు నావా డనంగ 

వలయు జుమ్మయ్య! మటివక వాసుదేవ! । దేవ దేవ! మునీశ్వర భావనీయ! 246 


ప్రతిపదార్థం: వాసుదేవ!= వసుదేవుడి తనయుడా!; దేవదేవ!= దేవతలకు దేవుడైనవాడా!; ముని+ ఈశ్వర భావనీయ!= 
మునిశ్రేష్టులచేత భావించదగ్గ, స్మరించదగ్గవాడా!; నిన్నున్‌= జగన్నేతవైన నిన్ను; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; తలణెదన్‌= స్మరిస్తాను; 
నన్నున్‌= నీ భక్తుడనైన నన్ను; నీవు= నా ఆరాధ్యదైవ మయిన నీవు; వత్సలు(డవు+అయి= దయకలవాడవై; మఅవక= మరచిపోక; 
అయ్య= స్వామిో!; వీ(ీడు= ఈ నరుడు; నా వా(డు+అనంగన్‌+వలయున్‌+చుమ్ము= నా వాడు అనవలె సుమా! 


తాత్సర్యం: ఓ వసుదేవ తనయా! దేవసమూహానికి దేవుడా! మునీశ్యరుల భావనలలో నిలిచే స్వామీ! నేను నిన్ను 
అన్ని కాలాలలో స్మరిస్తుంటాను. నీవూ నాపై దయ గలిగి “వీడు నావాడు” అనాలి సుమా! మరవవద్దు. 
క. తనుందనయంద నిలిపి పే । రనువున బుద్దికడ వెలు(గు నచ్యుతుని సనా 

తను నగ్రాహ్యుని( జిన్మయు । ననుస్మరించునది యపునరావత్తికినై. 247 


ప్రతిపదార్థం: తనున్‌= తనను; తనయందున్‌+అ= తనయందే; నిలిపి= ఉంచి; పేరు+అనువునన్‌= గొప్పనేర్చుతో; బుద్దికడన్‌= 
బుద్దిచెంత; వెలు(గు+అచ్యుతునిన్‌= (ప్రకాశించే విష్ణువును; సనాతనున్‌= శాశృతుడైనవాడిని; అగ్రాహ్యునిన్‌= గ్రహించరానివాడిని- 
తెలియరానివాడిని - పట్టుకొనరానివాడిని; చిత్‌+మయున్‌= జ్ఞానమయుడిని - జ్ఞానాకారుని; అపునర్‌+ఆవృత్తికిన్‌+ఐ= మరల 
రావటం (లోకంలోనికి) (పుట్టుక) లేకుండటానికై - జన్మరాహిత్యమునకై; అనుస్మరించునది= అనుస్మృతిని ~ నిరంతరస్మరణను 
చేయాలి. 

తాత్సర్యం: తనలో తాను ఉంటూ, గొప్పనేర్పుతో బుద్దికి సమీపాన వెలిగే శ్రీ మహావిష్ణువును, శాశ్యతమైనవాడిని, 
తెలియరాని, పట్టుకొనరానివాడిని, జ్ఞానమయుడిని జన్మరాహిత్యంకొరకు (అనుస్మరించాలి. అనుస్మృతి ద్వారా 
నిరంతరం ఉచ్చరిస్తూ స్మరణను గావించాలి. జపించాలి.) 

విశేషం: ధ్యానానికిగాని, జపానికిగాని, పూజకుగాని, పురస్కారానికిగాని నరుడిలో ५७११९ అవసరం. ఏకా(గత ఏ సాధనలోనైనా 
అవసరమైన మానసిక స్థితి. 


క. పరమాతుని నారాయణుC। జిరంతనుని భక్తశేముషీనిష్టా స్వీ 
కరణైకాయనుని నమ । స్మరణంబున( ८९८९० నతుల షడ్విధభూతిన్‌.' 248 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 607 


ప్రతిపదార్థం: పరమ+ఆత్య్మునిన్‌= గొప్ప ఆత్మగలవాడిని, పరమాత్మ స్వరూపుడిని; నారాయణున్‌= విష్ణువును; చిరంతనునిన్‌= 
శాశ్వతమైనవాడిని; భక్తశేముషీనిష్టా స్వీకరణ+ఏక+అయనునిన్‌= భక్తుడి బుద్ది నిలకడ (ఏకా(గ్రత)ను స్వీకరించటం ఒక మార్గంగా 
గలవాడిని - భక్తుడి బుద్ది నిలుకడను ఒక చోటుగా చేసికొన్నవాడిని; అతులషట్‌+విధ భూతిన్‌= సాటి లేని ఆరు విధాలయిన 
ఐశ్వర్యాలుకలవాడిని; నమస్‌+కరణంబునన్‌= నమస్కారంతో; తల(తున్‌= స్మరిస్తాను. 
తాత్సర్యం: పరమాత్మ స్వరూపుడిని, నారాయణమూర్తిని, శాశ్ళతుడిని, భక్తుల ఏకా(గచిత్తం ద్వారా చేరదగ్గ ఉనికి 
గలవాడిని, ఆరువిధా లయిన ఐశ్వర్యాలతో భక్తుల నను(గ్రహించే దేవుడిని నమస్కరిస్తూ స్మరిస్తాను”. 
తే. అని జపించి సర్వావస్టలందు నను వి । శిష్టభక్తి ననుస్మరించిన యతండు 
@ = 

సకల పాపంబులను బాసి శాంతి నొంది | యవ్యయానంద పదమున నతిశయిల్లు. 249 
ప్రతిపదార్థం: అని= పై ప్రకారంగా; జపించి= జపం చేసి; సర్వ+అవస్థలందున్‌= అన్ని స్థితులలోను - దశలలోను; ననున్‌= 
పరమాత్మనైన నన్ను; విశిష్టభక్తిన్‌= అతిశయించిన భక్తితో; అనుస్మరించిన+అత(డు= అనుస్కృతి చేసిన ~ నిరంతర స్మరణం 
చేసినవాడు; సకలపాపంబులను= ఎల్ల కల్మషములను; పాసి= వదలి; శాంతిని+ఒంది= శాంతిని పొంది; అవ్యయ+ఆనందపదమునన్‌= 
నశించని ఆనందమయమైన చోటున; అతిశయిల్లున్‌= విలసిల్లును. 


తాత్సర్యం: పైన నిర్దేశించిన తీరున అన్ని స్థితిగతులలో, దశలలో మిక్కిలి భక్తితో ఈ అనుస్కృతిని జపించినవాడు 
ఎల్ల పాపాలనుండి ముక్తుడౌతాడు. తరువాత శాంతిని పొంది శాశ్వతానందమయ మైన స్థితిని - ముక్తిని పొంది 
అతిశయిస్తాడు. 


విశేషం: ముక్తిప్రాప్తికి ముందు పాపపరిహారం ఒక తప్పనిసరైన అంశమన్నమాట. 


తే.  వైష్టవియు( గల్మషవ్రజధ్వంసినియును । నైన యీ యనుస్మతి ప్రాజ్ఞః డైన నజ్ఞు( 

డైన నెవ్వా(డు పరియించు యజ్ఞదాన । సమయముల వా(డు తత్సలశతము వడయు. 250 
ప్రతిపదార్థం: వైప్లవియున్‌= విష్ణుసంబంధీ; కల్మషవ్రజ ధ్వంసినియును= పాప సమూహాల నశింపజేసేదీ; ఐన+ఈ+అనుస్మృతి= 
అగు ఈ అనుస్కృతి స్తోత్రం; ప్రాజ్ఞాఃడు+ఐనన్‌= మహాపండితుడైనా; అజ్ఞుడు+ఐనన్‌= అజ్ఞాని - పామరుడైనా; యజ్ఞదాన 
సమయములన్‌= యజ్ఞ నిర్వహణ సమయంలో, దానంచేపే కాలంలో; ఏ+వా(డు= ఏ నరుడు; పరియించున్‌= చదువునో; వా(డు= 
ఆ నరుడు; తద్‌+ఫలశతము+పడయున్‌= వాని ఆ యజ్ఞము యొక్క దానము యొక్క ఫలితాల నూటిని - నూరు ఫలితాలను 
పొందుతాడు. 
తాత్సర్యం: ఈ అనుస్మృతి స్తోత్రం విష్ణుసంబంధి. పాపపుంజాన్ని ధ్వంసం చేస్తుంది. మహా పండితుడుగాని, 
పామరుడుగాని - ఎవడైనా ఈ అనుస్మృతిని యజ్ఞసమయానగాని, దానంచేసే టప్పుడుగాని, పరిస్తే అతడికి 
ఆ యజ్ఞఫలంగాని, దానం ఫలంగాని నూరింతలు లభిస్తుంది. 
విశేషం: యజ్ఞం చేయడం, దానంచేయడం గొప్పపనులు. వ్యయప్రయాసలు కొల్లలుగా వాటి నిర్వహణలో ఎదురౌతాయి. అటువంటి 
యజ్ఞఫలితాలు, దాన ఫలితాలూ నూరురెట్టు అధికంగా లభించాలంటే మా(త్రం కేవలం అనుస్మృతి పఠనం చాలును. అంతటిది 
దాని మహిమ! 


క సురపితృపూజల( బావక । పరిచర్యలయందు నన్ను భక్తిం ८९८८०८०० 
బరమనియతి నివ్వాక్యో । త్మరము( బరించిన యతండు గను బుణ్యగతిన్‌. 251 


608 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సురపితృపూజలన్‌= దేవతల, పితరుల, పితృదేవతల పూజాసందర్భాలలో; పావక పరిచర్యలయందున్‌= అగ్ని 
సేవలయందు, అగ్ని కార్యాలలో, హోమాలు, యజ్ఞాలలో; నన్నున్‌= శ్రీ మహావిష్ణువునైన నన్ను; భక్తిన్‌= భక్తితో; తలయయచున్‌= 
స్మరిస్తూ; పరమనియతిన్‌= గొప్ప నియమంతో; ఈ+వాక్య+ఉత్కరమున్‌= ఈ మాటల (స్తోత్రంలోనివి) ప్రోగును; పఠరించిన+ అత(డు= 
చదివినవాడు; పుణ్యగతిన్‌= పుణ్యసిద్దిని; కనున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: ఈ అనుస్కృతిని దేవతాపూజలలో, (వ్రతాలలో, పితృదేవతల తర్పణ సమయాలలో, అగ్నికార్యాలలో 
విష్ణుభక్తితో, నియమపాలనతో, ఎవరు చదువుతారో, వారు పుణ్యసముపార్దన చేయగలుగుతారు. 


విశేషం: ఇక్కడ కూడా ఆయా పూజావ్రతాదుల ఫలితాలు సిద్దించిన తరువాత, అదనంగా పుణ్యార్ణనకు ఈ అనుస్మృతి పఠనం 
కారణమౌతుంది. 
క వినుపించునది యనుస్త్మృతి । నను భక్తిం గొలుచు బహుజనముల కమావా 

స్యను బున్నమ బారసిని స । వినయంబుగ దాననెల్ల విభవము గలుగున్‌. 252 


ప్రతిపదార్థం: ననున్‌= విష్ణువునైన నన్ను; భక్తిన్‌= భక్తితో; కొలుచు బహుజనములకున్‌= సేవించే పెక్కు ప్రజలకు; అమావాస్యను= 
అమావాస్యనాడు; పున్నమన్‌= పున్నమినాడు; బారసిని= ద్వాదశినాడు; సవినయంబుగన్‌= వినయంతో - అణకువతో; అనుస్ఫృతిన్‌= 
ఈ అనుస్ఫృతి స్తోత్రమును; వినిపించునది= వినిపించాలి; దానన్‌= అట్టు వినిపించటంవలన; ఎల్ల విభవము= సర్వసంపద; 
కలుగున్‌= సిద్దిస్తుంది. 
తాత్సర్యం: ఈ అనుస్కృతి స్తోత్రాన్ని సామాన్యులయిన జనసమూహాలకు, నన్ను భక్తితో సేవించేవారికి, అమావాస్య, 
పున్నమి, ద్వాదశి తిథులలో వినిపించాలి. ఈ మూడు తిథులు ఈ అనుస్మృతి శ్రవణానికి యోగ్యమైనవి. అట్టా 
వినిపించటంవలన, వినుటవలన సకలసంపదలు సిద్ధిస్తాయి 
విశేషం: ఈ దేశాన వివేకం మాట ఎట్టా ఉన్నా, విద్య అక్షర రూపమైనది, అందరికీ అందుబాటులో ఉండేది గాదు. స్వయంగా 
చదువలేని ఆ అధికసంఖ్యాకజనుల పుణ్యాన్ని ఉద్దేశించి, ఈ: వినిపించే” కార్య(క్రమం వివరించబడినది. 
క జనము सर्त జదువ(గ । విని మొక్కిన యంత్యజునకు విశ్రుతగతి గ 

ల్లు ననిన సద్ధక్తి జపిం । చిన యుత్తమజాతిజునకు( జెప్ప(గ నేలా? 253 
ప్రతిపదార్థం: జనములు= భక్తజనులు; అనుస్మృతిన్‌= అనుస్మృతి స్తోత్రాన్ని; చదువ(గన్‌= పరిస్తూ ఉండగా; విని= ఆలకించి; 
యొక్కిన= నమస్కరించిన; అంత్యజునకున్‌= చివరి కులమువాడికి; విశ్రుతగతి= పుణ్యగతి; కల్లున్‌+అనినన్‌= సిద్దిస్తుందనగా; 
సత్‌+భక్తిన్‌= మంచిభక్తితో; జపించిన= జపంచేసిన; ఉత్తమ జాతిజునకున్‌= (శ్రేష్టకులంలో పుట్టినవాడికి (కలిగే పుణ్యగతిని గూర్చి); 
చెప్ప(గన్‌+ఏలా?= చెప్పటం ఎందుకు? (అనవసరం అని తాత్సర్యం. ఎంతో గొప్ప ఫలితం తప్పకుండా సిద్దిస్తుంది అని భావం.) 


తాత్సర్యం: ఈ అనుస్మృతి పఠన (శ్రవణ మహిమ గొప్పది. భక్తజనులు పరిస్తుండగా, ఈ అనుస్కృతిని విని 
నమస్కరించిన చండాలుడికే పుణ్యగతి గలుగుతుంది. అటువంటప్పుడు, ఇక ఈ అనుస్ఫృతిని భక్తితో జపించే 
ఉత్తమజాతి నరుడికి కలిగే ఫలితాన్ని గురించి వేరే చెప్పటమెందుకు? (తప్పక గొప్ప ఫలితాన్ని వారికి అందిస్తుంది- 
ఈ అనుస్మృతి పఠనం). 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 609 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. సంస్కృతంలో 'కైముతిక' న్యాయమని ఒకటుంది. 'కిమ్‌+ఉతి అనే శబ్దాలతో ఏర్పడ్డది ఆ న్యాయం. 
38 లోకవ్యవహార జన్యమయినమాట. జనవ్యవహారంలోని “పెద్ద ఏనుగులనే పరుగెత్తించే ఆ గాలివేగంలో ఇక దోమల సంగతి 
చెప్పేదేమిటి?” - వంటి మాటలు ఈ న్యాయానికి మూలం. 'కిమ్‌+ఉతి అంటే “ఇంకేమిటి?” (చెప్పేది) అని తాత్సర్యం. ఈ 
పద్యంలోని 'చెప్పగనేలా?' అనే మాట అట్టిది. అంత్యజుడికే పుణ్యగతి కల్లుతుంటే ఇక అ(గ్రజుడి సంగతి చెప్పగనేలా? ~ అని 
కైముతికన్యాయం అన్స్వితమై ఉన్నది. 
ఆ. అఖిల కర్మఫలము నంతవంతంబు మ । ద్ధక్తులకు ననంతపదము గలుగు 

నట్టు ९०९८ దలపు మమర మునీంద్ర! ని । న్నది మదీయపదమహార్థి జేయు. 254 
ప్రతిపదార్థం: అమరముని+ఇం(ద్ర!= దేవబుషికశ్రేష్టా!; అఖిల కర్మ ఫలమున్‌= మొత్తం కర్మయొక్క ఫలితం కూడా 
అంతవంతంబు= చివర - తుది కలిగినది - ముగిసిపోయేది; మత్‌+భక్తులకున్‌= నా భక్తులకు; అనంత పదము= చివర తుదిలేని 
స్థానం - ముగిసిపోని ప్రయోజనం - ముక్తి; కలుగున్‌= సిద్దించును; అట్టులు+అగుటన్‌= ఆ విధంగా అగుటను నా భక్తులకు 
మాత్రం అనంతపదప్రాప్తి జరుగుటను; తల(పుము= స్మరించుము; అది= ఆ స్మరణం; నిన్నున్‌= దేవర్శివైన నిన్ను; మదీయ 
పదమహా+అర్థిన్‌+చేయున్‌= నాకు చెందిన స్థానానికి, నా సాన్నిధ్యానికి గొప్ప యాచకుడినిగా చేస్తుంది-నా సాన్నిధ్యాన్ని కోరు 
కుంటావు. 
తాత్సర్యం: ఓ దేవమునీ! లోకాన ఎల్ల కర్మల ఫలితాలూ చివరకు ముగిసిపోయేవే! అయితే నా భక్తులకు మాత్రం 
ఈ అనుస్కృతి జపకర్మవలన ఫలితం ముగింపులేని పదమును-ముక్తిని కలిగిస్తుంది. ఆ విషయం నీవు 
స్మరించుకొంటే, నీవూ నా సాన్నిధ్యాన్ని కోరే పరమభక్తుడవుగా మారిపోతావు. 
క జ్ఞానము గేవలకృప న । జ్ఞానికి నుపదేశ విధి బ్రజనితము సేయం 

గా నది సకలధరిత్రీ । దానంబునకంటె నధికతరఫలద మగున్‌. 255 
ప్రతిపదార్థం: కేవలకృపన్‌= ఒక్కదయతో - దయతో మా(త్రమే; అజ్ఞానికిన్‌= జ్ఞానం లేనివాడికి; జ్ఞానము= జ్ఞానం - దేవుడిని- 
ముక్తిని గురించిన తెలివిని; ఉపదేశ విధిన్‌= బోధించటంతో; (ప్రజనితము+చేయంగాన్‌= కలిగినదిగా చేయగా, కల్గించగా, 
కలిగించినచో; అది= ఆ ఉపదేశ (క్రియ; సకలధరి(త్రీదానంబునకంటెన్‌= భూమినంతా దానంచేయటం కంటె; అధికతర ఫలదము+ 
అగున్‌= ఎక్కువ ఫలితం ఇచ్చునది బౌతుంది. 

ध తో జా జా व्ण 1 బో లో గూ మో re గూ 

తాత్సర్యం: కేవలం దయ అబ్ఞానికి జ్ఞానాన్ని బోధించి, అతడి దేవుని ర్చిన మోక్షాన్ని గూర్చిన, తెలివితేటలను 
ఏర్పరచగలిగితే. ఆ జ్ఞానబోధ గొప్పు దానంగా పరిణమిస్తుంది. ఆ విధంగా జ్ఞానదానం చేస్తే, ఆ దానంవలన 
ఫలితం, మొత్తం నేలను దానం చేయగా వచ్చే ఫలితాన్ని మించి ఉంటుంది. 
విశేషం: అట్లా కాకుండా వ్యావహారికార్థంలోనయినా, జ్ఞానం ఇతర సకలకార్యకలాపాలకు మూలం. కాబట్టి జ్ఞానదానం ఇతర 
దానాలను మించినదే. 
క్ర కావున నీకే( జెప్పిన । యీ విధ మంతయును శుద్దహృదయులకు( గృపా 

శ్రీ 2९००९ జెప్పుమీ! పు । ణ్యావహశీలురకు సులభమగు సర్వంబున్‌. 256 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి - జ్ఞానదానం అన్ని దానాలకంటె మిన్న కాబట్టి; నీకున్‌= నా భక్తుడవైన నీకు; ఏన్‌= నేను; 
చెప్పిన+-ఈ విధము+అంతయును= తెలిపిన ఈ విధానం సర్వమూ; శుద్దహృదయులకున్‌= నిర్మలమైన హృదయం కలవారికి; 
కృపాశ్రీ వెలయన్‌= దయ అనే సంపద స్పష్టపడగా; చెప్పుమీ!= ఎరిగింపుమా!; పుణ్య+ఆవహశీలురకున్‌= ధర్మమును స్వీకరించే 
స్వభావంగల వారికి; సర్వంబున్‌= అంతయూ; సులభము+అగున్‌= సుఖంగా పొందదగింది అవును. 


610 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: జ్ఞానదానం సర్వదానాలనూ అతిశయిస్తుంది కాబట్టి ఓ దేవమునీ! నేను నీకు ఉపదేశించిన ఈ 
అనుస్మృతి జపవిధిని మొత్తాన్ని, పవిత్ర హృదయులయిన భక్తులకు నీలోని దయాగుణం ప్రకటితమయ్యే విధంగా 
తిరిగి బోధించుము. ధర్మస్వభావంగల వారికి అంతా సులభసాధ్యమే అవుతుంది. 


తే. అశ్వమేధ సహసంబు లాచరించి । పడయరాని మహోన్నత పదము నస 

దీయ భక్తిరసైక పరాయణుండు । వడయనేర్లు సుకరముగ బ్రహ్మపుత్ర! 257 
ప్రతిపదార్థం: (బ్రహ్మపుత్ర!= బ్రహ్మతనయుడా! - నారదమహార్షీ!; అశ్వమేధ సహ(స్రంబులు= అశ్వమేధం అనే యజ్ఞాలు వేలు; 
అచరించి= చేసి; పడయన్‌+రాని= పొందరాని; మహా+ఉన్నత పదమున్‌= గొప్ప ఉత్తమ స్థితిని; అస్మదీయ భక్తిరస+ఏకపరాయణుండు= 
నా భక్తిభావమున మాత్రము ఆసక్తుడైనవాడు; సుకరముగన్‌= సులభంగా; పడయన్‌+నేర్చున్‌= పొందగలడు. 
తాత్సర్యం: ఓ (బ్రహ్మమానసపు(త్రా! నారదమహర్షీ! వేలకొలదిగా అశ్య్వమేధయజ్ఞాలు చేసి కూడా పొందజాలని 
పరమపదాన్ని, కేవలం నా భక్తియందు ఆసక్తుడైన నరుడు సులభంగా అందుకొనగలుగుతాడు. 


విశేషం: యజ్ఞ నిర్వహణం కంటె చిత్తశుద్దిగల విష్ణుభక్తి మిన్న. 


సీ, అని చెప్పె నిటు లయ్యనిమిష మునిపతి । యడుగంగ శంభు డెయ్యది సమాద 
రంబున ९660 రాజవంశోత్తమ! । తెల్లంబుగా నది యెల్ల నీకు 
జెప్పితి; నేకాగ్రచిత్తుండవై పర । మాతు న న్నారదునట్ల భక్తి 
సంభ్యృత శ్రద్ధానుషంగ తాత్పర్యంబు । తో( దలంపుము కృతార్థుండ వగుదు; 


ख. పరమ వరద రహస్యానుభావ పూజ్య । మానమూర్తి యనుస్మ్యతి దీనిజపము 
బుద్ది బెనుచు, దుఃఖంబుల( 25326 ద్రోచు । బంధముల బాపు, నిత్యశుభంబు నొసంగు.” 258 


ప్రతిపదార్థం: అని= సై విధంగా; చెప్పెన్‌= ఉపదేశించాడు (ఈ మాట పూర్వపద్యంతో అన్వయిస్తుంది); రాజవంశ+ఉత్తమ!= 
క్షత్రియ కులంలో ్రేష్టుడా! ఓ ధర్మరాజా!; ఇట్టులు= ఈ విధంగా; ఆ+అనిమిష మునిపతి= ఆ దేవముని శ్రేష్టుడు - నారదుడు; 
అడుగంగన్‌= అర్థించగా; శంభు(డు= శివుడు; సమ్‌+ఆదరంబునన్‌= మంచి (పేమభావంతో; ఏ+అది= ఏది; ఎటి(గించెన్‌= 
తెలియజేశాడో; అది+ఎల్లన్‌= అది అంతా; తెల్లంబుగాన్‌= స్పష్టంగా; నీకున్‌= చెప్పకోరిన నీకు; చెప్పితిన్‌= తెలియజేశాను; ఏక+అ గ్ర 
చిత్తుండవు+అయి= లగ్నమయిన మనస్సు కలవాడవయి; ఆ+నారదుని+అట్టు+అ= ఆ నారదుడివలెనే; పరమాత్మున్‌= 
పరబ్రహ్మమును; భక్తి సంభృత (శ్రద్దా+అనుషంగ తాత్సర్యంబుతోన్‌= భక్తితో నిండిన (శ్రద్దతో కూడిన ఆసక్తితో; తలంపుము= 
స్మరించుము, ధ్యానించుము; కృత+అర్జుండవు+అగుదు(వు)= నెరవేరిన ప్రయోజనం కలవాడవు కాగలవు; పరమ= గొప్ప; వరద= 
వరాలిచ్చెడి; రహస్య+అనుభావ= గోప్యమైన శక్తిగల; పూజ్య= ఆరాధనకు అర్హమైన; మాన= గౌరవంగల; మూర్తి= స్వరూపంకలది; 
అనుస్కృతి= అనుస్మృతి స్తోత్రము; దీని జపము= ఈ అనుసృతియొక్క జపం; బుద్దిన్‌+పెనుచున్‌= తెలివిని పెంచును; 
దుఃఖములన్‌+పోవన్‌+(త్రోచున్‌= కష్టములను వెడలగొట్టుతుంది; బంధములన్‌+పాపున్‌= (భవ) బంధాలను, సంసారపు 
ముడులను తొలగిస్తుంది; నిత్యశుభమున్‌+ఒసయగున్‌= ఎల్లప్పుడూ శుభాన్ని కలిగిస్తుంది. 


తాత్సర్యం: క్షత్రియవంశక్రేష్ణుడవైన ఓ ధర్మనందనా! ఆ దేవర్షి నారదుడు అర్థించగా, భగవంతుడైన విష్ణుమూర్తి 
దేనిని ఆదరంతో తెలియజేశాడో, ఆ అనుస్ఫృతిని స్పష్టంగా నీకు ఎరుకపరిచాను. నీవు కూడా నారదమహర్షివలె 
ఏకాగ్రచిత్తంతో, భక్తి భరితమైన (శ్రద్ధాసక్తులతో ఆ పరమాత్ముడిని అనుస్మరించుకొనుము. నీ కోరిక ఈడేరుతుంది. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 611 


ఈ అనుస్మృతి గొప్ప స్తోత్రమం(త్రం. వరాలను ఈయగల శక్తిగలది. గోప్యమైన సామర్థ్యం గలది. ఆరాధనకు 
అర్హమైన రీతిలో జపించటానికి వీలైన ఆకారంతో ఉన్నది. దీనిని జపిస్తే నరుడి బుద్ది పెరుగుతుంది, దుఃఖాలు 
తొలగిపోతాయి, సంసారబంధాలు తెగిపోతాయి. నిరంతరం శుభం కలుగుతుంది”. 


క అని భీష్ముం డుపదేశిం । చిన విని యానందభరిత చిత్తుండై పాం 
డు నృపాత్మజు( డప్పుణ్యా । త్మునకుం బ్రణమిల్లె వినయమున( దనువొప్పన్‌. 259 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; భీష్ముండు= భీష్మపితామహుడు; ఉపదేశించినన్‌= బోధించగా; పాండు నృప+ఆత్మజు(డు= 
పాండురాజు కొడుకు - ధర్మరాజు; విని= ఆలకించి; ఆనందభరిత చిత్తుండు+ఐ= ఆనందంతో నిండిన మనస్సుకలవాడై; 
వినయమునన్‌= అణకువతో; తనువు+ఒప్పన్‌= శరీరం |ప్రకాశించగా; ఆ+పుణ్య+ఆత్మునకున్‌= ఆ ధర్మస్వరూపుడికి - 
సర్వధర్మవేత్త అయిన పితామహుడికి; ప్రణమిల్లెన్‌= నమస్కరించాడు. 

తాత్సర్యం: ఈ విధంగా విష్ణుదేవప్రోక్రమైన అనుస్కృతిని, దాని మహిమను ధర్మస్వరూపుడైన భీష్ముడు 
ఉపదేశించగా, ఆలకించిన ధర్మరాజు ఆనందభరిత మనస్కుడై, వినయంతో వంగి భీష్మాచార్యుడికి నమస్కరించాడు. 


విశేషం: నమళ్ళబ్దం 'నమి ధాతు జనితం. దానికి 'వంగుటి అర్థం. వినయాన్ని తెల్పుతూ వంగడమే నమస్కారం. అయితే 
అనుష్టానంలో, ఆచరణలో వంగడంతో పనిలేకుండానే చేతుల జోడింపుకై ఈ నమళ్ళబ్దం పరిమితమై పోయింది. 


వ.  ఇట్లుప్రణామంబు సేసి యాధరణీవరుండు గురుపితామహుతో 'మోక్షమార్గ బోధన ప్రపంచం బుపదేశింపవే?' 
యని యడిగిన నతండు వార్షే యాధ్యాత్మం బను నితిహాసంబుగల దా తంత్రంబు నీ యడిగినదియైయుండు” 
నని పలికి “వినుము వార్షేయ నామధేయుం డగువా(డు. 260 


ప్రతిపదార్థం: ఇట్లు= ఈ విధంగా; ప్రణామంబు+చేసి= నమస్కారంచేసి; ఆ ధరణీవరుండు= ఆ రాజు - ధర్మరాజు; 
కురుపితామహుతోన్‌= కురువంశపు తాతతో - భీష్ముడితో; మోక్షమార్గ బోధన (ప్రపంచంబు= ముక్తిమాగ్గంయొక్క జ్ఞాన విస్ఫృతి- 
ముక్తిని చేరే దానిని గూర్చిన అధిక జ్ఞానం; ఉపదేశింపవే?+అని= బోధించవే? అని; అడిగినన్‌= అర్థించగా; అత(డు= ఆ భీష్ముడు; 
सद्‌ య+అధి+ఆత్మంబు+అను+ఇతిహాసంబు= र्ट्‌, యాధ్యాత్మం అనే వృత్తాంతము; కలదు= ఉన్నది; ఆ తంత్రంబు= ఆ 
విషయం; నీ+అడిగినది+ఐ+ఉండున్‌= నీవు అర్థించినదై ఉంటుంది - నీ కోరికకు సమాధానంగా ఉంటుంది; అని పలికి= అని 
చెప్పి; వినుము= ఆలకించుము; వార్షేయ నామధేయుండు+అగువా(డు= र्ट्‌ యుడు అనే పేరుగలవాడైన ఒకడు. 


తాత్సర్యం: ధర్మరాజు ఆ విధంగా వినయంతో భీష్ముడికి నమస్కరించి, తనకు మోక్షమార్గాన్ని ఉపదేశించుమని 
అర్థించాడు. అప్పుడు ఆ పితామహుడు, 'వార్షే యాధ్యాత్మము' అనే ఇతిహాసమొకటి ఉన్నది. అది నీ (ప్రశ్నకు 
కోరికకు సమాధానంగా ఉపయుక్తమౌతుంది. విను మంటూ (ప్రారంభించాడు. 

భీష్ముండు ధర్మజున కధ్యాత్మ విద్యా ప్రకారం 23०0० ४५०९ (సం. 12-203-1,2) 


క, మానితముని యొక(డు సుఖా । సీనుండై యున్న నతని శిష్యుడు వినయం 
బూని నిలిచి “మోక్షము తెరు । వానతి యివే దయామయా! నా'కనుచున్‌. 261 


ప్రతిపదార్థం: (వార్షేయ నామధేయుడైన) మానితముని+ఒ క(డు= గౌరవించబడ్డ బుషి ఒకరు; సుఖ+ఆసీనుండు+ఐ= సుఖంగా 
కూర్చున్నవాడై; ఉన్నన్‌= ఉండగా; అతని శిష్యుడు= ఆ బుషి శిష్యుడు; వినయంబు+ఊని= అణకువతో; నిలిచి= నిలబడి; 


612 శ్రీమదాంధ్ర మహాభారతము 

దయామయా!= దయతో నిండినవాడా!; నాకు= నీ శిష్యుడనైన నాకు; మోక్షము తెరువు= ముక్తియొక్క మార్గం; ఆనతి+ ఈవే?= 
(తెలియ జెప్పవా) ఆజ్ఞ ఈయవా? - సాధికారంగా వక్కాణించవా?; అనుచున్‌= అంటూ. 

తాత్సర్యం: रट యుడు అనే పేరుగల గౌరవాస్పదముని ఒకడు సుఖంగా కూర్చొని ఉన్నప్పుడు, అతడి శిష్యు 
డొకడు అణకువతో లేచి నిలబడి, ఓ దయామూర్తీ! గురుదేవా! నాకు మోక్షమార్గాన్ని ఉపదేశించవా?' అని అంటూ. 
(తరువాతి వచనంతో అన్వయం). 


వ. పాదములకుం బ్రణమిల్లిన( బ్రబోధమహితాత్ముం డగు నమ్మహాత్ముండు. 262 
ప్రతిపదార్థం: పాదములకున్‌= కాళ్ళకు; (ప్రణమిల్లినన్‌= నమస్కరించగా; ప్రబోధమహిత+ఆత్ముండు+అగు= గొప్పజ్ఞానంతో 
పూజ్యమైన మనస్సుకలవాడగు; ఆ+మహా+ఆత్ముండు= € గొప్పుముని. 
తాత్సర్యం: ఆ శిష్యుడు మోక్షానికి మార్గదర్శనం చేయుమంటూ ఆ వార్షే యముని కాళ్ళకు నమస్కరించాడు. 
గొప్పుజ్ఞాన నిధియెన ఆ మునీశ్యరుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
ఆ. “భక్తి గలవు నాకు బ్రజ్ఞాన ఘను(డ; వ । ట్లవుట నీవు యోగ్యు(డవు కుమార! 

సదుపదేశమునకు సమవధానుండవై । వినుము నాదువాక్యవృత్తి తెజి(గు.' 263 
ప్రతిపదార్థం: కుమార!= పు(త్రా!; నాకున్‌= నా యెడ; భక్తి+కలవు= భక్తి కలవాడవు; ప్రజ్ఞాన ఘను(డవు= ఎక్కువ బ్ఞానంతో 
గొప్పవాడవు (శరీరంతో కాదు); అట్టు+అగుటన్‌= ఆ విధంగా అగుటవలన - నీకు భక్తి, జ్ఞానం రెండూ ఉండటంవలన; 
సత్‌+ఉపదేశమునకున్‌= మంచి ఉపదేశానికి - జ్ఞానబోధనకు; యోగ్యు(డవు= అర్హుడవు; సమ్‌+అవధానుండవు+ఐ= మంచి 
ఏకాగ్రత కలవాడవై; నాదు వాక్యవృత్తి తెబగు= నా యొక్క మాటల భావాల తీరు - నా మాటల తాత్సర్యం; వినుము= 
ఆలకించుము. 
తాత్సర్యం: కుమారా! నీవు నా యెడ భక్తిగలవాడవు, జ్ఞానసంపన్నుడవు కూడా. కాబట్టి నీవు మంచి జ్ఞానబోధకు 
అర్హమైనవాడవు, ఏకా(గ్షచిత్తంతో నేను చెప్పేమాటల భావాలను (గ్రహించుము”. 
విశేషం: విద్యార్థికి గురుడియెడ భక్తి, జ్ఞానమంటే ఆసక్తీ - రెండూ కావాలి. అతడే జ్ఞానదానానికి యోగ్యుడు. 
వ. అని పలికి యిట్లనియె. 264 
ప్రతిపదార్థం: అని= పై విధంగా; పలికి= చెప్పి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: అని, ఈ విధంగా చెప్పాడు. 
తే. _“కాలచక్రంబు నిరవధికంబు; దీని । సర్గములు( బ్రకయంబులు( జనుచునుండు; 

బ్రకయమున( బరమాత్తు(డు ప్రకృతి బొంది । యభిలమును సృజియించు( గల్పాదియందు. 265 
ప్రతిపదార్థం: కాలచ(క్రంబు= కాలం అనే చక్రం; నిర్‌+అవధికంబు= అవధి హద్దు - ఎల్ల లేనిది; దీని సర్గములున్‌+(ప్రళయంబులున్‌= 
ఈ కాలచ(క్రం యొక్క సృష్టులు - పుట్టుకలు, నాశనములు కూడా; చనుచున్‌+ఉండున్‌= వెళ్ళుతూ - నడుస్తూ ఉంటాయి- 
సృష్టిలయాలు జరుగుతుంటాయి; పరమ+ఆత్ముడు= పరమాత్మ అనేవాడు - చావు పుట్టుకలు లేనివాడు; ప్రళయమునన్‌= 
ప్రళయ- వినాశకాలాన; ప్రకృతిన్‌+పొంది= స్వభావం చెంది; కల్ప+ఆదియందున్‌= సృష్టి ఆది - మొదలునందు; అఖిలమును= 
అంతటిని; సృజియించున్‌= పుట్టిస్తాడు. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 613 


తాత్సర్యం: ఈ కాల మనేది చక్రం వంటిది. గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. దీనికి అవధిలేదు, అంతంలేదు. 
ఈ కాలచ(క్షభ్రమణంలోనే సృష్ట్ణులూ ప్రళయాలూ ఏర్పడుతూ ఉంటాయి. ప్రళయకాలంలో పరమాత్మ २०१९० 
స్వభావంతో నిలిచి, మళ్ళీ సృష్టిప్రారంభాన అంతటిని అన్నిలోకాలను - భూతాలను కల్పిస్తూ ఉంటాడు. 
విశేషం: సృష్టి అంతా నష్టమౌతుంది ప్రళయాన. పరమాత్మ సృష్టి వస్తువు కాదు కాబట్టి తనకు నష్టి ఉండదు. 
తే. భూతజాలంబుతో మునిపుంగవులును । దో(చి మును ప్రకయంబున( 69८ పడంగి 

చనిన సర్వవేదంబులు శాస్త్రములును । బడసి రద్దేవు దివ్యానుభావమునను. 266 
ప్రతిపదార్థం: మును= పూర్వం; భూతజాలంబుతోన్‌= ప్రాణులసమూహాలతో; మునిపుంగవులును= బుషికశ్రేషులు కూడా; 
తో(చి= కలిగి; ప్రళయమునన్‌= ప్రళయకాలాన - సర్వమూ నశించే సమయాన; తో(పు+అడంగి= తోచుట - కలుగుట - పుట్టుట 
నశించి; చనినన్‌= పోగా; ఆ+దేవు దివ్య+అనుభావమునను= ఆ దేవుడి యొక్క (విష్ణువుయొక్క) దివ్య శక్తివలన; సర్వవేదంబులు= 
ఎల్ల వేదాలూ; वष ఎల్ల శాస్త్రాలూ; పడసిరి= పొందారు. 
తాత్సర్యం: పూర్వం బుషులూ మునులూ కూడా ఇతర ప్రాణసమూహాలతోపాటే సృష్టి ఆదిలో పుట్టారు. అయితే 
ప్రళయకాలాన ఇతర సృష్టితోపాటు వారూ నశించారు. అయితే ఆ దేవుడి దివ్యశక్తివలన ఎల్లవేదాలూ అన్ని శాస్త్రాలూ 
తిరిగి పొందారు వారు. 
క న్యాయాద్యనేక తంత్రము । లా యంచితమతు లొనర్ణి యభఖీల జనాను 

ష్లేయాచారములు' బరి । జ్లేయములుగ విశదభంగి( జేసిరి పుత్రా! 267 
ప్రతిపదార్థం: పుత్రా!= ఓ కుమారా! శిష్యా!; ఆ+అంచితమతులు= ఆ ఒప్పిన బుద్దిగలవారు; న్యాయ+ఆది+అనేక తంత్రములు= 
న్యాయము మొదలైన పెక్కు శాస్త్రాలు; ఒనర్శ్భి= చేసి; అఖిలజన+అనుష్టేయ+ఆచారములు= ఎల్ల జనులు అనుష్టించవలసిన 
ఆచారములను - ప్రవర్తనకు చెందిన నియమ నిబంధనలను; విశదభంగిన్‌= స్పష్టమైన రీతిలో; పరిజ్లేయములుగన్‌+చేసిరి= బాగుగా 
తెలియదగినవిగా చేశారు. 
తాత్సర్యం: ఆ మునిపుంగవులు ఆ దేవుడినుండి వేదాలు శా(స్తాలు పొందిన తరువాత తమ మంచి బుద్దులతో 
న్యాయం మొదలైన అనేక శాస్త్రాలను నిర్మించి లోకంలోని ఎల్లజనులూ ఆచరించదగ్గ నియమ నిబంధనలు స్పష్టంగా 

$ = ౧ ^ €> 

తెలియపరిచారు. 


క్ర అవి వినగ నెటు(గ జేయను । నవు బరమబ్రహ్మబోధ; మమరులకు ముని 

ప్రవరులకును దుర్లభ మ । య్యవగతము జనార్దనునక యలవడియుండున్‌. 268 
ప్రతిపదార్థం: అవి= ఆ న్యాయాది శాస్త్రాలు; వినంగన్‌= వింటే; ఎణు(గన్‌= తెలిస్తే; చేయను= చేస్తే; పరమ(బ్రహ్మబోధము= 
పరబ్రహ్మను గూర్చిన జ్ఞానం; అవున్‌= కలుగుతుంది; ఆ+అవగతము= ఆ (శాస్త్రాల) పరిజ్ఞానం; అమరులకున్‌= దేవతలకూ; 
ముని ప్రవరులకును= బుషి శ్రేష్టులకూ; దుర్గభము= సులభంకాదు; జన+అర్హనునకున్‌+అ= విష్ణువునకు మా(త్రం; అలవడి+ఉండున్‌= 
అలవాటయి (తెలిసినదై) ఉంటుంది. 
తాత్సర్యం: ఆ మునిపుంగవులు రచించి ఇచ్చిన న్యాయాది శాస్త సముచ్చయాన్ని విన్నా, తెలిసికొన్నా, ఆచరించినా 
పర బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అయితే ఆ శాస్త్రాల పరిజ్ఞానం మా(త్రం దేవతలకుగాని, బుషులకుగాని సులభం 
కాదు. ఒక్క విష్ణువుకు మాత్రం వాటినిగూర్చిన పరిజ్ఞానం అలవడి ఉన్నది. 


614 శ్రీమదాంధ్ర మహాభారతము 


७. సకల దుఃఖ భేషజం బగు నత్తెరు । వప్పురాణపురుషు నగ్గలంపు( 

గరుణ నతనివలనC గనిరి మునీంద్రులు । గ్రమముతోడ कुक మయ్యె. 269 
ప్రతిపదార్థం: సకల దుఃఖ భేషజంబు+అగు= ఎల్ల దుఃఖాలకూ మందైన; ఆ+తెరువు= ఆ పద్దతి (ఆ న్యాయాది శాస్త్రాల 
పరిజ్ఞానం); ఆ+పురాణ పురుషు+అగ్గలము+కరుణన్‌= ఆ (ప్రాచీన పురుషుడిని (విష్ణుదేవుడి) మిక్కుటమైన దయతో; 
ముని+ఇం|ద్రులు= మునిశ్రేష్టులు; కనిరి= పొందారు; (క్రమముతోడన్‌= ఆ మునీం(ద్రుల వరుసతో ~ వారి నుండి, వారి శిష్య 
సంతతికి, వారినుండి వారి సంతతికి - ఇట్లా; అర్హగమ్యము+అయ్యెన్‌= తగినవారికి పొందదగ్గది అయింది (ఆ పరిజ్ఞానం). 
తాత్సర్యం: దుఃఖాలన్నిటికీ బౌషథధమైన ఆ శాగస్తపరిజ్ఞానం, = పురుషోత్తముడి అగ్గలమైన దయవలన మునీం(ద్రులు 
పొందగలిగారు. ఆ తరువాత ఆ మునీం(ద్రులనుండి వారి శిష్యసంతతికి, వారినుండి వారి శిష్యపరంపరకు - 
ఇట్లా ఆ పరిజ్ఞానం అర్హులకు లభిస్తూ వస్తున్నది. 
క. చైతన్యశక్తి బురుష స । మేతత్వవిశేషమున వహించు( బ్రకృతి; త 

జ్ఞాత యగును బుద్ది; తదు । ద్దూత మహంకార; మదియు( బొరయుం జిత్తున్‌. 270 
ప్రతిపదార్థం: (ప్రకృతి= (ప్రకృతి - గాలి, ఆకాశం మొదలయిన మొదటి సృష్టి; పురుష సమేతత్వ విశేషమునన్‌= పురుషుడితో 
కూడుకొన్న అతిశయంతో - (పురుషుడితో కూడికతో); చైతన్యశక్తిన్‌= చేతనా శక్తిని - కదిలే - కదిలించేశక్తిని; వహించున్‌= 
ధరించును; తద్‌+జాత= దాని నుండి (ఆ ప్రకృతి పురుషుల కలయిక నుండి) పుట్టినది; బుద్ది= బుద్ది అనే మూల పదార్థం 
(తెలివి); అగును= అవుతుంది; అహంకారము= అహంకారం - 'నేను' అనే భావం; తద్‌+ఉత్‌+భూతము= దాని నుండి పుట్టినది; 
అదియున్‌= ఆ అహంకారం; చిత్తున్‌= చైతన్య రూపమైన ఆత్మను; పొరయున్‌= పొందును. 
తాత్సర్యం: పురుష సమ్మేళనం కారణంగా (ప్రకృతి చైతన్యాన్ని పొందుతుంది. చైతన్యజన్యమైనది బుద్ది. బుద్ది 
నుండి అహంకారం పుట్టింది. ఆ అహంకారం ఆత్మను చేరుతుంది. 
క కలిగె విను మహంకారము । వలన నభము, దాన జేసి వాయువు, గ్రమసం 

కలిత జననములC దేజము । జలము 2९०५००८ దత్తదాత్త జన్యత్వమునన్‌. 271 
ప్రతిపదార్థం: వినుము= ఓ శిష్యా! - ఆలకించుము; అహంకారమువలనన్‌= 'అహంకారంి అనే మూలపదార్థంవలన; నభము 
కలిగన్‌= ఆకాశం పుట్టింది; దానన్‌+చేసి= దాని (ఆకాశం) వలన; వాయువు= గాలి; (క్రమ సంకలిత జననములన్‌= [క్రమంగా 
- వరుసగా జరిగిన జన్మలలో; తేజము= కాంతి; జలము= నీరు; ఇలయున్‌= భూమీ; తద్‌+తద్‌+ఆత్త జన్యత్వమునన్‌= (ఒకదాని 
నుండి ఒకటి) పొందబడ్డ పుట్టుకతో కలిగినవి. 


తాత్సర్యం: శిష్యా వినుము. అహంకారం వలన ఆకాశం, ఆకాశంవలన వాయువు, వాయువువలన తేజస్సు, 
తేజస్సువలన నీరు, నీటివలన భూమి - ఇట్లా ఒకదాని నుండి ఒకటి కలుగుతూ పంచభూతాలు ఏర్పడ్డాయి. 
అహంకారమే ఈ భూతపంచకానికి మూలం. 

వ. బుద్దికి మహ త్తను తత్పనిర్దేశంబును గలిగియుండు. 272 
ప్రతిపదార్థం: బుద్దికిన్‌= బుద్ది అనే మూలపదార్థానికి; మహత్తు+అను= 'మహత్త్తు' అనే; తత్త నిర్దేశంబును= తాత్తికమైన 
- వేదాంతపరమైన; నిర్దేశంబును= పేరు కూడా; కలిగి+ఉండున్‌= ఏర్పడి ఉన్నది. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 615 


తాత్సర్యం: బుద్ది అనే మూలపదార్థానికి మహత్తు అనే తాత్తికమైన పేరు కూడా ఏర్పడి ఉన్నది. 


క వికృతులు మహదాదిక స । ప్రక ముభయ విధేంద్రియములు పదియు విషయ పం 

చకమును మనసును గూడగ । వికారషోడశక మిది వివేకాభ్యర్థీ! 273 
ప్రతిపదార్థం: వివేక+అభ్యర్థీ!= జ్ఞానాన్ని కోరేవాడా!; మహత్‌+ఆదిక సప్రకము= మహత్తు (బుద్ది) మొదలగు ఏడు; వికృతులు= 
వికారములు - (ప్రకృతికి భిన్నమైనవి; ఉభయవిధ+ఇం(ద్రియములు= రెండు విధాలయిన (జ్ఞానకర్మ భేదంతో రెండుగా ఉన్న) 
ఇంద్రియాలు - కన్ను కాలు మొదలయినవి; పదియున్‌= పదీ; విషయపంచకమును= విషయాలు - పంచేం(ద్రియాలకు గోచరించేవి- 
(శబ్దస్సర్భ రూపరస గంధాలు) ఐదూ; మనసును+కూడ(గన్‌= మనస్సును కలిపితే; ఇది ఈ పదార్థ సముదాయమంతా; 
వికారషోడశకము= వికృతుల పదియారు - పదహారు వికృతులు. 
తాత్సర్యం: బుద్ది (మహత్తు) మొదలయిన ఏడింటినీ తత్యశా(స్తంలో వికృతులు అంటారు - జ్ఞానేంద్రియాలు 
ఐదు, కర్మేంద్రియాలు ఐదు - వెరసి పదీ ఇంద్రియాలు. విషయాలు జ్ఞానేంద్రియాలకు, గోచరించే పదార్థాలు 
ఐదు, ఈ పదిహేనుకు తోడుగా మనస్సును కలిపి లెక్కిస్తే మొత్తం ఈ పదహారూ వికారాలు అనబడుతాయి. 
క ఈ సర్వము దేహతా । భాసిత; మిది దేహియైన పరమాత్తుని వి 

న్యాసమునకు( గా నొదవి యు । పాసించుం గరణరూపమై యా కర్తన్‌. 274 
ప్రతిపదార్థం: ఈ సర్వము= ఈ పదార్థాల మొత్తం; దేహత్య+ఆభాసితము= శరీరత్వంగా అగుపించే; ఇది= ఈ ఆభాస; 
దేహి+ఐన= దేహంగల శరీరం దాల్చిన; పరమ+ఆత్ముని= పరబ్రహ్మయొక్క; విన్యాసమునకున్‌+కాన్‌= ఉనికికొరకు; ఒదవి= 
ఏర్పడి; కరణరూపము+ఐ= సాధన రూపంగా (పనిముట్టువలె); ఆ కర్తన్‌= ఆ చేసేవాడిని - పరమాత్మను; ఉపాసించున్‌= 
సేవిస్తుంది. 
తాత్సర్యం: పైన వివరించిన ప్రకృతులు, వికృతులు - అన్నీ ఆ పరమాత్మ నివాసంకొరకు శరీరంవలె అగుపిస్తూ, 
ఈ అన్నింటికీ ఆదికర్త అయిన ఆ పరమాత్మకే సాధనాల రూపంగా ఉపకరిస్తూ, అతడినే సేవిస్తుంటాయి. 
విశేషం: భాసం వేరు “ఆభాసి వేరు. భాసమంటే కాంతి. అది నిజం. “ఆభాసి అంటే అగుపించటం నిజం కానిది. ఉన్నట్టు 
అగుపిస్తుంది- ఉండదు. 'రసాభాస' మొదలయిన వ్యవహారంలోనిది ఇదే. ఇక్కడ శరీరం కూడా ఆభాస మాత్రం. 
తే. పుత్ర! వినుము నవద్వార పుణ్యపురము । నం దచింత్య సంవ్యాపకు( డై శయించు 

నీ సమస్త భావంబుల నెనసి యట్టు । ९०६०८ బురుషుండు నా జను నవ్విభుండు. 275 
ప్రతిపదార్థం: పుత్ర!= కుమారా!; వినుము= ఆలకించుము; నవద్వార పుణ్యపురమునందున్‌= తొమ్మిది వాకిళ్ళుగల 
పుణ్యనగరంలో (శరీరంలో); ఆ+విభుండు= ఆ ప్రభువు - పరమాత్మ; అచింత్య సంవ్యాపకు(డు+ఐ= ఊహించరాని వ్యాప్తిగలవాడై; 
ఈ సమస్త భావంబులన్‌= ఈ అన్ని తత్తాలను గుణాలను; ఎనసి= పొంది; శయించున్‌= పరుండి ఉంటాడు; అట్టులు+అగుటన్‌= 
అట్టు ఆ శరీరాన పరుండుటవలన; పురుషుండు నాన్‌+చనున్‌= “పురుషుడు” (పురమున శయనించేవాడు) అనబడతాడు. 
తాత్సర్యం: కుమారా! వినుము. ఈ శరీరం తొమ్మిది ద్వారాలున్న పుణ్యపురం. ఈ పురాన ఆ పరమాత్మ 
ఊహాతీతమైన వ్యాప్తిశక్తితో నిండి, అన్ని భావాలను, స్వభావాలను, గుణాలను పొంది, శయనించి ఉన్నాడు. 
అందువలననే ఆ పరమాత్మను పురుషుడు” అంటారు. అంటే పురాన శయనించేవాడని ఆ పదానికి వ్యుత్సత్తి- 
“పురి శేతే” - ఇతి పురుషు. 


616 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఇక్కడ విద్యార్థిని - శిష్యుడిని గురువు పుత్రా!’ అంటున్నాడు. ప్రాచీనకాలాన గురుకులాలు విద్యాసంతతికి నిలయాలుగా 
ఉండేవి. వంశసంతతివలెనే విద్యాపరమైన సంతాన పరంపర కొనసాగుతుండేది. అందువలన ఆనాటి శిష్యులు గురువులకు పు(త్రులే! 
క అమరుం డవ్యయు( డజరుం । డమేయు( డమలస్వభావు( డప్పురుషు(డు దే 

హమున మహీజమునం దన । లమున్న గతి నుండు మధనలక్ష్యుం డగుచున్‌. 276 
ప్రతిపదార్థం: ఆ+పురుషుడు= ఆ పరమాత్మ స్వరూపుడై శరీరంలో కాపురముండే నరుడు; అమరు(డు= మరణం లేనివాడు; 
అవ్యయు(డు= నాశనం లేనివాడు; అజరుండు= ముసలితనం లేనివాడు; అమేయు(డు= కొలువరానివాడు; అమలస్వభావు(డు= 
నిర్మల స్వభావం కలవాడు; దేహమునన్‌= శరీరాన; మహీజమునందున్‌= చెట్టునందు; అనలము+ఉన్నగతిన్‌= నిప్పు ఉన్న విధంగా; 
మథన లక్ష్యుండు+అగుచున్‌= తరచుటచేత గుర్తించదగినవాడై; ఉండున్‌= ఉంటాడు. 
తాత్సర్యం: ఆ పురుషుడు నిజానికి మరణం, నాశనం, ముసలితనం, కొలతలు, మలినాలు - ఇవేవీ లేనివాడు. 
నరుడికి ఇవన్నీ ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇదంతా ఆభాసమా(త్రమే. దేహాన ఆ పురుషు డున్న తీరు ఎటువంటి 
దంటే, చెట్టులో నిప్పు దాగి ఉన్నట్లే, చూస్తే కనిపించని నిప్పు చెట్టును మధిస్తే కనిపిస్తుంది. బహిరిం(ద్రియాల 
ద్వారా తెలియరాని ఆ పరమాత్మస్వరూపు డైన ఆ పురుషుడు, యోగమథనంద్వారా కనిపిస్తాడు. ఆత్మబ్ఞానానికి 
అంతర్మథనం అవసరం. 


విశేషం: అలం: ఉపమ. 


ఆ. వినుము! యోగమధథనమున( దో(చు నత్తేజ; । మది ప్రబోధసాంద్ర, మఖిల భూత 
గణసమాశ్రయంబు గావున శ్రవణ ద । क ముఖక్రియాకరంబు దాన. 277 


ప్రతిపదార్దం: వినుము= ఆలకించుము; ఆ+తేజము= ఆ పరమాత్మ స్వరూపమైన కాంతి; యోగమథనమునన్‌= యోగం 

ద్వారా (త్రచ్చుటతో; తోచున్‌= కనిపించును; ఆ+తేజము= ఆ పరమాత్మ స్వరూపమైన కాంతి; అది= ఆ కాంతి; (ప్రబోధ 

సాం(ద్రము= (ప్రజ్ఞానంతో - గొప్పజ్ఞానంతో దట్టమైనది; అఖిల భూతగణ సమ్‌+ఆ(శ్రయంబు= ఎల్లప్రాణుల సమూహాలకూ 
By By €~ > 

ఆధారమైనది; కావునన్‌= కాబట్టి; (శ్రవణ దర్శన ముఖ (క్రియాకరంబు= వినటం, చూడటం మొదలైన పనులచేసేది; దానన్‌= 

దానియందే (ఈ చివరి పదం అనంతర పద్యంతో అన్వయిస్తుంది). 


తాత్సర్యం: యోగవిద్యాభ్యాసంతో మధిస్తే కనిపించే ఆ పరమాత్మ స్వరూపుడైన పురుషుడు తేజోరూపాన ఉంటాడు. 
कणर) అతడు. ఆ తేజస్సు జ్ఞానంతో నిండి ఉంటుంది. ఆ జ్ఞానమయతేజస్సు సకల ప్రాణిసామాన్యంగా అన్నింటికీ 
ఆధారంగా వెలుగుతుంటుంది. అన్ని ప్రాణులలో ఉంటుంది కాబట్టి-వినటం, చూడటం మొదలయిన పనులన్నిటినీ 
నిర్వహిస్తుంది కూడా 

క భూతము లవ్యక్తంబున । జాతములగు; నంద పెరుగు సమయు(; దదీయ 

స్పీతత్వమునన పురుషుం । డే తద్విధ సాక్షితాసమిద్దు(డు వత్సా! 278 

ప్రతిపదార్థం: వత్సా!= బిడ్డా! కుమారా! (దానన్‌= ఆ తేజస్సునందే); భూతములు= ప్రాణులు; అవ్యక్తంబునన్‌= మూల |ప్రకృతినుండి; 
జాతములు+అగున్‌= కలిగినవి అవుతున్నాయి; అందున్‌+అ= దానియందే - ఆ తేజస్సునందే; పెరు(గున్‌= పెద్దవౌతాయి; తదీయ 


సీతత్వముననః= దాని ఆధిక్యమునందే; సమయున్‌= నశిస్తాయి; పురుషు(డు= పరమాత్మరూపుడై తేజోమయంగా ప్రాణులలో 
ఉండేవాడు; ఏతద్‌+విధ సాక్షితా సమ్‌+ఇద్దుడు= ఈ విధమైన సాక్షిత్వంతో వెలుగొందేవాడు. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 617 


తాత్సర్యం: ఆ తేదోరూప పరమాత్మనుండే ఈ సృష్టిలో ప్రాణిలోకమంతా పుట్టుతుంది. ఆ తేజస్సునందే 
పెరుగుతుంది. చివరకు ఆ తేజస్సమృద్దిలోనే సమసిపోతుంది. ఈ సృష్టిస్థితిలయలు మూడూ జరుగుతుండగా, 
ఆ అన్నింటికీ సాక్షీభూతుడుగా దేహస్టుడైన పురుషుడు మిగులుతున్నాడు. 


భీష్ముడు ధర్మజునకు గాలచక్రప్రభానం బెటింగించుట (సం. 12-204-7,8) 


ఆ. వ్యక్త సప్తధార మవ్యక్త నాభంబు । షోడశకవికార సుపరిమండ 

లంబు ధ్రువ మధిష్టితం బాత్మచేత( జ । క్రంబు దిరుగుచుండు( గాలవశత. 279 
ప్రతిపదార్థం: వ్యక్త సప్తధారము= వెల్లడిఅయిన ఏడు అంచులు గలది (బుద్ది మొదలైన ఏడు వికృతులు కాలచకక్రానికి అంచులు); 
అవ్యక్తనాభంబు= మూల(ప్రకృతి నాభిగా (బొడ్డుగా)గలది; షోడశకవికార సుపరిమండలంబు= పదహారు వికారాలు - జ్ఞాన కర్మ 
ఇం(ద్రియాలు లోనైనవి మంచి వలయాలుగా గలిగినది; (ధ్రువము= శాశ్యతమైనది; ఆత్మచేతన్‌= ఆత్మచేత; అధిష్టితము= 
అధిష్టించబడినది - కూర్చొనబడినది, అయిన; చ(క్రంబు= చక్రం - గుం[డ్రంగా తిరిగే గుం[డ్రని వస్తువు; కాలవశతన్‌= కాలవశంవలన 
- కాలమహిమవలన - కాలానికి లోబడి; తిరుగుచుండున్‌= పరిభ్రమిస్తుంటుంది. 
తాత్సర్యం: కాలం ఒక చక్రం. దానికి బుద్ది మొదలయిన వికృతులు ఏడూ అంచులు. ఆ అంచులు కనిపిస్తూ 
ఉంటాయి. దాని నాభి - కేం[ద్రస్థానం - అవ్యక్తం. అంటే మూలప్రకృతి కేం(ద్రంగా కలది కాలచక్రం. ఆ చక్రానికి 
జ్ఞానకర్మ ఇం(ద్రియాలు పదహారు వికారాలూ వలయాలు. ఆ చక్రంమీద ఆత్మ అధిష్ట్థితుడై ఉన్నాడు. అది 
శాశ్వతమైనది. భ్రమణశీలం కలది. గుండ్రంగా తిరుగుతుంటుంది. 
విశేషం: కొన్ని సంఘటనలు సృష్టిలో ఒక నియమం (ప్రకారం మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్లు కనిపించినపుడు, ఆది మానవుడు 
ఆ ఆవృత్తిని చక్షభ్రమణంతో పోల్చికొని ఉండవచ్చును. ఉదా: బుతువులు, పగళ్ళు రాత్రులు, ఉదయాలూ సాయంకాలాలూ. 
అటు తరువాత ఆ ఊహాచ(క్రానికి ఇతర అవయవాలు అమర్చి, ఒక సంపూర్ణ దృశ్యాన్ని నిర్మించుకొని (గంథస్థం చేశా డతడు. 
క ఈ చక్రంబున సకల చ। రాచరమయ మైన లోక మవశానిష్టా 

గోచరమై చరియించుట । సూచికొనన్‌ వలయు దత్త్వశోధన దృష్టిన్‌. 280 


ప్రతిపదార్థం: ఈ చ(క్రంబునన్‌= ఈ కాలచ(క్రంలోపల; సకల చర+ఆచరమయము+ఐన లోకము= మొత్తము కదిలే, కదలని 
వాటితోడిదైన జగత్తు; అవశ+అనిష్టా గోచరము+ఐ= వశంగాని, నిలకడలేని స్థితి కలదై; చరియించుట= తిరుగుతుండటం; 
తత్త్యశోధన దృష్టిన్‌= సత్యమును వెదకే చూపుతో; చూచికొనవలయున్‌= చూచుకొనాలి. 
తాత్సర్యం: ఆ కాలచ(క్రమహిమను చూచి (గ్రహించవలసిందే. ఆ చ(క్రంలోనే ఈ సకల చరాచరమయిన జగత్తంతా 
వశం తప్పి, నిలకడలేక నిలిచి తిరుగుతూ ఉన్నది. సత్యశోధన దృష్టితో - ఆంతరమైన జ్ఞానదృష్టితో ఈ దృశ్యాన్ని 
దర్శించవలసి ఉంటుంది. 
ख. పొందు సత్త్వరజస్తమంబులు విశుద్దు । నంతరాత్మ బాంసువ్రాత మనిలు( జెందు 

నట్లు సద్వివేకమున( దదంతరంబు । బుధు(డు గాంచి యగ్గుణముల( బొరయకుండు. 281 
ప్రతిపదార్థం: పాంసువాతము= దుమ్ము ప్రోవు; అనిలున్‌+చెందునట్టు= గాలిని చేరేవిధంగా; సత్త రజస్‌+తమంబులు= సత్యం, 
రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు; విశుద్దున్‌= పరిశుభ్రమైన; అంతర్‌+ఆత్మున్‌= లోపలి ఆత్మను - పరమాత్మను; పొందున్‌= 


618 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేరును; బుధు(డు= పండితుడు; సత్‌+వివేకమునన్‌= మంచి జ్ఞానంతో; తద్‌+అంతరంబు= వాటి భేదం; కాంచి= చూచి - 
గ్రహించి; ఆ+గుణములన్‌= ఆ మూడు గుణాలను; పొరఠయక+ఉండున్‌= పొందకుండా ఉంటాడు. 


తాత్సర్యం: దుమ్ము, ధూళి పోగులుగా నిర్మలవాయువులో కలిసినట్టుగా, సత్యము, రజస్సు, తమము అనే 
త్రిగుణాలు విశుద్దుడైన అంతరాత్మలో చేరుతున్నాయి. పండితుడైనవాడు మంచివివేకంతో ఆ గుణాల భేదాలు 
గ్రహించి, వాటికి దూరంగా ఉంటాడు. ఆ గుణాలు తనను అంటుకొననివ్వడు. 


విశేషం: అలం: ఉపమ. విధ్యవలన వివేకం కలగవచ్చును. అయితే ఈ విద్య ఉన్న (ప్రతిచోటా వివేకం ఉండాలనే నియమం 
లేనట్టుగా లోకవృత్తాంత పరిశీలన వలన (గ్రహించవచ్చును. కాబట్టి “విద్యచే భూషితుండయి వెలయుచున్నం దొడరి వర్దింపనగు( 
జుమీ దుర్ణనుండు” వంటి సూక్తులు పుట్టాయి. వివేకం విషయంలో అటువంటివి ఏమీ వినిపించవు. కాగా వివేకం విద్యను మించినది. 
క.  వేదాంతవిదు(డు దుర్లభు(। డాదరము ప్రవృత్తి లక్షణాన్వితమగు कं 

ర్మోదయమంద కలుగు నది । లే దరయ నివృత్తి సాఖ్య లీనత్వమునన్‌. 282 


ప్రతిపదార్థం: వేదాంతవిదు(డు= వేదాంతం - తత్యం తెలిసినవాడు; దుర్హభు(డు= కష్టంతో లభించేవాడు - అరుదుగా దొరికేవాడు; 
ఆదరము= అభిమానం; ప్రవృత్తి లక్షణ+అన్వితము+అగున్‌= ప్రవర్తించటం అనే గురుతుతో కూడినది అగును - (ప్రవృత్తికి కారణ 
మగును; అందున్‌+అ= దానియందే - ఆ (ప్రవృత్తియందే; ధర్మ+ఉదయము= పుణ్యపు పుట్టుక; కలుగున్‌= ఏర్పడుతుంది; 
అరయన్‌= పరిశీలించగా; నివృత్తి సౌఖ్యలీనత్వ మునన్‌= నివృత్తి (ప్రవృత్తికి వ్యతిరిక్తమైనది)వలన సౌఖ్యమున మగ్నమగుటలో; అది= 
ఆ ధర్మోదయం - పుణ్యం కలగటం; లేదు= ఉండదు. 
తాత్సర్యం: భూమిమీద తత్త్యవేత్త అరుదుగా లభిస్తాడు. తత్త్యవేత్తలు కానివారిలో (ప్రకృతి సహజలక్షణాలు 
ఉంటాయి. వారు సత్త్యరజస్తమోగుణాలు గలవారై ఉంటారు. వారిలో ఉండే ఆదరం - అంటే వస్తువులయెడ, 
వ్యక్తులయెడ ఉండే అభిమానం వారిని లోకవ్యవహారాలలో |(ప్రవర్తించేటట్లు చేస్తుంది. ఆ (ప్రకృతి లక్షణం ఒక 
విధంగా ఉత్తమమే. ఎందుకంటే (ప్రవృత్తిమార్గంలో ఉన్నపుడే నరుడు పుణ్యాన్ని ఆర్డించగలడు. (ప్రవృత్తిమార్గానికి 
భిన్నమైనది నివృత్తిమార్గం-అంటే లోకవ్యవహారాలకు దూరంగా వాటినుండి మరలి ఉండటం. ఆ విధంగా 
అంతర్ముఖుడై ఉన్న నరుడికి పుణ్యార్ణన చేసే వీలు ఉండదు. 
క. ఆర్యులు బ్రవృత్తి లక్షణ । కార్యంబులచేత( జేసి గ్రాహ్యము నగు త 

ద్దుర్యత్వ మందు విడువర । నార్యములగు మదనమద భయక్రోధాదుల్‌. 283 
ప్రతిపదార్థం: ఆర్యులున్‌= పూజ్యాలు కూడా - మంచివారును; (ప్రవృత్తి లక్షణ కార్యంబులచేతన్‌+చేసి= (ప్రవృత్తికి గుర్తు అయిన 
క్రియల కారణాన; (గ్రాహ్యమున్‌+అగు= (గ్రహింపదగ్గదే అయిన; తద్‌+ధుర్యత్వమందున్‌= ఆ కార్యభారం వహించేవాని తనంలో- 
కార్యభారం వహించే సందర్భాన; అనార్యములు+అగు= మంచివి కానివి అగు; మదన+మద భయఃక్రోధ+ఆదుల్‌= మన్మథ 
(వికారం), మదం, భయం, (క్రోధం, మొదలైనవాటిని; విడువరు= వదలిపెట్టరు. 
తాత్సర్యం: నరులు పూజ్యూలే అయినా, వారు (ప్రవృత్తిమార్గాన పయనిస్తున్నపుడు వివిధ విధినిషేధాలను పాటిస్తూ 
సెక్కుకార్యాలు నిర్వహిస్తూ ఉండవలసి వస్తుంది. ఆయా కార్యభారాలను వహించే సందర్భాలలో వారు, చెడ్డవి 
అని తెలిసికూడా మన్మధథవికారాలను గాని, మత్త్తునుగాని, భయషక్రోధాది భావాలను గాని విడిచిపెట్టలేరు. అవి 
వారి కార్యభారవహనసమయాన తప్పక కావలసివస్తాయి. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 619 


తే. వినుము దేహాభిమానికి వీని నెల్ల। దొటి(గ దొరకొన దెంత శాంతునకునైన( 

గాన ఏమిట దేహాభిమాన మెడలు । నట్టి చూ పభ్యసించు వేదాంతవిదు(డు. 284 
ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; ఎంత శాంతునకున్‌+ఐనన్‌= ఎంతగా శాంతిని పొందినవానికైనా; దేహ+అభిమానికిన్‌= 
శరీరంపట్ల (ప్రేమగలవాడికి; వీనిని+ఎల్లన్‌= వీటిని అన్నింటిని - మదన మదభయ (క్రోధాదులను; తొఖు(గన్‌+దొరకొనదు= విడువ 
వీల్పడదు; కాన= కాబట్టి; వేదాంత విదు(డు= తత్త్యవేత్త; ఏమిటన్‌= దేనిచేత; దేహ+అభిమానము= శరీరం పైన ఆదరం; ఎడలున్‌= 
తొలగునో; అట్టి చూపు= ఆ విధమైన (శరీరాభిమానాన్ని దూరంచేసే) చూడ్కి; అభ్యసించున్‌= నేర్చుకొంటాడు. 
తాత్సర్యం: ఎంత శాంతిని వహించినవాడైనా, శరీరంమీద అభిమానం ఉన్నంత కాలం, అతడు ఈ పరిత్యాజ్యా 
లయిన మదనమదభయక్రోధాది దుర్లక్షణాలను విడిచిపెట్టలేడు. కారణం శరీరాభిమానమే. కాబట్టి తత్త్వవేత్త 
అయినవాడు, ముందుగా దేనిద్యారా ఈ దేహాభిమానం తొలగించవచ్చునో - ఆ పద్దతిని అలవరచుకొనాలి. ఆ 
విధమైన చూపు అతడిలో రావాలి. 
©. అడవి సొచ్చి యంతకంతకు నవులకు । నతికుతూహలమున ९6 యరిగి 

చూచుచుండునట్లు సూవె సంసార కా । ననము 280८5०८ దిరుగు జనుల నడపు. 285 


ప్రతిపదార్థం: సంసార కాననమునందున్‌= కుటుంబము అనే అడవిలో; తిరుగు= సంచరించు; జనుల నడపు= ప్రజల నడత; 
అడవి+చొచ్చి= అరణ్యాన ప్రవేశించి; అంతకున్‌+అంతకున్‌= అంతకంటె, అంతకంటె; అవులకున్‌= ఆవల (ప్రదేశానికి - అవతలి 
స్థలానికి; అతికుతూహలమునన్‌= ఎక్కువ ఉత్కంఠతో; అరిగి+అరిగి= నడచి నడచి; చూచుచున్‌+ఉండునట్లు+చూవె!= చూస్తూ 
ఉండునట్టు సుమా! 
తాత్సర్యం: ఈ సంసారం ఒక అరణ్యం. సంసారాన పడి జీవించటమంటే - అడవిలో పడి నడవటం. అడవిలోపడి 
నడచేవాడు. ఒకచోట ఆగక, అంత కంతకు పైపైకి నడిచివెళ్ళుతూ ఉత్కంఠతో ఆయా దృశ్యాలను” చెట్టు చేమల, 
పక్షులు సరీసృపాల, సాధు (క్రూరజంతువుల వింత వింత తీరుతెన్నులను చూస్తూ తిరుగుతూనే ఉంటాడు. ఈ 
లోకాన సంసారీ అంతే. సంసారంలో ఒక దశనుండి మరొక దశకు, ఒక స్థితినుండి మరొక స్థితికి చేరుకొంటూ 
నిరంతరం పరి(భ్రమిస్తూ విస్తుపోతూనే ఉంటాడు. అతడికి నిజమైన సుఖమూ శాంతీ లభించవు. 
విశేషం: అలం: రూపకానుప్రాణితోపమ. 
క్ర విను తెవు లుడుప(గ భేషజ । మునకుం దలకొనిన చందమున మది సత్యం 

బును శౌచము శమమును దమ । మును నెలకొలుపంగవలయు మోహచ్చ్యతికిన్‌. 286 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము; తెవులు= రోగం; ఉడుప(గన్‌=పోగొట్టుకొనటానికై; భేషజమునకున్‌= మందుకొరకు; 
తలకొనిన చందమునన్‌= ప్రయత్నించిన ఏధాన; మదిన్‌= మనస్సునందు; సత్యంబును= సత్య(వ్రతం - నిజం చెప్పుటం - చెప్పింది 
చెయ్యడంవంటి నియమపాలన; శౌచము= శుచిత్వం - పరిశుభ్రత; శమమును= శాంతిని; దమమును= దాంతిని - ఇంద్రియ 
నిగ్రహాన్ని; మోహ చ్యుతికిన్‌= శరీరంమీది వ్యామోహం జారిపోవటానికి; నెలకొలుపంగన్‌+ వలయున్‌= ఏర్పరచుకొనాలిస్థాపించుకొనాలి. 
తాత్సర్యం: రోగం పోవటానికి మందు కావాలి. మందుకొరకు యత్నించి పొందవలసి ఉంటుంది. ఆ విధంగానే 
శరీరంమీది వ్యామోహమూ ఒక రోగమే. దానిని పారద్రోలాలంటే నరుడు తన మనస్సులో సత్యాన్ని, పరిశుభ్రతను, 
నిగ్రహాన్ని, శాంతిని నెలకొల్పుకొనాలి. ఈ సద్దుణాలన్నీ భేషజంవలె పనిచేసి, నరుడికి శరీరాభిమానం నుండి 
ముక్తిని ప్రసాదిస్తాయి. 


విశేషం: అలం: ఉపమ. 


620 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. భూమి మొదలుగ( గల భూతములకు నింద్రి । యముల కన్నింటికిని సత్వ మాదియైన 
గుణములకు నెల్ల జగములకును దదీశ్వ । రునకు నరయ నహంకార మునికిపట్టు. 287 


ప్రతిపదార్థం: భూమి మొదలుగన్‌+కల= భూమి మొదలయిన; భూతములకున్‌= మూలపదార్జాలకు ~ నీరు, తేజస్సు, గాలి, 
ఆకాశాలకు; ఇం(ద్రియములకున్‌+అన్నిటికినిన్‌= కన్ను, ముక్కు, లోనైన ఇంద్రియాలన్నింటికీ; సత్త్యము+ఆది+ఐన= సత్యం 
మొదలయిన; గుణములకున్‌= రజస్సు తమస్సు అనే ప్రాథమికమైన గుణములకు; ఎల్ల జగములకును= అన్నిలోకాలకూ; తద్‌+ 
ఈళశ్వరునకున్‌= ఆ లోకాల అధిపతులకూ; అరయన్‌= ఆలోచించగా; అహంకారము= 'నేను అనే భావం” అహంకారం; ఉనికిపట్టు= 
నివాసస్థలం. 
తాత్సర్యం: ఈ సర్వస్నష్టి పంచభూతాత్మకం. అయితే ఆ పంచభూతాలకూ, (ప్రాణులకున్న ఇం(దెయాలకూ, 
ప్రాథమికమైన సత్త్యరజస్తమోగుణాలు మూడింటికీ - ఇంతెందుకు ఎల్లలోకాలకూ, ఆ లోకాలను ఏలే అధిపతులకూ 
ఆవాసస్థానం అహంకారం. ఒక్క అహంకారంవలన ఈ లోకాలు, ప్రాంతాలు లోకేశ్యరులూ ఈ సర్వమూ 
(व అన్నిటికీ మూలం అహంకారం. 
ख.  స్మృతియు సంప్రీతియును బ్రసన్నతయు మటియు । నీద్భశములును సత్తగుణోదితములు 

రాగలోభ రోషాదులు రాజసములు । దర్పశోక ప్రముఖములు దామసములు. 288 
ప్రతిపదార్థం: సృతియున్‌= స్మరణం - తలచుట; సం ప్రీతియును= మంచి సంతోషం; ప్రసన్నతయున్‌= కలతలేకుండా ఉండటం; 
మటణియున్‌= ఇంకను; ఈదృశములును= ఇటువంటిపీ; సత్త్వ గుణ+ఉదితములు= సత్యం అనే గుణం వలన కలిగినవి; రాగలోభ 
రోష+ఆదులు= ఆసక్తి, పేరాస, (క్రోధం మొదలయినవి; రాజసములు= రజోగుణ సంబంధులు; దర్ప శోక (ప్రముఖములు= 
పొగరు, ఏడుపు మొదలయినవి; తామసములు= తమోగుణ సంబంధి లక్షణాలు. 
తాత్సర్యం: స్మరణం, సంతోషం, కల్మషరాహిత్యం ఇంకా ఇటువంటి సల్లక్షణాలు సత్వగుణంవలన కలిగేవి. ఆసక్తి, 
సేరాస, (క్రోధం మొదలయిన లక్షణాలు రజోగుణంవలన ఏర్పడేవి. పొగరు, ఏడ్సు మొదలయినవి చివరిదైన 
తమోగుణం నుండి కలుగుతాయి. 


కృ జానమునకు నగుణసం । తానం బడంబుగాన తత్పతిహతిక 
a ౧ =| చై = 


పూని మును సాౌాత్వికమునను । మానస మూన్సంగ వలయు మహనీయథ్యతిన్‌. 289 
ప్రతిపదార్థం: జ్ఞానమునకున్‌= ముక్తి సంబంధమైన తెలివికి; ఆ+గుణ సంతానంబు= ఆ (మూడు) గుణాల సమూహం; అడ్డంబు= 
అవరోధం; కాన= కాబట్టి; తద్‌+(ప్రతిహతికై= దాని (ఆ అడ్డం) తొలగింపునకై (ప్రతిక్రియకొరకు; మును= ముందుగా; పూని= 
యత్నించి; మానసము= మనస్సు; మహనీయ ధృతిన్‌= ఆరాధించదగ్గ ధైర్యంతో; సాత్మికమునను= సాత్తిక గుణమునందు; 
ఊన్పంగన్‌+వలయున్‌= నిలుపవలెను. 
తాత్సర్యం: లౌకికమైన తెలివితేటలు విజ్ఞానమనీ, అలౌకికమైన ఆధ్యాత్మమైన తెలివితేటలు జ్ఞానమని 
విజ్ఞాలంటారు. ఆ జ్ఞానం కలుగటానికి ఈ సత్యరజస్తమోగుణాలు అడ్డంగా ఉంటాయి. ఆ అడ్డు తొలగించుకొనాలంటే 
ముందుగా ఆ గుణాలలో ఉత్తమమైన సత్వగుణాన్ని మనస్సున ప్రయత్నపూర్వకంగా (ప్రతిష్థించుకొనాలి. ఆ విధంగా 
మనస్సును సత్త్యగుణంతో నింపాలంటే నరుడికి ఇతరులు ఆరాధించదగ్గ గొప్ప ధైర్యబల ముండాలి. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 621 


విశేషం: సంసారంలో ఉంటూ సత్త్యగుణాన్ని మనస్సున నిల్పి వ్యవహరించగలగటం, నిజంగా ఎంతో ఆరాధనాభాజనమైన ధైర్యం 
ఉంటే గాని కుదరదు. ఎందుకంటే చుట్టూ విరుద్దవాతావరణం ఉంటుంది. ఏ పాటిగా పూనిక తప్పినా రజస్సునకో, తమస్సునకో 
జారిపోయే ప్రమాదముంటుంది. అందుకనే పూని’, 'మహనీయధృతి' అంటూ నొక్కిచెప్పవలసి వచ్చింది. 
క్ర విను సాత్వికములు మది నెల । కొని రాజసతామసములకును వినతత్వం 

బొనరించు( బదంపడి స । త్వనిరూఢత బోధసంపదకు హేతు వగున్‌. 290 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము; సాత్మికములు= సత్త్యగుణ సంబంధి లక్షణాలు; మదిన్‌= మనస్సును; నెలకొని= పాదుకొని; 
రాజస తామసములకును= రజస్తమోగుణాలకు చెందిన లక్షణాలకు కూడా; వినతత్వంబు= లొంగిపోయినతనమును; ఒనరించున్‌= 
కలిగిస్తాయి; పదంపడి= ఇంకను; సత్త్యనిరూఢత= సత్వగుణం గట్టిగా నెలకొని ఉండటం; బోధ సంపదకున్‌= జ్ఞానసంపత్తికి; 
హేతువు+అగున్‌= కారణమగును. 
తాత్సర్యం: మనసున సత్వగుణసంబంధమైన లక్షణాలు నెలకొన్నట్లయితే ~ అవ ఇతర రాజసమైన, తామసమైన 
లక్షణాలు వీగిపోయేటట్టు చేయగలవు. పైగా మనస్సు సత్త్యగుణ సంభరితమై ఉండటం బ్ఞానావిర్భావానికి కారణంగా 
కూడా పరిణమిస్తుంది. 
తే. = ॐ లహంకారమున( గల్లు గ్రియలవలన । దేహసంబంధ మెడలక తిరుగవలయు 

జన్మపర్యాయములయందు జన్మ మనగ । మిళితనవశుక్షశోణితకలితవృత్తి, 291 
ప్రతిపదార్థం: అహంకారమునన్‌= అహంకారం - నేను అనే భావం వలన; |క్రియలు= కార్యాలు - పనులు; కల్లున్‌= ఏర్పడతాయి; 
క్రియలవలనన్‌= పనుల కారణాన; దేహసంబంధము= శరీరంతోడి చుట్టరికం; ఎడలక= తొలగక; జన్మపర్యాయములఅందున్‌= 
పుట్టుకల (క్రమంలో; తిరుగన్‌+వలయున్‌= తిరుగవలసి ఉంటుంది; జన్మము+అనయగన్‌= పుట్టుక అంటే; మిళిత నవ శుక్ల శోణిత 
కలిత వృత్తి= కలిసిన కొత్త ఇం(ద్రియ రక్తములతోడి (బ్రతుకు - ఇం(ద్రియరక్తములు కొత్త కొత్తగా కలుస్తుంటే, పుట్టుతూ ఉండాలి. 
తాత్సర్యం: అహంకారం సకల లోకాలకే కాక లోకేశ్య్వరులకూ ఉనికిపట్టని (గ్రహించి ఉన్నాం. ఆ అహంకారమే 
జీవుల సకల కార్యాలకూ మూలం. ఆ కార్యనిర్వహణం జరుగుతున్నంతవరకు, € కార్యకలాపాల ఫలితాలుగా 
పాపపుణ్యాలు కలుగుతూనే ఉంటాయి. ఆ పాపపుణ్యాల అనుభవంకొరకు (ప్రాణి దేహం ధరించి, జననమరణ 
చక్రానపడి, (కిందికీ మీదికీ తిరుగుతుండటం తప్పనిసరి. ఇంతకూ జననమంటే, పురుషుడి శుక్లం, (స్తీ శోణితాల 
కలయికతో రూపుదిద్దుకొనటమే. 
ఆ. మూత్రమున(బురీషమున నూనుచును గర్భ । మున బ్రవర్ధనమ్ము( బొంది వెడలి 

సంతతానుబంధ సంసార దుఃఖ ని । ర్మగ్ను( డగుచు నుండు మానవుండు. 292 
ప్రతిపదార్థం: మానవుండు= నరుడు; మూ(త్రమునన్‌= నీరుడితో; పురీషమునన్‌= మలంతో; ఊనుచును= ఆనుచు- 
అంటుకొంటూ; గర్భ మునన్‌= కడుపునందు; (ప్రవర్హనమ్మున్‌+పొంది= పెరుగుటను 506" - పెరిగి; వెడలి= బయటపడి; సంతత+ 
అనుబంధ సంసార దుఃఖ నిర్మగ్నుడు= ఎల్లప్పుడు వెన్నంటి ఉండే సంసారమనే దుఃఖాన మునిగినవాడై; అగుచున్‌= బాతూ; 
ఉండున్‌= జీవిస్తాడు. 
తాత్సర్యం: నరుడి జన్మ దుఃఖమయమేగాదు, రోతగొల్పునది కూడా. మలమూ(తాల నడుమ గర్భాన పెరిగి, 
బయటపడి, ఇక అప్పటినుండి నిరంతరం సంసారంతో బద్దుడైపోయి, తొలుత శిశువుగా, తనయుడుగా దానిలో 
చేరిన తాను చివరకు ముదుసలిగా తాతగా మారేంతవరకు దుఃఖంలో కూరుకొనిపోతున్నాడు. 


622 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: खण्ड దృష్టితో చూచినపుడు సాంసారిక బీవనం కేవలం గతానుగతికంగానే కాక, సారీనంగా దుఃఖమయంగా కూడా 
కనిపిస్తుంది. 
క ఇంతకు మూలము దృష్టా । తంతులతయ వత్స! వినుము దానికి నడరం 

గాంతాజనంబు దొలు ప్రా(। కింత యెటి(గి తృష్ట తొజి(గు టిచ్చు విముక్తిన్‌. 293 
ప్రతిపదార్థం: వత్స!= బిడ్డా! ధర్మనందనా!; ఇంతకున్‌= ఈ అంతటికిని; మూలము= హేతువు; తృష్ట్ణాతంతులత+అ= సపేరాస 
అనే शरत; వినుము= ఆలకించుము; దానికిన్‌= ఆ తీగకు; అడరన్‌= అతిశయించగా; కాంతాజనంబు= (స్తీజనం; తొలుప్రాకు= 
పాకుడు కొరకు నిలువుగా కొట్టిన కొయ్య - ఆలంబనం - ఊతం; ఇంత+ఎటణీగ= ఈ వధం (గ్రహించి; తృష్ల్ణ+తొణుగుట= 
పేరాసను వదలటం; విముక్తిన్‌= మోక్షమును - సంసారబంధమునుండి ఎడబాటును; ఇచ్చున్‌= ఒసగును. 
తాత్సర్యం: ఈ నిరంతర సంసారబంధానికి, ఎడతెరపి లేక తిరిగే జనన మరణ చక్రానికి ఏకైక మూలం ఆశ 
అనే తీగ. ఆ ఆశాలత ఎగ।బ్రాకటానికి పాకుడు కొయ్యగా సంసారంలోని (స్రీజనం ఉపయోగపడుతున్నది. ఈ 
నిజం తెలిసి, ఆశను విడిచిపుచ్చగలిగితే, సంసారబంధం నుండి, జనన మరణ చ(క్షభ్రమణం నుండి బయట 
పడవచ్చును. 


విశేషం: అలం: రూపకం. 


క జ్ఞానాజ్ఞానంబులకుం । దాన యుపాశ్రయము బుద్ది తత్వాహంకా 
రానూన లక్షణాఢ్యం । బైన యెటుక దాని జీవు( డని చెప్పు శ్రుతుల్‌. 294 


ప్రతిపదార్థం: బుద్ది= నరుడి మతి; జ్ఞాన+అజ్ఞానంబులకున్‌= జ్ఞానానికీ, అజ్ఞానానికీ - రెండింటికీ; తాను+అ= తానే; 
ఉప+ఆ(శ్రయము= ఆలంబనం - ఆధారం; తత్త +అహంకార+అనూన లక్షణ+ఆధఢ్యంబు+ఐన= సత్యం అహంకారం (నేను అనే 
భావం) అనే గొప్ప లక్షణాలతో సంపన్నమైన (కూడిన); ఎుక= పరిజ్ఞానం - తెలివి; దానిన్‌= ఆ ఎరుకను; (శ్రుతుల్‌= వేదాలు; 
జీవుడు+అని చెప్పున్‌= జీవి అని పేర్కొంటాయి. 
తాత్సర్యం: (ఇక్కడ బుద్దినీ, జీవుడినీ విడివిడిగా వాటి లక్షణాలతో (ప్రదర్శిస్తున్నాడు.) బుద్ది జ్ఞానానికి, అజ్ఞానానికి 
- రెండింటికీ ఆధారం. బుద్దివేరు, బీవుడు వేరు. ఇక జీవుడి లక్షణాలు ఏమిటంటే - అతడే తత్త్యం, సృష్టిలోని 
చిట్టచివరి సత్యం; అతడే అహంకారం కూడా. ఈ అహంకారం కారణంగానే అహంకారలక్షణంతో ఉన్నన్నాళ్ళు 
సంసారయాతత్ర సాగిస్తున్నాడు జీవుడు. అతడే తత్త్యలక్షణసంపన్నుడైతే ముక్తుడైపోతాడు. 
©. అతడు కాలకలిత మైన కర్మమున సం । సార వర్తనంబు సల్పుచుండు 

స్వప్న సంప్రవృత్తి సలిపెడు నరుమాడ్కి । నింద్రియములతోడ నెనయ బెరసి. 295 


ప్రతిపదార్థం: అత(డు= ఆ జీవుడు; కాలకలితము+ఐన= కాలంచేత సంపాదితమైన - కూడబెట్టబడిన; కర్మమునన్‌= కర్మవలన; 
సంసార వర్తనంబు= కుటుంబ జీవనం; స్వప్న సం(ప్రవృత్తి= కలలో ప్రవర్తనను; చలిపెడు= చేసెడు; నరుమాడ్కిన్‌= మానవుడివలె; 
ఇం(ద్రియములతోడన్‌= బ్ఞాన కర్మ ఇంద్రియాలతో; ఎనయన్‌+బెరసి= కలయవ్యాపించి; చలుపుచున్‌+ఉండున్‌= చేస్తూ ఉంటాడు. 
తాత్సర్యం: ఆ బీవుడు కాలసంపాదితమైన కర్మ కారణాన సంసారం చేస్తూ ఉంటాడు. సంసారంలోని వివిధ 
కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు. అయితే నిజానికి తత్యరూపుడైన అతడు సంసారి కాజాలడు. అయినా కర్మవశాన 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 623 


సంసారజీవనం తప్పదు. అందువలన బీవుడు చేసే ఈ సాంసారిక (ప్రవర్తనలు ఎట్లాంటి వంటే కలలో నరుడు 
చేసే క్రియలవంటివి. (క్రియల నిర్వహణకు ఇంద్రియాల తోడ్చాటు తప్పుదు కాబట్టి, ఆయా ఇంద్రియాలతో కలిసి 
ఆయా కర్మలు స్పప్షంలోవలె చేస్తూ ఉంటాడు అతడు. 
విశేషం: అలం: ఉపమ. 
ख. రాగ పరిలిప్తమానస । యోగంబున నింద్రియంబు లుల్లసితము © 

భోగు లగుట యుడిపిన నప । రాగత సంసార దుర్విరామము సేయున్‌. 296 
ప్రతిపదార్థం: ఇం(ద్రియంబులు= జ్ఞాన ~ కర్మ ఇంద్రియాలు; రాగపరిలిప్తమానస యోగంబునన్‌= అనురాగంతో పూయబడిన 
మనస్సు యొక్క కలయికతో; ఉత్‌+లసితములు+ఐ= బాగా ఆడబడినవై (క్రీడించినవై); భోగులు+అగుట= భోగించునవిగా 
అగుట(ను); ఉడిపినన్‌= మాన్సినచో; అపరాగత= తొలగిన అనురాగం; సంసార దుర్‌+విరామము= సంసారముయొక్క చెడు 
ముగింపును; చేయున్‌= కలిగించును. 
తాత్సర్యం: నరుడి ఇం(ద్రియాలు అనురాగపు పుంత కలిగిన మనస్సుతో కలిసి భోగాలలో (ప్రవర్తిస్తూ, భోగులుగా 
అనుభోక్తలుగా మారుతున్నాయి. వాటి ఆ భోగలాలసను మాన్సగలిగితే, నరుడిలో అపరాగత్వం - అనురాగరాహిత్యం 
~ అనురాగం తొలగిపోవటం ఏరొడుతుంది. ఆ ७७0९९९० వలన సంసారం నుండి విముక్తి పొందవచ్చును. 

J వ ద र) 

క్ర పురుషు ९8९ భూతములను । బురుషులలో భూమిసురులు భూమిసురులయం 

దరయంగ మంత్రవేదులు । వరు లధికులు బోధయుతులు వారలకంటెన్‌. 297 
ప్రతిపదార్థం: అఖిల భూతములను= ఎల్ల ప్రాణులలో; పురుషులు= నరులు; పురుషులలోన్‌= నరులలో; భూమిసురులు= 
బ్రాహ్మణులు; భూమిసురులఅందున్‌= బ్రాహ్మణులలో; అరయంగన్‌= పరిశీలిస్తే; మం[త్రవేదులు= మం(త్రం తెలిసినవారు - వేదం 
చదిఏనవారు; వరులు= డ్రేష్టులు; వారలకంటెన్‌= ఆ మం|[త్రవేత్తలకంటె; బోధయుతులు= జ్ఞానవంతులు; అధికులు= ఎక్కువైనవారు 
- ఉత్తములు. 
తాత్సర్యం: సృష్టిలోని ప్రాణిజాతు లన్నింటా మానవులు శ్రేష్టులు. మానవులలో (బ్రాహ్మణులు ఉత్తములు. 
బ్రాహ్మణులలో మం(త్రవేత్తలు అధికులు. వారికంటెను జ్ఞానవంతులు ఉత్తములు. (సృష్టిలో సర్యోన్నతమూ, 
సర్యోత్కృష్టమూ అయిన పదార్థం జ్ఞానమన్నమాట.) 
క్ర జ్ఞానంబు దృష్టి నరునకు(। గాన నయనహీను నడపు కరణి యగుట బ్ర 

జ్ఞాన విహీనుని నడవడి । దీని నెబు(గ వలయు నెటుక దెచ్చికొనంగన్‌. 298 
ప్రతిపదార్హం: నరునకున్‌= మానవుడికి; దృష్టి= చూపు; జ్ఞానంబు= జ్ఞానం - (తెలివి); కాన= కావున; (ప్రజ్ఞాన విహీనునిన్‌= 
నడవడి- జ్ఞానం లేనివాడి నడత; నయన హీను నడపు కరణి+అగుటన్‌= కన్నులు లేనివాడి నడత వంటిది అగుటచేత; 
ఎఖుక+తెచ్చికొనంగన్‌= జ్ఞానం సంపాదించటానికి; దీనిన్‌= ఈ విషయమును - జ్ఞానహీనుడు నయనహీనుడను విషయమును; 
ఎణు(గన్‌+వలయున్‌= తెలిసికొనవలెను. 
తాత్సర్యం: మానవుడికి నిజమైన చూపు జ్ఞానమే గాని, కన్ను కాదు. కాబట్టి జ్ఞానహీనుడి నడత గుడ్డివాడి 
నడకవంటిది. జ్ఞానార్థిఅయినవాడు జ్ఞానార్దనకు ముందుగా ఈ విషయాన్ని (గ్రహించాలి. 

ॐ ॐ ॐ జ 


విశేషం: అలం: ఉపమ. 


624 శ్రీమదాంధ్ర మహాభారతము 


క క్షమయును సత్యంబును శౌ । చమును సుధర్మములు! బ్రహ్మచర్యం బత్యు 
త్తమ ధర్మము; వానికి 28 । త్రము నలవటుపంగవలయు ధైర్యము 2९8. 299 


(ప్రతిపదార్థం: క్షమయును= ఓర్పూ; సత్యంబును= సత్యవ్రతమూ - సత్యం చెప్పడం, సత్యంగా (ప్రవర్తించటం; శౌచమును= 
శుచిత్వము ~ శుభ్రత - శారీరక మానసిక పరిశుద్దత - ఈ మూడూ; సుధర్మములు= మంచి ధర్మాలు; (బ్రహ్మచర్యంబు= 
(బ్రహ్మచారి తనం - గార్హస్థ్యానికి ముందు ఆచరించే ధర్మం; అతి+ఉత్తమ ధర్మము= మిక్కిలి (శ్రేష్టమైన ధర్మం; వానికిన్‌= 
ఆ ధర్మాల - క్షమా, సత్య శౌచ (బ్రహ్మచర్య ధర్మాలకొరకు - వాటి ఆచరణకై; ధైర్యము పేర్మిన్‌= ధైర్యము - ధీరుడి స్వభావంయొక్క 
అతిశయంతో; చిత్తమున్‌= మనస్సును; అలవణుపంగన్‌+వలయున్‌= అలవాటు చేయాలి. 
తాత్సర్యం: జ్ఞానార్దనకు ముందు నరుడు ధర్మాధర్మవివేకంతో ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాలలో ఓర్పు, సత్యం, 
బహిరంతళ్ళుభ్రత ఉత్తమమైనవి. ఆ తరువాత (బ్రహ్మచర్యం అతి శ్రేష్టధర్మం. ఈ ధర్మాలయెడ మనస్సును 
అనుకూలంగా మలచటానికి నరుడిలో గొప్పు ధైర్యం కావాలి. మనస్సును ఈ ధర్మాల ఆచరణకు (క్రమంగా 
అలవాటు చేయాలి. 
విశేషం: సద్ధ్దర్మాచరణకు ధైర్యం తప్పనిసరి. సామాన్యులు ధర్మాన్ని సాధారణంగా ఆచరిస్తూనే ఉంటారు. కాని, పరీక్షా సమయాలలో 
కీలకమైన సన్నివేశాలలో ధైర్యశాలి తప్ప ఇతరులు ధర్మానికి కట్టుబడి ఉండలేరు. 
క పరిహాసము భాషణమును । నిరీక్షణము లోనుగా(గ నింద్యంబులు సుం 

దరులయెడ దీని కేమని । చొర(దగ దట్లెన మనసు సొత్తురు సుదతుల్‌. 300 


ప్రతిపదార్థం: సుందరుల ఎడన్‌= అందమైన వనితలతోడి వ్యవహార సందర్భాన; పరిహాసము= గేలి; భాషణము= మాట్లాడుట; 
నిర్‌+-ఈక్షణము= ఎదురుచూడటం; లోనుగా(గన్‌= లోనైనవి (క్రియలు-చేష్టలు); నింద్యములు= నిందించదగ్గవి - పరిహరించదగ్గవి; 
దీనికిన్‌= ఈ మా(త్రపు చిన్న పనికి; ఏమి+అని= (తప్పు) ఏమిటి అని; చారన్‌+తగదు= (ప్రవేశించకూడదు; అట్లు++అయినన్‌= 
అట్లు (ఏమీలేదులే అనికొని చొరబడి) పోతే పోయినచో; సుదతుల్‌= (స్ర్తీలు; మనసు+చొత్తురు= మనస్సున (నరుడి) (ప్రవేశిస్తారు. 
తాత్సర్యం: సౌందర్యవతులయిన వనితలయెడ (బ్రహ్మచారి అతిజాగరూకుడై మెలగాలి. వారితో పరిహాసం, 
సంభాషణం, వారికొరకు ఎదురుచూపు లోనైన చేష్టలు కూడవు. ఆ దీనికేమైనది! దీనిలో తప్పు ఏమిటి? అన్న 
భావంతో వారిలోనికి చొచ్చుకుపోతే, వారు (బ్రహ్మచారి మనస్సులోనికి (ప్రవేశిస్తారు. 
విశేషం: ఈ జాగరూకత, రోగం కలిగిన తరువాత జౌషధసేవనం కంటె, ముందుగానే అసలు రోగ ఆవిర్భావమే లేకుండా 
చూచుకొనే అభిప్రాయంతో తీసికొనవలసినది. 
క. విను మాంసాస్థిమయం బని । వనితాంగము సద్వివేక వైభవమున( గాం 

చిన నందు మది దగుల; దా । పనికిని నాడీ విశుద్ది ప్రాపగు( బుత్రా! 301 
ప్రతిపదార్ణం: పు(త్రా!= కుమారా!; విను= ఆలకించుము; వనితా+అంగము= స్త్రీ శరీరం; మాంస+అస్థిమయంబు+అని= 
మాంసంతో, ఎముకలతో నిండినది అని; సత్‌+వివేకవైభవమునన్‌= మంచి విచక్షణా జ్ఞానంతో; కాంచినన్‌= చూస్తే; మది= 
మనస్సు; తగులదు= చిక్కుకొనదు - (స్తీయెడ; ఆ పనికిని= ఆ (క్రియకు - ఆ విధంగా చూడటానికి; నాడీ విశుద్ది= నాడుల 
- శరీరంలోని రక్తాన్ని ధరించి శరీరమంతా (ప్రాకి ఉండే నరాల వంటివాటి విశుద్దత్వం - వాటి పరిశుభ్రత; ప్రాపు+అగు(న్‌)= 
ఆధారమౌతుంది. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 625 


తాత్సర్యం: వనితల శరీరనిర్మాణాన్ని గమనించి, వాస్తవాన్ని గుర్తిస్తే వారియెడ ఆకర్షణ కలుగదు. మాంసపుటెముకల 
మూట తప్ప అన్యంగాదు ఆ శరీరము అనే మంచి వివేకంతో (స్ర్తీని దర్శిస్తే, బ్రహ్మచారి మనస్సు స్రీని సృశించదు. 
అయితే ఆ దృష్టి ఏర్పడాలంటే, ముందుగా అతడికి శరీరనిర్మాణంలో (ప్రధాన భాగాలయిన నాడుల పరిశుద్దత 
ఆలంబనంగా ఉండగలదు. 


క, శారీరస్థితికి( బ్రథమ । కారణమై యుండు నాడికాదశకము; సం 

చారిక లగు నింద్రియముల । కారయ నాడికలు మటియు నై దమలమతీ! 302 
ప్రతిపదార్థం: అమలమతీ!= నిర్మలమైన బుద్ది కలవాడా! - ధర్మరాజా!; శారీర స్టితికిన్‌= శరీరముయొక్క ఉనికికి; నాడికా 
దశకము= నాడుల పది - పది నాడులు; (ప్రథమ కారణము+ఐ= మొదటి కారణమై; ఉండున్‌= కలవు; ఆరయన్‌= పరిశీలించగా; 
సంచారికలు+అగు= సంచారశకీలములయిన - తిరుగాడే స్వభావంగల; ఇంద్రియములకు - పంచజ్ఞాన ఇంద్రియాలకు; 359९8535 = 
ఇంకను; ఐదు నాడికలు= ఐదు నాడులు (కలవు). 
తాత్సర్యం: ల్‌ २८१०९०६! ధర్మరాజా! శరీరనిర్మాణంలో ఆదికారణాలుగా పదినాడులు ఉన్నాయి. సంచరించే 
స్వభావంగల జ్ఞానేంద్రియాలకు అదనంగా మరి ఐదు నాడికలు ఉన్నాయి. మొత్తం ఈ పదిహేను నాడులూ 
శరీరాన్ని నిలుపుతున్నాయి, నడుపుతున్నాయి కూడా 
విశేషం: యోగవిద్యాభ్యాసంలో ఈ నాడీపరిజ్ఞానం ఆవశ్యకంగా భావిస్తారు. ఇంద్రియనిగ్రహం నాడీపరిజ్ఞానంతో ముడిపడి ఉన్నట్లు 
భావిస్తారు. 
తే, స్టూల భంగులు పదియును సూక్షభంగు । లైదు నివి; వీనికంటె నత్యంత సూక్ష్మ 

భంగి హృదయంబు నడుముగా( బర(గియున్న । నాడియది సర్వగత యగు జూడ జూడ. 303 
ప్రతిపదార్థం: స్టూలభంగులు= బలసిన (పెద్ద) విధముగలవి - పెద్దవి; పదియును= పదీ - పైన చెప్పినవి; సూక్ష్మభంగులు= 
సన్నని విధం గలవి - వెదికితేగాని కనిపించనివి; ఐదును= ఐదూ (ఇం(ద్రియాలకు చెందినవి); ఇవి= ఈ సై వివరించబడినవి; 
వీనికంటెన్‌= ఈ పదిహేనింటికంటె; అతి+అంత+సూక్ష్మ భంగి= మిక్కిలి సన్ననైన విధంగలది; హృదయంబు= మనస్సు; 
నడుముగాన్‌+పర(గి+ఉన్న= మధ్యభాగంగా ఒప్పే; నాడి+ఆది= ఆ నాడి - ఆ (ప్రసిద్దమైన నాడి; చూడన్‌+చూడన్‌= చూడగా 
చూడగా; సర్వగత+అగున్‌= అంతటను ఉండేది - శరీరమంతా వ్యాపించి ఉండేది జౌతుంది. 
తాత్సర్యం: శరీరనిర్మాణానికి (ప్రథమకారణాలుగా పేర్కొనబడ్డ నాడులు పది - స్టూలమైనవి. ఆ తరువాత 
పంచేం(ద్రియాలకు ఆధారమైన నాడికలు (చిన్న నాడులు) ఐదూ సూక్ష్మమైనవి. చూచినంత మా(త్రాన కనిపించేవి 
కావు అవి. ఈ రెండు ఏధాలయిన నాడులు - స్టూలసూక్ష్మ రూపాలలో ఉండేవి కాకుండా, మరొక అతిసూక్ష్మనాడి 
ఉన్నది. దానికి మనస్సు మధ్యభాగంగా ఉంటుంది. ఆ అతిసూక్ష్మనాడి హృదయగతమైనది. దానిని చూస్తూ చూస్తూ 
పోతే అది అంతటా వ్యాపించి, అంతా తానే అయి ఉంటుంది. 


క్ర ఆ చూపు మరిగి చిత్తం । బే చవికిం బోదు; పోయె నేని మరలుపన్‌ 

గోచరమగు వెలిచవులం । బాచిన లోచవిన నిలిచి పరమాత్త( గనున్‌. 304 
ప్రతిపదార్థం: ఆ చూపు= (పైన విరించిన) హృదయగతనాడిపై చూపు - అంతర్‌ దృష్టిః; మరిగి= అలవాటుపడి; చిత్తంబు= 
మనస్సు; ఏచవికిన్‌= ఏ రుచికొరకూ; పోదు= వెళ్ళదు; పోయెను+ఏని= (ఒకవేళ) వెళ్ళినట్లయితే; మరలుపన్‌= మరలించగా- 


626 శ్రీమదాంధ్ర మహాభారతము 


తిరిగి అంతర్‌ దృష్టివైపునకు (త్రిప్పగా; గోచరము+అగు= అనుభూతాలయిన; వెలిచవులన్‌= బయట రుచులను; పాచినన్‌= 
విసర్దించగా - వదలివేసిన పిదప; లోచవిని+అ= లోపలి రుచియందే; నిలిచి= నిలబడి - స్థిరమై; పరమ+ఆత్మన్‌= పరబ్రహ్మ 
స్వరూపమైన దానిని; కనున్‌= చూస్తుంది. 

తాత్సర్యం: హృదయం మధ్యభాగంగా కలిగి, సర్వాంతర్యామిగా ఉండే ఆ సూక్ష్మతమ నాడిపై దృష్టి నిలిపిన 
చిత్తం ఇక దేనినీ కోరక, దేనినీ పట్టించుకొనక ఆ అంతర్‌ దృష్టితో అట్లాగే ఉండిపోతుంది. ఇతర అంశాలజోలికి 
పోదు. ఒకవేళ పోయినా, దానిని తిరిగి మరలించి యథాపూర్వస్థితిలో నిల్సినపుడు ఆ చిత్తం తన అనుభవానికి 
వచ్చిన వెలిచవులను విసర్దించి, సూక్ష్మతమ నాడిపై దృష్టి నిలిపి, అనుభవించిన లోచవిని తిరిగి స్వీకరించి, దానియందే 
నిలిచి పరమాత్మను చూడగలుగుతుంది. 


క ఆ విధము శుక్షగతి గను | భావమునకు గాని పట్టువడదు; వినుము! శు 

క్లావేశము సంకల్పజ 1 మావాసము శుక్లమునకు నఖిలాంగకముల్‌. 305 
ప్రతిపదార్థం: ఆ విధము= ఆ పరమాత్మను కనగల్లిన 'లోచవి”; శుక్షగతి+కను భావమునకున్‌+కాని= ఇం(ద్రియపు పోక(ను) 
పొందే స్థితికిగాని; పట్టు+పడదు= అలవడదు - అనుభవానికి రాదు; వినుము= ఆలకించుము; శుక్ల+ఆవేశము= ०605० 
(ప్రవేశం; సంకల్పజము= ఆలోచనవలన పుట్టేది; అఖిల+అంగకముల్‌= ఎల్ల అవయవములు; శుక్లమునకున్‌= ఇం(ద్రియానికి; 
ఆవాసము= నివాసం - ఉనికిపట్టు. 
తాత్సర్యం: ఆ విధంగా 'లోచవి'తో పరమాత్మను దర్శించగలగటం నరుడిలో ఇం(ద్రియపు పోకడ ఏర్పడేనాటికిగాని 
అలవడదు. ఇం(ద్రియపు ఉ(ద్రేకమనేది సంకల్పంవలన జనిస్తుంది. నరుడి సకల అవయవాలూ శుక్లానికి ఉనికిపట్టులే- 
ఉత్పత్తి హేతువులే. 
క అరయ౮గ సంస్పర్శనమునన । తిరుగుడువడు శుక్ల మనుట తెగే? సంక 

ల్పరతింగలదే? చో(కెడ(। జరింపకుండంగ వలయు సంకల్పంబుల్‌. 306 
ప్రతిపదార్థం: అరయయగన్‌= పరిశీలించగా; శుక్లము= ఇం(ద్రియం; సంస్సర్భనమునను+అ= బాగా తాకటంవలననే; తిరుగుడు+పడున్‌= 
స్థలనమౌతుంది; అనుట= అనటం - అట్లా అనటం; తెజుగు+ఏ?= పద్దతా? తగునా? (తగదు); సంకల్పరతిన్‌= ఊహయందలి 
రతియందు; చో(కు= స్పర్శ; కలదు+ఏ?= ఉన్నదా?; సంకల్పంబుల్‌= ఊహలు; ఎడన్‌+చరింపక+ఉండంగన్‌+వలయున్‌= 
హృదయంలో తిరుగాడక ఉండాలి. 
తాత్సర్యం: పరిశీలిస్తే స్సర్శ్భవలననే ఇం(ద్రియస్థలనం జరుగుతుంది - అనే మాట సరిగా కనబడదు. ఎందుకంటే 
నరుడు ఊహలోకంలో విహరిస్తూ కేవలం సంకల్పమా(త్రాన రతిసుఖానుభూతిని ఇం(ద్రియస్థలనంద్వారా 
పొందుతున్నాడు. మరి అక్కడ ఆ సంకల్పమా(త్ర రతిలో స్పర్శకు తావేది? కాబట్టి నరుడి ఎడదలో సంకల్పాలు 
తిరుగాడకుండా ఉండాలి. 


తే. అత్రిముని యింద్ర దైవత్య మని జనులకు । దెలిపె; నది కారణముగ నింద్రియ మనంగ 
2०८०८ జూవె నృబీజంబు పరమ మెల్ల । ధాతువుల కది విను పుత్ర! దాని విధము. 307 


ప్రతిపదార్థం: పుత్ర!= కుమార!; అ(త్రిముని= అత్రి అనే పేరుగల బుషి నృబీజంబు= నరుడి విత్తనమును - శుక్లమును; 
ఇంద్ర దైవత్యము= ఇం॥ద్రదేవతకు చెందింది; అని జనులకున్‌= అని (ప్రజలకు; తెలిపెన్‌= ఎరుకపరచాడు; అది= ఆ తెల్పటం; 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 627 


కారణముగన్‌= హేతువుగా; ఇం(ద్రియము+అనంగన్‌= ఇం(ద్రియం అనగా; పర(గున్‌+చూవె!= ఒప్పును సుమా!; అది= ఆ 
ఇంద్రియం; ఎల్ల ధాతువులకున్‌= అన్ని మూలపదార్జాలకంటె (మానవ శరీర నిర్మాణ మూలపదార్జాలు); పరమము= గొప్పది 
~ (్రేష్టము; దాని విధము= ఆ ఇం(ద్రియపు వైనం; విను= ఆలకించుము. 

తాత్సర్యం: కుమారా! ధర్మరాజా! వినుము. పూర్వం అ(త్రిముని నరుడిలో ఈ బీజాన్ని ఇం(ద్రదేవతకు 
చెందినదానినిగా జనులకు తెలియజేశాడు. అప్పటినుండి ఈ कय) ఇం(ద్రియమని వ్యవహరిస్తున్నారు. ఈ 
०6५६० నరుడి శరీరంలోని మూలపదార్జాలు అన్నింటికంటె (శ్రేష్టమైనది. 


ఆ. శుకళ్లమునకు మనసు సూక్ష్మరూపము; మనో 1 బలము నిల్వరింప( బక్వబుద్ది 
యోపు( దరుణవృద్దు లోప రజ్ఞాన దౌ । ర్టల్య మూఢ వికలభావు లగుట. 308 
ప్రతిపదార్హం: శుక్రమునకున్‌= ఇం(ద్రియానికి; మనస్సు= చిత్తం; సూక్ష్మరూపము= అతిగా సన్నని చిన్నని ఆకారం; మనస్‌+ 
> 2 = 
బలము= చిత్తముయొక్క శక్తిని; నిల్వరింపన్‌= నిగ్రహించటానికి - అదుపు చేయటానికి; పక్వబుద్ది= పండిన మతిగలవాడు 
- వివేకవంతుడు; ఓపున్‌= సమర్జుడగును - చాలును; తరుణ వృద్దులు= యువకులు, ముదుసలులు; అజ్ఞాన దౌర్బల్య మూఢవికల 
భావులు+అగుటన్‌= (క్రమంగా) జ్ఞానం లేకపోవటంచేత (యువకులు) బలం చాలకపోవటంచేత (ముదుసలులు) తెలియని 
కలతచెందిన భావాలు కలవారు కాబట్టి; ఓపరు= సమర్గులు కారు - చాలరు (మనస్సును నిల్వరించటానికి). 


తాత్సర్యం: ఈ ఇం(ద్రియానికి సూక్ష్మరూపం మనో. కాబట్టి ఇంద్రియ నిగ్రహమంటే మనోనిగ్రహమనే 
(గ్రహించాలి. మనశ్ళక్తిని నిల్వరించాలి - అంటే పరిపక్వమైన బుద్దిగల వివేకవంతులకే అది సాధ్యమౌతుంది. 
ఇతరులకు, యువకులకుగాని వృద్దులకుగాని మనోబలాన్ని నిగ్రహించే శక్తి చాలదు. ఎందుకంటే యువకులు 
అజ్ఞానంవలన తెలియని భావాలతో ఉంటారు. ముదుసలులు దౌర్బల్యంవలన కలతచెందిన భావాలతో ఉంటారు. 
యువకులు అజ్ఞానమూఢులు కాగా, వృద్దులు దౌర్భల్యవికలులు. కాబట్టి యౌవనవార్థక్యాల నడిమి దశలోనివారే 
మనస్సును నిగ్రహించగలరు. 
క, కావున శుక్ల స్థితికిం । గావించినయట్టి పుణ్యకర్మము లగు స 

త్ఫేవిత యమనియమాదుల । త్రోవ సొరంగవలయు విషయ దూరాతకు(డై. 309 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి - ఇంద్రియ నిగ్రహం అవశ్య ఆచరణీయం కాబట్టి; శుక్ల స్టితికిన్‌= ०6०9 నిలకడకు; 
కావించిన+అట్టి= ఏర్పరచినట్టి; పుణ్యకర్మములు+అగు= ధర్మకార్యములయిన; సత్‌+సేవిత యమ నియమ+ఆదుల (త్రోవ= 
మంచివారిచేత ఆచరించబడ్డ యమము, నియమము మొదలయిన ఎనిమిది నియములయొక్క దారిని; విషయదూర+ఆత్మకు(డు+ఐ= 
విషయాలకు - కన్ను ముక్కు లోనైనవాటికి తెలియవచ్చేవానికి, ఎడమైన మనస్సుగలవాడై; చొరంగన్‌+వలయున్‌= (ప్రవేశించాలి. 
తాత్సర్యం: ఇంద్రియనిగ్రహం జ్ఞానార్దనకు, తద్దారా మోక్షప్రాప్తికీ కారణం కాబట్టి వీర్యపు నిలకడకొరకు 
ఏర్పరచబడ్డవీ, సజ్జనులు ఆచరించేవీ అయిన యమనియమాది ఎనిమిది నియమాలూ నరుడు పాటించాలి. 
జ్ఞానేంద్రియాలకు గోచరించే విషయాలకు దూరంగా మనస్సును కట్టడిచేసి, ఈ యమనియమాదుల మార్గాన 
ప్రవేశించాలి. అపుడు మనో నిగ్రహం, తద్దారా శుక్షస్థితి చేకూరే ఏలుంది. 
క అరయంగ విషయము లెంతయు । దురంతములు; వానియందు( దొడరిన( జేటుం 

బొరయుదురు దొడరకున్నం । బరమపదవి యమ్మహానుభావులకు నగున్‌. 310 


628 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ७८००८05 = పరిశీలించగా; విషయములు= పంచజ్ఞానేం(ద్రియాలకు గోచరించే అంశాలు - పదార్జాలు;ఎంతయున్‌= 
అమితంగా - అధికంగా; దుర్‌+అంతములు= దుఃఖం, చెడు అంతాన గలవి - చివరకు దుఃఖాన్ని, చెడును కలిగించేవి;వానియందున్‌= 
ఆ విషయాలలో (విషయ సుఖాలలో); తొడరినన్‌= లగ్నమైనచో; చేటున్‌= కీడును; పొరయుదురు= పొందుదురు; తొడరక+ఉన్నన్‌= 
లగ్నం కాకుండా ఉన్నచో; ఆ+మహా+అనుభావులకున్‌= అట్టి తొడరని గొప్పశక్తి సంపన్నులకు; పరమపదవి= గొప్పస్టితి - ముక్తి; 
అగున్‌= కలుగును. 
తాత్సర్యం: పరిశీలనగా చూస్తే జ్ఞానేంద్రియాలద్యారా మనస్సును చేరే విషయాలు, చాలా దుఃఖాన్ని, కీడును 
చివరకు మిగిల్చేవిగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాలలో తగుల్కొంటే (ఆ విషయసుఖాలకు లోనైతే) చివరకు 
చేటు కలుగకమానదు. అట్లా కాకుండా ఆ విషయాలకు దూరంగా ఉండి, విషయ సుఖాలకు లోనుగాని 
మహానుభావులు పరమపదాన్ని (ముక్తిని) అందుకొనగలుగుతారు. 
క జననము జరయును మరణం । బును మొదలుగ( గలుగు దుఃఖములు లోకమునం 

గనుయగొని బుధుండు మోక్షం । బున కుద్యోగించు నియతి బూతహృదయు( దై. 311 
ప్రతిపదార్థం: బుధుండు= పండితుడు - బుద్దిమంతుడు; లోకంబునన్‌= జగత్తులో; జననము= పుట్టుక; జరయును= 
ముసలితనమూ; మరణంబును= చావూ; మొదలుగన్‌+కలుగు దుఃఖములు= మొదలైన ఎపుడూ ఉండే దుఃఖాలను; కను(గొని= 
చూచి; నియతిన్‌= నియమంతో - నిగ్రహంతో; పూత హృదయు(డు+ఐ= పవిత్రమైన మనస్సు కలవాడై; మోక్షంబునకున్‌= 
ముక్తికొరకు; ఉద్యోగించున్‌= ప్రయత్నిస్తాడు. 
తాత్సర్యం: లోకవ్యవహారాన్ని పరిశలించిన పండితుడు, లోకంలో నిరంతరం ఎపుడూ ఆగకుండా జరిగిపోయే 
పుట్టుకలూ, చావులూ, మీదపడే ముసలితనం మొదలైన దుఃఖపరంపరను చూచి, నియమపాలనతో మనస్సునుపవిత్రీ 
కరించుకొని ఈ జగత్తునకు, దానిలోని దుఃఖసమూహానికీ దూరంగా పోయే ఉద్దేశంతో మోక్షంకొరకు ప్రయత్నిస్తాడు. 
విశేషం: గతానుగతమైన జీవనం చేయటం పామరుడి లక్షణం. పరిశీలించి ఉత్తమ మార్గాన (బ్రతకటం పండితుడి లక్షణం. 
తే.  వాజ్మనః కాయములు శౌచవంతములుగ । జేసికొని యనహంకారశీల శాంత 

బుద్దియై నిరపేక్షత( బొంది యభఖిల । భూతదయ గల్లి మెల(గంగ బోధ మొందు. 312 
ప్రతిపదార్థం: వాక్‌+మనస్‌+కాయములు= మాట, మనస్సు, శరీరం - ఈ మూడూ; శౌచవంతములుగన్‌= శుభ్రతతో కూడినవిగా; 
చేసికొని= కావించుకొని; న+అహంకారశీల శాంత బుద్ది+ఐ= అహంకారంలేని - 'నేను' అనే గర్వంలేని స్వభావంతో శాంతించిన 
బుద్దిగలవాడై; నిర్‌+అప+ ఈక్షతన్‌= కోరికలేనివాడితనమును - కోరికలు లేని స్థితిని; పొంది= చెంది; అఖిల భూతదయః= ఎల్ల 
ప్రాణులయెడ జాలి - కరుణ; కల్గి= ఉండి - వహించి; మెల(గంగన్‌= (ప్రవర్తిస్తే - జీవిస్తే; బోధము= జ్ఞానం; ఒందున్‌= చెందును. 
తాత్సర్యం: నరుడు మాటలో, మనస్సులో, పనిలో పరిశుభ్రతను పాటిస్తూ, సహజమైన అహంకారభావాన్ని విడనాడి 
శాంత స్వభావుడై ఉన్నపుడు, అతడిలో కోర్కెలు సన్నగిల్లి, అంతరించిపోతాయి. ఆ స్థితిలో లోకంలోని (ప్రాణి 
సమూహమంతటినీ అతడు కరుణతో ఆదరించగలుగుతాడు. పరిశుభ్రమైన జీవనం, అహంకారం లేని శీలం, 
కోర్కెలకు దూరమైన మనస్సూ - ఈ మూడిటికి తోడుగా భూతదయ కలిగి ఉన్నవాడికి జ్ఞానం కలిగితీరుతుంది. 


క మనసును వాక్కును గాయం । బు నియంత్రితములుగ( జేసి పొందుదురు ధనం 
బునకై మ్రుచ్చ్లులు దానిం । గనుగొన( గావలదె మోక్షకాంక్షికి? వత్సా! 313 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 629 


ప్రతిపదార్థం: వత్సా!= బిడ్డా! ధర్మసుతా!; ముచ్చులు= దొంగలు - అధ్యాత్మ విద్యలోనివారు; మనసును= చిత్తమును; వాక్కును= 
మాటను; కాయంబున్‌= శరీరాన్ని; ధనంబునకై= ధనంకొరకు - ధనార్దనకై; నియం|త్రితములుగన్‌+చేసి= నియమించబడిన - 
నిగ్రహించబడిన వాటినిగా చేసి; దానిన్‌= ఆ ధనాన్ని; పొందుదురు= అందుకొంటారు; మోక్షకాంక్షికిన్‌= ముక్తిని కోరేవాడికి; 
కనుగొనయగాన్‌+వలదే?= చూడవద్దా? (ఆ విషయం). 
తాత్సర్యం: అన్ని విద్యలనువలెనే ఈ ఆధ్యాత్మవిద్యనూ దుర్వినియోగంచేసే దొంగలున్నారు. అట్టివారిని ముక్తిని 
కోరేవాడు గమనించాలి. ఆ మునిముచ్చులు ధనంకొరకు, మనోవాక్కాయాలను నియంత్రించికొని, తత్రదర్శనద్వారా 
దాన్ని ఆర్టించి ఆధ్యాత్మవిద్యా కాలుష్యానికి కారకులవుతున్నారు. ఈ విధమైన దురుపయోగం నుండి ఆధ్యాత్మవిద్య 
రక్షితం కావాలి. 
ఆ. బుద్దింగొని మనంబు వోనీక నిలిపి మ । నోభియుక్తి నింద్రియముల ८०८6 

విషయసమితి నెడల విడిచిన వానికి । ననిమిషులు ప్రసన్ను లగుదు రనఘ! 314 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; బుద్దిన్‌+కొని= మతినిపట్టి - నిగ్రహించి; మనంబు= మనస్సును; పోన్‌+-ఈక= పోనీయక- 
దానిని నిలిపి; మనస్‌+అభియుక్తిన్‌= చిత్తముయొక్క పూనికతో; ఇం(ద్రియములన్‌= కన్ను ముక్కు లోనైన జ్ఞానేంద్రియాలను; 
ఆశి= అడ్డగించి- నిగ్రహించి; విషయసమితిన్‌= విషయ (వాసనల) సమూహాన్ని - లౌకిక (ప్రవృత్తులను; ఎడలన్‌+విడిచినవానికిన్‌= 
దూరాన వదలిన వాడికి; అనిమిషులు= రెప్పపాటులేనివారు - దేవతలు; ప్రసన్నులు+అగుదురు= అనుగ్రహించినవారు అవుతారు. 
తాత్సర్యం: ఓ పాపరహితుడ వైన ధర్మరాజా! బుద్దిని అదుపులో ఉంచుకొని, మనస్సును నిగ్రహించుకొని, పూనికతో 
ఇంద్రియాలను నిరోధించి, తద్ద్వారా విషయవాసనలను విడిచిపుచ్చిన వాడిని దేవతలు అనుగ్రహిస్తారు. 


క విను దేవతాప్రసాదం । బున నిర్మల యోగతంత్రములు పనుపడు న 

య్యనువున నిశ్చలమతి ని । ల్లునది శిథధిలితాన్నపాన సుఖతృష్ణుం డై. 315 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము; దేవతా ప్రసాదంబునన్‌= దేవతల అను గ్రహంవలన; నిర్మల యోగ తం(త్రములు= స్వచ్చమైన 
యోగకారా(లు; పనుపడున్‌= అలవాటౌతాయి; ఆ+అనువునన్‌= ఆ సౌకర్యంతో - ఆ ఉపాయముతో; నిశ్చలమతిన్‌= చలనంలేని 
బుద్దితో; శిథిలిత+అన్నపాన సుఖతృష్టుండు+ఐ= తినటం తాగటం సుఖములయెడ సడలిన ఆశగలవాడై- అన్నపానాలయెడ, 
సుఖాలయెడ ఆశ సన్నగిల్లినవాడై; నిల్చునది= నిలబడాలి. 
తాత్సర్యం: దేవతల అను(గహంవలన మలినరహితమైన యోగకార్యాలు నరుడికి అలవడుతాయి. ఆ 
యోగవిద్యల సహాయంతో నిశ్చలబుద్దితో అన్నపానాలు, ఇతర సుఖాలయెడ ఆసక్తి సన్నగిల్లి, ఏకాగ్రతతో నరుడు 
నిలబడాలి. 
ख. శాక కణ మూల ఫల పి । ణ్యాకాదుల బభైక్షమైన యన్నంబున ని 

శ్యోకత నా(కలివుచ్చుచు । లోకాలోకంబున నచలు(డు గావలయున్‌. 316 
ప్రతిపదార్థం: శాక కణ మూల ఫల పిణ్యాక+ఆదులు= కూరలు, నూకలు, కందములు (భూమిలోపల పెరిగే ఆహారాలు), 
పండ్లు తెలికపిండులు మొదలయిన వాటియొక్క; భైక్షము+ఐన= బిచ్చంగా వచ్చిన; అన్నంబునన్‌= ఆహారంతో; నిస్‌+శోకతన్‌= 


దుఃఖంలేని భావంతో; ఆ(కలి+పుచ్చుచున్‌= ఆకలిని తీర్చుకుంటూ; లోక+ఆలోకంబునన్‌= జగత్తునుచూచుటలో - పరిశీలించుటలో 
(నరుడు); అచలు(డు= చలనంలేనివాడు - స్థాణువు - స్ట్థిరమైనవాడు; కాన్‌+వలయును= కావలెను. 


630 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అన్నపానాలమీద, సుఖసంతోషాలమీద ఆశ సన్నగిల్లిన తరువాత, సాధకుడు భిక్షగా దొరకిన ఆహారం 
అది ఏదైనా - కూర నారగాని, నూకలుగాని, కందమూలాలుగాని, పండ్లుగాని, తెలికపిండివంటి పదార్థాలుగాని, 
దుఃఖంలేకుండా స్వీకరించి, ఆకలి తీర్చుకొంటూ, జగత్తును పరీక్షిస్తూ అచలుడై నిలవాలి. తన సాధననుండి చలించక 
స్థాణువువలె నిలబడాలి. 
క జ్ఞానమ యింధనముగ వి । జ్ఞానాగ్నిం బ్రబలజేయ జరయు మరణమున్‌ 

నానావిధ దుఃఖంబులు । లేని యమృత మక్షరంబు छ) ७८२०5. 317 
ప్రతిపదార్థం: జ్ఞానము+అ= జ్ఞానమే; ఇంధనముగన్‌= వంట కట్టెగా ~ నిప్పు ठट) సాధనంగా; విజ్ఞాన+అగ్నిన్‌= విజ్ఞానం 
- అధికమైన జ్ఞానం అనే నిప్పును; (ప్రబలన్‌+చేయన్‌= పెరిగేటట్లు చేస్తే; జరయున్‌= ముసలితనమూ; మరణమున్‌= చావూ 
నానా విధ దుఃఖంబులు= అనేక విధాలయిన ఇతర దుఃఖాలూ; లేని= ఉండని - కలగని; అమృతము= మరణరహితమైన; 
అక్షరంబు= జారుడులేని స్థితి - ముక్తి; లెస్స+ఐ= బాగ్రై - బాగుగా; తోయన్‌= గోచరిస్తుంది. 
తాత్సర్యం: నరుడు తనలోని జ్ఞానాన్నే వంటచెరకుగా వాడుకొంటూ, విజ్ఞానాగ్ని రగుల్కొనేటట్టు చేసి 
ప్రజ్ఞ లింపచేయగలిగితే అతడికి జరామరణాలకు, ఇతర లౌకిక దుఃఖపరంపరలకూ దూరమైన అమృతత్వసిద్ది 
కలుగుతుంది. అతడు (ధ్రువమైన మోక్షస్టితిని చేరుకొంటాడు. 


క విని నిద్రాదోషంబున(। గను కలల రజస్తమో వికారంబులచే 

మనసు దిరు(గ(బడయగా6 గటి । చినవి మటిచి యపుడు దుష్టశీలుండ యగున్‌. 318 
ప్రతిపదార్హం: విని= ఆలకించి - ఇతరుల ప్రసంగాలలోని విషయాలు చెవిని వేసికొని; నిద్రాదోషంబునన్‌= నిద్ర అనే దోషంవలన 
- (సాధకుడు మితిమీరి నిద్రించటం తప్పు కాబట్టి అది దోషం); కను కలలన్‌= (నిద్రలో) చూచే కలలలో; రజస్‌+తమస్‌+వికారంబులచేన్‌= 
రజోగుణంయొక్క, తమోగుణంయొక్క వికృతులవలన; మనసు= చిత్తం; తిరుగన్‌+పడ(గాన్‌= తిరుగబడగా - వ్యత్యస్తం కాగా- 
సాధన నుండి మరలినది కాగా; కణచినవి= నేర్చినవి - అప్పటివరకు (శ్రద్దగా అలవరచుకొన్న సాధనలు; మజిచి= మరలిపోయి; 
అపుడు+అ= అప్పుడే - ఆ క్షణమే; దుష్టకీలుండు+అ= దుర్మార్గమైన స్వభావం గలవాడుగా; అగున్‌= బొతాడు. 
తాత్సర్యం: సాధకుడు సాధనదశలో ఉండగా నిత్వజాగరూకత అవసరం. అతడి భాషణం, (శ్రవణం - ఇవన్నీ 
నిర్దుష్టంగా విషయవిదూరంగా పవిత్రంగా ఉండాలి. విషయాలకు సమీపంగా వెళ్ళి లౌకిక ఆసక్తితో కూడని 
విషయాలను వింటే, అవి అతడికి నిద్రలో అవే కలలుగా కనిపించి, అతడి చిత్తాన రజస్తమోగుణాలను 
(ప్రకోపింపజేస్తాయి. ఆ కారణంగా సాధకుడి చిత్తం తిరుగబడి, సాధననుండి వెనుకకు మరలుతుంది. అంతవరకు 
అలవడిన సాధనలను మరచి, వెంటనే సాధకుడు దుర్మార్గాన పడిపోయి దుష్ట్రశీలుడుగా మారిపోవచ్చును. 


వ. అది యోగి కొప్పదు గావున. 319 
ప్రతిపదార్థం: అది= సాధననుండి జారి, దుష్టుడుగా మారటం; యోగికిన్‌= యోగవిద్యాభ్యాసికి; ఒప్పుదు= కూడదు- తగదు; 
కావునన్‌= కాబట్టి. 

తాత్సర్యం: సాధన దశలో మధ్యలో कतक నశించటం తగదు కాబట్టి, సాధకుడైనవాడు ఏమి 
చెయ్యాలంటే. (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 631 


క్ర వినుతజ్ఞానాభ్యాసం । బున సమధిక జాగరత్వముం బడసి సక 

జ్ఞనితం బగు నిద్రాభర । మును బొందును యోగి యదియు( బో? ద్రోచుC ८०९5." 320 
ప్రతిపదార్థం: యోగి= యోగమును అనుష్టించేవాడు; వినుతజ్ఞాన+అభ్యాసంబునన్‌= పాగడబడ్డ జ్ఞానార్ణనయందు - ఆ సమయాన; 
సమ్‌+అధిక జాగరత్వమున్‌+పడసి= మిక్కిలి మెలకువను పొంది - మేల్కొని ఉంటూ; సకృత్‌+జనితంబు+అగు= స్వల్పంగా 
కలిగినదైన; నిద్రాభరమును= నిద్దురయొక్క మోతను - నిద్రాభారాన్ని; పొందును= చెందుతాడు; (పిదప); అదియున్‌= దానిని 
కూడా ఆ సకృత్తుగా కలిగే నిద్రను కూడా; తుదిన్‌= చివరకు; (త్రోచున్‌= (త్రోసివేస్తాడు. 
తాత్సర్యం: జ్ఞానార్దనకై యోగాభ్యాసం చేపట్టిన సమయాన సాధకుడు ఎక్కువ మెలకువతో ఉంటాడు. ఎక్కువ 
కాలం మేల్కొని ఉంటూ, ఎపుడో ఒకసారి మా(త్రం ని(ద్రాభారానికి లొంగిపోతాడు. ఈ స్థితి అభ్యాస దశలోనే. 
చివరకు ఆ కొద్దిపాటి నిద్రను కూడా దూరీకరించి, నిత్యజాగరూకు డౌతాడు యోగి”. 
వ. అని వెండియు. 321 
ప్రతిపదార్థం: అని= పై (ప్రకారంగా వివరించి; వెండియున్‌= మరలా. 
తాత్సర్యం: ఇట్లా పలికి, మళ్ళీ (ఇట్లా అన్నాడు). 

భీష్ముడు ధర్మజునకు స్వపస్నాద్యవస్థల తెజం గెటింగించుట (సం. 12-209-1, 2) 


క “విలయం బింద్రియములకుం । గలుగ(గ విషయానుభవము గలిగిన భంగిన్‌ 
మెల(గును స్వప్పంబున మెయి । గల యట్టుల దేహి భావగతి యెయ్యదియో. 322 


ప్రతిపదార్థం: ఇం(ద్రియములకున్‌= కన్ను, ముక్కు వంటి ఇంద్రియాలకు; విలయంబు= వి(శ్రాంతిని (పనిచేయకపోవటం); 
కలుగగన్‌= (నిద్రలో) ఏర్పడగా; దేహి= దేహంగలవాడు - దేహస్సుడు - ఆత్మ; విషయ+అనుభవము= విషయములయొక్క, 
దృశ్యాలు, నాదాలు మొదలయినవాటియొక్క అనుభూతి; కలిగిన భంగిన్‌= కలిగినట్టుగా; స్వప్షంబునన్‌= కలయందు; 
మెయి+కల+అట్టులన్‌= శరీరం ఉన్నప్పటివలె - మేల్కొని శరీరం తన పనులు తాను చేస్తున్నపుడు వలె; మెల(గును= (ప్రవర్తిస్తాడు; 
భావగతి= మనస్సుయొక్క పోకడ; ఏ+అదియో!= ఏదో, ఏమిటో! 


తాత్సర్యం: 'నిద్రాస్టితిలో ఇంద్రియాలు వి(శ్రాంతిచెంది, (ప్రవర్తించటం మానివేసిన తరువాత ఆత్మ స్వప్నంలో 
విషయానుభూతిని పొందుతున్నాడు. మేల్కొని ఉన్నప్పటివలె అతడి అనుభవం ఇం(ద్రియాలద్వారానే అవుతున్నది. 
మనస్సు పోకడ ఎటువంటిదో! ఏమిటో! 
నిశేషం: అనుభూతి ఇంద్రియ మా(త్రజన్యం. ఇంద్రియాలు నిజానికి నిద్రావస్థలో విశ్రమించి ఉంటాయి. అయినా స్వప్నాన, బాహ్య 
జగత్తులోవలె మేల్కొని ఉన్నప్పటివలె (క్రియలు, స్పర్శలు, ధ్వనులు - అన్నీ అనుభూత మౌతాయి. కాబట్టి మనస్సు గతి ఏమిటో 
అని ఆశ్చర్యపడటం సబబే. 
క్ర అని యి ట్లొలయు వితర్మం । బునెడ హృషీకేశు( డైన పురుషోత్తము ద 

ర్మనమును గ్రమమున నెటి(గిన । ముని వర్గము శిష్యవర్గమున్‌ బోధించున్‌. 323 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; ఇట్ల్టు+ఒలయు= ఈ ప్రకారం కలిగే; వితర్కంబు+ఎడన్‌= సందేహం విషయంలో; 


a= 


హృషీక+-ఈశు(డు+ఐన= ఇంద్రియాలకు అధిపతి అయిన; పురుష+ఉత్తము= (్రేష్టమానవుడి - శ్రీ విష్ణువుయొక్క; దర్శ్భనమును= 


632 శ్రీమదాంధ్ర మహాభారతము 


చూపును - జ్ఞానమును; క్రమమునన్‌= వరుసగా విద్యా సంతతిద్వారా; ఎణిగిన= (గ్రహించిన; మునివర్గము= బుషి సంఘం; 
శిష్యవర్గమున్‌= (తమ) శిష్యుల సమూహమును; బోధించున్‌= ఉపదేశిస్తుంది. 


తాత్సర్యం: ఇంద్రియాలు విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా ఇం(ద్రియ(క్రియలు స్వపష్నాన జరిగిపోవటం ఏ విధంగా 
సంభవం? - అనే సంశయానికి సమాధానంగా బుషీశ్యరులు, ఇం(ద్రియాలకు అధీశ్యరుడైన విష్ణుమూర్తినుండి 
జ్ఞానాన్ని పొంది, ఆ బ్ఞానజ్యోతిని విద్యాసంతతిద్వారా అనగా శిష్యపరంపర ద్వారా అందిస్తూ వస్తున్నారు. 
క శ్రమమున నింద్రియములు లీ । నము లగునది నిద్ర కలయనం దత్సంస్కా 

రము మిథ్యావిషయ ప్రా । ప్రమగుట యప్పుడును దేహి దా సాక్షి యగున్‌. 324 
ప్రతిపదార్థం: (శ్రమమునన్‌= (శ్రమ - అలసటవలన; ఇం(ద్రియములు= జ్ఞాన, కర్మ ఇంద్రియాలు; లీనములు+అగున్‌= దాగినవి- 
విరమించినవి జౌతాయి; అది= ఆ (ప్రక్రియ; నిద్ర నిద్దుర (జొతుంది); కల+అనన్‌= కల అనగా; తద్‌+సంస్కారము= వాటి 
- ఆఇం(ద్రియాలయొక్క పూర్వానుభవపు తలపు; మిథ్యావిషయ ప్రాప్తము+అగుట= అసత్యమైన విషయాలతో లభించటం; అప్పుడును= 
ఆ స్థితియందుకూడా; దేహి= దేహం కలవాడు - ఆత్మ; తాన్‌= తాను; సాక్షి+అగున్‌= జరుగునది చూచువాడిగా (అవును) ఉంటాడు. 
తాత్సర్యం: అలసట కారణాన ఇంద్రియాలు విశ్రాంతితో ఆగిపోవటం ని(ద్ర. మరి కల అనగా ఆ ఇంద్రియాల 
పూర్వానుభవం మిథ్యావిషయంగా వచ్చిచేరటం. ఆ సమయంలో కూడా దేహి ఆ కలలో జరిగే దానిని అంతటినీ 
చూచే సాక్షిగా మిగిలి ఉంటాడు. 


తే. అనిలముఖ దోషములను సత్వాదిగుణ వి । కారముల జాగరంబున( గలుగునట్టి 
తోపు 28८०5००८ గల యయి తోచు; నది శు । భాశుభములకు సూచక మనియు గలదు. 325 


ప్రతిపదార్థం: జాగరంబునన్‌= మేల్కొని ఉన్నప్పుడు; అనిలముఖ దోషములను= గాలి మొదలైన దోషాలవలన; సత్త్య+ఆది 
గుణ వికారములన్‌= సత్యం మొదలైన గుణాలయొక్క వికృతులవలన; కలుగు+అట్టి తోటపు= కలిగే తలంపు; బెరయంగన్‌= 
చేరగా- వచ్చి చేరగా; కల+అయి= కలగా మారి; తోయయన్‌= గోచరిస్తుంది; అది= ఆ కల; శుభ+అశుభములకున్‌= మంచి చెడులకు 
(రాబోవువాటికి); సూచకము= సూచిక - ప్రకాశకం - ముందుగా తెలిపేది; అనియున్‌= అని కూడా; కలదు= ఉన్నది. 


తాత్సర్యం: జా(గ్రదవస్థలో గాలి, మొదలయిన దోషాలవలనగాని, సత్వ రజస్తమోగుణాల వికారాలవలన గాని కలిగే 
తలంపే, నిద్రలో కలగా వచ్చి చేరుతుంది. ఆ కల శుభాశుభాలకు సూచకమని అనటం కూడా ఉన్నది. 
విశేషం: ఆధునికులు, మానసికశా(సప్త్ర అధ్యయనం తరువాత కనుగొన్నామని చెప్పే విషయాలకు సన్నిహితంగా (ప్రాచీనులు కలకు 
ఇచ్చిన నిర్వచనం ఉన్నది. 
క స్వాపావస్థం బ్రకృతి క । దీపిత వాటిల్లు నపుడు దెలి వెడలక తా 

8२००८०८ బురుషుం డిమ్మెయి । చూపు ప్రబోధంబు పరమసూక్షత పుత్రా! 326 
ప్రతిపదార్హం: పుత్రా!= బిడ్డా!; స్వాప+అవస్టన్‌= నిద్రావస్థలో; (ప్రకృతికిన్‌= స్వభావానికి; అదీపిత= కాంతిలేని స్థితి- 
ప్రకాశంలేకపోవుట; పాటిల్లున్‌= కలుగుతుంది- ఏర్పడుతుంది; అపుడున్‌= ఆ సమయంలో కూడా - (ప్రకృతి దీపించకుండా 
ఉన్నప్పుడు కూడా; పురుషు(డు= దేహి అయిన ఆత్మ; తెలివి+ఎడలక= తెలివి నశించకుండా; తాన్‌= తాను; దీపించున్‌= 
ప్రకాశిస్తాడు; ఈ+మెయిన్‌= ఈ విధంగా; పరమ సూక్ష్మతన్‌= మిక్కిలి సూక్ష్మత్వంతో - చాలా సూక్ష్మమార్గాన; ప్రబోధంబు= 
ప్రజ్ఞానం - గొప్ప తెలివిని (పురుషుడు) చూపున్‌= (ప్రదర్శిస్తాడు. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 633 


తాత్సర్యం: నిద్రావస్థలో నరుడి స్వభావం ప్రకాశరహితంగా ఉంటుంది. అయితే దేహస్టుడైన పురుషుడు మా(త్రం, 
తాను ప్రకాశాన్ని కోల్పోకుండా మేల్కొనే ఉంటూ, ఈ విధంగా మిక్కిలి సూక్ష్మమార్గాన తన (ప్రబోధాన్ని 
(ప్రకటిస్తున్నాడు. 
ख. తెలియ మేల్మని యుండుట, గలలు, నిద్ర । యను నవస్థాత్రయంబును, నవులయబెట్ట 

జాలు విజ్ఞాననిర్మల సత్యబోధ । రూప నిర్ణరానందస్వరూపు( డనఘ! 327 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా!; తెలియన్‌= (గ్రహించగా; మేల్కని+ఉండుట= మేల్కొని ఉండటం - జా(గ్రదవస్థ; కలలు= 
స్వప్నాలు - స్వప్నావస్థ; నిద్ర= నిద్దుర పోవటం - నిద్రావస్థ; అను+అవస్థాత్రయంబును= అనే మూడు స్థితులనూ కూడా; 
అవులన్‌+పెట్టన్‌+చాలు= ఆవల పెట్టగల; విజ్ఞాన= విశేషమైన జ్ఞానం; నిర్మల= మలినంలేని; సత్యబోధరూప= నిజమైన ఎరుక అనే 
ఆకారంతో; నిర్భర= పరిపూర్ణ; ఆనంద స్వరూపు(డు= ఆనందమే స్వరూపంగా కలవాడు (పురుషుడు అని పూర్వపద్యంతో అన్వయం.) 
తాత్సర్యం: ఓ పాపరహితుడా! నరుడి జీవన సర్వస్వమూ మూడు అవస్థలతో నిండి ఉన్నది. జాగ్రదవస్థ, స్వప్నావస్థ, 

< థె < 

నిద్రావస్థ - = మూడు. నిజానికి దేహస్త్టుడైన ఆ పురుషుడు ఈ మూడు అవస్థలను ఆవలకు నెట్టి, స్యయంగా 
నిర్మలమూ సత్యమూ అయిన జ్ఞానాన్ని అకారంగా స్వీకరించి, పరిపూర్ణానందమయుడుగా ఉండగలవాడే. 
విశేషం: పై పద్యాన 'బోధరూప. .. ఆనంద స్వరూపుడు” అనే మాట కొంత దురవగాహంగా అనిపించవచ్చును. “బోధి, 5060 
రెండూ రూపి స్వరూపాలు'గా రూపింపబడటం వలన ఆ స్థితి కలుగవచ్చును. అయితే బోధ - జ్ఞానమే. ఆనందం. ఆనందమే 
ఆత్మస్వరూపమని సమన్వయించుకోొనాలి. 
తే, వ్యక్త మవ్యక్తమును రెండు నవగతములు । గాక మోక్షంబు మార్గంబు గానరాదు; 

వ్యక్త మది మృత్యు వవ్యక్త మమృత మనియె । నతుల విజ్ఞాన ఘను(డు నారాయణుండు. 328 
ప్రతిపదార్థం: వ్యక్తము= గోచరించేది; అవ్యక్తమును= మూల (ప్రకృతి; రెండున్‌= ఈ రెండూ; అవగతములు+కాక= తెలిసినవిగాక 
- తెలియకుండా; మోక్షమార్గంబు= ముక్తికి దారి; కానన్‌+రాదు= కనబడదు; వ్యక్తము+అది= ఆ వ్యక్తమనేది - గోచరించే సర్వస్వమూ; 
మృత్యువు= మరణం ~ చావు - చావుకు లోనైనది; అవ్యక్తము= మూలప్రకృతి; అమృతము= మరణంలేనిది - చావనిది (అని); 
అతుల విజ్ఞాన ఘను(డు= పోలికలేని విశేషజ్ఞానంతో గొప్పవాడు అయిన; నారాయణుండు= విష్ణువు; అనియెన్‌= పలికాడు. 
తాత్సర్యం: జగాన వ్యక్తం, అవ్యక్తం అని పదార్థాలు రెండు ఉన్నాయి. అవి తెలిస్తే తప్ప ముక్తికి దారి కనపడదు. 
వ్యక్తమంటే చావు; అవ్యక్తమంటే అమృతం - అని విజ్ఞానఘనుడైన విష్ణువు పలికాడు. 
విశేషం: వ్యక్తమంటే గోచరించేది. గోచరించేది సర్వమూ సృష్టపదార్థమే. సృష్టిని పొందిన దేదైనా నష్టికి లోను గావలసిందే, అవ్యక్తమంటే 
అగోచరం; అసృష్టం - సృష్టి లేనిదానికి నష్టీ ఉండదు. అదే అమృతత్యమంటే. 
క, అనఘా! విను మవ్యక్తం । బనునది త్రైలోక్యమునకు నాధారము; దా 

ని నివృత్తి లక్షణం బగు । ననుపమ ధర్మ మని చాటు నాగమఫణితుల్‌. 329 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా!; వినుము= ఆలకించుము; అవ్యక్తంబు+అనునది= అవ్యక్తమనేది - మూలప్రకృతి 
అనేది; (తైలోక్యమునకున్‌= ముల్లోకాలకూ; ఆధారము= ఆలంబనం; దాని నివృత్తి లక్షణంబు= ఆ అవ్యక్తముయొక్క 'నివృత్తి' 

౧ — oa --9 
అనే లక్షణం; అ+ఉపమ ధర్మము= సాటిలేని ధర్మం - ఆచరించదగ్గ నియమం; అగున్‌+అని= జొతుందని; ఆగమ ఫణితుల్‌= 
శాస్త్రాల వాక్యాలు; చాటున్‌= (ప్రకటిస్తాయి. 


634 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఓ పాపరహితుడా! వినుము. అవ్యక్తమనబడే మూల (ప్రకృతి ముల్లోకాలకూ ఆలంబనమైనది. దానినుండే 
లోకాలన్నీ జన్మించి, దానిలోనే పెరిగి, చివరకు దానియందే లయమౌతున్నాయి. ఆ అవ్యక్తం నివృత్తి లక్షణం 
కలది. ఆ నివృత్తిమార్గం సాటిలేని గొప్ప ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. 

తే. వినుము బ్రహ్మోదితంబు ప్రవృత్తిధర్మ । మది గతాగతవ్యాప్తుల నావహించు 

బ్రహ్మమంద్రు; నివృత్తిధర్శంబు నమ్మ । హాశ్రయము మోక్షదం బను నాగమములు. 330 

(ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; (ప్రవృత్తి ధర్మము= (ప్రవర్తన స్వరూపమైన ధర్మం; (బ్రహ్మ+-ఉదితంబు= (బ్రహ్మనుండి 
పుట్టినది; అది= ఆ (ప్రవర్తన ధర్మం; గత+అగత వ్యాప్తులన్‌= గతంయొక్క (కడచిన దాని), అగతంయొక్క (కడవని దాని) 
ప్రసరణలను - (భూత భవిష్యత్తుల) వ్యాప్తులను; ఆవహించు= కలిగించే; (బ్రహ్మము+అం|డ్రు= (బ్రహ్మ అంటారు. భూత 
భవిష్యత్కాలాలకు వ్యాపించి ఉంటుంది - (ప్రవృత్తి ధర్మం, ప్రవర్తన, వర్తమానకాలాన జరుగుతున్నా, దాని మూలాలు భూతాన, 
అవశేషాలు. భవిష్యత్తున ఉండవచ్చుననుట; నివృత్తి ధర్మంబున్‌= నివృత్తి రూపమైన ధర్మం; ఆ+మహా+ఆ(శ్రయము= ఆ గొప్ప 
ఆధారం - ఆ నివృత్తిధర్మం; మోక్షదంబు= మోక్షమును ఇచ్చేది (అని); ఆగమములు= శాస్త్రాలు; అనున్‌= పలుకుతాయి. 


తాత్సర్యం: పైన తెలిపిన నివృత్తిమార్గానికి వ్యతిరిక్తమైనది ప్రవృత్తి మార్గం. నివృత్తి అంటే మరలడం - సంసారంనుండి. 
ప్రవృత్తి అంటే పాల్గొనటం - సంసారంలో. (ప్రవృత్తిమార్గం (బ్రహ్మనుండి పుట్టినది. ఈ |ప్రవృత్తిమార్గం నిజానికి 
ప్రస్తుతకాలానికి చెందినట్లుగా కనిపిస్తున్నా, అది భూతభవిష్యత్కాలాలకూ వ్యాపించి ఉండే లక్షణం గలది. ఎందుకంటే 
ప్రవర్తన - ప్రవృత్తి అనగా కర్మలు చేయటమే, చేసిన కర్మల ఫలితాలు ముందు వెనుకలుగా అనుభవానికి రావచ్చును. 
ముందుగా అనుభవానికి రావటమంటే భూతకాలాన సంచితమై ఉన్నది వస్తున్నట్లుగా అర్థం చేసికొనాలి. అట్లాగే వెనుకగా 
అనుభవానికి రావటమంటే భవిష్యత్కాలాన రావటానికై దాచబడినదై అనంతరజన్మలో రాబోయేదిగా అర్థం చేసికొనాలి. 
ఈ విధంగా వర్తమానకాలానికే చెందినట్టున్నా, భూతభవిష్యత్తులకు కూడా వ్యాపించి ఉండే (బ్రహ్మస్వరూపమే 
ప్రవృత్తిమార్గమని విజ్ఞా లంటారు. జగత్తంతా (బ్రహ్మవిలాసమే - వాస్తవానికి. అయితే నివృత్తిమార్గాన్ని మోక్షాన్ని ఈయగల 
దానినిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 
క కట్టిన చీరయునుం, ८ బెట్టిన చీరయును, మౌళి బిగి యారంగా( 

జుట్టిన 8८०६००८ బోలెను । నెట్టన పొదివినది దేహిని గుణత్రయమున్‌. 331 
ప్రతిపదార్థం: గుణత్రయమున్‌= గుణాలు మూడు - సత్యము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలూ; దేహిని= దేహం 
కలవానిని; కట్టిన చీరయున్‌= కట్టుకొన్న 520०358 (ఒకటి); ఫైన్‌+పెట్టిన చీరయును= శరీరంమీద వేసికొన్న వ(స్రంవలె (మరొకటి 
రెండోది); మౌళిన్‌= తలను; బిగి+ఆరంగాన్‌= బిగువు స్పష్టపడే విధంగా; చుట్టిన చీరయున్‌+పోలెను= చుట్టిన వ(స్రంవలెనూ 
(మూడోది); నెట్టనన్‌= నిండుగా; పొదివినది= కమ్ముకొన్నది. 
తాత్సర్యం: దేహస్టుడు ఆత్మ. అతడిని ప్రాకృతికాలయిన సత్యరజస్తమో గుణాలు మూడూ, కట్టుకొన్న చీరవలె 
ఒకటీ, పైన వేసికొన్న వస్రంవలె మరొకటీ, తలకు గట్టిగా చుట్టుకొన్న గుడ్డవలె ఇంకొకటీ, నిండుగా కమ్ముకొన్నాయి. 
ఆత్మ నిజస్వరూపం కానరాకుండా, ఈ (క్రొత్త బాహ్యరూపాన్ని ఈ గుణాలు మూడూ కలిగించా యన్నమాట. 
ख. విను సత్వరజస్తమముల । పెన(కువ కవుల ९०८0०0८० పెంపు గలుగు తు 

ర్య నిరంజనతత్త్వము పర । మనఘా! యది భావనీయ మను వేదంబుల్‌. 332 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 635 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపంలేనివాడా!; విను= ఆలకించుము; సత్త్యరజస్‌+తమముల పెన(కువకున్‌= సత్ఫ్యం (తెల్లనిది) 
రజస్సు (ఎగ్రనిది); తమముల= తమస్సు (నల్లనిది)ల మేళనమునకు; అవులన్‌= ఆవల - అవతల; వెలు(గు+ఒందు= (ప్రకాశించే; 
సెంపు+కలుగు= గొప్పదనం ఉన్న; తుర్య= నాలుగవ; నిరంజన स्र పర(బ్రహ్మతత్తం; పరము= ముఖ్యం; వేదంబుల్‌= 
వేదాలు; అది= ఆ పర్నబ్రహ్మతత్త్యం; భావనీయము+అనున్‌= భావించవలసినది - అంటాయి. 
తాత్సర్యం: దేహిని కమ్ముకొని ఉన్న ఈ మూడు - సత్త్యరజస్తమోగుణాల కలయికకు అవతల వెలుగొందే 
నాల్గో తత్వం ఒకటిఉన్నది. అదియే పర\బ్రహ్మతత్త్యం. ఆ పర్నబహ్మతత్యాన్నే భావించవలసి ఉన్నదని వేదాలు 
పలుకుతున్నాయి. 
విశేషం: పర బ్రహ్మతత్త్య మనేది దృష్టికి గోచరించేదికాదు. మనసా భావించి (గ్రహించవలసినది. అందువలననే దానిని జ్ఞానానందమయ 
మని యోగులు గుర్తించారు. 
క, వాకును మనసును గాయము । నేకాయన వృత్తి శౌచ మెడలని తపముం 

జేకొనునది యది బోధ । శ్రీకి ఘృతంబునకు వెన్నక్రియ జనక మగున్‌. 333 
ప్రతిపదార్థం: వాకును= మాటా; మనసును= మనస్సూ; కాయమున్‌= దేహమూ; ఏక+అయన వృత్తిన్‌= ఒకే పోకడగల నడతతో; 
శౌచము+ఎడలని= శుభ్రత నశించని; తపమున్‌= తపస్సును; చేకొనునది= ఆచరించాలి; అది= ఆ తపస్సు; బోధశ్రీకిన్‌= జ్ఞాన 
సంపత్తికి; ఘృతంబునకున్‌= నేతికి; వెన్న క్రియన్‌= వెన్నవలె; జనకము= కారకం - కలిగించేది; అగున్‌= అవుతుంది. 
తాత్సర్యం: వాచా మనసా కర్మణా ఒకే (ప్రవృత్తితో - మాటలో, ఆలోచనలో, (క్రియలో ఏకత్వం పాటిస్తూ, 
ఆలోచించినదే చెప్పుతూ, చెప్పినదే చేస్తూ, పరిశుభ్రత కొరవడని తపస్సును ఆచరించాలి. ఆ ప్రవృత్తీ, ఆ తపస్స్పూ, 
జ్ఞానసంపత్తి ఏర్పడటానికి, నేయి కలగటానికి వెన్నవలె ఆధారమౌతాయి. 
విశేషం: వెన్నకు రూపాంతరమే నేయి. త్రికరణ శుద్ది (మనోవాక్కాయాలు - మూడు (త్రికరణాలు) తోడి నిర్మల తపశ్చరణమే 
జ్ఞానానికి పూర్వరూపం. 
తే. బ్రహ్మచర్య మహింస నా బర(గు పరమ । ధర్మములు రెండు సువ్వె యుత్తమ తపంబు; 

దాని గలవాండు నిర్మల జ్ఞానయోగ । వంతు(డై చూడనేర్చు సర్వంబు ననఘ! 334 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా!; బ్రహ్మచర్యము= (బ్రహ్మమందు - యోగమునందు - వేదాధ్యయనమందు చరించటం; 
అహింస= హింస చేయకుండటం; నాన్‌= అనగా; పర(గు= उल పరమధర్మములు= గొప్పధర్మాలు; రెండు+చువ్వె= రెండు 
సుమా!; ఉత్తమ తపంబు= శ్రేష్ట తపస్సు; దానిన్‌= ఆ తపస్సును - (బ్రహ్మచర్య (వ్రతపాలన, హింసమాని జీవించటం - ఈ 
రెండింటిని; కలవా(డు= కలిగినవాడు; నిర్మల జ్ఞాన యోగవంతు(డు+ఐ= మలిన రహితమైన జ్ఞానమూ, యోగమూ కలవాడై; 
సర్వంబున్‌= అంతటిని - జగత్తు లోపలి బయటి వాటిని మొత్తమును; చూడన్‌+నేర్చున్‌= చూడగలుగుతాడు. 
తాత్సర్యం: బ్రహ్మచర్యం, అహింస అనేవి రెండూ గొప్ప ధర్మాలు. ఆ రెండింటిని ఆచరించటమే ఉత్తమ తపస్సు. 
ఆ తపస్సు చేసేవాడికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞాననేత్రంతో అతడు ఈ లోకపు అంతర్భహి స్వరూపాలను 
సరిగా చక్కగా చూడగలడు. 
విశేషం: సంస్కృతంలో “బ్రహ్మన్‌ శబ్దానికి 'తత్త్య తపోవేద యోగాదులు' అర్థంగా ఉన్నాయి. అయితే వ్యవహారంలో “బ్రహ్మచారి” 
అనేమాట, సంసారానికి దూరంగా ఆధ్యాత్మవిద్య అభ్యసించేవారికి - వాచకంగా స్థిరపడింది. (బ్రహ్మచారి (ప్రవృత్తే బ్రహ్మచర్యం. 


636 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇక్కడి అర్థం కూడా వ్యవహారంలో ఉన్నదే. (ప్రాచీనకాలాన అధ్యయనశీలురైన బాలురు గురుకులాలలో చేరి, చదువులు 
కొనసాగించేవారు. కాబట్టి బ్రహ్మచారి పదం, చదువుకొనే బాలుడు అనే అర్థానికీ వాచకమే. సబ్రహ్మచారి - తోడ చదువుకొనేవాడు. 
క ఆతత సంసారము | ష్టాతంతు స్యూతిబంధనంబున ద్భఢమై 

చేతస్సంగతి( బాయమి । కాతెటి(గు తపంబు పుత్ర! యౌషధము సుమీ! 335 
ప్రతిపదార్థం: పుత్ర!= కుమారా!; ఆతత సంసారము= విశాలమైన (ఈ) సంసారం; తృష్టాతంతు స్యూతి బంధనంబునన్‌= 
ఆశ అనే దారపు కుట్టు ముడితో; దృఢము+ఐ= గట్టిదై; చేతస్‌+సంగతిన్‌= మనస్సు యొక్క పొత్తును; పాయమికిన్‌= 
వదలకుండటానికి; విడువక ఉండటానికి; బౌషథధము= మందు; ఆ తెజగు తపంబు= ఆ విధమైన తపస్సు; చుమీ!= సుమా! 
తాత్సర్యం: కుమారా! కనిపించే ఈ సువిశాల సంసారం, ఆశాతంతువుల కుట్టుడు ముడులతో గట్టిపడి, మనస్సును 
విడిచిపెట్టదు. మానవుడిని వదలదు. అందువలన ఈ తపశ్ళర్య అవసరమైనది. ఈ తపస్సు ఆ సంసారం నుండి 
మనస్సును మరల్చ్పడానికి జొషధంవలె ఉపయోగపడుతుంది. 
విశేషం: తంతువులు ఒకదానితో ఒకటి పెనవేసుకొని గట్టిపడి బంధనంగా మారుతాయి. ఆశలు కూడా అంతే. ఒక ఆశకు 
మరొక ఆశ ఆలంబనం. ఈ ఆశాసంతతి పరస్సరం సమ్మిశ్రితమై సంసారాన్ని దృఢతరంగా మారుస్తాయి. (ఆశ= తంతువు.) 
క వికసిత తృష్టాలతికకు । న కుటిలమగు తపము దాత్రమై నబకంగా 

8०९८ బ్రకృతిని( బురుషుని । నకలంక జ్ఞాన దృష్టి నవలోకించున్‌. 336 
ప్రతిపదార్థం: వికసిత తృష్టాలతికకున్‌= వికసించిన ఆశ అనే తీగకు; అకుటిలము+అగు= వంకర లేనిది అగు; తపము= తపస్సు; 
దాత్రము+ఐ= కొడవలి అయి; నజికంగాన్‌= నరకగా-ఖండించగా (అపుడు); వికృతులన్‌= వికారాలను; |ప్రకృతినిన్‌= స్వభావాన్ని- 
స్వభావరూపమైన (ప్రకృతిని; పురుషునిన్‌= ఆత్మస్వరూపుడైన పురుషుడిని; అకలంక జ్ఞాన దృష్టిన్‌= మరక లేని, జ్ఞానమనే చూపుతో; 
అవలోకించున్‌= చూస్తాడు. 
తాత్సర్యం: లోకంలోని జీవనవ్యవహారాన తృష్ణ ఒక తీగ. అది బహుభంగుల (ప్రవర్హమానమై వికసించి, నరుడిని 
ఆకర్షిస్తుంది. తనలో ఇముడ్చుకొంటుంది. అతడిచుట్టూ జిగిబిగిగా అల్బుకొని, బంధించివేస్తుంది. ఆ అల్లికనుండి 
బయటపడాలంటే - (బ్రహ్మచర్యం, అహింస అనే ధర్మాల ఆచరణ రూపమైన తపశ్ళ్చర్య అనే కొడవలి కావాలి. 
ఆ తపోరూపదా(త్రంతో తృష్టారూప లతికాబంధాన్ని తెగనరకవచ్చును. తృష్ణ తెగిపడిన వెంటనే నరుడిలో, నిర్మల 
జ్ఞానమనే (క్రొత్త చూడ్కి ఏర్పడుతుంది. ఆ (క్రొత్త చూపుతో అతడు తనలోని తనవెలుపలి వికృతులనూ, (ప్రకృతినీ 
చూడగలడు. అంతేగాదు - తన అంతరాత్మరూపుడైన “పురుషుడిని” కూడా అపుడే గుర్తించగలడు. 


నిశేషం: అలం: రూపకం. 


క. అని యమ్ముని పలుదెటి(గులC। దను బోధించిన( గృతార్థతం 22०८6 దపో 
ధను( డా శిష్యుండు నీవును । గనికొను మేతద్వచో నికాయార్థంబుల్‌.' 337 


ప్రతిపదార్హం: అని= పై ప్రకారంగా; ఆ+ముని= ఆ బుషి; పలు+తెజు(గులన్‌= అనేక విధాలుగా; తనున్‌= తనను; బోధించినన్‌= 
ఉపదేశించగా - తెలియపరచగా; తపస్‌+ధను(డు= తపస్సే ధనంగా కలవాడు అయిన; ఆ శిష్యుడు= ఆ అతడి శిష్యుడు; 
కృత+అర్జతన్‌+పొందెన్‌= నెరవేరిన ప్రయోజనం కలవానితనమును చెందాడు - ప్రయోజనం నెరవేరినవాడైనాడు; నీవును= నీవు 
కూడా (ఓ ధర్మరాజా! నీవూ); ఏతద్‌+వచస్‌+నికాయ+అర్థంబుల్‌= ఈ మాటల (ప్రోగుల అర్థాలను; కనికొనుము= గ్రహించుము. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 637 


తాత్సర్యం: ఆ విధంగా ఆ ముని నానావిధాలుగా తన శిష్యుడికి జ్ఞానబోధ చేయగా, తపోమాత్రధనుడైన ఆ 
శిష్యుడూ కృతార్ణుడైనాడు. ఓ ధర్మరాజా! నీవు కూడా ఆ మునిమాటల అర్థతాత్సర్యాలను (గ్రహించి, నీ జన్మను 
చరితార్థం చేసికొమ్ము'. 
థె 
తే. అనిన విని ప్రీతు(డై పాండవాగ్రజను( । డాపగాసూనుతో 'మిధిలాధినాధు( 
దైన జనకుండు మోక్షంబు ననఘ! యేమి । కృత్యమున( గాంచె? నది యెటి(గింపు మనుడు. ౩౩8 


ध 
ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; పీతుడు+ఐ= ప్రీతి చెందినవాడై; పాండవ+అ(గ్రజన్ము(డు= 
పాండవులలో మొదట పుట్టినవాడు - ధర్మరాజు; ఆపగాసూనుతోన్‌= నదీతనయునితో - భీష్ముడితో; అనఘ!= పాపంలేనివాడా!; 
మిధిలా+అధినాధథు(డు+ఐన= మిధిలానగరానికి అధిపతిఅయిన; జనకుండు= జనకమహారాజు; మోక్షంబున్‌= ముక్తిని; ఏమి 
కృత్యమునన్‌= ఏ కర్మవలన; కాంచెన్‌?= పొందాడు?; అది= ఆ విషయం; ఎతీగింపుము= తెలుపుము; అనుడున్‌= అన్నవెంటనే. 
తాత్సర్యం: పై ప్రకారంగా భీష్ముడు పలుకగా విని ఆనందించిన ధర్మజుడు తిరిగి భీష్మాచార్యుడితో 'ఓ పాపంలెేని 
పితామహా! మిధథిలానగరాధీశ్వరుడు జనకమహారాజు ఏ కర్మవలన ముక్తిని పొందగలిగాడు? ఆ విషయం 
ఎతిగించుము” అన్నాడు. ఆ తరువాత. 


వ. అతం డతని కిట్లనియె 'దత్సంబంధియైన యితిహాసంబు సెప్పెద. 339 


ప్రతిపదార్థం: అతండు=- ఆ భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; 
తద్‌+సంబంధి+ఐన= దానికి చెందిన; ఇతిహాసంబు= చరితమును; చెప్పెదన్‌= చెప్పుతాను. 


తాత్సర్యం: ధర్మజుడి ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు 'దానికి సంబంధించిన చరితాన్ని చెప్పుతాను” (అంటూ 
తన (ప్రసంగాన్ని కొనసాగించాడు.) 
క విను మాచార్యులు నూర్వురు । జనకనృ్ఫపాలునకు; వారు సతతంబును న 

జ్ఞనపతి వినిపింతురు త । త్వ నిరూపక శాస్త్రమును పృథగ్విధములుగన్‌. 340 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; ఆచార్యులు= గురువులు; జనక నృపాలునకున్‌= జనక రాజునకు; నూర్వురు= 
వందమంది; వారు= ఆ నూరుగురు; సతతంబునున్‌= ఎల్లప్పుడునూ; ఆ+జనపతిన్‌= ఆ రాజుకు; తత్త్వ నిరూపక శా(స్త్రమును= 
సత్యమును నిరూపించే శాస్త్రమును; పృథక్‌+విధములుగన్‌= వేరు వేరు తీరులుగా; వినిపింతురు= వినిపిస్తారు. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! ఆలకించుము. ఆ జనకరాజాుకు నూర్లురు ఆచార్యులున్నారు. వారు సత్యనిరూపక 
పరమాత్మస్వరూపమైన శా(స్త్రాన్ని ఆయనకు వినిపించేవారు. అయితే వారు ఆ శా(స్త్రార్థాలను వేరు వేరు విధాలుగా 
వివరించేవారు. 

విశేషం: సత్య మొక్షటైనపుడు, దానిని గూర్చి కథనమూ ఒకటిగా ఉంటే సమస్యలుండవు. కాని మానవ స్వభావం విచిత్రం. ఒకే 


అంశాన్ని బహుభంగుల వివరించటం మొదటినుండి మానవ చరిత్రలో ఉన్నదే, అందువల్లనే “ఏకం సత్‌ విప్రా బహుధా వదన్తి” 
వంటి ఉపనిషద్వాక్యం పుట్టి ఉంటుంది. 


ख. ఏవా 2>,0००८ జెప్పిన । నా వసుధాధిపు(డు దాని ననుమోదించున్‌ 
భావము సంతోషశ్రీ । భావిత మగుచుండ( గురున్భపాలప్రవరా! 341 


638 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: కురునృపాల |ప్రవరా!= కురురాజులలో ్రేష్టుడా! ధర్మరాజా!; ఆ వసుధా+ఆధిపుడు= ఆ రాజు; ఏవా(డు= ఎవడు; 
ఏ మెయిన్‌= ఏ విధంగా; చెప్పినన్‌= ఉపదేశించినా; దానిన్‌= ఆ ఉపదిష్టాంశాన్ని; భావము= మనస్సు; సంతోషశ్రీ 
భావితము+అగుచున్‌+ఉండన్‌= ఆనందసంపదతో (ప్రభావితం కాగా; అనుమోదించున్‌= అనుగుణంగా ఆమోదిస్తాడు. 


తాత్సర్యం: ఆ నూర్వురు ఆచార్యులలో ఎవరు దేనిని ఏ విధంగా ఉపదేశిస్తే, ఆ మహారాజు దానిని ఆ విధంగానే 
మనస్సు సంతోషంతో నిండిపోగా, అనుమోదిస్తూ ఉండేవాడు. 


విశేషం: (ఉపదేష్ట అభిప్రాయాన్ని శిష్యుడు యథాతథంగా గౌరవించి ఆమోదిస్తూ ఉండేవాడన్నమాట.) బోధితుడికి (శిష్యునకు) 
బోధకుడితో అభిప్రాయభేదమనే భావనే ఉత్పన్నం కాని తీరున అక్కడ బోధన జరిగినది. ఈ జనకుడి జ్ఞానార్దన విధానం 
సమన్వయమార్గానికి సర్వథర్మసమానత్వ భావనకు మార్గదర్శకంగా భాసిస్తున్నది. బహుశః సమన్వయ విధానం ఆర్హధర్మాన కలదనే 
వాదంలోని సారాంశమదే కావచ్చును. 


వ. అట్టియెడ( దత్త్వజ్ఞానఘనుండును నిర్వంద్వుండును సంశయరహితుండును నగు పంచశిఖుండను 
మునివరుండు మహిం దిరుగుచుండి మిధిలకుం జనుదెంచె; నతండు కపిలాభిధాన యగు గురుకుటుంబిని 
చన్ను గుడిచి పెరిగిన వా డగుటం గాపిలేయుండు ననంబర(గు; నమ్మహాత్ముండు హేతుమద్వాక్య 
విశేషంబుల నయ్యాచార్యుల నూర్వుర నయ్యుర్వీపతి సన్నిధిన నిరుత్తరులంజేసిన, నాతం డతని విశేషజ్ఞత 
యెటింగి వారల విడిచి తన్నుం బ్రబోధించుటకై ప్రార్థించి యతనికిం బ్రణతు( డైన నమ్మాననీయుం డనూన 
దయాయత్రచిత్తుండు గావున నా భూవల్లభునకు మోక్షోపాధి బోధప్రదంబులగు వాక్యంబు లిట్లని 
యుపదేశించె. 342 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయాన; తత్తజ్ఞాన ఘనుండును= సత్యబ్ఞానంవలన గొప్పువాడును; నిర్‌+ద్వంద్వుండును= 
రెండవవాడును లేనివాడును - ఒంటరి (జ్ఞానంలోను, జీవితంలోను); సంశయరహితుండును= సందేహం లేనివాడును; అగు= 
అయిన; పంచశిఖుండు+అను= పంచశిఖుడు అనే పేరుగల (ఐదు శిఖలు - జడలు గలవాడని వ్యుత్పత్తి పేర్లకు వ్యుత్పత్తి 
ఉండబనిలేదు గాని తెలియవచ్చినంత తెల్పుట ఇది); మునివరుండు= బుుషికశ్రేష్ణుడు; మహిన్‌= భూమిపై; తిరుగుచున్‌+ఉండి= 
తిరుగాడుతూ ఉండి; మిథిలకున్‌= మిథిలానగరానికి; చనుదెంచెన్‌= వచ్చాడు; అతండు= ఆ పంచశిఖుడు; కపిల+అభిధాన+అగు= 
కపిల అనే పేరుగల; గురుకుటుంబిని చన్ను= గురుపత్నియొక్క రొమ్ము; కుడిచి పెరిగినవాడు+అగుటన్‌= (త్రాగి పెరిగినవాడు 
కావటంవలన; కాపిలేయుండును+అనన్‌= కపిలాతనయుడు అనగా (గూడ); పర(గున్‌= ఒప్పును; ఆ+మహా+ఆత్ముండు= ఆ 
గొప్ప ఆత్మగలవాడు-పంచశిఖుడు; హేతుమత్‌+వాక్యవిశేషంబులన్‌= కారణాలతో కూడిన విశిష్టవాక్యాలతో; ఆ+ఆచార్యులన్‌= 
ఆ గురువులు; నూర్వురన్‌= వందమందినీ; ఆ+ఉర్వీపతి సత్‌+నిధిని+అ= ఆ రాజు దగ్గరనే; నిర్‌+ఉత్తరులన్‌= సమాధానం 
లేనివారినిగా; చేసినన్‌= చేయగా; ఆతండు= ఆ రాజు జనకుడు; అతని విశేపజ్ఞత= ఆ పంచశిఖుని విశిష్టజ్ఞానము 
(కలిగియున్నతనమును); ఎటింగి= (గ్రహించి; వారలన్‌= ఆ నూర్వురు ఆచార్యులను; విడిచి= వదలి; తన్నున్‌= తనను (రాజును) 
ప్రబోధించుటకై= ఉపదేశించటానికై; ప్రార్థించి= యాచించి; ఆతనికిన్‌= ఆ పంచశిఖుడికి; (ప్ర+?నతుండు+ఐనన్‌= నమస్కరించినవాడు 
కాగా; ఆ+మహనీయుండు= ఆ పూజ్యాడు; న+ఊనదయా+ఆయత్ర చిత్తుండు= తక్కువగాని దయకు లొంగిన మనస్సు కలవాడు; 
కావునన్‌= కాబట్టి; ఆ భూవల్లభునకున్‌= ఆ రాజునకు; మోక్ష+-ఉపాధి బోధ ప్రదంబులు+అగు= ముక్తికి కారణమైన జ్ఞానాన్ని 
ఇచ్చెడివి అయిన; వాక్యంబులు= మాటలు; ఇట్టు+అని= ఈ విధంగా; ఉపదేశించెన్‌= బోధించాడు. 


తాత్సర్యం: ఆ విధంగా జనకరాజు నూర్వురు ఆచార్యులనుండి భిన్నభిన్న విధాలయిన ఆధ్యాత్మవిద్యాబోధనలు 
వింటూ, సంతోషిస్తూ, ఆ అందరి అభి ప్రాయాలనూ గొరఐస్తూవస్తున్న సమయాన పంచశిఖుడనే విప్రడొకడు ఆయన 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 639 


ఆస్థానాన ప్రవేశించాడు. అతడు సత్యజ్ఞానంతో గొప్పవాడు, ఒంటరి. సంశయాలు తీరినవాడు, భూమిపై సంచరిస్తూ 
యాదృచ్చికంగా మిథిలానగరప్రవేశం చేసి, రాజును చూచాడు. అతడిని కాపిలేయుడు అని కూడా అంటారు. 
ఎందుకంటే అతడు కపిల అనే గురుపత్ని చన్నుగుడిచి పెరిగినవాడు. ఆ మహాత్ముడు జనకుడి ఆస్థానాన, రాజు 
సన్నిధిలోనే తన హేతుపూర్వక వాక్యవిన్యాసాలతో జనకుడి నూర్వురు ఆచార్యులనూ వాదంలో జయించి వారిని 
నిరుత్తరులను చేశాడు. ఆ జనకుడు ఆ పంచశిఖుడి విశేషపరిజ్ఞానాన్ని (గ్రహించి, తన గురుశతాన్ని విడిచి, అతడిని 
ఆశ్రయించి, తనకు తత్తోపదేశం చేయుమని అర్థిస్తూ ప్రణమిల్లాడు. ఆతడు కూడా గొప్పదయకు లొంగిన 
మనస్సుతో ఆ రాజునకు మోక్షానికి కారణమైన జ్ఞానాన్ని ఈయగల మాటలను ఈ విధంగా ఉపదేశించటం 
ప్రారంభించాడు. 


పంచశిఖుండను విప్రుండు జనకునకు( దత్వోపదేశంబు సేయుట (సం. 12-211-6,8) 


©. విను మవిద్య గామమునకు( గామము 0, । మునకు బుట్ట(బట్టు లనఘ! యింత 

వట్టు( గారణముగ వచ్చు బునర్జన్మ । మండ్రు తత్త్వవేదు లైన మునులు. 343 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా! జనకమహారాజా!; వినుము= ఆలకించుము; అవిద్య= మాయ (అజ్ఞానం); 
కామమునకున్‌= కోరికకు; కామము= కోరిక; కర్మమునకున్‌= (క్రియకు - (ప్రవృత్తికి - పనికి; పుట్టన్‌+పట్టులు= పుట్టుటకు స్థానాలు; 
ఇంతవట్టున్‌= ఇంతవరకు - ఈపై తెల్పినవి; కారణముగన్‌= హేతువుగా; పునర్‌+జన్మ= మరల పుట్టుట; వచ్చున్‌= కలుగుతుంది 
(అని); తత్త్యవేదులు+అయిన మునులు= సత్యము నెరిగినవారైన బుషులు; అం|డ్రు= అంటారు. 
తాత్సర్యం: పాపంలేని ఓ జనక మహారాజా! వినుము. మాయ కోరికకు కారణం, ఆ కోరిక కర్మకు కారణం, 
కర్మ పాపపుణ్యాలకు మూలం. ఆ పాపపుణ్యాల అనుభవంకొరకు ప్రాణికి పునర్ణన్మ అవసరమౌతుంది. ఈ విషయం 
తత్త్యవేత్తలైన మునులు చెప్పుతారు. 
©. ఒలసి లోభమోహములు దోషసంసేవ । నం బొనర్చ్ప(గా ఘనత్వగాఢ 

యగు నవిద్య భూమియై బహుకర్మ బీ । జముల కంకురాది శక్తు లొస(గు. 344 


ప్రతిపదార్థం: అవిద్య= మాయ; ఒలసి= అతిశయించి; లోభమోహములు= పేరాస, అపజ్ఞానములు (ఒకదానిని మరొకటిగా 
గ్రహించటం); దోష సంసేవనంబు= తప్పుల యొక్క ఉపాసనం - గౌరవంతో పరిచర్యచేయటం; ఒనర్చ(గాన్‌= చేయగా; 
ఘనత్వగాఢ+అగున్‌= గట్టిదనంతో దిట్టయెనది అగును - గట్టిపడును; బహుకర్మబీజములకున్‌= అనేక కర్మలు అనే విత్తనములకు; 
భూమి+ఐ= ఆధారమై - द; అంకుర+ఆది శక్తులు= మొలకెత్తటం మున్నగు సామర్థ్యాలను; ఒసగున్‌= ఇచ్చును. 
తాత్సర్యం: మాయ పేరాస, అపజ్ఞానం చేసే తప్పులు కారణంగా బలపడి దట్టంగా రూపుదాలుస్తుంది. ఆ తరువాత 
అదే అనేక కర్మలు అనే విత్తనాలకు పొలంగా మారి, ఆ కర్మబీజాలు మొలకెత్తటం, మారాకు తొడగటం పెరగటం 
పుష్టించటం, ఫలించటంవంటి వివిధశక్తులతో విస్తరించటానికీ కారణమౌతుంది. మాయకు లోభమోహాలు 
దోహదపడగా, అదే బహుకర్మలకు ఆధారం భూమిగా మారి, నరుడిని జననమరణ చక్రాన పడవేసి 
తిప్పుతుంటుంది- అని ఫలితార్హం. 


క  ప్రియములు నప్రియములును హృ । దయమును జిక్కువడ( దివ్వ( దత్తదనేక 
క్రియలకు జొచ్చు నరు(డు మేన్‌ । వ్రయమగు టెటుగ(డు వితత జరావ్యాధులచేన్‌. 345 


640 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నరు(డు= మానవుడు; హృదయమును= మనస్సును; (ప్రియములున్‌= ఇష్టమైన విషయాలు; అప్రియములును= 
అనిష్టమైన విషయములును; చిక్కు+పడన్‌+తివ్వన్‌= (కలిసి) చిక్కుపడేటట్టు లాగగా; తద్‌+తద్‌+అనేక (క్రియలకున్‌= ఆయా 
పెక్కు కర్మలకు; చొచ్చున్‌= (ప్రవేశించును ~ పాల్పడును; వితత జరావ్యాధులచేన్‌= విరివిఅయిన ముసలితనం, రోగాలతో; 
మేన్‌= దేహం; వ్రయము+అగుట= నశించుట; ఎణు(గ(డు= (గ్రహించడు. 

తాత్సర్యం: మనస్సు ఇష్టానిష్టాలతో చిక్కువడి అటూ ఇటూ లాగుతూ ఉండగా నరుడు ఆయా కర్మలు అనేకాలు 
చేయ మొదలుపెడతాడు. చేస్తూ జీవిస్తూ ఉంటాడే తప్ప అతడికి తన శరీరం జరావ్యాధులకు లోనై (క్రుంగి 
నశించబోయే విషయం బోధపడదు. 


క ధనములు బంధులు భోగము । లనియెడు నస్థిరము లెల్ల నాత్మ కెరవు సే 

సిన శాంతి యలవడును మన । మున శాంతిశ్రీ సమృద్ది మోక్షము నిచ్చున్‌.' 346 
ప్రతిపదార్థం: ధనములు= సంపదలు; బంధులు= చుట్టపక్కాలు; భోగములు= అనుభవాలు (క్రియల ఫలితాలు); 
అనియెడు+అస్థిరములు+ ఎల్లన్‌= అనే మూడు విధాలయిన అశాశ్వత విషయాలను అన్నింటిని; ఆత్మకున్‌= జీవుడికి; 
ఎరవు+చేసినన్‌= వేరు చేస్తే; మనమునన్‌= మనస్సునందు; శాంతి+అలవడును= శాంతి అలవాటు అవుతుంది - ఏర్పడుతుంది; 
శాంతిశ్రీ సమృద్ది= శాంతి అనే సంపద యొక్క పెంపు; మోక్షమును+ఇచ్చున్‌= ముక్తిని కలిగిస్తుంది. 
తాత్సర్యం: నరుడు సంపదలు చుట్టపక్కాలు అనుభవాలు ~ అనే ఈ అశాశ్యత విషయాలు అన్నిటినీ జీవుడికి 
దూరంగా ఉంచగలిగితే అతడి మనస్సులో శాంతి ఏర్పడుతుంది. మిగిలిన సంపదలు సమృద్దులు నశించగా 
ఏర్పడిన ఈ శాంతిసంపద పెరిగి, తుదకు అతడికి ముక్తిని చేకూర్చి పెట్టుతుంది. 


వ. అనిన విని జనకజనవల్లభుం డమ్మునివల్లభునితోడ. 347 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పంచశిఖముని పలుకగా; విని= ఆలకించి; జనక జనవల్లభుండు= జనకరాజు; ఆ+ముని వల్లభునితోడన్‌= 
ఆ మునిరాజాుతో. 
० ^< < నా ठ రా రా తో టా న్నా ए 

తాత్సర్యం: పంచశిఖ(ప్రవచనాన్ని ఆలకించిన జనకరాజు ఆ మునిరాజుతో (ఇట్లా అన్నాడు). 
క “కేవల వైరాగ్యము మో । క్షావహ మగునేని యట్టులైన విరక్తిన్‌ 

భావమున నరుడు దాల్లెడి। బో వాం డవ్యయ పదంబు బొందునె? యనుడున్‌. 348 
ప్రతిపదార్థం: కేవల వైరాగ్యము= వైరాగ్య మొక్కటే; మోక్ష-ఆవహము+అగును+ఏని= ముక్తిని కలిగించేది అయినచో; 
అట్టులు+ఐనన్‌= అట్టా అయితే; నరు(డు= మనుజుడు; భావమునన్‌= మనస్సునందు; విరక్తిన్‌= వైరాగ్యమును; తాల్బెడిన్‌+పో= 
ధరించును పో - ధరించుననుకొమ్ము; వా(డు= ఆ విరాగి - ఆ విరక్తిని దాల్చినవాడు; అవ్యయపదంబున్‌= నశించని స్థానమును- 
ముక్తిని; పొందును+ఎ?= చెందునా?; అనుడున్‌= అన్న వెంటనే. 
తాత్సర్యం: కేవలం వైరాగ్య మొక్కటే ముక్తిని కలిగించగలిగితే నరుడు తన మనస్సున ఆ వైరాగ్యాన్ని వహించాడు- 
అనుకొమ్ము. అపుడు అతడు ముక్తిని పొందుతాడా? అని (ప్రశ్నించిన వెంటనే. 
వ. అవ్విప్రవరుం డతని కిట్లనియె. 349 
ప్రతిపదార్థం: ఆ+విప్రవరుండు= ఆ (బ్రాహ్మణ శ్రేష్టుడు ~ ఆ పంచశిఖముని; అతనికిన్‌= ఆ జనక రాజునకు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా పలికాడు. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 641 


తాత్సర్యం: రాజు (ప్రశ్నకు విప్రుడు ఇట్లా సమాధానం చెప్పాడు. 
క విను నృప! హర్షంబు ప్రియం । బనూన సుఖయక్తి నిర్ణరానందము శాం 

తినిరూఢి యనగ మనమున । బనిగొనునవి సాత్వికాఖ్య భావంబు లగున్‌. 350 
ప్రతిపదార్థం: నృప!= ఓ రాజా!; విను= ఆలకించుము; హర్షంబు= సంతోషం; |ప్రియంబు= (ప్రీతి; న+ఊన సుఖయుక్తి= 
తక్కువగాని-గొప్పదైన సుఖముయొక్క కలయిక; నిర్భర+ఆనందము= నిండైన ఆనందము; శాంతినిరూఢి= శాంతియొక్క 
గట్టితనం; అనయగన్‌= అనగా; మనమునన్‌= మనస్సునందు; పని+కొనునవి= నియోగించేవి - సంచరించెడివి; సాత్తిక+ఆఖ్య 
భావంబులు+అగున్‌= సాత్తికాలు - అనే పేరుగల భావాలు అవుతాయి. 
తాత్సర్యం: ఓ రాజా! వినుము, సంతోషం, (పీతి, గొప్పసుఖంతోడి ఆనందం, నిశ్చలశాంతీ మనస్సును ఏలేవి 
సాత్తికాలు అనే ఈ భావాలు. సత్త్వగుణంవలన కలిగే భావ పరంపర ఇది. 
క పరితాప మనభితోషము । నరేశ్వరా! శోచనము జనవ్యాపారా 

దర మక్షమ యనియెడు నివి । యరయంగా రాజసంబు లగు భావంబుల్‌. 351 
ప్రతిపదార్థం: నర+ఈళశ్వరా!= ఓ రాజా!; పరితాపము= సంతాపం-దుఃఖం; న+అభితోషము= సంతోషంలేమి; శోచనము= 
ఏడ్చుట; జనవ్యాపార+-ఆదరము= జనుల కర్మలయందు పేమ-అభిమానము; అక్షమ= ఓర్వలేని తనం-అసూయ; అనియెడు+ఇవి= 
అనే ఇవి-ఈ భావాలు (మనో వికారాలు); అరయంగాన్‌= పరిశీలించగా; రాజసంబులు+అగు= రజోగుణసంబంధులు అగు; 
భావంబుల్‌= మనోభావాలు. 
తాత్సర్యం: సంతాపం చెందటం, అవకాశమున్నా సంతోషించకుండా ఉండటం, ఏడుపు, జనుల (క్రియలలో 
అభిమానం (ప్రదర్శించటం, ఓర్వలేనితనం - ఈ భావాలు రజోగుణంవలన కలిగేవి. 


క తలంపులు గ్రందుగ౯ బొడముట । గల గను టేమటుట భ్రమము గదురుట జాడ్యం 

బలసత యను నీ భావం । బులు దామసకోటి యండ్రు బుధులు నరేంద్రా! 352 
ప్రతిపదార్థం: నర+ఇం[ద్రా!= ఓ రాజా! జనకా!; తల(పులు= ఆలోచనలు; (క్రందుగన్‌= (అతిశయంగా) ఉప(ద్రవంగా; పొడముట= 
కల్లటం; కల+కనుట= కలగాంచటం; ఏమణుట= ప్రమాదపడటం ~ పొరబడటం; (భ్రమము= భ్రాంతి ~ ఒకదానిని మరొకటిగా 
తలచుట; కదురుట= విజృంభించటం; జాడ్యంబు= జడత్వం - చురుకులేనితనం; అలసత= ఆలస్యం - సోమరితనం; అను+ఈ 
భావంబులు= అనే ఈ భావాల వరుస; బుధులు= పండితులు; తామసకోటి= తమోగుణ సంబంధిఅయిన (భావ) సమూహం; 
©०(€= అంటారు. 
తాత్సర్యం: ఓ జనక రాజా! ఇపుడు తామసభావాలు వివరిస్తున్నాను. ఉప(ద్రవరూప ఆలోచనలు కలుగుతూ 
ఉండటం, కలలు రావటం, ఏమరుపాటు ఒకదానిని మరొకటిగా (గ్రహిస్తూ వ్యవహరించటం, చురుకుదనం లేకుండా 
మందగించి ఉండటం, సోమరితనం - అనే ఈ మనోవికారాలన్నీ తమోగుణజన్యాలు - అని పండితులు 
పలుకుతారు. 


క కారణము గలిగియును ని । ష్మారణ కలితంబులయ్యు జనియించు ధరి 

త్రీరమణ! మూడు దెటి(గులు । నారయ నివి యస్థిరంబులై తిరుగ(బడున్‌. 353 
ప్రతిపదార్థం: ధరిత్రీరఠమణ!= రాజా!; మూ(డు తెజగులు= మూడు విధాలు - సత్త రజస్తమోజనిత భావాలు మూడు; 
కారణము+కలిగియును= కారణం ఉండీ; నిః+కారణ కలితంబులు+అయ్యున్‌= కారణం లేకా (కారణములేమితో కూడినవై 


642 శ్రీనుదాంధ్ర మహాభారతము 


కూడా); జనియించున్‌= కలుగుతాయి; ఆరయన్‌= పరిశీలించగా; ఇవి= ఈ మూడు విధాలయిన భావాలు; అస్థిరంబులు+ఐ= 
స్థిరం కానివై ~ చంచలములై; తిరు(గన్‌+పడున్‌= తిరగబడతాయి - తారుమారౌతాయి. 

తాత్సర్యం: ఓ రాజా! ఈ సత్త్యరజస్తమోగుణ జన్యాలయిన మూడు విధాల భావాలూ ఒకసారి కారణం ఉండి 
కలగవచ్చును. ఒక్కొక్కసారి నిష్కారణంగానే పొటమరించవచ్చును. ఈ భావపరంపర స్థిరంగా నిలువదు. 
చంచలంగా మారుతుంటుంది. ఒక్కొక్కసారి ఈ మనోవికారాలు తిరగబడతాయి కూడా 


చ. జనవర! సాఖ్యముం బొరసి సాత్వికభావ సముద్ధమంబు సు 

మ్మనియును దుఃఖముల్‌ గదిరినప్పుడు రాజసభావభంగి సు 

మృ్మనియు జడత్వసంగసమయంబున( దామసభావవత్తి సు 

మ్మనియును ద్రోచి వాన బడ కాత్మరతిన్‌ నిలు పిచ్చు మోక్షమున్‌. 354 
ప్రతిపదార్థం: జనవర!= రాజా!; సౌఖ్యమున్‌+పారసి= సుఖాన్ని పొంది; సాత్తికభావ సమ్‌+ఉత్‌+గమంబు= సత్వగుణ సంబంధి 
భావాల మంచి పుట్టుక; సుమ్ము+అనియును= సుమా అనీ; దుఃఖముల్‌+కదిరిన+ అప్పుడు= దుఃఖాలు ~ దుఃుఖమయమైన భావాలు 
పైకొన్నపుడు; రాజసభావ భంగి= రజోగుణసంబంధి భావాలతీరు; సుమ్ము+అనియును= సుమా అనీ; జడత్వ సంగసమయంబునన్‌= 
జాడ్యంతోడి కలయిక కలిగినపుడు; తామసభావవృత్తి= తమోగుణ సంబంధి భావాల (ప్రవృత్తి; సుమ్ము+అనియున్‌= సుమా అనీ; 
త్రోచి= ప్రక్కకు నెట్టి - ఆ భావాల జోరులో పడి కొట్టుకొనిపోకుండా - వాటిని నెట్టివేసి; వానన్‌= ఆ భావాలలో; పడక= పడిపోకుండా; 
ఆత్మరతిన్‌ నిలుపు= తనయందు (తాను) సంతోషించటం - బహిఃకారణాలతో పనిలేకుండా - తనలో తాను సంతసించుటయందు 
నిల్బుట; మోక్షమున్‌= ముక్తిని; ఇచ్చున్‌= ఇస్తుంది. 
తాత్సర్యం: ఓ రాజా! నరుడు తాను సౌఖ్యాన్ని చవిచూస్తున్నప్పుడు అది సత్త్వగుణ సంజనితమైన భావాలవలన 
కలిగినట్టూ, దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు అది రజోగుణం కారణంగా ఏర్పడినట్టూ, జడత్వంతో స్తబ్దంగా 
సోమరితనం పైబడినప్పుడు అది తమోగుణ ఫలితమయినట్టూ (గ్రహించి, ఆయా భావాలనూ, వాటి ఫలితా లయిన 
సుఖదుఃఖ జడత్వాలనూ విడిచిపుచ్చి, తనలో తాను ఆనందించే స్టైర్యాన్ని అందుకొనగలగాలి. అపుడే ముక్తి 
లభిస్తుంది. ఆ ఆత్మరతి స్టైర్యమే ముక్తిని ఈయగలదు. 
వ. ఇవ్వెరవునకు వైరాగ్యంబు మూలం బని చెప్పి వెండియు. 355 
ప్రతిపదార్థం: ఈ+వెరవునకున్‌= ఈ పద్దతికి; వైరాగ్యంబు= విరక్తి; మూలంబు+అని= కారణం అని; వెండియున్‌= మరియును. 
తాత్సర్యం: ఈ ఆత్మరతి స్టెర్యసిద్దికి కారణం విరక్తి ఒక్కటే - అని పలికి, ఇంకనూ. (తరువాతి పద్యంతో 

ॐ 2 ८ न 

అన్వయం धः 
తే. వినుము సత్వాదిగుణముల ననఘ! యాత్మ । తత్వమున లీనముల జేయ? దన్మయత్వ 

దర్శనము దాన నవి మహోదధి నడంగు । నేటు లట్టుల రూపటు వేటులేక. 356 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా! జనకరాజా!; వినుము= ఆలకించుము; సత్హ్య+ఆదిగుణములన్‌= సత్యం మొదలైన 
గుణములను ~ రజస్తమోగుణాలను కూడా; ఆత్మతత్యమునన్‌= ఆత్మయొక్క జీవుడి యొక్క తత్త మునందు - స్వభావమునందు 
- సహజసత్వస్థితియందు; లీనములన్‌+చేయన్‌= లయించిన ~ కలిసిపోయిన వానినిగా చేయగా; తద్‌+మయత్వ దర్భనము= 
దానిలో - ఆ ఆత్మలో భాగమైపోయిన స్థితి అగుపడుట (జరుగును); దానన్‌= ఆ ఆత్మయందు; అవి= ఆ సత్య గుణాలు; 
మహా+ఉదధిన్‌= పెద్ద సము(ద్రాన; అడంగు= లయమైపోయే; ఏజులు+అట్టులు+అ= కాల్వలవలెనే; వేణులేక= విడిగా ఉండక; 
రూపు+అటున్‌= రూపు నశించును - ఆకారం లేకుండా ఆ ఆత్మలో అంతర్భవిస్తాయి. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 643 


తాత్సర్యం: ఓ పాప మెరుగని పాలకుడా! జనకమహారాజా! వినుము. సత్త్వం, రజస్సు, తమస్సు అనే గుణాలు 
మూడింటినీ ఆత్మతత్త్యంలో - జీవుడి నిజస్వభావాన లీనం చేయాలి. అపుడు అవి ఆత్మలో కలిసిపోయి, విడిగా 
ఉండక - సము(ద్రాన కలిసిపోయే ఏరులవలె నిరాకారంగా సాంతమైన ఉనికిలేకుండా అయిపోతాయి. 
విశేషం: అలం: ఉపమ. 


తే. నరుడు సుఖదుఃఖములవెంట( బొరయ నీక । మలచి యాత్తునిC జేర్ణిన మానసంబు 

లీనమగు నంద జలములలోన నిడిన । లవణకణము చందమ్మున నవనినాథ! 357 
ప్రతిపదార్థం: అవనినాథ!= ఓ రాజా!; నరు(డు= మానవుడు (కర్త); మానసంబు= మనస్సు (కర్న; సుఖదుఃఖములవెంటన్‌= 
సంతోషం సంతాపములవెంట; పొరయన్‌+ఈక= వెడలనీయకుండా - వాటితో పాటుగా పడిపోకుండా; మలచి= (త్రిప్పి - 
అంతర్ముఖంచేసి; ఆత్మునిన్‌= జీవాత్ముడిని; చేర్చినన్‌= పొందించినట్లయితే ~ కలిపినట్లయితే; అందున్‌+అ= దానియందే - 
ఆ ఆత్మయందే; జలములలోనన్‌ - నీళ్ళలో; ఇడిన= వేసిన - ఉంచిన; లవణకణము చందమ్మునన్‌= ఉప్పుగల్లు విధాన; 
లీనము+అగున్‌= లీనమై - కలిసినదై పోవును. 
తాత్సర్యం: ఓ రాజా! నరుడు తన మనస్సును లౌకికా లయిన సుఖదుఃఖాల వెంటబడిపోకుండా అంతర్ముఖంగా 
త్రిప్పివేసి, ఆత్మలో చేర్చగలగాలి. ఆ విధంగా ఆత్మలో చేర్చబడ్డ మనస్సు ఆ ఆత్మలోనే నీళ్ళను చేర్చిన ఉప్పుగల్ల్టువలె 
కలిసిపోయి తన ఆకారాన్ని కోల్పోతుంది. 
విశేషం: అలం: ఉపమ. 


క తోలు దిగవిడిచి నాగము । 8९८ బొలుచు మాడ్మి( గర్మలేపము( ७588८ 

గీలుకొననీక వెలుగు ని । రాలంబన బోధఘను(డు రాజవరేణ్యా! 358 
ప్రతిపదార్థం: రాజవరేణ్యా!= ఓ రాజశ్రేష్టా!; నాగము= పాము; తోలు= చర్మం (కుబుసం); దిగవిడిచి= తీసివేసికొని; 
లీలన్‌+పొలుచు మాడ్కిన్‌= విలాసంతో ఒప్పినవిధాన; నిర్‌+ఆలంబన బోధఘను(డు= ఆధారంలేని (స్వతః (ప్రకాశమానమైన) 
జ్ఞానంతో గొప్పవాడైనవాడు (నరుడు) కర్మలేపమున్‌= కర్మం అనే పూతను (ఒంటికి రాసుకొనే (ద్రవం); తనతోన్‌= తనతో; 
కీలుకొనన్‌+-ఈక= ముడిపడనీయకుండా - అంటుకొనకుండా; వెలుంగున్‌= (ప్రకాశిస్తాడు. 
తాత్సర్యం: ఓ రాజశ్రేష్టా! కుబుసం విడిచిన పాము విలాసంగా (ప్రకాశిస్తుంది. ఆ విధంగానే, కర్మసంపర్కం 
వదలిన ఆత్మ, నిరాధారమై స్వతఃప్రకాశవంతమైన జ్ఞానంతో (ప్రజ్ఞ్యలిస్తుంది. 
విశేషం: అలం: ఉపమ. 


వ. అని బోధించె; నిట్లు పంచశిఖునిచేత బోధితుండై కాదె! జనకుండు దన పురంబైన మిథిల గాలునప్పుడు 
దుఃఖంబులం బొరయమింజేసి తన కేమియుం గాలదని పలికెం గౌంతేయాగ్రజా! యాకర్ణింపుము.359 


ప్రతిపదార్థం: అని= పై ప్రకారంగా; బోధించెన్‌= ఉపదేశించెను; ఇట్టు+ ఈ విధంగా; పంచశిఖునిచేతన్‌= పంచశిఖుడనే 
బుషిశ్రేష్ణుడిచేత; బోధితుండు+ఐ= ఉపదిష్టుడై - ఉపదేశించబడినవాడై; కాదె= కదా!; జనకుండు= జనక మహారాజు; తన 
పురంబు+ఐన= తన పట్టణమైన; మిధథిల= మిధిలా నగరం; కాలునప్పుడు= కాలిపోయే సమయాన; దుఃఖంబులన్‌= పరితాపాలను- 
ఖేదములను; పొరయమిన్‌+చేసి= పొందకపోవటంవలన; తనకున్‌+ఏమియున్‌+కాలదు= (నిర్లిస్తుడైన) తనను ఏమీ దహించదు; 


644 శ్రీమదాంధ్ర మహాభారతము 


అని పలికెన్‌= అని అన్నాడు; కౌంతేయ+అగ్రజా!= కుంతీనందనులలో మొదట పుట్టినవాడా! ధర్మరాజా!; ఆకర్లింపుము= వినుము, 
(ఈ చివరిమాట అనంతర వాక్యంతో అన్వయిస్తుంది.) 

తాత్సర్యం: పై ప్రకారం పంచశిఖమహర్షి జనకమహారాజునకు ఉపదేశించాడు. ఆ పంచశిఖుడి బోధ జనకుడిపై 
తన (ప్రభావం నెరపి, అతడిని నిజంగానే విరక్తుడిని చేసింది. అందువలననే జనకుడు తన నగరం మిథిల కాలిపోతూ 
ఉంటే, తాను దుఃఖానికి దూరంగా నిలిచి తన కేమీ కాల్సు అంటదని పలికాడు. 


క అమలం బగు నీ యితిహా । సము భక్తిం బరించినం బ్రశాంతి యొలసి దుః 
ఖములం దొటి(గి మనుష్యుం । డమృతత్వావాప్తి మహితుండై వెలు(గొందున్‌.' 360 
ప్రతిపదార్థం: మనుష్యుండు= నరుడు; అమలంబు+అగు= మలినంలేనిదైన; ఈ ఇతిహాసము= ఈ వృత్తాంతం; భక్తిన్‌= భక్తితో; 
పఠించినన్‌= చదివితే; ప్రశాంతి= మిక్కిలి శాంతి; ఒలసి= కలిగి; దుఃఖములన్‌+తొజు(గి= ఖేదాలను వదలి; అమృతత్వ+అఆవాప్తి 
మహితు(డు+ఐ= మృత్యువులేనితనం లభించటంతో పూజ్యాడై; వెలు(గు+ఒందున్‌= (ప్రకాశిస్తాడు. 
తాత్సర్యం: నిర్మలమైన ఈ వృత్తాంతాన్ని భక్తితో పరిస్తే, నరుడికి మనశ్ళాంతి ప్రాప్తిస్తుంది. దుఃఖాలు 
తొలగిపోతాయి. తుదకు మరణంలేని ముక్తిని కూడా పొంది పూజ్యాడై అతడు లోకాన వెలుగొందుతాడు”. 
వ. అనిన విని ధర్మతనయుండు దేవవ్రతుతో 'నెట్టివాణడు సుఖీయును మంగళవంతుండును నిర్ణయుండునునై 
వర్తించు? నని యడిగిన నప్పుడమిటేని కప్పురుషవరుం డిట్లను 'దమసంపన్నునకు నీ చెప్పిన 
చందంబుగలుగు నాకర్ణింపుము. 361 
ప్రతిపదార్హం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; ధర్మతనయుండు= ధర్మరాజు; దేవవ్రతుతోన్‌= భీష్ముడితో; ఎట్టివాయడు= 
9 విధమైన నరుడు; సుథఖియును= సుఖంకలవాడూ; మంగళవంతుండును= శుభంకలవాడూ; నిర్‌+ఛయుండును= భయంలేనివాడూ; 
ఐ వర్తించున్‌= అయి (ప్రవర్తిస్తాడు - జీవిస్తాడు; అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; ఆ+పుడమిటేనికిన్‌= ఆ రాజునకు; ఆ+ 
పురుషవరుండు= ఆ నరశ్రేష్టుడు - భీష్ముడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; దమసంపన్నునకున్‌= ఇంద్రియనిగ్రహం 
కలవాడికి; నీ చెప్పిన చందంబు= నీవు పలికిన విధం ~ సుఖం శుభం కలిగి నిర్భయంగా జీవించగల లక్షణం; కలుగున్‌= 
ఉంటుంది; ఆకర్ల్షింపుము= వినుము. 
తాత్సర్యం: పితామహుడి పలుకులు విన్న ధర్మరాజు మరొక (ప్రశ్న అడిగాడు. 'ఎట్టివాడు సుఖంతోనూ, శుభంతోనూ 
కూడి నిర్భయుడై జీవించగలడు?” అని. ఆ ప్రశ్నకు భీష్ముడు ధర్మజుడితో, 'దాంతి - ఇంద్రియ నిగ్రహం కలవాడు 
నీ ప్రశ్నకు సమాధానంగా నిలుస్తాడు. విను మంటూ తన (ప్రవచనాన్ని కొనసాగించాడు. 
తే.  సర్వవర్థాశ్రమములకు శమము దమము '। గలిగియునికి విశిష్ట ప్రకార మగుట 
బ్రాహ్మణునకు విశేషించి రాజవర్య! । దమసమాహిత వృత్తి పద్దయును వలయు. 362 
ప్రతిపదార్థం: రాజవర్య!= ఓ రాజ[్రేష్టా!; సర్వ వర్ల+-ఆ(శ్రమములకున్‌= ఎల్ల వర్లములకు - (బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూ(ద్రులకు; 
ఎల్ల ఆ(శ్రమములకు - (బ్రహ్మచర్య, గృహస్థ వానప్రస్థ సన్న్యాస ఆ(శమవాసులకు; శమము= శాంతి; దమము= నిగ్రహం; కలిగి+ 
ఉనికి= కలిగి ఉండటం; విశిష్ట ప్రకారము+అగుటన్‌= విశేషంతో కూడిన పద్దతి కాబట్టి; విశేషించి= అధికంగా; (బ్రాహ్మణునకున్‌= 
(బ్రాహ్మణవర్లజునకు; దమసమాహిత వృత్తి= దమంతో - నిగ్రహంతో సమాధానసహితమైన నడత; పెద్దయును= ఎక్కువగా; 
వలయున్‌= కావాలి. 
తాత్సర్యం: లోకంలో అన్ని వర్ణాలవారికీ, అన్ని ఆ(శ్రమాలవారికీ శాంతి, దాంతి కలిగి ఉండటం విశిష్ట పద్దతి. 
ac) €> > 
విశేషించి (బ్రాహ్మణులకు దాంతితోడి జీవనవిధానం ఎక్కువగా కావలసి ఉంటుంది. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 645 


వ. దమంబు సద్గుణంబులరాశి; యవి యెయ్యవి? యంటేని. 363 
ప్రతిపదార్థం: దమంబు= నిగ్రహంబు; సత్‌+గుణంబుల రాశి= మంచి గుణాల (ప్రోవు; అవి= ఆ సద్దుణాలు; ఏ+అవి?= ఏవి? 
అంటి(వ)+ఏని= అంటివేని - అంటే. 

తాత్సర్యం: దమ మొక్కటి సద్గుణాల (ప్రోవు. ఆ సద్లుణాలు ఏమిటి? - అంటావా? (వినుము.) 


సీ. శౌచ, మక్రోధంబు, సంతోష, మార్జవ, । మనసూయ, విగతదైన్యత్వవృత్తి, 


యప్రమాదంబు, దురభిమానరాహిత్య, । మతివాదవర్ణన, మఖిలభూత 
దయ, గురుపూజ, నిందాస్తుతి ప్రవణతా । త్యాగం, బపైశునత్వంబు, సాధు 
జనసంగమం, బమృషాభాషణంబు, ని | సృహత, యహింస, సుశీలభావ, 


श 
తే. మింద్రియగ్రామజయ మివి యెల్ల దమము । నాకృ్ళతులు; వీని( గల పుణ్యు( ८4००००८ డైహి 
కములవలనను నాముష్మికముల వలన । శాంతిమంగళ నిధి బోధ సౌమ్యమూర్షి. 364 


ప్రతిపదార్థం: శౌచము= శుచిత్వం - పరిశుభ్రత; అ(క్రోధము= కోపం లేకుండటం; సంతోషము= ఆనందం; ఆరవము= 
బుజుభావం - కపటంలేమి; న+అసూయ) అనసూయ= అసూయ - ఈర్షలేకుండటం; విగత దైన్యత్వ వృత్తి= పోయిన 
దీనత్వంతోడి జీవనం- దైన్యంలేని బ్రదుకు; అప్రమాదంబు= పరాకు లేకుండటం; దుర్‌+అభిమాన రాహిత్యము= చెడు అభిమానం 
లేకుండటం; అతివాద వర్దనము= ఎక్కువ మాట్లాడటం మానటం; అఖిలభూతదయ= ఎల్ల ప్రాణులయెడ దయ; గురుపూజ= 
పెద్దలయెడ గౌరవం; నిందాస్తుతి ప్రవణతా త్యాగంబు= నిందయందుగాని, స్తోత్రమునందుగాని ఆసక్తుడై ఉండటాన్ని వదలటం 
- ఎక్కువగా తెగడటం పొగడటం రెండూ మానటం; అసైశునత్వంబు= కొండెములు చెప్పే గుణం లేకుండటం; సాధుజన 
సంగమంబు= సజ్జనుల తోడి కలయిక; అమృషాభాషణంబు= అబద్దములాడకుండటం; నిస్సృహత= ఆశ లేకుండటం; అహింస= 
హింస లేకుండటం; సుశీల భావము= మంచి సహజ స్వభావం; ఇంద్రియ గ్రామజయము= ఇంద్రియాల సమూహమును 
జయించటం; ఇవి+ఎల్లన్‌= ఇవి అన్నీ; దమము+ఆకృతులు= దమముయొక్క ఆకారాలు - స్వరూపాలు; వీనిన్‌= ఈ సద్గుణాలను; 
కల పుణ్యు(డు= కలిగిన ధన్యజీవి; ఐహికముల వలనను= ఇహలోకానికి చెందిన విషయాల నుండిగాని; ఆముష్మికముల వలనను= 
పరలోకానికి చెందిన విషయాలనుండి గాని; అభయు(డు= భయంలేనివాడు; శాంతి మంగళ నిధి= శాంతికీ, శుభానికీ 
స్థానమైనవాడు; బోధసౌమ్యమూర్తి= జ్ఞానంవలన (ప్రశాంతమైన ఆకారం కలవాడు. 

తాత్సర్యం: దమము అనే ఒక్క లక్షణంలో ఎన్నో సద్గుణాలు ఇమిడిపోతాయి. ఆ సద్దుణాలు ఇవి: పరిశుభ్రత- 
బయటి లోపలి మలినాలు తొలగించుకొనటం, కోపంలేకుండా, కపటమూ అసూయా లేకుండా దైన్యానికి దూరంగా 
జీవించటం, పరాకుపడటం దురభిమానం అధికషప్రసంగం - వీటిని త్యజించటం, ఎల్ల ప్రాణులయెడ దయ, 
పెద్దలయెడ గౌరవం కలిగి ఉండటం, నిందించటం స్తుతించటంలలో నిమగ్నుడు కాకపోవటం, కొండెములు 
చెప్పకుండా ఉండటం, సజ్ఞనసాంగత్యం చేయటం, అబద్దాలు ఆడకుండటం, ఆశలకు లోనుగాక, హింసకు 
పాల్పడక, మంచి శీలం కలిగి ఉండటం, ఇంద్రియాలను జయించటం - ఇవన్నీ వాస్తవానికి దమముయొక్క 
రూపాంతరాలే. ఈ లక్షణాలు గల ధన్యజీవికి ఇహలోక విషయాలవలనగాని, పరలోక విషయాల వలనగాని ఎట్టి 
భయమూ ఉండదు, ఏర్పడదు. అతడు శాంతికీ శుభానికీ నిలయమైనవాడు. జ్ఞానంవలన సౌమ్యమైన ఆకారంతో 
వెలుగొందేవాడు”. 

విశేషం: దమధాతుజన్యమైన కృదన్త రూపమిది. ఆ ధాతువునకు అణచుట అని అర్థం. ఇంద్రియాలను అణచుట దమమౌతుంది. 
३०6०० విజయమొకటి సిద్దిస్తే సకల సద్గుణాలూ లభించినట్లే, 


646 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అనినం బితామహునితో' బాండవేయాగ్రజుండు 'వ్రతస్టు లొక్మొక్కయెడ భోజనంబులు సేయుదురు. 
వారలకు వ్రతహానిలేకుండునే?' యని యడిగిన నతనితో నతండు. 365 
ప్రతిపదార్హం: అనినన్‌= అని పలుకగా; పితామహునితోన్‌= తాతతో; పాండవేయ+అగ్రజాండు= పాండుతనయులలో పెద్దవాడు- 
ధర్మరాజు; వ్రతస్థులు= వ్రతంలో ఉన్నవారు; ఒక్క+ఒక్క+ఎడన్‌= ఒక్కొక్కచోట, ఒక్కొక్క సమయాన; భోజనంబులు+చేయుదురు= 
భుబించుటలు చేస్తారు; వారలకున్‌= ఆ విధంగా (వ్రతంలో ఉండీ భోజనాలు చేసేవారలకు; (వ్రతహాని= (వ్రత భంగం; లేక+ 
ఉండును+ఏ?= లేకుండా ఉంటుందా?; అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; అతనితోన్‌= ఆ ధర్మజుడితో; అతండు= ఆ భీష్ముడు 
(ఇట్లా అన్నాడు). 
తాత్సర్యం: ధర్మరాజు 'దమవంతుడు సకల సద్దుణరాశి' అని భీష్ముడినుండి విన్న పిదప, పితామహుడిని “వ్రత 
నిర్హ్వహణంలో ఉండి కూడా కొందరు అపుడపుడు అక్కడక్కడ భోజనాలు చేస్తూ ఉంటారు. వారికి వ్రతభంగం 
వాటిల్లదా?' అని (ప్రశ్నించగా, దానికి సమాధానంగా భీష్ముడు ఇట్లా అన్నాడు. 
తే. “వినుము విప్రకామార్థ భోజనములోను । గాగ గలుగు వేదోక్త ప్రకార భోజ 
నములు వ్రతహాని సేయవు నరవరేణ్య!' । యని నిరూపించి పలికి యిట్లనియె మటియు. 366 
ప్రతిపదార్థం: నరవరేణ్య!= ఓ రాజా!; వినుము= ఆలకించుము; విప్రకామ+అర్థభో జనము= (బ్రాహ్మణుడి కోరికయే ప్రయోజనంగా 
గల భోజనం - గృహస్సుడి కోర్కెతీర్చడానికై చేసే భోజనం; లోనుగాగన్‌= లోనైన - మొదలయిన; కలుగువేద+ఉక్త (ప్రకార 
భోజనములు= ఉన్న, వేదంలో చెప్పబడ్డ విధానంగల భోజనాలు - వేదానుముతమైన భోజనాలూ; |వ్రతహాని+చేయవు= వ్రతభంగం 
చేయవు - కలిగించవు; అని= అంటూ; నిరూపించి= నిరూపణ చూపి; పలికి= చెప్పి; మటియున్‌= ఇంకనూ; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: 'ఏ(ప్రుల కోరికమేర చేసే భోజనాలూ, ఇంకా ఇటువంటివే అయిన వేదోకాలయిన భోజనాలూ వ్రతస్టులు 
చేసినా, వాటివలన |వ్రతహాని జరుగదు” అని గట్టిగా ప్రకటించి, భీష్ముడు ఇంకా ఈ విధంగా (ప్రవచించాడు. 


వ. _'సదోపవాసియు, సదాబ్రహ్మచారియు, నమాంసభోజియు, విఘుసాశనుండును, నమృతాశియు, 


నస్వప్పుండునుం గావలయు+ దత్వ్వరూపంబు లెట్టి వంటేని. 367 


ప్రతిపదార్దం: సదా+ఉపవాసియున్‌= ఎల్లప్పుడూ ఉపవసించేవాడూ; సదా(బ్రహ్మచారియున్‌= ఎల్లప్పుడూ (బ్రహ్మచర్య (వ్రతం 
పాటించేవాడూ; అమాంస భోజియున్‌= మాంసం భుజించనివాడూ; విఘస+అశనుండును= దేవతల అతిథుల భుక్తశేషాన్ని 
తినేవాడూ; అమృత+ఆశియును= అమృతమును తినేవాడూ; అస్వప్పు(డునున్‌= నిదురలేనివాడునూ; కావలయున్‌= కావాలి 
(నరుడు-సాధకుడు); తద్‌+స్వరూపంబులు+ఎట్టివి?= వారి ఆకారాలు ఏవిధమైనవి; అంటి(వ)+ఏనిన్‌= అంటివేని ~ అన్నచో. 
తాత్సర్యం: మోక్షార్థియెన సాధకుడు, సదా ఉపవాసిగా బ్రహ్మచారిగా ఉండాలి. మాంసాన్ని భుజించనివాడుగా, 
దేవతల అతిథుల భుక్తశేషాన్ని భుబించేవాడుగా, అమృతాన్ని భుజించేవాడుగా కూడా ఉండాలి. నిదురపోనివాడుగా 
కూడా ఉండాలి. వీరి స్వరూపాలు ఏ విధంగా ఉంటాయి? అని అడుగబోతున్నావా? (వినుము). 
సీ, _ “ఇరు ప్రొద్దు గుడుచుచు నెడనెడ( గుడవక । యుండునాతండు సదోపవాసి; 

బుతుకాలమున నాత్మసతియంద రతిసల్బు । భవ్యశీలు(డు సదా బ్రహ్మచారి; 

దేవ పిత్రతిథి పూజావిధులం దిడి । మతి నంజు పురుషు డమాంస భోజి; 

దనయట్లు పంక్తివారును భుజింప భుజించు । నంచితాత్ము(డు విఘసాశనుండు; 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 647 


తే = कर వర్గంబు గుడిచిన పిదప( గుడుచు । నాత( డమృతాశి; దివసంబునందు నిదుర 
వోని పుణ్యు(డస్వప్ను(; డిప్పాలములగు మ । హాధిక వ్రతములు దేహ బాధకములు.’ 368 


ప్రతిపదార్థం: ఇరుప్రొద్దు= రెండు పూటల; కుడుచుచున్‌= తింటూ; ఎడన్‌+ఎడన్‌= మధ్య మధ్య; కుడువక= తినక; ఉండు+ 
ఆతండు= ఉండేవాడు; సదా+ఉపవాసి= నిత్యోపవాసి - ఎప్పుడూ ఉపవసించేవాడే; బుతుకాలమునన్‌= బుతుమతి అయినపుడు; 
ఆత్మసతియందున్‌= తన భార్యయందు; రతి+చల్పు= సంభోగంచేసే; భవ్యశీలు(డు= ఉత్తమ స్వభావంకలవాడు; సదా(బ్రహ్మచారి= 
నిత్యబ్రహ్మచారి; దేవ పితృ+అతిథి పూజా విధులందున్‌= దేవతల పితరుల అతిథుల పూజాకార్యాలలో; ఇడి= ఉంచి; మణీ= 
తరువాత; నంజు పురుషు(డు= తినే నరుడు; అమాంస భోజి= మాంసం భుజించనివాడు; తన+అట్టు= తనవలెనే; పంక్తివారును= 
బంతిలోనివారూ - తనతో కూర్చొని భుజబించేవారుకూడా; భుజింపన్‌= తినగా; భుబించు+అంచిత+ఆత్ము(డు= తినే మంచి 
మనస్సు కలవాడు; విఘస+అశనుండు= దేవభుక్తశేషాన్ని భుజించేవాడు; భృత్యవర్గంబు= సేవకుల సమూహం; కుడిచిన పిదపన్‌= 
తిన్న తరువాత; కుడుచు+ఆత(డు= తినేవాడు; అమృతాళశి= అమృతం భుజించేవాడు; దివసంబునందున్‌= పగటివేళ; నిదుర+పోని 
పుణ్యు(డు= నిద్రపోని ధన్యుడు; అస్ప్వప్పు(డు= నిద్రపోనివాడు; ఈ+పొలములు+అగు= © విధాలయిన; మహా+అధిక వ్రతములు= 
గొప్ప పెద్ద (వ్రతాలు; దేహబాధకములు= శరీరాన్ని బాధించేవి. 

తాత్సర్యం: రోజుకు రెండు పూటల మా(త్రం భోజనంచేస్తూ మధ్యమధ్య ఏమీ తిననివాడు సదోపవాసి, బుతుకాలాన 
మా(త్రం ధర్మపత్నితో సంగమించే సచ్చీలుడు సదా(బ్రహ్మచారి, దేవతల పితరుల అతిథులకొరకు వండి వడ్డించి 
ఆ పిదప మా(త్రం భుజించేవాడు అమాంసభోజి. తనతో తన పంక్తిని వారు కూడా ఆరగిస్తుండే వారివలెనే సమానంగా 
మా(త్రమే భుజించేవాడు విఘసాశనుడు - భుక్తశేషభోజి. సేవకులందరూ భుజించిన తరువాత మా(త్రమే తాను 
భుజించే పుణ్యాత్ముడు అమృతాశి. పగటిపూట ని(ద్రపోనివాడు అస్వప్పుడు - నిద్రపోనివాడు ఇటువంటివారి మహా 
వ్రతాలన్నీ శరీరబాధకాలే”. 


ఇంద్ర ప్రహాద సంవాద ప్రకారము (సం. 12-212-3) 


వ. అనిన విని కౌంతేయాగ్రజుండు శాంతనవునితోడ( 'గర్మంబులు సంస్మారయోగంబున శుభాశుభంబులం 
బురుషుం బొందించు వానికిం గర్హ్త యప్పురుషుండ యగుట గాకుండుట నిశ్చయింపరాకుండు. నాకేర్పడం 
జెప్పవే? యనుటయు నప్పుణ్యుం డక్కురువరేణ్యున కిట్లను 'నింద్ర ప్రహ్లాద సంవాద సమాకర్ణనంబున నది 
దేటపడు నాకర్ణింపుము. సత్త్వస్థుండును, సంయమనిరతుండును, ననహంకారుండును, నమర్శ్షక్రోధ 
దూరుండును, దుల్యనిందాస్తుతియును, సమలోష్టకాంచనుండును, నారాయణధ్యాన పరాయణుండును 
నగు ప్రహ్లాదుం డొక్మయెడ నొక్కరుండ యాసీనుండై యుండ నింద్రుం డతని యంతరంగం బారయ వేడి 


చేరంబోయి. 369 


ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; కౌంతేయ+అ(గ్రజాండు= కుంతీకుమారులలో పెద్దవాడు - ధర్మజుడు; 
శాంతనవునితోడన్‌= శంతనుడి కుమారుడితో - భీష్ముడితో; కర్మంబులు= కర్మలు-నరులు చేసే అన్ని పనులూ; 
సంస్కారయోగంబునన్‌= పూర్వానుభవపు కలయికతో; శుభ+అశుభంబులన్‌= మంచిచెడులను; పురుషున్‌= నరుని; పొందించున్‌= 
ప్రాప్తింపజేస్తాయి - పొందజేస్తాయి; వానికిన్‌= ఆ కర్మలకు; కర్త= చేసేవాడు; ఆ+పురుషుండు+ అ= ఆ నరుడే; అగుట+కాక+ఉండుట= 
కావటం, కాకపోవటం; నిశ్ళయింపన్‌+రాక+ఉండున్‌= నిర్ణయించ (వీలు) కాకుండా ఉంటుంది; నాకున్‌= సందేహంతో ఉన్న 
నాకు; ఏర్పడన్‌+చెప్పవే?= స్పష్టంగా తెల్పవా?; అనుటయున్‌= అన్న తరువాత; ఆ+పుణ్యుండు= ఆ పుణ్యాత్ముడు- భీష్ముడు; 
ఆ+కురువరేణ్యునకున్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టు+-అనున్‌= ఈ విధంగా అన్నాడు; ఇం(ద్రప్రహ్లాద సంవాద సమ్‌+ఆకర్లనంబునన్‌= 


648 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఇంద్రుడి ప్రహ్లాదుడి సంభాషణమును బాగుగా వినటంవలన; అది= నీ వడిగిన సందేహం; తేటపడున్‌= స్పష్టపడుతుంది; 
ఆకర్లింపుము= వినుము; సత్త్యస్థుండును= సత్త్వగుణమున ఉన్నవాడును; సంయమ నిరతుండును= నిగ్రహమునందు 
ఆసక్తుడును; న+అహంకారుండును= అహంకార రహితుడును; అమర్షక్రోధ దూరుండును= అసహనం తీవ్ర కోపములకు 
దూరమైనవాడును; తుల్యనిందాస్తుతియును= సమానమైన తెగడుట పొగడుటలు గలవాడును; సమలోష్టకాంచనుండును= 
సమానమైన మట్టిగడ్డ, బంగారం కలవాడును; నారాయణధ్యాన పరాయణుండును= విష్ణుమూర్తిని ధ్యానించటంలో ఆసక్తుడైనవాడూ; 
అగు= అయిన; ప్రహ్హాదుండు= (ప్రహ్లాదుడు - హిరణ్యకశిపుడి తనయుడు; ఒక్క+ఎడన్‌= ఒకచోట; ఒక్కరుండు+అ= ఒక్కడే; 
ఆసీనుండు+ఐ+ఉండన్‌= కూర్చొన్నవాడై ఉండగా; ఇం(ద్రుండు= ఇం(ద్రుడనే దేవతలరాజు; అతని+అంతర్‌+అంగంబు= ఆ 
ప్రహ్లాదుడి మనస్సును; ఆరయన్‌= పరిశీలించుటకు; వే(డి= అర్థించి; చేరన్‌+పోయి= సమీపించి. 


తాత్సర్యం: ఆ విధంగా ధర్మసూక్ష్మాలు పితామహుడినుండి విన్న తరువాత, ధర్మరాజు భీష్ముడిని ఒక జటిల 
ప్రశ్నవేశాడు. “కర్మలు, సంస్కారవశాన నరుడికి మంచిచెడులు కలిగిస్తూ ఉంటాయి. అయినప్పుడు ఆ కర్మలకు 
కర్త నరు డౌనో కాడో నిర్ణయించలేకుండా ఉన్నాను. నాకు స్పష్టంగా నిస్ఫందేహంగా తెలుపవా?' అని అర్థించాడు. 
దానికి బదులుగా భీష్ముడు ధర్మజుడితో “ఇం(ద్రప్రహ్లాద సంభాషణమనే వృత్తాంతాన్ని వింటే నీ సందేహం 
తీరుతుంది. విను'మంటూ ఆ వృత్తాంతాన్ని వివరించటం (ప్రారంభించాడు. 'సత్యగుణంలో నిలిచి ఉన్నవాడూ, 
నిగ్గ్రహశీలుడూ, అహంకార రహితుడూ అసహనాన్ని (క్రోధాన్ని దూరీకరించినవాడూ, తెగడ్తలను పొగడ్తలను సమంగా 
భావించేవాడూ, మట్టిబెడ్డను బంగారాన్ని ఒకటిగా చూచేవాడు, విష్ణుమూర్తిధ్యానమగ్నుడూ అయిన ప్రహ్లాదుడు 
ఒకచోట ఒంటరిగా కూర్చొని ఉండగా, ఇంద్రుడు అతడి మనస్సును పరిశీలించి పరీక్షించే సంకల్పంతో, కోరి 
అతడిని చేరి. 
క ‘సంపద లేమికి మది శో । కింపవు; శత్రువుల చేతికిని లోనగు టూ 

హింపవు; నీ కూరకునికి । పెంపని పాటించె; దిట్టి బేలవు तठ)" 370 
ప్రతిపదార్థం: సంపద లేమికిన్‌= సంపత్తి లేకపోవటానికి; మదిన్‌= మనస్సున; శోకింపవు= ఏడ్వవు; శత్రువులచేతికిని= విరోధుల 
చేతికి కూడా; లోను+అగుట= లొంగిపోవటం; ఊహింపపు= తలంచవు; ఊరక+ఉనికి= నిష్ట్కియగా - ఏ పనీ పాటూ లేకుండా 
ఉండుట; నీకున్‌= ఒంటరివైన నీకు; పెంపు+అని= ఎక్కువ అని - మేలని; పాటించెదు= గ్రహిస్తావు; ఇట్టి బేలవు+కదవే!= ఇంతటి 
వెర్రివాడవు అయినావే! 
తాత్సర్యం: “సంపదలు లేవు నీకు. అయినా దుఃఖించవు, శత్రువులచేతికి లొంగిపోతానని, అయినా ఆలోచించవు. 
ఉపేక్షాభావంతో ఊరక ఉండటమే నీకు మేలని (గ్రహిస్తావు. ఇంత అమాయకుడవు అయినా వేమిటి? ఈ 
२९००२ మెందుకు?” 
వ. అనిన విని హిరణ్యకశిపునందనుం డప్పురందరున కిట్లనియె. 371 
ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; హిరణ్య కశిపు నందనుండు= హిరణ్యకశళిపుడి తనయుడు - ప్రహ్లాదుడు; 
ఆ+పురందరునకున్‌= ఆ ఇంద్రుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: దీనికి ప్రహ్లాదుడు ఇంద్రుడికి ఈ విధంగా ప్రత్యుత్తర మిచ్చాడు. 


ఆ. _“కలిమిలేమి యన(గ(గల వొకరెం డవి । యత్నగౌరవము వియత్నతయును 
గలుగ వచ్చు ననుట గాదది సూ బేల । తనము వినుము తెలియ ననిమిషేంద్ర! 372 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 649 


ప్రతిపదార్థం: అనిమిష+ఇం|ద్ర!= దేవతల రాజా!; తెలియన్‌= తెలియునట్టుగా; వినుము= ఆలకించుము; కలిమిలేమి+అన(గన్‌= 
కలుగుట, కలుగకుండుట అనే; ఒక రెండు= ఒక రెండు (క్రియలు); కలవు= ఉన్నవి; అవి= ఆ కలిమిలేములు (ఏవి? అంటే); 
యత్నగౌరవము వియత్నతయును= ప్రయత్నమనే బరువు, ప్రయత్నంలేకుండటం (అంతేగాని సంపద - దారిద్ర్యం కావు - 
కలిమిలేములకు అర్థాలు); కలుగన్‌= ప్రయత్నముంటే; వచ్చును+అనుట= (కలిమి) సిద్దిస్తుంది అనటం; కాదు= కుదురదు- 
చెల్లదు; అది= యత్నిస్తే వస్తుంది అనుట; బేలతనము సూ= అమాయకత్వం - మౌఢ్యము సుమా! 
తాత్సర్యం: ఓ దేవతలరాజా! కలిమిలేముల గురించి ప్రసంగించావు. అది సరిగాదు. నిజానికి కలిమి, లేమి- 
అనేవి రెండూ లోకాన ఉన్నాయి. కలిమి - ఉండుట - ప్రయత్నముండుట; లేమి - లేకుండుట - ప్రయత్నం 
లేకుండుట- అనేవే అవి. అయితే యత్న మున్నంత మా(త్రాన సంపద సిద్దిస్తుంది అనటానికి వీలులేదు. ఆ విధంగా 
అనటమే బేలతన మౌతుంది సుమా! 
విశేషం: ఇంద్రుడు ప్రహ్లాదుడిని 'బేలవు - తెలియని మూఢుడవు లేక అమాయకుడవు' అంటే, (ప్రహ్లాదుడు తిరిగి ఇంద్రుడిని 
అదే పదం ప్రయోగించి బోధిస్తూ అతడి మౌఢ్యాన్ని అతడికి ఎరుకపరుస్తున్నట్లున్నాడు. ‘నిజమైన బేలతనం నీదే సుమా! అని 
హెచ్చరిస్తున్నాడు. 
క్ర తేరక యుండగ జేరుం । దేరంగా6 బొలియు విధి యధీనంబులు గా 

కారయ విత్తంబులు పురు । షారంభాయత్తములె? మహా బుద్దినిధీ! 373 
ప్రతిపదార్థం: మహాబుద్దినిధీ!= గొప్ప ధీశక్తికి నిధానమైనవాడా! ఇం(ద్రా!; విత్తంబులు= సంపదలు; తేరక+ఉండ(గన్‌= తేకుండా- 
తీసికొనిరాకుండా ఉంటే; చేరున్‌= కూడతాయి; తేరంగాన్‌= తేగా, తీసికొనిరాగా; పొలియున్‌= నశిస్తాయి; ఆరయన్‌= పరిశీలించగా; 
విధి+అధీనంబులు+కాక= విధికి లొంగినవిగాకుండా; పురుష?+ఆరంభ+ఆయత్రములు+ఎ?= పురుష ప్రయత్నానికిలొంగేనా? 
తాత్సర్యం: ఓ మహాధీశాలీ! ఇం(ద్రా! సంపదలు యత్నించి ఆర్ద్షించకున్నా తమంత తాముగా వచ్చి పడతాయి. 
ప్రయత్నించి సమార్జించి తెచ్చి ఉంచితే ఊరక నశించిపోతాయి. కాబట్టి పరిశీలించి చూస్తే అవి విధికి లొంగి 
ఉండేవేగాని నరుడి ప్రయత్నానికి లొంగినవి మా(త్రం కావు. 
క్ర శత్రుజనులు చెబుచుటయును, । మిత్రులు బ్రతికించుటయును మిన్నక యాప 

త్పాత్రతయును సంపదయు వి । ధాతృ(డు సంధించు జూవె తలితో( బురుషున్‌. 374 
ప్రతిపదార్థం: శత్రుజనులు= విరోధి నరులు; చెణుచుటయున్‌= చెడునట్టు చేయటం - నశింపజేయటం; మి(త్రులు=స్నేహితులు; 
బ్రతికించుటయును= (९०७६९०९ చేయటం - క్షేమాలు కలిగించటం; మిన్నక= ఊరక- అనుకొనకుండా - నిష్కారణంగా; ఆపద్‌+ 
పాత్రతయును= ఆపదలకు కష్టనష్టాలకు పాత్రమవటం; సంపదయును= (ఊరకనే) సంపత్తి కలగటం - ఇవి అన్నీ; తజితోన్‌= 
సమయంతో - కాలంతో; పురుషున్‌= నరుడిని; విధాతృ(డు= చేసేవాడు- (బ్రహ్మదేవుడు; సంధించున్‌+చూచె!= కలుపుతాడుసుమా! 
తాత్సర్యం: జీవితంలో నరుడికి అనేక ఆనంద ఖేదకర సంఘటనలు ఎదురౌతూ ఉంటాయి. మిత్రులు శుభాలు 
గలిగిస్తుంటే, శత్రువులు నాశనాలు కలిగిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఊరకనే తన ప్రమేయ మేమీ లేకుండానే 
నరుడిమీద కష్టనష్టాలు వచ్చి పడతాయి. ఆ విధంగానే సుఖసంతోషాలూ హఠాత్తుగా మానవుడిని ముంచెత్తుతుంటాయి. 
ఇవన్నీ ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు జరిపిస్తారు? ఆయా సహాయం సమీపించినపుడు స్యయంగా 
విధాతే నరుడికి ఆయా ఖేదమోదాలతో, ఆపత్సంపదలతో, పరాజయవిజయాలతో సంధానం కుదురుస్తూ 
ఉంటాడు. ఇదంతా ఆయన ఆడించే ఆట తప్ప అన్యం కాదు. 


650 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: ఈ పద్యంలో ప్రాసమైత్రి విశేషం గమనించదగినది. సంయుక్తాక్షరమైన “త్రికును, 'తృ'కును ప్రాసమైత్రి చెల్లింపబడినది. 
ఇది 'సంయుతాసంయుతప్రాసము. రేఫ లకారములతో ఏర్పడినప్పుడే చెల్లుతుంది. = |ద్రచ్చగ నిమ్ము నా తండి కృష్ణ 
వేడుకొనియెద నందా(క బండ్లు దినుము.” 
७. భావములు నిజస్వభావంబునన ॐ । నడ(గునట్లు గాన యస్టిరతకు 

నెలవు లని యెటుంగ टुं భావంబు । లందు దగులు నెట్లు డెంద మనఘ! 375 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా -సురేం[ద్రా!; భావములు= అభిప్రాయాలు = మనోవికారాలు; నిజస్వభావమునను+అ= 
తన స్వభావమునందే; తోయన్‌= పుట్టుతాయి; ९९६८१०6 = నశిస్తాయి; అట్టు+కానన్‌= ఆ విధము కాబట్టి (భావాలు); అస్థిరతకున్‌= 
చంచలత్యానికి - నిలకడలేనితనానికి; నెలవులు+ఐ= స్థానాలు అని; ఎణుంగ నేర్చినన్‌= తెలిసికొనగలిగితే; డెందము= మనస్సు; 
భావంబులందున్‌= భావాలలో - మనస్సులో నుండే కలిగే అభిప్రాయాలలో; ఎట్టు= ఏ విధంగా; తగులున్‌= తగుల్కొంటుంది?- 
చిక్కుకొంటుంది? (తగుల్కొనదు.) 
తాత్సర్యం: కర్మలకు పూర్వరూపాలయిన భావాలు నరుడి స్వభావం లోపలినుండి పుట్టుకొస్తున్నాయి. మళ్ళీ ఆ 
స్వభావంలోనే కలిసి నశించిపోతున్నాయి. కాబట్టి ఈ మనోవికారరూపమైన భావాలకు నిలకడ ఉండదు. అవి 
చంచలత్యానికి నెలవులు. ఈ విషయం (గ్రహించగలిగితే, ఇక నరుడి మనస్సు భావాలలో ఎందుకుతగుల్కొంటుంది? 
ఆ (గ్రహింపు లేకపోవటం వలననే మనస్సు, భావాలు ఆడించినట్లు ఆడుతున్నది గాని, లేకపోతే, మనస్సు నిగ్రహంతో 
ఉండగలుగుతుంది. 
७. ఏనుగర్త ననుట యెటు(గమి దా గర్త। యేని నేమి ఫలము నెడలకుండ 

నఖిలకర్మములును నాచరించుచు నున్న । వా(డె కాన కర్తగా(డు దాను.’ 376 
ప్రతిపదార్థం: ఏను= నేను; కర్తను+అనుట= చేసేవాడను అనటం; ఎటు(గమి= అజ్ఞానం; తాన్‌= తాను (నరుడు); కర్త+ఏనిన్‌= 
చేసేవాడైతే; ఏమిఫలమున్‌= ఏ ఫలితమూ - ఏ (ప్రయోజనమూ; ఎడలకుండన్‌= (క్రింద పడకుండా - ఏర్పడకుండానే; అఖిల 
కర్మములును= ఎల్ల కర్మలను (విడువకుండా); ఆచరించుచున్‌+ఉన్నవా(డు+ఎ= చేస్తూ ఉన్నవాడే (అయినాడు నరుడు); కాన= 
కాబట్టి పై కారణంవలన; తాను= నరుడు; కర్త+కా(డు= చేసేవాడు కాడు; (అనగా చేసేవాడు విధాతే గాని, నరుడుకాదు.) 
తాత్సర్యం: నేను కర్తను-అని అనటం అజ్ఞానం. నిజంగా తాను కర్త అయితే ఏ లాభమూ ఏర్పడకుండానే అన్ని 
పనులనూ చేస్తున్నవాడే కాబట్టి, ఈ కారణంవలన చేసేది అంతా విధాతే అవుతాడు. అంతేగాని నరుడు కానేరడు” 
వ. అని పలికి వెండియు. 377 
ప్రతిపదార్థం: అని= పై విధంగా; పలికి= చెప్పి; వెండియున్‌= మళ్ళీ. 
తాత్సర్యం: ఆ విధంగా ప్రవచించి, మళ్ళీ (ఆ అంశాన్నే వివరిస్తున్నాడు.) 
క “అనఘా! విధివిహితంబుం । దన చే(త(గ( దల(ప ఫలము దగులు నహంకా 

ర నిరూఢున కనహం కా । రునకది లేమి १९०८००८ ద్రోవం జాలున్‌. 378 


ప్రతిపదార్థం: అనఘా! ఓ పాపరహితుడవైన దేవేం[ద్రా!; అహంకార నిరూఢునకున్‌= అంహకారమున గట్టిపడినవాడికి - అహంకారం 
గలవాడికి; విధివిహితంబు= విధియొక్క పనిని; తనచేతగన్‌= తన పనిగా; తల(పన్‌= తలచగా; ఫలము+తగులున్‌= ఫలితం 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 651 


అంటుకొనును; న+అహంకారునకున్‌= అహంకారం లేనివాడికి; అది= తనచేతగా భావించటం; లేమిన్‌= లేకపోవటంవలన; 
ఫలయుుక్తిన్‌= ఫలితము యొక్క కలయికను - చేరికను; (త్రోవన్‌+చాలున్‌= (అతడు) (త్రోసివేయగలుగును. 
తాత్సర్యం: ఓ పాప మెరుగని దేవేం(ద్రా! నరుడు అహంకారిగా జీవించేటప్పుడు, విధిచేష్టితాన్ని కూడా, తన చేతగానే 
(పనిగానే) భావించి ఆ కర్మఫలితంలో తగుల్కొంటాడు. ఆ తగుల్కొనటానికి అతడి అహంకారమే మూలం. 
అయితే అహంకారానికి లొంగని నరుడు మా(త్రం విధిచేతను తనదిగా భావించడు కాబట్టి, అతడికి ఆ కర్మఫలితాన్ని 
త్రోసివేసే శక్తి ఉంటుంది. ఆ శక్తి అతడి అనహంకార శీలంవలన లభించింది. 
విశేషం: ప్రహ్లాదుడి బోధన ప్రకారం చేష్టితాలు - కర్మలు అన్నీ విధి చేసేవే. అయితే అహంకారి నరుడు తనను కర్తగా భావించుకొని 
ఫలితాలూ అనుభవిస్తాడు. అనహంకారుడైన నరుడు ००१९० తద్విరుద్దంగా కర్భత్వంతోపాటు ఫలితాన్ని త్రోసి రాజంటాడు. 
క విను విధికృత్యము లూరక । కనుగొనుచును > 2०८28 

ఖ నిరూడి( బొందకుండ(గ । మనముం 6९८९० వెరవు మహనీయ 25095. 379 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము; విధి కృత్యములు= విధి (చేసే) పనులు; ఊరక= ఉపేక్షాభావంతో, పట్టించుకొనకుండా; 
కనుగొనుచును= చూస్తూ; సిద్ది+అసిద్ది కల్పిత సుఖదుఃఖ నిరూఢిన్‌= నెరవేరటం, నెరవేరకపోవటం వలన (కలిగే) సంతోష 
ఖేదాల గట్టిదనమును - ఆ సుఖదుఃఖాలను; పొందక+ఉండయగన్‌= చెందకుండా ఉండేటట్లుగా; మనమున్‌= మనస్సును; తొలగించు 
వెరవు= (ప్రక్కకు నెట్టు ఉపాయం; మహనీయము+అగున్‌= గొప్పది ०९००९. 
తాత్సర్యం: కర్త విధి కాబట్టి, ఆ విధి చేసే కర్మలను ఉపేక్షాభావంతో ఊరకనే చూస్తూ ఉండాలి. ఆ కర్మలు 
సిద్దించినపుడు సుఖాన్నీ, సిద్దించనపుడు దుఃఖాన్నీ పొందకుండా ఉండటంకొరకు నరుడు తన మనస్సును 
విషయాలనుండి తొలగించే ఉపాయం కనుగొనాలి. ఆ విధమైన ఉపాయం గొప్పది. 
క్ర కావున భూతానిత్యత । భావించుట యెపుడు గలిగి బంధచ్చేద 

ప్రావీణ్యము సంపరితో । షావహముగ నున్నవా(డ నమరప్రవరా! 380 
ప్రతిపదార్థం: అమర (ప్రవరా!= సురశ్రేష్టా! దేవేం(ద్రా!; కావున= కాబట్టి; మనస్సును విషయాల నుండి తొలగించేఉపాయం 
ఎరిగినవాడను కాబట్టి; ఎపుడున్‌= ఎల్లప్పుడూ; భూత+అనిత్యతన్‌= ప్రాణుల అశాశృతత్యాన్ని - నశించే స్వభావాన్ని; భావించుట= 
తలంచటం; కలిగి= ఉండి; బంధచ్చేద ప్రావీణ్యము= (భవ) బంధాలను ఛేదించే నేర్చు; సంపరితోష:-ఆవహముగన్‌= మంచిదీ, 
అధికమైనదీ అయిన ఆనందాన్ని కలిగించేది కాగా; (ఆ నేర్పు కర్త) ఉన్నవా(డన్‌= ఉన్నాను - జీవిస్తున్నాను. 
తాత్సర్యం: ఓ దేవతల రాజా! నేను మనస్సులో ఎపుడూ సృష్టిలోని ప్రాణి సంఘాల అశాశ్యతత్వాన్ని భావిస్తూ 
ఉంటాను. ఆ భావన నాలో భవబంధాలను ఛేదించే నేర్పు కలిగించింది. ఆ నేర్పు నాలో నిరంతరమూ అపరిమితమూ 
అయిన ఆనందాన్ని ఆవిర్భవింపజేస్తూ ఉండగా, నేను ఇట్టా నిలిచి ఉన్నాను. 
క దాంతు(డు( బ్రజ్ఞావంతు(డు । శాంతు(డు నగువాని మానసం బాయాస 

శ్రాంతముగా దెమ్మెయి ని । శ్లింతుడనై యుండుదును విశిష్ట విచారా!' 381 


ప్రతిపదార్థం: విశిష్ట విచారా!= విశేషించిన ఆలోచనలు కలవాడా! సురేం[ద్రా!; దాంతు(డున్‌= దమము కలవాడు(ఇం(ద్రియ నిగహం 
కలవాడు); ప్రజ్ఞావంతు(డున్‌= జ్ఞానం కలవాడు; శాంతు(డున్‌= శాంతిని పొందినవాడు; అగువాని మానసంబు= అయిన నరుడి 


652 శ్రీమదాంధ్ర మహాభారతము 


చిత్తం; ఏ+మెయిన్‌= ఏ విధంగానూ; ఆయాస (శ్రాంతము+కాదు= (శ్రమతో - పరితాపంతో అలసినది కాదు (కాగా); 
నిస్‌+చింతుడను+ఐ= చింతలు లేనివాడనై; ఉండుదును= ఉంటాను. 


తాత్సర్యం: విశిష్ట ఆలోచనలు గల ఓ దేవతలరాజా! నరుడు దాంతి, శాంతి, ప్రజ్ఞ కలిగినవాడైనపుడు అతడి 
చిత్తం ఏ విధంగానూ ఆయాసంతో అలసిపోదు. నేను అట్టివాడను కాబట్టి ఈ విధంగా చింతారహితంగా 
ఉండగలుగుతున్నాను”. 


క అనవుడు ననిమిషపతి 'యే । యనువున నీ శాంతి నీకు నగపడియె మహా 
జనపూజ్య!' చెప్పవే? నా । కని యడిగిన నిట్టులనియె నత డాతనితోన్‌. 382 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అన్న తరువాత; అనిమిషపతి= రెప్పపాటులేనివారి (దేవతల) నేత - ఇంద్రుడు; ఏ+అనువునన్‌= 

ఏ ఉపాయంతో; ఈ శాంతి= ఈ విధమైన ప్రశాంతి; నీకున్‌+ అగపడియెన్‌= నీకు కనిపించినది? - లభించినది?; మహాజనపూజ్య!= 

గొప్పజనంచేత పూజింప దగ్గవాడా! (ప్రహ్లోదా!; నాకున్‌= అర్థించే నాకు; చెప్పవే;= తెలుపవా?; అని+అడిగినన్‌= అని ప్రశ్నించగా; 
^ ౧ థ 

అత(డు= ఆ ప్రహ్లాదుడు; ఆతనితోన్‌= ఆ ఇంద్రుడితో; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా పలికాడు. 


తాత్సర్యం: ప్రహ్లాదుడు తన నిశ్చింతతను నిరూపించి తెలుపగా విన్న దేవేంద్రుడు ఏ ఉపాయంతో నీకు ఈ 


౧ 

ప్రశాంతి లభించింది? ఓ మహాజనపూజ్యా! (ప్రహ్లోదా! అర్థినైన నాకు తెలుపవా?' అని వేడగా, ప్రహ్లాదుడు ఇంద్రుడితో 
ఇట్లా అన్నాడు. 
తే. _ “ఆర్జవంబు ప్రసన్నత యాత్మవత్త్వ । మప్రమాదంబు వృద్ధసేవాభినిరతి 

2९००५००८ బ్రజ్ఞాశాంతిశాలి యగుట । కాలపాకంబుతో( దాన కలుగు ననఘ!' 383 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా! ఇం(ద్రుడా!; ఆర్దవంబు= బుజుభావం - నిష్కాపట్యం; (ప్రసన్నత= దయగలతనం; 
ఆత్మవత్త్యము= ఆత్మను కలిగిన తనం; అ(ప్రమాదంబు= పరాకులేనితనం; వృద్దసేవా+అభినిరతి= పెద్దలను సేవించుటలో మంచి 
ఆసక్తి - ఈ గుణాలు; మేలు+చేయున్‌= శ్రేయస్సును కలిగిస్తాయి; ప్రజ్ఞాశాంతిశాలి+అగుట= జ్ఞానంతో శాంతితో ప్రకాశించేవాడు 
కావటం; కాలపాకంబుతోన్‌= కాలం పరిపక్వం కావటంతో; తాను+అ= తానే ~ స్వయంగా; కలుగున్‌= సిద్దిస్తుంది. 
తాత్సర్యం: 'నిష్కపట మైన (ప్రవృత్తి, దయాగుణం, తాను శరీరంగాదు - ఆత్మను అనే భావం, పరాకులేకుండా 
జాగరూకతతో వ్యవహరించటం, పెద్దల పరిచర్యలలో నిజమైన ఆసక్తి - ఈ సద్గుణాలు నరుడికి శుభాన్ని 
కలిగిస్తాయి. ఇక జ్ఞానం, శాంతి అనేవి, కాలపరిపాకంతో (క్రమంగా తమంత తామే నరుడిలో చోటుచేసికొంటాయి. 
విశేషం: నరుడిలో జ్ఞానం, శాంతి సదో(జాతాలుగా ఏర్పడేవిగావు. అవి కలగటానికి నిజంగా కాలపరిపాకమూ అవసరమే. ఆ 
రెండూ పరిణతమైన మానవలక్షణాలు. పరిణతి అనేది తప్పనిసరిగా కాలంతో ముడిపడి ఉన్నదే! తొందరపడితే కలిగేవి కావవి. 
సైగా ఒక విధంగా స్వయంభువులు - తమంతట తాము పొడచూపేవి. 
> అనిన విని విస్మృయము నె । మ్మనమున( దకుకొత్తగా నమరపతి యభివం 

దన మొనరించి పొగడుచుం । జనియె నిజావాసమునకు జగతీనాథా!' 384 
ప్రతిపదార్థం: జగతీనాథా!= ఓ ధర్మరాజా!; అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; అమరపతి= దేవతలరాజు; నెజ+మనమునన్‌= 
నిండుమనస్సునందు; వఏస్మయము= ఆశ్చర్యం; తళుకు+ఒత్తగాన్‌= మెరవగా, (ప్రకాశించగా; అభివందనము+ఒనరించి= 
నమస్కారం చేసి; పొగడుచున్‌= స్తుతిస్తూ (ప్రహ్లాదుడిని); నిజ+ఆవాసమునకున్‌= తన నివాసానికి; చనియెన్‌= పోయాడు. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 653 


తాత్సర్యం: ఇంద్రుడు ప్రహ్లాదుడి ఆ ప్రవచనాన్ని ఆలకించి, మనస్సున విస్మయం పొడమగా, వినమ్రతతో అతడికి 

నమస్కరించి, తన నివాసానికి చేరాడు. ధర్మరాజా! ఇదీ ఇంద్రప్రహాద సంవాదం'. 

వ.  అనిచెప్పిన విని యప్పాండవాగ్రజుండు 'భూపాలునకు లక్షీ భ్రంశం బేమిట(గలుగు?' ననుటయు నయ్యాపగా 
నందనుం డతని కిట్లనియె. 385 

ప్రతిపదార్థం: అని= సై విధంగా; చెప్పినన్‌= పలుకగా; విని= ఆలకించి; ఆ+పాండవ+అగ్రజుాండు= ఆ పాండవులలో పెద్దవాడు- 

ధర్మజుడు; భూపాలునకున్‌= రాజకునకు; లక్ష్మీ భ్రంశంబు= సిరి జారిపోవటం; ఏమిటన్‌= ఏ కారణాన; కలుగున్‌?= జరుగును?; 
అనుటయున్‌= అన్న పిదప; ఆ+ఆపగానందనుండు= ఆ నదీతనయుడు ~ భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మరాజునకు; ఇట్లు+ 
అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: ఇం(ద్రప్రహ్లాద సంవాద్రకారాన్ని ఆలకించిన ధర్మరాజు పితామహుడితో 'రాజు సిరిని ఏ కారణాన 

కో లో తా र ప్ర చా దా గా ५: తో టా పలికా 

కోల్పోతాడు?” అని ప్రశ్నించాడు. దానికి బదులుగా భీష్ముడు ధర్మజుడితో ఇట్టా పలికాడు. 

తే. = “వాసవునకును బలికి సంవాద మనఘ! । కలిగె నయ్యితిహాసంబు గర్భగోచ 
రంబు సేయుము నీ దగు ప్రశ్నమునకు । నుత్తరం బిది సెప్పెద( జిత్తమలర. 386 

ప్రతిపదార్థం: అనఘ!= ఓ పాపరహితుడా!; వాసవునకును= ఇం(ద్రుడికీ; బలికిన్‌= బలిచ(క్రవర్తికీ; సంవాదము= సంభాషణం; 

కలిగెన్‌= ఏర్పడింది; ఆ+ఇతిహాసంబు= ఆ వృత్తాంతం; కర్లగోచరంబు+చేయుము= (నీ) చెవిని పడేటట్లు చేయుము; నీది+అగు= 
నీయొక్క; (ప్రశ్చమునకున్‌= श्री; అది= ఆ ఇంద్ర బలిసంవాదం; ఉత్తరంబు= సమాధానం; చిత్తము= మనస్సు; అలరన్‌= 
సంతోషించగా; చెప్పెదన్‌= చెప్పుతాను. 

తాత్సర్యం: 'మున్ను దేవేంద్రుడికి బలిచక్రవర్తికీ సంవాద మొకటి జరిగింది. ఆ సంవాద(ప్రకారాన్ని నీవు 

ఆలకించుము. అది నీ ప్రశ్ళకు సమాధానంగా సరిపోతుంది. నేను నీ మనస్సు సంతోషించే విధంగా ఆ వృత్తాంతాన్ని 

వినిపిస్తాను. 

8. ఇంద్రు( డబ్దజు కడ కేతెంచి వినతు(డై । “బలి మహాసంపద వెలు(గుచుండె; 
నితని నిప్పుడు గాన; మాతం ठ నున్న । వా(డొకో!' యనుడు నవ్వారిజాస 
నుండు 'నీతల( పొప్పకుండుట 65०60689; । నైనను జెప్పెద నన్ఫతవాది 
గాకుండుమీ యుష్ట్రఖర గోహయంబుల । యందులో నొక్కటి చంద మొంది 


తే.  యడంగి యున్నాడు వధియించు టనుచితంబు । వాని నని పల్కెనటు సేయువా(డ? గాను 
మాటవెట్టుదు( గన్నచో మాననీయ । వాక్య'యని వీడుకొనియె నవ్వాసవుండు. 387 


ప్రతిపదార్థం: ३०८०८८० దేవతలరాజు; అబ్బజాకడకున్‌= (బ్రహ్మదేవుడి దగ్గరకు; ఏతెంచి= వచ్చి; వినతు(డు+ఐ= 
నమస్కరించినవాడై; బలి= బలిచక్రవర్తి; మహాసంపదన్‌= గొప్ప సంపత్తితో; వెలు(గుచున్‌+ఉండెన్‌= (ప్రకాశిస్తూ ఉన్నాడు; 
ఇతనినిన్‌= ఈ బలిని; ఇప్పుడు= ఈ దినాలలో; కానము= చూడము; ఆత(డు= ఆ బలి; ఎచ్చోన్‌= ఏ చోట; ఉన్నవా(డు+ఒకో!= 
ఉన్నాడో కదా!; అనుడున్‌= అన్న తరువాత; ఆ+వారిజాసనుండు= ఆ పద్మాసనుడు - (బ్రహ్మ; నీ తలషపు= నీ ఆలోచన; 
ఒప్పుక+ఉండుట= తగక ఉండటం; ఎటిణగితిన్‌= (గహించాను; ఐనను= అయినా - (గ్రహించినా; చెప్పెదన్‌= తెలుపుతాను; 
న+బుతవాది= అసత్యం పలికేవాడు; కాక+ఉండుము+-ఈ= కాకుండా నిలువుము; ఉట్టఖర గోహయంబుల అందులోన్‌= ఒంటె, 
గాడిద, ఆవు, గుర్రముల లోపల; ఒక్కటి చందము= ఒక్కదాని విధం (ఆకారం); ఒంది= పొంది; అడయగ+ఉన్నాడు= దాగి 
ఉన్నాడు; వానిన్‌= అతడిని; వధియించుట= చంపటం; న+ఉచితము= తగినది కాదు; అని పల్కెన్‌= అని చెప్పాడు; అటు= 
ఆ విధంగా; చేయువా(డన్‌+కాను= చేసేవాడను కాను; మాననీయవాక్య!= గౌరవించవలసిన మాటగలవాడా!; కన్నచోన్‌= (బలిని) 


654 శ్రీమదాంధ్ర మహాభారతము 


చూస్తే; మాట+పెట్టుదున్‌= మాట ఇత్తును - భాషణం చేస్తాను; అని= అని పలికి; ఆ+వాసవుండు= ఆ ఇంద్రుడు; 
వీడుకొనియెన్‌= విడిచిపోయాడు. 
తాత్సర్యం: దేవేంద్రుడు (బ్రహ్మదేవుడివద్దకు చేరి, నమస్కరించి, “బలి మహాసంపదతో వెలుగుతూ ఉండేవాడు. 
ఇపుడు అతడు కనిపించడేమిటి? ఎక్కడ ఉన్నాడో కదా!” అని (ప్రశ్నించాడు. దానికి బదులుగా (బ్రహ్మ, 'నీ ఆలోచన 
అనుచితంగా ఉన్నదని నేను గ్రహించాను. అయినా నీకు చెప్పుతాను. అయితే నీవు మాత్రం అసత్యవాదివి కాకుమీ, 
ఒంటె, గాడిద, ఆవు, గురగ్రములలో ఏదో ఒక దాని ఆకారం పొంది అతడు ఇపుడు దాగి ఉంటున్నాడు. అట్టి 
అతడిని చంపుట తగనిపని” అని పలికాడు. ఇం(ద్రుడు తాను ఆ విధంగా చేసేవాడను కానని పలుకుతూ, ఓ 
మన్నించదగ్గ మాటలు గల దేవా! నేను బలిని చూస్తే భాషణం మా(త్రం చేస్తాను అని పలికి వీడ్కొనినాడు. 
వ. వీడ్మొని చని జగతిం జరియించి యొక్కచోట ఖరరూపంబున సంప్రీతుం డయి యున్న యబరిం గని 

బలారాతి యిట్లనియె. 388 
ప్రతిపదార్హం: వీడ్కొని= వీడ్కోలు పలికి; చని= వెళ్ళి; జగతిన్‌= లోకాన; చరియించి= తిరిగి; ఒక్కచోటన్‌= ఒక స్థలాన; 
ఖరరూపంబునన్‌= గాడిద ఆకారంతో; సంప్రీతుండు+అయి= బాగుగా సంతసించినవాడై; ఉన్న+ఆ+బలిన్‌= ఉండిన ఆ 
బలిచక్రవర్తిని; కని= చూచి; బల+ఆరాతి= ఇంద్రుడు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 
తాత్సర్యం: ఆ ఇంద్రుడు వెదకగా ఒకచోట గాడిద రూపంలో సంతుష్టుడైన బలి కనిపించాడు. ఆ బలితో ఇంద్రుడు 
ఇట్లా అన్నాడు. 

ఇంద్ర బలిచక్రవర్తి సంవాదప్రకారము (సం. 12-216-2) 


క “ఏనుగులు సుట్టిరా౭ బే । రేనుగుపై మణిమయంపుటెల్లులు మెబయం 
గానీ వే తెంతువు 2०28००८ గానికి( గొన వప్పు డిపుడు గాడిదవైతే! 389 

ప్రతిపదార్థం: ఏనుగులు= పట్టపుటేనుగులు; చుట్టిరాన్‌= చుట్టూ చేరిరాగా; సేరు+ఏనుగుపైన్‌= పెద్ద ఏనుగుమీద; 
మణిమయము+ఎల్లులు= మణులతో నిండిన గొడుగులు; మెజయంగాన్‌= (ప్రకాశించగా; అప్పుడు= నీవు రాజ్య మేలినప్పుడు; నీవు= 
చక్రవర్తివైన నీవు; ఏతెంతువు= వచ్చెదవు - వస్తూ ఉంటివి; మమున్‌= దేవతలమైన మమ్ము; కానికిన్‌= కానీకి కూడా అత్యల్పమైన 
నాణెమునకు సమానంగా కూడా; కొనవు= (గ్రహించవు; ఇపుడు= ఈ సమయాన; గాడిదవు+ఐతి(ఏ)+ఏ!= గాడిదవుగా అయ్యావా! 
తాత్సర్యం: 'ఓ బలిచ క్రవర్తీ! ఒకనాడు నీవు చుట్టూ పట్టపుటేనుగులు రాగా, ఒక మహాగజము నధిరోహించి, మణిమయ 
చృత్రచామరాలు వెలుగులు చిమ్ముతూ ఉండగా ఏతెంచేవాడవు. ఆనాడు దేవలోకనివాసులమైన మేము నీకు “కానీ” 
కి కొరగాలేదు. అట్టి ఉజ్ఞులమైన భూతకాలవైభవంగల నీవు ఈనాడు ఈవిధంగా గాడిదగా అయి ఉన్నావా! 


క. కనకమయయూప మొప్ప(గ । ననూన విభవమున నీవు యాగం బొనరిం 
చిన యొప్పును నిప్పటి నీ । యునికియునుం జూచి నాకు నుమ్మల మయ్యెన్‌. 390 


ప్రతిపదార్హం: నీవు= బలిచ(క్రవర్తివైన నీవు; కనకమయ యూపము= బంగారపు కట్టుగొయ్య (యజ్ఞసమయాన పశువును కట్టివేసే 
కొయ్యపేరు యూపము); ఒప్ప(గన్‌= ప్రకాశించగా; న+ఊన విభవమునన్‌= అల్పంగాని గొప్పదైన సంపదతో; యాగంబు= యజ్ఞం; 
ఒనరించిన+ఒప్పును= చేసిన గొప్పదనమును; ఇప్పటి నీ+ఉనికియునున్‌= ఈ నాటి నీ స్థితినీ; చూచి= (కన్నులారా) కాంచి; 
నాకున్‌= దేవతల రాజైన నాకు; ఉమ్మలము+అయ్యెన్‌= సంతాపము కలిగింది. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 655 


తాత్సర్యం: ఆనాడు చక్రవర్తిగా నీవు బంగారు యూపస్తంభంతో గొప్పవైభవం వ్యక్తం కాగా యజ్ఞం నిర్వహించిన 
ఉజ్జుల సంఘటననూ, ఇప్పటి నీ శోచనీయమైన స్థితినీ చూచి నాకు శోకం కలుగుతున్నది. 


విశేషం: నరు డెవడైనా, ఒకడి జీవనంలోనే ఊహకందని గొప్ప వ్యత్యాసాలను చూడటం తటస్థిస్తే, అతడిలో భావోద్వేగం సానుభూతి 
రూపాన తప్పక వ్యక్తమై తీరుతుంది. గౌతమ బుద్దుడి జీవనంలోని పెద్ద వ్యత్యాసాలే అతడియెడ లోకానికి మొదట కలిగిన 
అనంత సానుభూతికీ, అనంతర కాలాన ఏర్పడిన ఆదరాభిమానాలకూ మూలమని అనటంలో జౌచిత్యమున్నది. 


ఆ. ఉముకదినుచు నిట్టులుండి నీ తొల్లింటి । ४९८ దలంచి యుమ్మలింతొ? లేదొ? 
యున్నరూపు సెప్ప వన్న! గార్భభరూప । దారుణైకనిపుణ! దానవేంద్ర! 391 


ప్రతిపదార్థం: గార్హభరూప దారుణ+ఏక నిపుణ!= గాడిద ఆకారంతో భయంకరుడవైన ఒక్క నేర్చ్సరీ! (ఇతరు లెవరూ ఇంతటి స్థితికి 
చేరినవారు లేరనుట); దానవ+ఇం(ద్ర!= రాక్షసుల రాజా! ఓ బలిచక్రవర్తీ!; ఉముక= ఊక - వడ్లమీది పొట్టు; తినుచున్‌= తింటూ; 
ఇట్టులు+ఉండి= ఈ విధంగా నీచంగా ఉండి; నీ తొల్లింటి లీలన్‌= నీ యొక్క పూర్వ వైభవాన్ని; తల(చి= స్మరించి; ఉమ్మలింతు+ఒ?= 
శోకిసావా?; లేదు+ఒ?= లేదో? - శోకించవో?; ఉన్నరూపు= ఉన్న వాస్తవం ~ నిజం; చెప్పవు+అన్న= తెలియజేయవయ్యా!. 


తాత్సర్యం: గాడిద రూపంతో దారుణంగా కనిపించే ఒకే ఒక్క నేర్సరీ! రాక్షసరాజా! నేడు ఊక తింటూ జీవిస్తున్న 
నీవు, నీ తొల్లిటి వైభవాన్ని తలచుకొని శోకిస్తూ ఉంటావా? ఉండవా? ఉన్న వాస్తవం యథార్థంగా చెప్పవయ్యా! 


విశేషం: బలిని సంబోధించిన తీరు గమనించవలసి ఉన్నది. 'గార్హ్రభరూపదారుణ' - ఇంతవరకు సామాన్యమే. తరువాతి పదమే 
విలక్షణము - 'ఏకనిపుణ!' - బలికి ఆధ్యాత్మవిద్యావేత్తలలో పెద్ద పీట ఉన్న వైనాన్ని సూచిస్తున్న దీ పదం. 
సీ, © &® బలి దేవతాధీశుతో 'నీకు । నా విభవంబు గానంగ రాదు; 

గుప్తమై యున్నది గుహయందు; నా కిచ్చ । వుట్టిన నిప్పుడ పొలిచి తో(చు; 

నది యటులుండె; నీ వధికుండ వల్పుల । యెదుర రజ్ఞులు వల్ముటేటి పెంపు? 

పొమ్ము దుశ్చ్రవన! నీ పోయెడు తెరు’ వన్న । నాతండు నవ్వుచు నతని జూచి 


ఆ. మున్ను పల్మినట్ల కన్నోటలేక ప । ల్ముటయు, నత(డు 'భూతకోటి మంచు 
వోలె దోచు విరియు; బుద్దిమంతులు దాని । కిచ్చ వగవ; రింత యెటు(గ వెట్లు?' 392 


ప్రతిపదార్థం: అనన్‌+విని= అనగా విని; బలి= బలిచక్రవర్తి; దేవతా+అధి+-ఈశుతోన్‌= దేవతల అధిపతితో - ఇంద్రుడితో; 
నీకున్‌= దేవేం(ద్రుడవైన నీకు; నా విభవంబు= నా సంపద; కానంగన్‌+రాదు= చూడరాదు - అగుపడదు; గుహయందున్‌= 
కొండబిలమునందు; గుప్తము+ఐ= దాచబడ్డదై; ఉన్నది= కలదు; నాకున్‌+ఇచ్చ+పుట్టినన్‌= నాకు కోర్కె కలిగినప్పుడు; ఇప్పుడు+అ= 
ఇప్పుడే; పొలిచి= సమీపించి; తోయచున్‌= అగుపిస్తుంది; అది= ఆ విషయం-నా సంపద విషయం; అటుల+ఉండెన్‌= ७९०८९ 
- ఆ ప్రక్కన ఉండనిమ్ము; నీవు+అధికుండవు= నీవు పెద్దవాడవు; అల్పుల+ఎదురన్‌= పిన్నల - చిన్నవారి ఎదుట; రజ్ఞులు+పల్కుట= 
వ్యర్థభాషణములు ఆడుట; ఏటి పెంపు?= ఏ విధమైన పెద్దరికం?; దుశ్యవన= ఓ ఇంద్రుడా!; నీ పోయెడు తెరువు= నీవు వెళ్ళేదారిన; 
పొమ్ము= వెడలుము; అన్నన్‌= అనగా; ఆతండు= ఆ ఇం॥ద్రుడు; నవ్వుచున్‌= నవ్వుతూ; అతనిన్‌+చూచి= ఆ బలిని చూచి; మున్ను= 
ముందు; పలికినట్లు+ అ= అన్న విధంగానే; కన్నోట లేక= జంకులేకుండా; పల్కుటయున్‌= (అనుట జరిగిన) అన్న తరువాత; అతండు= 
ఆ బలి; భూతకోటి= (ప్రాణి సమూహము; మంచు+పోలెన్‌= మంచువలె; తో(చున్‌= కనిపించును; విరియున్‌= తొలగును - నశించును; 
బుద్దిమంతులు= తెలివిగలవారు; దానికిన్‌= ఆ ప్రాణికోటి పుట్టి చచ్చుటకు; ఇచ్చన్‌+వగవరు= మదిలో శోకించరు; ఇంత= ఈ 
మాత్రము; ఎట్టు ఎణు(గవు= ఏల (గ్రహించవు? 


656 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ०८०० ప్రశ్న విన్న బలి “దేవేంద్రా! నీకు నా విభవం కనిపించదు. కొండగుహలో దాచబడి ఉన్నది. 
నాకు కోర్కెగల్లినప్పుడే కనిపిస్తుంది. సరి అది అట్లా ఉండనిమ్ము, నీవు గొప్పువాడవు. అల్బుల దగ్గర వ్యర్థభాషణాలు 
చేయటం ఏమి గొప్పతనం? నీవు వెళ్ళవలసిన దారిలో వెళ్ళిపొమ్ము” అన్నాడు. మొదట బలి ఇంద్రుడి (ప్రశ్నను 
లక్ష్యపెట్టకుండా సమాధానం చెప్పాడు. అయితే ఇంద్రుడు బలిని వదలలేదు. అతడు నవ్వుతూ బలిని చూచి, 
పూర్వం (ప్రశ్నించినట్లే మళ్ళీ ఏ జంకూ లేకుండా (ప్రశ్నించాడు. అపుడు బలి “ఈ కనిపించే ప్రాణికోటి అంతా 
మంచువలె కనిపిస్తుంది. మంచువలెనే తొలగిపోతుంది. బుద్దిమంతులైన నరులు ప్రాణికోటి చావు పుట్టుకలకొరకు 
శోకించరు. ఈ మా(త్రం ఎరుగ 52068?" అన్నాడు. 


విశేషం: ఇక్కడ బలి బుద్దిమంతుడు. అతడు ఇంద్రుడి తొలిమాటలు వ్యర్ణభాషితాలుగా తోచగా ఉబుసుపోక కోపం ఆడిన 
పల్కులుగా తలచి, పట్టించుకోలేదు. అందుకనే ఇంద్రుడిని తనదారిన తనను పొమ్మన్నాడు. అయితే ఇం॥ద్రుడు నిశ్చలంగా 
నిలిచి నవ్వుతూ మళ్ళీ అదే (ప్రశ్చవేసేసరికి, అతడి జిజ్ఞాస (తెలిసికొనాలనే కోరిక) మీద బలికి విశ్వాసమేర్పడి, సమాధానం చెప్పటం 
ప్రారంభించాడు. దుశ్య్యవను(డు= ఇం॥ద్రు(డు; తన వజ్రాయుధమునకు సాధ్యు(డు కాని చ్యవనముని వంటివా(డు. 

వ. అని వెండియు విరోచననందనుండు. 393 
ప్రతిపదార్థం: అని= అని పలికి; విరోచన నందనుండు= విరోచనుడి కొడుకైన బలి; 30605905 = మరలా ఇట్లా అంటున్నాడు. 
తాత్సర్యం: అని బలి మరలా (ఈ విధంగా కొనసాగించాడు.) (తరువాతి పద్యంతో అన్వయం). 


క “పొరి నర్ధంబు ననరము । మరణము జీవితము సుఖ సమాగమమును దు 
స్తర దుఃఖసంగమంబును । దొరకొన నే నెపుడు సమత తోడన నిలుతున్‌. 394 


ప్రతిపదార్థం: పొరిన్‌= (క్రమంగా; అర్థంబున్‌= ధనం; అనర్థము= కీడు; మరణము= చావు; జీవితము= (బ్రదుకు; 
సుఖసమ్‌+ఆగమమును= సుఖం బాగుగా రావటం; దుస్‌+తర దుఃఖ సంగమంబును= దాటరాని (దుఃఖంతో దాటవలసిన) 
దుఃఖం యొక్క కూడికా; దొరకొనన్‌= కలుగగా; నేను= బలిని అయిన నేను; ఎపుడున్‌= సదా ఎల్లవేళలా - సుఖంలో దుఃఖంలో, 
జీవితంలో, మరణంలో, అర్థంలో, అనర్ధంలో; సమతతోడన్‌+అ= సమభావంతోనే; నిలుతున్‌= నిలుస్తాను. 
తాత్సర్యం: దేవేంద్రా! లోకాన క్రమంగా ప్రాణికోటికి మేలు కీళ్ళు, (బ్రదుకులు చావులు, సుఖానుభవాలు, 
దుఃఖపీడనలు వచ్చి పడుతూ ఉంటాయి. నేను మా(త్రం ఎప్పుడూ మేలు జరిగినా, కీడు వాటిల్లినా, సుఖం కలిగినా, 
దుఃఖం పైకొన్నా, సమభావంతో నిలిచి ఉంటాను. నా మీద ఆ మేలుకీడుల ప్రభావ మేదీ (ప్రసరించదు. 
చ. బలమును నొప్పు బుద్దియును బ్రౌఢతయుం గలవారు లేనివా 

ర లనక యొక్కభంగి( ८6 రాకయ చూచి హరించుచుండు వి 

९६८८ గాలు( డట్లగుట సారమతిం గని యున్నవా(డ; ను 

మ్మలికయు నుబ్లు నాదుమది మందున కైనను లేదు వాసవా! 395 
ప్రతిపదార్థం: వాసవా!= ఇం[ద్రా!; కాలుడు= యమధర్మరాజు; బలమును= శరీర బలమూ; ఒప్పు బుద్దియును= తీరైన తెలివీ; 
ప్రాఢతయున్‌= ప్రాగల్భ్యమూ, సమర్థతా; కలవారు= ఉన్నవారు - ఈ గుణాలన్నీ ఉన్నవారు; లేనివారలు= ఉండనివారు; అనక= 
అనకుండా; ఒక్కభంగిన్‌= ఒకే విధంగా; తటీరాక+అ= సమయం, కాలం వచ్చుటయే - పోగాలం సమీపించుటే; చూచి= గమనించి; 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 657 


విచ్చలవిడిన్‌= స్వేచ్చగా - అడ్డూ ఆపూ లేకుండా; హరించుచున్‌+ఉండున్‌= సంహరిస్తూ ఉంటాడు; అట్టు+అగుటన్‌= ఆ విధంగా 
జరుగుటను; సారమతిన్‌= గట్టి బుద్దితో; కని+ఉన్నవా(డన్‌= చూచి ఉన్నాను; నాదు మదిన్‌= నా మనస్సునందు; ఉమ్మలికయున్‌= 
దుఃఖమును; ఉబ్బును= సంతోషమును; మందునకున్‌+ఐనను= మందుకోసం కూడా - కొంచెం కూడా; లేదు= ఉండదు; 
తాత్సర్యం: ఇం(ద్రా! లోకాన నరులలో శరీరబలం, బుద్ది, వివేకం, పనులలో ఎంతో సామర్థ్యం కలవారున్నారు. 
అవి ఏవీ లేనివారూ పుష్కలంగానే ఉన్నారు. కాని కాలుడు మా(త్రం కాలం సమీపించినప్పుడు ఆ ఇరుతెగలవారినీ 
స్వేచ్చగా తిరుగులేకుండా హరించివేస్తూనే ఉన్నాడు. కాలుడి దగ్గర బలవివేకసామర్భ్థ్యాలేవీ కొరగావటంలేదు. అట్టా 
జరగడాన్ని నేను గట్టి తెలివితో గమనించి ఉన్నాను. కాబట్టి నా చిత్తాన ఉమ్మలిక ఉండదు. ఉబ్బూ ఉండదు- 
ఏ కొంచెంగానైనా. 
ఉ. గాడిద రూపు ठण्ड యుముకల్‌ దినుచుండ(గ( జూచి యుల్లసం 

బాడెదు శక్ర! శాంతిసమయం బగుటన్‌ విను మింకం గొన్ని నీ 

వాడిన నాదు చిత్తమున నల్క యొకింతయు( బుట్ట దిట్లు నీ 

వాడితె మున్ను? ని న్నెటు(గనా? వలదా నను నీ 26800८82 396 
ప్రతిపదార్థం: శ(క్ర!= దేవేం(ద్రా!; గాడిదరూపు+తాల్చి= గార్హభ ఆకారం ధరించి; ఉముకల్‌= ఊకలు; తినుచున్‌+ఉండ(గన్‌= 
తింటూ ఉండగా; చూచి= కనుగొని; ఉల్లసంబు+ఆడెదు= పరిహాసం పల్కుతావు; ఏినుము= ఆలకించుము; శాంతి సమయంబు+ 
అగుటన్‌= సత్త్యరజస్తమోగుణాలు శాంతించిన కాలం కాబట్టి; నీవు= పరిహసించే నీవు; ఇంకన్‌+కొన్ని ఆడినన్‌= ఇంకా కొన్ని 
పరిహాసాలు - ఎకసక్కెములు పలికినా; నాదు చిత్తమునన్‌= నా మనస్సున; అల్క+ఒక+ఇంతయున్‌= కోపం కొంచెం కూడా 
పుట్టదు= కలుగదు; మున్ను= పూర్వం, నేను ఏలే సమయాన; నీవు= ఇం(ద్రుడవైన నీవు; ఇట్లు= ఈ విధంగా పరిహాసంగా; 
ఆడితి(ఏ)+ఎ?= పలికితివా?; నిన్నున్‌+ఎలు(గనా?= దేవతల రాజువైన నిన్ను ఎరుగనా!; నన్నున్‌= బలిచ(క్రవర్తినైన నన్ను నీవు; 
ఎణు(గన్‌+వలదా?= ఎరుగవద్దా? 
తాత్సర్యం: ఇం|ద్రా! ఇపుడు గార్డభాకారం ధరించి ఊక మేస్తున్న నన్ను చూచి, ఎకసక్కెములు ఆడుతున్నావు. 
త్రిగుణాలు శాంతించి ఉన్నవాడను కాబట్టి, నీవు ఇంకా మరికొన్ని పరిహాసాలు పలికినా నా చిత్తాన అలుక 
అంకురించదు. ముందు నేను చక్రవర్తిగా లోకమేలేటప్పుడు నీవు నాతో ఇట్లా పలికావా? నిన్ను నేను ఎరుగనా? 
మరి, నీవూ నన్ను ఎరిగి ప్రవర్తించవద్దా? 
ख. ఎలమియు వాడుటయును దన । వలచిన యట్టివె యెటుంగవా? విధి చరితం 

బులు బలవంతంబు లగుట । వలదె? వివేకంబు పెద్దవారికి నింద్రా! 397 
ప్రతిపదార్థం: ఇం[ద్రా!దేవేం[ద్రా!; ఎలమియున్‌= వికాసమూ = వృద్దీ; వాడుటయును= వినాశమూ; తన వలచిన+అట్టివె?= తాను 
(విధి) అనుకొన్న కోరిన అటువంటివే?; విధి చరితంబులు= విధియొక్క నడతలు; ఎణుంగవా?= తెలియవా? (గ్రహించలేవా?; 
బలవంతంబులు= బలము గలిగినవి (విధి చరితములు); అగుటన్‌= కాగా, అందువలన; పెద్దవారికిన్‌= పెద్దలైన వారికి (నీ 
వంటివారికి); వివేకంబు= మంచిచెడు (గ్రహించే తెలివి; వలదె?= వద్దా? ఉండవద్దా? 
తాత్సర్యం: ఓ దేవతల రాజా! విధి కోర్కెనుబట్టి (ప్రాణుల జీవితాలలో వికాసంగాని, వినాశంగాని జరుగుతుంటుంది. 
విధి చేష్టలు బలీయాలు. ఆ విషయం నీ వెరుగవా! పెద్దవారికి వివేకం - మంచిచెడు వింగడించి చూచే తెలివి 
ఉండవద్దూ? 


క్ర ఇటు గర్వించుట నీచత; । యెట వోయెదొ పొమ్ము; మానుమీ వలవని త్రు 
కుట; వజ్రము నీవును బిడి । కిటి తాయకున నొటిగు దేను కినిసితినేనిన్‌. 398 


658 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇటు= ఈ విధంగా; గర్ప్వించుట= గర్వం వహించటం; నీచత= నైచ్యం - నీచుడి స్వభావం; ఎట= ఎక్కడకు; 

పోయెదో= పోతావో; పొమ్ము= వెడలుము; వలవని (త్రుళ్ళుట= కూడని మిడిసిపాటు; మానుమీ= మానుకొనుము; ఏను= నేను; 

కినిసితిని+ఏనిన్‌= అలిగితినా; కోపగించితినా; వ(జ్రము= నీ వజ్రాయుధం; నీవును= నీవుకూడా; పిడికిటి తా(కునన్‌= (నా) చేతి 
పిడికిలియొక్క దెబ్బకు; ఒజిగుదు= పడతావు. 

తాత్సర్యం: ఇతరుల దైన్యాన్నిచూచి ఎకసక్కెములాడటం నీచస్వభావం. నీవు ఎటుపోతున్నావో పొమ్ము. ఈ తగని 

మిడిసిపాటు మానుకొమ్ము. నేను కోపగించానంటే, నీవూ నీ వజ్రాయుధమూ నా చేతి పిడికిటి వేటుకే నేలకు 

ఒరిగి పోవలసివస్తుంది. 

క ఇది మేలపు మాట సుమీ! । మది నుద్దతి లేదు నాకు; మహితాశ్చర్యా 
స్పదమగు छक्र) చెయ్టుం । దుది నీవును దుస్సువోదు; త్రుళ్ళు టుడుగుమీ. 399 

ప్రతిపదార్థం: ఇది= ఈ చివరిమాట; మేలము+మాటచుమీ!= పరిహాసపు పలుకు సుమా!; నాకున్‌= స్థిరప్రజ్ఞుడనైన నాకు; మదిన్‌= 

చిత్తమునందు; ఉద్దతి లేదు= పొగరు ఉండదు; మహిత+ఆశ్చర్య+ఆస్పదము+అగు= గొప్పదీ ఆశ్చర్యానికి స్థానమైనదీ అయిన; 
విధాత్ఫ చెయ్టిన్‌= విధియొక్క చేత (పని) వలన; తుదిన్‌= చివరకు; నీవును= దేవరాజువైన నీవు కూడా తుస్సు+పోదు= 
భంగపడతావు; (కాబట్టి) త్రుళ్ళుట= మిడిసిపడటం; ఉడుగుమీ!= మానుము! 

తాత్సర్యం: (బలి (ప్రసంగంలో 'నేను కినిసితినేనిన్‌ నీవును వజ్రము పిడికిటి తా(కున నొజుగుదు' అని ఒక మాట 

పల్కి ఉన్నాడు. అది నిజానికి బౌద్దత్యాన్ని తెలియజేసే పలుకు. కాబట్టి ఆ మాటను తాను వాస్తవార్థంలో 

వాడలేదన్నాడు) ఇది పరిహాసవచనం మా(త్రమే! నాకు చిత్తాన అహంకారం లేదు. గొప్ప అచ్చెరువుకు ఆస్పదమైన 
విధాత చేతలకు ఎవరూ అతీతులుగారు. చివరకు నీవు కూడా విధిచేతిలో భంగపడతావు. కాబట్టి (త్రుళ్ళిపడటం 
మాను కొమ్ము. 

వ. శాంతు(డ వగు' మని పలికె; నట్టియెడ నవ్విరోచన నందను శరీరంబున నుండి సురూపయు సుగౌరయు 
నగు నొక్మమగువ నిర్గమించినం గని కౌశికుండు విస్మయ వికసితాక్షుం డగుచు నతనితో 'నివ్వనిత 
యెవ్వత?'యనిన నాతం ठ నెటుంగ నీవ యీ యమ నడుగు’ మనుటయు నయ్యనిమిషపతి యమ్ముద్దియ 
మొగంబు గనుంగొని “మాకు నిన్నెఖింగింపు' మనవుడు నద్దేవి యతనితోడ. 400 

ప్రతిపదార్థం: శాంతు(డవు+అగుము= శాంతించినవాడవు కమ్ము; అని పలికెన్‌= అని చెప్పాడు; అట్టి+ఎడన్‌= ఆ సమయాన; 
ఆ+విరోచన నందను శరీరంబున నుండి= ఆ విరోచనుడి కుమారుడైన బలియొక్క దేహంనుండి; సురూపయున్‌= మంచి ఆకారం 
కలిగినదీ; సుగౌరయున్‌= మంచి తెల్లనైనదియు; అగు+ఒక్క మగువ= అయిన ఒక వనిత; నిర్గమించినన్‌= బయటకు వెడలగా; 
కని= చూచి; కౌళశికుండు= ఇం(ద్రుడు; విస్మయవికసిత+అక్షుండు+అగుచున్‌= అచ్చెరువుతో విప్పారిన కన్నులు గలవాడు అవుతూ; 
అతనితోన్‌= ఆ బలితో; ఈ+వనిత= ఈ (స్తీ; ఎవ్వత?= ఎవరు?; అనినన్‌= అనగా; ఆతండు= ఆ బలి; ఏను+ఎణుంగన్‌= 
నేను ఎరుగను; నీవు+అ= నీవే; -ఈ+అమన్‌= ఈ అమ్మను, వనితను; అడుగుము= (ప్రశ్నించుము; అనుటయున్‌= అన్న తరువాత; 
ఆ+అనిమిషపతి= ఆ దేవతలరాజు; ఆ+ముద్దియ మొగంబు= ఆ ముద్దరాలి ముఖం; కనుంగొని= చూచి; మాకున్‌= 
ఇం[ద్రదేవులమైన మాకు (రాచరికపు బహువచనం); నిన్నున్‌+ఎణింగింపుము= నిన్ను తెలియపరచికొనుము; అనవుడున్‌= అన్న 
పిదప; ఆ+దేవి= ఆ దేవత; అతనితోడన్‌= ఆ ఇంద్రుడితో. 

తాత్సర్యం: శాంతిని వహించుము ఇంద్రా!” అని బలి పలికాడు. ఆ సమయాన ఆ రాక్షసరాజు శరీరంనుండి 

ఒక వనిత మంచి ఆకారంతో, మంచి తెల్లదనంతో (ప్రకాశిస్తూ బయటకు వెడలినది. ఆ దృశ్యం చూచిన ఇం(ద్రదేవుడు 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 659 


అచ్చెరువుతో కన్నులు పెద్దవి కాగా, బలితో 'ఎవ్వరీమె?' అని ప్రశ్నించాడు. బలి తనకూ తెలియదంటూ 'ీవే 
ఈ వనితను అడిగి తెలిసికొ'మ్మన్నాడు. ఇం(దుడు ఆ ముద్దరాలి మొగం చూచి మాకు నిన్ను ఎరిగించుకొ” 
మ్మని పలికాడు. దానికి బదులుగా ఆ దేవత ఆ ఇం(ద్రదేవుడితో. 
విశేషం: లోక వ్యవహారాన అతడికి దశ తిరిగింది. ఇతడికి మహర్దశ వదలింది” వంటి మాటలు వింటూ ఉంటాం. ఆ మాటలలోని 
దశలు జ్యోతిష శాస్రాన్నిబట్టి లెక్కించి చెప్పేవి గావచ్చును. ఊరకే మనిషి స్థితిగతులను చూచి పలికేవీ కావచ్చును. ఇక్కడ బలి 
దశ మారింది. ఆ మార్పును భౌతికంగా సంభవిస్తున్నట్లుగా చిత్రిస్తూ వ్యాఖ్యానిస్తున్నాడు భారతకర్త, నరుడిలో సిరి (ప్రవేశించటం 
నిరమించటం జరుగుతున్నట్టుగా నిరూపిస్తున్నాడు. ధర్మజుడి ప్రశ్ళ ఈ అంశానికి చెందినదే. 
క.  “శ్రీయును భూతియు లక్ష్మియు । నా యభిధానములు మీరు న న్నెజు(గమి పె 

ద్ద? యింద్ర! యెజ్ఞగంబుల । నే యుగములయందు నెటు(గ రెవ్వరు ననినన్‌.' 401 
ప్రతిపదార్థం: ఇంద్ర!= ఓ ఇం[ద్రదేవా!; శ్రీయును= శ్రీ అనేదీ; భూతియును= భూతి అనేదీ; లక్ష్మియున్‌= లక్ష్మి అనేదీ; 
నా+అభిధానములు= నా పేరులు; మీరు= 3०८०९०९० - మీరు ఇరువురు; నన్నున్‌+ఎణు(గమి= నన్ను (గ్రహించలేకపోవటం; 
పెద్ద+ఏ?= ఆశ్చర్యమా? (కాదు); ఏ+జగంబులన్‌= 9 లోకాలలోనైనా; ఏ యుగములయందున్‌= ఏ యుగాలలోనైనా; ఎవ్వరున్‌= 
ఎట్టివారూ; ఎణుగరు= తెలియరు; అనినన్‌= అనగా. 
తాత్సర్యం: “ఓ ఇం(ద్రదేవా! నా పేరులు మూడున్నాయి - శ్రీ, భూతి, లక్ష్మి అని. ఇక మీరు (ఇం(ద్రబలులు) 
ఇద్దరూ నన్ను ఎరుగకపోవటం విచిత్ర మేమీ కాదు. ఏ లోకాలలోనూ, ఏ యుగాలలోనూ, ఏ ఒక్కరూ నన్ను 
ఎరుగరు” అన్నది ఆ దేవి. 
క్ర అనవుడు నతండు 'నీ వీ । దనుజేశ్వరు( బాయుటకు( గతం బేమి యొకో!' 

యనిన విని లక్ష్మి “సత్యం । బును ధర్మము దమము దానమును నా యిక్కల్‌. 402 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అన్న వెంటనే; అతండు= ఆ ఇంద్రుడు; నీవు+ఈ దనుజ+ ఈశ్యృరున్‌= నీవు ఈ రాక్షసరాజును; 
పాయుటకున్‌= విడుచుటకు; కతంబు+ఏమి+ఒకో!= కారణం ఏమిటో కదా!; అనినన్‌= అనగా; విని= ఆలకించి; లక్ష్మి= లక్ష్మీదేవి; 
సత్యంబును= నిజమూ; ధర్మము= న్యాయం - పుణ్యం; దమము= నిగ్రహం; దానమును= ఇచ్చుటా - ఈ నాలుగు గుణాలూ; 
నా+ఇక్కల్‌= నా నెలవులు - స్థానాలు. 
తాత్సర్యం: ఇంద్రుడు శ్రీదేవిని “నీవీ రాక్షసరాజును విడిచి వెడలుటకు కారణమేమిటి?’ అని అడిగాడు. ఆ (शी 
విన్న లక్ష్మి “సత్యం, ధర్మం, దమం, దానం - అనే గుణాలు నాకు నెలవులు. అవి ఎక్కడ ఉంటే నేనూ అక్కడే 
ఉంటాను. 
విశేషం: ఇది మహాభారతంలో లక్ష్మీదేవి పలుకు. ఆమె సత్యధర్మాలు, దాంతి దానాలూ తన నెలవులంటున్నది. అనంతరకాలాన 
వెలసిన కావ్యాలలో లక్ష్మి దూషితగా దుష్ట్రవర్తనగా వర్లితమై కనిపిస్తూ ఉన్నది (కాదంబరి కావ్యాన). అది కాలవ్యత్యాసం కావచ్చు. 


క్ర అవి గలిగి పరాక్రమయుతు( । డవు పురుషునిపాల నిలుతు నమరాధిప! యా 
దివిజారి దొల్లి యట్టి(డ । యవినీతత నిపుడు బ్రాహ్మణాసూయ మెయిన్‌. 403 


ప్రతిపదార్థం: అవి= ఆ నాలుగు గుణాలు; కలిగి= ఉండి; పరా(క్రమయుతు(డు+అవు= ప్రతాపంతో కూడినవాడైన; పురుషుని 
పాలన్‌= నరుడి దగ్గర; నిలుతున్‌= ఉండెదను; అమర+అధిప!= దేవతలరాజా!; ఆ దివిజ+అరి= ఆ దేవతల శత్రువు; అట్టిడు+అ= 


660 శ్రీమదాంధ్ర మహాభారతము 


అట్టివాడే - ఆ గుణాలూ- పరా(క్రమమూ గలవాడే; ఇపుడు= (ప్రస్తుత కాలాన; అవినీతతన్‌= అవినయంతో - వినయం 
లేనివానితనంతో; (+ 2390995 = బ్రాహ్మణులయెడ ఒర్వలేనితనంతో. 
తాత్సర్యం: ఓ దేవరాజా! ఆ నాలుగు గుణాలూ ఉండి, ప్రతాపవంతుడు కూడా అయిన పురుషుడిదగ్గర నేను 
నిలిచి ఉంటాను. ఆ బలిచక్రవర్తి పూర్వకాలాన అట్టివాడే. కాని, ప్రస్తుతకాలాన అతడు అవినయంతో, (బ్రాహ్మణుల 
పట్ట, (బ్రహ్మవిద్యాసంపన్నులయెడ అసూయతో. (తరువాతి పద్యంతో అన్వయం). 
క్ర తొల్లిటి సచ్చారిత్రము । లెల్లను దిగవిడిచెం గాన యీతనికడ నే 

నొల్ల నిలువ, వచ్చెద సుర । వల్లభ! నీ పాల నెలమి వసియింపంగన్‌. 404 
ప్రతిపదార్థం: సురవల్లభ!= ఓ దేవతలరాజా!; తొల్లిటి= పూర్వపు; సత్‌+చారిత్రములు+ఎల్లను= మంచి నడతలను అన్నింటిని; 
దిగన్‌+విడిచెన్‌= దిగిపోయేటట్టు - వెడలిపోయే విధంగా వదలివేశాడు; కాన= కాబట్టి; ఈతని కడన్‌= ఈ బలి దగ్గర; 
నేన్‌+నిలువన్‌+ఒల్లన్‌= నేను నిలుచుటకు ఇష్టపడను; నీ పాలన్‌= నీ దగ్గర; ఎలమిన్‌= సంతోషంతో; వసియింపంగన్‌= 
నివసించటానికై; వచ్చెదన్‌= వస్తాను. 
తాత్సర్యం: పూర్వపు ఆ మంచి నడతలు అన్నిటినీ ఈ బలి వదలివేశాడు. కాబట్టి ఇకపై ఈతడి దగ్గర ఉండనొల్లను. 
ఓ దేవరాజా! నీ దగ్గర సంతోషంతో నివసించటానికై వస్తాను. 
©. ఆగుణములు మటియు నాగమోదిత సమా । చారములును గలిమి గోరి యింద్ర! 

నిన్ను: బొంది యేను लुः నేమిట । నేమటంగ వలవ దెపుడు నీవు. 405 


ప్రతిపదార్థం: ఇం|ద్ర!= ఓ దేవరాజా!; ఆ గుణములు= ఆ నేను చెప్పిన గుణగణాలూ; మటియున్‌= ఇంకను; ఆగమ+ఉదిత 
సమ్‌+ఆచారములును= च విహితమైన మంచి ధర్మాలును; కలిమిన్‌= ఉండటంవలన; నిన్నున్‌= నిన్ను; కోరి= ఇష్టపడి; పొంది= 
చెంది; ఏను= నేను; నిల్చెదన్‌= నిలుస్తాను - పోకుండా - నిలకడగా ఉంటాను; నీవు= దేవరాజువైన నీవు; ఎపుడున్‌= ఏ సమయాననైనా; 
ఏమిటన్‌= ఏ విషయాననైనా; ఏమణంగన్‌+వలవదు= ఏమరి ఉండవద్దు- |ప్రాల్మాలికతో పరాకుతో వ్యవహరించవద్దు. 
తాత్సర్యం: ఇం|ద్రదేవా! నీలో నేను నుడివిన ఆ గుణాలతోపాటుగా, అదనంగా వేదశాగస్త విహితాలైన ధర్మాలను 
ఆచరించే సల్లక్షణం కూడా ఉన్నది. అందువలన నేను నిన్ను కోరి వరించి వచ్చి, నీ వద్ద నిలిచి ఉంటాను. అయితే 
నీవు కూడా ఎపుడూ ఏ విషయంలోనూ పరాకుపడకుండా నిత్యజాగరూకుడవై ఉండవలెను”. 

విశేషం: లక్ష్మీనివాస మన్నది కొన్ని నియమ నిబంధనలకు లోబడి జరుగుతుంది. ఆ నియమనిబంధనలు పాటించినచోట శ్రీ 
తాండవిస్తుంది. వాటిని పారద్రోలిన చోటును సిరి దిగవిడిచి వెళ్ళుతుంది. 


వ. అని పలికె నిట్లు లక్షి చేతం బరిత్యక్తుండైన బలి యాఖండలు నాలోకించి. 406 


ప్రతిపదార్థం: అని= సై విధంగా; పలికెన్‌= చెప్పింది; ఇట్టు= ఈ (ప్రకారంగా; లక్ష్మిచేతన్‌= శ్రీదేవి చేత; పరిత్యక్తుండు+ఐన 
బలి= విడువబడ్డ బలి; ఆఖండలున్‌= ఇంద్రుడిని; ఆలోకించి= చూచి. 

తాత్సర్యం: లక్ష్మి ఆ విధంగా పలికిన తరువాత, సిరి తొలగిన ఆ బలి ఇంద్రుడిని చూచి ఇట్లా. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 661 


క ‘“అయనవశంబున దేజో । వియుక్త్తు( డై రవి ప్రతాపవిరహితు( డగు నా 

క్రియ బొను(గుపడిన( బొంగకు; । జయింతు నిను దేవదనుజ సంగర మగుడున్‌. 407 
ప్రతిపదార్థం: రవి= సూర్యుడు; అయనవశంబునన్‌= ప్రయాణ (ఉత్తర - దక్షిణ దిక్కులకు ప్రయాణించటం) కారణాన; 
తేజస్‌+వియుక్తుడు+ఐ= కాంతిని వీడినవాడై; ప్రతాప విరహితుండు= వేడిమి లేనివాడు; అగున్‌= అవును; ఆ (క్రియన్‌= ఆ 
విధంగా (నేను); పొను(గుపడినన్‌= నిస్తేజం కాగా - ప్రతాపం చెడగా; పొంగకు= సంతసించకు - ఉబ్బిపోకుము; దేవదనుజ 
సంగరము= దేవతల రాక్షసుల యుద్దం; అగుడున్‌= అయినపుడు; నినున్‌= నిన్ను; జయింతున్‌= గెలుస్తాను. 
తాత్సర్యం: 'సూర్యుడు తన ప్రయాణం కారణంగా తేజస్సు చెడి, వేడిమిని కోల్పోతాడు. ఆ విధంగా నేనూ (ప్రస్తుతం 
నిస్తేజంగా ప్రతాపం తగ్గి ఉన్నానని ఉబ్బిపోకుము; దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు నిన్ను నేను గెలుస్తాను”, 

— (^ ~> 

వ. అనుటయు మహేంద్రుండు. 408 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; మహా+ఇం|ద్రుండు= ఇంధద్రదేవుడు. 
తాత్సర్యం: అని బలి అనగా, దేవేంద్రుడు. 


క. “అది యట్టులుండె నీతో(। బదరం బని లేదు నాకు బద్మభవుని మా 
€ దలంపవలయు నీపై । భిదురం బిడ దనుజనాథ! ప్రియ మందు 2०८8," 409 


ప్రతిపదార్థం: దనుజనాథ!= రాక్షసరాజా!; అది= నీవు నన్ను జయించబోయే విషయం; అట్టులు+ఉండెన్‌= ఆ విధంగా ఉండనిమ్ము 
- ఒక ప్రక్కన ఉండనిమ్ము; నీతోన్‌= బలివైన నీతో; పదరన్‌= వాగగా = వ్యర్ణభాషణ చేయగా; పని లేదు= అవసరం లేదు; 
నాకున్‌= దేవరాజునైన నాకు; పద్మభవునిమాట= (బ్రహ్మదేవుడి పలుకు - వధించటం ఉచితం కాదు అనేది; తలంపన్‌+వలయున్‌= 
స్మరించవలసి ఉన్నది; నీపైన్‌= నీ మీద; భిదురంబు= వజ్రాయుధం; ఇడన్‌= వేయను - ప్రయోగించను; ఎదన్‌= మనస్సున; 
ప్రియము+అందుము= ప్రీతిని పొందుము. 

తాత్సర్యం: 'సరి, భవిష్యత్తులో నీవు నన్ను గెలిచే విషయం అట్లా ఉండనిమ్ము. (ప్రస్తుతం నేను నీతో వ్యర్ణప్రసంగం 
చేయ పనిలేదు. నేను (బ్రహ్మదేవుడికిచ్చిన మాటను పాటించవలసి ఉన్నది. ఓ రాక్షసరాజా! నీ మీద నేను 
వజ్రాయుధాన్ని వేయను. నీవు మనస్సున ప్రీతిని వహించుము”. 


క అనిన విని యొండు పలుకక । దనుజాధీశ్వరు(డు వోయె దక్షిణ దిశకుం; 


జనియె ०८ ००.०८ దివి । కనిమిష నాథుండు గౌరవాన్వయముఖ్యా! 410 
ప్రతిపదార్థం: అనినన్‌= అని పలుకగా; విని= ఆలకించి; కౌరవ+అన్వయ ముఖ్యా!= ధర్మరాజా!; దనుజ+అధి+ఈశ్యరుండు= 
రాక్షసుల అధిపతి - బలి; ఒండు+పలుకక= ఒకటీ అనక - నిశ్శబ్దంగా; దక్షిణదిశకున్‌= దక్షిణదిక్కునకు; పోయెన్‌= పోయాడు; 
అనిమిష నాథుండు= రెప్పపాటులేనివారి రాజు - దేవేంద్రుడు; ఉదక్‌+ముఖు(డు+ఐ= ఉత్తరమునకు ముఖంకలవాడై - ఉత్తర 
దిశగా; దివికిన్‌= స్వర్గానికి; చనియెన్‌= వెళ్ళెను. 
తాత్సర్యం: ०८०6 ఆ మాటలు ఆలకించిన బలి, మరి మారుమాటాడకుండా, దక్షిణదిశకు వెడలిపోయాడు. 
ఇంద్రుడు కూడా ఉత్తరాభిముఖంగా కదలి, స్వర్గానికి వెళ్ళిపోయాడు ధర్మరాజా! (అని భీష్ముడు ఈ వృత్తాంతాన్ని 
ముగించాడు.) 


662 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని చెప్పి యనిమిషనదీనందనుండు 2०604०८ బాండవాగ్రజున కిట్లను 'నింద్ర నముచి సంవాదం బను 
నితిహాసంబు హృదయప్రసాదకరంబు; దాని నాకర్ణింపుము. 411 


ప్రతిపదార్హం: అని చెప్పి= అని పలికి; అనిమిష నదీ నందనుండు= దేవతల నది కొడుకు - భీష్ముడు; వెండియున్‌= ఇంకను; 

పాండవ+అ(గ్రజునకున్‌= పాండవులలో మొదటివాడితో - ధర్మరాజుతో; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు; 3० నముచి 

సంవాదంబు+అను= ఇం(ద్ర నముచుల సంవాదం అనే పేరుగల; ఇతిహాసంబు= వృత్తాంతం - జరిగిన కథ; హృదయ 

ప్రసాదకరంబు= మనస్సున నిర్మలత్వమును కలిగించేది; దానిని= ఆ ఇతిహాసాన్ని; ఆకర్లింపుము= ఏనుము. 

తాత్సర్యం: ఇంద్ర బలి సంవాదాన్ని వినిపించిన భీష్ముడు ధర్మరాజుతో 30८ - నముచి సంవాదం అనే మరొక 

ఇతిహాసమున్నది. అది మనస్సున కలతదీర్చి ఊరట కలిగిస్తుంది. దానిని వినుమంటూ ప్రారంభించాడు. 
ఇంద్ర నముచి సంవాద ప్రకారము (సం. 12-219-1,2) 

2०९८ బాసియును నొక్క చింతయు లేక వీ । చుల క్రం దడంగిన జలధివోలె 

నముచి యేకాంతస్థలమున నుండగ నింద్రు(। డచటికి నేతెంచి యతని జూచి 


“పేదవడ్డా(డవు ప్రియజనంబును బరి । వారంబు లే దియ్యవస్థ కెంత 
వగచెదవో దానవశ్రేష్ట!' నావుడు । నాతండు 'వగపు నిరర్భకంబు 


29 


ख. వలయు వస్తువు వగచిన వచ్చునయ్య? । రామి యొక్కటియే శరీరంబు 8८059०८ 
దాపమున( బొందు వగపున ధర్మ మేదు; । నింత యెటు(గుదు వగవ నే నేమిటికిని. 412 

ప్రతిపదార్థం: నముచి= ఆ పేరుగల ఒక రాక్షసుడు; సిరిన్‌+పాసియును= లక్ష్మిని కోల్పోయికూడా; ఒక్క చింతయున్‌ లేక= 
ఒక విచారమూ లేకుండా; వీచుల (క్రందు= అలల అలజడి; అడంగిన= అణగిన - మానిన; జలధి+పోలెన్‌= సము|ద్రంవలె; 
ఏక+అంతస్థలమునన్‌= ఒంటరి ప్రదేశాన - ఇతరు లెవరూ లేనిచోట; ఉండంగన్‌= వసించగా; ఇం(ద్రుడు= దేవతల రాజు; 
అచటికిన్‌+ఏతెంచి= ఆ చోటికి వచ్చి; అతనిన్‌+చూచి= ఆ నముచి దానవుడిని కనుగొని; పేద+పడ్డాడవు= పేదపడినవాడవు 
- లేనివాడ వైనావు; ప్రియజనంబును= ఇష్టమైన బంధుమి(త్రులును; పరివారంబు= బలగం; లేదు; ఈ+అవస్థకున్‌= ఈ స్థితికి; 
ఎంత వగచెదవో?= ఎంతగా దుఃఖిస్తావో?; దానవశ్రేష్థు= రాక్షసులలో ఉత్తముడా!; నావుడున్‌= అన్న వెంటనే; ఆతండు= ఆ 
నముచి; వగపు= దుఃఖం; నిర్‌+అర్థకంబు= నిష్ప్రయోజనం - వ్యర్థం; వలయువస్తువు= కావలసిన పదార్థం; వగచినన్‌= దుఃఖిస్తే; 
వచ్చును+అయ్య?= వస్తుందటయ్యా? (రాదు) పైగా; రామి= రాకపోవటం; ఒక్కటి+ఏ= ఒక్కటైనా; శరీరంబున్‌= దేహమూ; 
ఎదయున్‌= మనస్స్ఫూ; తాపమునన్‌= బాధవలన; పొందు= పొందే; వగపునన్‌= దుఃఖంవలన; ధర్మము+ఏదున్‌= ధర్మం నశిస్తుంది; 
ఇంత= ఇది అంతా; ఎణు(గుదున్‌= (గ్రహించాను; నేను= జ్ఞానినైన నేను; ఏమిటికిని= దేనికి కూడా; వగవను= దుఃఖించను. 
తాత్సర్యం: నముచి అనే రాక్షసుడు సంపదలు నశించిపోయినా, చీకూచింతా లేకుండా అలల సందడి మానిన 
సము(ద్రుడివలె నిశ్చలంగా ఒక ఏకాంతస్థలాన ఆసీనుడై ఉండగా అక్కడికి ఇం(ద్రుడు చేరి అతడి అవస్థను చూచి, 
“ఓ రాక్షసరాజా! పేదవాడివై ఉన్నావు; బంధుమి(త్రులుగాని ఇతర పరివారాలుగాని లేరు. ఈ హీనస్థితికి ఎంతగా 
దుఃఖిస్తున్నావో కదా! అని ఓదార్చబోయాడు. అయితే నముచి మా(త్రం 'వగపు నిప్రయోజనం, వగచినంతమా(త్రాన 
వలసిన పదార్థం వస్తుందటయ్యా? రాకపోవటమేకాక, శరీరానికీ మనస్సుకూ సంతాపం కూడా ఆ వగపువలన 
కలుగుతుంది. అంతేగాదు, వగపువలన ధర్మహానీ కలుగుతుంది. ఇదంతా (గ్రహించినవాడను కాబట్టి నేను దేనికీ 
దుఃఖించను'”. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 663 


విశేషం: అలం: ఉపమ. 


తే. సకలభూతంబులకును శాసకు(డు గలడు । గాదె! యొక్కరు( డాతని కల్పనమున( 
బ్రాప్తమైనది నీకులు పల్లమునకు । వచ్చు ३०५०८ దాన వచ్చు గీర్వాణముఖ్య! 413 


ప్రతిపదార్థం: గీర్యాణముఖ [= దేవతలరాజా!; సకలభూతంబులకును= ఎల్లప్రాణులకును; శాసకు(డు= ఏలిక - అధిపతి; 
కల(డు+కాదె!= ఉన్నాడు కదా!; ఒక్కరు(డు= ఒకడు; ఆతని కల్పనమునన్‌= ఆ శాసకుడి ఏర్పాటువలన; ప్రొప్తము+ఐనది; 
లభించినట్టిది; నీళులు= నీరములు; పల్లమునకున్‌= పల్లమైన ప్రదేశానికి; వచ్చుక్రియన్‌= వచ్చే విధంగా; తాను+అ= తానే - 
స్వయంగా; వచ్చున్‌= చేరును. 


తాత్సర్యం: ఓ దేవతలరాజా! సృష్టిలో ఎల్లప్రాణులకూ ఏలిక ఒక డున్నాడు కదా! అతడి ఏర్పాటు (ప్రకారం ఏ 
ప్రాణికి ఏది ఎప్పుడు లభించాలో, ఆ ప్రాణికి అది అప్పుడు, నీళ్ళు పల్లానికి (ప్రాకివచ్చినంత సులభంగా ప్రయత్న 
రహితంగా వచ్చి చేరుతుంది. 


విశేషం: అలం: ఉపమ. 


క్ర ఇది నా కయ్యం; గాయగల । యది యై యను గాఢనిశ్చయం బెవ్వని నె 

మ్మది( గలుగు నుబ్బు వగ సం | పద యాపద గలుగ వట్టి భవ్యున కింద్రా! 414 
ప్రతిపదార్థం: ఇంద్రా!= ఓ దేవరాజా!; ఎవ్వని నెఖ+మధిన్‌= ఏ నరుడి నిండు మనస్సులో; కా(గల+అది+ఐ= కావలసి ఉన్నదై- 
ఏర్పడి ఉన్నదై; ఇది= ఈ పని- సంఘటన; నాకున్‌+అయ్యెన్‌= నాకు అయింది- జరిగింది; అను గాఢ నిశ్చయంబు= అనే 
గట్టి నిర్ణయం; కలుగున్‌= ఉండునో; అట్టి భవ్యునకున్‌= అట్టి శుభకరుడికి - యోగ్యుడికి; ఉబ్బు= సంతోషాతిరేకం; వగ= దుఃఖం; 
సంపద= కలిమి - సంపత్తి; ఆపద= విపత్తు - కష్టము; కలుగవు= ఉండవు - ఏర్పడవు. 
తాత్సర్యం: ఇది ఈ విధంగా కావలసి ఉన్నదే, నాకు అయినది నాకు జరిగినది, ఇది జరగవలసి ఉండే జరిగింది. 
అనే గట్టి నిశ్చయంగల యోగ్యుడికి ఇక ఆనందం, దుఃఖం, సంపత్తి విపత్తివంటి ద్వంద్వాలు ఉండవు. 


> ధైర్యంబున వీర్యంబున । दर०००८ 2८ ००८०८ జాలునె ठठ @ 

उक నప్రాష్యమయిన? । నార్యుం ८2 యెటు(గుం గాన యడలండు శక్రా! 415 
ప్రతిపదార్థం: శక్రా!= ఓ ఇంద్రుడా!; నరు(డు= మానవుడు; ఏ+కార్యమున్‌= ఏ పనినైనా; అ(ప్రాప్యము+అయినన్‌= పొందరానిది 
అయితే; ధైర్యంబునన్‌= ధీరగుణంతో; వీర్యంబునన్‌= వఏీరభావంతో; శౌర్యంబునన్‌= శూరభావంతో - ధైర్యపరా(క్రమాలతో; |ప్రజ్ఞన్‌= 
బుద్దిబలంతో; పడయున్‌+చాలునె?= పొందగలడా? (పొందలేడు); ఆర్యుండు= సజ్జనుడు; అది= ఆ విషయం; ఎణు(గున్‌+కానన్‌= 
తెలియును కాబట్టి; అడల(డు= భయపడడు. 
తాత్సర్యం: ఓ దేవరాజా! ఒక కార్యం అలభ్యమని దైవం నిర్ణయించి ఉంటే, ఇక దానిని నరుడు తన ధైర్య 
శౌర్యాలతోగాని, పరా(క్రమశక్తితోగాని, కాదంటే బుద్దిబలంతోగాని పొందగలడా? పొందనే లేడు. ఆ విషయం 
సుజనుడు (గ్రహించి ఉంటాడు కాబట్టి, అతడికి భయ ముండదు. అత డెవరికీ భయపడడు. 
తే. ९०८ గీడును నరు బొందు గాలముల న । వశ్యమును వాని( గోరిన వచ్చుటయును 

వినుము త్రోచిన( బోవుటయును సురేంద్ర! । కలదె వానికిణ గావున వలదు చింత.’ 416 


664 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సుర+ఇం(ద్ర!= దేవతలరాజా!; మేలున్‌+కీడును= శుభమూ, అశుభమూ; కాలములన్‌= ఆయా సమయాలలో; 
అవశ్యమును= తప్పకుండ; నరున్‌= మానవుడిని; పొందున్‌= చెందుతాయి; వానిన్‌= ఆ మేలు కీళ్ళను; కోరినన్‌+వచ్చుటయును= 
కోరితే రావటమూ; (త్రోచినన్‌+పోవుటయును= ప్రోసివేస్తే పోవటమూ; వానికిన్‌= ఆ మేలు కీడులకు; కలదు+ఎ?= ఉన్నదా? 
(లేదు); కావున= కాబట్టి; చింత వలదు= విచారం - వగపు వద్దు; వినుము= ఆలకించుము. 


తాత్సర్యం: ఓ దేవరాజా! జీవితంలో మేలు, కీడు అనేవి కాలవశాన తప్పకుండా నరుడిని చేరేవే తప్ప, కోరితే 
వచ్చేవీ, త్రోసివేస్తే తొలగి పోయేవీ అవుతాయా? కావు. కాబట్టి ఆ మేలు, కీడుల విషయమై చింతించటం పనికిరాదు. 
వనుకు, 
క. అని యిట్లు నముచి పలికిన । విని మెచ్చుచు దివికి నమరవిభు( డరిగెం; బా 

వనచరిత! యింకనెయ్యది । వినవల తనవుడును భరితవినయుండగుచున్‌. 417 


ప్రతిపదార్హం: పావన చరిత!= పవిత్రమైన నడతగల ఓ ధర్మరాజా!;అని= పై విధంగా; ఇట్లు= ఈ (ప్రకారం; నముచి= 
e & (తమై a ఇట్లు €< 


నముచిదనుజుడు; పలికినన్‌= చెప్పగా; విని= ఆలకించి; మెచ్చుచున్‌= మెచ్చుకొంటూ; అమరవిభు(డు= దేవేంద్రుడు; 6985 
అరిగెన్‌= స్వర్గానికి వెళ్ళాడు; ఇంకన్‌= ఇంకనూ; ఏ+అది= ఏది; వినన్‌+వలతు(వు)?= వినటానికి కోరుతున్నావు?; అనవుడున్‌= 
(అని భీష్ముడు) అన్న తరువాత; భరిత వినయుండు+అగుచున్‌= నిండిన వినయము కలవాడు అవుతూ. 
తాత్సర్యం: ఈ (ప్రకారంగా నముచి పలుకగా విన్న దేవేంద్రుడు నముచి పలుకులను మెచ్చికొంటూ తాను 
స్వర్గానికి వెడలిపోయాడు. ఓ పవిత్రచరిత్రగల ధర్మరాజా! నీవు ఇకపై ఏమి వినాలని నిరీక్షిస్తున్నావు - అని భీష్ముడు 
అనగా అణకువతో నిండినవాడై (ధర్మరాజు). 
క ఆ నరపతి శాంతనవుని । తో నిట్లను 'నెద్దియేని దుర్దశ యైనన్‌ 

మానవు డెట్టి డగుట మే । లానతియీవే? దయామయా! తేటపడన్‌.' 418 
ప్రతిపదార్థం: ఆ నరపతి= ఆ రాజు - ఆ ధర్మరాజు; శాంతనవునితోన్‌= శంతను తనయుడితో - భీష్ముడితో; ఇట్ల్టు+అనున్‌= 
ఈ విధంగా అన్నాడు; ఎద్ది+ఏని= ఏదైనా; దుర్‌+దశ+ఐనన్‌= చెడ్డ అవస్థ కలిగితే; మానవు(డు= నరుడు; ఎట్టి(డు+అగుట= 
ఎటువంటివాడు కావటం - 9 విధంగా ప్రవర్తించటం; మేలు?= ఉత్తమం?; దయామయా!= దయతో నిండిన ఓ భీష్మాచార్యా!; 
తేటపడన్‌= స్పష్టంగా; ఆనతి+ఈవే?= సెలవీయవా? - ఉపదేశించవా? 
తాత్సర్యం: ధర్మరాజు పితామహుడితో “ఏదైనా చెడ్డ అవస్థ నరుడికి కలిగినపుడు అతడు ఎట్లాంటివాడు కావాలి? 
ఏ విధంగా (ప్రవర్తించి ఆ దుర్హశను దాటగలగాలి? ఆజ్ఞాపించు'మని అర్థించాడు. 


వ. అని యడిగిన నయ్యుధిష్టిరునకు బుధశ్రేష్టుం డిట్లనియె. 419 


ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= ధర్మరాజు ఆ విధంగా అడగగా; ఆ+యుధిష్టిరునకున్‌= € ధర్మరాజునకు; బుధశ్రేష్టుండు= 
పండిత ఉత్తముడు - భీష్ముడు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: అని ధర్మరాజు అడుగగా భీష్ముడు ధర్మజుడితో ఈ విధంగా అన్నాడు. 


క “ఏ విధమున దుర్దశలకు । భూవర! ధైర్యంబ మందు; భూరిధృతిమెయిం 
జేవ గలుగు దృఢనిశ్చయ । భావము నెవ్వగల( దొట్రువడ దెబ్బంగిన్‌. 420 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 665 


ప్రతిపదార్థం: భూవర!= ఓ రాజా!; ఏ విధమునన్‌= ఏ (ప్రకారంగానైనా; దుర్‌+దశలకున్‌= దురవస్థలకు - చెడు స్థితిగతులకు; 
ధైర్యంబు+అ= ధైర్యమే ధీర స్వభావమే; మందు= జౌషధం - ప్రతీకారం; భూరి ధృతిమెయిన్‌= గొప్ప ధైర్యంతో; చేవ+కలుగు= 
బలంగల; దృఢనిశ్చయ భావము= గట్టి నిర్లయంగల మనస్సు; ఏ భంగిన్‌= ఏ విధంగానూ; నెఖ+వగలన్‌= నిండు దుఃఖాలతో; 
తొట్రు+పడదు= చలించదు - కదలిపోదు. 


తాత్సర్యం: ఓ ధర్మరాజా! దురవస్థలు ఏ విధమైనవైనా ఆ అన్నిటికీ ఒక్క ధైర్యమే జౌషధం. గొప్ప ధైర్యంతో 
చేవగల గట్టి నిర్ణయం తీసికొన్న మనస్సు ఎటువంటి నిండు శోకాలలోనైనా, దుఃఖాలలోనైనా చలించకుండా 
నిలుస్తుంది. ఆ కష్టనష్టాలను అతి(క్రమిస్తుంది. 
క ధృతి యారోగ్యము నొసగును; । ధృతి యుజ్జ్వలలక్ష్మి( దెచ్చు; ధృతి గీర్తి సము 

१८ జేయు( గాలగత్యవ । గతి గలిగిన గలుగు ధృతి వికారవిదూరా! 421 
ప్రతిసదార్థం: వికారవిదూరా!= వికృతులకు - మానసిక బలహీనతలకు మిక్కిలి దూరమైనవాడా! - ధర్మరాజా!; ధృతి= ధైర్యం; 
ఆరోగ్యమున్‌= రోగంలేని శరీరస్థితిని; ఒస(గును= ఇస్తుంది; ధృతి= ధైర్యం; ఉత్‌+జ్వల లక్ష్మిన్‌= (ప్రకాశించే సిరిని; తెచ్చున్‌= 
తీసికొనివస్తుంది; ధృతి= ధైర్యం; కీర్తి సమ్‌+ఉన్నతిన్‌= యశస్సుయొక్క మంచి జౌన్నత్యమును - పెరుగుదలను; చేయున్‌= 
కలిగిస్తుంది; కాలగతి+అవగతి= కాలముయొక్క నడకను గూర్చిన జ్ఞానం; కలిగినన్‌= ఏర్పడితే; ధృతి= ధీరగుణం; కలుగున్‌= 
ఏర్పడుతుంది. 
తాత్సర్యం: మనోవికృతులకు దూరమైన ఓ ధర్మరాజా! ధైర్యం ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధీరగుణం (ప్రకాశించే సిరులు 
కురిపిస్తుంది. ధీరస్వభావం యశస్సును ఉన్నతంగా పెంచుతుంది. అయితే ఆ ధైర్యం కలగాలి - అంటే నరుడికి 
కాలపునడకను గూర్భిన జ్ఞానం ముందు కలగాలి. 
విశేషం: ధైర్యం మానసిక లక్షణం. ఆరోగ్యం శరీర సంబంధి. అయినా ఆ మనోలక్షణం శరీరాన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అంటున్నాడు 
భారతకర్త. నిజమే మనఃప్రభావం శరీరంమీద పడటం సహజమైన వాస్తవమైన, విషయం. ఆధునిక వైద్యశా(సప్త్రమూ ఈ అంశాన్ని 
అంగీకరిస్తుందని తద్‌జ్ఞాల కథనం. 


ఇంద్ర బలి సంవాద ప్రకారము (సం. 12-220-6) 


వ. ఏ తద్విషయం బైన యది యొక్కటి యింద్ర బలి సంవాదం బను నితిహాసంబు గల; దాకర్ణింపుము. 
దేవాసురులకు సమరంబు సెల్లిన నందు విష్ణుని మహానుభావంబున దేవతలకు గెలుపై రుద్రాదిత్య 
మరుద్వసు గంధర్వ సిద్ధాదులు పరివేష్టింప నింద్రుం డైరావతారూఢుండై లీలంద్రైలోక్యంబును జరించుచుండి 
యొకప్పుడు సముద్రోపాంతంబున నొక్క గిరిగహ్వరంబున యంగణంబున వైరోచనుం డగు బలిం గని 
చేరం జని యద్దనుజపతి దన్నుం జూచి నిస్సంభ్రముండును వైమనస్య రహితుండును నై యునికి నిరూపించి, 
యతనితో నిట్లనియె. 422 

ప్రతిపదార్థం: ఏతద్‌+విషయంబు+ఐన+అది= ఈ విషయానికి చెందింది; ఒక్కటి= ఒక; ఇం(ద్రబలి సంవాదంబు+అను= ఇంద్రుడి 


యొక్క బలియొక్క సంభాషణం అనే; ఇతిహాసంబు= వృత్తాంతం; కలదు= ఉన్నది; ఆకర్లింపుము= ఏనుము; దేవ+అసురులకున్‌= 
దేవతలకు రాక్షసులకును; సమరంబు= యుద్దం; చెల్లినన్‌= ముగియగా; అందున్‌= ఆ యుద్దాన; విష్ణుని మహా+అనుభావంబునన్‌= 


666 శ్రీమదాంధ్ర మహాభారతము 


నారాయణుడి గొప్పతనం వలన; దేవతలకున్‌= సురలకు; గెలుపు+ఐ= జయం కలిగి; రు[ద్ర+ఆదిత్య మరుత్‌+వసు గంధర్వ 
సిద్ద+ఆదులు= రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు, గంధర్వులు, సిద్దులు మొదలయినవారు (వీరందరూ దేవజాతి 
విశేషాలు); పరివేష్టింపన్‌= చుట్టిరాగా; ఇం(ద్రుండు= దేవరాజు; ఐరావత+ఆరూఢుండు+ఐ= ఐరావతమును (తెల్లని ఏనుగు - 
ఇంద్రుడి వాహనం) ఎక్కినవాడై; లీలన్‌= విలాసంగా; (తైలోక్యంబును= ముల్లోకాలను; చరించుచున్‌+ఉండి= తిరుగుతూ ఉండి; 
ఒకప్పుడు= ఒక సమయాన; సము|ద్ర+ఉప+అంతంబునన్‌= సముద్రపు సమీపాన; ఒక్క గిరిగహ్వరంబునన్‌= ఒక కొండగుహలో; 
అంగణంబునన్‌= ముంగిలియందు; వైరోచనుండు+అగు= విరోచనుడి తనయుడగు; బలిన్‌= బలి (చక్రవర్తిని; కని= చూచి; 
చేరన్‌+చని= సమీపించి; ఆ+దనుజపతి= ఆ రాక్షసరాజు; తన్నున్‌+చూచి= తనను కనుగొని; నిస్‌+సం(భ్రముండును= తొట్రుపాటు 
లేనివాడును; వైమనస్య రహితుండును= మనస్సు చెడినవానితనంలేనివాడును; ఐ+ఉనికి= అయి ఉండటం; నిరూపించి= గట్టిగా 
గ్రహించి; అతనితోన్‌= ఆ బలితో; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ఈ విషయానికి చెందిన వృత్తాంత మొకటి ఇంద్ర బలి సంవాదం అనే పేరుతో ఉన్నది. దానిని 
వినుము. దేవాసురులకు యుద్దం ముగిసిపోగా, దానిలో నారాయణుడి ప్రాభవంతో దేవతలకు గెలుపు కలిగింది. 
అనంతరం ఇంద్రుడు దేవతాపరివారమైన రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు, గంధర్వులు, సిద్దులు 
మొదలయినవారు చుట్టిరాగా ఐరావతాన్ని అధిరోహిచి విలాసంగా మూడులోకాలూ సంచరిస్తూ ఒకనాడు 
సము(ద్రపు సమీపంలో, ఒక కొండ గుహ ముంగిట విరోచనుడి తనయుడైన బలిని చూచాడు. చూచి, అతడి 
దగ్గరకువెళ్ళి, ఆ రాక్షసరాజు తనను చూచి ఏ పాటి తొ(ట్రుపాటూ, మనస్సులో కలతా లేనివాడై ఉండటం 
గమనించి, అతడితో ఇట్లా అన్నాడు. 
క.  'హీనస్థానమున విభవ । హీనత నిట్లుండి రిపుల యెలమి( గనియు నీ 

మానసమున శోకింపమి । దానవకులనాథ! యెవ్విధంబున( గలిగెన్‌? 423 
ప్రతిపదార్థం: దానవకులనాథ!= ఓ రాక్షసవంశరాజా! - బలీ!; హీనస్థానమునన్‌= హీనమగుచోట; విభవహీనతన్‌= ఐశ్యర్యపు 
లేమితో; ఇట్లు+ఉండి= ఈ విధంగా జీవిస్తూ; రిపుల+ఎలమిన్‌= శృత్రువుల అభివృద్దిని; కనియున్‌= చూచికూడా; నీ మానసమునన్‌= 
నీ మనస్సునందు; శోకింపమి= దుఃఖింపకుండటం; ఏ+విధంబునన్‌= ఏ (ప్రకారంతో - ఏ పద్దతితో; కలి7౫న్‌?= ఏర్పడింది? 
తాత్సర్యం: ఓ రాక్షసరాజా! తక్కువస్థితిలో ఉన్నావు, ఐశ్వర్యం కోల్పోయి ఉన్నావు, శత్రువుల వికాసాన్ని చూచావు 
అయినా నీ మనస్సులో శోకం కలుగలేదు. ఎందువలన? ఇది - ఈ నిర్వికారస్టితి నీకు ఏ విధంగా సిద్దించింది? 
©. శౌర్యముననొ వృద్ధసంసేవ వలననొ । తపముననొ యుదాత్తతా నిరూఢి 

గలిగి మమ్ము సరకుగా( గొన కున్మా(డ । వేమి కతము? దీని 566०05८ జెపుమ!' 424 
ప్రతిపదార్థం: శౌర్యముననొ= శూరగుణంవలననో; వృద్దసంసేవవలనన్‌+ఒ= పెద్దల పరిచర్య వలననో; తపమునన్‌+ఒ= తపస్సు 
వలననో; ఉదాత్తతా నిరూఢి+కలిగి= గొప్పదనపు గట్టితనం కలిగి; మమ్మున్‌= దేవతల రాజులమైన మమ్ము కూడా 
సరకుగాన్‌+కొనక+ఉన్నాడవు= లక్ష్యపెట్టకుండా ఉన్నావు; కతము ఏమి?= కారణం ఏమిటి? దీనిన్‌= ఈ కారణాన్ని; 
ఎఖు(గన్‌+చెపుము+అ!= తెలిసేటట్లుగా పలుకవే! 
తాత్సర్యం: ఓ బలీ! నీవు శూరభావంవలననో, కాక పెద్దల పరిచర్యల ఫలితంగానో, అటుకాక తపశ్ళక్తివలననో 
ఉదాత్తతను సంపాదించి, నీ ఎదుట నిలిచిన దేవేం(ద్రులమైన మమ్ము సరకుజేయక ఉన్నావు. కారణ మేమిటి? 
విశదంగా ఏవరించుము'. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 667 


విశేషం: ఉదాత్తత అనే గొప్ప లక్షణం మొత్తం వ్యక్తిత్వానికి సంబంధించింది. నరుడి చూపులో, మాటలో, (ప్రవృత్తిలో, (క్రియలో 
ప్రతి కదలికలోనూ అది వ్యక్తమౌతూ ఉంటుంది. ఆ ఉదాత్తతవలననే సామాన్యులు మాన్యులుగా, వక్తలు (ప్రవక్తలుగా, పురుషులు 
పురుషోత్తములుగా మారి మానవ సమాజాలను నడిపించారు. 
వ. అనిన విని బలి యతని కిట్లనియె. 425 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; బలి= బలిదానవరాజు; అతనికిన్‌= ఆ దేవరాజుతో; ఇట్లు+అనియెన్‌= ఈ 
విధంగా పలికాడు. 
తాత్సర్యం: ఇం(దుడి ప్రశ్నకు బలి ఇట్లా సమాధానం ఇచ్చాడు. 
©. “సరకు సేయ వను చసడ్డమాటలు గొన్ని । యాడినంత నేమియయ్యె నింద్ర! 

నీదుశక్తి వింతయే దైవవశమున । నెట్టిపాటివారు నెట్లు గారె? 426 
ప్రతిపదార్థం: ఇం(ద్ర!= ఓయీ ఇం॥ద్రుడా!; సరకు+చేయవు+అనుచున్‌= లక్ష్యపెట్టవు అంటూ; అసడ్డమాటలు+కొన్ని= అ శ్రద్ద 
- నిర్లక్ష్య భావంతోడి పలుకులు కొన్ని; ఆడిన+అంతన్‌= పలికినంత మా(త్రాన; ఏమి+అయ్యెన్‌= ఏమి అయింది? (ఏమీ కాదు); 
నీదు శక్తి= నీ శక్తి; వింత+ఏ= ఆశ్చర్యకరమా? కాదు; దైవవశమునన్‌= విధివశాన - విధాత చేష్టలవలన; ఎట్టిపాటివారున్‌= ఏ 
విధమైన గొప్పదనం కలవారు కూడా; ఎట్టున్‌+కారె?= ఏ విధంగానో ~ ఏ పాటి గొప్పదనమూ లేనివారుగా కారా? 
తాత్సర్యం: 'ఓయీ ఇం|ద్రదేవా! నీవు పలికిన 'సరకుచేయవు” వంటి మాటలు అశ్రద్దతో నిర్లక్ష్యభావంతో కూడినవి. 
ఆ పలుకులవలన ప్రయోజన మేమిటి? నీశక్తిసామర్భ్యాలు ఆశ్చర్యకరాలు గావు. అది తెలిసిన విషయమే. 
విధిచేష్టలవలన ఏపాటివారికైనా అపుడపుడు హైన్యదైన్యాలు తప్పవు. 
క్ర నీవు మును హీను డగుటయు । నా వలనం గాదు; నీకు నను హీనదశా 

భావితుని( జేయరా దివి । దైవకృతము; లట్లుగాన ధైర్యము నలయున్‌. 427 


ప్రతిపదార్దం: మును= పూర్వం; నీవు= దేవతల రాజువైన నీవు; హీనుడు+అగుటయున్‌= తక్కువవాడవు కావటం, నేను 
దండెత్తినపుడు రాజ్యం కోల్పోయి ఇక్కట్లపాలు కావటం; నావలనన్‌+కాదు= నా శక్తివలన కాదు; (అట్లే); నీకున్‌= నీకు కూడా 
ననున్‌= రాక్షసరాజునైన నన్ను; హీనదశాభావితునిన్‌= తక్కువదనమును పొందిన వాడినిగా ~ రాజ్యభ్రంశాది కష్టాలపాల 
బడినవాడినిగా; చేయన్‌+రాదు= చేయ శక్తి చాలదు; ఇవి= ఈ కష్టనష్టాలు - పూర్వం నీకు, ఇపుడు నాకు జరిగినవి; 
దైవకృత్యములు= విధి చేష్టితములు; అట్టు+కాన= అ ట్లగుటను బట్టి - ఆ కారణాన; ధైర్యము= ధీరలక్షణం; వలయున్‌= 
కావలయును. 


తాత్సర్యం: ఇంద్రా! పూర్వం నేను దండెత్తివచ్చినప్పుడు నీవు రాజ్య(భ్రష్టుడవై హీనతను పొందావు. అయితే నిజానికి 
అది నావలన జరిగినది కాదు. ఆ విధంగానే నేడు నేను రాజ్యం కోల్పోయి దైన్యంతో ఉన్నట్టు అగుపిస్తున్నాను. 
ఈ నా స్థితికి నీవు కారణం కాబోవు. ఇవి నీవలనా, నావలనా జరిగే, జరిగిన పనులుకావు. వీటికి కర్త విధి. 
కాబట్టి, విధి చేష్టలకు తిరుగులేదు - అనే జ్ఞానంతో నరుడు ధైర్యం కలిగి ఉండాలి. 


క్ర విను పర్యాయంబున సుఖ । మును దుఃఖము జెందు జనుల బురుషు(డు ధైర్యం 
బున గర్వంబు విషాదం । బు నడంగింప( దగునండ్రు బుధు లది వినమే? 428 


668 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము ఇంధద్రా!; జనులన్‌= నరులను; పర్యాయంబునన్‌= క్రమంగా - వంతు (ప్రకారంగా; 
సుఖమును= సౌఖ్యమూ; దుఃఖమున్‌= విషాదమూ; చెందున్‌= పొందుతాయి; (కాబట్టి) బుధులు= పండితులు; పురుషు(డు= 
నరుడు; ధైర్యంబునన్‌= ధీరగుణంతో; గర్వంబు= పొగరు ~ పొంగిపోవటం (సుఖం కలిగినపుడు); విషాదంబున్‌= దుఃఖమును 
(కష్టం కలిగినపుడు); అడంగింపన్‌+తగును= అణచటం ఉచితం; అం|(డ్రు= అంటారు; అది= ఆ మాట; వినము+ఏ= వినలేదా? 
తాత్సర్యం: ఇం(ద్రా! ఆలకించుము, జీవితాన సుఖదుఃఖాలు (క్రమంగా ఒకదాని తరువాత మరొకటిగా నరులను 
చెందుతూ ఉంటాయి. ఆ (క్రమం తప్పించరానిది. కాబట్టి నరుడు ధైర్యంతో మెలుగుతూ, సుఖం కలిగినప్పుడు 
గర్వాన్నీ, దుఃఖం కలిగినపుడు విషాదాన్నీ ప్రకటించకుండా అణచుకొనవలసి ఉంటుంది ~ అని పండితులు 
పలుకుతారు. మనం ఆ మాట వినలేదా? విన్నాం కదా! 
క చెలులుం జుట్టలును సహా । యులు విభవము పెం పకాలయుక్తి నవస్థం 

దొలంగించుట గలదె? మదిం । దెలిసి మనుము మనికి యిట్టిదియ కా దెపుడున్‌. 429 
ప్రతిపదార్థం: చెలులున్‌= స్నేహితులూ; చుట్టలును= చుట్టములు పక్కములూ; సహాయులు= తోడ్చడేవారూ; విభవము= 
సంపద; పెంపు= అభివృద్ది - ఇవన్నీ; అకాలయుక్తిన్‌= సరిగాని కాలంతోడి కలయికను; అవస్థన్‌= దశను - దుర్దశను; తొల(గించుట= 
ప్రక్కకు తప్పించటం - దూరీకరించటం; కలదె?= ఉన్నదా? (లేదు); మదిన్‌= మనస్సునందు; తెలిసి= (గ్రహించి; మనుము= 
జీవించుము; మనికి= జీవితం; ఎపుడున్‌= ఎల్లప్పుడూ; ఇట్టిది+అ= ఇటువంటిదే - ఒకే విధమైనది; కాదు= కాబోదు. 
తాత్సర్యం: నరుడి మహర్దశకుగాని దుర్దశకుగాని దైవమొకటే కారణం గాని ఇతరులెవరూ కాజాలరు. స్నేహితులూ, 
చుట్టపక్కాలు, సహాయకులూ, సంపదలూ, సమృద్దులూ - ఇటువంటివి ఎన్ని ఉన్నా, నరుడికి చెడుకాలం 
దాపురించినపుడు, దుర్తశ ఆవహించబోతున్నపుడు తొలగించజాలవు. ఈ వషయం మనస్సున (గహించి నరుడు 
జీవించాలి. జీవిత మెప్పుడూ ఈ విధంగానే ఏకరీతిలో కొనసాగదని (గ్రహించి జీవించుము దేవరాజా! 


విశేషం: పురుషకారం దైవం ముందు దిగదుడుపు అనే విషయం (గ్రహించాలి నరుడు. 


క నిను నే గెలుచుట కాలము । నన నీవును గాలయుక్తి నను గెలిచితి; గా 

వున నశుభమునకు శుభమున । నకు గాలము సూవె కర్త కుశికతనూజా! 430 
ప్రతిపదార్థం: కుశిక తనూజా!= ఓ కుశికుడి కుమారుడా! - ఇం॥ద్రుడా!; నినున్‌= దేవతలరాజు వైన నిన్ను; నేన్‌= రాక్షసరాజునైన 
నేను; గెలుచుట= జయించటం; కాలమునన= కాలవశముననే; నీవును= నీవు కూడా; కాలయుక్తిన్‌= కాలముయొక్క కలయికలో- 
కాలం కలసిరాగా; ననున్‌+7లిచితి(వి)= నన్ను జయించావు; కావునన్‌= కాబట్టి - మన జయాపజయాలు కాలాధీనాలు కాబట్టి; 
అశుభమునకున్‌= కీడునకు; శుభముననకున్‌= మేలునకును; కర్త - చేయునది; కాలము+చూవె= కాలం సుమా 
తాత్సర్యం: పూర్వం దేవేం(ద్రుడ వైన నిన్ను రాక్షసరాజునైన నేను జయించాను. దానికి కర్త కాలమే తప్ప, నిజానికి 
నేను కాదు. ఆ విధంగానే నీవూ నన్ను గెలిచావు అనంతరకాలాన. దానికీ కర్త కాలమొక్కటే! నరుడికి వాటిల్లే 
శుభాశుభాలు రెండింటికీ కాల మొక్కటే కర్త తప్పు నరుడు కాబోడు. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 669 


ఆ. నాకునీకు నేల నాకేశ! శత్రుత్వ । మేరి కైన గలదె యెందు? బాక 
మునకు దెచ్చుచుండు జనుల గాలము వృక్ష । ఫల విధముగ षष्ट పలుకు లుడుగు.’ 431 


ప్రతిపదార్జం: నాక+ఈశ!= స్వర్ణాధిపతీ! నాకున్‌+నీకున్‌= నాకూ, నీకూ; శృత్రుత్వము+ఏల?= వైరం ఎందుకు?; ఎందున్‌= 
ఎక్కడనైననూ; ఏరికిన్‌+ఐనన్‌= ఎవరికైనా; కలదె?= ఉన్నదా? (శత్రుత్వం); కాలము= కాలం - కాలశక్తి; జనులన్‌= నరులను; 
వృక్షఫల విధముగన్‌= చెట్టుపండు రీతిగా - చెట్టున ఏర్పడిన కాయ పండైన విధాన; పాకమునకున్‌= పరిణతికి - పండే స్థితికి; 
తెచ్చుచున్‌+ఉండున్‌= తెస్తూ ఉంటుంది; ट्ष 23९95०९9 = ट्‌ భాషణములు ~ కొరగాని పలుకులు; ఉడుగు(ము)= మానుము. 
తాత్సర్యం: ఓ స్వర్ణాధిపతీ! దేవేంద్రా! నీకూ నాకూ విరోధ మెందుకు? నీకూ నాకే కాదు, లోకాన ఎవరికైనా 
ఎక్కడైనా స్వతస్సిద్దమైన వైరభావ మున్నదా! లేదు. అంతా కాలమహిమ! కాలమే నరులను పరిణతివైపు 
ప్రయాణింపజేస్తూ ఉంటుంది. చెట్టున పండిన కాయ పండుగా పరిణతిని కాల(క్రమాన పొందినట్టుగానే నరుడూ 
పరిపాకంవైపు నడుస్తుంటాడు కాలప్రభావంవలన. అంతే తప్ప, నీవూ నేనూ కర్తలమనటం కొరగాని మాట. కాబట్టి 
వ్యర్ధ భాషతాలు మానుము'. 
వ. అని చెప్పి యంత నిలువక. 432 
ప్రతిపదార్థం: అని= పై విధంగా; చెప్పి= పలికి; అంతన్‌= అంతటితో; నిలువక= ఆగకుండా (బలి తన హితవచనాలు ముగించి, 
అంతటితో ఆగకుండా.) 
తాత్సర్యం: బలి ఇంకా తన భాషణాన్ని ఇట్లా సాగించాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
క “కాదిది విక్రమకాలము । లే దిప్పుడు నాకు నలుక లీలాత్మక రో 

షాదరము గలిగినను నిను । నీ దగు పరిజనము( గూల్బనే పెడసేతన్‌?' 433 
ప్రతిపదార్థం: ఇది= ఇపుడు నేనున్న ఈ సమయం; విక్రమకాలము= వి(క్రమించు పరా(క్రమించే సమయం; కాదు= కాదు; 
ఇప్పుడు= ఈ సమయాన; నాకున్‌= నాకు - నీనుండి ఓటమిపొందిన నాకు; అలుక= కోపం; లేదు= కలుగదు; లీలా+ఆత్మక 
రోష+ఆదరము= వినోదాత్మకమైన - నిజం కాని (క్రోధము నందు గౌరవం - ప్రీతి; కలిగినను= (నాలో) పుట్టినా; నినున్‌= 
నిన్నూ; నీది+అగు= నీకు చెందిన; పరిజనమున్‌= సేవక జనులను; పెడ+చేతన్‌= చేతి వెనుక భాగంతో; కూల్పనే?= నశింపజేయనా? 
తాత్సర్యం: £. దేవేం(ద్రా! ఇపుడు నే నున్న ఈ కాలం పరా(క్రమించటానికి అనువైనది కాదు. నాకు నీపై కోపమూ 
లేదు. అట్లాకాకుండా వినోదంకోసమైనా నాలో నీయెడ రోషావేశం జనించినా, నిన్నూ నీ తోడి జనాన్నీ నా పెడచేతితోనే 
కూల్చివేసేవాడను”. 
వ. అని పలికి వెండియు. 434 


ప్రతిపదార్హం: అని= పై విధంగా; పలికి= చెపి; వెండియున్‌= మరియూ. 
Ee అ పై >) 


తాత్సర్యం: ఈ విధంగా పలికిన బలి, ఇంకా చెప్పుతున్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


670 శ్రీమదాంధ్ర మహాభారతము 


క “సరి పెంపున( గడునొప్పెదు । సురనాయక! యిపుడు మీద జూచెదు నీకుం 
బరిభవము దెచ్చుటకునై । కరము వెసన్‌ వచ్చు చేటుకాలము తెటి(గున్‌. 435 


ప్రతిపదార్థం: సురనాయక!= ఓ దేవతలరాజా!; సరిపెంపునన్‌= సమానమైన అభివృద్దితో; కడున్‌+ఒప్పెదు= ఎక్కువగా 
ప్రకాళశిస్తున్నావు; ఇపుడు= ఈ కాలాన - ఈ పెంపుగల సమయాన; మీ(దన్‌+చూచెదు= పైకి చూస్తున్నావు; నీకున్‌= నీకు కూడా 
(నాకువలెనే); పరిభవము= అవమానం; తెచ్చుటకున్‌+ఐ= తేవటంకొరకే; చేటుకాలము తెఖు(గున్‌= చెడుకాలం యొక్క పద్దతి 
- చెడుకాలం; కరము= మిక్కిలి; వెసన్‌= వేగంగా; వచ్చున్‌= రాగలదు. 


తాత్సర్యం: 'ఓ దేవతలరాజా! నేడు మంచి అభివృద్దితో ఎంతగానో ఒప్పులకుప్పవై వెలుగుతున్నావు. పైకి చూస్తూ 
ఉన్నావు. గర్వించి, ఇతరులయెడ అనాదరంతో వెలుగుతున్నావు. కాని, చేటుకాలం నిన్ను అవమానించటంకొరకు 
మిక్కిలి వేగంతో సమీపించబోతూ ఉన్నది. 


తే. ఇంధ్రు లెందటు వో? రింద్రు లేల? బ్రహ్మ । లుండుదురె? తణితోC దెగుచున్న వారు 
గాక దానవసంఘంబు గాలవశత( । బొందు టేటికి నెగ్గింపణ బొమ్ము నీవు. 436 


ప్రతిపదార్థం: ఇంద్రులు= దేవతలరాజులు; ఎందరు+పోరు?= ఎంతమంది వెళ్ళిపోరు? - ఎందరో గతించారు; ఇం(ద్రులు+ఏల?= 
३०८८ ఎందుకు?; (బ్రహ్మలు= ३००९०७०९ ఫైవారయిన (బ్రహ్మనామక దేవతలు మా(త్రం - సృష్టికర్తగా చెల్లేవారు మా(త్రం; 
ఉండుదురె?= ఉంటారా?; తణితోన్‌= సమయంతో - కాలంతో; తెగుచున్‌+ఉన్నవారు+కాక= నశిస్తూ ఉన్నారు తప్ప; 
దానవసంఘంబు= రాక్షసుల సమాజం; కాలవశతన్‌= కాలానికి వశం అగుటను; పొందుట= చెందటం - కాలవశత్య్వాన్ని పొందుటను; 
ఎగ్గింపన్‌+ఏటికిన్‌?= నిందింప నేల?; నీవు= సురేం[ద్రుడ వైన నీవు; పొమ్ము= వెడలిపొమ్ము - వీడిపొమ్ము. 
తాత్సర్యం: కాల(ప్రవాహంలో ఇం(ద్రులు ఎందరో గతించారు. ఇం॥ద్రులే ఏమిటి? (బ్రహ్మలు ०१९४० నిలుస్తారా? 
వారూ, తమ కాలం చెల్లిన వెంటనే నశించిపోతున్నారు. ఈ విధంగా కాలంముందు సృష్టికర్తలైన (బ్రహ్మలకే 
స్వతంత్రమైన ఉనికి లేనప్పుడు, ఇక రాక్షససమాజ మేదో కాలానికి లొంగి ఉంటే, ఆ దశను చూచి వారిని 
నిందించటమెందుకు? ఓ దేవరాజా! నీవు వెళ్ళిపొమ్ము. 
క. క్రతువులు సేతయు, దేవ । వ్రతములు సల్పుటయు, వృత్తవంతు( డగుటయుం 

గతమే కాలము ద్రోచుట? । కతర్యవర్తనము గాల మది గొనదు సుమీ! 437 
ప్రతిపదార్థం: క్రతువులు= యజ్ఞాలు; చేతయున్‌= చేయటమూ; దేవవ్రతములు= దేవతలకై (వ్రతాలు - పూజాపురస్కారాలు; 
చల్పుటయున్‌= చేయటమూ; వృత్తవంతు(డు+అగుటయున్‌= చరిత్ర (మంచినడత) కలవాడు కావటం; 
కాలము+(త్రోచుటకున్‌= కాలం పడవేయుటకు - నెట్టివేయుటకు - హీనదశకు చేర్చుటకు; కతమే?= కారణమా? (కాదు); 
కాలము= క్షణాలు - గంటలు- దినాలు - వత్సరాలుగా సాగిపోయే సమయం; అతర్క్యవర్తనము= ఊహించరాని 
ప్రవర్తనంగలది - ఊహ కందని నడతగలది; అది= ఆ కాలం; కొనదు+చుమీ!= గ్రహించదు సుమా! (ఇక్కడ కర్మ 
పదం లేదు. ठं 2९” (గహించదు అని అనుకొనాలి). 
తాత్సర్యం: యజ్ఞాలూ, (వ్రతాలూ నిర్వహించటం, శీలవంతుడై జీవించటం వంటి విషయాలు కాలగతిని మార్చలేవు. 
కాలగతికి అవి కారణాలు కాజాలవు. కాల(ప్రవర్తన ఊహ కందనిది. కాలం దేనినీ సరకుగొనదు; అన్నీ దానికి 
లొంగవలసినవే కాని, అది దేనికీ లొంగేది కాదు”. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 671 


క అని యిట్లాడిన మాటలు । విని దనుజుని( జూచి యమరవిభు( డుల్లములో 

నన సంరంభంబు నుడిపి । కొనుచు నతని కిట్టు ९8००२०८ గురువంశవరా! 438 
ప్రతిపదార్థం: కురువంశవరా!= కౌరవ వంశాన (ऊत्‌ ధర్మరాజా!; అని= సై విధంగా; ఇట్టు+ఆడిన మాటలు= ఈ విధంగా 
పలికిన పలుకులు; విని= ఆలకించి; దనుజునిన్‌= రాక్షసుడిని - బలిని; చూచి= కనుగొని; అమరవిభు(డు= దేవరాజు - ఇంద్రుడు; 
ఉల్లములోనన్‌+అ= మనస్సునందే; సంరఠంభంబును= తొ|ట్రుపాటును; ఉడిపికొనుచున్‌= పాపుకొంటూ - తొలగించుకొంటూ; 
అతనికిన్‌= ఆ బలికి; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ఈ విధంగా పలికి బలిని చూచి, దేవేంద్రుడు మనసులోనే తన తొ(ట్రుపాటును అణచుకొంటూ 
ఇట్లా పలికాడు. 
విశేషం: బలి మాటలకు ఇంద్రుడు సంరంభం పాలైనట్టు భారతకర్త వాకొంటున్నాడు. ఆ తొట్రుపాటు బలికి గల జ్ఞానసంపత్తిని 
చూచి కావచ్చును. లేక “లీలగా ఆగ్రహం కలిగినా నిన్నూ నీ వారిని పెడచేతితో కూలుస్తాను - అన్న అతడి స్టైర్యానికీ కావచ్చు. 
క, ‘అకట! భవచ్చిత్తము ని । ర్వికారమై భరితధ్భతి వివేకవినయశాం 

తిక మగుచు వెలింగెడు దీ । నికి గారణమైన నిష్ట 568 యెట్టిదియో!' 439 
ప్రతిపదార్థం: అకట!= అయ్యో!; భవత్‌+చిత్తము= నీ మనస్సు; నిర్‌+వికారము+ఐ= వికృతులు లేనిదై; భరిత= నిండిన; 
ధృతి= ధైర్యం; వివేక= తెలివి; వినయ= అణకువ; శాంతికము= శాంతిగలది; అగుచున్‌= అవుతూ; వెలింగెడున్‌= ప్రకాశిస్తున్నది; 
దీనికిన్‌= ఈ స్థితికి; కారణము+ఐన= హేతువైన; నిష్ట= పట్టుదల; నెటి= ధర్మం; ఎట్టిది+ఓ!= ఏ విధమైనదో!. 
తాత్సర్యం: 'ఓ బలీ! నీ మనస్సు వికారాలకు దూరంగా, ధైర్యం, వివేకం, వినయం, శాంతి - అనే ఈ సద్గుణాలకు 
నిలయంగా వెలుగుతూ ఉన్నది. మరి ఈ నిర్వికారస్థితికీ, సౌశిల్యశాంతులకూ కారణమైన ఆ అభినివేశం 
ఎటువంటిదో! ఆ ధర్మం ఏ పాటిదో!' 
విశేషం: ఇక్కడ ఇంద్ర వచనంలో 'అకట' అనే దుఃఖసూచక పదం కనిపిస్తున్నది. అది నిజంగా నిర్వేదానికి వాచకమే. ఇంద్రుడు 
ఈ గొప్ప లక్షణాలు తన విరోధిలో ఉండి, తనలో లేకపోవటానికి లోలోన దుఃఖిస్తూ అన్న మాటగా ఉన్నది అది. 
క్ర అనిన 5९8८ డతని కిట్లను । “విను మనిషనాథ! యేను వేలొకచోటం 

గొని వచ్చితినే చిత్తం । బున కవిక్ళతి ధృతి వివేక ముఖ్య గుణంబుల్‌? 440 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అత(డు= ఆ బలి; అతనికిన్‌= ఆ ఇంద్రుడికి; ఇట్టు+అనున్‌= ఈ విధాన చెప్పాడు; అనిమిషనాథ!= 
రెప్పపాటులేనివారికి - దేవతలకు రాజా! - ఇం(ద్రుడా!; వినుము= ఆలకించుము; ఏను= నేను; చిత్తంబునకున్‌= మనస్సునకు; 
అవికృతి ధృతి వివేక ముఖ్య గుణంబుల్‌= వికారం లేకపోవటం, ధైర్యం, జ్ఞానం - మొదలయిన గుణాలను లక్షణాలను; 
వేణు+ఒకచోటన్‌= వేరే ఇతర స్థలంనుండి; కొని= తీసికొని; వచ్చితినే?= వచ్చానా? (కాదు). 
తాత్సర్యం: ఇం|ద్రుడి ప్రశ్న విన్న బలి అతడితో ఇట్లా అన్నాడు. 'ఓ దేవతలరాజా! వినుము. నేను నా చిత్తానగల 
గుణాలు - నిర్వికారత, ధైర్యం, జ్ఞానం మొదలయిన వాటిని వేరొకచోటునుండి తీసికొని వచ్చానా? కాదు. అవి 
నాలో స్వతః ఏర్పడినవే. 


వ. కాలప్రకారం బెటుంగుదుం గావున గలంగ కుండుదు. 441 


672 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కాలప్రకారంబు= కాలముయొక్క రీతి - విధానం - (ప్రవర్తించే తీరు; ఎజుంగుదున్‌= తెలియుదును; కావునన్‌= 
కాబట్టి; కలంగక+ఉండుదున్‌= కలతచెందకుండా ఉంటాను. 

తాత్సర్యం: నేను కాలతత్యాన్ని, అది ప్రవర్తించే తీరుతెన్నులను (గ్రహించినవాడను కాబట్టి, నిర్వికారంగా ధైర్యంతో 
ఉంటాను. 


తే. చెప్పుచున్నా(డ( గాలంబుచేత నెల్ల । విధము జొప్పడు జనులకు వినుము కాల 
మప్రమాదవర్తన మధిక ప్రమాద । సంగమత్తులు వా రెట్లు భంగపడరు? 442 


ప్రతిపదార్దం: చెప్పుచున్‌+ఉన్నా(డన్‌= పలుకుతున్నాను; కాలంబుచేతన్‌= కాలంవలన; జనులకున్‌= నరులకు; 
ఎల్డవిధమున్‌+చొప్పడున్‌= అన్ని తీరులూ కలుగుతాయి; వినుము= ఆలకించుము; కాలము= సమయం; అ(ప్రమాద వర్తనము= 
పరాకులేని ప్రవర్తన - నడవడి కలది; అధిక (ప్రమాద సంగమత్తులు= ఎక్కువ పరాకు కలయికతో మదించినవారు; వారు= 
జనులు; ఎట్టు భంగపడరు?= ఏ విధంగా (కాలంచేతిలో) భంగపాటు చెందకుండా ఉంటారు? ఉండలేరు - తప్పకుండా 
భంగపడి తీరుతారు. 


తాత్సర్యం: ఓ దేవేంద్రా! చెప్పుతున్నాను వినుము. కాలంవలననే నరులకు అన్ని తీరులూ, ఎల్ల అవస్థలూ, 
సకలదశలూ కలుగుతాయి. కాలం (ప్రమాదమెరగకుండా జాగరూకతతో (ప్రవర్తిస్తూ ఉంటుంది. దాని గమనంలో 
పరాకుకు స్థానం లేదు. అయినప్పుడు అధికప్రమాదాలలో పడి మత్తులయినవారు కాలంనుండి భంగపడకుండా 
ఎట్టా తప్పించుకుంటారు? తప్పించుకొనలేరు. 
క. కళలుం గాష్టలు లోనుగ(। గల చిదురుల( గూర్చుకొనుచు( గాలంబు జనం 

బుల వడ్డికిచ్చు నాతని । వల నలవడ( బొదివి తనకు వశ్యుల( జేయున్‌. 443 
ప్రతిపదార్దం: కాలంబు= కాలం; కళలున్‌= स) కాష్టల భాగాలును - కాలపు చిన్నముక్కలును; కాష్టలున్‌= పద్దెనిమిది 
రెప్పపాట్ల కాలాలూ - కాలపు మరీ చిన్న ముక్కలును; లోనుగన్‌= లోపల కాగా; కల చిదురులన్‌= ఉన్న ముక్కలను; 
కూర్చుకొనుచున్‌= చేర్చుకొంటూ; జనంబులన్‌= జనులను; వడ్డికి+ఇచ్చు+ఆతని వలను= వడ్డీకి (డబ్బు) ఇచ్చేవాడి తీరు; 
అలవడన్‌= అలవాటుగా కాగా; పొదివి= వ్యయం చేయక ఉండి; తనకున్‌= తనకు (కాలానికి); వశ్యులన్‌+చేయున్‌= వశమయ్యే 
వారినిగా చేస్తుంది. 
తాత్సర్యం: కాలస్వరూపాన పెద్దముక్క సంవత్సరమైతే, చిన్నముక్క కళ. కళ అంటె ముప్పె కాష్ట్రల ప్రమాణంగల 
కాలం. కాష్ట్రమనేది కళకంటె చిన్నదైన కాలపుముక్క. పద్దెనిమిది రెప్పపాట్లకాలం ఒక కాష్ట. కాలం ఈ చిన్న, 
మిక్కిలి చిన్న ముక్కల రూపాన తనను తాను సమకూర్చుకుంటూ, పెరిగి, ఇంకా పెరిగి పెరిగి చివరకు జగత్తునే 
కబళిస్తుంది. చిన్న చిన్న శకలాల రూపాన పెరిగి పెరిగి పెద్దదయ్యే కాలం ఒక వడ్డీ వ్యాపారివంటిది - వడ్డీవ్యాపారి 
కూడా చిన్న చిన్న మొత్తాలతో (ప్రారంభించి, పెద్ద పెద్ద మిక్కిలి పెద్ద మొత్తానికి అధిపతి అవుతాడు. కాలమూ 
అంతే. ముందు కాష్టలతో అనంతరం కళలతో, నిమిషాలతో, గంటలతో, దినాలతో. , . . అట్టా పెరిగి పెరిగి 
చివరకు విశ్య్వంభరగా లోకమంతా తానే అయి సర్ప్వస్వాన్నీ స్వాధీనంచేసికొంటుంది. నరులందరూ ఆ విధంగా 
చివరకు కాలాధీనులై పోతారు. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 673 


విశేషం: అలం: ఉపమ. కాలం తనను తాను పెంచుకొంటూ పోయే విధానాన్ని తేటతెల్లంగా చెప్పదలచి భారతకర్త ఇక్కడ 
వడ్డీవ్యాపారిని పోలికగా చూపాడు. ప్రారంభం అల్పంగా ఉండి, పరిసమాప్తి అనూహ్యపరిమాణంలో మిక్కిలి పెద్దదిగా ఉండే 
విషయాన్ని చెప్పటానికి ఈ పోలిక ఉచితమే. పైగా ఈ పెరుగుదల ఎట్ట ఎదుటే జరుగుతుంటుంది. అయినా నరుడు 
పట్టించుకొనడు. ఆధ్యాత్మవిషయావగాహనకు లౌకిక ఉపమాన స్వీకారం జరిగింది ఇక్కడ. 
క కాల మడంించు( జను గ । ల్లోలిని గిరిం ద్రెంచుకరణి లోభక్రోధా 

శీలత్వ కామ భయముల' । దేలు జను(డు కాలవృత్తి తెజి(గు నెటు(గునే? 444 


ప్రతిపదార్థం: కాలము= సమయం; జనున్‌= నరుడిని; కల్లోలిని= నది; గిరిన్‌+(త్రెంచు కరణిన్‌= కొండను కోసే విధంగా; 
అడయణించున్‌= నశింపజేస్తుంది; లోభ (క్రోధ+అశీలత్వ కామ భయములన్‌= పేరాస, రోషం, శీలహీనత, కోరిక, భీతి - ఇన్ని 
దుర్గుణాలలో; తేలు= పడి కొట్టుకొనే; జను(డు= నరుడు; కాలవృత్తి తెబిగున్‌= కాలముయొక్క (ప్రవర్తన విధానమును ~ కాలం 
ప్రవర్తించే తీరును; ఎజు(గునే?= (గ్రహించునా? ((గ్రహించడు). 

తాత్సర్యం: కాలం ఒక నది. అది నిరంతర (ప్రవాహశీలి. నది తన (ప్రవాహవేగంతో కొండను కోసివేసి, తన 
దారిని తానూ సాగిపోతుంది. కాలమూ అంతే. తన గమనంతో నరుడిని లోగొని అణచివేస్తుంది. అయితే నరుడు 
మా(త్రం ఈ వాస్తవాన్ని గ్రహించటంలేదు. అతడు తన దుర్గుణవలయంలో పడి కొట్టుకొంటూ ఉన్నాడు. లోభమూ, 
క్రోధమూ, శీలరాహిత్యమూ, కామమూ - అనే దుర్గుణాలలో చిక్కుకొని, భయవిహ్యలుడై బ్రతుకుతూ కాల ప్రవృత్తిని 
గమనించలేకున్నాడు. 


విశేషం: అలం: ఉపమ. 


ख. ఇంతకు మును సూచితి ९८ । డెంతయు నొప్పుగొని యుందడె; నిది గడు 23९40; 
బింత వెస( छगु నను ८28०८ । జింతింప(డు జను(డు మూఢచిత్తత్వమునన్‌. 445 


ప్రతిపదార్థం: జను(డు= నరుడు; ఇంతకు మును= ఇంతకు పూర్వం; చూచితిన్‌= చూచాను; అత(డు= ఆ నరుడు (ఒకానొకడు); 
ఎంతయున్‌= ఎంతగానో - ఎక్కువగా; ఒప్పు+కొని= గుణం కలిగి; ఉండెన్‌= (జీవించి) ఉన్నాడు; ఇది= ఈ విషయం; 
కడున్‌+చిత్రంబు= మిక్కిలి విచిత్రం; ఇంత వెసన్‌= ఇంత వేగంగా; చచ్చెన్‌= చనిపోయాడు; అనున్‌= అని పలుకుతారు; 
మూఢచిత్తత్వమునన్‌= జ్ఞానహీనమైన మనస్సువలన; తనున్‌= తనను గురించి; చింతింప(డు= ఆలోచించడు. 


తాత్సర్యం: నరుడు కాలమహిమను గమనించలేక, అపుడపుడు జరిగే హఠాత్‌ సంఘటనలను చూచి, 
“ఇంతకుముందే చూచానే, చాలా బాగా ఉన్నాడు, మరీ విచిత్రంగా ఉన్నది, ఇంత త్వరగా పోయాడే!” అంటూ 
ఇతరులగూర్చి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. అతడి చిత్తం వివేకవిహీనం కాబట్టి, ఆ విధంగా 
తలపోస్తున్నాడు తప్ప నిజానికి ఆ సంఘటన తనకూ ఎంతో దూరాన లేదు. అయితే ఆ ఆలోచనే అతడికి 
రాదు. 
క విను భావాభావంబులు । గని యత్యుత్త్రమ తపంబు గైకొను విద్వ 

జ్ఞను(డు గను6 గాలగతి యె । ల్లను గరతలశోభితామలకముం బోలెన్‌, 446 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము ఇంధ్రా!; భావ+అభావంబులు= ఉనికి, లేములు - ఉండుట - ఉండకుండుటలు; కని= 
గ్రహించి; అతి+ఉత్తమ తపంబు= మిక్కిలి శ్రేష్టమైన తపస్సు; కైకొను= స్వీకరించే - చేసే; విద్వత్‌+జను(డు= విద్వాంసుడు 


674 శ్రీమదాంధ్ర మహాభారతము 


- జ్ఞాని; కాలగతి+ఎల్లను= కాలముయొక్క పోకడ మొత్తమును; కరతల శోభిత+ఆమలకమున్‌+పోలెన్‌= అరచేత శోభించే (కల) 
ఉసిరిక కాయనువలె; కనున్‌= చూస్తాడు. 
తాత్సర్యం: నరుడు తొలుత అంతర్ముఖుడై (తనలోనికి తాను చూచుకొనేవాడై) భావాన్ని, అభావాన్ని (గ్రహించాలి. 
ఉనికిని, లేమిని తెలిసికొనాలి. అనంతరం మిక్కిలి ఉత్తమరీతిలో తపస్సును ఆచరించాలి - తీవ్రమయిన జిజ్ఞాసతో 
నిరంతర తపనతో కాలతత్తాన్ని అన్వేషించాలి. అపుడు నరుడు విద్యాంసు డౌతాడు. అతడికి కాల (ప్రవృత్తి మొత్తమూ 
అరచేత నుంచుకొన్న ఉసిరికకాయవలె స్పష్టంగా నిస్సందేహంగా గోచరిస్తుంది. 
విశేషం: అలం: ఉపమ. 
క కాలగతి గనుట శాంతికి । మూలంబై యంతరంగమున కాత్మమయ 

త్వాలంబనంబు నిచ్చు ద । దాలీనుండైన పురుషు డక్షోభ్యు( డగున్‌.' 447 
ప్రతిపదార్థం: కాలగతి= కాలపు నడకను; కనుట= చూడటం - (గహించటం; శాంతికిన్‌= మనస్సుయొక్క శాంతికి - వికారాలు లేకుండుటకు; 
మూలంబు+ఐ= కారణమై; అంతర్‌+అంగమునకున్‌= లోపలి అవయవమునకు - మనస్సునకు; ఆత్మమయత్వ+ఆలంబనంబున్‌= 
ఆత్మమయత్త్వం - తాను ఆత్మ తప్ప శరీరం కాదనే తత్త్యం అనే ఆధారమును - ప్రాపును; ఇచ్చున్‌= ఒసగును; తద్‌+ఆలీనుండు+ఐన= 
దానిని అంటి ఉన్నవాడు; పురుషు(డు= నరుడు; అక్షోభ్యు(డు+అగున్‌= క్షోభింప దగనివాడు - క్షోభకు గురికాజాలనివాడు బౌతాడు. 
తాత్సర్యం: కాలపు నడకను (గ్రహించటం మనళశ్ళాంతికి కారణమౌతుంది. మనస్సునకు తాను ఆత్మగాని, శరీరం 
కాదు” అనే ఆత్మమయత్వ భావనను బాసటగా అందిస్తుంది. ఆ భావనను అందుకొన్న నరుడు క్షోభకు అతీతుడుగా 
మారిపోతాడు”. 
వ. అనిన విని పాకశాసనుం డతని వివేకపాకంబున కచ్చెరువొంది యభినందించి యతని కిట్లనియె.448 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; పాకశాసనుండు= స్వర్గపాలకుడు ~ ఇంద్రుడు; అతని వివేకపాకంబునకున్‌= 
ఆ బలియొక్క జ్ఞానపరిణతికి - పండిన జ్ఞానానికి; అచ్చెరువు+ఒంది= ఆశ్చర్యం పొంది; అభినందించి= (ప్రశంసించి; అతనికిన్‌= 
ఆ బలికి; ఇట్ల్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 
తాత్సర్యం: ఇం|ద్రుడు బలికిగల జ్ఞానపరిపాకానికి చకితుడై, అతడిని మెచ్చుకొని, ఇట్లా అన్నాడు. 
ఆ. 'దనుజనాథ! యివ్విధంబున( గాల చా । రిత్రవేదివై పవిత్రశీల 

యుతు(డ వైతి; నీవు కృతకృత్యు(డవు; నీదు । వృత్తి గోరవలయు నుత్తములకు. 449 
ప్రతిసదార్దం: దనుజనాథ!= ఓ రాక్షసరాజా!; ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; కాలచారి(త్ర వేదివి+ఐ= కాలముయొక్క 
నడతను (గ్రహించినవాడవై; పవి(త్రశీల యుతు(డవు+ఐతి(ఏ)= పావనమైన స్వభావంగలవాడవు అయినావు; నీవు= జ్ఞానివైన 
నీవ; కృతకృత్యుండవు= చేయబడిన పనిగలవాడవు - చేయవలసినదానిని చేసినవాడవు - ప్రయోజనం నెరవేరినవాడవు; 
ఉత్తములకున్‌= ్రేష్టనరులకు; నీదు వృత్తి= నీ యొక్క (ప్రవర్తనం - నడత - జీవనం; కోరవలయున్‌= కోరుకొనదగింది 
- అనుకరించదగింది. 
తాత్సర్యం: 'ఓ దానవరాజా! బలీ! నీవు కాలపు నడకను - అతిగహనమైన దానిని (గ్రహించావు. పావనమైన శీలం 
కలిగి, నిర్మలజీవనం గడపుతున్నావు. నీవు కృతకృత్యుడవు. నీవు చేయవలసినది ఇక ఏదీ మిగిలిలేదు. నీ నడత, 
నీ జీవనం ఉత్తమమానవులకు శిరోధార్యమై వెలుగుతున్నది. 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 675 


తే. లోక మెల్లను నబచేతిలోన నున్న । యట్లు గనుగొని సత్వాదులైన మూడు 
గుణములను బాయ బెట్టి నిర్గుణత వెలు(గు । నాత్మ గనుచున్నవా(డ; వే మందు నిన్ను! 450 


ప్రతిపదార్థం: లోకము+ఎల్లను= జగత్తునంతటినీ; అజచేతిలోనన్‌= చేతి మధ్యభాగాన - హస్తంలోపల; ఉన్న+అట్లు= ఉన్న 
విధంగా; కనుగొని= చూచి; సత్త+ఆదులు+ఐన= సత్యం (రజస్సు తమస్సు అనేవి) మొదలైన; మూడు గుణాలను= 
త్రిగుణాలను; పాయన్‌+పెట్టి= పోగొట్టి - తొలగించికొని; నిర్‌+గుణతన్‌= గుణాలు లేనితనంతో; వెలు(గు= ప్రకాశించే; ఆత్మన్‌= 
అంతరాత్మను; కనుచున్‌+ఉన్నవా(డవు= చూస్తూ ఉన్నావు; నిన్నున్‌= ఇట్టి ఆత్మ దర్భివైన నిన్ను; ఏమి+అందున్‌!= ఏమని అనేది! 
- ఏమని పొగడినా తక్కువే! - అంత ఎత్తునకు ఎదిగిపోయావు. 


తాత్సర్యం: అరచేతిలో ఉన్న వస్తువును చూచినట్టుగా జగత్తు మొత్తాన్ని చూడగలుగుతున్నావు. నరుడికి 
జన్మసిద్దాలయిన సత్వరజస్తమోగుణాలను, జన్మచ(క్రాన బంధించి తిప్పే గొప్ప సాధనాలను తొలగించుకొన్నావు. 
లోపల వెలిగే ఆత్మను - పరమాత్మకు (ప్రతిబింబమైన దానిని దర్శిస్తున్నావు. ఇట్టి నిన్ను ఏమని పొగడేది! 


క కెలనికి జూడగ దైన్యా । కలనం బగుచున్న యిపుడు గదిరిన దశయుం 
దొల(గుం గావుత(! గడుమే । లెలసి పరమసుఖము( బొందు మిచ్చావత్తిన్‌.” 451 


ప్రతిపదార్థం: కెలనికిన్‌= దాపునకు - దగ్గరకు; చూడయగన్‌= చూడటానికి; దైన్య+ఆకలనంబు+అగుచున్న= దీనత్వమును 
కూర్చుతున్న; ఇపుడు+కదిరిన= ఈ సమయాన కలిగిన; దశయును= అవస్థకూడా; తొల(గున్‌+కావుతన్‌= విడిపోవుగాక; కడు 
మేలు+ఎలసి= గొప్పమేలు కలిగి; ఇచ్చావృత్తిన్‌= కోరికతోడి వర్తనంతో; పరమసుఖమున్‌+పొందుము= గొప్ప ఆనందమును 
అందుకొనుము. 


తాత్సర్యం: నీవు కృతకృత్యుడ వైనావు, లోకతత్త్యంతోపాటు ఆత్మతత్త్యమూ బోధపడి ఆత్మదర్శనం కూడా 
చేస్తున్నవాడవు నీవు. అయినా దగ్గరగా చూచినపుడు, భౌతికంగా ఒక దీనదశ నీ చుట్టూ కనిపిస్తున్నది. అది కూడా 
తొలగిపోయి నీకు గొప్ప మేలు, అంతకంటె గొప్ప ఆనందమూ, నీ కోర్కెకు లోబడి కలుగుగాక! 


క అని పలికి యుచితముగ వీ । డ్మొని విభవం బెస(గ నభ్రకుంజరము పయిన్‌ 

వినువీథి( జనియె సురలును । మునులును వేష్టింప భూతములు వినుతింపన్‌. 452 
ప్రతిపదార్థం: అని= పై విధంగా; పలికి= చెప్పి; ఉచితముగన్‌= తగినట్టుగా; వీడ్కొని= వీడ్కోలు పొంది - విడిచి; విభవంబు+ఎస(గన్‌= 
ఐశ్వర్యం అతిశయించగా; అభ్రకుంజరము పయిన్‌= ఆకాశపుటేనుగుమీద - ఐరావతంమీద; వినువీథిన్‌= ఆకాశమార్గాన; సురలును= 
దేవతలూ; మునులును= బుపులూ; వేష్టింపన్‌= చుట్టుకొనగా; భూతములు= ప్రాణులు; వినుతింపన్‌= |ప్రశంసించగా; చనియెన్‌= 
వెళ్ళాడు. 
తాత్సర్యం: బలిని ఆ విధంగా అభినందించి, అతడికి ఇతోధికమైన (శ్రేయస్సును, ఆనందాన్నీ ఆకాంక్షిస్తూ వీడ్కొని, 
దేవేంద్రుడు తన ఐశ్యర్యం అతిశయించగా ఆకాశపుటేనుగు నెక్కి, ఆకాశమార్గాన అమరులు, బుషులు పరివేష్టించి 
రాగా, ప్రాణులు (ప్రస్తుతించగా పయనమై పోయాడు. 
తే. అమృతపానంబు( జేసిన యంతకంటె । నద్దనుజపతి మధురవాక్యామృతమున 

సంభృతానందుడై సురేశ్వరు(డు దనదు । పురమునకు నే(గి సుఖముండె( గురువరేణ్య!' 453 


676 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: కురువరేణ్య!= a కురుశశ్రేష్ట్ర డా! ధర్మరాజా!; సుర+ ఈశృరుండు= దేవతలరాజు; అమృత పానంబున్‌=అమృతమును 
తాగుటను; చేసిన+అంతకంటెన్‌= చేసినప్పటికంటే కూడా; ఆ+దనుజపతి మధురవాక్య+అమృతమునన్‌= ఆ రాక్షసరాజు బలి 
యొక్క తీయని మాటలు అనే అమృతంవలన; సంభృత+ఆనందు(డు+ఐ= బాగుగా నిండిన ఆనందం కలిగినవాడై; తనదు 
పురమునకున్‌= తనయొక్క పట్టణానికి - అమరావతికి; 90ी= వెళ్ళి; సుఖము+ఉండెన్‌= సుఖంగా ఉన్నాడు. 


తాత్సర్యం: బలి సల్పిన సంభాషణం ఇం|ద్రుడికి అమృత పానంచేసినప్పటికంటె కూడా అధికమైన తృప్తిని, 
ఆనందాన్ని కలిగించింది. బలి మాటలు ०८७०८ పాలిట అమృతాధికమైన పానీయంగా మారాయి. ఆ దేవేంద్రుడు 
బలి వాగమృతంతో కలిగిన అనుభూతిని మోసుకొంటూ అమరావతికి చేరి సుఖంగా ఉన్నాడు. 


వ. అనియిట్లు ధర్మతనయునకు భీష్ముండు పునర్థూతంబైన యింద్రబలి సంవాదంబు సెప్పె నని చెప్పిన విని మణి 
యేమి సత్మథలు సెల్లెణ జెప్పుమని యడుగుటయు. 454 


ప్రతిపదార్థం: అని= పై విధంగా; ఇట్టు= ఈ ప్రకారంగా; ధర్మతనయునకున్‌= ధర్మరాజునకు; భీష్ముండు= భీష్ముడు; పునర్‌+ 
భూతంబు+ఐన= మరల జరిగినదైన (పూర్వమొకటి జరిగి ఉన్నది); ఇంద్ర బలి సంవాదంబు= ఇంద్రుని బలి సంభాషణం; 
చెప్పెన్‌= తెలిపాడు; అని చెప్పినన్‌= అని పలుకగా (వైశంపాయనుడు కథకుడు); విని= ఆలకించి (జనమేజయుడు (్రోత); 
మటణిీ+ఏమి= ఇంకను ఏ విధమైన; సత్‌ కథలు= మంచి వృత్తాంతాలు; చెల్లెన్‌?= జరిగాయి; చెప్పుము+అని+అడుగుటయున్‌= 
పలుకుము అని (ప్రశ్నించటం జరిగిన తరువాత (అనంతర ఆశ్వాసాన కథా(ప్రారంభం). 


తాత్సర్యం: ఈ విధంగా ధర్మరాజునకు అతడి పితామహుడు భీష్ముడు మళ్ళీ రెండవసారి జరిగిన ఇంద్ర బలి 
సంవాదాన్ని వినిపించాడు - అని భారతామ్నాయానికి కథకుడైన వైశంపాయనుడు శోత అయిన జనమేజయ 
మహారాజునకు తెలిపాడు. ఆ తరువాత ఇంకా ఏ సత్కథలు జరిగెనో చెప్పుమని భారత ఇతిహాస శ్రోత అయిన 
జనమేజయుడు ఆ కథకుడిని అర్థించాడు. (ఆ తరువాత కథా(క్రమం పంచమాశ్యాస ప్రారంభాన మొదలవుతుంది). 


ఆశా సాంతము 


చ. పరమమునీంద్ర సంయమనపక్వ వివేకవిభూతి రమ్య! వి 
స్తర మహనీయ తార్మిక వచః కలనా నభిగమ్య! దేవతా 
సుర పరిరక్షగోన్మథన శోభి కటాక్ష 


ष्य 


విహార! నిత్య సుం 
దర! శుభకాంతిపూర! దురితప్రవిదారణ! వీతకారణా! 455 


ప్రతిసదార్థం: పరమ= గొప్ప; ముని+ఇం(ద్ర= బుషిశ్రేష్ణులయొక్క; సంయమన= తపస్సువలన; పక్వ= పండిన; వివేక= జ్ఞానం 
యొక్క; విభూతి= ఐశృర్యంతో; రమ్య!= అందమైనవాడా!; విస్తర= విశాలమైన; మహనీయ= ఘనమైన; తార్కిక వచః+కలనా= 
తర్కశా(స్త్ర సంబంధి వాక్కుల జ్ఞానంచేత; న+అభిగమ్య!= పొందరానివాడా!; దేవతా= సురలయొక్క; అసుర రాక్షసులయొక్క; 
పరిరక్షణ= సంరక్షణయందు; ఉన్మథన= రాపిడి - తీవ్రమైన కదలికతో; శోభి= (ప్రకాశించే; కటాక్ష= (క్రీగంటి చూపుయొక్క; 
విహార!= (ప్రసారం కలవాడా!; నిత్య సుందర!= ఎప్పుడూ అందంగా ఉండేవాడా!; శుభకాంతిపూర!= క్షేమ (కర) ప్రకాశంతో 
నిండినవాడా!; దురిత (ప్రవిదారణ!= పాపమును నశింపజేసేవాడా! (ఖండించేవాడా!); వీతకారణా!= నశించిన- పోయిన కారణం 


కలవాడా! 


శాంతిపర్వము ~ చతుర్థాశ్వాసము 677 


తాత్సర్యం: గొప్ప మునిం(ద్రుల నిగ్రహం వలన పరిపక్వమైన (ప్రజ్ఞాసంపత్తితో సుందరంగా భాసించేవాడా! 

వస్తృతమూ మహనీయమూ అయిన తర్కశాగస్త పరిజ్ఞానానికి అందకుండా వెలిగేవాడా! సురాసుర సంరక్షణ (శ్రమతో 
Gy అ 

అలసిన అందమైన (క్రీగంటిచూపుతో విహరించేవాడా! నిత్యనూతన సౌందర్యంతో, శుభావహమైన తేజస్సుతో,నిండి 

వెలుగులు చిమ్మేవాడా! చెడును సంహరించేవాడా! అన్నిటికీ స్వయంగా కారణమై ప్రకాశిస్తూ స్వతఃకారణంలేనివాడా! 


విశేషం: హరిహరనాథుడు జ్ఞానలభ్యుడే కాని, తర్క(ప్రాప్యుడు కాడు, ఆయన దయకు మంచి మా(త్రమే పా(త్రంకాని, సురాసుర 
విభేదం కాదు. 


క. ఆదిత్యమరుద్వసు రు । ద్రాది సకలదేవతా మయాత్తక! శ్రీ సం 
పాదనవిధావిచక్షణ । పాద సరోజా! మహర్టిభక్తసమాజా! 456 


ప్రతిసదార్థం: ఆదిత్య= సూర్యుడు; మరుత్‌= మరుత్తులు; వసు= వసువులు; రు(ద్ర+ఆది= రు(ద్రులు మొదలైన; సకలదేవతామయ+ 
ఆత్మక!= ఎల్లరు దేవతలతో నిండిన ఆత్మకలవాడా!, ఆదిత్యులు మొదలయినవారు దేవతలలో భిన్నజాతులు; ఆ అందరి ఆత్మ 
తానే అయినవాడా! - హరిహరనాథా!; శ్రీ= సంపదను; సంపాదన విధా= సంపాదించే పనియందు; విచక్షణ= నేర్పుగల - సమర్థమైన; 
పాదసరోజా!= పద్మాలవంటి అడుగులు కలవాడా!; మహా+బుుద్ది భక్త సమాజా!= గొప్ప అభివృద్దితోడి భక్తుల సమూహం కలవాడా! 
తాత్సర్యం: దేవతలలోని విభిన్న జాతులయిన ఆదిత్యులు, మరుత్తులు, వసువులు, రుద్రులు మొదలయిన సకల 
దేవతలతో నిండిన ఆత్మకలవాడా! ఆ ఎల్లరు దేవతలను ఆత్మయందు ధరించేస్వామీ! సంపదలను సంపాదించిపెట్టే 
సమర్హతగల పాదపద్మాలు కలవాడా! గొప్ప అభివృద్ది గల భక్త జనులకు ఆ(శ్రయ మైనవాడా! భక్తజన సందోహాలకు 
గొప్ప సమృద్దులను అందించే దేవుడా! 


మాలిని: 

అమల హృదయవేద్యా! హవ్యకన్య ప్రసాద్యా! 

శమసుఖమయమూర్తీ! సర్వలోక ప్రవర్తీ! 

కమలభవ నిషేవ్యా! కామదూరానుభావ్యా! 

యమనియమవికాసీ! వ్యాసచేతో నివాసీ! 457 
ప్రతిపదార్థం: అమల హృదయవేద్యా!= నిర్మల మనస్సుతో తెలిసికొనదగినవాడా!; హవ్యకవ్య (ప్రసాద్యా!= దేవతల అన్నం 
(అమృతం)తో, పితృదేవతల అన్నంతో (పిండం) అను(గ్రహింపజేసుకోదగిన వాడా!; శమసుఖమయమూర్తీ!= శాంతి సౌఖ్యాలతో 
నిండిన ఆకారం కలవాడా!; సర్వలోక (ప్రవర్తీ!= ఎల్లలోకాలను (ప్రవర్తింపజేసేవాడా!; కమలభవ నిషేవ్యా!= (బ్రహ్మచేత 
సేవింపదగినవాడా!; కామదూర+అనుభావ్యా!= మన్మథుడికి దూరమైన వారిచేత అనుభవించ దగినవాడా! - కామవాసనారహితులకు 
అగుపించేవాడా!; యమనియమ వికాసీ!= యమంతో, నియమంతో - నిగ్రహంతో, ఆచారంతో వికసించేవాడా!; వ్యాసచేతస్‌+నివాసీ!= 
వ్యాసుడి మనస్సున నివసించేవాడా! 
తాత్సర్యం: నిర్మల మనస్కులకు (మా(త్రం) తెలియదగినవాడా! దేవతల పితరుల అన్నములతో అనుగ్రహింపజేసుకో 
దగినవాడా! శాంతిసౌఖ్యాలే ఆకారంగా కలవాడా! ఎల్లలోకాలనూ నడిపించేవాడా! (బ్రహ్మదేవుడి సేవలు అందుకొనేవాడా! 


678 శ్రీమదాంధ్ర మహాభారతము 


మన్మథదేవుడికి దూరమైనవారికి (మాత్రం) అనుభవానికి వచ్చేవాడా! నిగ్రహాన్ని పాటిస్తూ ఆచారాన్ని అనుసరిస్తూ 
ఉన్నవారికి (ప్రకాశించేవాడా! వ్యాసమహర్షి మనస్సునందు నివసించేవాడా! హరిహరనాథా! 
గద్యము: 

ఇది శ్రీమదుభయకవిమి త్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి 

ప్రణీతం బైన శ్రీమహాభారతంబున శాంతిపర్వంబునందు( జతుర్గ్జాశ్వాసము. 

ప్రతిపదార్హం: ఇది= ఈ పర్వంలోని ఈ భాగం; శ్రీమత్‌+ఉభయకవిమి(త్ర= శ్రీమంతుడైన - సిరిగల, ఇరువురు కవులకు 
- సంస్కృతాం(్ర కవులకు మిత్రుడైన; కొమ్మన+ఆమాత్య పుత్ర= కొమ్మన మం|(త్రి కుమారుడైన; బుధ+ఆరాధన ఏరాజి= 
పండితుల సేవనంవలన ప్రకాళించెడి; తిక్కన సోమయాజి ప్ర+నీతంబు+ఐన= తిక్కన సోమయాజిచేత (సోమయజ్ఞంచేసిన వానిచే) 
రచించబడిన; శ్రీమహాభారతంబునన్‌= శుభకరమైన మహా భారతంలో ~ భారత (గ్రంథమున; శాంతిపర్వంబునందున్‌= శాంతి 
అనే భాగాన (పర్వము= (చెరకు) గడ - భాగము - ఒక ముక్క); చతుర్థ ఆశ్వాసము= నాలుగవ ఉపవిభాగం. 
తాత్సర్యం: ఇది మంగళకరమైనది. ఉభయకవిమి(త్రుడనే బిరుదం కలవాడూ, కొమ్మనామాత్యుడి పుత్రుడూ, 
పండితులను సేవించటంవలన (ప్రకాశించేవాడూ (పండితులు గౌరవించటంవలన రాజిల్లేవాడూ) అయిన తిక్కన 
సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలో శాంతిపర్వంలోని నాలుగవ ఆశ్వాసం. 


శాంతిపర్వంలోని నాలుగన ఆశ్వాసం సమాప్తం. 


శ్రీరస్తు 


శ్రిమదాందధ్ర మహాభారతము 
శాంతిపర్వము - పంచమాశ్వాసము 


శ్రీ కరణ నిపుణ చరణ । వ్యాకోచాంభోజ నిత్య వాసముదిత సు 
శ్లోకముని చిత్త భృంగ! మ । హాకరుణామిళదపాంగ! హరిహరనాఢా! 1 
ప్రతిపదార్థం: శ్రీ= మోక్షమును; కరణ= కలిగించటంలో; నిపుణ= సమర్థములైన; చరణ+వ్యాకోచ+అంభోజ= వికసించిన 
పద్మాలవంటి పాదాలయందు; నిత్య= నిరంతరమును; వాస= నివసించటంచేత; ముదిత= సంతోషించిన; సుశ్టోక= కీర్తిమంతులైన; 
ముని= జ్ఞానులయొక్క; చిత్త= మనస్సులకు; భృంగ!= తుమ్మెద అయినవాడా!; మహాకరుణా= గొప్పదయతో; మిళత్‌= కూడిన; 
అపాంగ!= (క్రీకన్నులుకలవాడా!; హరిహరనాథా!= విష్ణుశంకర స్వరూపుడవైన ఓ (ప్రభూ! 
తాత్సర్యం: విష్ణుశంకర స్వరూపుడవైన ఓ దేవా! వికసించిన పద్మాలవంటి నీ పాదాలు; సదా నివసించటంచేత 
సంతోషించిన శ్రీమంతులకు, జ్ఞానులకు మోక్షమును (ప్రసాదించటంలో నేర్పుగలవి. అట్టి వారి మనస్సులకు 
= ल~ €> 
తుమ్మెదవైన ఓ ప్రభూ! గొప్ప దయతో కూడిన (క్రీగంటి చూపులు గలవాడా! 
విశేషం: అలం: ఉపమ. మునిచిత్త భృంగ అనుచో రూపకం. 
శ్రీ శక్ర సంవాద ప్రకారము (సం. 12-221-3) 
వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె నట్లింద్రబలిసంవాద రూపంబున( గాలప్రకారంబు విని 
యుధిష్టిరుండు దేవవ్రతునితోడ. 2 


ప్రతిపదార్థం: దేవా!= హరిహరనాథా!; వైశంపాయనుండు= వైశంపాయనుడనే మహర్షి; జనమేజయునకున్‌= జనమేజయుడనే 
ఆ రాజునకు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు; అట్టు= ఆ రీతిగా; యుధిష్ట్థిరుండు= ధర్మరాజు; ३०७९९ 
సంవాదరూపంబునన్‌= ఇం|ద్రుడికి బలిచక్రవర్తికి జరిగిన సంభాషణ విధానాన్ని అనుసరించి; కాలప్రకారంబు= కాలముయొక్క 
స్వభావాన్ని; విని= ఆలకించి; దేవవ్రతునితోడన్‌= భీష్ముడితో. 
తాత్సర్యం: హరిహరనాథా! వైశంపాయనమునీం(ద్రుడు జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు: ఆ విధంగా 

రా ५८ వా ५^< (ప్ర కా కా # రూ షా pe తో 
ధర్మరాజు ఇం(ద్రుడికీ, బలిచ(క్రవర్తికీ జరిగిన సంవాదపద్దతి (ప్రకారం కాలస్వరూపాన్ని గురించి విని భీష్ముడితో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
క “ఏమిట రూపగుq బురుషుం । డేమెయిరూపు సెడు? నాకు నెలిగింపుము తే 

జోమహిత! యనిన నత( డా । భూమిపతికి నిట్టు లనియె భూపప్రవరా! 3 


680 శ్రీనుదాం & 23०259०८ >>> 


ప్రతిపదార్థం: తేజోమహిత!= తేజస్సుచేత పూజించబడినవాడా! పురుషుండు= జీవుడు; ఏమిటన్‌= దేనిచేత; రూపగున్‌?= 
వర్తిల్లును?; ఏమెయిన్‌= ఏ విధంగా; రూపు చెడున్‌?= నశించును?; నాకున్‌; ఎణి(గింపుము= ఈ విషయం తెలియజేయుము; 
అనినన్‌= అని అడుగగా; ఓ జనమేజయ మహారాజా!; భూప(ప్రవరా!= రాజ (్రేష్టుడవగు; అత(డు= ఆ భీష్ముడు; ఆ భూమిపతికిన్‌= 
ఆ ధర్మరాజుకు; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: జీవుడు దేనివలన వృద్ది పొందుతాడు? దేనివలన నశిస్తాడు? తేజోమాన్యుడ వైన ఓ భీష్మా! నా కీవిషయం 
బోధపడేటట్లు చెప్పుము” అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: ఓ జనమేజయమహారాజా! 
వ. = “ఇవ్విషయంబునకు నొక్క యితిహాసంబు శ్రీశక్రసంవాదం బనంగలదు. దానిం జెప్పెద నాకర్ణింపుము. 
నారదమునీశ్వరుం డెందును నిజేచ్చంజరియించుచుండి యొక్కనా(డు మందాకినికిం జని కృతస్నానుందై. 
4 


ప్రతిపదార్థం: ఈ+విషయంబునకున్‌= ఈ అంశాన్ని స్పష్టం చేయటానికి; శ్రీ శృక్రసంవాదంబు= లక్ష్మికి ఇంద్రుడికి జరిగిన 
సంభాషణం; అనన్‌= అనగా; ఒక్క ఇతిహాసంబు= ఒక పూర్వకథ; కలదు= ఉన్నది; దానిన్‌= ఆ కథను; చెప్పెదన్‌= వివరిస్తాను; 
ఆకర్లింపుము= వినుము; నారదమునీశ్యరుండు= నారదమహర్షి; ఎందునున్‌= ఎల్లయెడల; నిజేచ్చన్‌= తన ఇచ్చచొప్పున; 
చరియించుచుండి= తిరుగుచుండి; ఒక్కనా(డు= ఒకదినం; మందాకినికిన్‌= ఆకాశగంగానదికి; చని= పోయి; కృతస్నానుండు+ఐ= 
స్నానం చేసినవాడై. 
తాత్సర్యం: ఈ విషయం వివరించటానికి 'శ్రీశక్ర సంవాదంి అనే తొల్లిటికథ ఒకటి ఉన్నది. దానిని చెప్పుతాను 
వినుము. నారదమునీం|ద్రుడు (ప్రతిచోటా తన యిష్టం వచ్చిన విధంగా తిరుగుతూ ఒకనాడు ఆకాశగంగానదికి 
వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి. 
క. ఆనదియం దాచరిత । స్మానుండై నియతినున్న శక్రుం గని య 

చో నయ్యిరువురు సల్లా । పానందము'( బొందుచుండ నాకాశమునన్‌. 5 


ప్రతిపదార్థం: ఆ నదియందున్‌= ఆ గంగలో; ఆచరిత స్నానుండు+ఐ= స్నానం చేసినవాడై; నియతిన్‌= నియమంతో; ఉన్న= 
వర్తిల్లిన; శక్రున్‌= ఇంద్రుడిని; కని= చూచి; అచ్చోన్‌(ఆ+చోటన్‌)= ఆచోట; ఆ+ఇరువురున్‌= వారిద్దరును; సల్హాప+ఆనందమున్‌= 
సంభాషణం వలన కలిగే సంతోషమును; పొందుచుండన్‌= అనుభవిస్తుండగా; ఆకాశమునన్‌= ఆకాశంలో. 
తాత్సర్యం: ఆ నదిలోనే స్నానం చేసి (వ్రతనిష్టతో ఉన్న ఇంద్రుడిని నారదుడు చూచాడు. ఆ పైన, వారిద్దరూ 
అన్యోన్యం మాట్లాడుకొంటూ ఆనందిస్తున్నారు. ఇంతలోనే ఆకాశంలో. 
తే బాలభాను బింబంబు గీడ్సజుచునట్టి । దీప్తి మండలి దోంచె; నద్దేవపతియు 

మునిపతియు( జూచుచుండ గ్రక్కున విమాన । మవతరించి యాసన్నయై యతివ तकर्म, 6 
ప్రతిపదార్థం: బాలభానుబింబంబున్‌= లేత సూర్యుడి మండలమును; కీడ్సటుచునట్టి= తక్కువజేసే; దీప్తిమండలి= కాంతిపుంజం; 
తోయెన్‌= భాసించింది; ఆ+దేవపతియున్‌= ఆ ఇం|ద్రుడును; మునిపతియున్‌= నారదుడును; చూచుచుండన్‌= చూస్తూ ఉండగానే; 
గ్రక్కునన్‌= వడిగా; విమానము= వ్యోమయానమునుండి; అవతరించి= దిగి; అతివ= (స్తీ; ఓర్తు= ఒకతె; ఆసన్నఐ= దగ్గరకువచ్చినదై, 
తాత్సర్యం: అప్పుడే ఉదయించిన సూర్యమండలకాంతిని అతిశయించిన ఒక కాంతిరాశి కనిపించింది. ०८८०८, 
నారదుడూ చూస్తూ ఉండగానే ఒక వనిత విమానంనుండి దిగి వారిదగ్గరకు వచ్చి. 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 681 


క పురుహూతున కభిముఖీ యై । కరములు మోడ్డుటయు, నత(డు గారవమున 'నె 
వ్వర వబ్దానన! యెచటికి । నరిగెద, వెందుండి రాక?” యనియె నరేంద్రా! 7 


ప్రతిపదార్థం: నరేం[ద్రా!= రాజా!; పురుహూతునికిన్‌= ఇంద్రుడికి; అభిముఖిఐ= ఎదురుగా నిల్చినదై; కరములు= చేతులు; 
మోడ్చుటయున్‌= చేర్చి నమస్కరించగా; అత(డు= ఆ ఇం॥ద్రుడు; గారవమునన్‌= ఆదరముతో; అబ్దానన!= పద్మముఖీ!; ఎవ్వరవు= 
నీవు ఎవతెవు?; ఎచటికిన్‌= ఏ చోటికి; అరిగెదవు?= వెళ్ళుతావు?; ఎందుండి= ఎచటనుండి; రాక= వచ్చావు?; అనియెన్‌= 
అని అడిగాడు. 

తాత్సర్యం: రాజా! ఇంద్రుడికి ఎదురుగా నిల్చి, ఆమె చేతులు उद) నమస్కరించింది. అతడు ప్రీతితో ఆమెను 
చూచి 'కమలముఖీ! నీ వెవరవు? ఎక్కడికి పోతున్నావు? ఎక్కడినుండి వచ్చావు?” అని (ప్రశ్నించాడు. 


సీ. అనవుడు నద్దేవి యాదరభరిత యై । 'బాలార్మబోధిత పద్మజాత 
యైనట్టిదాన; శ్రీయన లక్ష్మినా భూతి 1 యనగ వెలుంగుదు ననఘ! యేను 
స్వాహాస్వధామతి శ్రద్ధాధృతిస్తృతి । మేధల దనుజుల మెచ్చి వారి 
కడనుండి మెచ్చ కిప్పుడు నీకడకు నే(గు । దెంచితి' ననిన నద్దివిజనాథు( 


తే. = 'డేమికారణమున మెచ్చి? తేకతమున । మెచ్చవైతి దానవుల? నీ మెచ్చుచొప్పు 
మాకు నెటి(గింపు' మనిన నమ్మాననీయ । వాక్య యిట్లని చెప్పె నవ్వాసవునకు. 8 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అత డట్లనగా; ఆ+దేవి= ఆ దివ్య(స్తీ; ఆదరభరిత+ఐ= ప్రీతితో నిండినదై; అనఘ!= పాపరహితుడా!; 
ఏను= నేను; బాలార్క= లేతసూర్యుడిచేత; బోధిత=వికసింపచేయబడిన; పద్మ= పద్మమునుండి; జాత ఐనట్టిదానన్‌= 
పుట్టినదానను; శ్రీ యనన్‌= 'శ్రీ' అనియు; లక్ష్మినాన్‌= “లక్ష్మి” అనియు; భూతి అన(గన్‌= “భూతి” అనియు; వెలుంగుదున్‌= 
ప్రకాశిస్తాను; స్వాహా, స్వధా, మతి, (శ్రద్ద, ధృతి, స్మృతి, మేధ - అనే గుణాలచేత; దనుజులన్‌= రాక్షసులను; మెచ్చి= అభినందించి; 
వారికడన్‌= వారివద్ద; ఉండి= నివసించి; ఇప్పుడు= ఈ సమయమున; మెచ్చక= వారిని సమ్మతించక; నీ కడకున్‌= నీ సమీపానికి; 
ఏ(గుదెంచితిన్‌= వచ్చాను; అనినన్‌= అనగా; ఆ+దివిజనాథు(డు= ఆ దేవేంద్రుడు; దానవులన్‌= రాక్షసులను; ఏమి కారణమునన్‌= 
ఏ హేతువుచేత; మెచ్చితి(ఏ)?= పూర్వం సమ్మతించావు?; ఏకతమునన్‌= ఏ కారణంచేత; మెచ్చవైతివి= (ఇప్పుడు) 
సమ్మతించవైతివి?; స్తీ మెచ్చు చొప్పున్‌= నీవు అభినందించే విధానాన్ని; మాకున్‌+ఎతి(గింపుము= మాకు తెలియజేయుము; 
అనినన్‌= అని అడుగగా; ఆ+మాననీయవాక్య= గౌరవించదగిన మాటలుగల ఆ దేవి; ఆ+వాసవునకున్‌= ఆ ఇంద్రుడికి; ఇట్టు+అని= 
ఈ విధంగా; చెప్పెన్‌= చెప్పింది. 

తాత్సర్యం: ఇంద్రుడు అట్టా అడిగేసరికి ఆ దేవి మిక్కిలి ఆదరంతో 'పాపరహితుడ వైన ఓ ఇంద్రా! నేను 
బాలసూర్యుడి కిరణస్పర్శ్భతో వికసించిన తామరపూవునుండి పుట్టినదాన్ని. “శ్రీ”, “లక్ష్మి”, “భూతి” అనే పేర్లతో 
ప్రకాశిస్తూ ఉంటాను. పూర్వం నేను 'స్వాహా, స్వధా, మతి, (శ్రద్ద, ధృతి, స్మృతి, మేధ అనే గుణా లుండటంవలన 
రక్కసులను మెచ్చుకొని వారి వద్ద ఉండేదాన్ని. ఇప్పుడు వారిని మెచ్చక నీ చెంతకు వచ్చాను” అని చెప్పింది. 
అది >< ఇంద్రుడు “పూర్వం ఎందువలన రాక్షసులను మెచ్చుకొన్నావు? ఇప్పుడు ఏ కారణాన మెచ్చకుండా ఉన్నావు? 
నీ మెప్పు పొందాలంటే ఎట్టా ఉండాలో మాకు చెప్పుము” అని అడిగాడు. అందుకు గౌరవించదగిన పద్దతిలో 
మాటలాడే ఆ దేవి ఇంద్రుడితో ఇట్లా అన్నది: 


682 శ్రీనుదాం & 23०259०८ >>> 


విశేషం: స్వాహా, స్వధా” అనే శబ్దాలు దేవతలకు హవిస్సు అర్సించేటప్పుడు వాడబడతాయి. ఇవి ఇక్కడ యాగాలు చేసే స్వభావాన్ని 
సూచిస్తాయి. 'మతి' మొదలైన శబ్దాలు బుద్దినీ, శ్రద్దనూ, ధైర్యాన్నీ, స్మరణశక్తినీ, ప్రజ్ఞనూ (క్రమంగా నిర్దేశిస్తున్నాయి. “స్వాహా” 
మొదలైన గుణాలు లక్ష్మికి ప్రతిరూపాలైన దేవతలు, అవి ఉన్నచోట లక్ష్మి ఉంటుంది. (చూడు. సంస్కృతభారతం - శాన్తి - 
అధ్యా. 228- శ్లో॥22, 23, 82-84). 
క. “దానాధ్యయనాతిథిస । మ్మానాది విశిష్ట గుణసమగ్రత కలిమిన్‌ 

దానవుల నియ్యకొంటిని; । వాని విడిచి గర్వు లగుట వారి విడిచితిన్‌. 9 
ప్రతిపదార్థం: దాన= ఈవి; అధ్యయన= స్వాధ్యాయం; అతిథిసమ్మాన= అతిథులను పూజించటం; ఆది= మొదలైన; విశిష్ట 
డ్రేష్టమైన; గుణ= గుణాలయొక్క; సమ(గ్రత= పూర్ణత్వం; కలిమిన్‌= కలిగిఉండటంచేత; దానవులన్‌= రాక్షసులను; ఇయ్యకొంటిని= 
అంగీకరించాను; వానిన్‌= ఆ గుణాలను; విడిచి= వదలి; గర్వులు= గర్వంకలవారు; అగుటన్‌= అగుటచేత; వారిన్‌= ఆ రాక్షసులను; 
విడిచితిన్‌= వదలాను. 


తాత్సర్యం: 'పూర్వం రాక్షసులు దానం, అధ్యయనం, అతిథిపూజనం మొదలైన సద్గుణాలు నిండుగా కలిగి 
ఉండేవారు. అందువలన వారిని అప్పుడు అంగీకరించాను. ఇప్పుడు వారు ఆ గుణాలు వదలిపెట్టి గర్వం 
వహించారు. అందుచేత వారిని వదలిపెట్టాను. 


వ. సత్యధర్మపరుండ వగుటంజేసి నీపాల వసియింప రుచివుట్టి వచ్చితి నని చెప్పి వెండియు. 10 


ప్రతిపదార్థం: సత్యధర్మపరుండవు= (నీవు) సత్యమునందు; ధర్మమునందు ఆసక్తి కలవాడవు; అగుటన్‌+చేసి= అయిన కారణం 
చేత; నీపాలన్‌= నీ యొద్ద; వసియింపన్‌= నివసించటానికి; రుచి= ఆసక్తి; పుట్టి= కలిగి; వచ్చితిన్‌= అరుదెంచాను; అని చెప్పి= 
అని వచించి; వెండియున్‌= మరల. 

తాత్సర్యం: నీవు సత్యంలోనూ, ధర్మంలోనూ ఆసక్తి కలిగి ఉన్నావు. అందువలన నీవద్ద నివసించాలన్న కోరిక 
నాకు కలిగింది. అందుకై వచ్చా'నని లక్ష్మి చెప్పింది. మరల (ఇట్లా పలికింది). 


సీ. గురుభక్తి నిరతులు, సురపితృపూజన । పరులును, సత్యసంభాషణులును, 
దానశీలురు( బరధన పరదార ప । రాజ్ముఖచిత్తులు, బ్రాహ్మణ ప్రి 
యులు, దివానిద్రా వియుక్తులు, వృద్ధదు । प्रु దీన యోషిత్సృపారతులును, 
శౌచులు, నతిధిభోజనశిష్టభోజులు । నేను మెచ్చు జనంబు; లిట్లుగాక 


తే. ధర్మ మెడలి, కామంబు క్రోధంబు(జాలC । గలిగి, గర్వులై బలియు బభైక్షంబు నిడక 
పరుష వాక్కుల గ్రూరంపు( జరితములను । మిగిలి వర్తించువారు నా మెచ్చు గారు. 11 


ప్రతిపదార్థం: గురుభక్తి నిరతులు= ఆచార్యులయందు భక్తిగలవారు; సురపితృ పూజన పరులును= దేవతలను, పితరులను 
పూజించటంలో ఆసక్తికలవారు; సత్యసంభాషణులును= సత్యమైన మాటలుకలవారును; దానశీలురు= దానం స్వభావంగా 
కలవారు; పరధన= ఇతరుల ధనమునందును; పరదార= ఇతరుల కళ్ళత్రములందును; పరాజ్యూఖ= విముఖమైన; చిత్తులు= 
మనస్సుకలవారు; (బ్రాహ్మణ పియులున్‌= ద్విజాలయందు ప్రీతికలవారును; దివానిద్రా వియుక్తులు= పగటివేళ నిద్రించనివారు; 
వృద్ద= ముసలివారు; దుర్చల= బలహీనులు; దీన= దైన్యముగలవారు; యోషిత్‌= (స్త్రీలు - వీరిపట్ల; కృపారతులును= దయ 
గలవారును; శౌచులు= బాహ్యమున; ఆభ్యంతరమున శుచిపాటించువారు; అతిథి భోజనశిష్టభోజులున్‌= అతిథులు భుజించగా 


శాంతిసర్వము ~ अ 683 


మిగిలిన అన్నంతినేవారును; ఏను= నేను; మెచ్చు= అభినందించే; జనంబులు= (ప్రజలు; ఇట్టుగాక= ఈ రీతిగా ఉండక; 
ధర్మము+ఎడన్‌= ధర్మం తప్పి; కామంబు= కోరిక, (క్రోధంబు= కోపం; చాలన్‌= మిక్కిలిగా; కలిగి= వహించి; గర్వులు+ఐ= 
గర్వం కలవారై; బలియున్‌= పూజార్హమైన కానుకయు; బభైక్షంబు= భిక్షాన్నం; ఇడక= పెట్టక; పరుషవాక్కులన్‌= కఠినమైన 
మాటలచేత; (క్రూరంపు( జరితములను= (క్రూరమైన నడవడికలచేతను; మిగిలి= అతిశయించి; వర్తించువారు= మెలగేవారు; 
నా మెచ్చు గారు= నేను మెచ్చేవారు కారు. 
తాత్సర్యం: గురువుల పట్ల భక్తిచూపేవారు, దేవతలను, పితృదేవతలను పూబించేవారు, సత్యం పలికేవారు, దానం 
చేసేవారు, ఇతరులకు చెందిన ధనం, (స్ర్తీల పట్ల కోరికలేక విముఖంగా ఉండేవారు, విప్రులపై పీతి కలిగినవారు, 
పగటిపూట ని(ద్రించనివారు, వృద్దులయందూ, బలహీనులయందూ, దీనులయందూ, స్రీలయందూ దయచూపేవారూ, 
బాహ్యంగానూ ఆంతరంగికంగానూ శౌచం పాటించేవారూ, అతిథులై వచ్చినవారు భుజించగా మిగిలినదానిని 
మా(త్రమే భుజించేవారూ అయిన జనులను నేను మెచ్చుకొంటాను. అట్టా కాకుండా ధర్మహీనులై, కామ(క్రోధాలు 
ఎక్కువగా కలిగి, గర్వంతో కూడినవారై, పూజార్హమైన కానుకగాని, భిక్షగాని పెట్టకుండా కఠినమైన మాటలు 
మాట్లాడుతూ, మిక్కిలి (క్రూరమైన (ప్రవర్తన కలిగి చరించేవారిని నేను మెచ్చను. 
విశేషం: సృష్టిలో ప్రాణివర్గం దైవసంపద కలదనీ, అసురసంపద కలదనీ రెండు రకాలుగా ఉంటుంది. ఇక్కడ లక్ష్మి ఇంద్రుడితో 
దైవసంపద గలవారు తనకు ఇష్టులనీ, అసురప్రవృత్తిగలవారిని తాను ఇష్టపడననీ చెప్పింది. దేవాసురసంపదల వివరణ భగవద్గీతలోని 
పదునారవ అధ్యాయంలో విపులంగా నిరూపించబడి ఉన్నది. 
క.  బుద్దియు ధృతియును నీతియు । శ్రద్దయు సన్నతియు క్షమయు శాంతియు ననగా 

వృద్ధశ్రవ! యేడ్వురు మ । ద్వృద్ది ప్రదదేవతలు శ్రుతిస్తృతికథితల్‌. 12 
ప్రతిపదార్థం: వృద్ద శ్రవ= ఇం[ద్రా!; బుద్దియున్‌= బుద్ది, ధృతియున్‌= ధృతి; నీతియున్‌= నీతి; శ్రద్దయున్‌= (శ్రద్దయు; సన్నతియున్‌= 
సన్నతియు; క్షమయున్‌= క్షమయు; శాంతియున్‌= శాంతియు; అనగాన్‌= అని |ప్రసిద్దికెక్కిన; ఏడ్వురు= ఏడుమంది; (శ్రుతి స్మృతి 
కథితల్‌= (శుతులలోనూ సృతులలోనూ చెప్పబడినవారు; మద్వృద్ది ప్రదదేవతలు= నాకు వృద్ది నిచ్చే దేవతలున్నారు. 
తాత్సర్యం: అమరేం[ద్రా! వేదాలలోనూ, సృతులలోనూ చెప్పబడిన ఏడుమంది దేవతలు నాకు వృద్ది కల్గించేవారు. 
వారు బుద్ది, ధృతి, నీతి, (శ్రద్ద, సన్నతి, క్షమ, శాంతి అని వ్యవహరించబడుతున్నారు. (బుద్ది మొదలైన గుణాలున్న 
వారి వద్ద లక్ష్మి వృద్ది బొందుతుందని తాత్సర్యం). 
క అష్టమి యగు దేవత నే(। గష్టాత్మత యసురులందు[( గని విడిచితి మ 

త్తుష్టికరచరితు లగుటం ద్రి । విష్టప సదుల కడ నిలిచి వెలసెద ననినన్‌. 13 
ప్రతిపదార్థం: నేన్‌= నేను; అష్టమిఅగు= ఎనిమిదవ దైన; దేవతన్‌= దేవతను; అసురులందున్‌= రాక్షసులందు; కష్టాత్మత= 
దుష్ట్రస్వభావమును; కని= చూచి; విడిచితిన్‌= వారిని వదలిపెట్టాను; మత్తుష్టికర= నాకు సంతసం కలిగించే; చరితులు= ప్రవర్తన 
కలవారు; అగుటన్‌= కావటంవలన; (త్రివిష్టపసదుల కడన్‌= దేవతలచెంత; నిలిచి= నిలబడి; వెలసెదన్‌= (ప్రకాశిస్తాను; అనినన్‌= 
అని చెప్పగా. 
తాత్సర్యం: నేను ఎనిమిదవ దేవతను. రాక్షసులలో దుష్ట్రస్వభావాన్ని చూచి వారిని వదలిపెట్టాను. నాకు సంతోషం 
కలిగించే విధంగా (ప్రవర్తించేవారు కావటం వలన దేవతలచెంత నిలబడి (ప్రకాశిస్తాను' అని చెప్పగా. 
४. అభినందించిరి దేవ । ప్రభు(డును నారదు(డు నపుడు పవనంబును సౌ 

రభసుఖ సంస్పర్శంబుల । నభిరామం బగుచు వీచె నల్లన యచటన్‌. 14 


684 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


ప్రతిపదార్థం: దేవ(ప్రభు(డునున్‌= ఇం|ద్రుడున్నూ; నారదు(డున్‌= నాదరమునీంద్రుడున్నూ; అభినందించిరి= (లక్ష్మిని) 
మెచ్చుకొన్నారు; అచటన్‌= ఆచోట; అప్పుడు= ఆ సమయంలో; పవనంబునున్‌= గాలికూడా; సౌరభ= పరిమళంచేత; సుఖ 
సంస్సర్శ్భంబులన్‌= సుఖావహమైన స్పర్శచేత అభిరామంబు= మనోహరం; అగుచున్‌= అవుతూ; అల్లన= మెల్లగా; వీచెన్‌= 
ప్రసరించింది. 
తాత్సర్యం: లక్ష్మి చెప్పిన మాటలు విని ఇం॥ద్రుడూ, నారదుడూ, ఆమెను మెచ్చుకొన్నారు. ఆ సందర్భంలో అక్కడ 
గాలి కూడా సువాసనతోనూ, సుఖావహమైన స్పర్భతోనూ కూడి మనోహరమై మెల్లగా వీచింది. 
©. ०९२०८ బుష్పవృష్టి, మొరసె గీర్వాణ దుం । దుభులు, సిరి వరింప నభినవోజ్జ్వ 

లత్వమొంది దివిజులకు నేత్రపర్వమై । పొలిచి యింద్రు( డాత్మపురికి నరిగె. 15 
ప్రతిపదార్థం: పుష్పవృష్టి= పూలవాన; కురిసెన్‌= కురిసింది; గీర్వాణదుందుభులు= దేవతల భేరులు; మొరసెన్‌= శబ్దించాయి; 
సిరి= లక్ష్మి; వరింపన్‌= వరించేసరికి; అభినవ+ఉజ్ఞ్యలత్వము= నూతనమైన |ప్రకాశమానత్త్వాన్ని; ఒంది= పొంది; దివిజులకున్‌= 
దేవతలకు; నేత్రపర్వము+ఐ= కనులపండువై; పొలిచి= భాసించి; ఇం|ద్రు(డు= దేవేంద్రుడు; ఆత్మపురికిన్‌= తన నగరానికి; 
అరిగెన్‌= పోయాడు. 
తాత్సర్యం: పిదప పూలవాన కురిసింది. దేవతల నగారామోతలు వ్యాపించాయి. లక్ష్మి తనను వరించగానే నూతన 
ప్రకాశం పొంది దేవతలకు కన్నులపండువై ఇం(ద్రుడు తన పట్టణమైన అమరావతికి వెళ్ళాడు. 
క. శతమఖకమలావాసా । ప్రతిమ సమాగమ విశేష బహుమత మగు నీ 

యితిహాసము శ్రుతమైన( బ । రితమైనను 5680 సంఘటించును లక్ష్మిన్‌. 16 
ప్రతిపదార్థం: శతమఖ= ఇం(ద్రుడియొక్క; కమల+ఆవాస= లక్ష్మీదేవియొక్కయు; అ(ప్రతిమ= సాటిలేని; సమాగమ విశేష= 
విశిష్టమైన కలయికచేత; బహుమతము= మిక్కిలి సమ్మానితం; అగు= అవుతున్న; ఈ ఇతిహాసము= ఈ కథ; (శ్రుతము+ఐనన్‌= 
వినబడినదైననూ; పఠితము+ఐననున్‌= చదువబడినదైననూ; నెబయన్‌= విస్ఫతముగా; లక్ష్మిన్‌= సిరిని; సంఘటించును=కలిగిస్తుంది. 
తాత్సర్యం: సాటిలేనిదీ, విశిష్టమైనదీ అయిన ३०८९ సమాగమంవలన ఈ కథ మిక్కిలిగా సంభావించ 
బడుతున్నది. దీనిని విన్నా, చదివినా సంపద సమృద్దిగా లభిస్తుంది. 
క ఇందుల తాత్పర్యము 8 । డెందము నొందించి యతిదృఢీకృతశీలా 

స్పందితు(డ వగుము; తిరమై । యిందిర నీకడ వసించు నిభపురనాథా!' 17 
ప్రతిపదార్థం: ఇభపురనాథా!= హస్తినాపట్టణానికి ప్రభుడవైన ఓ ధర్మరాజా!; ఇందుల= ఇందులోని; తాత్సర్యమున్‌= భావమును; 
నీ డెందమున్‌= నీ హృదయాన్ని; ఒందించి= పొందించి; అతిదృఢీకృత= మిక్కిలి గట్టిపరచబడిన; శీల= సత్స్వభావంచేత; 
అస్పందితు(డవు= చలనం లేనివాడవు; అగుము= కమ్ము; ఇందిర= లక్ష్మి; తిరమై= స్థిరమై; నీకడన్‌= నీ చెంత; వసించున్‌= 
నివసిస్తుంది. 
తాత్సర్యం: ధర్మరాజా! ఈ ఇతిహాసంలోని రహస్యాన్ని నీ హృదయంలో పదిలపరచుకొమ్ము. తద్ద్వారా దృఢమైన 
శీలంతో చలనం లేని వాడవు కమ్ము. అట్టా చేస్తే లక్ష్మి స్థిరంగా నీవద్ద నిలిచిపోతుంది”. 

౧ = ® 3 

క, అనిన విని ధర్మజు(డు శాం । తనవునితో జనుల కెవ్విధము నాచారం 

బున నెట్టిపాటి శీలం । బున నే విద్యను మహాత్మ! ముక్తి దొరకొనున్‌. 18 


శాంతిసర్వము ~ अ 685 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; ధర్మజుడు= ధర్మరాజు; శాంతనవునితోన్‌= భీష్ముడితో; మహాత్మ!= 
మహానుభావా!; జనులకున్‌= (ప్రజలకు; ఏ+విధము+ఆచారంబునన్‌= ఏ విధమైన ఆచారంతో; ఎట్టిపాటిశీలంబునన్‌= ఏ రకమైన 
స్వభావంతో; ఏ విద్యనున్‌= ఏ రకమైన విద్యచేత; ముక్తి= మోక్షం; దొరకొనున్‌= లభిస్తుంది. 

తాత్సర్యం: భీష్ముడు ఆ రీతిగా చెప్పగా విని ధర్మరాజు ఆయనతో ఇట్టా అన్నాడు: “మహాత్మా! (ప్రజలకు ఏ 
రకమైన ఆచారంవలన, ఏ విధమైన శీలం వలన, ఏ చదువు వలన ముక్తి దొరుకుతుంది?” 


క అనవుడు నతనికి నత డి । ట్లను “విను మితిహాస మొకటి యది నీ ప్రశ్నం 
బున కుత్తర మగు; నేర్చడ । వినిపెంచెద గాఢతర వివేక నిరూఢా! 19 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; అతనికిన్‌= ధర్మరాజుకు; అత(డు= ఆ భీష్ముడు; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు; 
గాఢతర వివేకనిరూఢా!= దృఢమైన వివేకంచేత (ప్రసిద్దమైనవాడా!; ఇతిహాసము+ఒకటి= ఒక పూర్వకథ; వినుము= ఆలకించుము; 
అది= ఆ కథ; నీ ప్రశ్ళంబునకున్‌= నీ ప్రశ్నకు; ఉత్తరము+అగున్‌= సమాధానం అవుతుంది; ఏర్పడన్‌= స్పష్టమయే విధంగా; 
వినిపించెదన్‌= ఆలకింపజేస్తాను. 


తాత్సర్యం: ధర్మరాజు అట్టా అనేసరికి, భీష్ము డతడితో ఇట్టా అన్నాడు: 'దృఢవివేకం వలన ప్రసిద్దుడవైనవాడా! 
ఒక పూర్వకథ వినుము. అది నీ (ऊरी తగిన సమాధాన మవుతుంది. దాన్ని వినిపిస్తాను. 


దేనల జైగీషన్య సంవాద ప్రకారము (సం. 12-222-34) 


వ. అసితుం డగు దేవలుండు జైగీషవ్యుం డను సంయమితోడ 'నీవృత్తం బెటింగి కొనవలయు నెటింగింపవే!' 
యనిన నమ్మహాత్ముం డమ్మునివరున కిట్లనియె. 20 


ప్రతిపదార్థం: అసితుండగు దేవలుండు= అసితుడనే పేరుగల దేవలముని; జైగీషవ్యుండు అను సంయమితోడన్‌= జైగీషవ్యుడు 
అనే మునితో; నీ వృత్తంబు= నీ వర్తనాన్ని; ఎణింగికొనవలయున్‌= తెలిసికొనాలి; ఎణింగింపవే= తెలియజేయుమా; అనినన్‌= 
అనగా; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు; ఆ+మునివరునకున్‌= ఆ మునిశ్రేష్టునకు; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 


తాత్సర్యం: పూర్వం అసితుండనే పేరుగలడైన దేవలముని జైగీషవ్యుడనే మునిని ఇప్పుడు నీ వృత్తాంతాన్ని 

2 కొ నా గా "< డా షవు తో టా న్నా ए न्‌ 
తెలిసికొనాలని అడిగాడు. అప్పు డొ డైగీషవ్యు డతడితో ఇట్లా అన్నాడు: 
ఆ. 'శాంతిమంతు లైన సౌమ్యుల కెయ్యది । నిష్ట దానియందు నిరతిశయ స 

మాదరంబు గలదు నాదుచిత్తంబున । వినుము తద్విధంబు విస్తరింతు. 21 
ప్రతిపదార్థం: శాంతిమంతులు+ఐన= శాంతిగలవారగు; సౌమ్యులకున్‌= ప్రియమైన దర్శనం కలవారికి; ఏ+అది= 96; నిష్థ= 
ఆచరింపదగిన ధర్మమో; దానిఅందున్‌= ఆ ధర్మమునందు; నాదు చిత్తంబునన్‌= నా హృదయంలో; నిరతిశయ సమాదరంబు= 
అత్యధికమైన (ప్రీతి; కలదు= ఉన్నది; తద్విధంబున్‌= ఆ ధర్మప్రకారాన్ని; విస్తరింతున్‌= వివరించి చెప్పుతాను; వినుము= 
ఆలకించుము. 
= ६ శా «८ ~< లె 9 లె వా 5 పె ९८ గా దో ९८ నా 

తాత్సర్యం: 'శాంతిసంపన్నులై ప్రియదర్శనులైన వారికి ఎది పాటింపదగిన ధర్మంగా ఉన్నదో, ఆ ధర్మంపట్ల నా 
చిత్తం ఎనలేని ప్రీతి కలిగి ఉన్నది. ఆ ధర్మవిధాన మెట్టాంటిదో వివరిస్తాను వినుము. 


686 శ్రీనుదాం [८ మహాభారతము 


క  వినుతించిన నిందించిన । ననఘా! మనమున బ్రియంబు నప్రియమును లే 

కునికియు వ్రేసిన నైనను । గనలు వొడమమియు.' బ్రబుద్దగణ్యగుణంబుల్‌. 22 
ప్రతిపదార్హం: అనఘా!= పాపరహితుడా!; వినుతించినన్‌= పొగడినా; నిందించినన్‌= తెగడినా; మనంబునన్‌= చిత్తంలో; 
ప్రియంబున్‌= పతియు; అప్రియమునున్‌= అపీతియు; లేకునికియున్‌= లేకుండా ఉండటమున్నూ; |వ్రేసినన్‌+ఐనను= (ఒకరు 
తనను) కొట్టినప్పటికినీ; కనలు= కోపం; పొడమమియున్‌= కలగకుండా ఉండటమున్నూ; ప్రబుద్ద= జ్ఞానంకలవారియొక్క; గణ్య= 
గణించదగిన; గుణంబుల్‌= గుణాలుగా ఉన్నవి. 
తాత్సర్యం: కిల్బిషంలేని ధర్మరాజా! ఇతరులు తనను పొగడవచ్చును, లేదా తెగడవచ్చును. అట్టా చేసినా చిత్తంలో 
పీతిగానీ, అ ప్రీతిగానీ లేకుండా ఉండటం, అట్టాగే పరులు తనను కొట్టినా కోపం లేకుండా ఉండటం, జ్ఞానులైనవారి 
ఎన్నదగిన గుణాలుగా ఉన్నాయి. 
విశేషం: మానావమానాలు, స్తుతినిందలు కల్గినప్పుడు సామాన్యులు పొంగిపోవటమో, లేక (క్రుంగిపోవటమో జరుగుతూ ఉంటుంది. 
తన్నుకొట్టినవారిని తిరిగి కొట్టాలనిపిస్తుంది. కాని స్థిత ప్రజ్ఞాలైనవారు స్తుతి నిందలను సమానంగా భావిస్తారు. వారు (త్రిగుణాలకు 


sy ष) 


అతీతంగా ఉంటారు. కాబట్టి తనకు అపకారం చేసినవారికి (ప్రతీకారం చేయాలని అనుకోరు. 


७. ఒకటిగోరి దాని కుల్లంబు గందంగ । జాలి బడమి, యేమి సంభవించె 

నేని దాన దృప్తి నూనుట దప్పిన । పనికి వగవ కునికి భవ్యగుణము. 23 
ప్రతిపదార్థం: ఒకటి= ఒక వస్తువును; కోరి= అభిలషించి; దానికిన్‌= ఆ వస్తువుకొరకై; ఉల్లంబు= హృదయము; కందంగన్‌= 
తపించగా; జాలిన్‌+పడమి= విచారం పొందకుండా ఉండటం; ఏమి సంభవించెనేనిన్‌= ఏమి జరిగినా; దానన్‌= ఆ జరిగినదానివలన; 
न ఊనుట= తృప్తినొందటం; తప్పినపనికిన్‌= తప్పిపోయిన కార్యానికి; వగవక+ఉనికి= చింతించకుండా వుండటం; 
భవ్యగుణము= శ్రేష్టమైన గుణం. 
తాత్సర్యం: ఏదో ఒక వస్తువును కోరుకొని అది లభించకపోవటం వలన హృదయతాపానికి గురి అయి 
విచారించరాదు. తనకు మంచి జరిగినా, చెడు జరిగినా దానివలన తృప్తినొందాలి. తాను అనుకొన్నట్టు ఒక పని 
జరగలేదని చింతించకూడదు. ఇవే మేలైన గుణాలు. 
క హర్షంబును మానంబు 2 । మర్షము నపరాధమును సమదభావము ను 

త్మన్నాపకర్ష చింతలు । నార్షసమాచారమున నిరస్తగుణంబుల్‌. 24 
ప్రతిపదార్థం: హర్షంబును= సంతోషమూ; మానంబున్‌= అభిమానమూ; ఆమర్షమున్‌= అసహనమూ; అపరాధమును= తప్పిదమూ; 
సమదభావము= మదంతో గూడి ఉండటమూ; ఉత్కర్షఅపకర్ష చింతలు= ఎక్కువ, తక్కువతనాలను గూర్చిన విచారాలూ; 
ఆర్షసమాచారమునన్‌= బుషులకు చెందిన సమీచీనమైన ఆచారమునందు; నిరస్తగుణంబుల్‌= నిరసించబడిన గుణాలు అవుతున్నాయి. 
తాత్సర్యం: సంతోషం, అభిమానం, అసహనం, అపరాధం, మదించటం, తన గొప్పతనాన్ని గూర్చిగాని, లేక 
తక్కువతనాన్ని గూర్చిగాని చింతిస్తూ ఉండటమనేవి బుషులు విధించిన సదాచార పద్దతిలో నిరసించబడిన 
గుణాలుగా ఉన్నాయి. 
క అవమానమునకు( च्छ्य । డవు నమృతము ద్రావినట్ల యంచితసమ్మా 

నవిధికి నుద్వేగము బొం । దు విషంబున( బోలె శమరతు(డు మునినాథా! 25 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 687 


ప్రతిపదార్థం: మునినాథా!= ముని్రేష్టా!; శమరతు(డు= అంతరిం(ద్రియని గ్రహమునందు తత్సరుడైనవాడు; అవమానమునకున్‌= 
(తనకు జరిగే) అవమానంతో కూడిన కార్యానికి; అమృతము+త్రావినట్టు+అ= సుధ నాస్వాదించినట్టే; తృప్తుండు+అవున్‌= 
తృప్తిపొందినవాడు బౌతాడు; అంచిత= పూజితమైన; సమ్మానవిధికిన్‌= సత్కారంతో గూడిన పనికి; విషంబునన్‌+పోలెన్‌= 
విషంచేతవలె; ఉద్వేగమున్‌+సొందున్‌= వ్యాకులత్యాన్ని పొందుతాడు. 
తాత్సర్యం: మునిశ్రేష్ణా! అంతరింద్రియ నిగ్రహంకలవాడు తనకు అవమానం జరిగితే అమృతం (త్రాగినట్టుగా 
తృప్తి పొందుతాడు. సమ్మానం జరిగితే విషం (త్రాగినప్పుడు పొందినట్లు కలతను పొందుతాడు. సమ్మానం కావాలని 
కోరడు. అవమానం జరిగితే కలత చెంద డని తాత్సర్యం. 
క చుట్టము పగ యను భేదం । బెట్టిజనులవలనం దగుల దెల్లప్పుడు నె 

ప్పట్టున నద్దానను మది(। బుట్టదు సంతోష హాని బుద్దాత్మునకున్‌. 26 
ప్రతిపదార్థం: బుద్దాత్మునకున్‌= ఆత్మజ్ఞుడైనవాడికి; ఎట్టి జనులవలనన్‌= ఏ రకమైన (ప్రజలవలనగానీ; ఎల్లప్పుడున్‌= ఏ వేళనైనా; 
చుట్టము= బంధువు; పగ= శత్రువు; అను భేదంబు= అనే భేదబుద్ది; తగులదు= కలుగదు; ఏ+పట్టునన్‌= 9 పరిస్థితిలో నైనా; 
ఆ+దానను= ఆ భేదబుద్దివలన; మదిన్‌= హృదయంలో; సంతోషహాని= సంతోషానికి చెరుపు; పుట్టదు= సంభవించదు. 
తాత్సర్యం: ఆత్మతత్త్యం తెలిసినవాడికి ఏ విధమైన జనులను చూచినా ఎప్పుడైనా వీరు నావారు, వీరు శత్రువులు 
అనే భేదబుద్ది పుట్టదు. ఆ భేదభావం లేకపోవటం వలన ఏ పరిస్థితిలోనూ ఆయన చిత్తంలో సంతోషం లోపించదు. 


©. ఇంద్రియముల 7 హృదయంబు శాంతిసు । ०६००८ బొంద నిర్వికార వృత్తి 

యైనవాని పొందు మానితగతి దేవ । తలకు బొంద నరిది ధర్మనిరత!' 27 
ప్రతిపదార్థం: ధర్మనిరత!= ధర్మమునందు+ఆసక్తుడైనవాడా!; ఇం(ద్రియములన్‌= (శ్రోత్రంమొదలైన ఇంద్రియాలను; గెల్చి= 
జయించి; హృదయంబు= చిత్తం; శాంతిసుఖంబున్‌= శాంతివలనగలిగిన సుఖమును; పొందన్‌= చెందగా; + కారవృత్తి= ఏకారాలు 
లేని వర్తనముగలవాడు; ఐనవాని పొందు= అయినటువంటి వాడితో కలయిక; మానితగతిన్‌= పూజితమైన రీతిలో; దేవతలకున్‌= 
సురలకు; పొందన్‌+అరిది= పొందటానికి దుర్లభమై ఉన్నది. 

. దా శో తౌ 2 బా యా ఇం, షా దా 2 

తాత్సర్యం: ధర్మతత్సరుడవైన మునీంద్రా! గ్రోత్రాదులైన జ్ఞానేంద్రియాలను, పాదాదులైన కర్మేం(ద్రియాలను 
జయించిన వాడు హృదయంలో శాంతి పొందుతాడు. శాంతివలన వాడికి శాశ్యతసుఖం కలుగుతుంది. అప్పు 
డతడిలో ఏ విధమైన వికారాలూ కలగవు. అట్లాంటి వాడితో పూజితమైన పద్దతిలో చెలిమి సాధించటం దేవతలకు 
సైతం దుర్లభంగా ఉంటుంది”. 
క అని చెప్పె ననుడు(గుంతీ । తనయాగ్రజు( డాత్మ సమ్మదము( బొంద నదీ 

తనయునితో 'నెవ్వ( డభిల । జన ప్రియుడు సకలసత్వసమ్మతుణ' డనినన్‌. 28 
ప్రతిపదార్థం: అని చెప్పెన్‌+అనుడున్‌= ఈ రీతిగా చెప్పాడని అనగా; కుంతీతనయ+అగ్రజు(డు= ధర్మరాజు; ఆత్మ= చిత్తం; 
సమ్మదమున్‌+పొందన్‌= సంతసించగా; నదీతనయునితోన్‌= భీష్ముడితో; అఖిలజన(పియు(డు= సమస్తజనులకు పియమైనవాడు; 
సకలసత్యసమ్మతు(డు= సర్వ(ప్రాణులకు ఇష్టమైనవాడు; ఎవ్వ(డు?= ఎవడు?; అనినన్‌= అని అడుగగా. 
తాత్సర్యం: జైగీషవ్యుడు దేవలుడితో ఈ విధంగా చెప్పా'డని భీష్ము డన్నాడు. అది విని ధర్మరాజు సంతోషించాడు. 
ఆపై భీష్ముడిని “సమస్త జనులకు, సకల (ప్రాణులకు పియమైనవాడు ఎవడు?’ అని ప్రశ్నించగా. 


688 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


ఉగ్రసీన శ్రీకృష్ణసంవాద ప్రకారము (సం. 12-223-23) 
వ. అమ్మహాత్ముం డమ్మహీపతి కిట్లను. “నారదుని విషయంబుగా ఉగ్రసేనునకు( గేశవునకు సంవాదంబు గలిగె; 
నది నీ యడిగిన యర్ధంబు( దేటపటుచు; దాని నాకర్ణింపుము. 29 

ప్రతిపదార్థం: ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు; ఆ+మహీపతికిన్‌= ధర్మరాజునకు; ఇట్టు+ అనున్‌= ఈ విధంగా చెప్పాడు; 
నారదుని విషయంబుగాన్‌= నారదమునికి సంబంధించి; ఉగ్రసేనునకున్‌= ఉ(గ్రసేను డనబడే యాదవ విభునకు; కేశవునకున్‌= 
కృష్ణుడికి; సంవాదంబు= సంభాషణం; కలిగన్‌= సంభవించింది; అది= ఆ సంవాదం; నీ అడిగిన= నీవు ప్రశ్నించిన; అర్థంబున్‌= 
విషయాన్ని; తేటపణుచున్‌= స్పష్టం చేస్తుంది; దానిన్‌= ఆ సంవాదాన్ని; ఆకర్లింపుము= వినుము. 

తాత్సర్యం: మహాత్ముడైన భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: పూర్వం ఉగ్రసేనుడికీ, కృష్ణుడికీ నారదుడి 
విషయమై ఒక సంవాదం జరిగింది. ఆ సంవాదం నీవు అడిగిన విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. దానిని వివరిస్తాను. 
వనుము. 


క నరనాథ! యుగ్రసేను(డు । హరితో నిట్లనియె జనము లభివర్ణన త 

త్పరు లగుదురు నారదునెడ; । నరయయగ నత డంతవా(డదె? యంబుజనాభా!' 30 
ప్రతిపదార్థం: నరనాథ!= ధర్మరాజా!; ఉ(గ్రసేను(డు= ఉగ్రసేనవిభుడు; హరితోన్‌= కృష్ణుడితో; ఇట్ల్టు+అనియెన్‌= ఈ రీతిగా 
చెప్పాడు; నారదునెడన్‌= నారదుడిపట్ల్ట; జనములు= (ప్రజలు; అభివర్లన తత్సరులు= కీర్తించటంలో ఆసక్తికలవారు; అగుదురు= 
అవుతున్నారు అంబుజనాభా!= పద్మం నాభియందు గల కృష్ణా!; అరయయగన్‌= ఆలోచించగా; అత(డు= ఆ నారదుడు; 
అంతవా(డె?= అంత గొప్పవాడా? 
తాత్సర్యం: ధర్మరాజా! ఉగగ్రసేన మహారాజు శ్రీకృష్ణుడిని చూచి “ప్రజలు నారదుడిని ఎంతో ఘనంగా 
(ప్రశంసిస్తున్నారు. పద్మనాభా! నిజంగా నారదుడు ఆ ప్రశంసకు తగినంత గొప్పువాడేనా?” అని అడిగాడు. 


వ. అనుటయు నా కృష్ణుం డగ్గురుమతి కిట్లనియె. 31 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని అడుగగా; ఆ కృష్ణుండు= ఆ మాధవుడు; ఆ+గురుమతికిన్‌= ఆ దొడ్డబుద్దిగలవాడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా పలికాడు. 


తాత్సర్యం: ఉగ్రసేను డట్లా అడిగేసరికి శ్రీకృష్ణుడు మహామతిఅయిన ఆ రాజుతో ఇట్టా అన్నాడు: 


సీ, “శ్రుతము నాచారంబు నతిశయవంతంబు । छठ నహంకార మొక్కింతయేని 
లేదు, శీలము గడు లెస్స, వేషము నిర్వి । కారం, బమత్సర గర్వమదుండు, 
జననంబు( దపము దేజంబును బుద్దియు । వినయంబు నయమును విశ్రుతములు, 
ధైర్యంబు వచనమాధుర్యంబు శార్యదై । న్య క్రోధలోభ నిరాసకత్వ 


ఆ. మోజి యతనియందు నైజంబు; లీర్ష్యయు । నుద్ధతియు నసూయయును నవజ్ఞ 
యును నెటుంగ( డట్టి మునివరు నారదు । నఖిలజనులు( బొగడు టరుదె యధిప!” 32 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; అతనిఅందున్‌= ఆ నారదుడియందు; (శ్రుతమున్‌= విద్యయు; ఆచారంబున్‌= స(త్రవర్తనమూ; 
అతిశయవంతంబులు= ఆధిక్యం కలిగి ఉన్నాయి; ఎడన్‌= హృదయంలో; అహంకారము= గర్వం; ఒక్కింత ఏనిన్‌= లేశమైనా; 


శాంతిసర్వము ~ अ 689 


లేదు= ఉన్నది కాదు; శీలము= స్వభావం; కడున్‌= మిక్కిలి; లెస్ఫ= మేలైనది; వేషము= వస్రాద్యలంకారం; నిర్వికారంబు= 
వికారం లేనిది; అమత్సరగర్వమదు(డు= (అతడు) మాత్సర్యం, గర్వం, మదం లేనివాడు; జననంబు= పుట్టుకా; తపము= తపస్స్ఫూ; 
తేజంబును= ప్రకాశమూ; బుద్దియున్‌= మతీ; వినయంబున్‌= అడకువా; నయమును= నీతీ; విశ్రతములు= ప్రసిద్దములు; 
ధైర్యంబు= ధీరత్వం; వచనమాధుర్యంబు= మాటలలోని మధురత్వము; శాఠ్యదైన్య (క్రోధ లోభ నిరాసకత్వము= శఠత్వం, దీనత్వం, 
కోపం, పిసినితనం అను దోషములను నిరసించు స్వభావమును; ఓజ= ఉత్సాహము; అతనియందున్‌= ఆ నారదునిలో; 
నైజంబులు= స్వభావసిద్దములు; ఈర్హ్యయున్‌= ఓర్ప్వలేనితనము; ఉద్దతియున్‌= గర్వం; అసూయయునున్‌= గుణాలపై దోషదృష్టి, 
అవజ్ఞయునున్‌= తెగడికయు; ఎణుంగ(డు= తెలియనివాడు; అట్టిమునివరున్‌= అట్లాంటి మునిశ్రేష్టుడైన; నారదున్‌= 
నారదమునిం(ద్రుడిని; అఖిలజనులు= సమస్తప్రజలు; పొగడుట= స్తుతించుట; అరుదె?= అబ్బురమా? 


తాత్సర్యం: 'రాజా! నారదునిలో శాస్త్రజ్ఞానం, సదాచారం అధికంగా ఉన్నాయి. అతడి హృదయంలో ఇసుమంతైనా 
అహంకారం లేదు. అతడి శీలం చక్కనిది. వేషంలో ఏ విధమైన వికారమూ లేదు. అతడిలో మాత్సర్యం, గర్వం, 
మదం అనే దుర్గుణాలు లేవు. అతని పుట్టుక, తపస్సు, తేజస్సు, బుద్ది, వినయం, నీతి చాలా ప్రసిద్ది పొందాయి. 
అతడు ధీరత్వం, మధురమైన మాటలు కలవాడు. శఠత్వం, 65९80, కోపం, లోభం - అనే దుర్గుణాలను అతడు 
ఈసడించుకొంటాడు. అతడికి छन्द, గర్వం, అసూయ, తిరస్కారభావం - అనేవి తెలియవు. అట్లాంటి 
మునిశ్రేష్ణుడైన నారదుడిని జనులు కీర్తించటంలో ఆశ్చర్య మేమున్నది?” 


వ. అని చెప్పె నగ్గుణంబు ९९९ ప్రియకరంబులు, సకల సత్త్వ సమ్మతంబు' లనిన విని ధర్మ్శతనయుండు శంతను 
తనయుతో('గాలావయవ ప్రకారంబులును, యుగప్రమాణంబులును, భూతవిధంబులును 56806055" 
యని యడుగుటయు, నతండు 'శుకుం డడుగ వేదవ్యాస మునీశ్వరుండు సెప్పిన యర్ధంబులు నీయడిగిన 
యవియును మటియు ననేకంబులు(; గలవు సెప్పెద విను' మని యజ్ఞనపతి కిట్లనియె. 33 


ప్రతిపదార్థం: అని చెప్పెన్‌= అని వచించాడు; ఆ+గుణంబులు= ఆ గుణాలు; అఖిలపియకరంబులు= అందరికీ పియమును 
కలిగించేవి; సకలసత్త్యసమ్మతంబులు= సమస్త (ప్రాణులకు ఇష్టములైనవి; అనినన్‌+విని= అనగా ఆలకించి; ధర్మతనయుండు= 
ధర్మజుడు; శంతను తనయుతోన్‌= భీష్ముడితో; కాలావయవ (ప్రకారంబులును= కాలముయొక్క అంగములకు చెందిన విధానాలు; 
యుగప్రమాణంబులును= కృతయుగాదులైన యుగాలయొక్క కొలతలు; భూతవిధంబులున్‌= పృథివి మొదలైన పంచభూతాల 
విధానాలను; ఎటింగింపవే!= తెలుపవే!; అని అడుగుటయున్‌= అని (ప్రశ్నించగా; అతండు= ఆ భీష్ముడు; శుకుండు+అడుగన్‌= 
శుకయోగి (ప్రశ్నించగా; వేదవ్యాస మునీశ్వరుండు= వేదవ్యాసుడనే ముని శ్రేష్టుడు; చెప్పిన= వచించిన; అర్థంబులు= విషయాలు; 
నీ అడిగినవియును= నీవు ప్రశ్నించినవియును; మటణియున్‌= అంతేకాక; అనేకంబులు= పెక్కువిషయాలు; కలవు= ఉన్నాయి; 
చెప్పెదన్‌= చెబుతాను; వినుము+అని= ఆలకించుమని; ఆ+జనపతికిన్‌= ఆ రాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 


సమస్తప్రాణులకూ ఇష్టమైనవి” అని చెప్పేసరికి విని ధర్మరాజు భీష్ముడిని ०९ >>> యొక్క అవయవాలకు చెందిన 
విభాగాలను, కృతాదియుగాల (ప్రమాణాలను తెలియజెప్పు' మని అడిగాడు. అప్పుడు భీష్ముడు “పూర్వం శుకుడు 
ఈ విషయాలనే వేదవ్యాస మునిశ్యరుడిని అడిగాడు. ఆ మునీంద్రుడు చెప్పిన విషయాలు నీ వడిగినవే కాక 
ఇంకా ఆయన అనేక విషయాలు తెలియజేశాడు. వాటిని వివరిస్తాను విను” మని ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 


తాత్సర్యం: ఈ విధంగా కృష్ణుడు ఉగ్రసేనుడితో చెప్పాడు; “పై జెప్పిన గుణాలు అందరికీ ప్రియమైనవి. 


క అనఘు( బరాశరసూను స । వినయంబున( జేరి భక్తి వినతుం డై త 
త్రనయుండు బుద్ది సంప । ద్లను(డు శుకుం డిట్టు ९९००३०८ గౌరవనాథా! 34 


690 శ్రీనుదాం & మహాభారతము 


ప్రతిపదార్థం: కౌరవనాథా!= ధర్మరాజా!; అనఘున్‌= పాపరహితుడైన; పరాశరసూనున్‌= వ్యాసుడిని; తత్తనయుండు= అతడి 
కుమారుడు; బుద్ది సంపద్ధనుడు= ప్రజ్ఞావైభవంతో దొడ్డవాడూ అయిన; శుకుండు= శుకయోగి; సవినయంబునన్‌= వినయంతో; 
చేరి= సమీపించి; భక్తివినతుండు+ఐ= భక్తితో ప్రణమిల్లినవాడై; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: కౌరవాధిపతివగు ఓ ధర్మరాజా! పాపరహితుడూ, పరాశరుడి పుతుడూ అయిన వ్యాసుడిని ఒకసారి 
అతడి కుమారుడూ, బుద్దివైభవంలో పెద్దవాడూ అయిన శుకుడు వినయంతో సమీపించాడు. భక్తిభావంతో తండ్రికి 
నమస్కరించాడు. ఆ పైన ఇట్లా అన్నాడు: 
తే. 'కాలవిధములు భూతసంఘప్రకార । ములును లోనుగ నెటు(గంగ వలయు వాని 
బహులకారుణ్యసంపద పల్లవింప । నాకు నెటి(గింపవే మునినాథవర్య!' 35 
ప్రతిపదార్థం: మునినాథవర్య!= మునీం(ద్రులలో శ్రేష్టుడవైన వాడా!; కాలవిధములు= కాలముయొక్క (ప్రకారాలు; భూతసంఘ 
ప్రకారములును= భూతసమూహాల స్వరూపాలూ; లోనుగన్‌= మొదలుగ; ఎణుగంగవలయున్‌= తెలిసికొనాలి; బహులకారుణ్య 
సంపద= అత్యధికమైన దయావైభవము; పల్లవింపన్‌= విస్తరించగా; వానిన్‌= ఆ విషయాలను; నాకున్‌+ఎటి(గింపవే= నాకు 
తెలియజేయుమా! 
తాత్సర్యం: 'మునిశ్రేష్టా! కాలముయొక్క స్వరూపాలను, పంచభూతాల (ప్రకారాలు లోనుగా గల విషయాలను 
తెలిసికొనాలని అనుకొంటున్నాను. మెండైన కృప తొణికిసలాడగా నాకు ఆ విషయాలు తెలియజేయుము!' 
వ్యాసుడు శుకునకు( జెప్పిన కాలానయన నిరూపణము (సం. 12-224-6) 
వ. అనిన విని భరితాదరుండై వేదవ్యాస మునీశ్వరుం డమ్మహనీయున కిట్లనియె. 36 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= విని; వేదవ్యాస ముని+ ఈశ్యృరుండు= వేదవ్యాసమునివర్యుడు; భరిత+ఆదరుండు+ఐ= 
నిండిన ప్రేమకలవాడై; ఆ+మహనీయునకున్‌= పూజ్యాడైన ఆ శుకుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 
తాత్సర్యం: శుకు డా విధంగా అడిగేసరికి వేదవ్యాసుడు మిక్కిలి ఆదరంతో పూజనీయుడైన ఆ శుకుడిని చూచి 
ఇట్లా అన్నాడు. 
క 'కాలములకు భూతములకు । నాలంబనభూత మగు మహామహిమ( ర్తియా 
లీల వెలింగెడు నప్పర । మాలోకం బెందు నిష్క్రియాత్మక మయ్యెన్‌. 37 
ప్రతిపదార్థం: కాలమునకున్‌= రేయింబవళ్ళు మొదలైన కాలాలకు; భూతములకున్‌= పృథివి మొదలైన భూతాలకు; ఆలంబన 
భూతము+అగు= ఆధారమైన; మహామహిమన్‌= గొప్ప (ప్రభావంతో; (క్రియాలీలన్‌= కార్యరూపమైన విలాసంతో; వెలింగెడు= 
తేజరిల్లే; ఆ+పరమాలోకంబు= ఆ పరమతేజ స్వరూపం; ఎందున్‌= ఏ సందర్భంలో గానీ; నిష్రియాత్మకము= (క్రియాసంబంధం 
లేనిదిగా; అయ్యెన్‌= అయింది. 

* కాలాలకూ భూ తాలకూ ధా గొ (ప్ర భా తో य < లూ ८३६: 
తాత్సర్యం: కాలాలకూ, భూతాలకూ ఆధారమైన గొప్ప ప్రభావంతో ఒక తేజశ్ళక్తి పైకి అన్నిపనులూ చేస్తున్నట్లు 
భాసిస్తున్నది. కాని అది ఎప్పుడుగానీ ఏ విధమైన (క్రియతోనూ సంబంధం లేనిదిగానే ఉన్నది. 

వ. అది భావనీయంబు. 38 


ప్రతిపదార్థం: అది= ఆ తేజస్సు; భావనీయంబు= భావించదగి ఉన్నది. 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 691 


తాత్సర్యం: ఆ తేజోరూపమైన శక్తి మనస్సులో భావించటానికి యోగ్యమైనదిగా ఉన్నది. 
క, వినుము! నిమేషంబులు పదు । నెనిమిది యగు(గాష్ట; గాష్ట్ర లిరువదియుం దో 

డన పదియుం గళ; యటువది । యును మున్నూటు( గళలై ముహూర్తము నడచున్‌. 39 
ప్రతిపదార్థం: వినుము; పదునెనిమిది= అష్టాదశ సంఖ్యాకాలైన; నిమేషంబులు= నిముసములు; కాష్ట్రఅగున్‌= కాష్ట్ర అనబడుతుంది; 
ఇరువదియున్‌= ఇరవై; తోడన పదియున్‌= చేరిన పదియు, మొత్తం ముప్పది; కాష్టలు= इन्र" అనే కాలవిభాగాలు; కళ= 
కళ అనబడుతుంది; అణువదియును మున్నూరు కళలు+ఐ= మూడువందలా అరవై కళలు గలదై; ముహూర్తము= ముహూర్తమనే 
కాలభాగం; నడచున్‌= (ప్రవర్తిస్తుంది. 
తాత్సర్యం: ఆ సంగతి వివరిస్తాను వినుము. పదునెన్మిది నిమేషాలు ఒక “కాష్ట్ర అన్న కాలవిభాగ మవుతుంది. 
అట్లాంటి ముప్పది కాష్టలు ఒక छ అవుతుంది. మూడువందల అరవై కళలను ఒక ముహూర్తం అంటారు. 
తే. మూడు పదులు ముహూర్తముల్‌ మోహదూర! । యగు నహోరాత్ర; మట్టివి యన్ని గూడ 

మాస; మవి రెండు బుతు వను మహితసంజ్ఞ( । బర(గు; బుతువు లాటఖైన వత్సరము వత్స! 40 
ప్రతిపదార్థం: మోహదూర!= మోహానికి దూరమైనవాడా!; వత్స!= కుమారా!; మూ(డుపదుల్‌= ముప్పదైన; ముహూర్తముల్‌= 
ముహూర్తాలనే కాలవిభాగాలు; అహోరాత్రము అగున్‌= పవలు రేయి అవుతున్నవి; అట్టివి= ఆ అహోరా(త్రాలు; అన్ని= అంతే 
సంఖ్యగలవి, అనగా ముప్పది; కూడన్‌= కలియగా; మాసము= ఒక నెల జొతుంది; అవిరెండు= ఆ మాసాలు రెండు చేరిన; 
బుతువు+అను= బుతువు అనబడే, మహితసంజ్ఞన్‌= (్రేష్టమైన నామంతో; పర(గున్‌= ఒప్పుతుంది; బుతువులు= ఆ బుతువు 
లనబడే కాలవిభాగాలు; ఆణు+ఐనన్‌= ఆరు కూడితే; వత్సరము= ఒక సంవత్సరం అవుతుంది. 
తాత్సర్యం: మోహ మంటని ఓ కుమారా! ముస్రైముహూర్తాలు ఒక అహోరాత్ర మవుతుంది. ముప్పై అహోరా(త్రాలు 
ఒక మాస మవుతుంది. రెండుమాసాలు కలిస్తే ఒక బుతు వవుతుంది. ఆరు బుతువులు ఒక సంవత్సరం 
అవుతుంది. 


తే. అందు మూడేసి బుతువుల కయననామ । కంబు లగు; నుత్తరాఖ్య మొకండు దక్షి 
ణాభిధాన మొక్కటియు గుణాభిరామ! । యవి యహస్సును రాత్రియు ననగ బరు. 41 


ప్రతిపదార్థం: గుణ+అభిరామ!= గుణములచేత మనోహరమైనవాడా!; అందున్‌= ఆ బుతువులలో; మూ(డేసి= మూడు మూడైన; 
బుతువులకున్‌= బుతువులనబడే కాలవిభాగాలకు; అయననామకంబులు= అయనాలనే जः అగున్‌= ఉంటాయి; ఒకండు= 
ఒకటి; ఉత్తరాఖ్యము= ఉత్తరాయణ మనేది; ఒక్కటియున్‌= ఇంకొకటి; దక్షిణ+అభిధానము= దక్షిణాయనమనబడేది; అవి= 
ఆ ఉత్తరదక్షిణాయనాలు; అహస్సును= పవలును; రా(త్రియున్‌= రేయియును; అన(గన్‌+పర(గున్‌= అని చెప్పగా ఒప్పుతున్నాయి. 
తాత్సర్యం: సద్గుణాలచేత శోభిల్లే ఓ కుమారా! ఆ బుతువులలో మూడేసి బుతువులను అయన మంటారు. 
ఒక అయనానికి ఉత్తరాయణన మనీ, మరొక అయనానికి దక్షిణాయన మనీ పేర్లు. ఈ అయనాలు రెండింటినీ 
అహోరా(త్రాలు (రేయింబవళ్ళు) అనికూడా వ్యవహరిస్తారు. 

వ. అది యోగిజనుల నిర్దేశంబు. 42 
ప్రతిపదార్థం: అది= ఆ వ్యవహారం; యోగిజనుల= యోగమార్గంలో ఉన్న జనులయొక్క; నిర్దేశంబు= కథనం. 


తాత్సర్యం: యోగులు నిర్దేశించినట్టుగా = వ్యవహారం కాలానికి ఏర్పడింది. 


692 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


తే. అనఘ! యుత్తరదక్షిణాయనము లమ్మ । హాత్ము లగ్నియు ధూమంబు నండ్రు; మటియు 

వినుము! శుళ్లంబు( గృష్టంబు ననుట గలుగు । సుగతి కగతికి హేతువు ९०९०८ జేసి. 43 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; ఆ+మహాత్ములు= ఆ యోగులు; ఉత్తరదక్షిణ+అయనములు= ఉత్తరాయణ 
దక్షిణాయనాలను; అగ్నియున్‌= అగ్నిఅనీ; ధూమంబు= ధూమ మనీ; అం(డ్రు= అంటారు; మజియున్‌= ఇంకను; వినుము; 
సుగతికిన్‌= మంచిగతికి; అగతికిన్‌= దుర్గతికిని; హేతువులు= (ఆ అయనాలు) కారణాలు; అగుటన్‌+చేసి= కావటంవలన; 
శుక్లంబు= శుక్లమనీ; కృష్ణంబు= కృష్ణమనీ; అనుట= వ్యవహరించటం; కలుగున్‌= సంభవిస్తున్నది. 
తాత్సర్యం: పాపరహితుడా! యోగులు ఉత్తరాయణాన్ని 'అగ్ని' అనీ, దక్షిణాయనాన్ని द" మనీ కూడా అంటారు. 
అంతేకాక అందు మొదటిది సుగతి కలిగిస్తుంది కాబట్టి శుక్లమనీ, రెండవది దుర్గతి కలిగిస్తుంది కాబట్టి కృష్ణ 
మనీ వ్యవహరించటం కూడా కద్దు. 
క. నరుల నెలలు నే(డులు ८ कछु) । సురులకు దినము లగు నండ్రు సూరులు వరుసం 

బర(గు కృత త్రేతా ద్వా । పర కలియుగ వత్సరముల ०6८ దెలిపెదన్‌. 44 
ప్రతిపదార్థం: సూరులు= విద్వాంసులు; నరుల= మానవులయొక్క; నెలలు= మాసాలు; ఏ(డులు=_ సంవత్సరాలు; 
పితృసురులకున్‌= (క్రమంగా) పితరులకు, దేవతలకు; దినములు+అగున్‌+అం|డ్రు= దినము లవుతాయని చెప్పుతారు; వరుసన్‌= 
క్రమముగా; పర(గు= ఒప్పారు; కృత= కృతయుగం యొక్కయు; (త్రేతా= త్రేతాయుగం యొక్కయు; ద్వాపర ద్యాపరయుగం 
యొక్కయు; కలియుగ= కలియుగం యొక్కయు; వత్సరముల= సంవత్సరాల యొక్క; భంగిన్‌= |ప్రకారాన్ని; తెలిపెదన్‌= 
తెలియజేస్తాను. 
తాత్సర్యం: విద్వాంసు లైనవారు మానవులకు చెందిన నెలలు పితరులకు దినాల(క్రింద లెక్కింపబడతాయనీ, 
సంవత్సరాలు దేవతలకు దినాల(క్రింద పరిగణించబడతాయనీ అంటారు. అంటే మానవులకు ఒక్క నెల అయితే 
పితరులకు ఒక్క దినమవుతుంది. మానవులకు ఒక్క సంవత్సరమయితే దేవతలకు ఒక్క దినమవుతుందని భావం. 
ఇక కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని (క్రమంగా (ప్రవర్తించే ఆయా యుగాలకు చెందిన 
సంవత్సరాల వివరాలు తెలియజేస్తాను. 


వ. ఆకర్ణింపుము. 45 
తాత్సర్యం: వినుము; 
చతుర్యుగ సంవత్సర పరిమితి ప్రకారము (సం. 12-224-18) 


విబుధుల పండ్రెండు వేలేండ్లు సనునంత । నాలుగు యుగములు నోలి నడచు 
గృతయుగమ్మున కందు జతురంశకములు(, ద్రే। తకు మూడు పాళ్ళును, ద్వాపరంబు 
భాగద్వయంబున( బర్యవసిత మగు(; । గలియుగ మంశ మొక్కటన తీటు; 
నిబ్ధంగిపాళ్ళగు నిన్నియుగముల కం । బరయుగ్మ వసువార్థి పరిమితములు 


29 


తే. ఖద్వయర్తుగుణంబులు గగన యుగళ । వేద నేత్రంబులును నభోద్వితయకరసు 
ధాంశులును వచ్చు మున్నూటయటువదింట( । బెంప మానుషాబ్దంబులై పేర్చి యుండు. 46 


శాంతిసర్వము ~ अ 693 


ప్రతిపదార్థం: విబుధుల= దేవతలయొక్క; పండ్రెండు వేలేండ్డు= పం[డ్రెండువేల సంఖ్యగల సంవత్సరాలు; చనునంతన్‌= 
కడచినంతనే; ఓలిన్‌= (క్రమంగా; నాలుగు యుగములు= కృతత్రేతాదులైన నాలుగు యుగాలు; నడచున్‌= (ప్రవర్తిస్తాయి; అందున్‌= 
ఆ పండైెండువేల సంవత్సరాలలో; కృతయుగమ్మునకున్‌= కృతయుగానికి; చతురంశకములు= (పదింట) నాలుగుపాళ్ళు; 
త్రేతకున్‌= (త్రేతాయుగానికి; మూ(డుపాళ్ళును= మూడంశాలును జౌతాయి; ద్యాపరంబు= ద్యాపరయుగం; భాగద్వయంబునన్‌= 
రెండుపాళ్ళతో; పర్యవసితము= సమాప్తం; అగున్‌= జౌతుంది; కలియుగము= నాల్గవయుగం; అంశము+ఒక్కటైనన్‌= 
ఒక్కభాగంలోనే; తీణున్‌= సమాప్తమవుతుంది; ఈ+భంగిన్‌= ఈ రీతిగా; పాళ్ళు+అగు= భాగాలు అవుతున్న; ఇన్ని 
యుగములకున్‌= ఈ నాలుగు యుగాలకు; అంబరయుగ్మ వసువార్డి పరిమితములు= నాలుగువేల ఎనిమిది వందల సంవత్సరాల; 
ఖద్వయర్తు గుణంబులు= మూడువేల ఆరువందలు; గగనయుగళవేద నేత్రంబులును= రెండువేల నాలుగు వందలు; 
నభోద్వితయకర సుధాంశులును= పం[డ్రెండువందలును; వచ్చున్‌= సమకూరుతాయి; మున్నూట యరువదింటన్‌= మూడువందల 
అరువది అనే సంఖ్యతో; సపెంపన్‌= గుణించగా; మానుష+అబ్దంబులు+ఐ= మానవులకు చెందిన సంవత్సరాలై; పేర్చి ఉండున్‌= 
సపెంపొందిఉంటాయి. 

తాత్సర్యం: దేవతలకు చెందిన పం[డైెండువేల సంవత్సరాలు గడచేసరికి నాలుగు యుగాలు పూర్తి అవుతాయి. 

అందులో మొదటిదైన కృతయుగానికి పదింట నాల్లుభాగాలు, త్రేతాయుగానికి మూడుభాగాలు, ద్వాపరయుగానికి 

రెండుభాగాలు, కలియుగానికి ఒక్కభాగంగా కాలం విభక్తమయింది. 12000 లో పదింట నాల్గ్లవభాగం, 4800, 

మూడవభాగం 3600, రెండవ భాగం 2400, ఒకభాగం 1200 గా గ్రహించవలసి ఉంటుంది. ఈ సంఖ్యలను 

క్రమంగా 360తో గుణిస్తే మానుష లోకానికి చెందిన కృతయుగాదుల సంవత్సరాలు సిద్దిస్తాయి. 

విశేషం: అంబరయుగ్మ వసు వార్డులు అనే పదానికి సంఖ్యా గణన ప్రకారం 4800 అని అర్థం సిద్దిస్తుంది. అంబరం అంటే 

ఆకాశం - శూన్యమన్నమాట; యుగ్మమంటే రెండు, అంబరయుగ్మమన్న పదానికి రెండు సున్నలని అర్థం; వసువులు అష్టసంఖ్యాకులు 

కాబట్టి వసుశబ్లానికి ఎనిమిది అని అర్హం; వార్షి= సము(ద్రం - నాల్గు సముద్రాలు (ప్రసిధాలు కాన 5" అంటే నాల్గు సంఖ్య 
ల 2 2 2 ^ <> థ ^ 

అని అర్థం; 'అంకానాం వామతో గతిః' అన్నట్టు అంకెలను ఎడమవైపుకు లెక్కించాలి. ఇట్టా లెక్కిస్తే 4800 అనే సంఖ్య వస్తుంది. 

తక్కినవిగూడా ఇట్లానే అన్వయించుకోవాలి. 

ఖద్వయర్తుగుణంబులు= ఖద్వయం= రెండు సున్నలు బుతువులు 6, గుణములు 3= మొత్తం 3600 - 

గగనయుగళ వేదనేత్రంబులు= గగనయుగళ= రెండు సున్నలు, వేదాలు= 4, నేత్రాలు 2= మొత్తం 2400 - 

నభోద్వితయకర సుధాంశులును= నభోద్వితయం= రెండుసున్నలు, కరములు2 , సుధాంశుడు= చంద్రుడు= ఒకటి - మొత్తం 

1200 - వీటిని 360తో పెంచగా వచ్చేసంఖ్యలను (గ్రంథకర్తే తరువాత వివరిస్తాడు. 

వ. ఇట్లుకృతయుగంబునకు( బదియేడు లక్షలు ఇటువది యెనిమిది వేలును, ద్రేతాయుగంబునకు( బండ్రెండు 
లక్షలు దొంబదియాటువేలును, ద్వాపరంబునకు నెనిమిది లక్షలు నటువది నాలుగువేలును, 
గలియుగంబునకు నాలుగు లక్షలు ముప్పది రెండు వేలును మనుష్య వత్సరంబు లయ్యె; నిందులోన 
సంధ్యలును, సంధ్యాంశంబులు ననుపేళ్లం గొంతేసి కాలంబు సెల్లు. 47 

ప్రతిపదార్థం: ఇట్టు=- ఈ రీతిగా; కృతయుగంబునకున్‌= కృతయుగానికి; పదియేడులక్షలు ఇరువది ఎనిమిదివేలును= 4800 

Xx 360= 17 28000 సంఖ్యగల సంవత్సరాలు, త్రేతా యుగానికి, పండ్రెండు లక్షలు తొంబదియాటువేలును= 3600x 360= 

12 96000 సంఖ్య గల సంవత్సరాలు, ద్వాపరంబునకున్‌= ద్వాపరయుగానికి, ఎనిమిదిలక్షలు ७७८००२6 5१०९०7९ వేలును= 2400 


ॐ 360= 864000 సంఖ్యగల సంవత్సరాలును; కలియుగంబునకున్‌= కలియుగానికి; నాలుగు లక్షలు ముప్పదిరెండువేలును= 
1200 x 360= 432000 సంఖ్యగల సంవత్సరాలును; మనుష్యవత్సరంబులు= మానవసంవత్సరాలు; అయ్యెన్‌= అయాయి; 


694 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


ఇందులోనన్‌= ఈ సంవత్సరాలలో; సంధ్యలును= సంధ్యలనియు; సంధ్యాంశంబులున్‌= సంధ్యాంశములనియు; అనుపేళ్ళన్‌= 

అనబడు నామములతో; కొంతేసికాలంబు= కొంతపరిమాణానికి చెందిన సమయం; చెల్లున్‌= గతిస్తుంది. 

తాత్సర్యం: ఇట్లా లెక్కిస్తే మానవలోకానికి చెందిన కాల విభాగంలో కృతయుగానికి 17,28,000, తేతాయుగానికి 

12,96,000, ద్యాపరయుగానికి 8,64,000, కలియుగానికి 4,32,000 సంవత్సరాలు వస్తాయి. ఇందులో 

కొంతకాలం సంధ్యలనీ, సంధ్యాంశాలనీ వ్యవహరించబడుతుంది. 

క క్రమమున సంధ్యలు సంధ్యాం । శములు ననం బర(గు బుత్ర! సకలయుగాద్యం 
తములును యుగయుగమునకుం । దమలో నవి సరియ కాలతత్త్వం బరయన్‌. 48 

ప్రతిపదార్థం: పుత్ర!= వత్సా!;; సకలయుగ+ఆద్యంతములును= సమస్తయుగాల మొదటిభాగాలును, చివరిభాగాలును; 

క్రమమునన్‌= (క్రమంగా; సంధ్యలు= సంధ్యలనీ; సంధ్యాంశములు= సంధ్యాంశాలు; అనన్‌= అనగా; పర(గున్‌= ఒప్పారుతాయి; 
కాలతత్త్యంబు= కాలస్వభావం; అరయన్‌= పరిశీలించగా; యుగయుగమునకున్‌= యుగయుగానికీ; అవి= ఆ సంధ్యాసంధ్యాంశాలు; 
తమలోన్‌= తమయందు; సరియ= సమానంగానే ఉంటాయి. 

తాత్సర్యం: కుమారా! అన్ని యుగాల ఆద్యంతభాగాలను సంధ్యలనీ, సంధ్యాంశాలనీ అంటారు. కాలతత్త్యాన్ని 

బట్టి పరిశీలిస్తే యుగయుగానికీ ఈ సంధ్యా సంధ్యాంశాలు సమంగానే ఉంటాయి. 

వ. అది యెట్లంటేని దేవసంఖ్యం జెప్పెద. 49 

ప్రతిపదార్థం: అది= ఆ వివరం; ఎట్టు+అంటివి+ఏనిన్‌= ఎట్టా అంటే; దేవసంఖ్యన్‌= దేవతలకాలమానాన్ని అనుసరించి; చెప్పెదన్‌= 

చెప్పుతాను. 

తాత్సర్యం: ఆ సంధ్యలు, సంధ్యాంశాల వివరం ఎట్టా అంటే దేవతల కాలమానానుసారం వివరిస్తాను. 

క నన్నూటులు మున్నూటులు । నిన్నూటులు నూటులును మహితవర్షము ల 
య్యన్ని యుగములకును గ్రమా । సన్నత సంధ్యలను వాని సంధ్యాంశములన్‌. 50 

ప్రతిపదార్థం: ఆ+అన్ని యుగములకునున్‌= ఆ సమస్త యుగాలకు; సంధ్యలను= సంధ్యాకాలాలలోనూ; వాని సంధ్యా+అంశములన్‌= 

ఆ యుగాల సంధ్యాంశముల కాలంలోనూ; క్రమ+ఆసన్నతన్‌= వరుసగా; నన్నూణులు= నాల్లువందలు; మున్నూణులు= 

మూడువందలు; ఇరు+నూరులు= రెండు వందలు; నూణులును= ఒక వందసంవత్సరాలును; మహిత వర్షములు= పూజితమైన 

సంవత్సరాలుగా ఉన్నాయి. 

తాత్సర్యం: కృతాది సర్వయుగాలకూ సంధ్యలలోనూ, సంధ్యాంశాలలోనూ (క్రమంగా దేవతలకాలమానం (ప్రకారం 

నాలుగువందల సంవత్సరాలూ, మూడువందల సంవత్సరాలూ, రెండువందల సంవత్సరాలూ, వంద సంవత్సరాలూ 

లెక్కకు వస్తాయి. 

విశేషం: వీటిని మానుషకాలానికి అనుగుణంగా లెక్కించటానికి 360 సంఖ్యతో గుణించితే సరిపోతుంది. 

వ. ఇట్లు కృతయుగంబునకు సంధ్య లక్షయునలువదినాలుగువేలు, దాని సంధ్యాంశంబు నంతియ; త్రేతకు 
సంధ్య లక్షయు నెనిమిది వేలు; దాని సంధ్యాంశంబు నంతియ; ద్వాపరంబునకు సంధ్య డెబ్బదిరెండువేలు; 
దాని సంధ్యాంశంబు నంతియ; కలియుగంబునకు సంధ్య ముప్పదియాటువేలు; దాని సంధ్యాంశంబు 
నంతియ; యివి మానుష వత్సరంబులు. 51 


శాంతిసర్వము ~ పంచనూశ్వాసము 695 


ప్రతిపదార్థం: ఇట్ల్టు= ఈ రీతిగా; కృతయుగంబునకున్‌= కృతయుగానికి; సంధ్య= సంధ్యాకాలం; లక్షయు నలువది నాలుగు 
వేలు= 1,44,000 సంవత్సరాలు; దాని సంధ్యా+అంశంబున్‌= € కృతయుగానికి చెందిన సంధ్యాంశకాలం కూడా; అంతియ= 
అంతే; (త్రేతకున్‌= (త్రేతాయుగానికి సంధ్య= సంధ్యాకాలం; లక్షయు నెనిమిదివేలు= 1,08,000 సంవత్సరాలు; దాని 
సంధ్యా+అంశమున్‌= ఆ తేతాయుగానికి చెందిన సంధ్యాంశకాలం కూడా; అంతియ= అంతే; ద్వాపరంబునకున్‌= ద్వాపరయుగానికి; 
సంధ్య= సంధ్యాకాలం; డెబ్బదిరెండువేలు= 72,000 సంవత్సరాలు; దాని సంధ్యా+అంశంబున్‌= € ద్వాపరయుగానికి చెందిన 
సంధ్యా+అంశకాలం కూడా; అంతియ= అంతే; కలియుగంబునకున్‌= కలియుగానికి; సంధ్య= సంధ్యాకాలం; ముప్పది+ఆయువేలు= 
36,000 సంవత్సరాలు; దాని సంధ్యా+అంశంబున్‌= ఆ కలియుగానికి చెందిన సంధ్యాంశకాలం కూడా; అంతియ= అంతే; ఇవి= 
ఈ చెప్పినవి; మానుష వత్సరంబులు= మానవలోకానికి చెందిన సంవత్సరాలు. 

తాత్సర్యం: (దేవతావత్సరాలను 360తో గుణిస్తే మానుష వత్సరాలు వస్తాయి. ఆ విధంగా గుణించగా) 
కృతయుగానికి సంధ్య, సంధ్యాంశం - ఒక లక్ష నలభై నాలుగువేల మానుష సంవత్సరాల కాలమవుతుంది. 
త్రేతాయుగానికి ఒకలక్ష ఎనిమిదివేల సంవత్సరాల సమయ మవుతుంది. ద్యాపరయుగానికి డెబ్బైరెండువేల 
సంవత్సరాల సమయ మవుతుంది. కలియుగానికి ముప్పదియారువేల సంవత్సరాల కాలం పడుతుంది. 


క వరుసంగృత త్రేతా ద్వా! పర కలియుగముల( దపంబు భవ్యజ్ఞాన 

స్పురణము యజనము దోషా । దరమును మానవులకుం బ్రధానత( గలుగున్‌. 52 
ప్రతిపదార్థం: మానవులకున్‌= మనుష్యులకు; (ప్రధానతన్‌= ముఖ్యంగా; కృత= కృత యుగంలోనూ; (త్రేతా= త్రేతాయుగంలోనూ; 
ద్వాపర= ద్వాపరయుగంలోనూ; కలియుగములన్‌= కలియుగంలోనూ; వరుసన్‌= (క్రమంగా; తపంబు= తపస్సు; భవ్యజ్ఞానస్సురణము= 
ఢ్రేష్టమైన జ్ఞానంయొక్క ప్రకాశం; యజనము= యజ్ఞక్రియ; దోషాదరమును= దోషాచరణంపై పీతియు; కలుగున్‌= సంభవిస్తాయి. 

. कि గా లో ५५ ^ తౌ లో జా ™ సూ ర్త, 

తాత్సర్యం: మనుష్యులకు ముఖ్యంగా కృతయుగంలో తపస్సు, (త్రేతాయుగంలో శ్రేష్టమైన జ్ఞానస్ఫూర్తీ 
ద్వాపరయుగంలో యజ్ఞం చేయటం, కలియుగంలో దోషాచరణమూ - స్వభావంగా సంభవిస్తుంటాయి. 
క న్యాయంబులు, ధర్మంబులు, । నాయువులు(, దనూబలములు నంతంతకు వ 

త్వా! యెంతయు( ९56००८०० ద్రే। తాయుగము' దొడంగి మనుజతతి కరయంగన్‌. 53 
ప్రతిపదార్థం: వత్సా!= కుమారా!; మనుజతతికిన్‌= మానవసమూహానికి; అరయంగన్‌= పరిశీలించగా; త్రేతాయుగమున్‌+తొడంగి= 
త్రేతాయుగం మొదలుకొని; న్యాయంబులున్‌= న్యాయవిధానాలు; ధర్మంబులు= ధర్మాచరణలు; ఆయువులున్‌= 28:55 కాలాలు; 
తనూబలములున్‌= శరీరబలాలు; అంతంతకున్‌= అంతకంతకు; ఎంతయున్‌= మిక్కిలిగా; తణు(గున్‌= తగ్గిపోతాయి. 
తాత్సర్యం: కుమారా! పరిశీలించి చూస్తే మానవాళికి (తేతాయుగంనుండీ న్యాయం, ధర్మం, ఆయువు, శరీర 
పటుత్వం - ఇవి అంతకంతకూ ఎంతగానో తరిగిపోతాయి. 


తే, ఆ యుగంబులు నాల్గు మహాయుగంబు । నాగ జను దత్సహస్రంబు నలువ పగలు 
దాని కొల(దియ రేయును దీని నెటు(గు । ప్రాఢ జనములు సు మృ్మహోరాత్ర విదులు. 54 


ప్రతిపదార్థం: ఆ యుగంబులు నాల్లు= ఆ నాలుగు యుగాలూ; మహాయుగంబునాగన్‌= ఒక మహాయుగం అనగా; చనున్‌= 
ప్రవర్తిల్లుతుంది; తత్సహ(స్రంబు= ఆ మహాయుగాలు వెయ్యి; నలువ పగలు= (బ్రహ్మకు ఒక పగటికాలం; రేయును= రా(త్రియును; 
దానికొలందియ= అంతే పరిమాణం కలిగిఉంటుంది; దీనిన్‌= ఈ కాల విభాగాన్ని; ఎణుగు= తెలిసికొను; (ప్రాఢజనములు= 
వివేకంగల మానవులు; అహోరా(త్ర విదులు సుమ్ము!= అహోరా(త్రాలను తెలిసికొన్న వారు సుమా! 


696 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


తాత్సర్యం: కృతాదులైన నాలుగు యుగాలూ కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. అట్లాంటి వెయ్యి మహాయుగాలు 
(బ్రహ్మకు ఒక పగటి కాల మవుతుంది. రా(త్రి కాలం కూడా అంతే. ఈ విధమైన (బ్రహ్మ పగలు - రేయి 
కాల(క్రమాన్ని తెలిసికొన్న పండితులే అహోరా(త్రవేత్త లనబడతారు. 
తే. అత(డు రాత్రి నిద్రించు; నిద్రావసరమ । ప్రళయ మగు లోకములకు; ప్రభాత మగుడు 

మేలుకను; దివమున భూతజాలసృష్టి । పరత( బొందు(బర్యాయ మిప్పాట[ జెల్లు.' 55 
ప్రతిపదార్థం: అతడు= ఆ (బ్రహ్మ; రాత్రి= రాత్రివేళ; నిద్రించున్‌= నిద్రిస్తాడు; నిద్రా+అవసరము= ఆ నిద్రించే సమయమే; 
లోకములకున్‌= (ప్రపంచాలకు; ప్రళయము+అగున్‌= విలయకాల మవుతుంది; ప్రభాతము+అగుడున్‌= తెల్లవారగానే; మేలుకనున్‌= 
ఆ (బ్రహ్మ మేల్కొంటాడు; దివమునన్‌= ఆ పగటివేళ; భూతజాలసృష్టిపరతన్‌= (ప్రాణి సమూహాన్ని సృష్టి చేయటంలో ఆసక్తతను; 
పొందున్‌= చెందుతాడు; ఈ+పాటన్‌= ఈ రీతిగా; పర్యాయము= (క్రమం; చెల్లున్‌= (ప్రవర్తిస్తుంది. 
తాత్సర్యం: ఆ [బ్రహ్మ రాత్రివేళ నిద్రిస్తాడు. అతడు నిద్రించేసమయమే లోకాలకు ప్రళయకాలం. (ప్రభాతం 
కాగానే అతడు మేలుకొంటాడు. పగటివేళలో (ప్రాణికోట్ల సృష్టికి పూనుకొంటాడు. ఈ [క్రమపద్దతి ఇట్లాగే సాగిపోతూ 
ఉంటుంది”. 
వ. అని వెండియు. 56 
ప్రతిపదార్థం: అని= ఇట్టా చెప్పి; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: వ్యాసుడు ఇట్లా చెప్పి మళ్ళీ ఈ రీతిగా అన్నాడు. 
ख. “అనఘ! బ్రహ్మంబు దేజోమయంబు శుక్ల । మగ్రభాసిత మెద్దాని యతుల సార 

రసము విశ్వంబు నది యహర్మహితకాల । బుద్దమై చేయు బహువిధ భూతసృష్టి 57 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితా!; (బ్రహ్మంబు= (బ్రహ్మం; తేజోమయంబు= కాంతితో నిండినది; శుక్లము= ధవళమైనది; 
అగ్రభాసితము= ముందు (ప్రకాళించేది; విశ్య్వంబున్‌= (ప్రపంచం; ఏ+దాని= ఏ దానియొక్క; అతులసారరసము= సాటిలేని 
సారాంశమో; అది= ఆ (బ్రహ్మం; అహర్మహితకాల బుద్దము+ఐ= అహస్సు అనే పూజ్యమైన కాలంలో మేల్కాంచినదై; బహువిధ 
భూతస్ఫృష్టి= నానావిధాలైన భూతాల సృష్టిని; చేయున్‌= చేస్తుంది. 
తాత్సర్యం: 'పాపరహితుడవైన ఓ శుకా! (బ్రహ్మం తేజోమయం, అది శుక్లం. అన్నింటికంటె ముందు (ప్రకాశించేది. 
ఈ విశ్వమంతా ఆ (బ్రహ్మముయొక్క సారాంశమే. ఆ (బ్రహ్మమే అహఃకాలంలో మేలుకొని నానావిధ 
భూతసంచయాన్ని సృష్టిస్తుంది. 
వ. తతకారం బెట్టి దనిన: నమ్మహనీయతత్త్వంబు వలన. 58 
ప్రతిపదార్థం: తద్‌= ఆ (బ్రహ్మముయొక్క; (ప్రకారంబు= స్వరూపం; ఎట్టిది+అనినన్‌= ఏ విధమైనది అనగా; ఆ+మహనీయ= 
ఆ పూజనీయమైన; తత్త్యంబువలనన్‌= తత్త్యంనుండి. 
తాత్సర్యం: ఆ (బ్రహ్మస్వరూపం ఎట్లాంటి దంటే - పూజనీయమైన ఆ (బ్రహ్మ తత్త్యంనుండి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 697 


©. విను! మహన్మనోగగన పవనానల । సలిల భూము లన(గ సంభవించు 

మహిత విభవములు గ్రమంబున నేడు । రూపములు జన్యజనకభావ మొంది. 59 
ప్రతిపదార్థం: విను= వినుము; మహత్‌= మహత్ర్తత్త్యం; మనః= మనస్సు; గగన= ఆకాశం; పవన= వాయువు; అనల= అగ్ని; 
సలిల= జలం; భూములు= పృథివి; అన(గన్‌= అనగా; మహిత విభవములు= పూజితమైన విభవం గలవి అగు; ఏడురూపములు= 
సప్తరూపాలు; (క్రమంబునన్‌= వరుసగా; జన్యజనకభావము= పుట్టేది, పుట్టించేది అనే భావాన్ని; ఒంది= పొంది; సంభవించున్‌= 
కలుగుతాయి. 
తాత్సర్యం: మహత్తు, మనస్సు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి - అనే ఈ ఏడు రూపాలు గొప్ప 
వైభవం కలిగి క్రమంగా జన్యజనక భావంతో ఉదయిస్తున్నాయి. అంటే, (బహ్మతత్త్యంనుండి మొదట మహత్తత్యం 
పుడుతుంది. దానినుండి మనస్సు, మనస్సునుండి ఆకాశం, ఆకాశంనుండి వాయువు, వాయువు నుండి అగ్ని, 
అగ్నినుండి జలం, జలమునుండి పృథ్వి - ఇట్లా (క్రమంగా పుట్టుతున్నాయి. మహదాదిక మైన సప్తరూపాలకు 
మూలం (బ్రహ్మమే. 
విశేషం: “ఆత్మన ఆకాశ సంభూతః, ఆకాశా ద్వాయుః వాయో రగ్నిః, అగ్నే రాపః, అద్భ్యః పృథివీ” ఇత్యాది (శ్రుతివచనం కూడా 
పంచభూతాల ఉత్పత్తిక్రమాన్ని ఇట్లాగే వివరించింది. 
క క్రమయ్మక్తిని శబ్దస్ప । ర్వములును రూపరసగంధ సద్దావములుం 

fr ర భు 
దమ గుణములుగా నాకా । శము మొదలగు భూతములు ప్రశస్తి వహించున్‌. 60 


ప్రతిపదార్థం: ఆకాశము మొదలగు= ఆకాశాదులైన; భూతములు= ఐదు భూతాలు; (క్రమయుక్తిని= (క్రమయోగంతో; 
శబ్దస్సర్శ్భములును= శబ్దం, స్పర్శము; రూపరసగంధ సద్భావములన్‌= రూపం, రసం, గంధం ~ అనే సత్ప్సదార్ధాలు; 
తమగుణములుకాన్‌= తమతమ గుణాలుగా; (ప్రశస్తిన్‌= విఖ్యాతిని; వహించున్‌= కలిగి ఉన్నాయి. 
తాత్సర్యం: పంచభూతాలలో (క్రమంగా ఆకాశం శబ్దమనే గుణంతోనూ, వాయువు స్పర్భమనే గుణంతోనూ, తేజస్సు 
రూపమనే గుణంతోనూ, జలం రసమనే గుణంతోనూ, పృథివి గంధమనే గుణంతోనూ (ప్రశస్తి వహిస్తున్నాయి. 
క్ర నరనుత! విను మీ సప్త । స్వరూపములు పురుషులండ్రు సంయమివరు; లీ 

పురుషులు గూడిన సృష్టికి । వెరవరు లది సంఘటిలదు వేర్చడిరేనిన్‌. 61 
ప్రతిపదార్థం: నరనుత!= మనుజులచేత నుతించబడినవాడా!; వినుము= ఆలకించుము; సంయమివరులు= మునీం|ద్రులు; 
ఈ సప్తస్వరూపములు= పై జెప్పబడిన ఏడురూపాలు; పురుషులు+అం|డ్రు= పురుషులు అని చెప్పుతున్నారు; ఈ పురుషులు= 
మహదాది పురుషులు; కూడినన్‌= కలిసినచో; సృష్టికిన్‌= సృష్టికార్యం చేయటానికి; వెరవరులు= ఉపాయశాలు లగుతున్నారు; 
వేర్చడిరేనిన్‌= కలవకుండా విడివిడిగా ఉంటే; అది= ఆ సృష్టి; సంఘటిలదు= సంభవించదు. 
తాత్సర్యం: జనస్తుతుడవైన ఓ శుకా! వినుము. మునీం|ద్రులు పై 
వ్యవహరిస్తున్నారు. వారు తమలో తాము కూడితే సృష్టికార్యం సిద్దిస్తుంది. కూడకుండా ఉంటే సృష్టి జరగదు. 


~> 


పై చెప్పిన సప్త స్వరూపాలను పురుషులు అని 
©> 


వ. 8&ु ककन గలిగి. 62 


ప్రతిపదార్థం: ఇట్టి= ఈ విధమైన; మహిమకలిగి= ప్రభావం కలిగి. 


698 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: ఈ విధమైన ప్రభావంతో కూడి. 
క తేజోరూపము బ్రహ్మము । ప్రాజాపత్యం బన(గ బరగి పురుషుడు 

ద్లాజిష్టు సత్యనిత్యా । వ్యాజమహిమ వెలు(గుచుండు నకలంకమతిన్‌. 63 
ప్రతిపదార్హం: పురుషు(డు= పైన పేర్కొనబడిన పురుషుడు; తేడోరూపము= తేజస్స్యరూపం, (బ్రహ్మం; ప్రాజాపత్యంబు అన(గన్‌= 
(బ్రహ్మమనీ, (ప్రాజాపత్యమనీ అనగా; పరణగి= ఒప్పి; ఉద్రాబిష్ణు సత్యనిత్యావ్యాజమహిమన్‌= ప్రకాశీలమైన సత్యం, నిత్యం, 
వ్యాజరహితం అయిన (ప్రభావంతో; అకలంకమతిన్‌= నిర్మలమైన బుద్దితో; వెలుగుచుండున్‌= భాసిస్తూ ఉంటుంది. 
తాత్సర్యం: ఆ పురుషుడు తేజోరూపమనీ, (బ్రహ్మమనీ, ప్రాజాపత్యమనీ వ్యవహరించబడుతున్నాడు. అంతేకాక 
నిర్మలమైన మతి గలిగి సదా ప్రకాశించే సత్యమూ, నిత్యమూ అయిన మహిమతో ప్రకాశిస్తూ ఉంటాడు. 
క వ్యాపకు(డు స్రష్ట బ్రహ్మ ప్ర । జాపతినా( బరి నిత్యసత్యాత్మ త్వో 

ద్దీపితు(డై పురుషు(డు ని । ర్లేపు( డనిర్దేశముం గలిగి వెలు(గొందున్‌. 64 
ప్రతిపదార్థం: పురుషు(డు= పురుషశబ్దవాచ్యుడైన అతడు; వ్యాపకుడు, (స్రష్ట, (బ్రహ్మ, (ప్రజాపతినాన్‌= వ్యాపకుడని, (స్రష్ట అనీ, 
(బ్రహ్మ అనీ, ప్రజాపతి అనీ అనగా; उठती ఒప్ఫారి; నిత్య సత్యాత్మత్వ+ఉద్దీపితుడు+ఐ= శాశ్యతం, సత్యం అయిన 
ఆత్మభావంచేత |ప్రకాశించినవాడై; నిర్లేపుడు= సంగం లేనివాడై; అనిర్దేశమున్‌= ఇట్టిదని నిర్లేశించటానికి వీలుగాని భావమును; 
కలిగి= వహించి; వెలు(గొందున్‌= (ప్రకాశిస్తూ ఉంటాడు. 
తాత్సర్యం: ఆ పురుషుడినే వ్యాపకుడనీ, (స్రష్ట అనీ, బ్రహ్మ అనీ, ప్రజాపతి అనీ అంటారు. అతడు నిత్యమూ, 
సత్యమూ అయిన ఆత్మభావంతో (ప్రకాశిస్తుంటాడు. మరియు సంగంలేనివాడై, ఏ విధమైన నిర్దేశం లేక 
వెలుగొందుతూ ఉంటాడు. 
క సురసంయమి గరుడోరగ । నరకిన్నర గిరి సరిద్వన పయోధుల( ద 

త్మరణీయములం జేయుం । బురుషు(డు దివ్యాంతరంగమున( దలంచి సుతా! 65 


ప్రతిపదార్థం: సుతా!= కుమారా!; పురుషు(డు= పూర్యోక్తుడైన ఆ పురుషుడు; దివ్య+అంతరంగమునన్‌= దివ్యమైన హృదయంలో; 
తల(చి= సంకల్పించి; సుర= దేవతల యందును; సంయమి= మునులయందును; గరుడ= గరుడుల యందును; ఉరగ= 
పన్నగుల యందును; నర= మానవుల యందును; కిన్నర= కిన్నరుల యందును; గిరి= పర్వతాల యందును; సరిత్‌= 
నదులయందును; వన= అరణ్యాల యందును; పయోధులన్‌= సము(దాలయందును; తత్కరణీయములన్‌= ఆయా కార్యాలను; 
చేయున్‌= చేస్తాడు. 

తాత్సర్యం: కుమారా! ఆ పురుషుడు తన దివ్యమైన హృదయంలో తలచుకొని దేవతలు, ९०००८०९०, గరుడులు, 
ఉరగులు, నరులు, కిన్నరులు, పర్వతాలు, నదులు, అడవులు, సాగరాలు - వీటిలో సురాదులు చేయదగిన ఆయా 
కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటాడు. 

వ. ఇట్లు గలిగి వర్తిలుచున్న లోకంబులందు. 66 


ప్రతిపదార్హం: ఇట్లు గలిగి= ఈ రీతిగా సంభవించి; వర్తిలుచున్న= (ప్రవర్తిస్తున్న; లోకంబులందున్‌= (ప్రపంచాలలో. 


తాత్సర్యం: ఈ విధంగా సంభవించి నడుస్తున్న లోకాలలో. 


శాంతిసర్వము ~ अ 699 


©. పారుషంబు సూవె ఫలదమందురు కొంద । అనఘ! దైవ మిచ్చు నంద్రు కార్య 

ఫలము కొంద టిల్ల ఫలము భూతస్వభా । వంబ యండ్రు గొంద టిమితతేజ! 67 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; అమితతేజ!= అత్యధిక తేజం కలవాడా!; కొందణు= కొంతమంది; పౌరుషంబు సూవె= 
పౌరుషమేకదా; ఫలదము= ఫలమిచ్చేది అని; అందురు= చెప్పుతారు; కొందణు= మరికొంతమంది; కార్యఫలము= చేసేపనులయొక్క 
ఫలాన్ని; దైవము= ఏధి; ఇచ్చునండ్రు= ఇస్తుందంటారు; కొందణు= ఇంక కొందరు; ఎల్లఫలము= అన్ని ఫలాలూ; భూతస్వభావంబ= 
ఆయా భూతాల స్వభావమే అని; అం|(డ్రు= అంటారు. 
తాత్సర్యం: పాపరహితుడవు, అధికతేజుడవూ అయిన ఓ శుకా! కొందరు పురుష ప్రయత్నమే ఫల మిస్తుందంటారు. 
మరికొందరు కార్యఫలం ఇచ్చేది దైవమని చెప్పుతారు. ఇంక కొందరు ఫలమంతా ఆయా భూతాల స్వభావమే 
కాని మరేమీ కాదు అని పేర్కొంటారు. 
వ. ఇవి కర్మస్థుల తెఐింగులు; సత్త్వస్థులు సమదర్శను లయి యుండుదురు; విశేషంబు వినుము. 68 
ప్రతిపదార్థం: ఇవి= ఈ చెప్పినవి; కర్మస్థుల= కర్మమార్గంలో ఉన్నవారి; తెఖంగులు= పద్దతులు; సత్యస్థులు= సత్త్యంలో ఉన్నవారు; 
సమదర్శనులు+అయి= సమదృష్టి కలవారయి; ఉండుదురు= ఉంటారు; విశేషంబు= విశిష్టాంశం; వినుము= ఆలకించుము. 
తాత్సర్యం: కర్మమాగ్గంలో ఉండేవారి పద్దతు లివి. సత్త్యస్థు లయిన వారు సదా సమదర్భ్శనం కలిగి ఉంటారు. 

(^ (2 (c) 

ఇక ఇందులో ఉన్న విశేషం వివరిస్తాను వినుము. 
క శివకరము దపము మేధా । ధవ! సకల జనంబులకును దానికి మూలం 

బవిరళ శమదమ సంపద । లవుట నివి మనంబుతోడ నలవడ వలయున్‌. 69 
ప్రతిపదార్థం: మేధాధవ!= బుద్దిమంతుడా!; సకలజనంబులకును= సమస్త (ప్రజలకూ; తపము= తపస్సు; శివకరము= 
మంగళకరం; దానికిన్‌= తపస్సుకు; అవిరళ= ఎడతెగని; శమదమ= అంతరిం[ద్రియ నిగ్రహ బాహ్యేం[ద్రియ నిగ్రహములనెడి; 
సంపదలు= సిరులు; మూలంబు= కారణం; అవుటన్‌= కావటంవలన; ఇవి= ఈ శమదమాలు; మనంబు తోడన్‌= చిత్తంలో; 
అలవడన్‌ వలయున్‌= అలవాటు గావలెను. 


తాత్సర్యం: ప్రజ్ఞావంతుడవైన ఓ శుకా! సర్వజనులకూ తపస్సు మంగళకరమైనది. తపస్సుకు మూలం ఎడతెగని 
శమదమాలే అవుతున్నాయి. అందువలన శమదమాలను మనస్సులో అలవరచుకొనాలి. 
వ. స్వాధ్యాయంబు దపంబునకు బలం బిచ్చి ०९०2० గావించు. 70 
ప్రతిపదార్థం: స్వాధ్యాయంబు= వేదాధ్యయనం; తపంబునకున్‌= తపస్సుకు; బలంబు+ఇచ్చి= బలం ఇచ్చి; తత్సలంబున్‌= 
ఆ తపస్సుకు అనువైన ఫలాన్ని; కావించున్‌= ఒడగూరుస్తుంది. 
తాత్సర్యం: తపస్సుకు వేదాధ్యయనం బలం చేకూరుస్తుంది. తద్ద్వారా తపస్సుకు రాగల ఫలాన్ని 
(ప్రసాదింపజేస్తుంది. 
క అరయంగా శబ్దంబును । పరంబునన రెండు సూవె బ్రహ్మములు గుణో 

త్తర శబ్ద బ్రహ్మ భజన । పరుడు పరబ్రహ్మ మహితపదముం బొందున్‌. 71 


700 శ్రీనుదాం & మహాభారతము 


ప్రతిపదార్థం: గుణ+ఉత్తర!= గుణడ్రేష్టుడా; అరయంగాన్‌= పరిశీలించగా; శబ్దంబును, పరంబున్‌= శబ్ద(బ్రహ్మము, పరబ్రహ్మము; 
అనన్‌= అనగా; (బ్రహ్మములు= (బ్రహ్మములు; రెండుచూవె!= రెండుగదా!; శబ్దబ్రహ్మ భజనపరు(డు= శబ్ద(బ్రహ్మమును 
సేవించటంలో ఆసక్తి కలిగినవాడు; పరబ్రహ్మమహిత పదమున్‌= పరబ్రహ్మమనే శ్రేష్టమైన స్థానాన్ని; పొందున్‌= పొందుతాడు. 
~ जनः म 

తాత్సర్యం: 1०० कत ఓ శుకుడా! బ్రహ్మములు శబ్ద బ్రహ్మమనీ, పరబ్రహ్మమనీ రెండు రకాలుగా ఉన్నాయి. 
శబ్దబ్రహ్మను భజించడంలో ఆసక్తిగలవాడు పరబ్రహ్మను పొందుతాడు. 
విశేషం: 'ద్వే విద్యే వేతవ్యే తు శబ్దబ్రహ్మ పరంచ యత్‌ । శబ్ద(బ్రహ్మణి నిష్టాతః పరం(బ్రహ్మా ధిగచ్చతి॥' అన్న 
అమృతబిందూపనిషత్తులోని వచనం ఇక్కడ స్మరణీయం. శబ్ద(బ్రహ్మ పరబ్రహ్మలను రెండు విద్యలు తెలిసికొనాలి. శబ్ద(బ్రహ్మంలో 
నిపుణుడైనవాడు పర్బబ్రహ్మమును పొందుతాడని ఇందలి భావం. 
క పరమబ్రహ్మమ భూతో । త్మరముం గలిగించు మ్రింగు; దా నిప్మియతా 

స్ఫ్పురితం బయ్యును బ్రకృతి । స్పురణను శబలత్వ మొంది పురుషవరేణ్యా! 72 
ప్రతిపదార్థం: పురుషవరేణ్యా!= పురుషక్రేష్థా!; పరమ(బ్రహ్మమ= పరబ్రహ్మమే; తాన్‌= తాను; నిష్కియతా స్ఫురితంబు= 
క్రియారాహిత్యంచేత ప్రకాశిస్తూ కూడా; (ప్రకృతి స్ఫురణనున్‌= ప్రకృతి యొక్క స్ఫూర్తిచేత; శబలత్వము= విచిత్రత్వమును; ఒంది= 
పొంది; భూత+ఉత్కరమున్‌= భూతముల సమూహాన్ని; కలిగించున్‌= పుట్టిస్తుంది; మైంగున్‌= సంహరిస్తుంది. 
తాత్సర్యం: పురుష వర్యుడవగు ఓ శుకా! పర\బ్రహ్మమే తాను ఏ (క్రియా లేనిదై కూడా (ప్రకృతి ప్రభావంతో 
శబలత్యం పొంది భూతాలను పుట్టించటం, సంహరించటం చేస్తూ ఉంటుంది. 


వ. సృష్టి తెబింగు ము న్నెఖింగించితి; సంహారప్రకారంబు సెప్పెద నాకర్ణింపుము. 73 
ప్రతిపదార్థం: మున్ను= పూర్వం; సృష్టి తెజంగు= సృష్టిక్రమాన్ని; ఎటింగించితిన్‌= తెలియజేశాను; సంహారప్రకారంబున్‌= 
జగత్తుయొక్క సంహారవిధానాన్ని; చెప్పెదన్‌= వచిస్తాను; ఆకర్లింపుము= వినుము. 

తాత్సర్యం: ముందు జగత్తుయొక్క సృష్టి విధానం చెప్పాను. ఇప్పుడు సంహారవిధానం ఎట్లాంటిదో వివరిస్తాను. 
వినుము. 


తే, స్థావరములు జంగమములు( దన్ను( గలయ । విలయ మొందిన ఘటపృష్ట విధము దాల్చు; 
భూమి నంబువుల్‌ మ్రింగు; వంబువుల నగ్ని, । యగ్ని ననిలుం, డనిలుC ద్రావు నాకసంబు. 74 


ప్రతిపదార్థం: స్థావరములు= కదలని కొండలు మొదలైనవి; జంగమములు= సంచరించే ప్రాణులు; తన్నున్‌= తనను; కలయన్‌= 
కూడుకొనగా; విలయము= ప్రళయం; ఒందిన= పొందిన; ఘటపృష్ట విధమున్‌= కుండయొక్క పూర్వ రూపమైన మట్టిరీతిని; 
తాల్బున్‌= ధరించును; భూమిన్‌= అట్టి పృధ్సిని; అంబువుల్‌= జలం; |మింగున్‌= హరించును; అంబువులన్‌= జలాన్ని; అగ్ని= 
అనలుడు; అగ్నిన్‌= అనలుడిని; అనిలుండు= వాయువు; అనిలున్‌= వాయువును; ఆకసంబు= గగనం; (త్రావున్‌= 
లయమొనర్చుకొంటాయి. 


తాత్సర్యం: స్థావర జంగమా లనబడే సకలమూ భూమిలో కలిసిపోతాయి. అది ఘటస్వరూపం నశించిన పిమ్మట 
ఘటం తన పూర్వరూపమైన మృత్తికను పొందినట్లు అవుతుంది. ఆ భూమిని జలాలు (మింగుతాయి. జలాలను 
అగ్నీ, అగ్నిని వాయువూ, వాయువును ఆకాశమూ కబళిస్తాయి. 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 701 


©. ఆకసమును మనసు హరియించు, గంధాది । యగు గుణాళతోడ నఖిల భూత 

ములును నిట్లు లయము బొందిన గ్రసియించు । మనసు నాత్మగుణము నెనసి విధు(డు. 75 
ప్రతిపదార్థం: ఆకసమును= ఆకాశాన్ని; మనసు= చిత్తం; హరియించున్‌= లయింపజేస్తుంది; ఇట్టు= ఈ రీతిగా; 
అఖిలభూతములును= సమస్త భూతాలు; గంధ+ఆదిఅగు= గంధం మొదలైన; గుణ+ఆళితోడన్‌= గుణాల సమూహంతో కూడా 
లయమున్‌= నాశమును; పొందినన్‌= పొందగా; విధుడు= చంద్రుడు; ఆత్మగుణమున్‌= తన స్వభావాన్ని; ఎనసి= పొంది; 
మనసున్‌= చిత్తమును; (గసియించున్‌= మైంగుతాడు. 
తాత్సర్యం: మనస్సు ఆకాశాన్ని హరించివేస్తుంది. ఇట్టా సకలభూతాలూ తమ తమ గంధం మొదలైన గుణాలతో 
కూడ లయమై పోతాయి. తరువాత మనస్సుకు అధిదేవత అయిన చంద్రుడు తన స్వభావం పొంది ఆ మనస్సును 
కూడా తనలో లయం చేసుకొంటాడు. 
ख. అతని బొదువు సంకల్పం । బతుల జ్ఞానంబు దాని నడచును విజ్ఞా 

నిత దద్దలము( బురుషదే । హితనుం గాలంబు వరుస నెడలం జేయున్‌. 76 
ప్రతిపదార్థం: సంకల్పంబు= మనోవ్యాపారం; అతనిన్‌= ఆ చం(ద్రుడిని; పొదువున్‌= లయింపజేస్తుంది; అతులజ్ఞానంబు= సాటిలేని 
జ్ఞానం; దానిన్‌= ఆ సంకల్ఫాన్ని; అడయయను= అణచివేస్తుంది; కాలంబు= కాలాత్మకమైన తత్త్యం; విజ్ఞానితన్‌= విజ్ఞానిత్వాన్ని; 
తద్బలమున్‌= దాని బలాన్ని; పురుషదేహితనున్‌= పురుషశరీ రత్వాన్ని; వరుసన్‌= (క్రమంగా; ఎడలన్‌+చేయున్‌= నశింపజేస్తుంది. 
తాత్సర్యం: సంకల్పం చంధద్రుడిని (గ్రసిస్తుంది. నిరుపమానమైన జ్ఞానం సంకల్ఫాన్ని రూపుమాపుతుంది. కాలం 
క్రమంగా విజ్ఞానాన్ని, దాని బలాన్నీ, పురుషశరీరత్వాన్నీ హతమారుస్తుంది. 
క కాలం బెడలిన విద్యో । న్మీలిత మగు బోధ మన్యమిశ్రత్వంబుం 

దూలించి వెలుగుచుండు వి । శాలమతీ! బ్రహ్మ మది ప్రశస్తము శ్రుతులన్‌. 77 


ప్రతిపదార్థం: విశాలమతీ!= విపులమైన బుద్దికలవాడా!; కాలంబు+ఎడలినన్‌= కాలం నశించిపోగా; విద్యోన్మీలితము+అగు= 
విద్యచేత వికసించినదైన; బోధము= జ్ఞానం; అన్యమిశ్రత్వంబున్‌= ఇతర పదార్థాలతో కలయికను; తూలించి= తొలగించి; 
వెలుగుచుండున్‌= (ప్రకాశిస్తూ ఉంటుంది; అది= అయ్యది; (శుతులన్‌= వేదాలలో; (ప్రశస్తము= (ప్రసిద్ధమైనది; (బ్రహ్మము= 
(బ్రహ్మశబ్దంతో వ్యవహరించబడేది. 
తాత్సర్యం: విశాలబుద్దిగల ఓ శుకుడా! ఆ కాలం కూడా నశిస్తుంది. పిదప విద్యచేత వికాసం పొందిన జ్ఞానం 
దేనితోనూ కలయిక చెందక శుద్దబోధస్వరూపమై వెలుగొందుతుంది. అదే (బ్రహ్మం. వేదాలతో ప్రశస్తమైన (బ్రహ్మ 
మదే. 
క వినుమీ సంహరణంబును । దన వస మాతత్త మవ్విధంబున దివసం 

బును రాత్రియు భూతములకు । జననము విలయమును జేయు సంక్రీడమెయిన్‌. 78 
ప్రతిపదార్థం: వినుము; ఈ సంహరణంబును= ఈ సంహారం కూడా; తన వసము= ఆ (బ్రహ్మముయొక్క వశంలో ఉన్నదే; 
ఆ తత్త్యము= ఆ (బ్రహ్మం; ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; దివసంబును= పగలును; రా(త్రియున్‌= రేయియు; భూతములకున్‌= 
భూతాలకు; జననమున్‌= పుట్టుకను; విలయమును= వినాశనాన్ని; 530 (6२००००6 = ఆటవలె; చేయున్‌= చేస్తుంది. 


702 శ్రీనుదాం & 23०259०८ >>> 


తాత్సర్యం: శుకుడా! వినుము. ఈ సంహారకార్యం కూడా = (బ్రహ్మవశంలోనిదే. ఈ (ప్రకారంగా ఆ (బ్రహ్మం 
రేయుంబవళ్ళు భూతాలకు వినోదక్రీడవలె జనన మరణాలను చేస్తూ ఉంటుంది”. 
వ. అని చెప్పి పారాశర్యుం డార్యవర్యుం డగు శుకునితో వెండియు నిట్లనియె. 79 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; పారాశర్యుండు= వ్యాసుడు; ఆర్యవర్యుండు+అగు= ఆర్యశ్రేష్టుడైన; శుకునితోన్‌= 
శుకయోగితో; వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 
తాత్సర్యం: వ్యాసు డట్టా చెప్పి ఆర్యశ్రేష్ణుడైన శుకుడిని చూచి మళ్ళీ ఇట్లా అన్నాడు: 
సీ, “జనియించి విప్రుండు జాతకర్మంబును । జౌలంబు నుపనీతి సంస్మతియును 
బడసి యాచార్యునిపాల నధ్యయనంబు । సేసి, తా నాతనిచే ననుజ్ఞ 


గాంచి తక్కటివి మూ డంచితాశ్రమముల । యందు నొక్కటి పూననగు గృహస్థ 
ధర్మ మాశ్రయ మంద్రు తక్కిన మూంటికి( । గావున నది పూని దైవపైత్ళ 


తే.  కంబులైన బుణంబుల గ్రాయయ; వడుగు । నాటి నడవడి బుషుల బుణమ్ము దీర్చి 
వచ్చి కాన కాషాయపక్వతC బ్రశుద్ది(। బొంది మటి యుత్తమాశ్రమ మొందు టొప్పు. 80 


ప్రతిపదార్థం: విప్రుండు= ద్విజుడు; జనియించి= పుట్టి; జాతకర్మంబునున్‌= పుట్టినపుడు చేసే సంస్కారాన్ని; చౌలంబున్‌= 
చూడా కర్మయును; ఉపనీతి సంస్కృతియునున్‌= ఉపనయన సంస్కారమును; పడసి= పొంది; ఆచార్యునిపాలన్‌= గురువు 
చెంత; అధ్యయనంబు చేసి= వేదాధ్యయనం కావించి; తాను= శిష్యుడైన తాను; ఆతనిచేన్‌= ఆ గురువుచేత; అనుజ్జన్‌= అనుమతిని; 
కాంచి= పొంది; తక్కటివి= మిగిలినవైన; మూ(డు+అంచిత+ఆ(శ్రమములఅందున్‌= పూజితములైన (గార్హస్థ్య వాన(ప్రస్థ 
సన్న్యాసములనెడు) మూడు ఆశ్రమాలలో; ఒక్కటి= ఒక్క ఆశ్రమాన్ని; పూనన్‌+అగున్‌= స్వీకరించదగును; తక్కిన మూంటికిన్‌= 
మిగిలిన (బ్రహ్మచర్యం మొదలైన మూడా(శ్రమాలకు; గృహస్థ ధర్మము= గృహస్థాశ్రమ రూపమైన ధర్మం; ఆ(శ్రయము= ఆధారం; 
అం॥డ్రు= అని పెద్దలు చెప్పుతారు; కావునన్‌= ఆ కారణంవలన; నా(టినడవడిన్‌= (బ్రహ్మచర్య కాలం నాటి వేదాధ్యయనాది 
ప్రవర్తనతో; బుషులబుణమ్ము= బుషులకు చెందిన అప్పును; తీర్చివచ్చి= తొలగించుకొని వచ్చి; వడుగు= (బ్రహ్మచారి; అది= 
ఆ గృహస్థాశ్రమం; పూని= వహించి; దైవపైతృకంబులు+ఐన= దేవతలకు, పితరులకు చెందిన; బుణంబులన్‌= అప్పులను; 
క్రాయన్‌= తొలగించుకొంటాడు; కాన= ఆ కారణంవలన; కాషాయపక్వతన్‌= చిత్తదోషాన్ని శమింపజేయడం ద్వారా; |ప్రశుద్దిన్‌= 
మిక్కిలి శుద్దిని; పొంది= వహించి; మటి= ఆ పైన; ఉత్తమ+ఆ(శ్రమము= శ్రేష్టమైన ఆశ్రమమును; ఒందుట= పొందుట; ఒప్పున్‌= 
సమంజసంగా ఉంటుంది. 

తాత్సర్యం: (బ్రాహ్మణుడు తాను పుట్టిన తర్వాత జాతకర్మ, చూడాకర్మ, ఉపనయనం మొదలైన సంస్కారాలు 
పొందాలి. ఆపై ఆచార్యుడి చెంతకు వెళ్ళి వేదాధ్యయనం చేయాలి. పిదప గురుని అనుమతి పొంది గార్హస్థ్యం, 
వానప్రస్థం, సన్న్యాసం అనే మూడు ఆశ్రమాలలో ఏదైనా ఒక ఆశ్రమాన్ని స్వీకరించాలి. (బ్రహ్మచర్యం, వానప్రస్థం, 
సన్యాసం అనే మూడా(శ్రమాలకూ ఆధారం గృహస్థాశ్రమం అంటారు. అందుచేత తాను (బ్రహ్మచారిగా ఉంటూ 
వేదాధ్యయనం చేయటం ద్వారా బుషి బుణం తీర్చుకొన్నా, (బ్రహ్మచారి ఇప్పుడు (క్రమపద్దతిలో గృహస్థాశ్రమం 
స్వీకరించి దేవబుణాన్ని, పిత్సూణాన్ని తీర్చుకొనాలి. ఈ రీతిగా (క్రమపద్దతిలో చిత్తదోషం తొలగించుకొని పరిపాకం 
పొందిన తర్వాతనే ఉత్తమాశ్రమమైన సన్న్యాసం స్వీకరించటం మంచిది. 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 703 


విశేషం: బ్రాహ్మణాది జాతులకు స్మృతులలో జాతకర్మం మొదలైన అనేక సంస్కారాలు విధించబడ్డాయి. ఇక్కడ విప్రులు 
పాటించవలసిన జీవనవిధానాన్ని బోధిస్తున్నాడు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనేవి నాలుగు ఆశ్రమాలు. ఇందులో 
(బ్రహ్మచర్యం పాటించినవాడు తక్కిన మూడాశ్రమాలలో తనకు అనువైన ఏ ఆశ్రమాన్నైనా స్వీకరించవచ్చును. కాని (క్రమపద్దతిలో 
గార్హస్థ్యం స్వీకరించటం మంచిదని వ్యాసుడి అభిప్రాయం. అది తక్కిన ఆశ్రమాలను పోషించేది కదా! 

బుషిబుణం, దేవబుణం, పితాణం మొదలైన బుణాలు (ప్రతి ఒక్కరికీ సహజంగా ఉంటాయి. వేదాధ్యయనంతో 
బుషి బుణాన్నీ, యజ్ఞకర్మతో దేవబుణాన్నీ, (శ్రాద్దాదులతో పితరుల బుణాన్నీ తీర్చుకొనవచ్చును. ఇందుకు గృహస్థాశ్రమం 
తగి ఉంటుంది. (క్రమపద్దతిలో పక్వస్థితికి వచ్చిన తర్వాత చివరిదీ, (శ్రేష్టతమమైనదీ అయిన సన్న్రాసం స్వీకరించాలి. ఇట్లా చేయటం 
మంచిదని తాత్సర్యం. 


<. క్రతువుసే(త సేయించుట, శ్రుతులు గాఢ । నియతి జదువుట, చదివించుటయును, ధనము 
లీగికొనుట షట్కర్శంబు; లింతవట్టు । నర్ధక్షత్యంబు లంద్రు ధరామరులకు. 81 


ప్రతిపదార్థం: క్రతువు= యజ్ఞం; చేత= చేయటం; చేయించుట= ఇతరులచేత అనుష్ట్రింప చేయటం; గాఢనియతిన్‌= దృఢమైన 
నియమంతో; (శ్రుతులు= వేదాలు; చదువుట= అధ్యయనం చేయటం; చదివించుటయును= ఇతరులచేత అధ్యయనం 
చేయించటం; ధనములు= అర్థసంపదలు; -ఈగి= ఇవ్వటం; కొనుట= ఇతరులనుండి స్వీకరించటం; షట్కర్మంబులు= ఆరు 
కర్మములు; ఇంతవట్టు= ఇంతవరకు; ధరా+అమరులకున్‌= భూసురులకు; అర్హకృత్యంబులు= తగినపనులు; అం|డ్రు= అంటారు. 


తాత్సర్యం: (బ్రాహ్మణులకు యజ్ఞం చేయటం, ఇతరులచేత చేయించటం, అధ్యయనం, అధ్యాపనం, దానం, 
ప్రతిగహం అనబడే షట్కర్మలు తగిన పనులని పెద్దలు చెప్పుతారు. 
దానగుణంబు సర్వనర్ల సామాన్యంబుగా నిరూపించుట (సం.12-226-14,15) 


వ. దానానుష్టానంబు సర్వజాతి సామాన్యం బయిన యుత్తమధర్మంబు; పుణ్యపరులకు దాతవ్యంబుగాని వస్తువు 
లేదు; కాశ్యుండను రాజు దన ప్రాణంబు లిచ్చి బ్రాహ్మణుప్రాణంబులు గాచె, నౌశీనరుండగు 828 
యాత్మాంగంబుల నౌరస పుత్రునిని బ్రాహ్మణార్థంబుగా నొసంగెం గాశీపతి యగు ప్రతర్ణనుండు బ్రాహ్మణునికై 
నిజనయనంబులిచ్చె; విదేహుండును, జామదగ్గుండును, గయుండును నొక్కొక్కతటి సకల వసుంధరయును 
బ్రాహ్మణుల కిచ్చిరి; పాంచాల్యుండగు బ్రహ్మదత్తుండు శంఖనిధి విప్రోత్తములకు దానంబుసేసె; మటియును 
బ్రాహ్మణులకు( బ్రాణ శరీర మణి హిరణ్య కన్యాగవాది ప్రశస్త వస్తువు లనేకు లర్హుల కొసంగిరి; వారలకెల్లను 
సమకూరిన సద్గతుల విశేషంబులం జెప్పం బెద్దయని వెండియు. 82 


ప్రతిపదార్థం: దాన+అనుష్టానంబు= దానం అనే ఆచరణ; సర్వజాతిసా మాన్యంబు+అయిన= అన్ని జాతులకూ సాధారణమైన; 
ఉత్తమ ధర్మంబు= శ్రేష్టధర్మం; పుణ్య పరులకున్‌= పుణ్యంపై ఆసక్తిగలవారికి; దాతవ్యంబుకాని= ఈరాని; వస్తువు లేదు= పదార్థం 
లేదు; కాశ్యుండను రాజు= కాళశ్యు డనబడే నరపతి; తన ప్రాణంబులు= తన అసువులు; ఇచ్చి= ఒసగి; బ్రాహ్మణ ప్రాణంబులు= 
విప్రడి యసువులను; కాచెన్‌= రక్షించాడు; బౌశీనరుండు+అగు= ఉశీనర దేశానికి చెందిన; శిబి= శిబి అనే రాజు; ఆత్మ+ 
అంగంబులన్‌= తన అవయవాలను; జౌరస పుత్రునినిన= తన సొంత కుమారుడిని; (బ్రాహ్మణ+అర్థంబుగాన్‌= (బ్రాహ్మణుల 
కొరకై; ఒసంగన్‌= ఇచ్చాడు; కాశీపతిఅగు= కాశీనగరానికి రాజైన; (ప్రతర్హనుండు= (ప్రతర్దను డనేవాడు; |బ్రాహ్మణునకై= విప్రుడికై; 
నిజనయనంబులు= తన కన్నులు; ఇచ్చెన్‌= ఇచ్చాడు; విదేహుండును, జామదగ్భ్యుండును, గయుండును= జనకుడు, 
పరశురాముడు, గయుడనువారు; ఒక్కొక్క తటిన్‌= ఒక్కొక్క సమయాన; సకలవసుంధరయును= సమస్త భూమియును; 


704 శ్రీనుదాంధ్ర మహాభారతము 
(బ్రాహ్మణులకున్‌= విప్రులకు; ఇచ్చిరి= ఇచ్చారు; పాంచాల్యుండగు= పాంచాలదేశానికి చెందినవాడైన; |బ్రహ్మదత్తుండు= ఆ 
పేరుగల రాజు; విప్ర+ఉత్తములకున్‌= (బ్రాహ్మణోత్తములకు; శంఖనిధి= 'శంఖ' మనే నిధిని; దానంబుచేసెన్‌= దానంగా ఇచ్చాడు; 
మణియును= ఇంకను; అనేకులు= పెక్కుమంది; అర్హులకున్‌= తగినవారికి; బ్రాహ్మణులకున్‌= విప్రులకు; ప్రాణ= (ప్రాణాలు; 
శరీర= దేహం; మణి= మణులు; హిరణ్య= స్వర్గం; కన్యా= కన్యలు; గవాది(గో+ఆది)= గోవులు మొదలైన; ప్రశస్త వస్తువులు= 
శ్రేష్ట పదార్థాలు; ఒసంగిరి= ఇచ్చారు; వారలకున్‌+ఎల్లను= వారికందరికీ; సమకూరిన= కలిగిన; సద్గతుల విశేషంబులన్‌= ఉన్న 
తగతులలోని విశేషాలను; చెప్పన్‌+పెద్ద అని= వివరించటానికి అలవిగాకున్నదని చెప్పి; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: దాన మనేది అన్ని జాతులకూ సాధారణమైన ఉత్తమధర్శ్మం. పుణ్యాత్ములకు ఈరాని వస్తువు లేదు. 
పూర్వం కాశ్యుడనే రాజు తన ప్రాణా లిచ్చి (బ్రాహ్మణుడి ప్రాణాలను రక్షించాడు. ఉశీనరాధిపతి అయిన శిబి 
(బ్రాహ్మణులకై తన అవయవాలనూ, జౌరసపుత్రుడినీ దానం చేశాడు. కాళిని పాలించే ప్రతర్దనుడనేరాజు తన 
నేత్రాలు విప్రుడికై దానం చేశాడు. జనకుడు, పరశురాముడు, గయుడు (బ్రాహ్మణులకై సమస్త భూమండలాన్ని 
దానమిచ్చారు. పాంచాలదేశీయుడైన (బ్రహ్మదత్తుడు విప్రశ్రేష్టులకు శంఖనిధినే దానం చేశాడు. అంతే కాదు. 
చాలామంది తగిన ఏప్రులకు (ప్రాణాలు, శరీరం, మణులు, బంగారు, కన్యలు, గోవులు మొదలైన శ్రేష్టపదార్థాలను 
దానం చేసి ఉన్నారు. వారి కందరికీ కలిగిన సధ్గతులను వివరించటానికి సాధ్యం కాదు’ అని చెప్పి వ్యాసుడు 
మళ్ళీ ఇట్లా అన్నాడు: 
క 'దానాధ్యయన యజనముల । నానావిధపాపములు వినాశము బొందుం 

గాన యవి మేలు హింసా । హీనత ధర్మవిధిలేని యెడ గడు వలయున్‌. 83 
ప్రతిపదార్థం: దాన= దానం చేతను; అధ్యయన= వేదాధ్యయనం చేతను; యజనములన్‌= యజ్ఞాలు చేయటంచేతను; 
నానావిధపాపములు= పెక్కు రకాలైన పాపాలు; వినాశమున్‌+పొందున్‌= నశించిపోతాయి; కాన= అందువలన; అవి= ఆ 
దానాదులు; మేలు= (శ్రేష్టమైనవి; ధర్మవిధి లేనిఎడన్‌= ధర్మవిహిత విధానం లేని చోట; కడున్‌= మిక్కిలిగా; హింసాహీనత= 
హింసలేకుండా ఉండటం; వలయున్‌= ఆవశ్యకమై ఉన్నవి. 
తాత్సర్యం: దానం, అధ్యయనం, యజ్ఞం చేయటం అనే కర్మలవలన అనేక విధాల పాపాలు నశిస్తాయి. కాబట్టి 
వాటి నాచరించటం మేలైన పని. వేదవిహిత ధర్మం కానప్పుడు ఏ ప్రాణులనూ హింసించకుండా ఉండాలి. (వేదం 
విధించినపుడు ప్రాణిహింస హింస కాదని భావం). 
©. ధూతపాపు( డైన పూతాత్మకుండు ల । ఘ్వాశి యగుచు, నింద్రియముల तद्य 

మనసులోన గామమును గ్రోధమును జొర । నీక బ్రహ్మపదము నిచ్చ గోరు. 84 
ప్రతిపదార్దం: ధూతపాపు(డు+ఐన= తొలగిన పాపాలు కలవాడగు; పూత+ఆత్మకుండు= పవిత్రాత్ముడు; లఘు+ఆశి అగుచున్‌= 
మితాహారి అవుతూ; ఇం(ద్రియములన్‌= ఇంద్రియాలను; तथच ఓడించి; మనసులోనన్‌= చిత్తంలో; కామమును (క్రోధమును= కామాన్ని, 
కోపాన్నీ; చొరన్‌+-ఈక= |ప్రవేశించనీయకుండా; ఇచ్చన్‌= మనస్సులో; (బ్రహ్మపదమున్‌= (బ్రహ్మస్థానాన్ని; కోరున్‌= అభిలషిస్తాడు. 
తాత్సర్యం: పాపాల నన్నిటినీ నశింపజేసికొన్న పవిత్రాత్ముడు మితంగా ఆహారం స్వీకరించి, ఇం(ద్రియాలపై విజయం 
సాధిస్తాడు. కామ(క్రోధాలను తన మనస్సులో ప్రవేశింపనీయడు. అట్లా చేసి (బ్రహ్మపదవిని ఎదలో అభిలషిస్తాడు. 
ఆ. ఇట్టివా(డు వెడల 8८८० నింద్రియజల । మన్యుపంక లోభమయ తటాది 

ఘోరరూప యగు నసార సంసార వి । శాలనది( బ్రశాంతశాలి హృదయ! 85 


శాంతిసర్వము = अ 705 
ప్రతిపదార్థం: ఇట్టివాడు= ఈ విధంగా ప్రవర్తించేవాడు; ఇం(ద్రియజల= ఇం(ద్రియా లనే నీటితోనూ; మన్యుపంక= కొప్రమనే 
బురదతోనూ; లోభమయతట+ఆది= లోభరూపమైన గట్టు మొదలైన వాటితోనూ; ఘోరరూప+అగు= భయంకర రూపంకలదైన; 
అసార= సారంలేని; సంసార= సంసారమనెడి; విశాల= విసృతమైన; నదిన్‌= నదిని; వెడలన్‌+-ఈందున్‌= తరిస్తాడు. 
తాత్సర్యం: (ప్రశాంతమైన చిత్తం కల శుకుడా! పై నే చెప్పిన రీతిగా (ప్రవర్తించేవాడు ఇం(ద్రియాలే నీరుగా, కోపమే 
బురదగా, లోభమే గట్టుగా - ఇట్లా భీకరంగా ఉన్న సంసార మనే విశాలమైన నదిని తరిస్తాడు. 


విశేషం: అలం: రూపకం. 


తే. ఘనతరప్రజ్ఞ యను తెప్ప గలుగువా(డు । సంసరణనది గడవంగ( జాలు( గాక! 

కామమును గ్రోధమును మది గలిగి ప్రజ్ఞ । చించునేని నక్కడచుట చిక్కువదదె? 86 
ప్రతిపదార్థం: ఘనతరప్రజ్ఞ-అను= గొప్పదైన (ప్రజ్ఞ అనే; తెప్ప= నావ; కలుగువా(డు= కలవాడు; సంసరణనదిన్‌= సంసారమనే 
నదిని; కడవంగన్‌+చాలున్‌= దాటగలుగుతాడు; కాక= అట్టాకాక; కామమును= కోరికను; (కోధమును= కోపమును; మదిన్‌= 
చిత్తంలో; కలిగి= సంభవించి; (ప్రజ్ఞన్‌= బుద్దిని; చించున్‌+ఏనిన్‌= నశింపజేస్తే; ఆ+కడచుట= ఆ తరించటం అనే కార్యం; 
చిక్కు+పడదె?= ఇబ్బందికి గురికాదా? 
తాత్సర్యం: గొప్ప (ప్రజ్ఞ అనే పడవ నధిష్ట్థించిన వాడు సంసార మనే నదిని దాటుతాడు. అట్లాకాక కామ(క్రోధాలవలన 
ప్రజ్ఞకు భంగం కలిగితే ఆ నదీతరణం చిక్కుపడి నెరవేరకపోతుంది కదా! 


క గతహర్షభయక్రోధు(డు । ధృతిమంతు(డు నప్రమత్తధీమహితు(డు సం 
శ్రితధర్ము(డు దాంతు(డు నగు । నత డవసాదంబు నొంద( డతులవివేకా! 87 


ప్రతిపదార్థం: అతులవివేకా!= సాటిలేని తెలివికలవాడా!; గతహర్షభయ(క్రోధు(డు= తొలగిన సంతోషం, భీతి, కోపంకలవాడు; 
ధృతిమంతు(డు= ధైర్యంకలవాడు; అ(ప్రమత్త= ఏమరుపాటు లేని; ధీ= బుద్దిచేత; మహితు(డు= పూజితుడైనవాడు; 
సం(గ్రితధర్ము(డు= ఆ(శ్రయించబడిన ధర్మంకలవాడు; దాంతు(డు= నిగ్రహంకలవాడు; అగు= అయిన; అత(డు= ఆ వ్యక్తి; 
అవసాదంబున్‌= నాశనాన్ని; ఒంద(డు= పొందడు. 
తాత్సర్యం: అనుపమ వివేకంకల శుకుడా! ఎవరికి హర్షం, భయం, కోపం లేవో ఎవడు ధైర్యశాలియో, జాగరూకమైన 
బుద్దిగలవాడో, ధర్మా న్నాశ్రయించి ఉంటాడో, ఇంద్రియనిగ్రహం కలిగి ప్రవర్తిస్తాడో, అట్లాంటివాడు నాశం పొందడు. 
క ధర్మ మధర్మము వోలె న । ధర్మము దా ధర్మవిధి విధంబున దో(చం 

గర్మసమితి నొక్కొక యెడ । ధర్మగతి యెటుంగవలయు+ దచ్చాస్ర్రములన్‌.' 88 
ప్రతిపదార్థం: కర్మ సమితిన్‌= కార్యసమూహంలో; ఒక్కొక ఎడన్‌= ఒక్కొక్క సందర్భంలో; ధర్మము= ధర్మమైనది; అధర్మముపోలెన్‌= 
ధర్మం కాని దానివలెనూ; అధర్మము= ధర్మంకానిది; తాన్‌= తాను; ధర్మవిధివిధంబునన్‌= ధర్మకార్యం మాదిరిగానూ; తోయయన్‌= 
భాసిస్తుంది; తద్‌+శాస్త్రములన్‌= ఆ ధర్మం నిరూపించే శాస్ర్రాలతో; ధర్మగతి= ధర్మవిధానాన్ని; ఎణుంగన్‌ వలయున్‌= తెలిసికొనాలి. 
తాత్సర్యం: మనం అనుష్టించే కార్యాలలో ఒక్కొక్క పట్టున ధర్మకార్యం అధర్మంగా తోస్తుంది. అధర్మకార్యం 
ధర్మంగా తోస్తుంది. అందుచేత ధర్మశా(స్తాలను పరీక్షించి ధర్మగమన మెట్లాంటిదో గుర్తించాలి”. 


వ. అని యుపదేశించి మటియును. 89 


706 శ్రీనుదాంధ్ర నముహాభారతము 

ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా; ఉపదేశించి= బోధించి; మణియును= ఇంకను. 

తాత్సర్యం: ఇట్టా బోధించి వ్యాసుడు శుకుడితో ఇంకా ఇట్టా అన్నాడు: 

క “జ్ఞానంబు వడయుటకు వా । జ్ఞానసములు సునియతములు గావింతురు, స 
మ్మానిత శాంతికొటికు వి । జ్ఞానంబున నాత్మనియతి సల్పుదురు బుధుల్‌. 90 

ప్రతిపదార్థం: బుధుల్‌= పండితులు; జ్ఞానంబు పడయుటకున్‌= జ్ఞానం పొందటానికి; వాక్‌+మానసములు= వాక్కును, 

మనస్సును; సునియతములు= చక్కగా నియమించబడినవిగా; కావింతురు= చేస్తారు; సమ్మానిత= ఆదరింపబడిన; శాంతికొఖుకున్‌= 
శాంతిని పొందటానికి; విజ్ఞానంబునన్‌= విశేష జ్ఞానంతో; ఆత్మనియతిన్‌= ఆత్మనియమమును; సల్పుదురు= చేస్తారు. 
తాత్సర్యం: 'పండితు లైనవారు జ్ఞానసిద్దిని కోరి వాక్కును, మనస్సునూ నిగ్రహిస్తారు. శాంతి పొందటానికై 
విశేషజ్ఞానంతో ఆత్మనియమం పాటిస్తారు. 

క ఈ తెరువున వేదవిదు(డు । వీతామ్మాయుండు ధర్మవేదియు( బాప 
స్పీతుడు సరియై కడతు ర । నాతురత జరామరణమహాంభోరాశిన్‌. 91 

ప్రతిపదార్థం: ఈ తెరువునన్‌= ఈ మార్గంతో; వేదవిదు(డు= వేదం తెలిసినవాడూ; వీత+ఆమ్నాయుండు= వేదజ్ఞానం లేనివాడూ; 

ధర్మవేదియున్‌= ధర్మం తెలిసిన వాడూ; పాపస్ఫీతు(డు= పాపంచేత వృద్దిపొందిన వాడూ; సరి+ఐ= సమానులై; అనాతురతన్‌= 

ఆతురత లేకుండా; జరామరణ మహా+అంభోరాశిన్‌= ముసలితనం, చావు అనే మహాసముద్రాన్ని; కడతురు= తరిస్తారు. 

తాత్సర్యం: వేదజ్ఞాడైనా, వేదగంధం లేనివాడైనా, ధర్మజ్ఞుడైనా, పాపాత్యుడైనా సరే - పైన చెప్పిన పద్దతి పాటిస్తే 
(9) a sy a (a ధి ~> 

- అందరూ సమంగా జరామరణ (ప్రవాహరూపమైన సంసారసముద్రాన్ని కష్టంలేకుండా దాటుతారు. 

విశేషం: అలం: రూపకం. 

వ. ఆచారనేమియు( బ్రాణయుగంబును, నపానాక్షంబును, హ్రీవరూథధంబును, నుపాయాపాయకూబరంబును, 
ఘ్రాణశ్రవణ వాహనంబును, జ్ఞానసారధథికంబును, సర్వతంత్ర ప్రతోదంబును, ద్యాగరశ్మియు నగు యోగరథంబు 
నెక్కి వెరవుగలవా( డక్షరపదంబు సొరం జన(జాలు; నా రధికుం డా తంత్రంబు ప్రభావంబునంజేసి.92 

ప్రతిపదార్థం: ఆచారనేమియున్‌= ఆచార మనే చక్రపు టంచు గలదీ; ప్రాణయుగంబును= ప్రాణమనే కాడి గలదీ; 

అపాన+అక్షంబును= అపానమనే ఇరుసు కలదీ; హీవరూథంబును= సిగ్గు అనే ఆచ్చాదనం కలదీ; ఉపాయ+అపాయకూబరంబును= 
ఉపాయం, అపాయం అనే నొగలు కలదీ; (ఘాణ(శ్రవణ వాహనంబును= ఘాణేం(ద్రియ (్రవణేం(ద్రియాలనే గుర్రాలు కలదీ; 
జ్ఞానసారథికంబును= జ్ఞాన మనే సారథి కలదియు; సర్వతం(త్ర ప్రతోదంబును= సర్వతం(త్రమనే జాటీ కలదీ; త్యాగరశ్శియున్‌= 
త్యాగమనే పగ్గాలు కలదీ; అగు= అయినట్టి; యోగరథంబున్‌= యోగమనే రథాన్ని; ఎక్కి= అధిష్టించి; వెరవుగలవా(డు= 
ఉపాయశాలిఅయినవాడు; అక్షరపదంబున్‌= క్షరంకాని స్థానాన్ని అనగా మోక్షాన్ని; చొరన్‌+చనన్‌+చాలున్‌= |ప్రవేశించగలుగును; 

ఆ రధికుండు= ఆ రథంలో పయనించినవాడు (ఆత్మ); ఆ తంత్రంబు= ఆ ఉపాయంయొక్క; ప్రభావంబునన్‌+చేసి= 

మహిమవలన. 

తాత్సర్యం: సదాచారమే చ(క్రపుటంచుగా, ప్రాణమే కాడిగా, అపానమే ఇరుసుగా, సిగ్గే ఆచ్చాదనంగా, 

ఉపాయాపాయాలే నొగలుగా, ఘ్రాణేంద్రియ (శ్రవణేం(ద్రియాలే గుర్రాలుగా, జ్ఞానమే సారథిగా, సర్వతం(త్రమే 

కొరడాగా, త్యాగమే పగ్గాలుగా సాగే యోగమనే రథాన్ని ఎక్కిన ఉపాయశాలిఅయిన ఆత్మ అనే రథికుడు మోక్షపదం 
చేరుకొనగలడు. ఆ విధంగా పయనించిన రథధికుడు ఆ ఉపాయబలంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 707 


విశేషం: అలం: రూపకం. 
క. వరుసన ధరణీపవనాం । బరజలతేజముల గెలుచు, బల మెక్కి యహం 

కరణంబు ద్రోచు; బుద్దిం । బరువడి 5८6०२४८ బ్రకృతి పని బెడ(బాపున్‌. 93 
ప్రతిపదార్థం: వరుసన= (క్రమంగా; బలము+ఎక్కి= బలవంతుడై; ధరణీ= భూమిని; పవన= గాలిని; అంబర= ఆకసాన్నీ; 
జల= నీటినీ; తేజములన్‌= తేజస్సును; గెలుచున్‌= లోబరచుకొంటాడు; అహంకరణంబున్‌= అహంకారాన్ని; (త్రోచున్‌= 
కడకునెట్టివేస్తాడు; బుద్దిన్‌= మతిని; పరువడిన్‌= శీఘ్రంగా; అడ(గించున్‌= నశింపజేస్తాడు; ప్రకృతిపనిన్‌= ప్రకృతియొక్క చేష్టను; 
పెడ(బాపున్‌= తొలగించి వేస్తాడు. 
తాత్సర్యం: (క్రమంగా బలపడి పృథ్వి వ్యాపస్తేడోవాయ్యాకాశాలనే పంచభూతాలపై విజయం సాధిస్తాడు. అంతేకాక 
అహంకారాన్ని కడకు నెట్టివేస్తాడు. బుద్దిని నియమిస్తాడు. (ప్రకృతి చేష్టలైన కామాదులను అరికట్టుతాడు. 
©. భూమిజయము దొడగి ठत డంతంతకు । వృద్ది బొంది యోగసిద్ది( బొందు 

బొగయు మిడు(గుటులును బొను(గు లేని శిఖీయు । బహులశిఖలు నైన పగిది ననఘ! 94 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; పురుషు(డు= జీవుడు; భూమిజయముతొడ(గి= పృథ్వీభూతమును జయించిన 
మొదలుగా; అంతంతకున్‌= అంతకంతకు; వృద్దిన్‌+పొంది= పెరుగుదల నొంది; పొగయున్‌= ధూమమును; మిడు(గుణులును= 
నిప్పురవ్వలూ; పొనుగు లేని= తేజోహీనతలేనట్టి; శిఖియున్‌= అగ్నియు; బహులశిఖలున్‌= అనేకజ్వాలలు; ఐన పగిదిన్‌= అయిన 
రీతిగా; యోగసిద్దిన్‌+పొందున్‌= యోగముయొక్క పరిపక్వదశను పొందుతాడు. 
తాత్సర్యం: పాపరహితుడ వైన ఓ శుకుడా! జీవాత్ముడు పృథ్వీభూతాన్ని జయించిన నాటినుండి (క్రమ(క్రమంగా 
వృద్ది పొందుతాడు. అతడు ధూమం, మిణుగురులు, తేజోహీనత లేని అగ్ని అనేక జ్వాలలతో కూడి జ్వలించినట్లే 
యోగసిద్దుడై (ప్రకాశిస్తాడు. 
తే. విను మహంకారజయము పృధ్వీ ముఖంబు । లైనవానిని బుద్ధి ప్రధానమును జ 

యించునట్టి సంస్మారంబు నిచ్చు; దాన । నగు మహానుభావంబు సంయమివరులకు. 95 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; అహంకారజయము= అహంకారంపై సాధించిన గెలుపు; పృథ్వీ ముఖంబులు+ఐన 
వానిని= భూమి మొదలుగా గల పంచభూతాలను; బుద్ది= బుద్దిని; ప్రధానమును= (ప్రకృతిని; జయించునట్టి= సాధించునటువంటి; 
సంస్కారంబున్‌= సంస్కరణమును; ఇచ్చున్‌= ఇస్తుంది; దానన్‌= అందువలన; సంయమివరులకున్‌= మునిశ్రేష్టులకు; 
మహానుభావంబు= గొప్ప ప్రభావం; అగున్‌= కల్లుతుంది. 


తాత్సర్యం: అహంకారంపై విజయం సాధిస్తే క్రమంగా అది పృథ్వాది పంచభూతాలనూ, బుద్దినీ, (ప్రకృతిని 
జయించగల సంస్కారాన్ని (ప్రసాదిస్తుంది. అందువలన మునివర్యులకు గొప్పప్రభావం సమకూరుతుంది. 


వ. ఇది యోగప్రకారంబు. 96 
ప్రతిపదార్థం: ఇది= ఇంతవరకు చెప్పింది; యోగ(ప్రకారంబు= యోగముయొక్క విధానం. 


తాత్సర్యం: ఇంతవరకు నిరూపించబడింది యోగపద్దతి. 


708 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


తే. అనఘ! యింద్రియముల విషయముల మీద । నిగుడనీక, మనంబుతో మగుడం దిగిచి 
యాత్మ(గూర్లుట సాంఖ్యుల యనువు; సాంఖ్య । యోగములు రెండు నారయ నొక్క తెరువ. 97 


ప్రతిపదార్థం: అనఘ!= కల్మషరహితుడా!; ఇం(ద్రియములన్‌= (క్రోత్రాదులైన ఇంద్రియాలను; విషయములమీందన్‌= శబ్దాదులైన 
విషయాలమీద; నిగుడనీక= (ప్రసరింపనీక; మనంబుతోన్‌= మనస్సుతో; మగుడన్‌= మరలేటట్టు; తిగిచి= ఆకర్షించి; ఆత్మన్‌= 
ఆత్మయందు; కూర్చుట= లగ్నంకావించటం; సాంఖ్యుల అనువు= సాంఖ్యమార్గాన్ని అనుసరించేవారి పద్దతి; ఆరయన్‌= 
పరిశీలించగా; సాంఖ్యయోగములు= సాంఖ్యమార్గం, యోగమార్గం; రెండున్‌= రెండూ; ఒక్క తెరువు+అ= ఒక్క పద్దతియే. 
తాత్సర్యం: పాపరహితుడా! ఇం(ద్రియాలను విషయాలపై పోనీయకుండా మనస్సు మరలింపజేసి ఆత్మయందు 
సంలగ్నం కావించాలి. సాంఖ్యులు ఈ పద్దతినే పాటిస్తారు. పరిశీలించి చూడగా సాంఖ్యయోగమార్లాలు రెండూ 
ఒక పద్దతికి చెందినవే. 
విశేషం: భగవద్గీతలో కృష్ణుడు “ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి” అని సాంఖ్యయోగముల ఏకత్వాన్ని 
ప్రతిపాదించిఉన్నాడు. ఇక్కడ గూడ ఈ విషయమే మరల ప్రస్తావించబడింది. 
క ఈ రండు ప్రకారంబుల । వారలకును మమత విడువవలయుట సరి; ని 

वेदक సంసారమునకు(। గారణము మమత్వ ००९०८ గవిజనముఖ్యా! 98 


ప్రతిపదార్థం: కవిజనముఖ్యా!= యోగిజనశ్రేష్టా!; నిస్సారపు= సారరహితమైన; సంసారమునకున్‌= సంసారానికి; కారణము= 
హేతువు; మమత్యము= మమకారం; అగుటన్‌= కావటంవలన; ఈ రెండు (ప్రకారంబుల వారలకును= ఈ ద్వివిధ పద్దతులు 
పాటించే వారికి కూడా; మమత= మమకారమును; విడువన్‌+వలయుట= వదలవలసిన ఆవశ్యకత; సరి= సమమే. 


తాత్సర్యం: యోగులలో ్రేష్టుడవైన ఓ శుకుడా! నిస్సారమైన సంసారానికి ముఖ్యకారణం మమకారమే. అందువలన 
సాంఖ్యాన్ని అనుసరించేవారికైనా, యోగాన్ని పాటించేవారికైనా మమకార పరిత్యాగం సమానమైన ధర్మం. 


వ. భూతతారతమ్యంబులు సెప్పెద నాకర్ణింపుము: జంగమస్థావరంబులయందు జంగమంబులు లెస్స; యవి 
జరాయువు, నండంబును, నుద్ధిదంబును, స్వేదంబును నను జనక విశేషంబుల జనియించి 
బహుపాదంబులును, ద్విపాదంబులు నైయుండు; నందు మనుష్యులు మేలు; మనుష్యుల యందు 
జాతిధర్మోపధారకు లెక్కుడు; జాతి ధర్మోపధారకుల యందు విప్రు లుత్తములు; విప్రలయందు వేదజ్ఞు 
లుదాత్తులు; వేదజ్ఞులయందుం బ్రవచనశీలు రుత్మృష్ణులు; ప్రవచన శీలురయం దాత్మజ్ఞులధికులు; వారలు 
స్వధర్మవిదులు, సత్యసంకల్పులు, నధిభూతాధిదైవ వేదులు నగుదురు. వారలం జూవె దేవతలు బ్రాహ్మణు 
లండ్రు; వా రెల్ల వారికి నమస్మారాద్యుపచారాదరణీయులు; వారికి సరిలేరు; వా రాధారంబుగా సమస్త 
2२५००९०८ బ్రవర్తిల్లుచున్నవి' యని చెప్పి య మృహాత్ముండు వెండియు. 99 


ప్రతిసదార్థం: భూతతారతమ్యంబులు= ప్రాణులలోని తరతమభేదాలు; చెప్పెదన్‌= వివరిస్తాను; ఆకర్లింపుము= వినుము; 
జంగమస్థావరంబుల+అందున్‌= చరాచరములయందు; జంగమంబులు= చరప్రాణులు; లెస్స= మేలు; అవి= ఆప్రాణులు; 
జరాయువు= మావి; అండంబును= (గుడ్డును; ఉద్భిదంబును= భూమిని ఛేదించుకొని పుట్టేదీ; స్వేదంబును= చెమటయును; 
అను= అనే; జనకవిశేషంబులన్‌= ఉత్సాదకములైన వస్తు విశేషాలయందు; జనియించి= పుట్టి; బహుపాదంబులును= అనేక చరణాలు 
కలవి; ద్విపాదంబులున్‌+ఐ= రెండు చరణాలు కలవియునై; ఉండున్‌= ఉంటాయి; అందున్‌= ఆ ద్విపాద ప్రాణులలో; మనుష్యులు= 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 709 


మానవులు; మేలు= లెస్స; మనుష్యుల+అందున్‌= మానవులలో; జాతిధర్మ+-ఉపధారకులు= జాతియొక్క ధర్మమును పోషించేవారు; 
ఎక్కుడు= మేలు; జాతిధర్మ+-ఉపధారకులయందున్‌= జాతి ధర్మపోపకులలో; వ(ఫప్రలు= బ్రాహ్మణులు; ఉత్తములు= డ్రేష్టులు 
విప్రుల+అందున్‌= భూసురులలో; వేదజ్ఞాలు= వేదం తెలిసినవారు; ఉదాత్తులు= (कणः వేదజ్ఞుల+అందున్‌= వేదవిదులలో; 
ప్రవచనశీలురు= వేదపాఠప్రవచనం చూసేవారు; ఉత్కృష్టులు= ్రేష్టులు; (ప్రవచనశీలుర+అందున్‌= (ప్రవచనం చేసేవారియందు; 
ఆత్మజ్ఞులు= ఆత్మతత్తమెరిగినవారు; అధికులు= డ్రేష్టులు వారలు= వారు; సర్వధర్మవిదులు= సమస్త ధర్మాలు తెలిసినవారు; 
సత్యసంకల్పులు= సత్యమైన సంకల్పంకలవారు; అధి భూతాది దైవవేదులున్‌= అధిభూతమును; అధిదైవము నెరిగినవారును; అగుదురు= 
అవుతారు; దేవతలు= సురలు; వారలన్‌+చూవె= వారలనే కదా!; छण ులు+అం॥డ్రు= (బ్రాహ్మణులు అని చెప్పుతారు; వారు= ఆ 
బ్రాహ్మణులు; ఎల్లవారికిన్‌= అందరికీ నమస్కార+-ఆది+ ఉపచార ఆదరణీయులు= నమస్కారం మొదలైన ఉపచారాలచేత ఆదరించదగినవారు; 
వారికిన్‌= ఆ (బ్రాహ్మణులకు; సరిలేరు= సాటివారు లేరు; వారు= ఆ (బ్రాహ్మణులు; ఆధారంబుగాన్‌; ఆ(శ్రయంగా; సమస్తజగంబులున్‌= 
సర్వలోకాలూ; ప్రవర్తిల్దుచున్న ఏ= నడుస్తున్నవి; అని చెప్పి= అని వచించి; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: |ప్రాణులలోజఉన్న తేడాలు వివరిస్తాను వినుము. చరాచరాలైన రెండు రకాల ప్రాణులలో చరప్రాణులు 
మేలైనవి. అవి మావి, గ్రుడ్డు, ఉద్భిదము, చెమట అనే ఉత్సాదక పదార్థాలనుండి పుట్టి అనేకపాదాలు గలవి, 
రెండు పాదాలు గలవిఅయి ఉంటాయి. వాటిలో మానవులు మేలు. మానవులలో జాతిధర్మాన్ని పోషించేవారు 
శ్రేష్టులు. వారిలో విప్రులు మేలైనవారు. విప్రలలో వేదము నెరిగినవారు ముఖ్యులు. వేదం తెలిసినవారిలో 
వేదార్ణప్రవచనం కావించేవారు ఉత్కృష్టమైనవారు. అట్టా ప్రవచనం చేసేవారిలో ఆత్మజ్ఞాలైనవారు గొప్పవారు. 
ఆత్మతత్తం తెలిసినవారు, సర్వధర్మవేత్తలు, యథార్థమైన సంకల్పం కలవారు, అధిభూతాధిదైవాలను ఎరిగినవారు 
అవుతున్నారు. దేవతలు అట్లాంటి వారినే బ్రాహ్మణు లంటారు. ఆ రకమైన (బ్రాహ్మణులు అందరికీ 
ప్రణామాదులచేత ఆదరించదగి ఉన్నారు. వారికి సమానమైన వా రెవరూ లేరు. వారి నాధారం చేసికొనే సమస్త 
లోకాలూ నడుస్తున్నాయి” అని మళ్ళీ (వేదవ్యాసమునీం(ద్రుడు ఇట్టా అన్నాడు:) 
తే. = “బ్రాహ్మణునకు బ్రధానవర్తనము వినుము! । నిర్మలజ్ఞానయుక్తు(డై కర్మసమితి 

నలఘునిష్టమై( జలుపంగ వలయు; దాన । సంశయము లెల్ల 2००५००५, బ్రసాద మొందు. 100 
ప్రతిపదార్థం: |బ్రాహ్మణునకున్‌= పై జెప్పిన లక్షణాలతో విలసిల్లే బ్రాహ్మణుడికి; ప్రధానవర్తనము= ముఖ్యమైన నడవడి; వినుము; 
నిర్మలజ్ఞానయుక్తు(డు+ఐ= అతడు నిర్మలమైన జ్ఞానంతో కూడినవాడై; అలఘునిష్టమైన్‌= గొప్ప నిష్టతో; కర్మసమితిన్‌= కర్తవ్యకార్య 
సమూహాలను; చలుపంగన్‌ వలయున్‌= నిర్వహించాలి; దానన్‌= ఆ విధంగా చేయటంవలన; సంశయములు+ఎల్లన్‌= సమస్త 
సందేహాలూ; పాయున్‌= తొలగుతాయి; (ప్రసాదమున్‌= నైర్మల్యమును; ఒందున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: 'పూర్యోక్తమైన లక్షణాలతో ఒప్పారే బ్రాహ్మణుడు ఎట్లా ప్రవర్తించాలో చెప్పుతాను వినుము. అతడు 
నిర్మలజ్ఞానం కలిగి గొప్ప దీక్షతో శ్రద్దతో కర్తవ్యకర్మలు చేయాలి. అట్టా చేస్తే అతడి సం శయాలన్నీ తొలగిపోతాయి. 
అతడు మనోనైర్మల్యం పొందుతాడు. 
క ఇయ్యఖభీలము సృజియింప(గ । నెయ్యది ప్రభు వమ్మహామహిత భూతము పొం 

దయ్యెడి శుభంబు దపమున( । జయ్యన సిద్ధించు; నది విసంశయ మనఘా! 101 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; ఈ+అఖిలమున్‌= ఈ సమస్త జగత్తును; సృజియింప(గన్‌= సృష్టించటానికి; ఏ+అది= 
ఏది; ప్రభువు= సమర్థమో; ఆ+మహామహిత భూతము పొందు= ఆ మహాపూజ్యమైన భూతంతోడి కలయిక; అయ్యెడి= సంభవించెడి; 


710 శ్రీనుదాం & 23०259०८ >>> 


శుభంబు= మంగళం; తపమునన్‌= తపస్సుతో; చయ్యనన్‌= శీఘ్రంగా; సిద్దించున్‌= సంభవిస్తుంది; అది= ఆ విషయం; 
విసంశయము= సంశయంలేనిది. 


తాత్సర్యం: ఓ పాపరహితుడవైన శుకుడా! ఈ సమస్త ప్రపంచాన్నీ ఏది సృష్టిస్తున్నదో, ఆ మహాపావనమైన భూతంతో 
కలయిక అనే శుభం తపస్సుతో వెంటనే సిద్దిస్తుంది. ఇందులో సందేహం లేదు. 
క. మైత్రిం బోలెడు ధర్మము । ధాత్రీ దివిజులకు లేదు; దాని నడపినం 

బుత్రా! యేకర్మంబు ప । విత్రతయును వలవ దది వివేకము జేర్షున్‌.' 102 
ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా!; ధాత్రీ దివిజాలకున్‌= భూసురులకు; మైత్రిన్‌+పోలెడిధర్మము= మిత్రత్వమును పోలిన; ధర్మము; 
లేదు= లేదు; దానిన్‌= ఆ మైత్రిని; నడపినన్‌= నిర్వహిస్తే; ఏకర్మంబు= ఏ కర్మయొక్క; పవిత్రతయును= పావనత్వమును; 
వలవదు= అక్కరలేదు; అది= ఆ మైత్రి; వివేకమున్‌= తెలివిని; చేర్చున్‌= ఘటిస్తుంది. 
తాత్సర్యం: కుమారా! భూసురులకు మై(త్రివంటి ధర్మం మరొకటి లేదు. మై(త్రీధర్మాన్ని చక్కగా నడిపితే ఇతరకర్మల 
పవిత్రతలు పాటించవలసిన పనిలేదు. ఆ మైత్రి నిత్యానిత్య వివేకాన్ని కలిగిస్తుంది”. 
విశేషం: సమస్తప్రాణుల పట్ల సద్భావన కలిగి మిత్రత్వమును పాటించటమే మైత్రి. ఇది (్రేష్టతమ ధర్మం. 
వ. అనిన విని శుకుం డా సంయమివరున కిట్లనియె. 103 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; శుకుండు= శుకయోగి; ఆ సంయమివరునకున్‌= ఆ వ్యాసుడితో; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: వ్యాసుడు ఈ రీతిగా చెప్పగా విని శుకుడు ఆ మునిశ్రేష్టుడితో మళ్ళీ ఇట్టా అన్నాడు: 

వ్యాసుడు శుకున కుపదేశించిన పరబ్రహ్మ ప్రాప్తి సాధన ప్రకారము (సం. 12-231-3) 

క, “పరమబ్రహ్మపదము న । ధ్వరముననో, ప్రజ్ఞ పెంపు వలననొ, యోగా 

చరణముననొ, సాంఖ్యసమా । దరణముననొ పొందవచ్చు దత్త్వజ్ఞవరా!' 104 
ప్రతిపదార్థం: తత్తజ్ఞవరా!= सुर తెలిసిన వారిలో ్రేష్టుడవైనవాడా!; అధ్వరముననో= యజ్ఞంవలననో; (ప్రజ్ఞపెంపువలననొ= 
మతియొక్క అతిశయంవలననో; యోగ+ఆచరణముననొ= యోగము నాచరించటంవలననో; సాంఖ్య సమాదరణముననొ= 
సాంఖ్యమును చక్కగా ఆచరించటంచేతనో; పరమ(బ్రహ్మపదమున్‌= (क (బ్రహ్మస్థానమును; పొందవచ్చున్‌?= పొందటానికి 
వీలవుతుంది? 
తాత్సర్యం: 'తత్త్యమునెరిగినవారిలో (శ్రేష్టుడవైన ఓ మునీశ్యరా! యజ్ఞ(క్రియవలననా? లేక ప్రజ్ఞాతిశయం వలననా? 
యోగాన్ని పాటించటం వలననా? సాంఖ్యాన్ని ఆదరించటం వలననా? ఏ విధంగా పరబ్రహ్మ పదమైన మోక్షమును 
పొందవచ్చును?' 
చ. అనుటయు నమ్మునిప్రవరు( డాతని కిట్లను 'నీవు పేరు గ్రు 

చ్చినయవి యెల్ల మేల; సవిశేషతపంబును, నింద్రియప్రవ 

ర్రనముల నిగ్రహించుటయు, రాగము లోభము ద్రోవ( జాలు నే 

तप దృఢవిద్యయుం గలుగు పుణ్యు(డు వొంద(గనోపు బ్రహ్మమున్‌. 105 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 711 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని అడుగగా; ఆ+మునిప్రవరు(డు= ఆ వ్యాసుడు; ఆతనికిన్‌= ఆ శుకుడికి; ఇట్టు+అనున్‌= 
ఈ విధంగా చెప్పాడు; నీవు పేరుగ్రుచ్చిన+అవి ఎల్లన్‌= నీవు పేర్కొన్నవి అన్నియునూ; మేల= (శ్రేయస్సును గలిగించేవే; 
సవిశేషతపంబును= విశేషంతో కూడిన తపస్సు; ఇం(ద్రియ (ప్రవర్తనములన్‌= ఇం(ద్రియాల పోకడలను; నిగ్రహించుటయున్‌= 
నియమించటం; రాగమున్‌= విషయాలపై పీతిని; లోభమున్‌= లోభమనే దుర్గుణమును; (త్రోవన్‌+చాలు= తొలగింపగల; ठत} = 
చాతుర్యమును; దృఢవిద్యయున్‌= గట్టి విద్యయును; కలుగు= కలిగియున్నట్టి; పుణ్యు(డు= పుణ్యాత్ముడు; (బ్రహ్మమున్‌= 
(బ్రహ్మస్థానాన్ని; పొంద(గన్‌+ఓపున్‌= పొందగలుగుతాడు. 

* అటా ‰(‡ వాన తో టా న్నా ర ° ^ < చె 9, బా 
తాత్సర్యం: అట్లా శుకు డడిగేసరికి వ సమునిం(ద్రు డతడితో ఇట్లా అన్నాడు: 'నీ విపుడు చెప్పిన యజ్ఞాదులన్నీ 
(బ్రహ్మపద ప్రాప్తికి ఉపకరించే (శ్రేష్టమైన సాధనాలే. అంతేకాక విశిష్టమైన తపస్సు, ఇంద్రియనిగ్రహం, రాగలోభనివారణ 
మొనర్చే చాతుర్యం, దృఢమైన విద్యకల పుణ్యాత్ముడు తప్పక (బ్రహ్మపదాన్ని పొందుతాడు. 
క్ర విను! మందు నొక విశేషం । బనఘా! బుద్దీంద్రియంబు లైదును బరముం 

గను వెలు(గున కడ్డము వా । ని నడంగింపంగ మనసునిపుణత యొప్పున్‌. 106 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; అందున్‌= ఇప్పుడు చెప్పినవాటిలో; ఒక విశేషంబు= ఒక విశేషాంశాన్ని; వినుము= 
ఆలకించుము; బుద్ది+ఇం(ద్రియంబులు= జ్ఞానేంద్రియాలు; ఐదును= అయిదు కూడాను; పరమున్‌= (బ్రహ్మమును; కను 
వెలుగునకున్‌= చూచే (ప్రకాశానికి; అడ్డము= నిరోధకాలై ఉన్నవి; వానిన్‌= ఆ ఇంద్రియాలను; అడంగింపంగన్‌= అణచివేయగా; 
మనసు నిపుణత= చిత్తంయొక్క నేర్పు; ఒప్పున్‌= భాసిస్తుంది. 
తాత్సర్యం: కల్మషరహితుడవైన ఓ శుకుడా! అందులోనూ ఒక విశేషం చెప్పుతాను. వినుము. (శ్రోత్రం మొదలైన 
ఐదు జ్ఞానేంద్రియాలు పరతత్త్య దర్శనానికి ఆటంకాలుగా ఉంటాయి. వాటిని నిరోధించి వేస్తే బ్రహ్మప్రాప్తి 
కవసరమైన మనోనైపుణ్యం చక్కగా విరాజిల్టుతుంది. 

క మనసు నియమింప భూతా । త్ముని యత్నం బోపు నియమమునకున్‌ లోనై 

మన సింద్రియముల' గుదియిం । చిన శబ్దాదులు దొటింగి సిద్ది దొరకొనున్‌. 107 
ప్రతిపదార్థం: భూత+ఆత్య్ముని= బీవుడియొక్క; యత్నంబు= ప్రయత్నం; మనసున్‌= చిత్తమును; నియమింపన్‌= నిగ్రహించటానికి; 
ఓపున్‌= సమర్థమవుతుంది; మనసు= చిత్తం; నియమమునకున్‌= నిగ్రహానికి; లోనై= లోబడినదై; ఇం(ద్రియములన్‌= (శ్రోత్రాదులగు 
ఇం(ద్రియాలను; కుదియించినన్‌= నిగ్రహిస్తే; శబ్బ్దాదులు= శబ్దాదులైన విషయాలు; తొజింగి= తొలగిపోయి; సిద్ది= మోక్షం; 
దొరకొనున్‌= లభిస్తుంది. 
తాత్సర్యం: జీవుడు ప్రయత్నిస్తే మనస్సును నిగ్రహించగలడు. నిగ్రహించబడిన మనస్సు ఇంద్రియాలను 
నియమించగలదు. అపుడు శబ్బాదులైన విషయాలు తొలగిపోతాయి. అంతట అభిలషించిన (బ్రహ్మ(ప్రాప్తి రూపమైన 
మోక్షం సిద్దిస్తుంది. 

(न्ग ~> 
ఆ. కనుట వినుట యాదిగా( గల యింద్రియం । 2०९ కగోచరంబు బుద్ది; దీన 

రూపుగా(గ( దో(చు రూపశబ్దాది గు । ఇఅత్వరహితమైన తత్త్వ మనఘ! 108 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; బుద్ది= (ప్రజ్ఞ; కనుట వినుట ఆదిగాన్‌+కల= చూడటం, వినటం మొదలైన; 
ఇంద్రియములకున్‌= ఇం(ద్రియాలకు; అగోచరంబు= గోచరించనిది; దీనన్‌= ఈ బుద్దివలననే; రూపశబ్ద+ఆదిగుణత్వరహితము+ఐన= 
రూపం, శబ్దం మొదలైన గుణాలతో సంబంధం లేని; తత్త్యము= పరతత్త్యం; రూపుకాగన్‌= స్పష్టంగా; తోయన్‌= భాసిస్తుంది. 


712 శ్రీనుదాం [८ మహాభారతము 


తాత్సర్యం: పాపరహితుడవైన ఓ శుకుడా! నేత్రం, (శ్రోత్రం మొదలైన ఇంద్రియాలకు బుద్ది గోచరించేదికాదు. 
బుద్దివలననే రూపశబ్బాదులైన గుణాలతో ఏ మాత్రం సంబంధము లేని పరతత్త్యం స్పష్టంగా గోచరిస్తుంది. 


చ. వినయము విద్యయుం గలుగు విప్రునియందును, గోవునందు, నొ 
ప్పు 26049 హస్తియందు నొక 8८७७०८४9 కుక్కయందు, దా 
ని నడణి తెచ్చి వండి తిను నీచపుమాలనియందు( దుల్యద 
ర్షనులు దదంతరాత్తుని నిరంజనునిం గనునట్టి పండితుల్‌. 109 


ప్రతిపదార్థం: తదంతరాత్ముని= విప్రుడు మొదలైనవారి అంతరాత్మయైిన; నిరంజనునిన్‌= పరిశుద్ధమైన పరమాత్మను; కనునట్టి= 
చూచునట్టి; పండితుల్‌= పండితులు; వినయము= అణకువ; విద్యయున్‌= చదువును; కలుగు= కలిగి ఉన్నట్టి; విప్రుని అందున్‌= 
(బ్రాహ్మణుడియందు; గోవునందున్‌= ఆవునందు; ఒప్పునెణయు= చక్కనైన; హస్తి +అందున్‌= ఏనుగునందు; ఒక పో(కకున్‌+పోవని= 
ఒక నీచమైన పోకకు కూడ కొరగాని; కుక్కయందున్‌; దానిన్‌= ఆ కుక్కను; అడ(చి= చంపి; వండి= వంటజేసికొని; తిను 
నీచపు మాలని+అందున్‌= భుజించే నీచుడైన శృపాకుడి యందు; తుల్యదర్భనులు= సమమైన దర్శనంకలవారు. 


తాత్సర్యం: విప్రాదులలో అంతరాత్మఅయిన పరిశుద్దమైన పరమాత్ముడిని చూచే పండితులు. విద్యావినయ 
సంపన్నుడైన విప్రడియందు, గోవునందు, ఏనుగునందు, పోకకు కూడ కొరగాని కుక్కయందు, కుక్కమాంసం 
వండుకొని తినే చండాలుడియందు సమదృష్టి గల్లువారవుతారు. 
విశేషం: భగవద్గీతలో గూడ దీనికి మూలమైన శ్లోకము 'విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని। శుని చైవ శృపాకే చ 
పండితాః సమదర్శినః'॥ అన్నది కలదు. 
క స్థావరముల జంగమముల । నా విభు(డు వసించు; నతనియందు నవి నిస 

ర్లావాసత నుండును; ద । ద్ధావన మెటు(గుట తదైక్యపదముం జేర్టున్‌. 110 
ప్రతిపదార్హం: స్థావరములన్‌= స్థిరంగా ఒకచోట ఉండే ప్రాణులలోనూ; జంగమములన్‌= చరించే ప్రాణులలోనూ; = విభు(డు= 
ఆ పరమాత్ముడు; వసించున్‌= నివసిస్తాడు; అతని+అందున్‌= ఆ పరమాత్ముడియందు; అవి= ఆ చరాచరాలు; నిసర్గtఆవాస తన్‌= 
సహజ నివాసంకలవై; ఉండున్‌= ఉంటాయి; తద్భావనము= అవి అట్లా ఉండటాన్ని; ఎణు(గుట= తెలిసికొనుట; తత్‌+ఐక్యపదమున్‌= 
ఆ పరమాత్మతో ఏకమయ్యే స్థితిని; చేర్చున్‌= చేరుస్తుంది. 
తాత్సర్యం: ఆ పరమాత్మ చరాచర ప్రాణులన్నిటిలో ఉన్నాడు. ఆ పరమాత్మలో € ప్రాణులన్నీ ఉన్నవి. ఇట్లా 
ఒకదానిలో ఒకటి అవి పరస్పరం కలిసి ఉన్నాయని గ్రహించటమే (బ్రహ్మపద ప్రాప్తిని సమకూరుస్తుంది. 
తే. క్షరము నక్షరమును ననం గలవు రెండు । మూర్తుు; లాత్మ కభఖిలభూతములను బూర్వ 

మొలయు మృత మన దివమున నుండు నమృత । మన(గ నపరంబు రెంటిని గను బుధుండు. 111 


ప్రతిపదార్థం: ఆత్మకున్‌= ఆత్మ పదార్థానికి; క్షరమున్‌= క్షరమనీ; అక్షరమునున్‌= అక్షరమని; అనన్‌= అనగా; రెండుమూర్తులు= 
రెండు ఆకృతులు; కలవు= ఉన్నాయి; అఖిలభూతములను= సమస్త (ప్రాణులలోను; పూర్వము= మొదటిదైన క్షరం; మృతము= 
మరణశీలం; అనన్‌= అనగా; ఒలయున్‌= ఒప్పుతుంది; అపరంబు= మరొక్షటైన అక్షరం; అమృతము+అనయగన్‌= మరణశీలం 
కానిదనగా; దివమునన్‌= స్వర్గంలో; ఉండున్‌= ఉంటుంది; బుధుండు= ఆత్మజ్ఞాడైన పండితుడు; రెంటినిన్‌= క్షరాక్షరాలను 
రెండింటినీ; కనున్‌= చూస్తాడు. 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 713 


తాత్సర్యం: ఆత్మకు క్షరమనీ, అక్షరమనీ రెండు మూర్తులున్నాయి. క్షరం సమస్త ప్రాణులలోను మృతమన్న పేరుతో 
ఉంటుంది. రెండవదైన అక్షరం “అమృత మనబడి స్వర్గోకంలో ఉంటుంది. పండితుడైనవాడు పై క్షరాక్షరాలను 
రెండింటినీ వేరు వేరుగా (గ్రహిస్తాడు. 
విశేషం: నశించిపోయే స్వభావం గలది క్షరము. నాశం లేనిది అక్షరం. స్టూలదేహాదులన్నీ కాలక్రమంలో నశించిపోతాయి కాబట్టి 
క్షర మనబడుతున్నాయి. అక్షరమైన జీవాత్మ నశించదు. అవిద్యను తొలగించుకొన్నపు డా జీవాత్నుడే పరమాత్ము డవుతాడు. 
పరమాత్ముడు కూడా అక్షరుడే. 
'ద్వావిమౌ పురుషా లోకే క్షరశ్చాక్షర ఏన చి ఇత్యాదిగా గీతలో ఈ విషయమే చెప్పబడింది. సర్వభూతాలూ క్షరమనీ, కూటస్టుడు 
అక్షరుడనీ గీత పేర్కొన్నది. క్షరాక్షరములకు అతీతుడైన పురుషోత్తముడే పరమాత్ముడని వ్యవహరించబడుతున్నాడు. 
క ఈ లోకంబుల నెల్లం । గాలము పక్వంబు సేయయగా నెవ్వా( ठ 

కాలము పక్వము సేయం । జాలు నతం డమృతు నజరు సత్యు( గనుటకున్‌. 112 


ప్రతిపదార్థం: ఈ లోకంబులను+ఎల్లన్‌= ఈ లోకాలనన్నింటినీ; కాలము= కాలమనే తత్త్యం; పక్వంబుచేయయగాన్‌= పచనం 
చేసివేయగా; ఎవ్వాడు= ఎవడు; ఆ+కాలమున్‌= ఆ కాలమును; పక్షము చేయన్‌= పచనమొనర్చ; అతండు= అట్టివాడు; 
అమృతున్‌= మరణశీలుడుకానివాడు; అజరున్‌= వార్ణకమంటనివాడు అగు; సత్యున్‌= శాశ్య్వతుడైన పరమాత్మను; కనుటకున్‌= 
చూచుటకు; చాలున్‌= సమర్ధుడవుతాడు. 

తాత్సర్యం: కాలం ఈ అన్ని లోకాలను పచనం చేసి వేస్తున్నది. ఆ కాలాన్ని పచనం చేయటంద్యారా ఎవడు 
జయించగలడో వాడు మా(త్రమే జరామరణాలు లేని శాశ్య్వతుడైన అక్షరపురుషుడిని చూడగలడు. 


విశేషం: సమస్త లోకాలూ కాల(క్రమంలో నశించి పోతున్నాయి. మరణించేశరీరం తాను కాదని, తనకు మరణం లేదనీ ఎవడు 
గుర్తిస్తాడో వాడు మా(త్రమే కాలానికి లోబడనివాడై కాలాన్ని జయించినవా డవుతాడు. వానికి అక్షరపురుష దర్శనం సిద్దిస్తుంది. 
తే. విను నవద్వారపురమున వెలు(గుచుండు । హంసు( డతనిన యక్షరు( డమృతు( డండ్రు 

పరమయోగు లాతత్త్వంబు ९०6८ గాంచు । యోగ్యసత్ర్మియాభ్యాసవైరాగ్యపరు(డు.' 113 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము; హంసు(డు= హంసశబ్దవాచ్యుడైన ఆత్మ; నవద్యారపురమునన్‌= తొమ్మిది ద్వారాలుగల 
పట్టణమనే శరీరంలో; వెలుగుచుండున్‌= (ప్రకాశిస్తూ ఉంటాడు; పరమయోగులు= (कै యోగులు; అతనిన= ఆ హంసుడినే; 
అక్షరు(డు+అమృతు(డు+అం(డ్రు= అక్షరుడనీ అమృతుడనీ అంటారు; యోగ్య= తగిన; స(త్ర్రియా= సత్కార్యాలయొక్క; 
అభ్యాాస= అభ్యాసమునందును; వైరాగ్య= వైరాగ్యమునందును; పరు(డు= ఆసక్తిగలవాడు; ఆ తత్త్యంబుభంగిన్‌= € 
అక్షరతత్త్య పద్దతిని; కాంచున్‌= చూస్తాడు. 
తాత్సర్యం: శుకా! వినుము. తొమ్మిదిద్వారాలు గల శరీర మనే నగరంలో హంసు డనే ఆత్మ భాసిస్తున్నాడు. 
డ్రేషులైన యోగులు ఆ ఆత్మనే అక్షరుడనీ, అమృతుడనీ అంటున్నారు. యోగ్యమైన సాధనాది సత్కార్యాలు 
ఆచరిస్తూ వైరాగ్య పరుడైనవాడు ఆ అక్షరతత్త్యాన్ని గ్రహించగలడు”. 
విశేషం: శరీరానికి రెండు కన్నులు, రెండు చెవులు, రెండు నాసారం(ధాలు, నోరు, గుదం, మూ(త్రద్యారం - అని తొమ్మిది 
ద్వారాలున్నాయి. అందువలన నవద్యారపురంగా శరీరం అభివర్లించబడుతున్నది. 'నవద్వారేపురే' ఇత్యాదిగా గీతాదులలో ప్రయోగాలు 
గమనించేది. 


714 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


వ. అని చెప్పి యప్పారాశర్యుండు 5060509. 114 
ప్రతిపదార్థం: అని చెప్పి= ఇట్టా పలికి; ఆ+పారాశర్యుండు= వ్యాసుడు; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: ఈ రీతిగా చెప్పి పరాశరపుత్రుడైన వ్యాసమునీం(ద్రుడు మళ్ళీ శుకుడితో ఇట్టా అన్నాడు. 
తే. “అనఘ! విను కామమును గ్రోధమును భయంబు । నిద్రయును లోభమును జాల నిందితములు 

యోగిజనులకు( గావున నుడుగవలయు । వీని నైదింటి నచలావధాన వృత్తి. 115 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; విను= ఆలకించుము; యోగిజనులకున్‌= యోగమార్గంలో ఉన్నవారికి; కామమును= 
కామమూ; (క్రోధమును= కోపమూ; భయంబున్‌= భీతియు; నిద్రయున్‌= నిద్రించటమూ; లోభమును= పిసినితనమున్నూ; చాలన్‌= 
మిక్కిలి; నిందితములు= నిందించబడినవి; కావునన్‌= అందువలన; అచలావధానవృత్తిన్‌= నిశ్చలమైన అవధానవ్యాపారంతో; 
వీనిన్‌+ఐదింటిన్‌= ఈ ఐదు దుర్లుణాలను; ఉడుగన్‌ వలయున్‌= వదలిపెట్టాలి. 
తాత్సర్యం: పాపరహితుడా! ఇంకా చెప్పుతాను వినుము. యోగులైనవారికి కామం, క్రోధం, భయం, ని[ద్ర, లోభం 
అనేవి చాలా నిందించదగిన చెడు గుణాలు. కాబట్టి అచంచలమైన అవధానంతో ఈ ఐదు దుర్గుణాలనూ 
పరిత్యజించాలి. 
శా. కామంబుం బెడ(ంబాచు( బండితు(డు సంకల్పంబు వర్ణించి, ని 

ద్రామోహంబు నడంచు సత్త్వగుణ చింతన్‌, లోభముం బ్రాజ్ఞ సే 

వాముద్రం 6९८९०८०८, గ్రోధము శమవ్యాప్తిన్‌ మగుడ్డున్‌ మతి 

శ్రీమాన్యా! భయ మప్రమాదమున 89००5 దృఢస్వాంతు(డై. 116 
ప్రతిపదార్హం: మతి శ్రీ మాన్యా!= బుద్దివైభవంచేత పూబించదగిన వాడా!; పండితు(డు= బుధుడు; దృఢస్వాంతు(డు+ఐ= దృఢమైన 
చిత్తం కలవాడై; సంకల్పంబున్‌= మనోవ్యాపారాన్ని; వర్ణించి= వదలి; కామంబున్‌= కామాన్ని; పెడ(ంబాచున్‌= ఎడబాయజేస్తాడు; 
సత్త్యగుణచింతన్‌= సత్యమనే గుణాన్ని చింతించటంచేత; నిద్రామోహంబున్‌= నిద్రఅనే మోహాన్ని; అడంచున్‌= నశింపజేస్తాడు; 
ప్రొజ్ఞసీవాముద్రన్‌= బుద్దిమంతులైనవారి సేవఅనే ము[ద్రచేత; లోభమున్‌= పిసినితనాన్ని; తొలయగించున్‌= తొలగింపజేస్తాడు; 
శమవ్యాప్తిన్‌= అంతరిం(ద్రియని(గ్రహ వ్యాప్తిచేత; (క్రోధమున్‌= కోపమును; మగుడ్చున్‌= మరలింపజేస్తాడు; అప్రమాదమునన్‌= 
జాగరూకతతో; భయమున్‌= భీతిని; నిర్దించున్‌= జయిస్తాడు. 
తాత్సర్యం: ధీసంపదచేత పూజింపదగిన ఓ శుకుడా! పండితుడు దృఢచిత్తంతో సంకల్పాన్ని వదలి కామాన్ని 
వదలించుకొంటాడు, సత్త్వగుణాన్ని చింతించటం ద్వారా ని(ద్రామోహాన్ని నశింపజేస్తాడు. ప్రాజ్ఞులను సేవించటం 
వలన లోభాన్ని తొలగించుకొంటాడు. శమంతో కోపాన్ని విసర్దిస్తాడు. ఏమరుపాటు లేనివాడై భయాన్ని జయిస్తాడు. 
ख. శిశ్నము నుదరమును ధృతి( 2०००८ గాలు(। జూడ్క్మి( జూడ్మిని వినికిని శుద్దమాన 

సమున మానసవాక్కుల విమలవిద్య । నవహితుండు రక్షించు గులాగ్రగణ్య! 117 
ప్రతిపదార్థం: కుల+అగ్రగణ్య!= వంశంలో మొదట గణించదగినవాడా!; అవహితుండు= అవధానంకలవాడు; శిశ్ళమున్‌= 
పురుషాంగాన్నీ; ఉదరమును= పొట్టనూ; ధృతిన్‌= ధైర్యంతో; చేయున్‌+కాలున్‌= చేతిని, కాలిని; చూడ్కిన్‌= చూపుతో; చూడ్కిని= 
చూపును; వినికిని= (శ్రవణమును; శుద్దమానసమునన్‌= పరిశుద్దమైన చిత్తంతోనూ; మానసవాక్కులన్‌= మనస్సును, వాక్కునూ; 
విమలవిద్యన్‌= నిర్మలమైన విద్యతోనూూ; రక్షించున్‌= కాపాడుతాడు. 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 715 


తాత్సర్యం: కులశ్రేష్టుడవైన ఓ శుకుడా! జాగరూకుడై ఏమరుపాటులేని వాడు శిశ్నోదరాలను ధీరతతోనూ, 
హస్తపాదాలను చూపుతోనూ, నేత్ర శ్రవణాలను శుద్దచిత్తంతోనూ, మనోవాక్కులను నిర్మలమైన విద్యతోనూ 
కాపాడుకొంటాడు. 


వ. మటియు నొక్కతెటింగు సెప్పెద. 118 
ప్రతిపదార్దం: మటియున్‌= ఇంకను; ఒక్క తెజుంగున్‌= ఒక పద్దతిని; చెప్పెదన్‌= చెప్పుతాను. 

థి © 
తాత్సర్యం: ఇంకా ఒక మార్గం వివరిస్తాను. 


తే. ఇంద్రియములలో నొక్కటియేని( బట్టు । వడక వెడలిన నా గంటి బ్రజ్ఞ గాటు 

నట్లు కావున మనసు మున్నా(గి వినికి । యాదియగు 3८5०८ గ్రమమున నాగవలయు. 119 
ప్రతిపదార్థం: ఇం(ద్రియములలోన్‌= ఐదు జ్ఞానేంద్రియాలలోనూ; ఒక్కటి+ఏనిన్‌= ఒక్కటైనా; పట్టువడక= నిగ్రహించబడక; 
వెడలినన్‌= తప్పించుకొనిపోతే; ఆగంటిన్‌= ఆ రంధ్రంద్వారా; ప్రజ్ఞ= తెలివి; కాణున్‌= (స్రవించిపోతుంది; అట్టు కావునన్‌= ఆ 
విధంగా జరుగుతుంది కాబట్టి; మనసున్‌= చిత్తమును; మున్ను= ముందు; ఆగి= నిరోధించి; వినికి+ఆది+అగు= శ్రవణం మొదలైన; 
ఐదున్‌= పంచేంద్రియాలను; (క్రమమునన్‌= (క్రమంగా; ఆగవలయున్‌= నిరోధించాలి. 


తాత్సర్యం: ఇం(దియాలలో ఒక్కటైన నిగ్రహానికి లొంగక తప్పించుకొంటే చాలు, ఆ రం(ధ్రంద్వారా ప్రజ్ఞ మొత్తం 
జారిపోతుంది. అందువలన మొదట చిత్తాన్ని నిరోధించాలి. ఆపై శ్రవణాదులైన పంచేంద్రియాలను నిరోధించాలి. 


క మనసును నింద్రియములనుం । దనయం 6२४०८०१८ జేయ( దాను దెలివి నొం 
ది నిరంజనత్వ సిద్దిం । గని యపధూమానలంబు కరణి వెలుంగున్‌. 120 


ప్రతిపదార్థం: మనసును= చిత్తాన్ని; ఇంద్రియములనున్‌= ఇం(ద్రియాలనూ; తన+అందున్‌= ఆత్మలో; ఒదుగంగన్‌+చేయన్‌= 
అణగేటట్లు చేయగా; తాను= ఆత్మ; తెలివిన్‌+ఒంది= వివేకంపొంది; నిరంజనత్వసిద్దిన్‌= మాయా దోషరాహిత్యాన్ని; కని= పొంది; 
అపధూమానలంబు కరణిన్‌= పొగలేని అగ్నివలె; వెలుంగున్‌= (ప్రకాశిస్తాడు. 


తాత్సర్యం: మనస్సునూ, ఇం(ద్రియాలనూ తనలో నిగ్రహించుకొంటే తాను వివేకి అవుతాడు. ఆపై ఏ విధమైన 
దోషం లేనివాడై పొగలేని అనలంవలె వెలుగొందుతాడు. 


మ. మన సేకాగ్రత( బొంద జేయ జనసమ్మర్థంబు వర్ణించి శూ 

న్యనికేతాద్రిగుహా వివిక్త వనదేవాగార ముఖ్యంబు లై 

న నివాసంబుల నుండ(గావలయు' దన్మన్నించినం గీడు సే 

సిన హర్షంబు నమర్షముం హృదయముం జెందింప కక్తోభ్యు(డై. 121 
ప్రతిపదార్థం: తన్‌= తనను; మన్నించినన్‌= పూజించినను; కీడు చేసినన్‌= (తనకు) అపకారం చేసినా; హర్షంబున్‌= సంతోషమును; 
అమర్షమున్‌= కోపమును; హృదయమున్‌= చిత్తమును; చెందింపక= పొందించకుండా; అక్షోభ్యు(డు+ఐ= క్షోభింపజేయరానివాడై; 
మనసున్‌= చిత్తమును; ఏకా(గ్రతన్‌= ఏకనిష్టత్వమును; పొందన్‌+చేయన్‌= ఒందించటానికి; జనసమ్మర్షంబున్‌= (ప్రజల సందడిని; 
వర్దించి= త్యజించి; శూన్య= జనులు లేని; నికేత= గృహాలు; ఆద్రిగుహా= పర్వతగుహలు; వివిక్త ఏకాంతములైన; వన= అడవులు; 
దేవాగార ముఖ్యంబులు+ఐన= దేవాలయాలు మొదలైన; నివాసంబులన్‌= స్థానాలలో; ఉండయగాన్‌ వలయున్‌= నివసించాలి. 


716 శ్రీనుదాం [८ మహాభారతము 


తాత్సర్యం: ఇతరులు తనను సమ్మానించినా, తనకు అపకారం చేసినా సంతోషాన్నీ, కోపాన్నీ పొందకుండా, 
ఏ విధమైన చిత్తక్షోభకు గురికానివాడై చిత్తమును ఏకా(గ్రం చేయటానికి ఒక శూన్యమైన (ప్రదేశంలో, కొండగుహలు, 
విజనములైన అడవులు, దేవాలయాలు మొదలైన (ప్రదేశాలలో నివసించాలి. 


క సమద్శష్టిని భాయియు( గన । కము జూచుచు సత్స మాధికలితం బగు వ్భ 
త్తము నడపిన శబ్దబ్ర । హ్మము షణ్మాసముల యోగి యతివర్తించున్‌. 122 


ప్రతిపదార్థం: యోగి= యోగమార్గంలో ఉన్నవాడు; సమదృష్టిని= సమమైన చూపుతో; బాయియున్‌= శిలను; కనకమున్‌= 
బంగారాన్ని; చూచుచున్‌= విలోకిస్తూ; సత్సమాధికలితంబు+అగు= చక్కని సమాధితో కూడిన; వృత్తమున్‌= వర్తనమును; 
నడపినన్‌= నిర్వహించెనేని; షణ్యాసములన్‌= ఆరుమాసాలలో; శబ్దబ్రహ్మమున్‌= శబ్దమనే (బ్రహ్మాన్ని; అతివర్తించున్‌= దాటిపోతాడు. 
తాత్సర్యం: యోగి “'సమలోష్టాశ్శ్మకాంచనః అన్నట్టు రాయిని, బంగారాన్ని సమదృష్టితో చూస్తూ సమాధినిష్టుడై 
ఆరుమాసాలు గడపగలిగితే శబ్ద బ్రహ్మాన్ని అతి(క్రమిస్తాడు. 


క. సుత! విను; శబ్దబ్రహ్మము । నతివర్తించి భువనత్రయమునను యోగా 
న్వితు( డగు ముని గను నజు శా । శ్వతు నచలు( బురాణతము నజరు( బరమాత్మున్‌.' 123 


ప్రతిపదార్థం: సుత!= కుమారా!; విను= ఆలకించుము; యోగ+అన్వితుడు= యోగంతో కూడినవాడు; అగు ముని= ఐన 

ముని; శబ్దబ్రహ్మమును= శబ్దమనే (బ్రహ్మాన్ని; అతివర్తించి= దాటి; భువనత్రయమునను= ముల్లోకాలలోనూ; అజున్‌= 
> > = ౧ 

పుట్టుకలేనివాడును; శాశృతున్‌= సత్యమైనవాడును; అచలున్‌= నిశ్ళలమైనవాడును; పురాణతమున్‌= (ప్రాచీనతముడును; 

అజరున్‌= వార్హకం లేనివాడును అయిన; పరమాత్మున్‌= పరమాత్నుడిని; కనున్‌= చూస్తాడు. 


తాత్సర్యం: పుత్రా! యోగి శబ్ద(బ్రహ్మాన్ని దాటి మూడు లోకాలలోనూ జననం లేనివాడూ, శాశ్యతుడైనవాడూ, 
నిశ్చలమైనవాడూ, సనాతనుడూ, ముసలితనం లేనివాడూ అయిన పరమాత్ముడిని దర్శిస్తాడు. 


వ. అనిన విని శుకుండు వేదవ్యాసమునీశ్వరునితో నిట్లను “వేదంబు గర్మంబుల నాచరించుటయుం, 
బరిత్యజించుటయుం జెప్పు; నివ్విధంబులు పరస్పర విరుద్దంబులై యున్నయవి; యిం దెద్దాన నెట్టిగతి 
సిద్దించు; నేర్పడ? నెలింగింపవే!' యనుటయు, నతం డతని కిట్లనియె. 124 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆకర్లించి; శుకుండు= శుకయోగి; వేదవ్యాసమునీశ్యరునితోన్‌= వేదవ్యాస మునిం(ద్రుడితో; 
ఇట్టు+అనున్‌= ఈ రీతిగా చెప్పాడు; వేదంబు= (శ్రుతి; కర్మంబులన్‌= కర్మలను; ఆచరించుటయున్‌= చేయటాన్ని; 
పరిత్యజబించుటయున్‌= వదలటాన్ని; చెప్పున్‌= చెప్పుతున్నది; ఈ+వఏధంబులు= ఈ రెండు పద్దతులు; పరస్పర విరుద్దంబులు+ఐ= 
అన్యోన్య వ్యతిరేకాలుగా; ఉన్న+అవి= ఉన్నాయి; ఇందున్‌= ఈ రెండు మార్గాలలో; ఏ+దానన్‌= దేనివలన; ఎట్టిగతి= ఏ విధమైన 
ప్రాప్తి; సిద్దించున్‌= లభిస్తుంది; ఏర్పడన్‌= స్పష్టంగా; ఎతింగింపవే= తెలియజెప్పుమా; అనుటయున్‌= అనగా; అతండు= ఆ 
వ్యాసుడు; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు. 


తాత్సర్యం: వ్యాసు డా రీతిగా చెప్పేసరికి అది విని శుకు డతడితో 'వేదం కర్మలు చేయాలనీ, వదలాలని రెండు 
రకాలుగా చెప్పుతున్నది. ఈ పద్దతులు రెండూ అన్యోన్యం విరుద్దంగా ఉన్నాయి. ఇందులో ఏది చేస్తే ఏ గతి 
లభిస్తుందో స్పష్టంగా తెలియజేయు'మని అడిగాడు. అందుకు వేదవ్యాసు డీ విధంగా చెప్పాడు. 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 717 


ఆ. విను ప్రవృత్తి కర్మ మనఘ! నివృత్తి ని । ష్మర్మ మరయ బంధకంబు మోక్ష 

ణంబు నగుట బోధనత్వసంపన్నులు । సొరరు కర్మతంత్ర కరణమునకు. 125 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; విను= ఆలకించుము; కర్మము= కర్మమార్గం; (ప్రవృత్తి= (ప్రవర్తనం; అరయన్‌= 
పరిశీలింపగా; నిష్కర్మము= కర్మరాహిత్యం; నివృత్తి= బంధించేది, (రెండవది) మోక్షణంబు= విడుదల కలిగించేది; అగుటన్‌= 
కావటంచేత; బోధనత్త్వ సంపన్నులు= జ్ఞానంకలవారు; కర్మ తం(త్ర కరణమునకున్‌= కర్మవిధానం ఒనర్భ్చటానికి; చొరరు= 
పూనుకొనరు. 
తాత్సర్యం: పాపరహితుడా! విను. కర్మమార్గం (ప్రవృత్తి అనీ, కర్మరహితమార్గం నివృత్తి అనీ చెప్పబడుతాయి. 
ఇందులో మొదటిది బంధం కలిగించేది, రెండవది విడుదల కలిగించేది. అందువలన జ్ఞానసంపన్నులైనవారు 
కర్మమార్గంలో (ప్రవేశించరు. 
క కొందటు కర్మకరణ మభి । నందింతురు; వారలకు జనన మరణములం 

బొందక పోరాదు; మహా । నందము+ బొందుదురు నిత్య నైష్మర్మ్య పరుల్‌, 126 
ప్రతిపదార్థం: కొందణు= కొంతమంది; కర్మకరణమున్‌= కర్మచేయటాన్ని; అభినందింతురు= మెచ్చుకొంటారు; వారలకున్‌= 
వారికి; జనన మరణములన్‌= పుట్టుకను, చావును; పొందకపోరాదు= అనుభవించక పోవటానికి వీలుకాదు; నిత్యనై ష్కర్మ్య్యపరుల్‌= 
సదా నిష్కర్మలయందుండేవారు; మహానందమున్‌= గొప్ప ఆనందాన్ని; పొందుదురు= పొందుతారు. 
తాత్సర్యం: కొందరు కర్మలు చేయటమే మంచిదంటారు. కాని, వారు చావుపుట్టుకలను పొందకుండా 
తప్పించుకొనలేరు. ఎల్లవేళలా నిష్కర్మతామార్గాన్ని అనుసరించేవారు గొప్ప ఆనందం పొందుతారు. 
ఆ. చిత్తశుద్ది మాత్రం జేసినేనియు నవి । ద్యాత్మకంబ చూవె 0०८०००८ గర్మ 

మది దొఅంగు టంచితాత్మ విద్యాత్మక । ధర్మ మదియ మోక్షదంబు సుమ్ము! 127 
ప్రతిపదార్థం: అరయన్‌= పరిశీలింపగా; కర్మము= కర్మమార్గం; చిత్తశుద్దిమా(త్రన్‌= మనశ్ళుద్దిని మాత్రం; చేసెన్‌+ఏనియున్‌= 
చేసినప్పటికినీ; అవిద్యాత్మకంబ చూవె!= అవిద్యాస్వరూపమే గదా!; అది= ఆ కర్మను; తొజింగుట= త్యజించటం; 
అంచిత+ఆత్మవిద్యా+ఆత్మక ధర్మము= పూజితమైన ఆత్మవిద్యా స్వరూపమైన ధర్మం; అదియ= అదే; మోక్షదంబు సుమ్ము= 
మోక్షమునిచ్చేది సుమా! 
తాత్సర్యం: కర్మ చిత్తశుద్దిని కలిగించి నప్పటికీ, అవిద్యా స్వరూపమైనదే. దానిని వదలిపెట్టటమే ఆత్మవిద్య అయి 
ఉన్నది. మోక్షమిచ్చేది కూడా ఆ కర్మత్యాగమే. 
&. గుమ్మడిపువ్వు( దేనియయు( గూపము నైందవరేఖకాంతియున్‌ 

జు ५५०९००८८ గర్మఫల శోభనసంపద; జున్ను 6९०८ బూ 

రమ్మగు చంద్రబింబము ననం దగు నిర్మలవిద్య గాఢపా 

కమ్ము ఫలోదయం బది యఖండసుఖాత్మ పదంబు పుత్రకా! 128 
ప్రతిపదార్థం: పుత్రకా!= కుమారా!; అరయంగన్‌= పరిశీలించగా; కర్మఫలశోభనసంపద= కర్మకు (ప్రయోజనమైన సుందరమైన 
సంపత్తి; గుమ్మడి పువ్వుతేనియయున్‌= గుమ్మడిపువ్వులోని మకరందము; కూపమున్‌= బావియు; ఐందవరేఖ కాంతియున్‌+చుమ్ము= 
చంద్రరేఖాకాంతియు నగునుసుమా!; నిర్మల విద్య= విమలమైన విద్య; జున్నున్‌= తేనెతెట్టెయు;ఏణున్‌= నదియును; పూర్ణమ్ను+అగు= 


718 శ్రీనుదాం [८ మహాభారతము 


నిండైన; చం|ద్రబింబము+అనన్‌+తగున్‌= చం(ద్రమండలమని చెప్పదగును; అది= ఆ విద్య; గాఢపాకమ్ము= అధికపాకం కలది; 
ఫలోదయంబు= ఫలమునకు ఉత్పత్తి స్థానమైనది; అభఖండసుఖ+ఆత్మపదంబు= ఎడతెగని సుఖస్వరూపస్థానం. 


తాత్సర్యం: కుమారా! కర్మమార్గానికి ఫలంగా లభించే శోభనమైన సంపద గుమ్మడిపువ్వు తేనెను, బావిని, 
చంద్రరేఖాకాంతిని పోలినది. నిర్మలమైన నైష్కర్మ్యమార్గ మనబడే విద్య తేనెతెట్టెను, నదిని, నిండుచం(ద్రబింబమును 
పోలినది. అది అధికపరిపాకం కలిగి ఫలానికి మూలమైనదై ఎడతెగని సుఖస్థానమై ఉన్నది. 

విశేషం: గుమ్మడి పువ్వులో తేనె అతి స్వల్పంగా ఉంటుంది. తేనె తెట్టెలోని తేనెతో పోల్చినపుడు దాని ప్రయోజనం అతి స్వల్పం. 
అట్లాగే బావి సంకుచిత ప్రయోజనాలను మా(త్రమే కల్లిస్తుంది. అందులోని నీరు స్వల్సం. నదితో పోల్చినపుడు బావివలన మనకు 
కలిగే లాభం చాలా కొద్దిపాటిది మా(త్రమే. २८०८७०९ ఏకరేఖాకాంతి చాలా కొద్దిగా ఉంటుంది. పున్నమినాటి చంద్రుడి కాంతి 
ఎంతో పెద్దదై బహుళ ప్రయోజనాన్ని కల్గిస్తుంది. అట్లాగే స్వల్పఫల(ప్రదమైన కర్మమార్గంకంటే అత్యధిక ఫల(ప్రదమైన విద్యామార్గం 
శ్రేష్టమని భావం. అలం: రూపకం. 

వ. కర్మంబునం గానిది యై విద్యనయ్యెడునట్టితెఐం 7806056८. 129 


ప్రతిపదార్థం: కర్మంబునన్‌= కర్మమార్గంచేత; కానిది+ఐ= సాధించరానిదై; విద్యన్‌= విద్యామార్గంచేత; అయ్యెడునట్టి= 
సాధించదగినట్టి; తెణంగు= పద్దతి; ఎతింగించెదన్‌= తెలుపుతాను. 
తాత్సర్యం: కర్మచేత సాధ్యంకాక విద్యచేత మా(త్రమే సాధించదగిన పద్దతి ఏదో తెలియపరుస్తాను. 
క్ర విను! రేఖామాత్రపు( జం । ద్రుని యట్టుల कीत డతని దుప్పక్షముం బో 

లిన యజ్ఞానము నపగమ । మున బోధానందసాంద్రపూర్ణత( బొలుచున్‌.’ 130 
ప్రతిపదార్థం: విను= వినుము; జీవు(డు= జీవాత్ముడు; రేఖామా(త్రపు= ఒక్కరేఖామాత్రమే కల; చంద్రుని అట్టుల= 
చం(ద్రుడివంటివాడు; అతని= ఆ చంద్రుడియొక్క; దుప్పక్షమున్‌+పోలిన= కృష్ణపక్షంవంటిదైన; అజ్ఞానము నపగమమునన్‌= 
అజ్ఞానం తొలగిపోవటంచేత; బోధ+ఆనంద= జ్ఞానంచేత గలిగిన ఆనందంయొక్క; సాం(ద్ర= దట్టమైన; పూర్ల్ణతన్‌= నిండుదనముచేత; 
పొలుచున్‌= భాసిస్తాడు 
తాత్సర్యం: ఏకరేఖామాత్రుడైన చంద్రుడితో సమానుడు జీవుడు. జీవుడి అజ్ఞానం చంద్రుడి కృష్ణపక్షంతో 
సమానమైనది. కృష్ణపక్షం గడచిపోతే ८०८०2 పరిపూర్ణతను సంతరించుకొని భాసిస్తాడు. అట్లాగే అజ్ఞానమనే 
కర్మమార్గం గడిస్తే జీవుడు విద్యానంద పరిపూర్ణ్ణుడై వెలుగొందుతాడు”. 
విశేషం: అలం: ఉపమ. 

బహ్మచర్యంబు బ్రహ్మవిద్యా ప్రాప్తికి ముఖ్యకారణంబని చెప్పుట (సం. 12-234-12) 

వ. అనిచెప్పిన విని 'విద్య యెట్టివారికి నలవడు? నెలింగింపవే!’' యనిన నందనునితో గంధవతీనందనుం 

డిట్లనియె. 131 
ప్రతిపదార్థం: అని చెప్పినన్‌ విని= ఈ రీతిగా చెప్పగా విని; విద్య= జ్ఞానహేతువైన విద్య; ఎట్టివారికిన్‌= ఏ రీతిగా ఉన్నవారికి; 
అలవడున్‌= అలవాటగును; ఎటింగింపవే= తెలుపుమా; అనినన్‌= అని అడిగిన; నందనునితోన్‌= కుమారుడితో; గంధవతీనందనుండు= 
(యోజన) మత్స్యగంధి తనయుడైన వ్యాసుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 719 


తాత్సర్యం: వ్యాసు డట్టా చెప్పగా విని శుకుడు “విద్య ఎట్లాంటి వారికి లభిస్తుందో చెప్పుమని తండ్రిని అడిగాడు. 
౧ ౧ = 

వా Dn తో టా న్నా ०९ 
అంతట వ్యాసమునీం(ద్రు డతనితో ఇట్టా అన్నాడు. 
ख.  బ్రహ్మచర్యసమేతతపంబు విపుల । కాననమున వానప్రస్థ గణము పొంత 

నిలిచి చేయుచు బర్థశాలలకు నుచిత । కాలమున( జని యెత్తి భిక్షలు భుజించి. 132 
ప్రతిపదార్థం: విపులకాననమునన్‌= విశాలమైన అడవిలో; వానప్రస్థగణము పొంతన్‌= వాన(ప్రస్థాశ్రమంలో ఉన్నవారి చెంత; నిలిచి= 
ఉండి; (బ్రహ్మచర్య సమేత తపంబున్‌= (బ్రహ్మచర్యంతో కూడిన తపస్సును; చేయుచున్‌= చేస్తూ; ఉచితకాలమునన్‌= 
తగినసమయంలో; పర్లశాలలకున్‌= పర్లకుటీరాలకు; చని= పోయి; భిక్షలు ఎత్తి= భిక్షలు గ్రహించి; భుజించి= తిని. 
తాత్సర్యం: విశాలమైన అరణ్యంలో వాన(ప్రస్థులైనవారు నివసించే చోట ఉండి, (బ్రహ్మచర్యంతో సహా తపోనిష్ట 
అనుష్టిస్తూ సరి అయిన సమయంలో అక్కడి పర్లశాలలకు పోయి భిక్ష పరిగ్రహించి భుజిస్తూ. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
క నుతియు నమస్కృతియును లే । క తిరిగి, శుభ మశుభమను వగం బొందక, గో 

&‰ తెరువు సొరకుండుట సు । వ్రత, మది యధ్యాత్మవిద్య( బ్రచురము( జేయున్‌.' 133 
ప్రతిపదార్థం: నుతియున్‌= పొగడ్త్రయు; నమస్కృతియున్‌= నమస్కారం; లేక= కలిగిఉండక; తిరిగి= సంచరించి; 
శుభము+అశుభము+అను వగన్‌= మంగళం, అమంగళం అనేచింతను; పొందక= చెందక; గోష్టితెరువు= పదిమంది కూడిన 
చోటికిపోయేమార్గం; చొరకుండుట= (ప్రవేశించక ఉండటం; సువ్రతము= మంచివ్రతం; అది= ఆ (వ్రతం; అధ్యాత్మవిద్యన్‌= 
(బ్రహ్మవిద్యను; ప్రచురమున్‌+చేయున్‌= ఎక్కువ కావిస్తుంది. 
తాత్సర్యం: మానావమానాలకు, శుభాశుభాలకు లొంగక (ప్రజల కూటములలో చేరక ఉండటం మంచివ్రతం. 

ధా ఫా १ 

= (వతం వలన అధ్యాత్మవిద్య అభివృద్ది పొందుతుంది”. 
ఆ. అనుడు నతడు కర్మ మఖీలంబు నీడ బో । విడుచు టొప్పదండ్రు వేదవిదులు; 

దాని నాదరింప( దగదొకో సంయమి । ప్రవర! సందియంబు వాపవలయు.’ 134 
ప్రతిపదార్థం: అనుడున్‌= అనగా; అత(డు= ఆ శుకుడు; సంయమి(ప్రవర!= మునిశ్రేష్టా!; వేదవిదులు= వేదం తెలిసినవారు; 
అఖిలంబు కర్మము= సమస్తమైన కర్మను; ఈడన్‌+పోన్‌ విడుచుట= వెనుదీయక విడనాడటం; ఒప్పుదు+అం|డ్రు= తగదని 
చెప్పుతారు; దానిన్‌= ఆ కర్మమును; (లేక వారిమాటను); ఆదరింపన్‌+తగదొకో?= సంభావించటం అనుచితమా?; సందియంబు= 
ఈ సందేహాన్ని; పాపన్‌ వలయున్‌= తొలగించాలి. 
తాత్సర్యం: వ్యాసు డట్టా చెప్పగా శుకుడు మళ్ళీ ఇట్టా అన్నాడు: 'మునీం[ద్రా! వేదజ్ఞాలు కర్మను పూర్తిగా వదలరా” 
దని చెప్పుతున్నారు. ఆ కర్మను (లేదా వారిమాటను) ఆదరించకూడదా! ఈ సందేహం నివారించండి”. 
వ. అనినం 'గర్మంబు విడువమియు, విడుచుటయుం (866०००८० దదీయయోగ్యతావిశేషంబు 

లెలింగించెద. 135 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; కర్మంబు= కర్మమును; విడువమియున్‌= వదలకుండా ఉండటమూ; విడుచుటయున్‌= 
వదలటమూ; కలిగిఉండున్‌= ఉండటం కద్దు; తదీయ= ఆ కర్మత్యాగ - అపరిత్యాగాలయొక్క; యోగ్యతావిశేషంబులు= అర్హతను 
గూర్చిన విశేషాలు; ఎతింగించెదన్‌= తెలుపుతాను. 


720 శ్రీనుదాం & 23०259०८ >>> 


తాత్సర్యం: శుకు డట్లా అడిగేసరికి వ్యాసు డిట్లా అన్నాడు: 'కర్మను పరిత్యజించటమూ కద్దు. పరిత్యజించకపోవటమూ 
కద్దు. ఆ త్యాగాత్యాగాల విశేషాలను వివరిస్తాను. 
సీ. = छ మని ముని యిట్టులను 'బ్రహ్మచారి గృ । హస్ట వానప్రస్థ యతులు విహిత 

కర్మ నిష్టత సిద్దిగాంతు; రాశ్రమ చతు । ష్మము( జతుష్పట్టికా ఘటితమైన 

నిశశ్రేశి తుదిముట్టు నెలవెక్కుటకు నిట్టి । క్రమవర్తనము సుకరంపుమార్గ; 

మాయువు మొదలి నాలవపాలు గురుపాల । దాసునియట్లు సంతతము( బనులు 


తే  ప్రీతింజేయుచు(గుడిచిన పిదప గుడిచి । శయ్య( జెందిన నాతని చరణయుగము 
గరయుగంబున నొత్తుచు ९९१०८०८ । డైన నిద్రించు బ్రహ్మచర్యాన్వితుండు. 136 


ప్రతిపదార్థం: వినుము= ఆకర్లించుము; అని= అనిచెప్పి; ముని= వ్యాసుడు; ఇట్టులు+అనున్‌= ఈ విధంగా అన్నాడు; బ్రహ్మచారి= 
(బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేవాడు; గృహస్థ= గృహస్థుడు; వానప్రస్థ= వాన ప్రస్థుడు; యతులు= సన్నాసి అనేవీరు; విహితకర్మనిష్టతన్‌= 
శాస్త్రంచేత విధించబడిన కర్మలో నిష్టకలిగిఉండటం వలన; సిద్దిన్‌= సాధనచేత గమ్యమైన (ప్రయోజనమును; కాంతురు= 
పొందుతారు; ఆ(శ్రమ చతుష్కమున్‌= నాలుగాశ్రమాలు; చతుప్పట్టికా ఘటితమైన= నాలుగు మెట్లతో సంఘటించబడిన; నిఃశ్రేణి= 
నిచ్చెన; తుదిముట్టు నెలవు= గమ్యస్థానమైన మోక్షమును; ఎక్కుటకున్‌= అధిరోహించటానికి; ఇట్టు= ఇటువంటి; (క్రమవర్తనము= 
క్రమమైన పద్దతి; సుకరంపుమార్గము= సులభమైన త్రోవ; (బ్రహ్మచర్య+అన్వితుండు= (బ్రహ్మచర్యంతో కూడిన వటువు; ఆయువు 
మొదలి నాలవపాలు= జీవితకాలమైన ఆయుస్సులో మొదటిదైన నాల్గవ భాగాన్ని; గురుపాలన్‌= గురుడి చెంత; దాసునిఅట్లు= 
సేవకుడివలె; సంతతమున్‌= ఎల్లప్పుడు; ప్రీతిన్‌= ప్రీతితో; పనులు= కర్మలు; చేయుచున్‌= ఆచరిస్తూ; కుడిచిన పిదపన్‌= (గురువు) 
భుజించిన పిమ్మట; కుడిచి= భుజించి; శయ్యన్‌+చెందినన్‌= (గురువు) శయనిస్తే; ఆతని చరణయుగమున్‌= ఆ గురువు పాదాలు 
రెండింటిని; కఠయుగంబునన్‌= తన రెండు చేతులలో; ఒత్తుచున్‌= పిసుకుతూ; కలితని(ద్రుడు+ఐనన్‌= అతడు ని(ద్రించగా; 
న్నిద్రించున్‌= తాను నిద్రపోతాడు. 
తాత్సర్యం: నేను చెప్పేది వినుము” అని వ్యాసు డిట్లా అన్నాడు: (బ్రహ్మచారి, గృహస్టుడు, వానప్రస్థుడు, సన్న్యాసి 
అనే నాలుగాశ్రమాలకు చెందినవారు శాస్త్రం విధించిన కర్మలు ఆచరించటం ద్వారా సిద్ది పొందుతారు. 
నాలుగా(శ్రమాల పద్దతి నాలుగు మెట్టతో నిర్మించిన నిచ్చెన వంటిది. చివరి గమ్యమైన మోక్షపదవఏ నధిష్థించటానికి 
(బ్రహ్మచర్యాది (క్రమపద్దతి సులభమైన (త్రోవ. బ్రహ్మచారి తన ఆయువులో మొదటి నాల్గవభాగమైన యిరువదైదు 
సంవత్సరాల కాలం గురువువద్ద భృత్యుడివలె సదా ప్రియంగా కర్మలు చేస్తూ ఉండాలి. గురువు భుజించిన తర్వాత 
భుజించాలి. గురువు పడుకొన్న పిమ్మట ఆయన రెండు పాదాలనూ తన రెండు చేతులతో ఒత్తాలి. ఆయన 
నిద్రించిన తర్వాతనే తాను నిద్రించాలి. 
విశేషం: 'శతాయున్వైపురుషు' అన్న ప్రమాణాన్ని అనుసరించి మానవుల ఆయుఃకాలం నూరు సంవత్సరాలై ఉన్నది. దీనిని నాల్గు 
భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క భాగానికి ఇరువైఅయిదు సంవత్సరాలవుతాయి. క్రమపద్దతిలో ఆ(శమాలను స్వీకరించేవాడు ఒక్కొక్క 
భాగంలో ఒక్కొక్క ఆ(శ్రమం చొప్పున నాలుగాశ్రమాలను పాటించాలి. 
క రసగంధప్రముఖంబుల । దెస వేడుక లేక గురుమతికి వచ్చిన య 

ట్టిసమయములయ దగ వేదా ।భ్యసనంబులు సేయుచుండు నాతడు నియతిన్‌. 137 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 721 


ప్రతిపదార్థం: ఆత(డు= ఆ (బ్రహ్మచారి; నియతిన్‌= నియమంతో; రసగంధ(ప్రముఖంబుల దెసన్‌= రసం, గంధం మొదలైన 
విషయాలపై; వేడుక= బౌత్సుక్యం; లేక= కలిగి ఉండక; గురుమతికిన్‌= ఆచార్యుడి బుద్దికి; వచ్చిన= తోచిన; అట్టిసమయములన్‌= 
ఆ కాలాలలో; తగన్‌= తగిన రీతిలో; వేద+అభ్యసనంబులు= (శ్రుతిసారమును అభ్యసించటాన్ని; చేయుచుండున్‌= ఆచరిస్తూ 
ఉంటాడు. 

తాత్సర్యం: (బ్రహ్మచారి నియమంపాటిస్తూ రసగంధాదులైన విషయాలపై మక్కువ లేనివాడై ఉంటాడు. గురువు 
బుద్దికి తోచిన సమయాలలో ఆయన వద్ద వేదాభ్యాసం చేస్తూ ఉంటాడు. 

వ. ఇది బ్రహ్మచారి ప్రకారం; బాతం డాశ్రమాంతరగతుం డయి వర్తించు విధంబు సెప్పెద. 138 

ప్రతిపదార్థం: ఇది= ఈ చెప్పింది; (బ్రహ్మచారి (ప్రకారంబు= (బ్రహ్మచారి పద్దతి; ఆతండు= ఆ (బ్రహ్మచారి; ఆ(శ్రమ+ 
అంతరగతుండు+అయి= మరొక ఆ(శ్రమమైన గృహస్థాశ్రమంలో ప్రవేశించినవాడై; వర్తించు= మెలగే; విధంబు= (ప్రకారాన్ని; 
చెప్పెదన్‌= చెప్పుతాను. 

తాత్సర్యం: ఇంతవరకూ చెప్పింది (బ్రహ్మచారి పద్దతి. ఆ బ్రహ్మచారి గార్హస్థ్యం స్వీకరించినప్పుడు మెలగే పద్దతిని 
వివరిస్తాను. 


సీ, సవినయంబున( దన శక్తితో గురునకు । దక్షిణ యిచ్చి, యాతండు వనుప( 


గా సమావర్తనకార్యంబు నడపి వి । వాహమై హవ్యకవ్యముల నతిధి 
తోషణ బాంధవ పోషణంబుల సత్య । భాషల నిజదారపరతC బుత్ర 
సంశీక్ష గ్రతువిశేషంబుల నొక యాయు । రంశంబు గడపి గృహస్థ, ధర్మ 


ख.  వృత్తింగృతకృత్యు( డగు నగ్ని విడువ కడవి(। బూరిపంటల ఫలమూలములను భిక్షు 
పూజ సలుపుచుం బరిశిష్టములు భుజించి । తపము సే(త వానప్రస్థ ధర్మసరణి. 139 


ప్రతిపదార్థం: సవినయంబునన్‌= వినయంతో; తనశక్తితోన్‌= తనకున్న శక్తి కొలది; గురునకున్‌= ఆచార్యుడికి; దక్షిణ ఇచ్చి= 
దక్షిణగా ఈదగిన ధనం ఇచ్చి; ఆతండు= ఆ గురువు; పనుప(గాన్‌= పంపగా; సమావర్తన కార్యంబున్‌= (బ్రహ్మచర్య సమాపికి 
తగినకార్యం; నడపి= నిర్వహించి; వివాహము+ఐ= పెండ్డిచేసికొని; హవ్యకవ్యములన్‌= దేవతలకు, పితృదేవతలకు ఈదగిన 
యన్నములతోను; అతిధితోషణ= అతిథులను సంతోషపరచుటతోను; బాంధవపోషణంబులన్‌= బంధువులను పోషించటంతోను; 
సత్యభాషలన్‌= సత్యమైన మాటలతోనూ; నిజదారపరతన్‌= తన భార్యయందే ఆసక్తిగలవాడై ఉండటంచేతను; పుత్ర సంశిక్షన్‌= 
పుత్రులకు మంచి శిక్షణ చేతను; (క్రతు విశేషంబులన్‌= యాగ విశేషాలతోనూ; ఒక ఆయుః+అంశంబున్‌= తన ఆయుస్సులో 
నాలుగింట ఒకభాగాన్ని; కడపి= అతి(క్రమించి; గృహస్థధర్మవృత్తిన్‌= గృహస్టుడి యొక్క ధర్మానికి చెందిన వర్తనంచేత; 
కృతకృత్యు(డు= చేయదగిన పనులు చేసినవాడు; అగున్‌= అవుతాడు; అగ్నిన్‌ విడువక= అగ్నికార్యమును వదలక; అడవిన్‌= 
అరణ్యంలో; పూరిపంటలన్‌= ధాన్యములచేత; ఫలమూలములను= పండ్లు, దుంపలచేత; భిక్టుపూజన్‌= యతి పూజను;సలుపుచున్‌= 
నిర్వహిస్తూ; పరిశిష్టములు= మిగిలినవి; భుబించి= తిని; తపముచేత= తపస్సు చేయటం; వాన(ప్రస్థధర్మసరణి= వానప్రస్థాశ్రమంలో 
ఉన్నవారి ధర్మముయొక్క మార్గమై ఉన్నది. 

తాత్సర్యం: (బ్రహ్మచారి వినయంతో తనశక్తి కొలది గురువుకు దక్షిణ ఇచ్చుకోవాలి. ఆయన అనుమతి పొంది 
అధ్యయనానంతరం గృహస్థధర్మాన్ని స్వీకరించటానికి అవసరమైన కార్యాలు నిర్వహించాలి. తరువాత పెండ్లి 
చేసికొని దేవతలను, పితృదేవతలనూ (క్రమంగా హవ్యకవ్యాలలో సంతృప్తి పరచాలి. అతిథులను సంతోషపెట్టాలి.బంధువు 
లను పోషించాలి. సత్యం పలకాలి. తన భార్యయందే అనురక్తుడై ఉండాలి. పుత్రులకు చక్కని శిక్షణ ఇవ్వాలి. 


722 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


క్రతువులు చేయాలి. ఇట్టా జీవితకాలంలో ఒక పాతిక భాగం గడపి గృహస్సుడి ధర్మం పాటించి అతడు इष्ट 
డవుతాడు. ఆ పిమ్మట అగ్నికార్యం విడువకుండా నిర్వహిస్తూ ధాన్యాలతో ఫలమూలాలతో న్న్యాసులను ఆదరిస్తూ 
వారు తినగా మిగిలిన అన్నాన్ని భుజిస్తూ తపస్సు చేయటం వాన(ప్రస్ట్థులైనవారి ధర్మమార్గం. 
MN 

క్ర వానప్రస్థ ప్రక్రియ । దా నొకపా లాయువున( బదంపడి తుది పా 

లైనను సన్వాసాను । ష్టానమునకు( జొచ్చువా(డు శాంతాత్మకు(దై 140 
ప్రతిపదార్థం: పదంపడి= పిమ్మట; తాను= అతడు; ఒకపాలు+ఆయువునన్‌= ఒకభాగం ఆయుస్సుచేత; వానప్రస్థప్రక్రియన్‌= 
వానప్రస్థ వృత్తితో (గడపి); తుదిపాలైనను= శేషించిన నాల్గవపాలు జీవితకాలాన్నైనా; శాంతాత్మకు(డు+ఐ= శాంతమైన 
చిత్తంకలవాడై; సన్న్ర్యాస+అనుష్టానమునకున్‌= యతిధర్మాన్ని అనుష్టించటానికి; చొచ్చువా(డు= (ప్రవేశించేవాడు అగును. 
తాత్సర్యం: ఈ విధంగా జీవితకాలంలో ఒకపాతిక వంతు వానప్రస్థ ధర్మాచరణతో గడపి, ఆ తరువాత మిగిలిన 
నాల్గవభాగం కాలంలో సన్న్యాసాశ్రమానుగుణమైన ధర్మానుష్టానంలో శాంతచిత్తంతో (ప్రవేశించాలి. 


వ. ఇ ట్లాయురంశంబులు నాలుగుం జెల్లుట యుత్తమ ధర్మస్వరూపం; బంశత్రయకాలాచరితంబైన 
యాశ్రమత్రితయంబు ప్రవర్తనంబుల గషాయపక్వంబగుటయు( జతుర్జాశ్రమంబు( జెందుట కృత్యంబు; 
దాని తెజం గెజింగించెద నవహితుండ వై యాకర్ణింపుము. 141 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ఆయుః+అంశంబులు= ఆయుర్భాగాలు; నాలుగున్‌+చెల్లుట= నాలుగును గడచుట; 
= (్రేష్టమై నధర్మముయొక్క పద్దతి; అంశ్నత్రయ= మూడుభాగాలైన; కాల= సమయంలో; ఆచరితంబు+ఐన= 
చేయబడిన; ఆ(శ్రమ(త్రితయంబు= మూడాశ్రమాలయొక్క; (ప్రవర్తనంబులన్‌= ఆయా ఆ(్రమానికి తగిన నడవడికలతో; 
కషాయపక్వంబు+అగుటయున్‌= చిత్తం శుద్దం కావటంతోనే; చతుర్ణ+ ఆ(శ్రమంబున్‌= యత్యాశ్రమమును; చెందుట= స్వీకరించటం; 
కృత్యంబు= చేయదగింది; దాని తెజంగు= నాల్గవ ఆ(శ్రమపద్దతిని; ఎటీంగించెదన్‌= తెలుపుతాను; అవహితుండవు+ఐ= అవధానం 
కలవాడవై; ఆకర్లింపుము= వినుము. 
తాత్సర్యం: ఈ విధంగా నాలుగు జీవితకాలభాగాలు గడవట మనేది ఉత్తమమైన ధర్మపద్దతి. మొదటి మూడు 
కాలాంశాలలో చక్కని (ప్రవర్తనలతో గడపిన (బ్రహ్మచర్యం మొదలైన మూడా(శ్రమాలు (క్రమపక్య్వత పొందాలి. ఆ 
పిదప నాల్గవదైన సన్నాసా(శ్రమం స్వీకరించటం ఉచితం. నాల్గవ ఆ(శ్రమానికి చెందిన పద్దతి ఎట్టాంటిదో వివరిస్తాను 
సావధానంగా వినుము. 


సీ. ఆత్మయం దగ్ని సమారోపణము సేసి  యజన మాంతరముగ నకృ్ళతసంధి 
విగ్రహుం డగుచు బరిగ్రహ విముఖు(డై । ముండుండు ననికేతనుండు వృక్ష 
మూలవాసియును గపాలధారుండు నే । కాకియు నక్రోధకామశోకుC 
డును గాగవలయు; భిక్షునకు నిందా స్తుతుల్‌ । దనయంద యడ(గంగ( దాను బరుల 


తే.  దిక్కువలుకక దివియెల్ల( ९०७8९८८८ । దాన యున్నట్లు గనుచు నేమేని( గుడిచి 
యెద్దియేనియు( గట్టి యెందే శయించు । నతని దేవతల్‌ బ్రాహ్మణు( డండ్రు పుత్ర! 142 


ప్రతిపదార్థం: పుత్ర!= కుమారా!; యజనము= యజ్ఞ్మక్రియ; ఆంతరముగన్‌= ఆంతరంగికం కాగా; ఆత్మయందున్‌= ఆత్మలో; 
అగ్నిసమారోపణము చేసి= అగ్నిని చక్కగా ఆరోపింపజేసి; అకృత సంధి విగ్రహుండు+అగుచున్‌= ఇతరులతో కలయికగాని, 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 723 


కలహంగాని చేయనివాడుగా ఉంటూ; పరి(గహవిముఖు(డు+ఐ= ఇతరులనుండి ధనాదుల స్వీకారానికి విముఖుడై; ముండుండున్‌= 
బోడితలవాడును; అనికేతనుండున్‌= గృహం లేనివాడు; వృక్షమూలవాసియున్‌= చెట్టుమొదట నివసించేవాడును; కపాలధారుండున్‌= 
సపెంకును చేబూనినవాడును; ఏకాకియున్‌= ఒంటరిగా ఉండేవాడును; అ(క్రోధకామశోకు(డును= కోపం, కామం, దుఃఖం 
లేనివాడును; కాయగన్‌+వలయున్‌= కావలెను; భిక్షునకున్‌= సన్న్యాసికి; నిందాస్తుతుల్‌= నిందించటం, పొగడటమూ; తనయంద= 
తనలోనే; అడగంగన్‌= అణగిపోగా; తాను= ఆ సన్నాసి; పరులదిక్కు= ఇతరులవైపు; పలుకక= మాట్లాడక; దివి ఎల్లన్‌= 
ఆకాశమంతా; పిక్కటిల(గన్‌= (క్రిక్కిరిసినట్ల్టుగా; తాన= తానే; ఉన్నట్టు= ఉండినట్లు; కనుచున్‌= చూస్తూ; ఏమేని= ఏదైనా; కుడిచి= 
తిని; ఎద్దియేనియున్‌= ఏదైనా; కట్టి= ధరించి; ఎందేన్‌= ఎక్కడైనా; శయించునతని= శయనించే సన్న్యాసిని; దేవతల్‌= సురలు; 
(బ్రాహ్మణు(డు+అం॥|డ్రు= (బ్రాహ్మణుడని చెప్పుతారు. 


తాత్సర్యం: కుమారా! సన్న్యాసా(శ్రమం స్వీకరించినవాడు ఆత్మలోనే అగ్ని సమారోపణం కావించి ఆంతరంగికంగా 
యజన(క్రియ నిర్వహించాలి. ఎవరితోనూ పొత్తుగానీ, కలహంకానీ పెట్టుకొనకూడదు. అతడికి పరిగ్రహం తగదు. 
ముండిత శిరస్కుడై ఒక యింట నివాసం లేక ఏ చెట్టుమొదట్లోనో నివసించాలి. ఘటకపాలం చేతబట్టి ఏకాకిగా 
సంచరించాలి. కామానికీ, (క్రోధానికీ, శోకానికీ గురి కాకూడదు. నిందాస్తుతులను తనలో అణచివేసి ఇతరులతో 
ఏ వ్యవహారమూ పెట్టుకొనక భూమ్యాకాశాలంతటా తానే వ్యాపించి ఉన్నానని భావిస్తూ, ప్రాప్తమైనది ఏదైనా తిని, 
ఏదైనా ధరించి, ఎక్కడైనా శయనించే స్వభావంకల ఆ యతిని దేవతలు “బ్రాహ్మణుడు” అని వ్యవహరిస్తారు. 
క్ర జన నికరములకు( దొల(గును । ఘన భుజగంబులకు( బోలె గను 285०८०८ గా 

వనితం దను( బాటించిన । ననఘా! నరకముగ( దలచు నత(డు మనమునన్‌. 143 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; అత(డు= ఆ సన్న్యాసి; జన నికరములకున్‌= (ప్రజాసమూహాలకు; ఘనభుజంగం 
బులకున్‌+పోలెన్‌= పెద్దపాములకు వలె; తొల(గును= తొలగిపోతాడు; వనితన్‌= (స్త్రీని; పీనుగున్‌+కాన్‌= శవంగా; కనున్‌=భావిస్తాడు; 
తను= తనను; పాటించినన్‌= చేరితే; మనమున్‌= చిత్తంలో; నరకముగన్‌= నరకంగా; తల(చన్‌= భావిస్తాడు. 
తాత్సర్యం: పాపరహితుడా! ఆ యతి పాములు తొలగినట్లు ప్రజల గుంపులను చూస్తే దూరంగా తొలగిపోతాడు. 
స్త్రీని శవంగా భావిస్తాడు. ఆ (స్తీ తనను పాటిస్తే అది నరకంగా చిత్తంలో భావిస్తాడు. 
తే, అతనివలన భూతములకు నభయ మగుట । భూతముల దెస నభయంబ యాతనికిని 

బుత్ర! యీగు లెల్లవియును భూతములకు । నభయ మిచ్చుట( బోలవం డ్రార్యజనులు. 144 
ప్రతిపదార్థం: పుత్ర!= కుమారా!; అతనివలనన్‌= ఆ యతివలన; భూతములకున్‌= ప్రాణులకు; అభయము+అగుటన్‌= భయం 
లేదు కాబట్టి; ఆతనికిని= ఆ యతికి కూడ; భూతములదెసన్‌= ప్రాణులవలన; అభయంబు+అ= భయమన్నది లేదు; ఆర్యజనులు= 
పెద్దలు; ఈగు లెల్లవియును= సమస్తదానాలు; భూతములకున్‌= (ప్రాణులకు; అభయము+ఇచ్చుటన్‌= నిర్భయత్వం ఒసంగుటను; 
పోలవు+అం॥(డ్రు= సరిపోల వని చెప్పుతారు. 
తాత్సర్యం: కుమారా! సన్న్యాసివలన ప్రాణులకు భయం లేదు కాబట్టి ప్రాణులవలన అతడికి కూడా భయంలేదు. 
ఆర్యులైనవారు అన్నిదానాలు ప్రాణుల కిచ్చే అభయ (ప్రదానానికి సరిపోల వని చెప్పుతారు. 
ఆ. జంతుపదము లెల్ల దంతిపదంబులో । నడ(గు క్రియ నహింసయందు సకల 

ధర్మములు నడంగు( గర్మ సంత్యాగికి । నైన భూతదయ సమర్దగుణము. 145 


724 శ్రీనుదాం & మహాభారతము 


ప్రతిపదార్థం: జంతుపదములు+ఎల్లన్‌= జంతువుల అడుగులన్నీ; దంతిపదంబులోన్‌= ఏనుగు అడుగులో; అడగు క్రియన్‌= 
అణగునట్లు; అహింస+అందున్‌= 'అహింసి అనే ధర్మమందు; సకలధర్మములు= సమస్త ధర్మాలు; అడంగున్‌= అణగిపోతాయి; 
కర్మసంత్యాగికిన్‌+ఐనన్‌= కర్మములు పరిత్యజించినవాడికి సైతం; భూతదయ= ప్రాణులపట్ల చూపే కరుణ; సమర్హగుణము= 
ఉచితమైన గుణం. 
తాత్సర్యం: లోకంలోని జంతువుల అడుగులన్నీ ఏనుగు అడుగులో లీనమైపోతాయి. అట్లే సమస్త ధర్మాలు 'అహింస' 
అనే ధర్మంలో లీనమైపోతాయి. కాబట్టి కర్మపరిత్యాగం చేసిన వానికి కూడా భూతదయ చాలా ఉచితమైన గుణంగా 
భాసిస్తుంది. 
విశేషం: అలం: ఉపమ. 
వ. కావున. 146 
తాత్సర్యం: అందువలన. 
క జగముల కెల్ల శరణ్యుం । డగుచు నమృతసిక్తమైన యట్టి మనసుతో 

విగతాఖిలలేపస్టితి । గగనము నట్లుండు నత(డు గణనాధికుందై.' 147 


ప్రతిపదార్థం: అత(డు= ఆ యతి; జగములకున్‌+ఎల్లన్‌= లోకాలకన్నిటికీ; శరణ్యుండు+అగుచున్‌= శరణొందదగినవాడు 
అవుతూ; అమృతసిక్తము+ఐన అట్టి= అమృతంతో తడుపబడినదైనట్టి; మనసుతోన్‌= చిత్తంతో; గణనాధికుడు+ఐ= ఇట్టివాడని 
ఊహించుటకు వీలుగానివాడై; విగత+అఖిల లేపస్టితిన్‌= తొలగిన సమస్త సంగముయొక్క స్థితిచేత; గగనముఅట్లు= ఆకాశంవలె; 
ఉండున్‌= ఉంటాడు. 
తాత్సర్యం: ఆ సన్న్యాసి లోకాల కన్నిటికీ శరణ్యమై ఉంటాడు. అతడి చిత్తం అమృతంతో తడిపినట్టు చల్లగా, 
५-- — 62 ౧ 
శ్రేయోదాయకంగా ఉంటుంది. అతడు దేనినీ అంటక 'ఇట్టివాడు' అని ఊహించరానివాడై ఆకాశంవలె ఉంటాడు”. 
విశేషం: అలం: ఉపమ. 
వ. అని చెప్పి యప్పరాశరనందనుండు వెండియు నిట్లనియె. 148 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; ఆ+పరాశర నందనుండు= ఆ వ్యాసుడు; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= 
ఈ రీతిగా అన్నాడు. 
తాత్సర్యం: అని చెప్పి వ్యాసుడు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: 
వ్యాసుడు శుకున కుపదేశించిన యంతర్యాగ ప్రకారము (సం. 12-237-27, 28) 

ख. హృదయవేదికయందు సమిద్దమూర్తి । వెలుగుచుండు తేజమునందు వేల్లు( బ్రాణ 

ములను యాజి య ట్లంతరమున నొనర్షు । యాగమున వీతకల్మషు(డై వెలుంగు. 149 
ప్రతిపదార్థం: యాజి= యాగం చేసేవాడు; హృదయవేదిక+అందున్‌= హృదయ మనే యజ్ఞవేదిమీద; సమిద్దమూర్తిన్‌= ఉజ్జ్వలమైన 
ఆకారంతో; వెలు(గుచుండు= ప్రకాశించే; తేజమునందున్‌= తేజస్సులో; ప్రాణములను= అసువులను; వేల్చున్‌= హోమించును; 


అట్టు= ఆ రీతిగా; అంతరమునన్‌= ఆంతరంగికంగా; ఒనర్చు= చేసే; యాగమునన్‌= యాగంచేత; వీతకల్మషు(డు+ఐ= తొలగిన 
పాపం కలవాడై; వెలుంగున్‌= భాసిస్తాడు 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 725 


తాత్సర్యం: అంతర్యాగం చేసే వాడు తన హృదయమనే యజ్ఞవేదికపై ధగధగ ప్రకాశించే తేజస్సులో ప్రాణాలను 
వేలుస్తాడు. అట్లా ఆంతరంగా చేసే యాగంవలన అతడు విగతపాపుడై భాసిస్తాడు. 


క విను! మాత్మతీర్ణ సంసే । వనము తెటిం గెటు(గునట్టి వానికి దిరుగం 
జనవలయునేె పెబిచోటుల । కని చెప్పుదు రాశ్రితులకు నధ్యాత్మవిదుల్‌. 150 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; ఆత్మతీర్థ 'ఆత్మ' అనే తీర్థ్ధముయొక్క; సంసేవనము తెణుంగు= సేవించే తీరును; 
ఎణుగునట్టివానికిన్‌= తెలిసినవాడికి; పెజచోటులకున్‌= ఇతర (ప్రదేశాలకు; తిరుగన్‌+చనన్‌ వలయునె అని= తిరుగటానికి పోవలెనా? 
అని; అధ్యాత్మవిదుల్‌= ఆధ్యాత్మికతత్త్య 'మెరిగినవారు; ९१8०९७०5 = తమనా(శ్రయించినవారికి; చెప్పుదురు= చెప్పుతారు. 
తాత్సర్యం: ఆధ్యాత్మిక తత్త్యవేత్తలైన పెద్దలు తమను ఆశ్రయించినవారితో - =" అనే తీర్ణాన్ని ఎట్టా సేవించాలో 
తెలిసినవారికి ఇతర (ప్రదేశాలలో తీర్జాటనం చేయవలసిన పనిలేదని చెప్పుతారు. 
తే. అవని( బొందదు దివమున నప్రమేయ । మండజంబు హిరణ్మ్యయ మండమధ్య 

మున వెలుంగు నుజ్జ్వలపక్ష ఘనత; దాని । నెటు(గు సంతత యోగసమేతు( డనఘ! 151 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; హిరణ్మయము= స్వర్లరూపమైన; అండజంబు= పక్షి; అవనిన్‌= భూమిని; పొందదు= 
చేరదు; దివమునన్‌= ఆకాశమందు; అప్రమేయము= గోచరింపచేసికొనటానికి వీలుకాదు; అండమధ్యమునన్‌= (గ్రుడ్డుయొక్క 
మధ్యభాగంలో; ఉజ్ఞ్యలపక్ష ఘనతన్‌= మిక్కిలిగా ప్రకాశించే రెక్కల గొప్పతనంతో; వెలుంగున్‌= (ప్రకాశిస్తుంది; దానిన్‌= ఆ పక్షిని; 
సంతతయోగ సమేతు(డు= సదా యోగంతో కూడినవాడు; ఎణుగున్‌= తెలిసికొంటాడు. 
తాత్సర్యం: కల్మషరహితుడ వైన ఓ శు(క్రుడా! ఆత్మ అనే ఒక చిన్మయమైన పక్షి ఉన్నది. అది భూమిని స్సృశించదు. 
ఆకాశంలో ఏ ప్రమాణానికీ గోచరం కాదు. అది పిండమనే గ్రుడ్డు మధ్యలో ఉజ్ఞ్యలమైన కాలమనే రెక్కలతో 
(ప్రకాశిస్తూ ఉంటుంది. యోగశక్తి కలవాడు మాత్రమే దానిని (గహించగలడు. 
విశేషం: ప్రత్యగాత్మ ప్రమాణగోచరం కాదు. అది చిన్మయమైనది. అది మాయామయమైన హృదయాకాశంలో ఎగురుతూ 
ఉంటుంది. మోదప్రమోదాలనే వృత్తివిశేషాలను కూడా దాని రెక్కలుగా చెప్పవచ్చు. “అథ య దిద మస్మిన్‌ (బహ్మపురే దహరం 
పుండరీకం వేశ్మదహరో7స్మిన్నంతరాకాశ స్తస్మిన్యదంతస్త దన్వేష్టవ్యమ్‌” అన్న (శ్రుతిని ఇక్కడ అనుసంధించుకొనాలి. 
క్ర విను మాటంచులు( బండ్రం । డనుపమధారలును నై నిజాస్యము విశ్వం 

బును బొదువం దిరుగు కాలం । బను చక్రము దురవబోధ మది యడ(గు గుహన్‌. 152 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; కాలంబు+అను= కాలమనే; చక్రము= ఆయుధవిశేషం, (బండికల్లు); ఆఖు+అంచులు= 
బుతువులనే ఆరు అంచులును; పం[డెండు= పదియు రెండు సంఖ్యగల; అనుపమ ధారలునునై= సాటిలేని తీక్ష్‌ణమైన అంచులను 
గలిగినదై; నిజాస్యము= తన ముఖం; విశ్యంబును= ప్రపంచమును; పొదువన్‌= వ్యాపించగా; తిరుగున్‌= పరి(భ్రమించును; 
దురవబోధము= (గ్రహించుటకు శక్యంకానిదగు; అది= ఆ చక్రం; గుహన్‌= హృదయమనే గుహలో; అడణగున్‌= అణగిపోతుంది. 
తాత్సర్యం: కాలమనే చక్రానికి వసంతం మొదలైన ఆరు బుతువులు అంచులుగా ఉన్నాయి. చైత్రం మొదలైన 
పన్నెండు మాసాలు తీక్షణమైన ధారలుగా ఉన్నాయి. దాని ముఖం ఏశ్వమంతా వ్యాపించి ఉన్నది. (గ్రహించశక్యం 
కాని ఆ కాలచ(క్రం బుద్దిగుహలో అణగి ఉన్నది. 


726 శ్రీనుదాం [८ మహాభారతము 


విశేషం: అలంకారం: రూపకం. 


ఆ. మనసు ००७०००९८ బనిగొని పురుషుండు । ప్రచురశిక్షలేని రథ్యసమితి 

నడపు రథికు మాడ్కి నడవడి నవి యీడ్డి । నట్టులైన నశుభ మావహిల్లు. 153 
ప్రతిపదార్హం: పురుషుండు= జీవుడు; మనసున్‌= చిత్తమును; ఇం(ద్రియములన్‌= (శ్రోత్రం మొదలైన ఇంద్రియాలను; పనిగొని= 
నియోగించి; ప్రచురశిక్ష= దృఢమైన శిక్షణ; లేని= అలవడని; రథ్యసమితిన్‌= గుర్రాల సముదాయమును; నడపు= నడపింపచేసే; 
రథికు మాడ్కిన్‌= రథస్టుడివలె; నడవడిన్‌= ప్రవర్తనతో; అవి= ఆ ఇంద్రియాలు; ఈడ్బినట్టులు+ఐనన్‌= లాగినట్టు జరిగితే; 
అశుభము= అమంగళం; ఆవహిల్లున్‌= సంభవిస్తుంది. 


తాత్సర్యం: రథమును లాగే గుర్రాలకు చక్కని శిక్షణ ఉండాలి. అట్టా లేని పక్షంలో అవి స్వేచ్చగా రథాన్ని లాగితే 
ప్రమాదం కలుగుతుంది. అట్లే జీవుడు మనస్సును, ఇంద్రియాలను నియోగించేటప్పుడు నిగ్రహించకుండా వాటి 
మార్గంలో వాటిని పోనిస్తే అశుభానికి గురి అవుతాడు. 
విశేషం: “యస్వవిజ్ఞానవాన్‌ భవత్యయుక్తేన మనసా సదా । తస్వ్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వాఇన సారథేః ॥” అను కఠ(శ్రుతిని 
ఇక్కడ అనుసంధించుకొనాలి. నిగ్రహంలేని చిత్తం కలవాడైన అవివేకి యొక్క ఇంద్రియాలు సారథియొక్క దుష్టాశ్యాలవలె వశం 
తప్పి ప్రవర్తిస్తాయి అని పై (శ్రుతి తాత్సర్యం. అలంకారం: ఉపమ. 
క. తనకు మహిత ప్రసాదం । బొనరక యున్నేని( గీళ్లు లొలయు; నది దృఢ 

త్వనిరూఢమైన( జేకుటు । ననంత పదసిద్ది; దాని కనువెటి(గింతున్‌. 154 
ప్రతిపదార్థం: మహిత ప్రసాదంబు= శ్రేష్టమైన ఆత్మనిగ్రహం; తనకున్‌= సాధకుడికి; ఒనరక ఉన్నేనిన్‌= కలుగక ఉన్నచో; కీళ్ళులు= 
కష్టాలు; ఒలయున్‌= సంభవిస్తాయి; అది= ఆత్మనిగ్రహం; దృఢత్వనిరూఢము+ఐనన్‌= దృఢపడితే; అనంతపదసిద్ది= అంతంలేని 
ఉన్నత పదప్రాప్తి; చేకుణున్‌= కలుగుతుంది; దానికిన్‌= ఆ పద (ప్రాప్తికి; అనువు= ఉపాయం; ఎటి(గింతున్‌= తెలియజేస్తాను. 
తాత్సర్యం: మోక్షప్రాప్తికై సాధన చేసే సాధకుడికి ఆత్మనిగ్రహం చాలా ముఖ్యం. అది సిద్దించక పోతే కష్టాలు 
సంభవిస్తాయి. ఆత్మనిగ్రహం దృఢంగా సిద్దిస్తే అంతంలేని మోక్షపదవి లభిస్తుంది. ఆ పదవిని సాధించే ఉపాయం 
చెప్పుతాను ఏనుము. 
తే.  సర్వసంకల్పరహితు(డై సత్వమున వి । నిశ్చలంబుగం జిత్తంబు నిలుపవలయు 

సత్వసక్త చిత్తంబు ప్రసాద మొసయగు । దాన గాలంబు నడపు టుత్తమవిధంబు. 155 


ప్రతిపదార్థం: సర్వసంకల్పరహితు(డు+ఐ= సమస్తములైన సంకల్సాలు లేనివాడై; చిత్తంబున్‌= మనస్సును; సత్త్యమునన్‌= 
సత్త్యగుణంలో; వినిశ్చలంబుగన్‌= చలనం లేనట్లుగా; నిలుపన్‌ వలయున్‌= నిలపాలి; సత్త్యసక్త చిత్తంబు= సత్త్యగుణంలో ఆసక్తమైన 
మనస్సు ప్రసాదము= ఆత్మనిగ్రహమును; ఒసంగున్‌= ఇస్తుంది; దానన్‌= ఆ నిగ్రహంతో; కాలంబు నడపుట= కాలం గడపటం; 
ఉత్తమ విధంబు= మేలైన పద్దతి. 

తాత్సర్యం: ఆత్మప్రాప్తిని కోరేవాడు అన్ని సంకల్సాలూ వదలి మనస్సును సత్వగుణంతో సంసక్తం చేయాలి. 
సత్యగుణంలో నిలబడ్డ మనస్సు ఆత్మన్నిగ్రహాన్ని సమకూరుస్తుంది. అట్లాంటి నిగ్రహంతో కాలయాపన చేయటం 

co च ౧ 

మేలైన విధానం. 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 727 


క్ర వినుము నివాతస్థానం । బున( గం పనరహిత దీపము వెలింగెడు చా 
డున నంతరాత్మ వెలు(గుచు । నునికి ప్రసాదంబు భంగి యుత్తమధిషణా! ॥ 156 


ప్రతిపదార్థం: ఉత్తమధిషణా= ఉత్తమమైన బుద్దిగలవాడా!; వినుము= ఆలకించుము; నివాతస్థానంబునన్‌= గాలిలేనిచోట; 
కంపనరహిత దీపము= కదలికలేని దివ్వె; వెలిండు చాడ్సునన్‌= (ప్రకాశించే విధంగా; అంతరాత్మ= లోపలి ఆత్మ; 
వెలుంగుచున్‌+ఉనికి= (ప్రకాశిస్తూ ఉండటం; ప్రసాదంబు భంగి= ప్రసాదం యొక్క పద్దతి. 


తాత్సర్యం: (శ్రేష్టమైన బుద్ది కలవాడా! వినుము. గాలి లేని చోట పెట్టిన దీపం కదలకుండా (ప్రకాశిస్తుంది. ఆ 
రీతిగా ప్రసాదమంటే అంతరాత్మ చాంచల్యం లేకుండా నిగ్రహించబడి భాసించటమే. 


విశేషం: అలం: ఉపమ. 


ख. విను తత్తసాదవంతు(డు । దనయందు నిరంజనముగ ద న్ననిశంబుం 
గనుగొనుచు నియతి నియతా । శను(డై యుండుట యొనర్లు శాశ్వతపదమున్‌. 157 


ప్రతిపదార్థం: విను= వినుము; తద్‌+(ప్రసాదవంతుడు= ఆ (ప్రసాదం కలవాడు; తన+అందున్‌= తనలో; నిరంజనముగన్‌= 
మాలిన్యరహితంగా; తన్నున్‌= తనను; అనిశంబున్‌= ఎల్లవేళలా; కను(గొనుచున్‌= చూస్తూ; నియతిన్‌= నియమంతో; 
నియత+అశను(డు+ఐ= నియమించబడిన మితాహారం గలవాడై; ఉండుట= (ప్రవర్తించటం; శాశ్వత పదమున్‌= శాశ్వతమైన 
స్థానాన్ని; ఒనర్చున్‌= కలిగిస్తుంది. 

తాత్సర్యం: ఆ రీతిగా అచంచలమైన అంతరాత్మ కలవాడు తనలో తనను సదా మాయావమాలిన్యం లేనివాడినిగా 
చూస్తాడు. నియమంకలిగి ఉంటాడు. హితమితాహారంతో జీవిస్తాడు. అట్లా ఉంటే శాశ్వత పదమైన మోక్షం 


లభిస్తుంది. 


తే. అతులవేదాంతశాస్త్ర మహాంబురాశి( । ద్రచ్చి పుచ్చిన నవనీత మిచ్చితిని స 
మాదరంబున( గైకొను మనుసరించు । నిర్మలాత్మ తపస్వికి నీవు నొస(గు. 158 


ప్రతిపదార్థం: అతుల= సాటిలేని; వేదాంతశాస్త్ర= వేదాంతశాస్త్రమనే; మహా+అంబురాశిన్‌= గొప్ప సాగరాన్ని; త్రచ్చి= తరచి; 
పుచ్చిన= (గ్రహించిన; నవనీతము= వెన్న; ఇచ్చితిని= ఇచ్చాను; సమాదరంబునన్‌= (ప్రీతితో; కైకొనుము= స్వీకరించుము; 
అనుసరించు= (ఈ వేదాంతమార్గాన్ని) అనుసరించి (ప్రవర్తించుము; నీవున్‌= నీవు కూడ; నిర్మల+ఆత్మ తపస్వికిన్‌= 
నిర్మలహృదయుడైన తపోనిష్టుడికి; ఒస(గు= ఇమ్ము. 

తాత్సర్యం: శుకా! సాటిలేని వేదాంతశాస్త్రమనే మహాసముద్రాన్ని మధించి పుచ్చుకొన్న సారమైన నవనీతాన్ని ध 
కిప్పుడు నేను ఇచ్చాను. నీవు దీనిని ప్రీతితో స్వీకరించుము. దీన్ని అనుసరించి నడచుకొమ్ము. నిర్మలచిత్తుడైన 
తపోనిధికి నీవు దీన్ని ప్రసాదించుము. 


విశేషం: అలంకారం: రూపకం. 


©. సకల రత్నపూర్ణ సర్వవసుంధరా । చక్రణాన విధియు సరి యనంగ 
రాదు విశ్వవేదరాశి సారాధ్యాత్మ । విద్య యిచ్చుటకు వివేకధుర్య!” 159 


728 శ్రీనుదాం ధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వివేకధుర్య!= వివేకమనే భారం వహించే వాడా!; విశ్వ= సమస్తమైన; వేదరాశి= వేదసముచ్చయం యొక్క; సార= 

సారమైన; అధ్యాత్మవిద్య= (బ్రహ్మవిద్యను; ఇచ్చుటకున్‌= ఇవ్వటానికి; సకల= సమస్తమైన; రత్నపూర్ల్ణ్ల= రత్నాలతో నిండిన; సర్వ= 

సకలమైన; వసుంధరా చక్రదాన విధియున్‌= భూమిని దానం చేసే విధానం కూడా; సరి= సాటి; అనంగన్‌రాదు= అని చెప్పటానికి 

వీలుగాదు. 

తాత్సర్యం: వివేకశాలీ! అన్ని వేదాల సారమైనది అధ్యాత్మవిద్య. దానిని దానం చేయటంతో సమస్తరత్న పూర్ణమైన 

భూమిని దానం చేసే విధికూడా సాటిరాజాలదు. (బ్రహ్మవిద్య శ్రేష్టాతిశ్రేష్టమైన దని తాత్సర్యం'. 

విశేషం: గీతలో భగవంతుడు “అధ్యాత్మ విద్యా విద్యానాం' విద్యలలో నేను ఆధ్యాత్మవిద్యను' - అని చెప్పి అధ్యాత్మ విద్యా 

ప్రాశస్యాన్ని ప్రకటించాడు. ఇతర వస్తువుల వలన కలిగే సౌఖ్యం అల్ఫ్బం. ఆత్మవిద్య అనల్పమైన ఆత్మసుఖాన్ని ప్రసాదిస్తుంది. 

కాబట్టి అధ్యాత్మవిద్యా ప్రదానం అన్ని దానాలకంటె మేలైనదని గ్రహించాలి. 

వ. అని యుపదేశించి “యింక నేమి వినవల?' తనిన శుకుండు 'దీనికంటె వినవలయునది గలదె? దీనిన 
సుదృఢంబుగా ననుగ్రహింపవే!' యనుటయు ననుకంపావిధేయుం డగు సాత్యవతేయుం డతని 
కిట్లనియె. 160 


ప్రతిపదార్థం: అని ఉపదేశించి= ఈ విధంగా ఉపదేశం కావించి; ఇంకను= దీనికంటె అధికంగా; ఏమి వినన్‌ వలతు(వు)?= 
ఏమి వినవలెనని కోరుతున్నావు?; అనినన్‌= అని (ప్రశ్నించే సరికి; శుకుండు= శుకయోగి; దీనికంటెన్‌= ఇంతకంటెను; 
వినవలయునది= వినదగింది; కలదె?= ఉన్నదా?; దీనిన్‌+అ= దీనినే; సుదృఢంబుగాన్‌= గట్టిగా నాకు బోధపడేటట్టు; 
అను(గ్రహింపవే= అను(గ్రహించుము; అనుటయున్‌= అనగా; అనుకంపా విధేయుండు+అగు= దయకు విధేయుడైన; 
సాత్యవతేయుండు= వ్యాసుడు; అతనికిన్‌= శుకుడికి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 
తాత్సర్యం: వ్యాసు డారీతిగా ఉపదేశించి “ఇంకా ఏమి వినగోరుతున్నావు?' అని ప్రశ్నించాడు. శుకుడు 'దీనికంటె 
వినవలసిం దేముంది? ఈ విషయమే ఇంకా నా మనసులో దృఢంగా నాటుకొనేటట్లు బోధించుము” అని అడిగాడు. 
అప్పుడు దయావిధేయుడైన వ్యాసమహర్షి ఆ శుకుడిని చూచి ఇట్టా అన్నాడు. 
క భూతంబుల( బచరించుచు । భూతాతు(డు వాని దన విభూతి నడంచున్‌. 

భూతాహరణంబు నిజ । ద్యోతనము దదీయవృత్తి దుర్దశ పుత్రా! 161 
ప్రతిపదార్థం: పుత్రా!= కుమారా!; భూత+ఆత్ముడు= భూతస్వరూపుడైన పరమాత్ముడు; భూతంబులన్‌= పంచభూతాలను; 
పచరించుచున్‌= (ప్రవర్తింపజేస్తూ; వానిన్‌= ఆ భూతములను; తన విభూతిన్‌= తన విభూతిలో; అడంచున్‌= లీనంగావిస్తాడు; 
భూత+ఆహరణంబు= భూతాలను హరించటం; నిజద్యోతనము= తనను ప్రకాశింపజేయటం; తదీయవృత్తి= ఆ పరమాత్మయొక్క 
భూతాహరణమనే వర్తనం; దుర్దశ (భూతాలకు) దుసస్థితిగా ఉన్నది. 
తాత్సర్యం: కుమారా! పరమాత్ముడు పంచభూతాలను, (ఆ భూతజన్యమైన చరాచర ప్రాణికోట్లను) సృష్టికాలంలో 
ప్రవర్తింపజేస్తాడు. ప్రళయకాలంలో మళ్ళీ వాటిని తనలో విలీనం చేసికొంటాడు. ఈ రీతిగా సృష్టి స్థితి 
సంహారాత్మకమైన చర్య పరమాత్మవృత్తిగా జరిగిపోతున్నది. అతడి భూతాహరణ మనే చర్య భూతాలకు దుర్హశ. 
క అవయవము లెట్లు కూర్మము । నివిడించును లోని కడంచు నెటి నట్టుల భూ 

తవితతి భూతాత్ముండును । బ్రవర్తన నివర్తనముల పాల్పడ(జేయున్‌. 162 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 729 


ప్రతిపదార్థం: కూర్మము= తాబేలు; ఎట్టు= ఏ రీతిగా; అవయవములు= అంగాలు; నివిడించును= వెలుపలికి దోపజేయునో; 
నెటిన్‌= (క్రమంగా; లోనికిన్‌= లోపలికి; అడయచున్‌= ఉపసంహరించుకొనునో; అట్టులన్‌= అదే రీతిగా; భూత+ఆత్ముండును= 
భూతస్వరూపుడైన పరమాత్మకూడ; భూతవితతిన్‌= భూతసంతతిని; ప్రవర్తన నివర్తనముల= సృష్టి సంహారములయొక్క; 
పాల్పడన్‌= వశమమయ్యేటట్టుగా; చేయున్‌= చేస్తాడు. 
తాత్సర్యం: తాబేలు తన అవయవాలనెట్టా వెలికి చూపి మరల లోనికి ముడచుకొంటుందో అట్లాగే సకల 
భూతస్వరూపుడైన పరమాత్ముడు భూతాలను సృష్టించి మళ్ళీ తనలోనికి ఉపసంహరించుకొంటూ ఉంటాడు. 
విశేషం: అలం: ఉపమ. 
క మాయాశబలుం డై యటు । సేయకపోరామి భూతసృష్టి యొనర్డున్‌ 

మాయ బెడ(బాప భూత ని। కాయాభావ మగు నదియ కవిజనముఖ్యా! 163 
ప్రతిపదార్థం: కవిజనముఖా(!= యోగిజనులలో గ్రేష్ణుడైనవాడా; మాయాశబలుండు+ఐ= (పరమాత్ముడు) మాయతో = 
అటు= ఆ రీతిగా; చేయకపోరామిన్‌= చేయకుండా ఉండటానికి వీలు లేకపోవటం వలన; భూతసృష్టి= భూతాలను 
ప్రవర్తింపజేయటాన్ని; ఒనర్చున్‌= చేస్తాడు; మాయన్‌= అవ్యక్తమైన ఆ మాయాశక్తిని; పెడ(బాపన్‌= వదలించగా; అదియ= అదే; 
భూతనికాయాభావము+అగున్‌= భూతసమూహాలయొక్క లేమి అవుతుంది. 
తాత్సర్యం: యోగిజన శ్రేష్టుడవగు ఓ శుకుడా! పరమాత్ముడు మాయతో కూడినప్పుడే సృష్టి ప్రారంభమవుతుంది. 
అతడు మాయాయుక్తుడైన వేళలో భూతాలను సృష్టించకుండా ఉండలేడు కాబట్టి భూతస్నష్టి జరుగుతున్నది. 
మళ్ళీ మాయను వదలగానే, ఆ స్థితి భూతాల అభావాన్ని సూచిస్తుంది. అంటే పరమాత్మ మాయావియోగం 
చెందినప్పుడు సృష్టి లేకుండా పోతుంది. భూతాల ఉనికి నశిస్తుంది. 
తే. గగన పవనతేజో జలక్ష్మాగుణములు । సూవె శబ్దాదికంబును శ్రోత్రముఖ్య 

కంబునై చెల్లు విషయచయంబు నింద్రి । యవ్రజంబును సర్వంబు నడచు శమము. 164 
ప్రతిపదార్థం: గగనపవన తేదోజలక్ష్మాగుణములు= ఆకాశం, వాయువు, తేజస్సు, జలం, భూమి వీని గుణాలు; శబ్ద+ఆదికంబును= 
శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే ఐదు విషయాలును; శ్రోత్రముఖ్యకంబును= శ్రోత్రం, త్వక్కు, చక్షువు బిహ్వ, (ఘ్రాణం 
అనే ఐదు జ్ఞానేంద్రియాలును; ఐ చెల్లుచూవె!= అయి(ప్రవర్తిస్తుంది కదా!; శమము= మనోనిగ్రహం; విషయచయంబున్‌= 
శబ్దాదివిషయసంచయమును; ఇం(ద్రియవ్రజంబును= (శ్రోత్రంమొదలైన ఇంద్రియ సమూహాన్ని; సర్వంబున్‌= సమస్తమును; 
అడ(న్‌= శమింపజేస్తుంది. 
తాత్సర్యం: (६१९४०, శబ్దం ఆకాశముయొక్క గుణాలు. త్వక్కు, స్ప్సర్శం, వాయువు యొక్క గుణాలు. జిహ్వ, 
రసం జలముయొక్క గుణాలు. ఘ్రాణం, గంధం పృథివీ భూతము యొక్క గుణాలు. ఈ రీతిగా 
పంచభూతాలనుండి పంచజ్ఞానేం(ద్రియాలు, పంచ విషయాలు జనించాయి. మనస్సును నిగ్రహించిన యోగి 
పూర్ణంగా ఇం(ద్రియాలను, విషయాలను నియమించగలుగుతాడు. కాబట్టి మనోన్నిగహం (ప్రధానమని భావం. 
> విను మై దింద్రియములకును । మనంబు షష్టంబు; సప్తమత్వము బుద్దిం 

బనుగొను; భవ్యక్షేత్త । జ్ఞనియం దష్టమత గల్లు సుగుణాభరణా! 165 


730 శ్రీనుదాం [८ మహాభారతము 


ప్రతిపదార్థం: సుగుణ+ఆభరణా!= సద్గుణాలనే ఆభరణాలుగా కలవాడా!; వినుము= ఆలకించుము; ఐదు+ఇం|(ద్రియములకును= 
శ్రోత్రము మొదలైన పంచజ్ఞానేం(ద్రియాలకు; మనంబు= మనస్సు; షష్టంబు= ఆరవది; సప్తమత్యము= ఏడవదన్నభావం; బుద్దిన్‌= 
బుద్దియందు; పనుగొనున్‌= కలుగుతుంది; భవ్యక్షే త్రజ్ఞాని అందున్‌= ऊन జీవుడియందు; అష్టమత= ఎనిమిదవదన్న భావం; 


కల్లున్‌= సంభవిస్తుంది. 


తాత్సర్యం: సుగుణాలంకారుడవగు ఓ శుకా! శోత్రం మొదలైన ఐదుజ్ఞానేంద్రియాలు కలవు కదా! మనస్సు 
ఆరవది. బుద్ది ఏడవదవుతుంది. इख అనే జీవుడు ఎనిమిదవవాడుగా పరిగణింపబడుతున్నాడు. 


నిశేషం: క్షేత్రమనగా శరీరము. క్షేత్రమును తెలిసినవాడు ఎవడో, వాడు క్షేత్రజ్ఞుడు. “ఇదం శరీరం కౌన్తేయ ! క్షేత్రమి త్యభిధీయతే, 
ఏత ద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః అని క్షేత్రజ్ఞ లక్షణము భగవర్గీతలో వివరించబడింది. 
ख. २९८० మనమందు నిశ్చయదశ యొనర్షు । బుద్ది సర్వైక సాక్షిత్వమున వెలుంగు 
థ చు 
నంతరాత్తుండు క్షేత్రజ్ఞ డన(గ వాని । మెటిపు సత్వాదిగుణములై మెబియు వత్య! 166 


व्य 
ప్రతిపదారం: వత్స!= కుమారా!; తలయ= సంకల్ప వికల్పములు గావించునట్టి; మనమందున్‌= మనస్సునందు; బుద్ది= 
అంతఃకరణ చతుష్టయంలో రెండవదైన బుద్ది; నిశ్చయదశ యొనర్చున్‌= నిశ్ళయావస్థను నిర్వహిస్తుంది; అంతరాత్ముండు= 
అంతరాత్మయగు; క్షే త్రజ్ఞు[డు= జీవుడు; సర్వై కసాక్షిత్య్వమునన్‌= అంతటికీ ముఖ్యమైన సాక్షీభావంతో; వెలుంగున్‌= ప్రకాశించును; 
వాని మెణిపు= వాడి ప్రకాశం; సత్యాదిగుణములు+ఐ= సత్త్వం మొదలైన గుణాలుగానై; మెజుయున్‌= (ప్రకాశిస్తుంది. 


తాత్సర్యం: కుమారా! మనస్సు సంకల్ప వికల్పాలుచేస్తూ ఉంటుంది. ఆ దశలో నిశ్చయం చేసేది బుద్ది 
అంతరాత్ముడైన వాడు క్లేత్రజ్ఞుడనబడి అంతటికీ ఏకైక సాక్షిగా ప్రకాశిస్తూ ఉంటాడు. సత్యం, రజస్సు, తమస్సు 
అనే గుణాలు రూపంతో (ప్రకాశించే ఆ క్షేత్రజుడి (ప్రకాశమే. 
Gy 
విశేషం: క్లేతజ్ఞుడనగా జీవుడని కొందరు, పరమాత్ముడని కొందరు వివరించి ఉన్నారు. అవిద్య తొలగి జీవత్వము నశించినపుడు 
జీవుడే పరమాత్ముడుగా భాసిస్తాడని అద్దైతవేదాంతము చెప్పుతున్నది. ద్వైతులు పరమాత్మకంటె జీవుడు వేరుగా ఉండునని 
నిర్ణయించారు. 
ల 
తే.  స్వస్థతయు దుఃస్థతయు జడత్వమును గ్రమవి । గణన సత్త్వరజస్తమోగుణము లవి స 
మీరితములగు టడ(గుట యింద్రియంబు । లడరు టొదు(గుట బుద్ది కృత్యములు పుత్ర! 167 
ప్రతిపదార్దం: పుత్ర!= కుమారా!; స్వస్థతయున్‌= హాయిగా ఉండి సుఖించే స్వభావం; దుఃస్థతయున్‌= దుఃఖానికి గురి యయి 
బాధపడే లక్షణం; జడత్వమును= బుద్ది మాంద్యమున్ను; క్రమవిగణనన్‌= (క్రమంగా; సత్త్వ రజస్తమోగుణములు= సత్తగుణం, 
రజోగుణం, తమోగుణము లగును; అవి= ఆ గుణాలు; సమీరితములు+అగుట= (పేరితములు కావటం; అడ(గుట= శమించటం; 
ఇం(ద్రియంబులు= ఇం(ద్రియాలు; అడరుట= (ప్రేరణ పొందటం; ఒదుగుట= శమించటం; బుద్దికృత్యములు= బుద్దిచేసే పనులు. 
తాత్సర్యం: కుమారా! ప్రసన్నచిత్తుడై సుఖించటం సత్త్వగుణస్వభావం. దుఃఖంతో పరితపించటం రజోగుణ లక్షణం. 
అలసుడై బుద్దిమాంద్యం కలిగి ఉండటం తమోగుణ లక్షణం. ఆయా గుణాలు, తదనుగుణంగా ఆయా 
ఇం(ద్రియాలు (ప్రేరణ పొందటం, తర్వాత శమించటం అనేవి బుద్దివలన కలిగే పనులు. 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 731 


విశేషం: సత్యం, రజస్సు, తమస్సు అనే (త్రిగుణాలు (ప్రకృతి సంభవాలు. అవి జీవుడిని దేహంలో బంధిస్తాయి. వీటి లక్షణాలు 
భగవద్గీతలోని పదునాల్గవ అధ్యాయంలో విపులంగా నిరూపించబడ్డాయి. 
సత్యం సుఖే సంజయతి రజః కర్మణి భారత । 
జ్ఞాన మానృత్య తు తనుః ప్రమాదే సంజయ త్యుత! (గీత - 14-9) ఇత్యాదిగా సత్యం సుఖభోతువనీ, కర్మకారణమైన రజస్సు 
దుఃఖహేతువనీ, తమస్సు (ప్రమాదహేతువనీ భగవద్గీత వివరించింది. 
తే. అనఘ! యింద్రియములు విషయములు మనసు । బుద్దియును నాత్మయును గ్రమంబునన యెక్కు; 

డదాత్మ బుద్ది యనంగ నల్పాంతరంపు । వస్తువులు బుద్ది యిన్నింట విస్తరిలుట. 168 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; ఇం(ద్రియములు= (8१९४० మొదలైన ఇంద్రియాలు; విషయములు= శబ్దం మొదలైన 
విషయాలు; మనసు= చిత్తం; బుద్దియును= బుద్దీ; ఆత్మయును= ఆత్మా - ఇవి; (క్రమంబునన్‌+అ= (క్రమంగానే; ఎక్కుడు= 
ఒకదానికంటె ఒకటి (శ్రేష్టమైనవి. 
తాత్సర్యం: పాపరహితుడవైన ఓ శుకుడా! ఇం(ద్రియాలకంటె విషయాలు, విషయాలకంటేె చిత్తం, చిత్తంకంటె 
బుద్ది, బుద్దికంటె ఆత్మ - (క్రమ(క్రమంగా శ్రేష్టములైనవి. ఆత్మకూ, బుదికీ పెద్ద తేడా లేదు. బుది అన్నింటిలోనూ 

©> €> © = > > ©> 

వ్యాపించి ఉంటుంది. కాబట్టి. (తరువాతి పద్యంతో అన్వయం). 
విశేషం: ఇంద్రెయేభ్యః పరా ऊण । न) పరం నునః । 

మనసశ్చ పరా బుద్ధిః । యో బుద్దేః సరతస్తు సః ॥ (కఠ[శ్రుతి -1-3-10) 
అనే శ్రుతి కూడ పైపద్యంలో చెప్పిన రీతిగా ఇం(ద్రియాదులు ఒకదానికంటె ఒకటి (శ్రేష్టమైనవని నిరూపించింది. 
క ४20०८ గన్న్నై విను జెవియై । కొను జవి జిహ్వ యయి మూరుకొను నాసికయై, 

తనువై స్పర్శము గైకొను । ననవద్యా! బుద్ది యాత్మయంద నిలుచుచున్‌. 169 
ప్రతిపదార్థం: అనవదాా!= దోషరహితుడా!; బుద్ది= అంతః కరణచతుష్టయంలో రెండవదగు బుద్ది; ఆత్మ+అంద= క్షేతజ్ఞడైన 
అంతరాత్మయందే; నిలుచుచున్‌= నిలుస్తూ; కన్ను+ఐ= నేత్రమై; కనున్‌= చూస్తుంది; చెవి+ఐ= (శ్రోత్రమై; వినున్‌= వింటుంది; 
జిహ్వ+అయి= నాలుకై; చవిన్‌= రసమును; కొనున్‌= (గ్రహిస్తుంది; నాసిక+ఐ= (ఘ్రాణమై; మూరుకొనున్‌= వాసన చూస్తుంది; 
తనువు+ఐ= శరీరమై; స్పర్శ్భమున్‌= తాకిడిని; కైకొనున్‌= స్వీకరిస్తుంది. 
తాత్సర్యం: దోషరహితుడవైన ఓ శుకా! సర్వవ్యాపిని అయిన బుద్ది ఆత్మలో ఉంటూ నేత్రమై రూపాన్ని చూస్తుంది. 
చెవిగా మారి శబ్దాన్ని వింటుంది. నాలుకగా రూపొంది రసాన్ని (గ్రహిస్తుంది. ముక్కై గంధాన్ని ఆఘ్రాతణిస్తుంది. 
శరీరంలోని చర్మమై స్పర్శను స్వీకరిస్తుంది. 
క ప్రీతిం గడు(బొదలు విషా । దాతురతన్‌ స్రుక్కు( దద్ద్యయము లేక సమ 

త్వాతిశయంబున నిలుచును । నేతృత్వంబునను బుద్ది నెబిపు గుణములన్‌. 170 
ప్రతిపదార్థం: బుద్ది= అంతటా వ్యాపించిన ఈ బుద్ది; |ప్రీతిన్‌= సంతోషంతో; కడున్‌= మిక్కిలిగా; పొదలున్‌= (ప్రవర్తిస్తుంది; 
విషాదాతురతన్‌= దుఃఖపీడితత్వంతో; (స్రుక్కున్‌= వగజెందుతుంది; తద్ద్వ్యయములేక= ఆ సంతోష విషాదాలు రెండూ లేక; 


సమత్వాతిశయంబునన్‌= సమభావముయొక్క అతిశయమునందు; నిలుచును= స్థిరపడుతుంది; నేతృత్వంబునను= 
నాయకత్య్వగుణముచేత; గుణములను= సత్త్యాదిగుణాలను; నెజిపున్‌= వ్యాపింపజేస్తుంది. 


732 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


తాత్సర్యం: బుద్ది ఒక సమయంలో సంతోషాతిశయంతో ఉప్పొంగిపోతుంది. ఇంకొక సమయంలో దుఃఖంతో 
క్రుంగిపోతుంది. సంతోషవిషాదాలు రెండూ లేక సమభావంతో ఉంటూ ఒక్కొక్క సారి స్టైర్యం వహించి ఉంటుంది. 
గుణాలకు తాను నాయకత్వం పూని వాటిని తన యిచ్చవచ్చినట్టు ప్రవర్తింప జేస్తుంది. 
ఆ. తత్వభావ 2०65 తా నింద్రియాది స । ప్రకము వెంట బోక తన్ను గనుచు, 

నున్న వాని బొందనోపునె దుఃఖదై । న్యంబు సుఖమదంబు నప్రమత్ర్త! 171 
ప్రతిపదార్థం: అప్రమత్త!= ఏమరుపాటు లేనివాడా!; తత్స్వభావము= ఆ బుద్దియొక్క స్వభావమును; ఎణి(గి= గ్రహించి; తాను= 
సాధకుడు; ఇం(ద్రియాది సప్తకము వెంటన్‌= ఇం(ద్రియాలు మొదలైన యేడింటి వెనుక; పోక= పోకుండా; తన్నున్‌= తనను; 
కనుచున్‌= చూస్తూ; ఉన్నవానిన్‌= ఉన్నట్టి వానిని; దుఃఖదైన్యంబు= దుఃఖమనే దీనత్వం గానీ; సుఖమదంబు= సుఖమనే గర్వంగానీ; 
పొందన్‌+ఓపునె?= చేరగలవా? 
తాత్సర్యం: జాగరూకుడవైన ఓ శుకుడా! పైన చెప్పిన రీతిగా ఉండే బుద్దియొక్క స్వభావాన్ని (గ్రహించి సాధకుడైన 
మానవుడు పంచేంద్రియాలు, మనస్సు, బుద్ది - వీటిని అనుసరించరాదు. తనలో తనను చూచుకొంటూ 
బాహ్యపదార్థాలపై (భ్రాంతి వదలి ఉండాలి. అట్లా ఉన్నవాడిని సుఖదుఃఖాలు చెనకలేవు. అంటే అతడికి దుఃఖంవలన 
దీనత్వమూ, సుఖం వలన మదమూ కలుగవు. (సుఖదుఃఖాలకు అతీతమైన స్థితిలో అత డుంటా డని భావం). 
७. జలములందు నిలిచి జలపక్షి మును(గదు; । మేడిపండు మశకపీడ( బొరయ; 

దట్ల విషయసమితియందు( దానది దన । యందు నుండి వికృతి నొంద దాత. 172 


ప్రతిపదార్థం: జలపక్షి= నీటిపక్షి; జలములందున్‌= నీళ్ళలో; నిలిచి= నిలబడి; మును(గదు= మునిగిపోదు; మేడిపండు= అత్తిపండు; 
మశకపీడన్‌= దోమబాధను; పొిరయదు= పొందదు; అట్ల= అదే రీతిగా; ఆత్మ= క్షేత్రజ్ఞుడైన అంతరాత్మ; విషయసమితి+అందున్‌= 
శబ్దాదివిషయసముదాయ మందును; అది= ఆ విషయ సమూహం; తన+అందున్‌= ఆ యాత్మలోనూ; ఉండున్‌= ఉంటుంది; 
వికృతిన్‌= వికారమును; ఒందదు= పొందదు. 


తాత్సర్యం: నీటిపక్షి నీటిలోఉన్నా మునిగిపోదు. అత్తిపండులో ఎన్ని పురుగులున్నా వాటివలన ఆ పండు 
బాధింపబడదు. అదే రీతిగా ఆత్మ విషయాలలో ఉన్నా, ఆత్మలో విషయాలున్నా - ఆత్మకు వికారం కలుగదు. 
విశేషం: అలం: ఉపమ. 

వ. అని చెప్పి మటియును. 173 
ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా; చెప్పి= వచించి; మటియును= మరల. 

తాత్సర్యం: వ్యాసుడు శుకుడితో ఈ రీతిగా చెప్పాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. = “విను మూర్ణనాభి తంతువు । జనియింప(గ( జేసినట్లు సత్వ్రగుణము సం 
జనకం బగు నది పురుషు(డు । గనుట యుదాసీనతన వికారము గలదే? 174 


ప్రతిపదార్థం: వినుము= ఆకర్లించుము; ఊర్లనాభి= సాలెపురుగు; తంతువున్‌= దారమును; జనియింపయగన్‌+చేసి నట్టు= 


సృష్టించినట్లే; సత్య్యగుణము= సత్త్యమనే గుణం; సంజనకంబు+అగున్‌= జ్ఞానాదులకు కారణమవుతుంది; అది= ఆ స్థితిని; 
పురుషుడు= ఆత్మ; కనుట= చూడటం; ఉదాసీనతన్‌+అ= బాదాసీన్యంతోనే; వికారము= వికృతి; కలదే?= ఉన్నదా? 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 733 


తాత్సర్యం: సాలెపురుగు తనలోనుండి దారమును సృష్టించినట్లే సత్తాదిగుణాలు జ్ఞానసుఖ దుఃఖాదులు 
కలిగిస్తున్నాయి. పురుషుడు ఉదాసీనుడై ఈ స్థితిని చూస్తూ ఉంటాడు. అందువలన అతడికి వికారం కలగదు. 


విశేషం: సత్యము గుణసంజనకంబగు' అను పాఠాంతరము కలదు. ఆ పాఠమును స్వీకరిస్తే 'గుణి శబ్దానికి విషయాలు అని 
అర్థం చెప్పాలి. సత్సాదిగుణాలు విషయాలను కలిగిస్తుంటాయి అని భావం. సాలెపురుగు దారాన్ని తనలోనుండే సృష్టిస్తుంది. 
అందుకై బాహ్య పదార్జాలను (గ్రహించదు. అట్లే సత్యాదులు విషయాలకు అభిన్న నిమిత్తోపాదాన కారణాలవుతున్నాయని 
తెలిసికొనాలి. 
७. ७28८३०२० డగు నిరంజను( జెంది । గుణము లెడల విడిచి, క్రోధలోభ 

ములకు జొరవ యీని ముని హృదయగ్రంధి । విరియ నడ(చి మోక్ష విభవ మొందు. 175 


ప్రతిపదార్థం: ఆది నిధన రహితు(డు+అగు= మొదలు తుదిలేని (జననమరణాలు లేని); నిరంజనున్‌= పరమాత్మను; చెంది= 
పొంది; గుణములు= సత్తాదిగుణాలను; ఎడలన్‌ విడిచి= తొలగిపొాయ్యేటట్టు వదలిపెట్టి; క్రోధథలోభములకున్‌= కోపానికీ లోభానికీ; 
చొరవ ఈని= అవకాశం ఇవ్వని; ముని= మౌని; హృదయ గ్రంథిన్‌= చిత్త (గ్రంథిని; విరియన్‌+అడ(చి= నశింపజేసి; మోక్షవిభవము= 
ముక్తి సంపదను; ఒందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: పరమాత్మ ఆద్యంతాలు (జనన మరణాలు) లేనిది. అట్టి దాని నాశ్రయించి సత్తాది గుణాలను 
వదలి, కోపలోభాలను త్యజించిన ముని తన హృదయంలోని కామాదులకు జన్మస్థానమైన ముడిని నశింపజేసి 
మోక్షవైభవం పొందుతాడు. 


క శమసంపద బ్రాహ్మణ 2 । న్మమునకు సామగ్ర్య మవ్వినయసారము చి 

త్తమున కలవడ్డ మునికి భ। యము శోకము మదము హర్ష మనునివి గలవే? 176 
ప్రతిపదార్థం: బ్రాహ్మణ జన్మమునకున్‌= విప్రుడియొక్క పుట్టుకకు; శమసంపద= ఆత్మనిగ్రహమనే ఐశ్వర్యం; సామగ్రము= 
సర్వస్వమై ఉన్నది; ఆ+వినయసారము= ఆ వినయముయొక్క బలిమి; చిత్తమునకున్‌= మనస్సుకు; అలవడ్డ= అలవడిన; 
మునికిన్‌= మౌనికి; భయము= భీతి; శోకము= దుఃఖం; మదము= గర్వం; హర్షము= సంతోషం; అనునివి= అనబడేవి; కలవే?= 
ఉన్నవా? 
తాత్సర్యం: |బ్రాహ్మణుడై పుట్టినవాడికి ఆత్మనిగ్రహమనే సంపత్తే సర్వస్వం. అట్టి వినయబలం హృదయానికి 
అలవడిన మునీం|ద్రుడికి భయం, శోకం, మదం, సంతోషం అనేవి లేవు. 
క, శమనిరతియు నాత్మ జ్ఞా। నము జువ్వే బుధ లక్షణంబులు పర్యా 

ప్తము లివి రెండు నరయ మో । క్షము సాధించుటకు వేటి కల్పన లేలా?' 177 


ప్రతిపదార్థం: శమనిరతియున్‌= చిత్త న్నిగ్రహంలో ఆసక్తియు; ఆత్మజ్ఞానమున్‌= ఆత్మను గూర్చిన తెలివియూ; బుధ లక్షణంబులు 
చువ్వే= ఆత్మజ్ఞుడైనవాని లక్షణములై ఉన్నవి; అరయన్‌= పరిశీలించగా; ఇవి రెండు= ఈ చెప్పిన రెండు లక్షణాలును; మోక్షమున్‌= 
ముక్తిని; సాధించుటకున్‌= వశం చేసికొనటానికి; పర్యాప్తములు= చాలిఉన్నవి; వేఖ= అన్యములైన; కల్పనలు+ఏలా?= సాధనములు 
ఎందుకు? 

తాత్సర్యం: చిత్తనిగ్రహం, ఆత్మజ్ఞానం - అనేవి (ప్రబుద్దుడైన వాడి లక్షణములై ఉన్నవి. మోక్షం సాధించటానికి 
ఈ రెండు లక్షణాలే చాలి ఉన్నవి. వేరే సాధనలకై ప్రయాసపడ నవసరం లేదు. 


734 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


వ. అనినవినిశుకుండు ధర్మంబుల కెల్లబరమంబయిన ధర్మం 58060505" 04००९००० వాత్సల్యపరాయణుం 
డగు నబ్బాదరాయణుండు 'సనాతనంబును, మునిసత్తమ సంస్తుత్యంబును నగునుత్తమ ధర్మంబు సెప్పెద; 
నేకాగ్రచిత్తుండ వయి యాకర్ణింపు'మని పలికి యిట్లనియె. 178 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆకర్ణించి; శుకుండు= శుకయోగి; ధర్మంబులకున్‌+ఎల్లన్‌= సమస్త ధర్మాలలోను; 
పరమంబు= (©) అయిన ధర్మంబు= ఐన ధర్మాన్ని; ఎతీంగింపవే= తెలుపవే; అనుటయున్‌= అనేసరికి; 
వాత్సల్యపరాయణుండు+అగు= పుత్రస్నేహపరుడైన; ఆ+బాదరాయణుండు= ఆ వ్యాసుడు; సనాతనంబును= పురాతన మైనదీ; 
మునిసత్తమసంస్తుత్యంబును+అగు= మునిశ్రేష్టులచేత స్తుతించదగినదీ అయిన; ఉత్తమధర్మంబున్‌= (శ్రేష్టధర్మమును; చెప్పెదన్‌= 
వివరిస్తాను; ఏక+అ(గచిత్తుండవు+అయి= సమాహిత మనస్సు గలవాడవై; ఆకర్లింపుము+అని= వినుమని; పలికి= చెప్పి; 
ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా వచించాడు. 
తాత్సర్యం: ఈ విధంగా వ్యాసుడు చెప్పగా విని శుకయోగీం(ద్రుడు 'అన్ని ధర్మాలలోనూ శ్రేష్టమైన ధర్మ మేదో 
తెలియచెప్పు” మని అడిగాడు. అంతట పుత్రస్నేహపరుడైన ఆ పారాశర్యుడు 'పురాతనమూ, మునులచేత 
శ్లాఘ్యమూ అయిన శ్రేష్టధర్మాన్ని వివరిస్తాను, ఏకా(గ్రమైన మనస్సుతో వినుము అని చెప్పి ఇట్లా అన్నాడు: 
ఇందైెయనిగహం బుత్తను ధర్మంబుగ నిరూపించుట (సం. 12-242-1,2) 

తే. “ఎల్లకడలకు వెలువడు నింద్రియముల । బాలపుత్రుల( దండ్రియు బోలె నాగు 

మవియు మనమును నిశ్చలైకాగ్రభావ । మొందు టుత్తమ తప మది యుజ్ఞ్వలాత! 179 


ప్రతిపదార్థం: ఉజ్ఞ్యల+ఆత్మ!= |ప్రకాశమానమైన బుద్దిగలవాడా!; ఎల్లకడలకున్‌= అన్ని దిశలకు; వెలువడు= (ప్రసరిస్తున్న; 
ఇం(ద్రియములన్‌= (శ్రోత్రం మొదలైన ఇంద్రియాలను; బాలపుత్రులన్‌= బాలురైన కుమారులను; తం(డ్రియున్‌+పోలెన్‌= తం(డ్రివలె; 
ఆయుము= నిగ్రహించుము; అవియున్‌= ఆ ఇం(దైయములు; మనమును= చిత్తమును; నిశ్చల+ఏక+అగ్రభావము+ఒందుట= 
కదలికలేని ఏకాగ్రతను పొందటం; అది ఉత్తమతపము= అది శ్రేష్టమైన తపస్సు. 

తాత్సర్యం: ఉజ్జ్వలమైన బుద్దిగలవాడా! అన్ని దిక్కులకూ పరుగిడే చిన్న పిల్లలను తండ్రి ఏ విధంగా పట్టి నిలవేస్తాడో, 
అట్లాగే అన్ని దిశలకూ (ప్రసరించే (శ్రోత్రాదులైన ఇంద్రియాలను నిగ్రహించుము. ఆ ఇంద్రియాలూ, మనస్స్ఫూ 
కదలిక లేనివై ఏకాగ్రత్వం పొందటమనేదే మేలైన తపస్సు అవుతుంది. 

క అది ధర్మంబుల కెల్లం । దుది యగు ధర్మంబు; మనసుతో దాని దగం 

గుదియించి మేధతోడం । గదియింపుము నియతి బుత్ర! కడుగాఢముగన్‌. 180 

ప్రతిపదార్థం: పుత్ర!= కుమారా!; అది= ఆ ఇంద్రియనిగ్రహం; ధర్మంబులకున్‌+ఎల్లన్‌= సమస్త ధర్మాలలోను; తుదిఅగు= 
చివరిదగు ((్రేష్టమగు); ధర్మంబు= ధర్మం; మనసుతోన్‌= చిత్తంతో; దానిన్‌= ఆ ధర్మమును; తగన్‌= చక్కగా; కుదియించి= 
సంలగ్నం చేసి; నియతిన్‌= నియమంతో; కడు గాఢముగన్‌= మిక్కిలి గట్టిగా; మేధతోడన్‌= బుద్దితో; కదియింపుము= చేర్చుము. 


తాత్సర్యం: కుమారా! ఆ ఇం(ద్రియసంయమనం ధర్మాలలో కెల్లా మేలైన ధర్మం. నీ మనస్సుతో ఆ ధర్మాన్ని 
సంసక్తం కావించుము. నియమంతో గట్టిగా దానిని బుద్దితో చేర్చుము. 


— €> 
తే. ఇంద్రియంబుల నాటింటి నిట్లు విషయ । ములకు నొలయక యుండంగ నిలువరించి' 
తలపు లుడిగి, తేనియ( బ్రమదమున నాను । ०6८ దృష్తుడవై యుందు పరము( 720९8. 181 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 735 


ప్రతిపదార్థం: ఆజింటిన్‌= ఆరైన; ఇం(ద్రియములన్‌= మనస్సుతో కూడిన జ్ఞానేంద్రియాలను; విషయములకున్‌= శబ్బాదులైన 

విషయాలకు; ఒలయక ఉండంగన్‌= చేరకుండా ఉండేటట్టు; నిలువరించి= నిలిపి; తల(పులు= సంకల్ఫాలు; ఉడిగి= వదలి; 

ప్రమదమునన్‌= సంతోషంతో; తేనియన్‌= మకరందాన్ని; ఆనుభంగిన్‌= (త్రాగేటట్లు; తృప్తుడవై ఉందు= తృప్తి పొందిన వాడవై 
ఉంటావు; పరమున్‌= (బ్రహ్మమును; కాంతు= చూస్తావు. 

తాత్సర్యం: నీవు (శ్రోత్రం మొదలగు ఐదు జ్ఞానేంద్రియాలను, మనస్సును శబ్బ్దాది విషయాలవైపు పోనీయకుండా 

నిలుపుము. సంకల్ఫాలు వదలు. అట్లా చేస్తే సంతోషంతో తేనె నాస్వాదించేవిధంగా తృప్తి పొందుతావు. 

పరతత్త్యమును సాక్షాత్కరించుకొంటావు'. 

వ. అని వెండియు. 182 

ప్రతిపదార్థం: అని= ఇట్లు చెప్పి; వెండియున్‌= మరల. 

తాత్సర్యం: ఈ రీతిగా చెప్పి వ్యాసుడు మళ్ళీ (ఈ (క్రింది విధంగా అన్నాడు.) 

చ. “తన కుసుమంబులన్‌ ఫలవితానము మూర్క్మొన నాన మ్రాను నే 
రని క్రియ( గాన నేరదు పరం బగు తత్వము నైజభంగి వి 
న్ననువున నంతరాత్మ గను నైష్టికతం గను; మింతవట్టు( బా 
మెనసిన తోలు వాయుక్రియ నీవు దొటింగుదు పాపపుంజమున్‌. 183 

ప్రతిపదార్థం: (మ్రాను= చెట్టు; తన కుసుమంబులన్‌= తన పూలను; ఫలవితానమున్‌= పండ్ల సమూహాన్ని; మూర్కొనన్‌= 

ఆ(ఘ్రాణించటానికీ; ఆనన్‌= ఆస్వాదించటానికీ; నేరని (క్రియన్‌= అభ్యసించనట్లే, పరంబు+అగు= శ్రేష్టమైన; తత్త్వము= 

(బ్రహ్మతత్తం; నైజభంగిన్‌= తానుగా తన స్వరూపాన్ని; కానన్‌ నేరదు= (గ్రహించజాలదు; విన్ననువునన్‌= నేర్పుతో; అంతరాత్మన్‌= 

పరమాత్మను; కను నైష్టికతన్‌= చూచేనిష్టా పరత్య్వమును; ఇంతవట్టు= ఇంతమా(త్రం; కనుము= పొందుము; పాము= సర్పం; 

ఎనసిన= తనను పొందిన; తోలు= చర్మమును; పాయు(క్రియన్‌= వదలిపెట్టే రీతిగా; నీవు పాపపుంజమున్‌= నీవు పాపసమూహాన్ని; 
తొబింగుదు= दिते. 

తాత్సర్యం: వృక్షం తన పూలను తాను వాసన చూడలేదు. తన పండ్లను తాను ఆస్వాదించజాలదు. అట్లాగే 

తత్యం తనకు తానుగా తన స్వరూపమును (గ్రహించలేదు. నీవు నేర్పుతో అంతరాత్మను సాక్షాత్కరించుకొనేందుకు 

చాలినంత నిష్టాపరత్వమును పొందుము. అట్టా చేస్తే పాము కుబుసాన్ని వర్దించినట్లు నీవు పాపసంచయాన్ని 
౧ = 2 62 

दरे". 

విశేషం: అలంకారం: ఉపమ. 

వ. ఇవ్విధంబున శాంతి నొంది యవ్యక్త సంభవయు, సంకల్పకూలయు(, గ్రోధపంకయు, నింద్రియగ్రాహయు, 
గామభుజంగయు, మోహ తృణచ్చన్నయు, సంసారసాగర గామినియు నై ఘోరప్రకార యగుచు 
నకృతాత్ములకుం గడవరాని యట్టి లోభవాహిని సత్యతీర్థంబున నుత్తరించి. 184 

ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; శాంతిన్‌+ఒంది= శమమును పొంది; అవ్యక్త సంభవయున్‌= తెలియరాని పుట్టుక 

గలదియు; సంకల్పకూలయున్‌= తలపు లనే గట్టుకలదియు; |క్రోధపంకయున్‌= కోపమనే బురద కలదియు; ఇంద్రియ గ్రాహయున్‌= 
ఇంద్రియాలనే మొసళ్ళు గలదియు; కామభుజంగయున్‌= కోరికలనే పాములు గలదియు; మోహతృణచ్చన్నయున్‌= మోహమనే 
గడ్డితో కప్పబడినదియు; సంసారసాగరగామినియున్‌+ఐ= సంసార మనే సముద్రంలో (ప్రవేశించేదియునై; ఘోరప్రకార- భయంకర 


736 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


విధానంగలది; అగుచున్‌= అవుతూ; అకృత+ఆత్ములకున్‌= వివేకంలేని వారికి; కడవన్‌రాని అట్టి= దాటవీలుగానిదైన; లోభవాహిని= 
లోభ మనే నదిని; సత్యతీర్థంబునన్‌= సత్యమనే ఉపాయంతో; ఉత్తరించి= దాటి. 


తాత్సర్యం: ఈ చెప్పిన పద్దతిలో అంతరాత్మను సాక్షాత్కరించుకొని శాంతిని పొందాలి. లోభ మనేది ఎక్కడ 
ఎప్పుడు ఎట్టా పుట్టిందో తెలియదు. సంకల్ఫాలే దానికి గట్లు. (క్రోధమే దానిలోని బురద. ఇం(ద్రియాలే అందలి 
మొసళ్ళు. కోరికలే అందులో పాములు. అది మోహమనే గడ్డితో కప్పబడి ఉంటుంది. సంసారసాగరంలో 
ప్రవేశిస్తుంది. అట్టా భయంకరంగా ఉన్న ఆ నదిని వివేకంలేని వారు దాటలేరు. సత్యమనే ఉపాయంతో దానిని 
దాటాలి. అట్లా దాటి. (తరువాతి పద్యంతో అన్వయం). 

విశేషం: అలంకారం: రూపకం. 


క సుత! నీవు సుప్రసన్నా । త్మత( బొంది నగాగ్రగతు(డు మహివారల( జూ 

చుతెటింగున నీ భూత । ప్రతతిం గనుగొనుచునుండు పరితృప్తు(డవై. 185 
ప్రతిపదార్థం: సుత!= కుమారా!; నీవు సుప్రసన్న+ఆత్మతన్‌= నీవు నిర్మలాత్మత్వమును; పొంది= చెంది; నగ+అగ్రగతు(డు= 
కొండకొననున్నవాడు; మహివారలన్‌= భూమిపైన ఉన్నవారిని; చూచుతెణుంగునన్‌= చూచేవిధంగా; ఈ భూత(ప్రతతిన్‌= ఈ 
ప్రాణిసమూహాన్ని; కనుగొనుచున్‌= చూస్తూ; పరితృప్తుడవు+ఐ ఉండు= తృప్తి పొందినవాడవై ఉండుము. 


వాడు భూమిమీద నున్నవారినెట్లా చూస్తాడో, అట్లాగే ఈ ప్రాణులను దర్శించుము. అట్టా చూచి సంతృప్తి 
౧ = ౧ 62 
వహించి ఉండిపామ్ము. 


తాత్సర్యం: కుమారా! నీవు పై రీతిగా లోభమనేనదిని దాటి నిర్మలాత్మతను పొందుము. కొండపై నున్న 


విశేషం: అలం: 


క శాంతము ధర్మప్రచయం । బంతటికి విశిష్ట మిమ్మహావిద్య మదీ 
యాంతఃకరణము సాక్షిగ । నెంతయు సంప్రీతి నీకు నిచ్చితి( బుత్రా!' 186 
ప్రతిసదార్థం: ధర్మప్రచయంబు= ధర్మవర్గం; అంతటికిన్‌= మొత్తానికి; విశిష్టము= శ్రేష్టం; పు(త్రా!= కుమారా!; 
మదీయ+అంతఃకరణము= నా అంతరిం(ద్రియం; సాక్షిగన్‌= సాక్ష్యం వహించేది కాగా; ఎంతయున్‌= మిక్కిలి; సం(ప్రీతిన్‌= (ప్రేమతో; 
ఈ+మహావిద్య= ఈ గొప్పదైన ఆధ్యాత్మిక విద్యను; నీకున్‌+ఇచ్చితిన్‌= నీకు ఇచ్చాను. 
తాత్సర్యం: వత్సా! నే నిప్పుడు నీకు చెప్పిన ధర్మాలన్నిటిలోనూ ఇం(ద్రియనిగ్రహ రూపమైన శాంత మనే 
ధర్మం మిక్కిలి విశిష్టమైనది. నా అంతఃకరణం సాక్షిగా నీకు నేను ఎంతో (ప్రేమతో ఈ శ్రేష్టమైన (బ్రహ్మవిద్యను 
బోధించాను”. 
వ. అని యి ట్లుపదేశించి పరమసంవిదేకాయనుండగు కృష్ణద్వైపాయనుండు కృతార్జీభూత చేతస్ముండగు 
నందను ప్రతిపత్తికి నభినందన విశేషంబుగా నధ్యాత్మవిద్యా విలాస విషయంబులగు వాక్యంబులు 
మతియు ననుగ్రహించె; వానిం జెప్పెద. 187 


ప్రతిపదార్థం: అని యిట్టు+ఉపదేశించి= అని ఈ రీతిగా బోధించి; పరమసంవిదేకాయనుండు+అగు= (బ్రహ్మజ్ఞానానికి 
ముఖ్యస్థానమైన; కృష్ణద్వైపాయనుండు= వ్యాసుడు; కృతార్థీభూత చేతస్కుండు+అగు= కృతకృత్యమైన మనస్సు గలవాడైన; 


శాంతిసర్వము = अ 737 
నందను= కుమారుని యొక్క; ప్రతిపత్తికిన్‌= తెలివికి; అభినందన విశేషంబుగాన్‌= మెచ్చుకొనే పద్దతిగా; మతియున్‌= మరలకూడా; 
అధ్యాత్మవిద్యావిలాస విషయంబులు+అగు= (బ్రహ్మవిద్యా విలాసానికి సంబంధించినవైన; వాక్యంబులు= మాటలు; అనుగ్రహించెన్‌= 
ప్రసాదించాడు; వానిన్‌= ఆ మాటలను; చెప్పెదన్‌= చెప్పుతాను. 
తాత్సర్యం: |బ్రహ్మజ్ఞానైక నిలయుడైన వ్యాసమహర్షి ఈ విధంగా ఉపదేశించేసరికి శుకుడు కృతకృత్యతతో ధన్యు 
డయ్యాడు. అతడి తెలివిని అభినందిస్తూ వ్యాసుడు మళ్ళీ అతడికి ఆత్మవిద్యను వివరించే కొన్ని మాటలు చెప్పాడు. 
ఆ మాటలు చెప్పుతాను. 

క “వేదములు( దదంగములు స । మాదరమున( జదివినను సుయజమానత్వా 

పాదకు( డైనను బ్రాహ్మణ । తాదశ దక్క్యునె ప్రశాంతి( దక్క గుమారా! 188 
ప్రతిపదార్థం: కుమారా!= పు(త్రా!; (ప్రశాంతిన్‌+తక్కన్‌= |ప్రశమంచేత తప్ప; వేదములు= (శ్రుతులు; తదంగములు= 
వేదాంగములు; సమాదరమునన్‌= (ప్రీతితో; చదివినను= పఠించినను; సుయజమానత్వ+ఆపాదకు(డు+ఐనను= మంచి 
యజ్ఞకర్భత్వం పొందినవాడైనా; బ్రాహ్మణతాదశ= |బ్రాహ్మణత్వస్థితి; తక్కునె?= లభిస్తుందా? 
తాత్సర్యం: వతా)! బ్రాహ్మణత్వం అనేది ప్రశాంతిచేత మా(త్రమే ప్రాప్తిస్తుంది. నాలుగువేదాలు, ఆరువేదాంగాలు 
(శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం - అనేవి) చదివినా సిద్ధించదు. అట్లే యజ్ఞాలు చేసి 
మంచి యజమానుడుగా పేరు పొందినప్పటికీ బ్రాహ్మణత్వ స్థితి లభించదు. 
క ఒరులకు( దా వెటవక తన । కొరులు వెటివకుండునట్టి యొప్పెడు సమతం 

దిరమైన నడవడిం గల । పరిణతచిత్తుండు సూవె బ్రాహ్మణు డనఘా! 189 
ప్రతిపదార్థం: అనఘా!= కల్మషరహితుడా!; ఒరులకున్‌= పరులకు; తాన్‌= తాను; వెణవక= భయపడక; తనకున్‌+ఒరులు= 
తనకు పరులు; వెణవక= భీతిల్లక; ఉండునట్టి= ఉన్నట్టి; ఒప్పెడు= విరాజిల్లెడు; సమతన్‌= సమభావంతో; తిరము+ఐన= స్థిరమైన; 
నడవడిన్‌= ప్రవర్తనను; కల= కలిగి ఉండు; పరిణతచిత్తుండు= పరిపక్వమైన మనస్సు కలవాడు; |బ్రాహ్మణు(డు సూవె!= 
విప్రుడగునుగదా! 
తాత్సర్యం: పాపరహితుడా! ఎవడు ఇతరులకు తాను భయపడడో, ఎవరివలన ఇతరులు భీతిచెందరో, అట్టి 
సమదృష్టితో స్థిరమైన (ప్రవర్తన కలిగిఉండే పరిపక్వమైన హృదయం కలవాడే (బ్రాహ్మణు డనబడతాడు. 

€> ॐ ५ ~> ५-- 
విశేషం: యస్మాన్నోద్విజతే లోకో । లోకా న్నోద్విజతే చ యః 

హర్గామర్షభయోద్వేగైః: । ముక్షో య సృ చ మే ప్రియః ॥ (గీత-12-15) 
అని భగవంతుడి మాట. లోకం ఎవరినుండి ఉద్వేగం పొందదో, ఎవరు లోకంనుండి ఉద్వేగం పొందరో, హర్షమూ, అమర్షమూ, 
భయమూ, ఉద్వేగమూ ఎవరికి లేవో వాడే నాకు ప్రీతిపాత్రుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ స్థితికూడా |బ్రాహ్మణత్వమును వ్యక్తం 
చేస్తున్నదని గుర్తించాలి. 
తే. బంధనంబులలో నెల్ల బరమబంధ । నంబు గామంబు; దద్వర్ణనమున నాత్మ 

యభ్రపటలంబు వాసిన యమృతకిరణ । పూర్ణమండలమును బోలె బొలుచు ననఘ! 190 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; బంధనంబులలోన్‌+ఎల్లన్‌= సమస్త బంధనాలలోనూ; కామంబు= కోరిక; 
పరమబంధనంబు= దృఢమైన బంధనం; తద్వర్దనమునన్‌= ఆ కామమును విడవటంచేత; ఆత్మ= ప్రత్యగాత్మ; అ(భ్రపటలంబున్‌= 


738 శ్రీనుదాం & మహాభారతము 


మేఘసమూహాన్ని; పాసిన= విడిచిన; అమృతకిరణపూర్ణ మండలమునున్‌+పోలెన్‌= చం(ద్రుడియొక్క సంపూర్ణబింబంవలె; 
పొలుచున్‌= భాసిస్తుంది. 
తాత్సర్యం: పాపరహితుడా! జీవుడిని సంసారంలో బంధించే బంధనాలన్నింటిలోనూ కామమనే బంధనం మిక్కిలి 
గట్టిది. ఆ కామాన్ని వదలితే మబ్బులను విడిచిన పూర్ల్ణ్లచం|ద్రుడివలె ఆత్మ (ప్రకాశిస్తుంది. 
విశేషం: అలం: ఉపమ. 
క. పరతత్వోపాసన త। త్పరు(డై సంక్షీణకామభావత నున్నం 

బురుషు సుఖ మొందు వృద్దిం । బొరయుచు వపు వమృతకిరణు( బొందినమాడిన్‌. 191 
ప్రతిపదార్థం: వపువు= శరీరం; వృద్దిన్‌= సపెంపుదలను; పొరయుచున్‌= పొందుచు; అమృతకిరణున్‌= చంద్రుడిని; పొందినమాడ్కిన్‌= 
పొందినరీతిగా; పరతత్త్య+ఉపాసన తత్సరు(డు+ఐ= (బ్రహ్మతత్త్యమును ఉపాసించటంలో ఆసక్తిగలవాడై; సంక్షీణ కామభావతన్‌= 
క్షీణించిన కామభావం కలవానితనంతో; ఉన్నన్‌= ఉంటే; పురుషున్‌= జీవుడిని; సుఖము+ఒందున్‌= సుఖం పొందుతుంది. 
తాత్సర్యం: (శ్రేష్టమైన (బ్రహ్మతత్త్యాన్ని ఉపాసిస్తూ కామభావాలను క్షయింపజేసికొనాలి. అట్టా ఉంటే పురుషుడిని 
శుక్లపక్షంలో నిత్యమూ శరీరాభివృద్ది చంద్రుడిని పొందినట్లే శాశ్య్వతసుఖం పొందుతుంది. 

2 ^> > ల్‌ 

విశేషం: అలం: ఉపమ. 
క పాొరింబొరి భూతముల (06 । త్మర మవిశేషాన్వితముగ( గనుగొను సంవి 

९4८ దుఃఖంబు సుఖముచే । 2९०4००८ దరణిచేత దమము విరిసిన భంగిన్‌. 192 
ప్రతిపదార్థం: తరణిచేతన్‌= సూర్యుడిచేత; తమము= చీకటి; విరిసినభంగిన్‌= విడిపోయినట్లు; పారిన్‌+పోరిన్‌= మిక్కిలిగా; 
భూతముల= ప్రాణులయొక్క; గుణోత్కరము= గుణసమూహమును; అ+విశేషాన్సితముగన్‌= భేదంలేకుండా; కను(గొను= 
చూచునట్టి; సంవిత్సరు దుఃఖంబు= జ్ఞాననిష్టుని దుఃఖం; సుఖముచేన్‌= సుఖం కారణంగా; విరియున్‌= నశిస్తుంది. 
తాత్సర్యం: ప్రాణులలోని గుణాల నన్నిటినీ అభేదదృష్టితో చూచే జ్ఞాననిష్టుడి దుఃఖం చీకటి, సూర్యుడిచేత 
నశించినట్లు సుఖాతిశయంచేత నశిస్తుంది. 
విశేషం: అలం: ఉపమ. 
ఆ. తనది యనక యేమి ధనమున( బ్రియమందు, । నెద్ది గుడువకుండ उतत దృప్తి, 

యిచ్చ( బొందులేక యెయ్యది బలమిచ్చు, । దాని గనుట శ్రుతుల తలపు గనుట. 193 
ప్రతిపదార్థం: తనది అనక= ఇది నాది అని అనుకొనకుండానే; ఏమి ధనమునన్‌= ఎట్టిధనంతో; ప్రియము+అందున్‌= 
పీతినొందునో; >&= 96; కుడువక+ఉండన్‌= తినకుండానే; తృప్రి= తనివి; ఎస(గున్‌= అతిశయించునో; ఇచ్చన్‌= ఇచ్చతో; 
పొందులేక= కలయిక లేకయే; ఎయ్యది= ఏది; బలము+ఇచ్చున్‌= బలిమినిస్తుందో; దానిన్‌= అట్టి ఆత్మతత్త్యమును; కనుట= 
చూడటం; (శ్రుతుల తల(పున్‌= వేదాభిప్రాయాన్ని; కనుట= చూడటం (అగును). 
తాత్సర్యం: 'ఆత్మ' అనే ధనం “తనది” అనుకొనకున్నా ప్రీతిని కల్గిస్తుంది. 'ఆత్మ' అనే భోజనం తినకున్నా 
తృప్తినిస్తుంది. 'ఆత్మ' అనే దానితో భౌతికస్సర్భ లేకున్నా బలం కలుగుతుంది. ఆ ఆత్మతత్త్యాన్ని చూడటమే 
వేదార్జాలను గ్రహించటం. 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 739 


నిశేషం: ధనం, భోజనం మొదలైన పదార్థాలు ప్రీతి, తృప్తి మొదలైనవాటిని కలిగిస్తాయి. కాని ఎక్కడో ఎవరివద్దనో ఉన్న ధనంవలన 
తనకు ప్రీతి కలుగదు. ఎవడో అన్నం భుజిస్తే తనకు తనివి కలగదు. “ఆత్మ'భోజనం అట్లాంటిది కాదు. దానిని తనది అనుకొనకున్నా, 
భుజించకున్నా ప్రీతినీ, తృప్తినీ కలిగిస్తుంది. ఆత్మభావనతో కలిగే బలం చాలా గొప్పది. అందువలన ఆత్మతత్త ప్రాపికై 
ప్రయత్నించాలి. ఆత్మలాభమే వేదతత్త్యాన్ని (గ్రహించి ఆచరించినందుకు నిక్కమైన నిదర్శనం. 
క  పరిపాటి( तठ, మెడల(గ । వరుస గుణము లడ(గ విషయవర్గము పొందుం 

బొరయక యుండెడు బ్రాహ్మణు । జరయును మృత్యువును బొరయ(జాలవు వత్సా! 194 
ప్రతిపదార్థం: వత్సా!= కుమారా!; పరిపాటిన్‌= (క్రమంగా; కర్మము+ఎడల(గన్‌= కర్మము తొలగగా; వరుసన్‌= (క్రమంగా; 
గుణములు= సత్యం మొదలైన గుణాలు; అడ(గన్‌= నశించగా; విషయవర్గము పొందున్‌= శబ్బాది విషయాలతోడి కలయికను; 
పొరయక ఉండెడు= పొందకుండా ఉండేటి; బ్రాహ్మణున్‌= విప్రుని; జరయును= ముసలితనమును; మృత్యువును= మరణమును; 
పొరయన్‌+చాలవు= పొందలేవు. 
తాత్సర్యం: కుమారా! కర్మబంధమూ, సత్త్హాది గుణాలూ, శబ్బాది విషయాలూ (క్రమ(క్రమంగా తొలగిపోయిన 
విపుడికి వార్తకమూ, మరణమూ కలుగవు. 
విశేషం: శరీరభావంతో ఉండేవాడికి ఆ శరీరానికి కలిగే ముసలితనం, మరణం మొదలైన దోషాలు కూడా ఆపాదిస్తాయి. కాని, 
తాను శరీరంకాదు, శుద్దబుద్రముక్తమైన ఆత్మను” అని (గ్రహించిన (బ్రాహ్మణుడికి వారకాది దోషా లంటవని భావం. 

> > <> 

తే. అనఘ! దేహంబుకంటె వేజియిన దేహి । సూక్షరూపము "नेदु रण्कु०९८ బ్ర 

శాంతజనములు గాంతురు సాధనముల । నాదరింపరు దర్శనానంతరమున. 195 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; శాస్త్ర+ఉక్తసుకృతములన్‌= శాస్త్రాలలో చెప్పబడిన పుణ్యకర్మలచేత; ప్రశాంతజనములు= 
ప్రశాంతినొందిన జనులు; దేహంబుకంటెన్‌= శరీరంకంటె; వేణు+ అయిన= భిన్నమయిన; దేహి= ఆత్మయొక్క; సూక్ష్మరూపంబున్‌= 
సూక్ష్మమైన రూపును; కాంతురు= చూస్తారు; దర్శన+అనంతరమునన్‌= అట్టా చూచిన తర్వాత; సాధనములన్‌= వేరే ఉపాయాలను; 
ఆదరింపరు= గణించరు. 
తాత్సర్యం: కల్మషరహితుడా! శాస్త్రాలలో చెప్పబడిన పుణ్యకర్మలచేత ప్రశాంతి నొందిన జనులు మా(త్రమే శరీరం 
కంటె భిన్నమైన శరీరి, అనగా ఆత్మయొక్క సూక్ష్మస్వరూపాన్ని గ్రహించగలరు. అట్టా అవ్యక్తాత్మ స్వరూపాన్ని 
(గ్రహించిన తర్వాత వారు వేరే సాధనాలను లెక్కచేయరు. 
క ఇనురూపము జలముల 68८ । చిన క్రియ బుద్ది( బ్రతిబింబసిద్దత వెలు(గొం 

దిన యాత్మను బరమారత( । గను సత్త్వస్టులకు నిజము గానంగ నగున్‌. 196 
ప్రతిపదార్థం: ఇనురూపము= సూర్యుడిరూపం; జలములన్‌= నీటిలో; తోశచినక్రియన్‌= కనబడిన విధంగా; బుద్దిన్‌= బుద్ది 
యందు; ప్రతిబింబసిద్దతన్‌= ప్రతిబింబంగా కావటంతో; వెలు(గు+ఒందిన= (ప్రకాశించిన; ఆత్మను= క్షే త్రజ్ఞుడిని; పరమార్థతన్‌= 
యథార్థంగా; కను= చూచే; సత్యస్థులకున్‌= సత్త్యగుణంలో ఉండేవారికి; నిజము= సత్యం; కానంగన్‌+అగున్‌= చూడటానికి 
వీలవుతుంది. 
తాత్సర్యం: సూర్యుడి స్వరూపం నీళ్ళలో ప్రతిబింబంగా భాసిస్తుంది. అట్టాగే ఆత్మ బుద్దిలో ప్రతిబింబరూపంతో 
వ్యక్తమవుతుంది. సత్త్వగుణ ప్రధానులైనవారు ఆత్మను యథాతథంగా చూడగలరు. అట్ల్టాంటివారికి మా(త్రమే 


సత్యం భాసిస్తుంది. 


740 శ్రీనుదాంధ్ర నముహాభారతము 
విశేషం: అలంకారం: ఉపమ. 


క. అనఘ! దివసంబు రాత్రియు । ననునవి భానునకు లేని యట్టులు సతతం 
బును బరమయోగయుతు( డగు । మునికి వివేకావివేకములు లేకుండున్‌. 197 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; భానునకున్‌= సూర్యుడికి; దివసంబు= పగలు; రా(త్రియున్‌= రేయియు; అనునవి= 
అనేవి; లేని అట్టులు= లేనట్లే, సతతంబును= ఎల్లవేళలా; పరమ యోగయుతు(డు+అగు= శ్రేష్టమైన యోగంతో కూడినవాడైన; 
మునికిన్‌= మౌనికి; వివేక+అవివేకములు= జ్ఞానాజ్ఞానాలు; లేక+ఉండున్‌= లేకుండా ఉంటాయి. 

తాత్సర్యం: పాపరహితుడా! సూర్యుడికి రేయుంబవళ్ళు అనేవి లేవు. అట్లే సదా పరమయోగం పాటించే 
మునింధద్రుడికి వివేకం, అవివేకం అనేవి లేవు. సదా అతడు శుద్ద జ్ఞానస్వరూపుడై ఉంటాడు కాబట్టి ఇది వివేకం 
కలిగిన స్థితి, ఇది వివేకం లేని స్థితి అనేవి అతడికి లేవని తాత్సర్యం. 


విశేషం: అలంకారం: ఉపమ. 


క. కరణంబులు దొడరిన ని । ష్మరణత నున్యను శమంబు గల యోగికి సు 
స్టిర మగు సమాధి యని ముని । వర శాండిల్యుండు శిష్యవరులకు( జెప్పెన్‌. 198 


ప్రతిపదార్థం: మునివర= మునిశ్రేష్టుడా!; శాండిల్యుండు= శాండిల్యుడు; కరణంబులు= ఇంద్రియాలు; తొడరినన్‌= కలిగిఉన్నా; 
నిష్కరణతన్‌= ఇం(ద్రియరహితస్థితితో; ఉన్నను= ఉన్నా; శమంబు= శాంతం; కల= కల్గిన; యోగికిన్‌= యోగశీలుడికి; సమాధి= 
చిత్తలయం; సుస్థిరము+అగున్‌+అని= ధృడమౌతుందని; శిష్యవరులకున్‌= శిష్యశ్రేష్ణులకు; చెప్పెన్‌= చెప్పాడు. 

తాత్సర్యం: శమ॥(ప్రధానుడైన యోగికి ఇం(ద్రియాలున్నా, అవి లేకున్నా మనోలయ రూపమైన సమాధి దృఢంగానే 
ఉంటుందని శాండిల్యమహర్షి తన శిష్యులకు బోధించాడు. 


సీ, విను మోహబీజ సంజనితంబు గామద్రు । మంబు ప్రమాదజలంబు దనకు 
బరిషేచనంబుగC బెరు(గు నజ్ఞాన । రాధారకలితమై యందసూయ 
పత్త సంపద యది చిత్ర తరంబు మా । నస్మంధ దృఢత నున్నతి వహించు 
శోక శాఖంబు ననేక చింతోప శా । ఖంబు బురాక్ళత కర్మ సార 


ख. ఘనము దృష్టాలతా పరిగతము నగుచు(। బొలుచు( దత్సలములకు లుబ్బులు గడంగి 
ప్రాకి పడుదురు విడుపు శస్త్రముగ నది వి । ఖండితము సేసి బుధు(డు దుఃఖముల- దొటి(గు. 199 


ప్రతిపదార్థం: విను= ఆకర్లించు; మోహబీజసంజనితంబు= మోహమనే విత్తనంనుండి మొలకెత్తినదైన; కామ(ద్రుమంబు= కామ 
మనే చెట్టు; అజ్ఞానస్థిర+ఆధారకలి తము+ఐ= అజ్ఞానమనే గట్టి వేళ్ళతో కూడినదై; ప్రమాదజలంబు= ఏమరుపాటు అనేనీరు; 
తనకున్‌ పరిషేచనంబుగన్‌= తనకు నీరుకట్టుగా; పెరు(గున్‌= వృద్దిపొందుతుంది; అందున్‌= ఆ వృక్షమునందు; అసూయ= 
ఇతరుల ఉత్కర్షను సహింపమి అనే దుర్గుణం; పత్రసంపద= ఆకుల సంపత్తి(గాఉన్నది); అది= ఆ ఆకుల సంపద; చిత్రతరంబు= 
మిక్కిలి చిత్రమైనది; మానస్కంధద్భఢతన్‌= అభిమానమనే బోదె యొక్క దార్యంతో; ఉన్నతిన్‌= (ఆచెట్టు) బౌన్ష్నత్యమును;వహించున్‌= 
పొందుతుంది; శోకశాఖంబు= శోకమనే కొమ్మలు కలది; అనేక చింతా+ఉపశాఖంబు= పెక్కు చింతలనే రెమ్మలుగలది; పురాకృత 
కర్మ సారఘనము= పూర్వం చేసిన కర్మల బలమే చేవగా కలది; తృష్టాలతాపరిగతమున్‌= ఆశ అనే తీగలతో చుట్టబడింది;అగుచున్‌ 
= అవుతూ; పొలుచున్‌= భాసిస్తుంది; లుబ్బులు= లోభగుణం కలవారు; తత్సలములకున్‌= ఆ చెట్టుకు సంబంధించిన పండ్లకు; 


శాంతిసర్వము - పంచమాశ్వాసము 741 


కడంగి= ప్రయత్నించి; |ప్రాణకి= ఎగ(బ్రాకి; పడుదురు= పతనం చెందుతారు; బుధు(డు= పండితుడు (ఆత్మజ్ఞానం కలవాడు); 
విడుపు= త్యాగం; శస్త్రముగన్‌= ఖడ్గంగా; అది= ఆ చెట్టును; విఖిండితము చేసి= తెగనరికి; దుఃఖములన్‌= శోకాలను; ७०८०० 5= 
విడిచిపెడతాడు. 


తాత్సర్యం: శుకుడా! వినుము. కామమనే వృక్షం మోహమనే బీజంనుండి మొలుస్తుంది. ఏమరుపాటు అనే నీటితో 
పెరుగుతుంది. అజ్ఞానమే దాని స్థిరమైన ఆధారపువేళ్ళు; అసూయే దానికి ఆకులు. అది చాలా చిత్రంగా ఉంటుంది. 
మానమనే కాండంతో దృఢపడి ఆ వృక్షం పైకెదుగుతుంది. శోకమే కొమ్మలుగా, అనేకచింతలే రెమ్మలుగా, పూర్వం 
చేసిన కర్మలబలమే చేవగా పెరిగిన ఆ చెట్టు ఆశలనే తీగలతో చుట్టబడుతుంది. లోభులు ఆ చెట్టు పండ్ల కాళించి 
ఎక్కి తుదకు పతనమై పోతారు. ఆత్మజ్ఞుడైన పండితుడు త్యాగమనే కత్తితో ఆ చెట్టును తెగనరికి దుఃఖాలకు 
దూరమవుతాడు. 


విశేషం: అలం: రూపకం 


సీ. పురము శరీరంబు; బుద్ధి తత్స్వామిని; । సర్వార్థచింతన సచివపదవి 
నడచుచు నుండు మనంబు శబ్దాద్యంబు । లై చెల్లు విషయంబులైదు( దగు పు 
రోహితవర్గంబు శ్రోత్రాదులగు నింద్రి । యంబులు పొరజనంబు; లిట్లు 


పర(ెడు రాజ్యంబు పరిభోగమునకు దూ । షకులైన దొరలు రజస్తమములు 


తే. వారి కటిపుల( బడు బుద్ది నేరకుండి । మనసుతోడ వేర్పడిన( దానును మనంబు 
నేకముఖతం గార్యము సూచునేని దుష్టు । లడ(గుదురు భోగ మవ్యయ మగు గుమార!' 200 


ప్రతిపదార్థం: కుమార!= పు(త్రా!; శరీరంబు= దేహం; పురము= పట్టణం; బుద్ది= అంతఃకరణ చతుష్టయంలో రెండవదైన బుద్ది; 
తత్సామిని= ఆ నగరానికి యజమానురాలు; మనంబు= మనస్సు; సర్వార్గచింతన= సమస్త పదార్థాలను గూర్చిన ఆలోచనతో; 
సచివ పదవిన్‌= మం(్రిస్థానంలో; నడచుచున్‌+ఉండున్‌= (ప్రవర్తిస్తూ ఉంటుంది; శబ్ద+ఆద్యంబులు+ఐ= శబ్దం మొదలుగాగలవై; 
చెల్లు= (ప్రవర్తిల్లే; విషయంబులు= విషయాలు; ఐదున్‌= ఐదును; తగు= తగిన; పురోహితవగ్గంబు= పురోహితులయొక్క 
సమూహం; (శ్రోత్ర+ఆదులు+అగు= చెవి మొదలైన; ఇం(ద్రియంబులు= జ్ఞానేంద్రియాలు; పౌరజనంబులు= పురప్రజలు; ఇట్టు= 
ఈ రీతిగా; పరగౌడు= (ప్రవర్తిల్లెడు; రాజ్యంబుపరిభోగమునకున్‌= రాజ్యముయొక్క అనుభవానికి; రజస్తమములు= రజోగుణ 
తమోగుణాలు; దూషకులు+ఐన= దూషించే స్వభావంగల; దొరలు= (ప్రభువులు; నేరక+ఉండి= నేర్పు చాలక ఉన్నదై; బుద్ది= 
మతి; మనసుతోడన్‌= చిత్తంతో; వేర్సడిన= విభిన్నమయినచో; వారికజిపులన్‌+పడున్‌= రజస్తమోగుణాల శిక్షణకు లోనవుతుంది; 
తానును= (అట్లు వారికి లోబడక) బుద్దియును; మనంబును= చిత్తమును; ఏకముఖతన్‌= ఏకాభిప్రాయంతో; కార్యము= 
చేయదగినపనిని; చూచునేని= గమనించిన పక్షంలో; దుష్టులు= దుర్ణనులు; అడణగుదురు= నశించిపోతారు; భోగము= 
సుఖానుభవం; అవ్యయము+అగున్‌= అక్షయం అవుతుంది. 


తాత్సర్యం: పుత్రా! ఈ శరీరమే ఒక నగరం. బుద్ది దానికి ప్రభువు. సమస్త విషయాలనూ చింతించే చిత్తం 
అక్కడ మంత్రి పదవిలో కొనసాగుతూ ఉంటుంది. శబ్దాదులైన ఐదు విషయాలూ పురోహితవర్గమై (ప్రవర్తిస్తాయి 
శ్రోత్రం మొదలైన ఇం(ద్రియాలే అక్కడి పురప్రజలు. ఇట్లా ఉండే ఈ రాజ్యాన్ని రజస్తమో గుణాలనే దుష్టులైన 
దొరలు అనుభవిస్తూ ఉంటారు. బుద్ది తనకు వివేకం చాలనిదై చిత్తంతో విభేదించి రజస్తమోగుణాల శిక్షణలకు 
లోనై నశిస్తుంది. అట్లాకాక మనస్సుతో ఏకమై అది కర్తవ్యమేదో (గ్రహించి ప్రవర్తిస్తే దుర్ణనులైన రజస్తమోగుణాలు 
పొడవడగిపోతాయి. రాజ్యభోగం అక్షయ మవుతుంది'. 


742 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: రూపకం. 


వ. అనిచెప్పెననిన విని పాండవాగ్రజుండు బీష్మునితో('గార్యబలంబును, వీర్యబలంబును, మనోబలంబునుం 
గలుగు నుత్తమక్షితిపతు లనేకు లీకయ్యంబున మృతులైరి. నిజప్రాణంబునకు నొక్కరుండు నొడయండు 
లేక తక్కె; మృత్యువనునది యెయ్యది? యేమిటం గలిగె? నెట్లు ప్రజల సంహరించు? నెటింగింపవే! 


య 


యనుటయు నతం డిట్లనియె. 201 
ప్రతిపదార్థం: అని చెప్పెన్‌= అని చెప్పాడు; అనినన్‌= అనగా; విని= ఆలకించి; పాండవ+అ(గ్రజాండు= ధర్మజుడు; భీష్మునితోన్‌= 
శాంతనవుడితో; కార్యబలంబును= చేయదగిన పనులకు తగిన బలమూ; వీర్యబలంబును= పరా(క్రమబలమూ; మనోబలంబును= 
చిత్రబలమూ; కలుగు= కలిగిఉన్న; ఉత్తమక్షితిపతులు= శ్రేష్టులైన రాజులు; అనేకులు= చాలమంది; ఈ కయ్యంబునన్‌= ఈ 
యుద్దంలో; మృతులు+ఐరి= చనిపోయారు; ఒక్కరుండున్‌= ఒకడుకూడ; నిజప్రాణంబునకున్‌= తన ప్రాణానికి; ఒడయండు= 
ప్రభువు; లేక తక్కెన్‌= లేకపోయాడు; మృత్యువు+అనునది= చావు అనేది; ఏ+అది?= ఏది?; ఏమిటన్‌= దేనినుండి; కలిగన్‌= 
సంభవించింది?; ఎట్టు= ఏ రీతిగా; (ప్రజలన్‌= జనులను; సంహరించున్‌= చంపుతుంది?; ఎటింగింపవే= తెలుపుమా; 
అనుటయున్‌= అని అడుగగా; అతండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తాత్సర్యం: ఈ విధంగా వ్యాసుడు శుకుడితో చెప్పాడని భీష్ము డన్నాడు. అప్పుడు ధర్మరాజు భీష్ముడితో = 
'కార్యబలమూ, వీర్యబలమూ, మనోబలమూ గల్గిన చాలామంది ఉత్తములైన భూపాలకులు ఈ యుద్దంలో 
అసువులు కోలోయారు. ఏరిలో ఒక్కడు కూడా తన ప్రాణాలకు (ప్రభువు కాలేకపోయాడు. మృత్యువంటే ఏమిటి? 
అది దేనినుండి సంభవించింది? అది ఏ రీతిగా ప్రజలను చంపుతుంది? తెలియజెప్పుమని అడిగాడు. అపుడు 

६ తో ఇటా న్నా we 
భీష్ము డతడితో ఇట్లా అన్నాడు: 


భీష్ముడు ధర్మరాజునకు మృత్యుదేనత తెజం గెటేంగించుట (సం. 12-248-7) 


29 


విను మకంపను( డను మనుజేంద్రు( డాత్మజు( । డాహవంబున మృతు( డైన, వగపు 
గదురంగనుండి నారదు నలవోక వ । చ్చిన వాని గని సవిశేషభక్తి 

యుతముగా నాతిథ్య మొనరించి తన వగ । పెలింగించుటయు, నమ్మునీశ్వరుండు 
గరుణ శోకనిరాసకారణం బైన యా । ఖ్యాన మొక్కటి సెప్పె; దాని తెబిగు 


తే. దేటపడునట్లుగా( బరిపాటి తోడ । 58९2०05० నెతింగించెద నవహితుండ 
వై వినంగ నీ వడిగిన యర్దమునకు । బోధకం బగు నది కురుభూపవర్య! 202 


ప్రతిపదార్హం: కురుభూపవర్య!= కౌరవరాజోత్తమా!; వినుము; అకంపను(డు+అను= అకంపనుడనబడే; మనుజ+ఇం(ద్రుడు= 
రాజు; ఆహవంబునన్‌= యుద్దంలో; ఆత్మజు(డు= పుత్రుడు; మృతు(డు+ఐనన్‌= చనిపోగా; వగపు= దుఃఖం; కదురంగన్‌+ఉండి= 
కలుగగా ఉండినవాడై; అలవోకన్‌= స్వేచ్చగా; వచ్చినవానిన్‌= వచ్చినవాడైన; నారదున్‌= నారదమునిని; కని= చూచి; సవిశేషభక్తి 
యుతముగాన్‌= అత్యధిక భక్తితో కూడిన పద్దతిలో; ఆతిథ్యము= అతిథి సత్కారం; ఒనరించి= చేసి; తన వగపు= తన దుఃఖమును; 
ఎటిగించుటయున్‌= తెలియజెప్పగా; ఆ+ముని+ఈశ్వరుండు= ఆ నారదుడు; కరుణన్‌= దయతో; శోకనిరాసకారణంబు+ఐన=దుఃఖ 
నివారణహేతువైన; ఆఖ్యానము= కథ; ఒక్కటిచెప్పెన్‌= ఒకటి వచించాడు;పరిపాటితోడన్‌= (క్రమంగా; దానితెట(గు=ఆ కథా 
పద్దతి; అఖిలమును= సర్ప్వమును; తేటపడునట్టుగాన్‌= స్పష్టమ య్యేవిధంగా; ఎటి(గించెదన్‌= తెలియపరుస్తాను; అవహితుండవు+ఐ= 


శాంతిపర్వము ~ अ 743 


అవధానం కలవాడవై; వినంగన్‌= వింటే; అది= ఆ కథ; నీ అడిగిన= నీవు ప్రశ్నించిన; అర్థమునకున్‌= విషయానికి; బోధకంబు+ 
అగున్‌= బోధించేది అవుతుంది. 


తాత్సర్యం: కురురాజవర్యా! వినుము. పూర్వం అకంపనుడనే ఒక రాజుండేవాడు. అతడి కుమారుడు యుద్దంలో 
మరణించాడు. ఆ రాజు దుఃఖా(క్రాంతుడయ్యాడు. అట్టా ఉండగా నారదముని స్వేచ్చగా సంచరిస్తూ అప్పుడు 
అక్కడికి వచ్చాడు. అతడిని చూచి రాజు మిక్కిలి భక్తితో అతిథి సత్కారం కావించాడు. తర్వాత తన దుఃఖాన్ని 
గూర్చి ఆ మునికి తెలియపరచాడు. ఆ మునీంద్రుడు అది విని దయతో అతడికి దుఃఖాన్ని తొలగింపజేసే కథ 
ఒకటి చెప్పాడు. నేను ఆ కథనంతా స్పష్టంగానూ, (క్రమంగానూ నీకు వివరిస్తాను. అవధానంతో వినుము. అది 
వింటే నీ వడిగిన (ప్రశ్ళకు సమాధానం తెలియవస్తుంది. 


వ. అజుండు జగంబులు సృజియింప జంతుసంతానంబు వెరి(గి సమ్మర్థం బధికంబై యూర్పు వోవని 
యట్లయిన నద్దేవుండు సంకటపడి సంహారప్రకారంబు విచారింపం దదీయ చిత్తంబు కార్యదాహంబున 
మహాదహనుండు జనియించి జగంబులు దహింపం జోచ్చిన. 203 


ప్రతిపదార్థం: అజుండు= (బ్రహ్మ; జగంబులు= లోకాలు; సృజియింపన్‌= సృష్టించగా; జంతుసంతానంబు= (ప్రాణిసంతతి; 
పెరి(గి= వృద్దిపాంది; సమ్మర్షంబు= ఒత్తిడి; అధికంబు+ఐ= ఎక్కువై; ఊర్పు పోవని అట్టు+అయినన్‌= ఊపిరాడని (ప్రకారంగా 
కాగా; ఆ+దేవుండు= ఆ (బ్రహ్మదేవుడు; సంకటపడి= కష్టపడి; సంహారప్రకారంబున్‌= (ప్రాణులను సంహరించే విధానాన్ని; 
విచారింపన్‌= ఆలోచించగా; తదీయచిత్తంబు= అతడి మనస్సుయొక్క; కార్యదాహంబునన్‌= కార్యార్థమయిన తాపమునందు; 
మహాదహనుండు= గొప్ప అగ్ని; జనియించి= పుట్టి; జగంబులు= లోకాలు; దహింపన్‌+చొచ్చినన్‌= కాల్చటానికి ప్రారంభించగా. 


తాత్సర్యం: పూర్వం (బ్రహ్మదేవుడు లోకాలు సృష్టించాడు. అంతట (ప్రాణుల సంతానం ఎక్కువగా పెరిగిపోయింది. 
సమ్మర్షం ఎక్కువయింది. ఊపిరి పీల్చుకొనటానికి కూడా వీలులేని విధంగా పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆ 
దేవుడు చింతించి ప్రాణిలోకాన్ని ఎట్టా సంహరించటమా అని యోచించసాగాడు. అతడి చిత్తంలో కార్యాన్ని గూర్చిన 
తీవ్రమైన ఆలోచన వలన వేడిమి జనించింది. అందుండి మహాగ్ని ప్రభవించింది. అది లోకాలను కాల్చివేయటానికి 
పూనుకొన్నది. 


తే  త్రినయను(డు వచ్చి యాతనిC तु; २०९८ । డాతెటం గెలింగించి యయ్యగ్ని నుడిపె; 
నపుడు పుట్టె దదీయేంద్రియవ్రజమున । నొక్క యంగన రక్తాక్షి యుజ్జ్వలాంగి. 204 


ప్రతిపదార్థం: త్రినయను(డు= మూడుకన్నులు గల శివుడు; వచ్చి= ఏతెంచి; ఆతనిన్‌= (బ్రహ్మదేవుడిని; తేర్చెన్‌= శాంతింపజేశాడు; 
ఆత(డు= ఆ శివుడు; ఆ తెజంగు= ప్రాణులను సంహరించే పద్దతిని; ఎటి(గించి= తెలియజెప్పి; ఆ+అగ్నిన్‌= ఆ దహనుడిని; 
ఉడిపెన్‌= చల్లార్చాడు; అప్పుడు= ఆ సమయంలో; తదీయ+ఇం(ద్రియవ్రజమునన్‌= ఆ బ్రహ్మయొక్క ఇం(ద్రియ సమూహమునందు; 
రక్త+అక్షి= ఎర్రని కన్నులు గలది; ఉజ్ఞ్యల+అంగి= (ప్రకాశించే అవయవాలు గలదైన; ఒక్క అంగన= ఒక స్త్రీ; పుట్టెన్‌= జనించింది. 


తాత్సర్యం: ఆ సమయంలో శివుడక్కడికి వచ్చాడు. (బ్రహ్మను శాంతింపజేశాడు. అతడికి పెరిగిపోయిన జంతు 
సంతతిని ఎట్టా సంహారం చేయాలో, ఆ పద్దతి తెలియచెప్పి ఆ యగ్నిని శమింపజేశాడు. అప్పుడు ఎధ్రని 
కన్నులతోనూ, భాసమానమైన అవయవాలతోనూ ఒప్పే ఒక (స్తీ బ్రహ్మదేవుడి ఇంద్రియాలనుండి ఉద్భవించింది. 


744 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. పుట్టి దక్షిణాభిముఖియై పోవం గని కమలసంభవుండు పిలిచి 'మృత్యువ! ప్రజల బ్రబల దుర్ణలభేదంబు లేక 
సంహరింపు' మనుటయు నవ్వనిత వనటం గన్నీరొలుక 'నీ కుద్ధవించి క్రూరకర్మంబు సేయుదునే? 
ధర్మకార్యంబునకుం బనుపు'మని పలికిన నయ్యశ్రుబిందువులు దోయిటంబట్టి యద్దేవుం డమ్ముద్దియతో 
'నిదియపనిగా నుదయించినదానవు; నీవు ప్రజాసంహారంబు సేయవలయు' ననవుడు నాబాల గాలిం 
దూలు తీవయుంబోలె గంపంబు నొందుచు. 205 

ప్రతిపదార్థం: పుట్టి= ఉద్భవించి; దక్షిణా+అభిముఖి ఐ= దక్షిణదిశ కెదురైన ముఖంకలదై; పోవన్‌= పోతుండగా; కని= చూచి; 
కమలసంభవుండు= (బ్రహ్మ; పిలిచి= ఆహ్వానించి; మృత్యువ!= ఓ మృత్యుదేవతా!; (ప్రజలన్‌= జనులను; ప్రబలదుర్చల భేదంబు 
లేక= బలవంతుడు, దుర్భలుడు అనే తేడా లేకుండా; సంహరింపుము= చంపుము; అనుటయున్‌= అనగా; ఆ+వనిత= ఆ 
అంగన; వనటన్‌= దుఃఖంతో; కన్నీరు= బాప్పజలం; ఒలుకన్‌= ప్రసరించగా; నీకున్‌+ఉద్భవించి= నీకు పుట్టి; క్రూరకర్మంబు= 
క్రూరమైన కార్యం; చేయుదునే?= అనుష్టింతునా; ధర్మకార్యంబునకున్‌= పుణ్యకార్యానికి; పనుపుము+అని= నియోగింపుమని; 
పలికినన్‌= చెప్పగా; ఆ+దేవుండు= ఆ (బ్రహ్మ; ఆ+అ(శ్రుబిందువులు= ఆ కన్నీటి బిందువులు; దోయిటన్‌= దోసిలితో; పట్టి= 
పట్టుకొని; ఆ+ముద్దియతోన్‌= ఆ వనితతో; ఇదియ= ఇదే; పనిగా= కార్యముగా; ఉదయించినదానవు= పుట్టినదానవు; నీవు 
ప్రజాసంహారంబు= నీవు జంతుసంహారము; చేయన్‌ వలయున్‌= చేయాలి; అనవుడున్‌= అనగా; ఆ బాల= ఆ బాలిక; 
గాలిన్‌+తూలు= వాయువుతో చలించే; తీవయున్‌+పోలెన్‌= లతవలె; కంపంబున్‌+ఒందుచున్‌= వణకిపోతూ. 

తాత్సర్యం: ఆ రీతిగా పుట్టి దక్షిణదిక్కు కెదురుగా పోసాగింది. అది చూచి (బ్రహ్మ 'ఓ మృత్యుదేవతా! నీవు 

ప్రాణులను ఇది బలమైనది, ఇది బలం లేనిది అన్న భేదం లేకుండా చంపుము” అని చెప్పాడు. అందుకు ఆ 

స్తీ దుఃఖిస్తూ కంటనీరు పెట్టి 'దేవా! నీకు పుట్టి నేను -ఈ సంహారమనే (క్రూరకార్యం ఎట్టా చేసేది? నన్ను ధర్మకార్యానికి 

నియోగించుము” అని అడిగింది. బ్రహ్మ ఆమె కన్నీటి బిందువులను అంజలితో పట్టుకొని ఆమెతో 'నీవు ఇందుకే 
జన్మించావు. కాబట్టి ప్రజాసంహారకార్యం తప్పక చేయాలి” అన్నాడు. అందు కా బాలిక గాలికి చలించే తీగవలె 
వణకిపోతూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. 

క “మనుజుల హరించి బాంధవ । జనమున శోకంబు( జూడ జాలుదునె? తపం 
బున కే(గెద సదయంబుగ । ककण సేయంగవలయు” నని ప్రణమిల్లెన్‌. 206 

ప్రతిపదార్హం: మనుజులన్‌= మానవులను; హరించి= చంపి; బాంధవజనమునన్‌= వారి బంధుజనులలో; శోకంబున్‌= దుఃఖమును; 

చూడన్‌+చాలుదునె?= చూడగలనా?; తపంబునకున్‌= తపస్సు చేయటానికి; ఏఠౌదన్‌= పోతాను; సదయంబుగన్‌= కృపతో; 
అనుజ్ఞ చేయంగన్‌ వలయున్‌= అనుమతించాలి; అని ప్రణమిల్లెన్‌= అని నమస్కరించింది. 

తాత్సర్యం: “మానవుల ప్రాణాలు హరించి వారి బంధువులలో శోకం నేను చూడగలనా? తపస్సు చేయటానికి 

పోతాను. దయతో నాకు అనుమతి ఇమ్ము' అని నమస్కారం చేసింది. 

వ. _దానికినరవిందసంభవుండు మందస్మితంబుతో 'ని ట్లేలగు? జంతుసంహారంబు నీ కవశ్యకర్తవ్యంబు; దానిం 
జేయమి సువ్వె యధర్మం' బని నిర్ణంధించిన నూరకుండి యన్నాతి పదంపడి యల్లన సురి(గి ధేనుకాశ్రమంబున 
కరిగి యత్యంత దీర్హకాలంబు ఘోరతపంబు సేసి, కౌశికి గంగ నందయను నదులకుం బోయి వాయు 
వాహారంబుగా నతిదుష్మరవ్రతంబు లనేక వర్షంబు లాచరించి హిమశిఖరి శిఖరంబునకుం జని చతురానన 
ప్రీతికరం బగు నిష్టాతిశయంబున సంయమంబు దాల్చియుండ నద్దేవుండు. 207 


శాంతిపర్వము ~ अ 745 


ప్రతిపదార్థం: దానికిన్‌= అందుకు; అరవిందసంభవుండు= (బ్రహ్మ మందస్మితంబుతోన్‌= చిరునవ్వుతో; ఇట్టు+ఏల+అగున్‌?= 
ఈ విధంగా ఎందుకు జరుగుతుంది?; జంతుసంహారంబు= ప్రాణుల సంహరించటం; నీకున్‌+అవశ్యకర్తవ్యంబు= నీకు తప్పక 
చేయదగినపని; దానిన్‌= ఆ కార్యాన్ని; చేయమి= చేయకపోవటం; అధర్మంబు సువ్వె= అధర్మంగదా!; అని నిర్భంధించినన్‌= 
అని పట్టువిడక చెప్పేసరికి; ఊరక+ఉండి= మారుమాటలాడకుండా ఉండి; ఆ+నాతి= ఆ (స్త్రీ; పదంపడి= ఆపైన; అల్లన= మెల్లగా; 
సురి(గ= అద్భృశమై చని; ధేనుక+ఆ(శ్రమంబునకున్‌= ధేనుకనామకమైన ఆ(శ్రమానికి; అరిగి= వెళ్ళి; అత్యంత దీర్భకాలంబు= 
చాలకాలం; ఘోరతపంబుచేసి= తీవ్రమైన తపస్సు చేసి; కౌశికి, గంగ, నంద అను నదులకున్‌= కౌళికి మొదలైన ఏరులకు; 
పోయి= వెళ్ళి; వాయువు+ఆహారముగాన్‌= గాలినే భోజనంగా; అనేకవర్షంబులు= పెక్కు సంవత్సరాలు; అతి దుష్కర వ్రతంబులు= 
మిక్కిలి కష్టమైన (వ్రతాలను; ఆచరించి= చేసి; హిమశిఖరిశిఖరంబునకున్‌= హిమవత్సర్వతాగ్రానికి; చని= వెళ్ళి; చతుః+ఆనన 
పీతికరంబు+అగు= (బ్రహ్మకు ప్రీతి కల్గించే; నిష్టా+అతిశయంబునన్‌= నిష్టాగరిష్టతతో; సంయమంబు= నియమాన్ని; తాల్చి 
ఉండన్‌= వహించి ఉండగా; ఆ+దేవుండు= ఆ (బ్రహ్మదేవుడు; 
తాత్సర్యం: అందుకు (బ్రహ్మ చిరునవ్వు నవి “ఇట్లా ఎందుకు జరుగుతుంది? నీకు జంతువులను సంహరించటం 
చేయదగిన పని. ఆ పని చేయకపోతేనే అధర్మం” అని నిర్బంధించాడు. ఆమె అందు కేమీ బదులు చెప్పక 
ఊరుకొన్నది. పిదప మెల్లగా అక్కడినుండి మాయమైపోయి ధేనుకాశ్రమం చేరింది. అక్కడ చాలా కాలం తీవ్ర 
తపోనిష్థ కొనసాగించింది. అక్కడినుండి కౌశికి, గంగ, నంద అనే నదులకు వెళ్ళింది. ఆ నదీతీరాలలో గాలినే 
ఆహారంగా స్వీకరిస్తూ అనేక సంవత్సరాలు మిక్కిలి దుష్కరమైన (వ్రతాలు చేసింది. ఆ పై హిమవత్సర్వత 
శిఖరం చేరి (బ్రహ్మకు ప్రీతికరమైన నిష్టతో నిగ్రహం దాల్చి ఉండింది. అప్పుడు ఆ (బ్రహ్మదేవుడు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క సన్నిధిసేసి తపముమెయి । నున్న( బ్రయోజనము గలదె? యుడుగుము పుత్రీ!” 

యన్న శరణంబు వే(డెద । నన్ను దయం గావు’ మనియె నాతి యతనితోన్‌. 208 
ప్రతిపదార్థం: సన్నిధిచేసి= సమీపానికి వచ్చి; పుత్రీ!= కుమారీ!; తపముమెయిన్‌= తపస్సుతో; ఉన్నన్‌= ఉంటే; ప్రయోజనము= 
కార్యం; కలదె?= ఉన్నదా?; ఉడుగుము= మానుము; అన్నన్‌= అనగా; నాతి= వనిత; అతనితోన్‌= ఆ (బ్రహ్మతో; శరణంబు 
వే(డెదన్‌= శరణు కోరుతాను; నన్నున్‌ దయన్‌= నన్ను దయతో; కావుము+అనియెన్‌= రక్షించు మని అన్నది. 
తాత్సర్యం: (బ్రహ్మ) ఆమె సమీపానికి వచ్చి “బిడ్డా! ఈ విధంగా తపస్సు చేస్తూ ఉంటే నీకు కలిగే ప్రయోజన 
మేమి? ఈ తపోనిష్ట వదలిపెట్టుము” అని చెప్పాడు. అందు కామె (బ్రహ్మతో “దేవా! నిన్ను శరణు వేడుతున్నాను. 
నన్ను దయతో రక్షించుము” అని చెప్పింది. 
వ. అనిన విని యమ్మహాతుండు. 209 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆకర్ణించి; ఆ+మహాత్ముండు= ఆ (బ్రహ్మ. 
తాత్సర్యం: ఆమె అట్లా అనగా విని మహాత్ముడైన చతుర్ముఖుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే, “ప్రజల హరియించు టిది నీకు పరమధకర్మ; । మేను బొంకెదనే? దీని నెల్ల భంగి 
నాచరింపన వలయు; మత్త్పార్థనంబు । భగ్న మొనరించు టొప్పదు పద్మనయన! 210 


ప్రతిపదార్థం: పద్మనయన!= కమలనే(త్రా!; ప్రజలన్‌= జనులను; హరియించుట= సంహరించటం; ఇది= అనే ఈ పని; నీకున్‌ 
పరమధర్మము= నీకు (శ్రేష్టమైన ధర్మం; ఏను= నేను; బొంకెదనే?= అసత్యం పలుకుతానా!; దీనిన్‌= ఈ |ప్రజాసంహారాన్ని; 


746 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎల్లభంగిన్‌= ఎన్ని విధాలనైనా; ఆచరింపన వలయున్‌= చేసేతీరాలి; మ(త్రార్థనంబు= నా వేడికోలు; భగ్నము+ఒనరించుట= 
వమ్ముచేయటం; ఒప్పదు= తగదు. 

తాత్సర్యం: పద్మాలవంటి నేత్రాలు కలదానా! ప్రజాసంహారం కావించటమే నీకు మేలైన ధర్మం. నేను నీతో అసత్య 
మాడుతానా? ఈ పనిని నీవు అన్నివిధాలా చేసే తీరాలి. నా కోరికను నెరవేర్చకుండా వమ్ముచేయటం నీకు 
ఉచితం కాదు. 


వ. మటియునొక్కవిశేషంబు సెప్పెద; నీయశ్రుజలంబు లే నంజలిపుటంబునం బట్టు టెటుంగుదు గాదె? యవి 
నానావ్యాధిరూపంబుల మానవుల బాధించు(; గామ కోధంబులు వానికిం దోడుపడు; వారు దానన 
తెగుదురు; నీవు నిమిత్తమాత్రం; బింతియ; నీకు వరం బిచ్చెద. 211 

ప్రతిపదార్థం: మణియున్‌= ఇంకను; ఒక్కవిశేషంబు= ఒక విశిష్టవిషయాన్ని; చెప్పెదన్‌= చెప్పుతాను; ఏను= నేను; నీ 
అ(శుజలంబులు= నీ కన్నీరు; అంజలిపుటంబునన్‌= దోయిట; పట్టుట= (గ్రహించటం; ఎఖుంగుదుకాదె?= తెలియుదువుగదా!; 
అవి= ఆ కన్నీళ్ళు; నానావ్యాధిరూపంబులన్‌= అనేక రోగరూపాలతో; మానవులన్‌= మనుజులను; బాధించున్‌= పీడిస్తాయి; 
కామ(క్రోధంబులు= కోరిక, కోపం అనేవి; వానికిన్‌= ఆ కన్నీటికి; తోడుపడున్‌= సాయపడతాయి; వారు= ఆ మానవులు; దానన= 
దానివల్లనే; తెగుదురు= మరణిస్తారు; నీవు నిమిత్తమాత్రంబు= నీవు కారణంమా(త్రమే; ఇంతియ= ఇంతే; నీకున్‌ వరంబు+ఇచ్చెదన్‌= 
నీకు విశేషించి ఒక వరంకూడా ఇస్తాను. 

తాత్సర్యం: ఇంకా ఒక విశేషాంశం చెప్పుతాను. నీ కన్నీటిబిందువులను నేను నా దోసిట పట్టుకొనటం నీకు 

తెలుసుగదా! ఆ కన్నీరు అనేకరోగాల రూపాలతో మనుష్యులను బాధిస్తాయి. కామ(క్రోధాలనే దుర్గుణాలు ఆ 

పనిలో ఆ కన్నీటికి సాయం చేస్తాయి. ఆ మానవులు వాటితోనే మరణిస్తారు. నీవు ఈ పనిలో నిమిత్తమా(త్రంగానే 

ఉంటావు. ఇంతే. నీకు విశేషించి ఒక వరం కూడా ఇస్తాను. 


తే. పురుషు(డును నంగనయును నపుంసకుండు । నగుము పుత్రిక! పురుషుని నంగనను న 
పుంసకుని జంపువేళల( బొందకుండు । పాపమును నిది ధర్మమై పరగు నీకు.” 212 
ప్రతిపదార్థం: పుత్రిక!= కుమారీ!; పురుషు(డును= మగవాడుగానూ; అంగనయును= గస్ర్తీగానూ; నపుంసకుండును= పేడివిగానూ; 
అగుము= కమ్ము; పురుషునిన్‌= మగవాడిని; అంగనను= 9; నపుంసకునిన్‌= పేడివాడిని; చంపువేళలన్‌= సంహరించే 
సమయంలో; పాపమును= కల్మషాన్ని; పొందకుండు= చెందకుండా ఉంటుంది; ఇది= ఈ సంహారం; నీకున్‌ ధర్మము+ఐ 
పర(గున్‌= నీకు ధర్మకార్యమై విలసిల్టుతుంది. 
తాత్సర్యం: కుమారీ! నీవు పురుషుడుగా, స్త్రీగా, నపుంసకుడిగా కమ్ము. అట్టయినప్పుడు నీవు మగవాడిని, 
ఆడుదానిని, పేడివానిని చంపేసమయంలో నీకు పాపమంటదు. అంతేకాక నీకది కర్తవ్యమైన ధర్మంగా కూడా 
పరిణమిస్తుంది. 
వ. అని పలుకుటయు నప్పాలంతి శాపంబునకు వెబిచియు, నది యట్టిద కాక యను తలంపు 68९०९००८ 
బ్రజాసంహారంబు సేయు నధికారంబు పూనె; మృత్యుదేవత ప్రాణాపహారిణి యగు(బ్రాణిజాలంబు దేహంబులం 
బాసి దేవాదిభావంబులం బొందుచు మగుడ మనుష్యత్వంబు నొందుచుండు. 213 
ప్రతిపదార్థం: అని పలుకుటయున్‌= అని చెప్పగానే; ఆ+పొలంతి= ఆ వనిత; శాపంబునకున్‌= (బ్రహ్మ శాపానికి; వెణచియున్‌= 
భయపడి కూడా; అది= ఆ కార్యం; అట్టిద కాక= అట్టిదేఅగుగాక; అను= అనునట్టి; తలంపు= భావన; తోశచియున్‌= కలిగియు; 


శాంతిపర్వము ~ अ 747 


ప్రజాసంహారంబున్‌= జనులను చంపటాన్ని; చేయు అధికారంబు= నిర్వహించే (ప్రక్రియను; పూనెన్‌= వహించింది; మృత్యుదేవత= 
మరణదేవత; ప్రాణ+అపహారిణి= (ప్రాణాలను అపహరించేది; అగున్‌= అవుతుంది; ప్రాణిజాలంబు= జంతుసంతతి; దేహంబులన్‌= 
శరీరాలను; పాసి= వదలి; దేవ+ఆదిభావంబులన్‌= దేవతలు మొదలైన స్వరూపాలను; పొందుచున్‌= చెందుతూ; మగుడన్‌= 
మరల; మనుష్యత్వంబున్‌= మానవత్వాన్ని; ఒందుచున్‌+ఉండున్‌= పొందుతూ ఉంటుంది. 
తాత్సర్యం: (బ్రహ్మ ఆ విధంగా చెప్పగానే ఆ వనిత అతడి మాట వినకపోతే అతడు శపిస్తాడేమో అని భయపడింది. 
తన కర్తవ్యం అట్టిదే అగునుగాక అనే ఊహకూడా ఆమెకు సంభవించింది. అందువలన ఆమె జనసంహారమనే 
అధికారాన్ని వహించింది. ఆ మృత్యుదేవతే ప్రజల(ప్రాణాలను అపహరించేదిగా ఉన్నది. ప్రాణుల సమూహం 
మరణకాలంలో శరీరాలు వదలి పూర్వకర్మానుసారంగా దేవాదిస్వరూపాలు పొందుతుంది. మళ్ళీ మానవత్వం 
ఆ ప్రాణులకు కలుగుతూ ఉంటుంది. 
తే. భీమనాదుండు భీము డుద్దాము( డప్ర । తర్మ్క్యతేజోమయు(డు జగత్రాణు( డొడలు 

మనుప( జెటుపంగ నొడయండు సనుట మగుడ । నరుగుదెంచుట వింతగా దతని కందు.’ 214 
ప్రతిపదార్థం: జగ(త్రాణుడు= వాయుదేవుడు; భీమనాదుండు= భయంకరమైన శబ్దం కలవాడు; భీము(డు= భీకరుడు; 
ఉద్దాము(డు= స్వతం(త్రుడు; అప్రతర్క్య్యతేబోమయు(డు= ఊహకందని తేజస్స్యరూపం కలవాడై; ఒడలు= శరీరమును; మనుపన్‌= 
కాపాడటానికి;చెణుపంగన్‌= నశింపజేయటానికి; ఒడయండు= (ప్రభువు; అతనికిన్‌= ఆ వాయువునకు; ఎందున్‌= ఎక్కడనైనా; 
చనుట= పోవటం; మగుడన్‌= మరల; అరుగుదెంచుట= రావటం; వింతకాదు= ఆశ్చర్యం కాదు. 
తాత్సర్యం: జగత్తునకు ప్రాణస్వరూపుడైన వాయువు భీకరమైన ధ్వని కలిగి ఉంటాడు. అతడు భయంకరుడు; 
కట్టుబాటులేనివాడు, ఊహించరాని తేజస్సు కలవాడు. అతడే శరీరాన్ని రక్షించటానికీ, నశింపజేయటానికీ 
సమర్ధుడైన (ప్రభువు. ఎక్కడికైనా అతడు పోవటం, మళ్ళీ రావటం అనేది వింతకాదు”. 
వ. అనినం 'దొల్లియు నిది వింటి; నా డత్యంత శోకాక్రాంతుండ నగుట న వ్వినికి రిత్తవోయె; నే డీ 

యుపాఖ్యానంబున యర్థంబు పరిజ్ఞాతం బయ్యె. 215 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; తొల్లియున్‌= పూర్వంకూడా; ఇది= ఈ విషయాన్ని; వింటిన్‌= విన్నాను; నా(డు= ఆ 
దెనం; అత్యంతశోక+ఆ।క్రాంతుండను= మిక్కిలి దుఃఖంచేత పీడితుడను; అగుటన్‌= కావటంవలన; ఆ+వినికి= ఆ వినటం; 
రిత్తపోయెన్‌= వ్యర్థమయింది; నేడు= ఈ దినం; ఈ ఉపాఖ్యానంబున= ఈ కథలోని; అర్థంబు= మృత్యువిషయం; పరిజ్ఞాతంబు= 
తెలిసింది; అయ్యెన్‌= అయింది. 
తాత్సర్యం: భీష్ము ८९ చెప్పేసరికి ధర్మజుడు 'ముందుకూడా ఇది విన్నాను. కాని, ఆ దినాన మిక్కిలిగా 
దుఃఖపీడితుడను కావటం వలన ఆ విన్నది వ్యర్థమయింది. నేడు నీవు చెప్పిన ఈ కథలో విషయం నాకు బోధ 
పడింది”. 
క్ర అని పలికి యధిప! కుంతీ । తన యాగ్రజు( డిట్టు ९८०८ బితామహుతో "त 

జ్ఞనకోటి ధర్మమునకును । మనమున వెజిచు; నది యింత మాన్యం బగునే? 216 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; అని పలికి= అని చెప్పి; కుంతీ తనయ+అగ్రజు(డు= కుంతీపుత్రులలో పెద్దవాడైన ధర్మరాజు; 
పితామహుతోన్‌= భీష్ముడితో; ఇట్టులు+అనున్‌= ఈ రీతిగా అన్నాడు: సజ్ఞనకోటి= సుజనులయొక్క సమూహం; ధర్మమునకున్‌= 
ధర్మానికి; మనమునన్‌= చిత్తంలో; వెణచున్‌= భయపడుతుంది; అది= ఆ ధర్మం; ఇంత మాన్యంబు= ఇంతగా పూజబింపదగింది; 
అగునే?= అవునా? 


748 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: జనమేజయమహారాజా! ధర్మరాజు ఈ రీతిగా చెప్పి భీష్ముడితో మళ్ళీ ఇట్టా అన్నాడు: 'సజ్ఞనులైన 
వారు తమ మనస్సులో ధర్మానికి భయపడుతున్నారు. € ధర్మం ఇంతగా పూజింపదగినంత గొప్పదా? 
వ. ధర్మంబు తెటం గిట్టిదని నిరూపించి యనుగ్రహింపుము.” 217 


ప్రతిపదార్థం: ధర్మంబు తెబింగు= ధర్మంయొక్క తీరు; ఇట్టిది+అని= ఈ విధంగా ఉన్నదని; నిరూపించి= వివరించి; 
అను(గహింపుము= అనుగ్రహం చూపుము. 


తాత్సర్యం: ఆ ధర్మముయొక్క పద్దతి ఇట్ల్టాంటిదని ప్రతిపాదించి నన్ను అను(గ్రహించుము”. 


సీ. అనుటయు నతండిట్టు లనియె 'వేదంబుల । మీంది భక్తియు దృఢస్మృతియు సమ్య 
గాచారమును రుచిరాకారములు ధర్మ । మునకు గొందటు బుధజనము श 
2०८ ®स०्ृटेढन्ठं మం; ద్రయినను బాడి । దప్పియు బొంకియు ధనము గూర్చు 


టెల్ల పాపములకు నెక్కుడు; బొంకమి । పరుల సొమ్ముల కాసపడమి సర్వ 


ఆ. ధర్మములకు నధికతరములు విధివిహి । తంబు గాని యట్టి ధర్మ మనఘ! 
చవుట నిడిన విత్తు చాడ్సున రూపించి | చేయ నిహపరములయ జెందు సుఖము. 218 


ప్రతిపదార్థం: అనుటయున్‌= (ధర్మరాజు) అట్టు అనగా; అత(డు= భీష్ముడు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; 
అనఘ!= పాపరహితుడా!; ధర్మమునకున్‌= ధర్మానికి; వేదంబులమీంది భక్తియున్‌= వేదముల యందు భక్తినీ దృఢస్మృతియున్‌= 
గట్టిస్మృతియును; సమ్యగాచారమును= చక్కని ఆచరణమును; రుచిర+ఆకారములు= అందమైన(మూడు) స్వరూపాలు; 
కొందణు బుధజనములు= పండితులు కొందరు; అర్థము= ధనం; చతుర్ణ+ఆకారము= నాల్గవస్వరూపం; అగున్‌ అం(డ్రు= 
అగునని చెప్పుతారు; అయినను= ఐనప్పటికి; పాడితప్పియున్‌= న్యాయం దప్పియును; బొంకియున్‌= అసత్య మాడియు; 
ధనమున్‌+కూర్చుట= అర్థము నార్జించటం; ఎల్లపాపములకున్‌= సమస్త పాపాలకు; ఎక్కుడు= అధికమైనది; బొంకమి= అసత్యం 
పలుకకుండా ఉండటం; పరులసొమ్ములకున్‌= ఇతరుల ధనములకు; ఆస పడమి= ఆశపడకుండా ఉండటం; సర్వధర్మములకున్‌= 
అన్ని ధర్మాలకూ; అధికతరములు= ఎక్కువయినవి; విధివిహితంబుకాని= శా(స్రోక్తం కానట్టి; అట్టి ధర్మము= అటువంటి ధర్మం; 
చవుటన్‌= చవిటినేలలో; ఇడిన= ఉంచిన; విత్తుచాడ్సునన్‌= విత్తనమువంటిదని; రూపించి= నిరూపించి; చేయన్‌= అనుష్టించగా; 
ఇహపరములన్‌= ఈ లోకంలోనూ, పరలోకంలోనూ; సుఖము చెందున్‌= సుఖం పొందుతాడు. 


తాత్సర్యం: ధర్మరాజు అట్లా అనగానే భీష్ము డతడితో ఈ రీతిగా చెప్పాడు: అనఘా! వేదాలపై భక్తీ, సృతులపై 
గట్టి విశ్వాసం, మంచి ఆచారం అనేవి మూడూ ధర్మానికి సుందరమైన ఆకారాలు. కొందరు పండితులు ధనం 
ధర్మానికి నాల్గవ ఆకారమంటారు. ఐనా న్యాయం తప్పి, అసత్యం పలికి ధనం సంపాదించటం పాపాలన్నింటిలోకీ 
ఎక్కువపాపం. అసత్యం పలకకుండా ఉండటం, ఇతరుల ధనాన్ని ఆశించకుండటం అన్ని ధర్మాలలోనూ మేలైన 
ధర్మాలు. శాస్త్ర విరుద్దమైన ధర్మం చేయటం చవిటి నేలలో విత్తిన విత్తనం వలె నిప్ర్రయోజనమవుతుంది. ఇది 
(గ్రహించి (ప్రవర్తిస్తే ఇహలోక పరలోకాలలో సుఖం లభిస్తుంది. 

వ. ధర్మంబు తెటింగు సూక్ష ౦బు; ధర్మంబులు బహువిధంబు; లట్లు గావున ధర్మసర్వస్వ నైజస్వరూప నిరూపణంబు 

సేసి కరతలామలకంబుగా( బలికెద నాకర్ణింపుము. 219 


శాంతిపర్వము ~ अ 749 


ప్రతిపదార్థం: ధర్మంబు తెజంగు= ధర్మంయొక్క పద్దతి; సూక్ష్మంబు= అధ్యాత్మమైన (అగోచరమైనది); ధర్మంబులు= ధర్మాలు; 
బహువిధంబులు= అనేక విధాలు; అట్టు కావునన్‌= ఆ కారణంవలన; ధర్మసర్వస్వ నైజస్వరూపనిరూపణంబు= సర్వధర్మసారమైన 
నిజస్వరూపంయొక్క |ప్రతిపాదనమును; చేసి= ఒనర్చి; కరతల+ఆమలకంబుగాన్‌= చేతిలోని ఉసిరిక కాయవలె స్పష్టమయ్యేటటు; 
పలికెదన్‌= చెప్పుతాను; ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: ధర్మస్వరూపం చాలా సూక్ష్మమై అగోచరంగా ఉంటుంది. ధర్మాలు నానావిధాలుగా ఉంటాయి. 
అందువలన అన్ని ధర్మాలకూ సారభూతమైనది ధర్మనిజ స్వరూపజ్ఞానం. ఆ స్వరూపాన్ని నిరూపించి అరచేతిలోని 
ఉసిరికకాయవలె స్పష్టమయ్యేటట్టు వివరిస్తాను వినుము. 
క. ఒరు లేమేమి యొనర్షిన । నరవర! యప్రియము తన మనంబున కగు( దా 

నొరులకు నవి సేయకునికి | పరాయణము పరమధర్మపథముల 35." 220 


ప్రతిపదార్థం: నరవర!= రాజా!; ఒరులు= పరులు; ఏమి+ఏమి+ఒనర్భినన్‌= ఏ యే పనిచేస్తే, తన మనంబునకున్‌= తన చిత్తానికి; 
అపియము అగున్‌= అనిష్టం అగునో; అవి= ఆ పనులు; తాను ఒరులకున్‌= తాను పరులకు; చేయక+ఉనికి= చేయకుండా 
ఉండటం; పరమధర్మపథములకున్‌+ఎల్లన్‌= (శ్రేష్టమైన ధర్మమార్గా లన్నింటికీ; పరాయణము= ఉత్తమమైన ఆశ్రయం. 


తాత్సర్యం: రాజా! ఇతరులు ఏమేమి చేస్తే తన మనస్సునకు అపియంగా ఉంటుందో, ఆ పనులను తాను 

ఇతరులకు చేయకుండా ఉండటమే అన్ని ధర్మమార్గాలకూ ఉత్తమమైన ఆలంబనంగా ఉన్నది”. (ధర్మపదములకు” 

అన్న పాఠమునకు 'ధర్మస్థానాలకు' అని అర్థం చెప్పుకొనాలి). 

వ. అని చెప్పినం బ్రీతుండై తాతకుం బ్రణమిల్లి పాండవాగ్రజుండు 'ధర్మస్వరూప నిరూపణం బింత యొప్పునే!' 
యని యభివర్ణించి 'యాగ్రహంబున నేమేనియు నడుగుచున్నవానింగా నన్నుం దలంప వలదు; వలవని 
యట్టిది యడుగం దెలిసికొనుటకై వలయునది యడుగుదు; నట్లుంగాక యడిగిన దానిన యడుగుటయుం 
గలుగు( గృప నాదరింపుము. సమ్యగాచారంబు ధర్మప్రకారంబని నిర్దేశించితి; వుత్తమాచార ప్రకారం 
బెటింగింపవే యనుటయు నమ్మనుజపతికి నమ్మహితాత్ముం డిట్లనియె. 221 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= అని వచించగా; ప్రీతుండు+ఐ= సంతసించినవాడై; తాతకున్‌= పితామహుడైన భీష్ముడికి; 
ప్రణమిల్లి= నమస్కరించి; పాండవ+అ(గజాండు= ధర్మరాజూ; ధర్మస్వరూపనిరూపణంబు= ధర్మానికి చెందిన నిజరూపంయొక్క 
ప్రతిపాదనం; ఇంత ఒప్పునే= ఇంతగా ఒప్పిదమగునే; అని అభివర్లించి= అభినందన పూర్వకంగా పల్కి; నన్నున్‌= నన్ను; 
ఆ(గ్రహంబునన్‌= కోపంతో; ఏమి+ఏనియున్‌= ఏదేదో; అడుగుచున్నవానింగాన్‌= (ప్రశ్నించేవాడనుగా; తలంపన్‌ వలదు= 
అనుకొనవద్దు; వలవనిఅట్టిది= అనావశ్యకమైనదానిని; అడుగన్‌= (ప్రశ్షించను; వలయునది= ఆవశ్యకమైనది; తెలిసికొనుటకై= 
బోధపరచుకొనటానికై; అడుగుదున్‌= (ప్రశ్నిస్తాను; అట్టున్‌+కాక= అట్టేకాకుండా; అడిగినదానినిన్‌= (ప్రశ్నించిన విషయాన్ని; 
అడుగుటయున్‌= మరల (ప్రశ్నించటం; కలుగున్‌= సంభవిస్తుంది; కృపన్‌= దయతో; ఆదరింపుము= మన్నించుము; 
సమ్యగాచారంబు= మంచి ఆచారం; ధర్మ+ఆకారంబు+అని= ధర్మంయొక్క స్వరూపమని; నిర్దేశించి తి(వి)= చెప్పావు; 
ఉత్తమ+ఆచార (ప్రకారంబు= మేలైన ఆచారముయొక్క విధానాన్ని; ఎణింగింపవే= తెలుపుమా; అనుటయున్‌= అని అనేసరికి; 
ఆ+మనుజపతికిన్‌= ఆ రాజునకు; ఆ+మహిత+ఆత్ముండు= ఆ మహాత్ముడు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: భీష్ము డావిధంగా చెప్పేసరికి ధర్మరాజు సంతుష్టు డయ్యాడు. తాతకు నమస్కరించాడు. 'ధర్మస్వరూప 
నిరూపణం ఇంత చక్కగా ఉన్నదే!” అని ఆ నిరూపణాన్ని మెచ్చుకొన్నాడు. తరువాత భీష్ముడిని చూచి " నేనేదో 


750 శ్రీమదాంధ్ర మహాభారతము 


పట్టుదలతో అడుగుతున్నానని భావించవద్దు. అవసరం లేనిదాని నడగను. తెలిసికొనాలన్న అంశాన్ని అడుగుతాను. 
అంతేకాదు. ఒక్కొక్క సారి జిజ్ఞాసతో అడిగిన విషయాన్నే మళ్ళీ అడుగుతుంటాను. దయతో నన్ను మన్నించి 
అను(గ్రహించుము. నీవు ధర్మస్వరూపాన్ని నిరూపిస్తూ సదాచారం ధర్మముయొక్క స్వరూపమని చెప్పావు. 
ఉత్తమమైన ఆచారం ఎట్ల్టాంటిదో నాకు తెలియజెప్పుము' అని అడిగాడు. అప్పుడు ఆ ధర్మరాజుతో మహాత్ముడైన 
భీష్ముడు ఇట్లా అన్నాడు: 
తే. _ “వేద మాచారములయ జెప్పు వివిధగతుల; । సకలహిత మగునట్టి యాచార మరయ 

ననఘ! వేటొండు గలదె? మహాత్ము లెద్ది । యాచరించిరి దాని జేయంగవలయు.” 222 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; వేదము= (శ్రుతి; వివిధగతులన్‌= అనేకవిధాల; ఆచారములన్‌= ఆచరణాలను; చెప్పున్‌= 
వచిస్తుంది; సకలహితము+అగునట్టి= అందరికీ హితమైనట్టి; ఆచారము= ఆచరణం; వేజొకటి= మరొకటి; అరయన్‌= 
పరిశీలించగా; కలదె?= ఉన్నదా?; మహాత్ములు= పెద్దలు; ఎద్ది= దేనిని; ఆచరించిరి= చేస్తారో; దానిన్‌= ఆ కార్యమును; చేయంగన్‌ 
వలయున్‌= అనుష్టించాలి. 


తాత్సర్యం: “పాపరహితా! వేదం వివిధాచారాలను నిరూపిస్తున్నది. పరిశీలించి చూస్తే అందరికీ హితకరమైన 
సదాచారం వేరే ఏమున్నది? మహాత్ములైన వారు ఏ ఆచారాన్ని పాటిస్తారో, దానినే తక్కినవారు పాటించాలి. 


వ. అని పలికి “తొల్లి జాజలి యను మునికి దులాధారుండను వణిగ్వరునితో సంవాదంబు గలిగె; నది 
యితిహాసరూపంబునం జెల్లు; నేతద్విషయంబయి యుండు దానిం జెప్పెద; నాకర్ణింపుము. 223 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ऊ పూర్వం; జాజలిఅను మునికిన్‌= 'జాజలి” అనే మౌనికీ; తులాధారు(డు+అను 
వణిగ్వరునితోన్‌= తులాధారుడనే వైశ్య ప్రముఖుడితో; సంవాదంబు= సంభాషణ; కలిగెన్‌= (ప్రవర్తిల్లింది; అది= ఆ సంవాదం; 
ఇతిహాసరూపంబునన్‌= ఇతిహాసంగా; చెల్లున్‌= ప్రవర్తిల్లుతున్నది; ఏతద్విషయంబయి= ఈ సదాచారరూపమైన ధర్మాన్ని 
విషయంగా కలిగినదై; ఉండున్‌= ఉంటున్నది; దానిన్‌= ఆ సంవాదాన్ని; చెప్పెదన్‌= వివరిస్తాను; ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: అని వచించి భీష్ముడు ఇట్టా అన్నాడు: “పూర్వం 'జాజలి' అనే మునికీ, తులాధారుడనే వైశ్య (శ్రేష్ణుడితో 
ఒక సంవాదం జరిగింది. అది ఇతిహాసరూపంలో ఉన్నది. అది నీ వడిగిన సదాచారరూపమైన ధర్మాన్ని వివరిస్తుంది. 
ఆ సంవాదాన్ని వివరిస్తాను వినుము. 


జాజలి తులాధారుల సంవాదప్రకారము (సం. 12-252-1) 


29 


చలనంబు లేక జాజలి తపోనిష్ట నా । సీను(డై యుండ? బిచ్చికలు గూ(డు 
728०८ దన్మస్తకంబున; నమ్మిథు । నము గారణముగ నండములు గలిగి 
పిల్లలై వర్తించి యెల్లెడ కెరగొన । నరుగుచు మరలుచు నవియు నవియు 
నగ్గూ(ట వసియింప, నత(డు దయాకు( డై । వాని జోపక యుండి వత్స! తనదు 


తే. నియతి కెద మెచ్చి యూధర్మనిష్ట 65००८०८ । గలదె? యనుటయు మోసె నాకాశవాణి; 
ధర్మపరు( డైన యత్తులాధారు' డింత । యాడ? డిట్లాడ నే లని యద్దుతముగ. 224 


శాంతిపర్వము ~ अ 751 


ప్రతిపదార్థం: వత్స!= కుమారా!; జాజలి= జాజలి అనేముని; చలనంబు లేక= కదలిక లేకుండా; తపోనిష్టన్‌= తపస్సుకు చెందిన 
పూనికతో; ఆసీను(డు+ఐ+ఉండన్‌= కూర్చొనిఉండగా; పిచ్చికలు= ఊరపిచ్చుకలు; తన్మస్తకంబునన్‌= అతడితలమీద; గూ(డు= 
పక్షిగృహం; కావించెన్‌= నిర్మించాయి; ఆ+మిథునము= ఆ పక్షులజంట; కారణముగన్‌= హేతువుగా; అండములు= గుద్దు; 
కలిగి= సంభవించి; పిల్లలు+ఐ= శిశువులై; వర్తించి= ఉండి; ఎల్లెడకున్‌= అన్నిచోట్లకు; ఎరగొనన్‌= ఆహారం స్వీకరించటానికి; 
అరుగుచున్‌= పోతూ; మరలుచున్‌= తిరిగివస్తూ; అవియున్‌= ఆ పిచ్చుకలజంటయు; అవియు= వాని పిల్లలును; ఆగూ(టన్‌= 
ఆ గూడునందు; వసియింపన్‌= నివసిస్తూ ఉండగా; అత(డు= ఆ జాజలి; దయాళు(డు+ఐ= దయగలవాడై; వానిన్‌= ఆ పక్షులను; 
చోపకఉండి= తరుమక ఉండి; తనదు= తనయొక్క; నియతికిన్‌= నియమానికి; ఎదన్‌= హృదయంలో; మెచ్చి= అభినందించి; 
ఈ ధర్మనిష్టా ఈ ధర్శస్థితి; ఎందున్‌= ఎక్కడైనా; కలదె?= ఉన్నదా?; అనుటయున్‌= అనగానే; ఆకాశవాణి= గగనవాణి; 
ధర్మపరు(డు+ఐన= ధర్మమునందు ఆసక్తుడైన; ఆ+తులాధారు(డు= ఆ తులాధారుడనేవాడు; ఇంత ఆడ(డు= ఇంతగా 
మాట్లాడడు; ఇట్టు+ఆడన్‌+ఏల?= ఈ రీతిగా చెప్పటం ఎందుకు?; అని అద్భుతముగన్‌= అని ఆశ్చర్యకరంగా; మోసెన్‌= 
ధ్వనించింది. 

తాత్సర్యం: కుమారా! జాజలి అనే ముని కదలిక లేకుండా తపాస్థితిలో ఆసీనుడై ఉన్నాడు. పిచ్చుకలు అతడి 
తలపై గూడు నిర్మించాయి. అందులో (గుడ్డు కూడా పెట్టాయి. ఆ గుడ్లు పొదిగి పిల్లలయ్యాయి. పెద్ద పిచ్చుకలు, 

५~ 62 €> 62 62 3 

వాటి పిల్లలూ కలిసి ఆహారం కొరకై అన్నిచోట్లకూ పోతూ వస్తూ ఆ గూటిలో నివసించసాగాయి. ఆ జాజలి దయతో 
ఆ పక్షులను తరిమివేయకుండా ఉండి తన నియమానికి తానే మెచ్చుకొని “ఇంతటి ధర్మనిష్ట ఎక్కడైనా ఉంటుందా?” 
అని అనుకొన్నాడు. అప్పుడు ఆకాశవాణి 'మహాధర్మాతుడైన తులాధారుడు ఈ విధంగా ఎప్పుడూ మాట్లాడి 
ఎరుగడు. ఈ ఏధంగా నిన్ను నీవు గొప్పగా మెచ్చుకొంటూ మాట్లాడటం ఎందుకు? అని అతడిని ఆక్షేపిస్తూ 
ఆశ్చర్యకరంగా ధ్వనించింది. 


వ. అట్లు మసిన విని 260०286 యత్తులాధారుం గాన వలయు నని తలంచినం 'దులాధారుండు 
వారాణసీపురంబున నున్నవా? డను వాక్యంబును నంబరంబున వీతెంచె; నమ్మునియును మత్సరభరితుC 
డగుచు నప్పురంబునకుం బోయి జనసంపూజ్య వాణిజ్యంబునం బ్రవర్తిల్లు నతనిం గాంచిన నతండు 


~~ 


సముచితసత్మారం బాచరించి యిట్లనియె. 225 


ప్రతిపదార్థం: అట్టు- ఆ విధంగా; (మోసినన్‌= ధ్వనించగా; విని= ఆలకించి; వెజగుపడి= ఆశ్చర్యమొంది; ఆ+తులాధారున్‌= 
ఆ తులాధారుడనే వాడిని; కానన్‌ వలయును+అని= చూడాలని; తలంచినన్‌= సంకల్సించగా; తులాధారుండు= తులాధారుడనేపేరుగల 
వైశ్యుడు; వారాణసీపురంబునన్‌= కాశీనగరంలో; ఉన్నవా(డు= ఉన్నాడు; అను వాక్యంబునున్‌= అనేమాటకూడ; అంబరంబునన్‌= 
ఆకాశంలో; వీతెంచెన్‌= ఉదయించింది; ఆ+మునియును= ఆ జాజలి కూడా; మత్సరభరితుండు+అగుచున్‌= మచ్చరం గలవాడై; 
ఆ+పురంబునకున్‌= ఆ నగరానికి; పోయి= వెళ్ళి; జనసంపూజ్యు వాణిజ్యంబునన్‌= ప్రజలచేత పూజించదగిన వ్యాపారకృత్యమునందు; 
ప్రవర్తిల్లు= వ్యవహరిస్తున్న; అతనిన్‌= ఆ తులాధారుడిని; కాంచినన్‌= చూడగా; అతండు= ఆ తులాధారుడు; సముచిత 
సత్కారంబు= తగిన మర్యాద; ఆచరించి= చేసి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు. 

తాత్సర్యం: ఆ ధ్వని విని జాజలి ఆశ్చర్యం పొందాడు. © తులాధారుడిని చూడా లనుకొన్నాడు. ఇంతలో అతడు 
కాశిలో ఉంటాడు” అనే వాక్యం ఆకాశంనుండి వినిపించింది. ఆ ముని మాత్సర్యంతో కూడినవాడై కాశికి పోయాడు. 
అక్కడ ప్రజామాన్యమైన వ్యాపారంలో ఉన్న తులాధారుడిని చూచాడు. అంతట ఆ తులాధారు డతడికి తగిన 
సత్కారం చేసి ఇట్లా అన్నాడు. 


752 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. _ “పిచ్చికలు గూ(డు శిరమున బెట్టి తారు(। బిల్లలును సుఖలీల వర్తిల్లుచుండ( 

జిత్తవికృతి లే కెట్టులు సేయుదయ్య । తపము? సంభావనీయవర్తను(డ వీవు.” 226 
ప్రతిపదార్థం: పిచ్చికలు= ఊరబిచ్చికలు; శిరమునన్‌= తలపై; గూ(డుపెట్టి= గృహం కట్టి; తారున్‌= తామును; పిల్లలును= 
శిశువులును; సుఖలీలన్‌= హాయిగా; వర్తిల్లుచుండన్‌= (బ్రదుకుతుండగా; చిత్తవికృతి= మనోవికారము; లేక= కలుగకుండా; 
ఎట్టులు= ఎట్టా తపముచేయుదు+అయ్య!= తపస్సు చేస్తున్నావయ్యా!; ఈవు= నీవు; సంభావనీయవర్తను(డవు= గౌరవింపదగిన 
(ప్రవర్తన కలవాడవు. 
తాత్సర్యం: “అయ్యా! పిచ్చికలు నీ తలమీద గూడు కట్టుకొని అక్కడ తామూ, తమ పిల్లలూ కలిసి హాయిగా 
జీవిస్తూజండగా నీవు ఏ మాత్రం మనోవికారం లేకుండా ఎట్టా తపస్సు చేస్తున్నావు? నీ ప్రవర్తన చాలా 
గారవించదగింది.' 


వ. అనిన దదీయబోధంబునకు విస్మయంబందుచు విప్రోత్తముండు 'నీవు వణిగ్వర్తనంబున నుండ నెవ్విధం 
బగు ధర్మంబున నివ్విశేషంబు 0872" ననవుడు నతం డతని కిట్లనియె. 227 
ప్రతిపదార్హం: అనినన్‌ = అని చెప్పగా; విప్రోత్తముండు= (బ్రాహ్మణ్రేష్టుడు; తదీయ బోధంబునకున్‌= అతడి జ్ఞానానికి; 
విస్మయంబు+అందుచున్‌= ఆశ్చర్యపడుతూ; నీవు వణిగ్వర్తనంబునన్‌= నీవు వ్యాపారవృత్తిలో; ఉండన్‌= ఉండగా; ఏ+విధంబు+అగు= 
ఏ విధమైన; ధర్మంబునన్‌= ధర్మంచేత; ఈ+విశేషము= ఈ తైకాలికజ్ఞాన విశేషం; కలిగెన్‌?= సంభవించింది?; అనవుడున్‌= 
అని అడుగగా; అతండు= ఆ తులాధారుడు; అతనికిన్‌= ఆ జాజలికి; ఇట్లు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 
తాత్సర్యం: తులాధారు డట్లా అనేసరికి (+ జాజరలి అతడి జ్ఞానానికి ఆశ్చర్యపడ్డాడు. నీవు 
వ్యాపారవృత్తిలో ఉన్నావుగదా! నీ కేవిధంగా ఇట్లాంటి జ్ఞానాతిశయం కలిగింది?” అని (ప్రశ్నించాడు. అప్పుడు 
తులాధారు డతడితో ఇట్లా అన్నాడు: 
సీ. _“విలుచుట నమ్ముట నొలయదు వంచన । యర్హలాభంబున యనుభవింతు; 
సరి సిద్ద్యసిద్దులు; సమలోష్టకాంచన । మై యుండు మనసు; నిందాభినుతులు 
హింసయు నాత్మ ప్రశంసయు లేవు; భూ । తంబులయం దెల్ల దయ ఘటిల్లు; 
నభయడదక్తిణ మగు నంచిత సత్య యా । గము సెల్లు; గోర భోగమును యశము; 


ख.  నెవ్వరికి మేలు సేసిన నింత సేసి । నాడ ననుబుద్ది మమత యెన్నండు నాకు 
గలుగ దేమిట నేనియు వలపునొోల్ల । మియును బుట్టదు; నిక్క మింతయు మహాత్త! 228 


ప్రతిపదార్హం: మహాత్మ!= గొప్ప మనసు కలవాడా!; విలుచుటన్‌= కొనటంలోనూ; అమ్ముటన్‌= విక్రయంలోనూ; వంచన= మోసం; 
ఒలయదు= కలుగదు; అర్హలాభంబున= తగిన లాభాన్నే; అనుభవింతున్‌= అనుభవిస్తాను; సిద్ది+అసిద్దులు= లాభనష్టాలు; సరి= 
సమానం; మనసు= చిత్తం; సమలోష్టకాంచనము+ఐ= మట్టి పెళ్ళయందును, బంగారునందును సమభావంకలద్దై; ఉండున్‌= 
ఉంటుంది; నిందా+అభినుతులు= తెగడ్త, పొగడ్తలు; హింసయున్‌= బాధించుటయు; ఆత్మ(ప్రశంసయున్‌= నన్ను నేను 
పొగడుకొనటం; లేవు= ఉన్నవి కావు; భూతంబులయందున్‌+ఎల్లన్‌= సమస్త ప్రాణులలోనూ; దయ= కరుణ; ఘటిల్లున్‌= కల్లును; 
అభయదక్షిణము+అగు= నిర్భయత్వమే దక్షిణగా గలిగినదైన; అంచితస త్యయాగము= మానితమైన సత్యమనే యాగం; చెల్లున్‌= 
ప్రవర్తిల్లుతుంది; భోగమును= సుఖమును; యశమున్‌= కీర్తిని; కోరన్‌= వాంఛించను; ఎవ్వరికిన్‌= ఎట్లాంటివారికి; మేలుచేసినన్‌= 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 753 


ఉపకారం చేసినను; ఇంత సేసినా(డన్‌= నేను ఇంత ఉపకారం చేశాను; అను బుద్ది= అనే తలపు; మమత= మమకారం; ఎన్నండున్‌= 
ఎప్పుడును; నాకున్‌ కలుగదు= నాకు సంభవించదు; ఏమిటన్‌+ఏనియున్‌= దేనియందైనను; వలపున్‌= రాగమును; ఒల్లమియును= 
ద్వేషమును; పుట్టదు= కలుగదు; ఇంతయున్‌= ఇదంతా; నిక్కము= నిజము. 


తాత్సర్యం: “మహాత్మా! నేను వ్యాపారవృత్తిలో క్రయవిక్రయాలు చేసేటప్పుడు మోసముండదు. తగిన లాభాన్నే 
అనుభవిస్తాను కాని ఎక్కువ లాభాన్ని కోరను. లాభాలాభాల పట్ల సమభావం కలిగి ఉంటాను. నా చిత్తం మట్టిపెళ్ళను, 
బంగారాన్నీ సమంగానే చూస్తుంది. స్తుతినిందలు, హింసించటం, నన్ను నేను పొగడుకొనటం అనేవి నాకు లేవు. 
అన్ని ప్రాణులపట్స్లా దయగలిగి ఉంటాను. నేను పాటించే సత్యమనే యాగానికి అభయమే దక్షిణగా ఉంటుంది. 
(నేను సత్య(ప్రవర్తనతో ఉంటాను గాన నాకు భయంలేదు). మితిమీరిన సుఖాలనూ, కీర్తినీ కోరను. ఎవరికి ఎట్టాంటి 
ఉపకారం చేసినా సరే, ఇంత చేసినానన్న తలపు నాలో పుట్టదు. నాకు ఎప్పుడూ మమకారం లేదు. దేనిమీదగానీ 
నేను రాగద్వేషాలు కలిగిఉండను. నేను చెప్పినదంతా సత్యం. 


విశేషం: తులాధారుడు “నేను ఎవరికి ఉపకారం చేసినా, ఇంత చేశాను అని భావించను' అని జాజలికి చెప్పాడు. జాజలి పిచ్చుకలకు 
తాను చేసిన మేలును భావించుకొని తనను తాను ప్రశంసించుకొన్నాడు. తులాధారుడిలో ఆత్మ(ప్రశంస లేదు. కాన వీరిరువురి 
ప్రవర్తనలో కల భేదం స్పష్టం. 
క లోకం బెల్లను నే( జి । త్రాకారము గాగ జూతు; నట్లగుట మనం 

బేకార్యములం దగులదు । కోకనద దళాంబుబిందుగుణ మొనరంగన్‌. 229 
ప్రతిపదార్థం: నేన్‌= నేను; లోకంబు+ఎల్లను= సమస్తలోకాన్నీ; చిత్రాకారము+కా(గన్‌= చిత్రంలోని బొమ్మనువలె; చూతున్‌= 
చూస్తాను; అట్టు+అగుటన్‌= ఆ విధంగా చూడటంవలన; కోకనదదళ+అంబుబిందుగుణము= చెంగల్వ రేకుమీది నీటిబొట్టుయొక్క 
స్వభావం; ఒనరంగన్‌= కలుగగా; మనంబు= నా చిత్తం; ఏకార్యములన్‌= ఏ పనులలోనూ; తగులదు= సంలగ్నం కాదు. 


తాత్సర్యం: నేను ఈ లోకాన్నంతటినీ చిత్రంలోని బొమ్మను చూచినట్లే చూస్తాను. అందువలన నా మనస్సు 
కలువరేకును నీరఠంటనట్టే దేనినీ అంటుకొనకుండా నిస్ఫంగస్టితిలో ఉంటుంది”. 
వ. అనిన విని జాజలి తులాధారున కిట్లనియె. 230 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; జాజలి= జాజలిముని; తులాధారునకున్‌+ఇట్టు+అనియెన్‌= తులాధారుడితో 
ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: ఆ మాట విని తులాధారుడితో మళ్ళీ జాజలిమునిం(ద్రుడు ఈ రీతిగా చెప్పాడు. 
తే. _“తపములును యజ్ఞములు నీవు ధర్మములుగ( । బలుకవైతివి యార్యసంభావనీయ 

పదములగు కర్మములలోన( బరిగణింప( । బడవొకో వేదశాస్ర్రతత్సరులచేత.' 231 


ప్రతిపదార్థం: నీవు= తులాధారుడవైన నీవు; తపములును= తపస్సులును; యజ్ఞములు= యాగకర్మలు; ధర్మములుగన్‌= 
ధర్మకార్యాలుగా; పలుకవైతివి= చెప్పవైతివి; వేదశాస్త్ర తత్సరులచేతన్‌= వేదములయందును, శాస్త్రముల యందును ఆసక్తులైన 


(<> (> 


వారిచేత; ఆర్యసంభావనీయ పదములు+అగు= మహనీయులచే గౌరవింప దగిన స్థానములుగల; కర్మములలోనన్‌= కార్యాలలో; 
పరిగణింపన్‌+పడవు+ఒకో= (తపోయజ్ఞాలు) లెక్కించబడటం లేదా! 


754 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నీవు ఇప్పుడు పేర్కొన్న కర్మలలో తపస్సులు, యజ్ఞాలు ధర్మకార్యాలని చెప్పవైతివి. వేదాలలో, 
శాస్త్రాలలో నిష్టాతులైన పెద్దలు తపస్సు మొదలైన కార్యాలను ఆర్యులు గౌరవించే సత్కర్మలలో లెక్కిస్తున్నారు 
గదా! అట్టాంటప్పుడు నీ వెందుకు ఆ కార్యాలను పేర్కొనలేదు?” 
62 

చ. అనవుడు నాతం డిట్లను 'నహంకృతి యుక్తము గామసంశ్రితం 

బును నగునేని నట్టి తపమున్‌, ఫలకాంక్ష యొనర్గు యజ్ఞమున్‌, 

ఘనతరలోభవృత్తి యను కాన్సున మెచ్చదు దేవకోటి; వా 

న నగు గతాగతంపు భ్రమణంబులు గీళ్ళులు గాక మేలులే? 232 


ప్రతిపదార్దం: అనవుడున్‌= అనగా; ఆత(డు= తులాధారుడు; ఇట్టు+అనున్‌= ఈ రీతిగా అన్నాడు; అహంకృతియుక్తమున్‌= 
అహంకారంతో కూడింది; కామసం(శ్రితంబును= కోరికలకు నెలవైనదీ; అగున్‌+ఏనిన్‌= అయితే; అట్టి తపమున్‌= అట్లాంటి 
తపస్సున్ను; ఫలకాంక్ష= ఫలాపేక్షతో; ఒనర్చు= చేసేటి; యజ్ఞమున్‌= యజ్ఞకర్మయును; దేవకోటి= దేవతాసమూహం; 
ఘనతరలోభవృత్తి= పెద్దదైన లోభవర్తనము; అను కాన్సున= అనేది కన్సించటంచేత; మెచ్చదు= అభినందించదు; వానన్‌= 
అట్టి తపోయజ్ఞాలవలన; అగు= సంభవించే; గత+ఆగతంపు (భ్రమణంబులు= రాకపోకలతోకూడిన త్రిప్పటలు, కీళ్ళులుగాక= 
ఉప(ద్రవాలుగాక; మేలులే?= శుభాలా? 

తాత్సర్యం: జాజలి అట్లా అనగా తులాధారుడు ఇట్లా అన్నాడు: “అహంకారం, కోరిక- వీటితో కూడిన తపస్సు, 
ఫలంమీది కోరికతో చేసే యజ్ఞమూ (ప్రయోజనకారులు కావు. ఆ రెండింటిలోనూ పెద్ద లోభితనం కన్పిస్తుంది. 
అందువలన దేవతలు ఆ తపోయజ్ఞాలను మెచ్చరు. అంతేకాక వాటివలన ఇహలోక పరలోకాల మధ్య సాగే 
రాకపోకలకు చెందిన (త్రిప్పటలు అపకారం కలిగిస్తాయే కాని మేలు కల్గించవు. 


ఆ. నిత్యతృప్తు(ం డైన సత్యయజ్ఞుని యెడ । దేవతలును నధిక తృప్తు లగుదు; 
రమరతృప్తివలన నవ్యయానందంబు । సంఘటిల్లు( జూవె సంయమీంద్ర! 233 


ప్రతిపదార్థం: సంయమి+ఇం(ద్ర!= మునీంద్రా!; నిత్యతృపు(డు+ఐన= సదా తృప్తికలిగి ఉండునట్టి; సత్యయజ్ఞుని ఎడన్‌= సత్యమునే 
యజ్ఞంగా కలవాడిపట్ట; దేవతలును= సురలుకూడ; అధికతృస్తులు= మిక్కిలి తృప్తి పొందినవారు; అగుదురు= అవుతారు; 
అమరతృప్తివలనన్‌= దేవతలయొక్క తృస్తి కారణంగా; అవ్యయ+ఆనందంబు= తరుగు లేని ఆనందం; సంఘటిల్లున్‌+చూవె= 
కలుగుతుంది కదా! 


తాత్సర్యం: మునీంద్రా! ఎవడు సత్యమే యజ్ఞమని భావించి సత్యాన్ని పాటిస్తూ సదా తృప్తి పొంది ఉంటాడో, 
అతడిపట్ల దేవతలుకూడా సంతృప్తి వహిస్తారు. దేవతాత్సప్తివలన తిరుగులేని ఆనందం కలుగుతుంది'. 


తే. అనిన జాజిలి 'యట్లేని ననఘ! నీవు । కర్మ ముడుగమి కెయ్యది కారణంబు? 
మాకు నెటి(గింపు' మనుటయు మహితబోధు(। డగు తులాధారు( డిట్లను నతనితోడ. 234 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; జాజలి= జాజలిముని; అనఘ!= పాపరహితుడా!; అట్టు+ఏనిన్‌= అట్టా ఐతే; నీవు 
కర్మము+ఉడుగమికిన్‌= నీవు కర్మను వదలకుండా ఉండటానికి; కారణంబు= హేతువు; ఏ+అది?= ఏది?; మాకున్‌+ఎతి(గింపుము= 
మాకు తెలుపుము; అనుటయున్‌= అనేసరికి; మహితబోధు(డు+అగు= గ్రేష్టమైన జ్ఞానంకలవాడైన; తులాధారు(డు= తులాధారుడనే 
వైశ్యుడు; అతనితోడన్‌= ఆ జాజలితో; ఇట్టు+అనున్‌= ఈ రీతిగా చెప్పాడు. 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 755 


తాత్సర్యం: తులాధారు డట్లా అనగానే జాజలి అతడితో “అనఘా! అట్టెతే నీవు కర్మ వదలకుండా ఉండటానికి 
కారణమేమి? మాకు తెలియజెప్పుము” అని అన్నాడు. అప్పుడు శ్రేష్టజ్ఞాన సంపన్నుడైన తులాధారుడు అతడితో 
ఈ విధంగా చెప్పాడు. 
క. “ధర్మారాము(డు సంతత । ధర్మసఖు(డునై యసంగతా నిష్ట మతిన్‌ 

నిర్మలు(డగు వానికి ని । ష్మర్మత్వానందసిద్ది గలుగు మునీంద్రా! 235 
ప్రతిపదార్థం: ముని+ఇం|ద్రా!= మౌనివర్యా!; ధర్మారాము(డు= ధర్మంలో రమించేవాడు; సంతతధర్మ సఖు(డున్‌+ఐ= సదా 
ధర్మంతో మై(త్రిచేసేవాడై; మతిన్‌= బుద్దిలో; అసంగతానిష్టన్‌= నిస్సంగత్వనిష్టచేత; నిర్మలు(డు+అగువానికిన్‌= మాలిన్య 
రహితుడైనవాడికి; నిష్కర్మత్య+ఆనందసిద్ది= అకర్మణతవలన కలిగే ఆనంద ప్రాప్తి; కలుగున్‌= సంభవిస్తుంది. 

(म न లో సా దో % దా రా టా డో లో (८ खमु > 
తాత్సర్యం: 'మునిశ్రేష్టా! ఎవడు ధర్మంలో రమిస్తాడో, సదా ధర్మానికి మిత్రుడై ఉంటాడో, బుద్దిలొ అసంగత్యాన్ని 
పాటిస్తాడో, అట్లా పాటించి నిర్మల హృదయు డవుతాడో, అట్లాంటివాడికి కర్మరహితత్వం వలన కలిగే ఆనందం 
తప్పక సిదిస్తుంది. 

2 ~> 
©. నగములెల్ల బుణ్యనగములు, నదులెల్ల(। బుణ్యనదులు వినుము భూసురాగ్ర 

గణ్య! యకలుషం బకర్ణమం బన(జాలు । నాత్మ తీర్థమెటు(గు నకలుషునకు. 236 
ప్రతిపదార్థం: భూసుర+అ(గ్రగణ్య!= విప్రులలో మొదట లెక్కించదగినవాడా!; వినుము= ఆలకించుము; అకలుషంబు= కాలుష్యం 
లేని; అకరమంబు= బురద లేనిది; అనన్‌+చాలు= అనగలిగినట్టి; ఆత్మతీర్ణము= ఆత్మఅనే తీర్థాన్ని; ఎజుగు= తెలిసికొన్న; 
అకలుషునకున్‌= పాపరహితుడికి; నగములు+ఎల్లన్‌= కొండలన్నీ; పుణ్యనగములు= పవిత్రమైన కొండలు; నదులు+ఎల్లన్‌= 
అన్ని ఏరులూ; పుణ్యనదులు= పవిత్రమైన ఏరులు. 
తాత్సర్యం: విప్రోత్తమా! వినుము. ఏ విధమైన కాలుష్యం, పంకం లేని 'ఆత్మ' అనే తీర్జాన్ని తెలిసికొన్న పవిత్రాత్ముడికి 
లోకంలో ఉన్న కొండలన్నీ పావనమైన కొండలే, నదులన్నీ పావనమైన నదులే. అతడు పవిత్రాత్ముడు కాబట్టిఅతడికి 
సర్వమూ పవి(త్రమే అవుతుంది. (అందుచేత పవి(త్రప్రదేశాలకై అతడు విశేషించి వెదకవలసిన పని లేదని భావం). 


క. కారణములవలన(గృత । ప్రారంభంబైన కర్మ మంచితగతికిం 

గారణమే కర్తవ్య । త్వారబ్ద క్రియలయట్టు లనఘచరిత్రా!' 237 
ప్రతిపదార్థం: అనఘచరి(త్రా!= దోషరహితమైన వర్తనం కలవాడా!; కర్తవ్యత్వ + ఆరబ్ద క్రియల అట్టులు= ఇది చేయదగినది అన్న 
ఉద్దేశంతో ప్రారంభించిన కర్మలవలె; కారణములవలనన్‌= ఏవో కారణాలచేత; కృత ప్రారంభంబు+ఐన= (ప్రారంభించబడిన; 
కర్మము= పని; అంచితగతికిన్‌= పూజితమైన స్థితికి; కారణమే?= నిమిత్తమా? (కాదనుట) 
తాత్సర్యం: పవిత్రచరిత్రా! “ఇది నావంతు కర్తవ్యం కాన నేనీపని చేసి తీరతాను' అన్న ఉద్దేశంతో చేసే కర్మ 
పూజ్యమైన గొప్పసిద్దికి హేతువు అవుతుంది. అంతేకాని ఏదో ప్రయోజనాన్ని కాంక్షించి, ఇతరకారణాలవలన చేసే 
పని ఆ విధమైన మహోన్నత గతికి కారణం ఎట్టా అవుతుంది?” (కాజాలదని భావం). 
వ. అని చెప్పి యంత నిలువక. 238 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; అంతన్‌= అంతటితో; నిలువక= ఆగక. 


756 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తులాధారుడు ఆ రీతిగా చెప్పి, దానితో నిలువక మళ్ళీ ఇట్లా అన్నాడు: 
>) ప ఇ ఇరా అన్నా 


క, “విను మంచివారిచే నై । నను నితరుల చేతనేని నా 6०68८655 యీ 
యను వొప్పదొ మేలో యను । ననుమానము వాపుదమె మహాధర్మనిధీ! 239 


ప్రతిపదార్థం: మహాధర్మనిధీ!= గొప్ప ధర్మానికి తావలమైనవాడా!; విను= ఆలకించు; నా ఎణీ(గన= నేను తెలిసికొన్న; ఈ+ 
అనువు= ఈ ధర్మపద్దతి; ఒప్పదొ?= తగదో?; మేలో= తగినదో; అను అనుమానము= అనే సందేహం; మంచివారిచేన్‌+ఐనను= 
సజ్జనులచేతగానీ; ఇతరులచేతన్‌+ఏనిన్‌= పరులచేతగాని; పాపుదమె= తీర్చుకొందమా! 


తాత్సర్యం: 'ధర్మాత్మా! వినుము. నాకు తెలిసిన ఈ ధర్మ(ప్రకారం సరిఅయినదో కాదో అనే సందేహాన్ని సజ్జనుల 
ద్వారానైనా, లేక తదితరులచేత గానీ తీర్చుకొందామా! 


వ. అప్పని మనచేత నయ్యెడి; నీవు దండ్రివోలెం బెనిచిన మరగి నీతో నరుగుదెంచి నీశిరంబు చక్కటిచదలం 
జేరువం బొలయు నిప్పులు గులం బిలిచి కరంబుల ధరియించి యుపలాలింపుమా!'’ యనుటయు జాజలి 
వానిం బిలిచిన నవి దివిన నిలిచి యతనితో నిట్లనియె. 240 


ప్రతిపదార్థం: ఆ+పని= ఆ కార్యం; మనచేతన్‌= మనవలన; అయ్యెడిన్‌= కాగలదు; నీవు తం|డ్రి+పోలెన్‌= నీవు జనకుడివలె; 
పెనిచిన= పెంచిన; మరగి= అలవాటుపడి; నీతోన్‌+అరుగుదెంచి= నీతోకూడా వచ్చి; నీ శిరంబు చక్కటి చదలన్‌= నీ తలకు 
సూటిగా ఆకాశమునందు; చేరువన్‌= సమీపంబున; పొలయు= తిరుగుతున్న; ఈ+పులుగులన్‌= ఈ పిచ్చికలను; పిలిచి= 
ఆహ్వానించి; కరంబులన్‌= చేతులలో; ధరియించి= ఉంచుకొని; ఉపలాలింపుమా!= బుజ్జగించుమా!; అనుటయున్‌= అనగా; 
జాజలి= జాజలిముని; వానిన్‌= ఆ పక్షులను; పిలిచినన్‌= ఆహ్వానించగా; అవి= ఆ పక్షులు; దివిన్‌+అం= ఆకాశంలోనే; నిలిచి= 
నిలబడి; అతనితోన్‌= ఆ జాజలితో; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాయి. 


తాత్సర్యం: అట్లా సంశయం తొలగించుకొనే పని మనమే చేసికొనవచ్చును. నీవీ పిచ్చుకలను తం(డ్రివలె పెంచావు. 
నీతో అవి మచ్చిక పడి ఉన్నాయి. నీ తలమీద నేరుగా ఆకాశంలో సమీపం లోనే ఎగురుతూ ఉన్నాయి. వాటిని 
పిలిచి నీ చేతిపై ఉంచుకొని బుజ్జగించుము' అని చెప్పాడు. తులాధారు డట్లా అనగానే జాజలి ఆ పక్షులను 
పిలిచాడు. అవి అతడి చేతిమీదికి రాకుండానే ఆకాశంలోనే నిలబడి జాజలిని చూచి ఇట్టా అన్నాయి. 


చ. _“మునివర! ధర్మదేవత మమున్‌ బనుపన్‌ నిను నారయంగ వ 
చ్చిన భటసంఘ మేము; విను చెప్పెద మీసు గలంక పోరితం 
బను నివి మత్సరంబు గల యట్టిమనంబున( బుట్టు; హింస వీ 
నన జనియించు; సంయమిజనంబు విమత్సరమైన మేలగున్‌. 241 


ప్రతిపదార్హం: మునివర!= మునిశ్రేష్టా!; ఏము= మేము; ధర్మదేవత= ధర్మానికి అధిష్టానమైన దేవత; మమున్‌= మమ్ములను; 
పనుపన్‌= పంపగా; నినున్‌+ఆరయంగన్‌= నిన్ను పరీక్షించటానికి; వచ్చిన= ఏతెంచిన; భటసంఘము= సేవకవర్గం; చెప్పెదము= 
వచింతుము; విను= వినుము; మత్సరంబు+కలయట్టి= మాత్సర్యం గలిగినట్టి; మనంబునన్‌= చిత్తంలో; ఈసు= ఈర్భ్య; కలంక= 
మనఃక్షోభం; పోరితంబు+అనునివి= కలహం అనే ఇవి; పుట్టున్‌= కలుగుతాయి; వీనన= వీటినుండే; హింస= హింసించటం; 
జనియించున్‌= కలుగుతుంది; సంయమిజనంబు= మునిజనం; విమత్సరము+ఐనన్‌= మాత్సర్యం లేనిదైతే; మేలు+అగున్‌= 
శుభం కలుగుతుంది. 


శాంతిపర్వము ~ अ 757 


తాత్సర్యం: 'మునివర్యా! నిన్ను పరీక్షించటానికి ధర్మదేవత పంపిస్తే మేము వచ్చాము. మేము = ధర్మదేవతకు 
చెందిన సేవకులం. ఇప్పుడు నీకు కలిగిన సంశయం తొలగేటట్లు విషయం చెపుతాము, వినుము. ఎవడి 
హృదయంలో మాత్సర్యదోషం ఉంటుందో, వాడిలో ఈర్భ్య, కలంక, కలహం అనే దుర్గుణాలు కలుగుతాయి. 
వీటివలననే హింస కూడా కలుగుతుంది. అందువలన మునివృత్తిలో ఉన్నవారు పూర్తిగా మాత్సర్యదోషాన్ని 
హృదయంనుండి తొలగించుకొంటేనే మేలు కలుగుతుంది. 
తే. స్పర్థ సద్ధర్మమునకు నాశని సుధర్మ । నాశమునం జేసి నరు(డు వినష్టభావ 

2०००८०८ గావున సంస్పర్ట యుడుగవలయు । నిర్మల శ్రద్ద రకొని నిపుణు( డనఘ! 242 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; స్నర్హ= పోటీ; సద్దర్మమునకున్‌= మంచి ధర్మానికి; నాశని= వినాశకారి; సుధర్మనాశమునన్‌+-చేసి= 
మంచి ధర్మం వినాశం పొందటంవలన; నరు(డు= మానవుడు; వినష్టభావము= విశేషంగా నశించే భావాన్ని; ఒందున్‌= పొందుతాడు; 
కావునన్‌= అందువలన; నిపుణు(డు= నేర్పు కలవాడు; నిర్మల [శ్రద్దన్‌= విమలమైన (శ్రద్దతో; కైకొని= స్వీకరించి; సంస్పర్టన్‌= పోటీని; 
ఉడుగన్‌ వలయున్‌= వర్ణించాలి. 
తాత్సర్యం: పాపరహితా! స్పర్ద అనే దుర్గుణం మంచిధర్మాన్ని నశింపజేస్తుంది. మంచిధర్మం నశిస్తే మనుజుడు 
పూరిగా వినాశానికి గురి అవుతాడు. అందువలన తెలివెన నేర్సరి నిర్మలమైన (శ్రద్దగలవాడై స్పర్ద అనే దుర్గుణాన్ని 

— ५ ५ € ५ 2 Pat 

వదలాలి. 
క. శ్రద్ధ బుషితనయ! సాత్స్వికి । బోద్ధ వ్యావాప్తి శుభము బొనరించు మన 

శ్యుద్దిస్వరూప దాని బ్ర । బుద్దుడు వాటించు(జూవె పురుషాత్మిక(గన్‌. 243 
ప్రతిపదార్థం: బుషితనయ!= మునికుమారా!; సాత్తికి= సత్వగుణం వలన కలిగిన; (శ్రద్ద= ఆసక్తి; _బోద్దవ్య+-అవాప్తిన్‌= 
తెలిసికొనదగిన దానిని పొందటంచేత; శుభమున్‌= మంగళమును; పొనరించు= కలిగించునట్టి; మనళ్ళుద్ది స్వరూప= 
చిత్తనైర్మల్యస్వరూపమైనది; దానిన్‌= ఆ (శ్రద్దను; ప్రబుద్దు(డు= తెలివైనవాడు (ఆత్మజ్ఞుడు); పురుషాత్మిక(గన్‌= పురుషస్వ రూపిణిగా; 
పాటించున్‌+చూవె!= అనుసరించునుగదా! 
తాత్సర్యం: మునికుమారా! సత్త గుణంవలన జనించిన ट మనం తెలిసికొనదగిన దానిని తెలియజేస్తుంది. 
తద్ద్వారా శుభం కలగజేస్తుంది. చిత్తశుద్దే (శ్రద్దకు స్వరూపం. అందువలన తత్తజ్ఞుడు (శ్రద్దను పురుష స్వరూపిణిగా 
భావించి అనుసరిస్తాడు. 


విశేషం: 'శ్రద్దావాన్‌ లభతే జ్ఞానమ్‌' అని గీత - (శద్దావంతుడు జ్ఞానం పొందుతాడని చెప్పింది. శాస్త్రమునందు గురువాక్యమునందు 
38 సత్యమనే బుద్దితో నిశ్చయానికి రావటమే శ్రద్ద. దానివలన ఆత్మతత్త్యం లభిస్తుందని శంకరులు వివేకచూడామణిలో 
వివరించారు. 
“శా స్త్రస్య గురువాక్యస్య సత్యబుద్దా7నధారణా। 

సా శ్రద్దా కథితా సద్భిర్యయా వ స్తూపలభ్యతే॥ ” (వివేకచూడామణి). 
క, అమరులు విమలశ్రద్దా । సమేతములు గాని తాపసత్వము( గ్రతుమ 

త్వము గైకొన రా సువిశే । షముగలిగిన మెత్తు రది ప్రశస్తం బనఘా! 244 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; అమరులు= దేవతలు; విమల[శ్రద్దాసమేతములు కాని= నిర్మలమైన (శ్రద్దతో కూడని; 
తాపసత్వమున్‌= మునిత్వమును; క్రతుమత్త్యమున్‌= యాజకత్వమును; కైకొనరు= అంగీకరించరు; ఆ సువిశేషము= ఆ విశిష్టమైన 
(శ్రద్ద; కలిగినన్‌= ఉంటే; మెత్తురు= అభినందిస్తారు; అది= ఆ (శ్రద్ద; ప్రశస్తంబు= ఉత్తమం. 


758 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: పాపరహితుడవైన ఓ జాజలీ! దేవతలు నిర్మలమైన (శ్రద్ద లేని తపసితనమునూ, యాజకత్యాన్నీ 
అంగీకరించరు. (శ్రద్దతో కూడి ఉంటే వాటిని వారు మెచ్చుకొని అంగీకరిస్తారు. కాబట్టి శ్రద్ద అనేది చాలా ప్రశస్తమైన 
గుణం. 
క. విను మునివర! వాగ్యత్తియు । మనః ప్రవర్తనము( గాచు మహితశ్రద్ధా 

ధనసంపద; శ్రద్ధ యనం । జనునది జీవాత్మ సుప్రసన్నత సుమ్మీ! 245 
ప్రతిపదార్హం: మునివర!= మునిశ్రేష్టా!; విను= వినుము; మహిత (్రద్ధాధనసంపద= పూజ్యమైన 'శ్రద్ద' అనే అర్థసంపత్తి; 
వాక్‌+వృత్తియున్‌= వాక్కుల యొక్క వ్యాపారమునూ; మనః(ప్రవర్తనమున్‌= చిత్రముయొక్క నడవడికనూ; కాచున్‌= కాపాడుతుంది; 
శ్రద్ద= శ్రద్ద; అనన్‌+చనునది= అనబడేది; జీవాత్మ సుప్రసన్నత సుమ్మీ!= (ప్రత్యగాత్మ యొక్క |(ప్రసన్నత్వమే సుమా! 
తాత్సర్యం: మునివర్యా! వినుము. మానితమైన 'శ్రద్ద' అనే ధనసంపద మన మాటలను, మనస్సును చెడుదారిలో 
పోనీకుండా కాపాడుతుంది. “శ్రద్ద అనేది బీవాత్మయొక్క మంచి ప్రసన్నతాగుణమే సుమా! 

తులాధారు(డు జాజలికిం చెప్పిన బ్రహ్మగీతలు (సం. 12-256-7) 

వ. అని మటియు నిట్లను 'బ్రహ్మగీత లను వాక్యంబు లాకర్ణింపుము. 246 
ప్రతిపదార్థం: అని= ఇట్లు చెప్పి, మణియు= ఇంకను; ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; (బ్రహ్మగీతలు+అను= (బ్రహ్మగీతలు 
అనబడే వాక్యంబులు= మాటలు; ఆకర్లింపుము= వినుము. 
తాత్సర్యం: ఆ పక్షులు ఆ విధంగా చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాయి. బ్రహ్మగీతలు అనే మాటలు వినుము.’ 
క యాగంబునందు శ్రద్దా । యోగముగల యశుచి శ్రద్ద యొనరని శుచి పు 

ణ్యాగమసంపద( దుల్యులు । గా గణుతించిరి నిరూపకత నమరవరుల్‌. 247 
ప్రతిపదార్థం: అమరవరుల్‌= దేవతా శ్రేష్టులు; యాగంబునందున్‌= యజనకర్మ చేసేటప్పుడు; శ్రద్దాయోగముకల= శ్రద్దాసమేతుడైన; 
అశుచి= శుచిలేనివాడు; శ్రద్దఒనరని= శ్రద్దలేని; శుచి= శుచిగలవాడు; పుణ్య+ఆగమసంపదన్‌= పుణ్యంయొక్క రాక అనే సంపద 
విషయంలో; నిరూపకతన్‌= నిరూపించటంలో; తుల్యులుగాన్‌= సమానులుగా; గణుతించిరి= లెక్కించారు. 
తాత్సర్యం: దేవతలు శుచిలేకున్నా యాగం చేసేటప్పుడు (శ్రద్ద గలవాడినీ, శుచి ఉండినా (శ్రద్దలేని వాడినీ పరిశీలించి 
నిరూపిస్తూ వీరిరువురికీ పుణ్యం సంపాదించటంలో సమానత్వమే ఉంటుందని నిర్ణయించారు. (శౌచంలేని దోషాన్ని 
శ్రద్ద తొలగిస్తుందని భావం). 
క. విను! మజు(డు శ్రద్ద యతిపా । వని, యది గలవా(డు గౌరవశ్రేష్ణుం; డా 

తని యన్నము భోజ్యతరం । బని నిర్దేశించె నెల్ల యమరులు విన(గన్‌. 248 
(ప్రతిపదార్హం: వినుము= ఆలకించుము; అజు(డు= (బ్రహ్మ; గ్రద్ద అతిపావని= (శ్రద్ద చాలా పవిత్రమైనది; అది కలవా(డు= 

र > > रः 
శ్రద్దావంతుడు; గౌరవశ్రేష్టుడు= గౌరవంచేత ఉత్కృష్టుడు; ఆతని అన్నము= అతడు పెట్టే భోజనం; భోజ్యతరంబు+అని= 
తినదగిన వాటిలో మేలైనదని; ఎల్లఅమరులు= దేవతలందరూ; విన(గన్‌= వింటూ ఉండగా; నిర్దేశించెన్‌= చెప్పాడు. 
తాత్సర్యం: వినుము. పూర్వం (బ్రహ్మదేవుడు దేవతలందరూ వింటూ ఉండగా “శ్రద్ద చాలా పవిత్రమైనది. (శ్రద్దగల 
మనుజుడు గౌరవంవలన ఉత్కృష్టు డవుతున్నాడు. అతడి అన్నం భుజించటానికి యుక్షతరమైనది' అని చెప్పాడు. 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 759 


ఉ. వారక వడ్డి కిచ్చి కుడువన్‌ వెరవారిన దానశీలు నె 

వ్వారికి( జేయు జూపక ధ్రువంబుగ లోభగుణంబ పట్టి ని 

స్పారత నుండు వేదవిదు సామ్యము द రమర్వులందు న 

వ్వారిజసూతి దాని యగువా( డధికుం డనియెన్‌ హవిర్విధిన్‌. 249 
ప్రతిపదార్థం: అమర్హ్వులు= సురలు; వారక= ఉడుగక; వడ్డికిన్‌= వృద్దికి; ఇచ్చి= ఒసంగి; కుడువన్‌= అనుభవించటానికి; వెరవారిన= 
యుక్తిపరుడైన; దానశీలున్‌= దానంచేసే స్వభావంగలవాడిని; ఏ+వారికిన్‌= ఎవరికిన్ని; చేయున్‌+చూపక= హస్తం కూడా 
చూపకుండా; (ధ్రువంబుగన్‌= స్థిరంగా; లోభగుణంబు= పిసినితనం అనే గుణాన్నే; పట్టి= అవలంబించి; _ నిస్సారతన్‌= 
సారహీనతతో; ఉండు= మెలగునట్టి; వేదవిదు= వేదజ్ఞుడితో; సామ్యమున్‌+చేర్చిరి= పోలిక చెప్పారు; అందున్‌= వారిలో; 
ఆ+వారిజసూతి= ఆ (బ్రహ్మ; హవిర్విధిన్‌= యాగకర్మలో; దాని అగువా(డు= దానం చేసేవాడు; అధికుండు= గొప్పవాడు; 
అనియెన్‌= అని చెప్పాడు. 
తాత్సర్యం: వడ్డీవ్యాపారం చేసి తాను అనుభవిస్తూ తగిన సమయంలో దానంకూడా చేసేవాడినీ, ఎవరికీ ఏమీ 
ఇవ్వకుండా లోభి అయిన వేదాభ్యాసపరుడినీ - సమానమని దేవతలు చేర్చి పలికారు. వారిద్దరిలోనూ యజ్ఞకర్మలో 
దానం చేసేవాడు (कैकः (బ్రహ్మదేవుడు చెప్పాడు. 
७. దానగుణము శ్రద్ద లేనివానికి లేదు । గాన యివ్విధమున( గమలభవు(డు 

నిశ్చయించె; నీవు నిర్మలశ్రద్ధాభి । పూతమతివి గమ్ము పుణ్యచరిత! 250 
ప్రతిపదార్థం: పుణ్యచరిత!= పవిత్రమైన నడవడి కలవాడా!; (శ్రద్దలేని వానికిన్‌= శ్రద్దావిరహితుడికి; దానగుణము= దానంచేయాలనే 
స్వభావం; లేదు= ఉన్నదికాదు; కాన= కాబట్టి; కమలభవు(డు= (బ్రహ్మ; ఈ+విధమునన్‌= ఈరీతిగా; నిశ్ళ్చయించెన్‌= 
నిర్ణయించాడు; నీవు నిర్మలశ్రద్ధా+అభిపూతమతిఏ= నీవు వమలమైన శ్రద్దచేత పవిత్రమైన బుద్దికలవాడవుగా; కమ్ము= అగుము. 
తాత్సర్యం: పావనమైన చరిత్రం కల ఓ జాజలీ! 'శ్రద్ద' అనే గుణం లేనివాడికి దానం చేయాలనే స్వభావం ఉండదు. 
అందువలననే (బ్రహ్మదేవుడు 'దానం చేసేవాడే नम" అని నిర్ణయించి చెప్పాడు. నీవు శ్రద్దయొక్క గొప్పతనాన్ని 
గుర్తించి నీబుద్దిని నిర్మలమైన (శ్రద్దతో పవిత్రంగా చేసికొమ్ము. 

= ౧ ~~ €> 

ఆ. వినుము శ్రద్ద గలుగు మనుజుండు పాపంబు(। 69९८८ ద్రోవనేర్చు(; దోలు డిగ్గ 

నూడ్వ వెరవు గలుగు నురగంబు చాడ్సున( । గాన మేలు శ్రద్దధాను( డగుట.' 251 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; శ్రద్దకలుగు= శ్రద్దకలిగినటువంటి; మనుజుండు= మానవుడు; తోలు= కుబుసం; 
డిగ్గన్‌+ ఊడ్వన్‌= తొలగించుకొనటానికి; వెరవుకలుగు= ఉపాయం గలిగినట్టి; ఉరగంబు చాడ్సునన్‌= పామువలె; పాపంబున్‌= 
పాపాన్ని; తొల(గన్‌+(త్రోవ నేర్చున్‌= తొలగేటట్టు త్రోసి వేయటానికి శక్తికలవాడవుతాడు; కాన= కాబట్టి; శ్రద్దధాను(డు+అగుట= 
శ్రద్దగలవాడు కావటం; మేలు= శుభకరం. 

తాత్సర్యం: ఇంకను ఏనుము. అనాయాసంగా కుబుసాన్ని తొలగించుకొనే పామువలె (శ్రద్దావంతుడైన మానవుడు 
పాపమును తొలగించుకొంటాడు. అందువలన మానవుడు (శద్దావంతుడు కావటం శుభ(ప్రదం. 

వ, అని వెండియు. 252 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; వెండియున్‌= మరల. 


760 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: ఇట్లా చెప్పి మళ్ళీ (ఆ పక్షులు ఈ రీతిగా అన్నాయి.) 
ఆ. “మతృరాది చిత్తమాలిన్యములు శ్రద్ద । గల మనంబునందు నిలువనేరి 

2985८ దేటి యిట్టులనియె జాజలి తులా । ధారుతోడ 88८ గౌరవేంద్ర! 253 
ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!:= ధర్మరాజా! (శ్రద్దగల= (శ్రద్దకలిగినట్టి; మనంబునందున్‌= చిత్తంలో; మత్సర+ఆది చిత్త 
మాలిన్యములు= మాత్సర్యం మొదలైన మనోదోషాలు; నిలువన్‌ నేరవు= నిలబడజాలవు; అనినన్‌= అని చెప్పగా; తేజీ= తేరుకొని; 
జాజలి= జాజలిముని; నిభృతిన్‌= నిబ్బరంగా; తులాధారుతోడన్‌= తులాధారుడనే వ్యాపారితో; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 
తాత్సర్యం: 'ధర్మరాజా! (శ్రద్దగలవాడి మనస్సులో మత్సరం మొదలైన దోషెలు నిలబడలేవు, అని ఆ పిచ్చుకలు 
జాజలితో చెప్పాయి. అది విని జాజలి తేరుకొన్నాడు. తరువాత తులాధారుడిని చూచి సవినయంగా ఇట్లా అన్నాడు: 
క మునులవలనం దత్తం బే । వినకుండుటం జేసి యిట్టివిధము గలిగె నా 

కనఘా! నీ వాక్యంబుల । మనంబు దెలివొందె శాంతి మరగెద నింకన్‌.” 254 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; మునులవలనన్‌= తాపసులనుండి; ఏన్‌= నేను; తత్త్యంబు= తత్త్యార్థమును; 
వినకుండుటన్‌+చేసి= ఆలకించకపోవటంవలన; నాకున్‌= జాజలినైన నాకు; ఇట్టివిధము= ఈ రీతి; కలిగన్‌= సంభవించింది; 
% వాక్యంబులన్‌= నీవు చెప్పిన మాటలచేత; మనంబు= చిత్తం; తెలివి+ఒందెన్‌= తెలివిపొందింది; ఇంకన్‌= ఇటుపైన; శాంతిన్‌= 
శమమును; మరగెదన్‌= అభ్యసిస్తాను. 
తాత్సర్యం: పాపరహితుడవైన ఓ తులాధారా! పూర్వం నేను మునులవద్ద తత్త్వం వినలేదు. అందువలన నా 
కిట్టి “'ఆత్మశ్ఞాఘాపరత్వం' అనే అవినయదోషం సంభవించింది. నీ ఉపదేశవచనాల వలన నా మనస్సు కిప్పుడు 
తెలివిగలిగింది. ఇక మీద నేను శాంతిమార్గంలో నడుస్తాను”. 
వ. అనిన నబినందించి తులాధారుండు. 255 
ప్రతిపదార్థం: అనినన్‌= జాజలి అట్లా అనగా; తులాధారుండు= తులాధారుడనే వైశ్యుడు; అభినందించి= మెచ్చి. 


తాత్సర్యం: జాజలి అట్లా అనేసరికి తులాధారుడు (పశ్చాత్తాపంతో కూడిన అతడి మాటలు విని) అతడిని 
అభినందించి - (తరువాతి పద్యంతో అన్వయం). 
క. తన తన తెరువునం గర్మం । బనుష్టితం బైన మేల యనఘ! నివృత్తిం 

గని శ్రద్ద గూర్చ(గా నే । ర్వెనయంగా వలయు దాని యెడయం దత(డున్‌. 256 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; తన తన తెరువునన్‌= తనకు తనకు చెందిన మార్గంలో; కర్మంబు= పని; 
అనుష్టితంబు+ఐనన్‌= చేయబడితే; మేలు+అ= శుభమే; దాని ఎడ అందున్‌= ఆ కర్మ వ్యవహారంలో; అత(డున్‌= ఆ 
కర్మానుష్టానపరుడు; నివృత్తిన్‌+కని= నివర్తనమును పొంది; (శ్రద్దన్‌+కూర్చ(గాన్‌= (శ్రద్దను సంఘటించటానికి; ठम = చాతుర్యం; 
ఎనయంగావలయున్‌= పొందాలి. 
తాత్సర్యం: పాపరహితుడా! మానవుడు తనకు విధ్యుక్తమైన ప కర్మకలదో, ఆ కర్మను చక్కగా అనుష్టించటం 
మేలు. మరియు అతడు ఆ కర్మపట్ల నివృత్తిని పొంది (శ్రద్దతో కర్మసన్న్యాస పద్దతిని పాటించటానికి తగిన నేర్పుకూడా 

౧ = > <> 

కలిగి ఉండాలి. 


శాంతిపర్వము ~ अ 761 


ఆ. అట్లకాక యని ప్రియంబుమై వీడ్కొని । జాజలియును జనియె రాజవర్య! 

యిహపరముల నెసకమెస(గ సౌఖ్యము తులా । ధారు(డును సమున్నతత్వ 22902. 257 
ప్రతిపదార్థం: రాజవర్య!= రాజ[శ్రేష్టా!; జాజలియును= జాజలిమునింద్రుడును; అట్టకాక!= అట్లేఅగునుగాక!; అని పియంబుమైన్‌= 
అని ప్రీతితో; వీడ్కొని= పోయివస్తానని చెప్పి వదలి; చనియెన్‌= వెళ్ళాడు; తులాధారు(డును= తులాధారుడుకూడా; 
ఇహపరములన్‌= ఈ లోకంలోను, పరలోకంలోను; సౌఖ్యము= సుఖం; ఎసకమెస(గన్‌= అతిశయించగా; సమున్నతత్వము= 
గొప్పతనమును; ఒందెన్‌= పొందాడు. 
తాత్సర్యం: నృప్రేష్ణుడవగు ఓ ధర్మరాజా! తులాధారు छल చెప్పేసరికి జాజలి “అట్లే అగుగాక!” అని చెప్పి 
ప్రీతితో వీడ్కోలు వడసి వెళ్ళిపోయాడు. తులాధారుడు సైతం ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సుఖం 
పెంపొందగా మహోన్నతస్థితిని పొందాడు. 
క ఆ వణిజు(డు ధర్షస్థితి । దేవతలును మెచ్చునట్లు దెలియ(గ బలికెన్‌ 

నీ వీ వాక్యము లన్నిట । భావం బలవటిచి కసటు వాపుము వత్సా!’ 258 
ప్రతిపదార్థం: వత్సా!= పుత్రా!; ఆ వణిజు(డు= ఆ వర్తకుడు; దేవతలును= అమరులుకూడా; మెచ్చునట్టు= అభినందించేటట్టు; 
ధర్మస్థితి= ధర్మంయొక్క పద్దతిని; తెలియ(గన్‌+పలికెన్‌= తెలిసేటట్టు చెప్పాడు; ఈ వాక్యములు+అన్నిటన్‌= తులాధారుడు 
వచించిన మాటలన్నిటిలోను; భావంబు= అభిప్రాయం; ७०७5९8९ = అలవడజేసి; నీవు కసటు= నీవు మాలిన్యమును; పాపుము= 
తొలగించు కొనుము. 


తాత్సర్యం: కుమారా! తులాధారుడు దేవతలు సైతం మెచ్చుకొనే విధంగా, ధర్మపద్దతిని గూర్చి స్పష్టంగా 
వివరించాడు. నీవు అతడు జెప్పిన మాటలన్నిటిలోనూ నీ భావాన్ని సమన్వయింపజేసి श హృదయంలోని మాలిన్యాన్ని 
తొలగించుకొమ్ము'. 
వ. అని చెప్పినం బ్రమదంబు నొంది. 259 
ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= అని వచించగా; ప్రమదంబు= సంతోషం; ఒంది= పొంది. 
తాత్సర్యం: అని భీష్ముడు చెప్పేసరికి సంతోషం పొంది (తరువాతి పద్యంతో అన్వయం). 
క సురసరిదాత్మజుతో( గురు । నరపాలోత్తము(డు వినయనమ్రుం డగుచున్‌ 

'జిరమో కార్యసమీక్షయ । చిరమో వలయునది కరుణ జెప్పు' మనవుడున్‌. 260 


క్ష 
ప్రతిపదార్దం: కురునరపాల+ఉత్తము(డు= ధర్మరాజు; వినయన(ముండు+అగుచున్‌= వినయంతో వంగి నమస్కరించేవాడై; 
సురసరిదాత్మజుతోన్‌= గంగానదీ పుత్రుడైన భీష్ముడితో; కార్యసమీక్ష= కార్యముయొక్క పరిశీలన; వలయునది= ఆవశ్యకమైనది; 
చిరమో= బహుకాలమో; అచిరమో= అల్పకాలమో; కరుణన్‌= కృపతో; చెప్పుము= వివరించుము; అనవుడున్‌= అనగా. 
తాత్సర్యం: కౌరవాధిపతి అగు ధర్మజుడు వినయంతో ప్రణమిల్లి భీష్ముడితో కార్యాలను సమీక్షించటంలో 
అవసరమైనది బహుదీర్భ సమయమా? లేక అత్యల్పసమయమా?' (చాలకాలం ఆలోచించి కార్యం నెరవేర్చవలెనా? 
లేక త్వరపడి నిర్ణయం చేయవలెనా?) దయచేసి ఈ సంగతి వివరించు'మని అడిగాడు. అట్లా అడిగేసరికి - 
(తరువాతి వచనంతో అన్వయం). 


762 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అతం డతని కిట్లనియె: 261 
ప్రతిపదార్థం: అతండు= ఆ భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 
. he bh రాజు తో టా చె येष) . 

తాత్సర్యం: భీష్ము డప్పుడు ధర్మరాజుతో ఇట్లా డు! 
క, “త్వరితము సేయక కార్యము । చిరంతన విమర్శనముగ జేసి యొనర్చన్‌ 

ధరణీశ్వర! యోటువడండు । పురుషు(డు; సిద్దియును వాని( బొందు దృఢముగన్‌. 262 
ప్రతిపదార్థం: ధరణీ+ఈశ్వర!= రాజా!; పురుషుడు= మనుజుడు; కార్యము= పని; త్వరితము చేయక= వేగిరం చేయక; 
చిరంతన విమర్శనముగన్‌ చేసి= చాలకాలం పరామర్శతో కూడినదిగా; ఒనర్బన్‌= చేస్తే; ఓటు పడ(డు= ఓడిపోడు; వానిన్‌= 
ఆ రీతిగా చేసేవాడిని; సిద్దియును= ఫలప్రాప్తికూడా; దృఢముగన్‌= నిశ్చయంగా; పొందున్‌= చేరుతుంది. 
తాత్సర్యం: 'రాజా! పనిచేసేటప్పుడు త్వరపడరాదు. తొందరపడకుండా చక్కగా చాలాకాలం ఆలోచించి చేస్తే 
ఓటమి కలుగదు. అంతేకాక అట్టా చేసేవాడికి తప్పకుండా ఆ కార్యంలో విజయం కూడా సిద్దిస్తుంది. 
క తాలిమి లేని జనంబులు । మేలెటు(గక యట్టివాని మీదను జాడ్యం 

బాలస్యం బిది యని దో । షాలోచన మాచరింతు; రది మతి యగునే? 263 
ప్రతిపదార్థం: తాలిమి లేని= ఓర్పు లేని; జనంబులు= (ప్రజలు; మేలు+ఎణు(గక= (శ్రేష్టమైనది తెలియక; అట్టివానిమీ(దను= 
ఆ విధంగా ఆలోచించి నిదానంగా పనులు చేసేవాడిపై; ఇది జాడ్యంబు= ఇది జడత్వం; ఆలస్యంబు+అని= అలసత్వం 
అని; దోష+ఆలోచనము= దొసగులను గూర్చిన చింతన; ఆచరింతురు= చేస్తారు; అది= అట్టా చేయటం; మతి అగునే?= 
తెలివి జౌతుందా? 
తాత్సర్యం: 9 మా(త్రం సహనంలేనివారు మంచి ఏదో తెలియజాలరు. వారు చక్కగా ఆలోచించి కార్యాలు 
నిర్వర్తించేవాడిని చూచి “వీడు జడుడు, అలసుడు” అని నిందిస్తారు. అది బుద్దిమంతుల లక్షణం కాదు”. 
వ. అని చెప్పి వెండియు నిట్లను 'నీవడిగిన యర్భంబు మేధాతిథి యను మునిసుతుండు చిరకారి యనువాని 

వృత్తాంతంబు వినినం దెలియు; దానిం జెప్పెద. 264 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; వెండియున్‌= మరల; ఇట్లనున్‌= ఈ విధంగా అన్నాడు; నీవు+అడిగిన= నీవు ప్రశ్నించిన; 
అర్థంబు= విషయం; మేధాతిథిఅను మునిసుతుండు= మేధాతిథి అనబడే మునియొక్క పుత్రుడు; చిరకారి అనువాని= చిరకారి 
అనబడే వాడియొక్క; వృత్తాంతంబున్‌= చరిత్రను; వినినన్‌= ఆలకిస్తే; తెలియున్‌= తేటపడుతుంది; దానిన్‌= ఆ చరిత్రను; 
చెప్పెదన్‌= వివరిస్తాను. 
తాత్సర్యం: భీష్ము డారీతిగా చెప్పి మళ్ళీ ఇట్టా అన్నాడు: ఇప్పుడు నీ వడిగిన విషయం మేధాతిథి అనే తాపసుడి 
కుమారుడు 'చిరకారి” అనే వాడి చరిత్ర వింటే స్పష్టమవుతుంది. ఆ కథ వివరిస్తాను వినుము. 

చిరకారియను మునికునూరుని చరిత్ర (సం. 12-258-2) 


క అతడు చిరకాల సువిచా । రితంబుగా(౯ జేసి యాచరించుం గురుభూ 
పతివర్య! యెద్దియును నది । గతముగ జిరకారి నామకంబున( బర(గున్‌. 265 


శాంతిపర్వము - अ 763 


ప్రతిపదార్థం: కురుభూపతివర్య!= కౌరవరాజశ్రేష్టా!; అత(డు= ఆ మేధాతిథి కుమారుడు; ఎద్దియును= ఏ పని ఐనను; చిరకాల 
సువిచారితంబుగాన్‌+చేసి= చాలాకాలం చక్కగా ఆలోచనతో కూడినదిగా కావించి; ఆచరించున్‌= అనుష్టించును; అది కతముగన్‌= 
అదికారణంగా; చిరకారినామకంబునన్‌= చిరకారి అనే పేరుతో; పర(గున్‌= (ప్రవర్తిల్లుతాడు. 


తాత్సర్యం: ధర్మరాజా! ఆ మేధాతిథిపుత్రుడు ఏ పనినీ తొందరపడి చేయడు. చక్కగా ఆలోచించి చాలాకాలం 
తర్వాత ఆ పని నెరవేరుస్తాడు. అందువలననే ప్రజ లతడిని 'చిరకారి” అని వ్యవహరించారు. 


సీ, విను మొక్కకారణంబున ముని పత్సిపై(। గోపించి చంప నక్క్మొడుకు( బనిచి 
యెటయేని వెడలి పోవుటయును, బనులెల్లC । జిరవిచారముతోడ( జేయు గాన 
యచ్చిరకారి యిట్లని విచారించె “జ । నకు పంపుసే(త మానంగరాదు, 
తల్లి జంపుటయును తగదు; తండ్రి తలంపు । దప్పింతుC గాకని ९६९८२०८ 


తే.  గల్మషంబండ్రు దాని సత్మర్మవిదులు; । మాతృరక్ష గర్తవ్య మెమ్మాడ్కినైన; 
బుత్ర భావ మస్వాతంత్యమునకు నెలవు; । పాప మడం(గింప నెవ్వల నోపు నొక్కొ! 266 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; ముని= మేధాతిథిఅనే మౌని; ఒక్కకారణంబునన్‌= ఏదో ఒక కారణం చేత; పత్ని పైన్‌= 
భార్యమీద; కోపించి= కోపపడి; చంపన్‌= (ఆమెను) చంపటానికై; ఆ+కొడుకున్‌= ఆ కుమారుడిని; పనిచి= నియోగించి; ఎటఏనిన్‌= 
ఎచ్చటికో; వెడలిపోవుటయున్‌= బయలుదేరి పోగా; ఆ+చిరకారి= ఆ చిరకారి అనేవాడు; పనులు+ఎల్లన్‌= కార్యాలన్నీ; 
చిరవిచారముతోడన్‌= దీర్ణకాలపుటాలోచనతోగూడ; చేయున్‌+కాన= చేస్తాడు కాబట్టి; ఇట్టు+అని= ఈ రీతిగా; విచారించెన్‌= 
చింతించాడు; జనకుపంపుసేత= తండ్రి ఆదేశాన్ని నిర్వర్తించటం; మానంగన్‌ రాదు= నిలుపతగదు; తల్లిన్‌= అమ్మను; 
చంపుటయును= హతమార్చుటకూడా; తగదు= ఉచితంకాదు; తం(డ్రి తలంపు= జనకుడి సంకల్పాన్ని; తప్పింతున్‌+కాక+అని= 
తొలగింతునుగాక అని; తల(తునేనిన్‌= భావించెదనేని; దానిన్‌= అట్లు చేయటాన్ని; సత్కర్మవిదులు= మంచికార్యాలను గురించి 
తెలిసిన పెద్దలు; కల్మషంబు+అం|డ్రు= పాప మంటారు; ఏ+మాడ్కిన్‌+ఐనన్‌= ఏ రీతిగా నైనా; మాతృరక్ష= తల్లిని కాపాడటం; 
కర్తవ్యం= చేయదగినది; పుత్రభావము= పుత్రత్వం; అస్వాతంత్ర్యమునకున్‌= స్వతంత్రత లేమికి; నెలవు= ఆశ్రయం; పాపము= 
ఈ కల్మషమును; అడణగింపన్‌= నశింపజేయుటకు; ఏ+వలను= ఏ ఉపాయం; ఓపును+ఒక్కొ!= సమర్థమైన దొకో! 


తాత్సర్యం: ధర్మజా! వినుము. మేధాతిథి ఏదో ఒక కారణాన భార్యపై కోపించాడు. కొడుకును పిలిచి ఆమెను 
చంపుమని ఆదేశించి వెంటనే అత డెక్కడికో వెళ్ళిపోయాడు. మునికుమారుడైన చిరకారి తాను చేసే పనులన్నీ 
చాలాసేపు ఆలోచించి చేసే లక్షణం కలవాడు. అందువలన అత డిట్టా ఆలోచించాడు; 'మాతండడ్రి ఆజ్ఞను 
పాటించకుండా ఉండటానికి వీలుగాదు. అట్టని తల్లిని చంపటం కూడా యుక్తం కాదు. తండ్రియొక్క ఆలోచన 
తప్పించటానికి ప్రయత్నిద్దా మనుకొంటే సత్కర్మవేత్తలైన పెద్దలు అట్లా చేయటం పాపమంటారు. తల్లినెట్టాగైనా 
కాపాడాలి. ఏ విధంగా చూచినా తల్లిదండులమధ్య ఈ 'పుత్రత్వం' అనేది స్వేచ్చలేనిదిగా ఉన్నది. ఈ పాపాన్ని 
తొలగించజాలినది ఏదైనా ఉపాయమున్నదా? 
క. జననీ వధంబు సేసిన । ననుమానమె నరక మగుట యని యుడిగితి( బో, 

జనకావమాన మొనరిం । చిన వానికి నరకమున వసింప(గ వలదే. 267 


764 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: జననీవధంబున్‌= మాతృహత్యను; చేసినన్‌= చేస్తే; నరకము+అగుట= నరకలోకప్రాప్తి; అనుమానమె? అని= 
సందేహమా? అని; ఉడిగితిన్‌పో= వర్దించితినిపో; జనక+అవమానము= తండ్రియొక్క తిరస్కారమును; ఒనరించినవానికిన్‌= 
చేసినవాడికి; నరకమునన్‌= నరకలోకమునందు; వసింప(గ వలదే?= నివసించవలసిరాదా? 
తాత్సర్యం: తల్లిని చంపితే నరకం వస్తుందని భావించి మాత్సహత్యను వర్ణిస్తాననుకో, అప్పుడు పిత్రాజ్ఞ ధిక్కరించిన 
దోషం రాదా? ఆ దోషం వలన నరకఫప్రాప్తి తప్పుతుందా? 
తే. తల్లి कण्डं బీజంబు తండ్రి వెట్టు । వంశధరణార్థముగ; నిది వారి భంగి; 
యేను బొత్తులవా(డ; నయ్యిరువురకును । వీరలం దిప్పు డెవ్వరి విడుచువా(డ?' 268 
ప్రతిపదార్థం: వంశధరణ+అర్థముగన్‌= వంశాన్ని నిలపటానికి; తల్లి; ధా[త్రిక= నేల; తం(డ్రి= జనకుడు; బీజంబుపెట్టున్‌= విత్తనం 
నాటుతాడు; ఇది= ఈ రీతిగా చేయటం; వారి భంగి= జననీజనకుల పద్దతి; ఏను= నేను; ఆ+ఇరువురకును= ఆ ఇద్దరికీ; 
పొత్తులవా(డన్‌= ఉమ్మడిగా సంబంధించినవాడను; వీరలందున్‌= వీరిరువురిలో; ఇప్పుడు= ఈ సమయంలో; ఎవ్వరిన్‌= ఎవరిని; 
విడుచువా(డన్‌?= వదలగలను? 
తాత్సర్యం: వంశము నిల్పటానికి గాను తల్లి నేలకాగా, తండ్రి అందులో బీజావాపం చేస్తాడు. ఇది వారి పద్దతి. 
నేను తల్లి ८०८०९66 సంబంధించినవాడను. ఈ క్రిష్టపరిస్టితిలో ఈ ఇరువురిలో నే నిప్పు డెవరిని వదలిపెట్టగలను?' 
౧ 3 ౧ (c) €> 
విశేషం: ०१९४ అనే పాఠానికి భస్త్రిక అనే పాఠాంతరం ఉన్నది. 'ధా(త్రికో పాఠమే సమంజసం. 
వ. అని విచారించి తలంచుకొని. 269 
ప్రతిపదార్థం: అని విచారించి= అని చింతించి; తలంచుకొని= భావించుకొని. 
తాత్సర్యం: చిరకారి ఈ రీతిగా చింతించి తలచుకొన్నవాడై - (తరువాతి పద్యంతో అన్వయం). 
క “జనకు(డ యేనై జన్మిం । చినవా(డను; జనకు పంపు సేసిన బాయుం 
దనయుని పాపము లనియును । వినియుండుదు( దల(పు లింక వేయును నేలా? 270 


ప్రతిపదార్థం: జనకు(డు+అ = తం(డ్రియే; ఏనై= నేనై; జన్మించిన వా(డను= పుట్టినవాడను; తనయుని పాపములు= కుమారుడి 
పాపాలు; జనకుని పంపు= తండ్రి ఆజ్ఞను; చేసినన్‌= నెరవేరిస్తే, పాయున్‌= తొలగుతాయి; అనియును= అనికూడా; 
వినియుండుదున్‌= ఆలకించిఉన్నాను; ఇంకన్‌= ఇకపై; తలపు(లు= సంకల్పాలు; వేయునున్‌+ఏలా?= వేయి ఎందుకు? 
తాత్సర్యం: తం(డ్రియే నేనై పుట్టాను. జనకుడి ఆజ్ఞ నెరవేరిస్తే కుమారుడి పాపాలన్నీ నశిస్తాయని కూడా విని 
ఉన్నాను. ఇంక లేనిపోని వేయి ఊహలు ఎందుకు? 
విశేషం: “ఆత్మా వై పుత్రనామాసి” అనేశుతి ననుసరించి తం(డ్రియే కుమారుడై జన్మిస్తాడని (గ్రహించాలి. 
క జనకు(డు దపమును ధర్మం । బును విద్యయు( బరమధదైవమును గావున నా 

తనికి బ్రియంబగు పని సే । సిన దేవత లెల్ల( బ్రీతి( జెందుట గల్లున్‌. 271 
ప్రతిపదార్థం: జనకు(డు= తండ్రి; తపమును= తపస్సున్నూ; ధర్మంబును= శా(స్రోక్ర ధర్మమున్నూ; విద్యయున్‌= చదువున్నూ; 
పరమదైవమును= శ్రేష్టమైన దైవమున్నూ; కావునన్‌= కాబట్టి; ఆతనికిన్‌= తండ్రికి; ప్రియంబు+అగు= ప్రీతిపాత్రమైన; పని= 
కార్యం; చేసినన్‌= చేస్తే; దేవతలు+ఎల్లన్‌= దేవతలందరూ; (పీతిన్‌+చెందుట= సంతోషపడటం; కల్లున్‌= బౌతుంది. 


శాంతిపర్వము - अ 765 


తాత్సర్యం: తపస్సు, ధర్మం, విద్య, శ్రేష్టమైన దైవం - ఇవన్నీ తం|డ్రియే. అందువలన తండ్రికి ప్రీతి గలిగించే 
పని నెరవేరిస్తే దేవతలందరూ పీతి పొందుతారు”. 
వ. అని వితర్మించియు( దల్లి „6७००८ దలంచి. 272 
ప్రతిపదార్థం: అని వితర్కించియున్‌= అని విశేషంగా ఆలోచించికూడా; తల్లి తెజంగున్‌= మాత్ఫస్థితిని; తలంచి= చింతించి. 
తాత్సర్యం: ఈ విధంగా తండ్రిని గూర్చి విశేషంగా చిరకారి విచారించాడు. తదుపరి తల్లియొక్క స్థితిని గూర్చి 
౧ @ 

ఆలోచించి (మళ్ళీ ఇట్టా అనుకొన్నాడు) - (తరువాతి పద్యంతో అన్వయం). 
చ. "७८४८९०९ సంఘటితకాయము సంజననంబు 282.) 

ట్లరణికి బోలె ८2 దెసనైనది గాదొకొ! యట్లు(గాక దు 

ర్థరమగు గర్భఖేదమును బట్టికినై నిజదేహచింతపై 

భర మొకయింతలేక పడుపాటులు నక్కట! యెక్కు డింతకున్‌. 273 
ప్రతిపదార్థం: వహ్నిపుట్టు= అగ్నియొక్క పుట్టుక; అరణికిన్‌+పోలెన్‌= త్రచ్చుటచేత నిప్పును గలిగించే కొయ్యకువలె; కరచరణాది 
సంఘటితకాయము సంజననంబు= చేతులు, కాళ్ళు మొదలైన అవయవాలతో కూడిన శరీరం యొక్క పుట్టుక; తల్లిదెసన్‌= 
జననియందు; ఐనది కాదొకొ!= జరిగినది కాదా!; అట్టున్‌కాక= అట్టు కావటమే కాక; దుర్భరము+అగు= భరించరాని; గర్భ 
ఖేదమును= పురిటి నొప్పుల వలన కలిగే బాధ; నిజదేహచింతపైన్‌= తన శరీరానికి చెందిన విచారంమీద; ఒక ఇంత= ఇసుమంత 
కూడా; భరములేక= బరువులేక; పట్టికినై= బిడ్డకొరకై; పడుపాటులున్‌= పడే కష్టాలు కూడ; ఇంతకున్‌= స్వశరీరచింత కంటె; 
ఎక్కుడు= ఎక్కువ; అక్కట!= అయ్యో! 
తాత్సర్యం: అగ్ని అరణిని మథించటం వలన అందులో పుట్టుతుంది. అట్లాగే చేతులు, కాళ్ళు మొదలైన అంగాలతో 
కూడిన ఈ శరీరం తల్లినుండే జనిస్తుంది. అంతేకాదు సహించశక్యంకాని గర్భధారణ క్లేశం, తన శరీరంయొక్క 
బాగోగులు చూచుకొనకుండ బిడ్డకై పడే పలు కష్టాలు అయ్యో! తల్లికే ఎంతో ఎక్కువగా ఉంటాయి. 


७. వచ్చిపోయి చూచువా(డు గా కిడుమల(। బడునె తల్లిపోలెం బట్టితోడC 

దండ్రి చెప్పు నిట్లు ధర్మశాస్ర్రంబులు । నంబ గౌరవమున నధిక యగుట. 274 
ప్రతిపదార్థం: తం(డ్రి= జనకుడు; వచ్చిపోయి చూచువా(డుకాక= వస్తూ పోతూ చూస్తూఉండే వాడేకాక; పట్టితోడన్‌= బిడ్డతో; 
తల్లిపోలెన్‌= జననివలె; ఇడుమలన్‌+పడునె?= కష్టాలు పడుతాడా?; ధర్మశాస్ర్రంబులున్‌= ధర్మశాస్త్రాలు కూడా; అంబ= తల్లి; 
గౌరవమునన్‌= గురుత్వమునందు; అధిక అగుటన్‌= (తం(డ్రికంటె) గొప్పది కావటాన్ని; ఇట్టు= ఇదే రీతిగా; చెప్పున్‌= చెప్పుతున్నవి. 
తాత్సర్యం: తండ్రి బిడ్డవద్దకు రాకపోకలు సాగిస్తూ చూస్తూ ఉంటాడు. అంతేకాని తల్లివలె బిడ్డవిషయాన్ని గాఢంగా 
పట్టించుకొని బాధపడడు. ధర్మశా(స్రాలు కూడా తండడ్రికంటె తల్లి గౌరవంలో గొప్పది అని ఇట్లాగే చెప్పుతున్నాయి. 
విశేషం: “ఉపాధ్యాయాన్‌ దశాచార్యః 1 ఆచార్యాణాం శతం పితా । 

సహస్రం తు పిత్యాన్‌ మాతా । గౌరనే ణాతిరిచ్యతే ॥ 

అని మన్వాది ధర్మశా(స్రాలు చెప్పుతున్నాయి. అంటే పదిమంది ఉపాధ్యాయులకంటె ఒక ఆచార్యుడు, నూరుమంది ఆచార్యులకంటె 
ఒక తండ్రి, వెయ్యిమంది తం|డ్రులకంటె ఒక తల్లి గౌరవంలో గొప్పవారుగా ఉన్నారని భావం. అందుకే వేదంకూడా మాతృదేవో 
భవి అని తల్లినే మొదటి దైవంగా భావించుమని బోధించింది. 


766 శ్రీమదాంధ్ర మహాభారతము 


©. బాలు డైన గొడుకు ప్రాధు( డైనను వృద్దు(। డైన నొక్క విధమ యర్మిలియును 

నరయు భరము దల్లి కా పదార్థంబు జ । గంబు కలిమికెల్లం గారణంబు. 275 
ప్రతిపదార్థం: కొడుకు= పుత్రుడు; బాలు(డైనన్‌= పిల్లవాడైనా; ప్రాఢు(డు+ఐనను= యుక్తవయస్సు కలవాడైనా; వృద్దు(డు+ఐనన్‌= 
ముసలివాడైనా; అర్మిలియును= పేమయు; అరయు భరము= కాపాడే బాధ్యత; తల్లికిన్‌= జననికి; ఒక్క విధము+అ= ఒకేరీతిగా 
ఉంటుంది; ఆ పదార్థంబు= 'తల్లి' అనే ఆ వస్తువు; జగంబు కలిమికిన్‌+ఎల్లన్‌= సర్వ ప్రపంచపుటునికికీ; కారణంబు= నిమిత్తం. 
తాత్సర్యం: కన్నకొడుకు చిన్న వయస్సులోఉన్నా, యుక్తవయస్సు కలవాడైనా; వృద్దుడైనా తల్లికి వాడిమీద (ప్రేమ, 
అతడిని రక్షించే బాధ్యత ఒకేరీతిగా ఉంటాయి. “తల్లి” అనే వస్తువే ఈ లోకానికంతటికీ మూలకారణం. 
©. క్షుద్ర జంతువులకు గురులకు 5०००८ । దల(ప నొక్కరూప తల్లి వలయు 

నూటండిల్ల గలదె యొండుసోటుల సువ । స్తువు నివాసమైన २१९०८ గాక! 276 
ప్రతిపదార్థం: క్షుద్రజంతువులకున్‌= నీచ జంతువులకూ; గురులకున్‌= పెద్దవారికీ; ఏ+మెయిన్‌= ఏ రీతిగానైనా; తలంపన్‌= 
ఆలోచించగా; తల్లి= మాత; ఒక్కరూప వలయున్‌= ఒకే విధంగా అవసరమై ఉన్నది; సువస్తువు= మంచి వస్తువు; నివాసము+ఐన= 
నివసించెడి; చోటన్‌+కాక= (ప్రదేశంలో కాక; ఒండుచోటులన్‌= వేరే చోట్ల; ఊణ(డిల్లన్‌+కలదె?= ఉపశమించటానికున్నదా? 
తాత్సర్యం: నీచ ప్రాణులకైనా, ఉత్తమ(ప్రాణులకైనా ఏ రీతిగా ఆలోచించి చూచినా తల్లి ఒకే రీతిగా అవసరమై ఉన్నది. 
తల్లివంటి సత్సదార్థం ఉన్నచోట సుఖంగా ఉండగలంగాని, అది లేనిచోట ఉపశాంతితో జీవించటం సాధ్యమా? 


క అప్పుడ యసమర్లుం డగు । నప్పుడ దుఃఖేయగు శూన్యమై తోయ జగం 
@ ५ 

బప్పుడ మాతృవియోగం । బెప్పుడు వాటిల్లై నపుడ యెంతయు( ८०२०९०8. 277 
ప్రతిపదార్థం: మాతృవియోగంబు= తల్లితో ఎడబాటు; ఎప్పుడు= ఏ కాలంలో; పాటిల్లెన్‌= కల్గెనో; అప్పుడు+అ= అప్పుడే; 
అసమర్ధుండు+అగున్‌= శక్తిలేనివాడౌతాడు; అప్పుడు+అ= ఆ కాలంలో; దుఃఖి+అగున్‌= దుఃఖం పొందినవాడౌతాడు; అప్పుడు+అ= 
అప్పుడే; జగంబు= లోకం; శూన్యము+ఐ= లేనిదై; తోయన్‌= భావనకు వస్తుంది; అపుడు+అ= అప్పుడే; ఎంతయున్‌= మిక్కిలిగా; 
తూలున్‌= చలించిపోతుంది. 
తాత్సర్యం: ఎవడికి తల్లితో ఎప్పుడు వియోగం కలుగుతుందో, వాడు అప్పుడే అన్ని విధాలా అశక్తు డవుతాడు. 
అప్పుడే దుఃఖితు డవుతాడు. అతడికి లోకమంతా శూన్యమై తోస్తుంది. అప్పుడు వాడు చలించిపోతాడు. 
छ. కలవాడు లేనివాడు స । 2०९०८ డబలు(డు మూధథబుద్ది ప్రాఢుం డన(గా 

వల; దెవ్వరికైన జనని । కలిమియ యత్యంతసాఖ్యకరమై యుండున్‌. 278 


ప్రతిపదార్థం: కలవా(డు= సంపన్నుడు; లేనివా'డు= పేదవాడు; సబలు(డు= బలవంతుడు; అబలు(డు=- బలహీనుడు; 
మూఢబుద్ది= తెలివిలేనివాడు; (ప్రాఢుండు= బుద్దిమంతుడు; అనశాన్‌ వలదు= అని చెప్పవద్దు; ఎవ్వరికైనన్‌= ఎట్టివారికైనాసరే; 
జనని కలిమియ= తల్లి ఉండటమే; సౌఖ్యకరము+ఐ= సుఖము కలిగించేదై; ఉండున్‌= ఉంటుంది. 


తాత్సర్యం: వాడు ధనికుడు కావచ్చును, లేక పేదవాడు కావచ్చును. బలవంతుడు కావచ్చును, లేదా బలహీనుడు 
కావచ్చును. మూర్భుడు కావచ్చును, లేదా బుద్దిమంతుడు కావచ్చును. వాడూ వీడూ అనవలసిన పని లేదు. ఎవడికైనా 
తల్లి జీవించి ఉండటమే సుఖహేతువై ఉంటుంది. 


శాంతిపర్వము ~ अ 767 


తే. ఇట్టి జనని వధించుట యెల్లభంగి । నధికపాప పయోరాశియందు ముంచు; 
దీని నెటు(గండె పసులవా? డైన? వధకు । నేల తెంపు ००९०८? జేతు లెట్టులాడు?' 279 
ప్రతిపదార్థం: ఇట్టి జననిన్‌= ఇట్లాంటి తల్లిని; వధించుట= చంపటం; ఎల్లభంగిన్‌= అన్నివిధాలా; అధికపాప పయోరాశి అందున్‌= 
గొప్ప “పాపి మనే సాగరంలో; ముంచున్‌= ముంచివేస్తుంది; పసులవా(డు+ఐన= పశువులు మేపుకొనేవాడైనా; దీనిన్‌= ఈ 
విషయాన్ని; ఎజుగండు+ఎ?= తెలియడా?; వధకున్‌= తల్లిని చంపటానికి; తెంపు= సాహసం; ఏల పాటిలున్‌= ఎట్టా 
సంభవిస్తుంది?; చేతులు= కరములు; ఎట్టులు+ఆడున్‌?= ఎట్టా పనిచేస్తాయి? 
తాత్సర్యం: ఇట్టాంటి పూజ్యారాలైన తల్లిని వధించటం అన్ని రీతులా మహాపాపమనే సముద్రంలో ముంచివేస్తుంది. 
ఈ సంగతి పసులకాపరికి కూడా తెలిసిందే. తల్లిని చంపటానికి సాహస మెట్లా కల్గుతుంది? చేతు లెట్లా 
ఆడుతాయి?” 
వ. అని యిట్లు పెక్కు భంగుల నూహించుచు( జిరకారి యగుట నతండు శీఘ్రుకారి గాక యుండం 
దడవెంతయేనియుం గలిగె నంతకుం దదీయ జనకుండు. 280 


ప్రతిపదార్థం: అని ఇట్టు= అని ఈ రీతిగా; అతండు= ఆ మునికుమారుడు; పెక్కుభంగులన్‌= అనేక విధాల; ఊహించుచున్‌= 
తర్కిస్తూ; చిరకారి అగుటన్‌= 'చిరకారి' (ఆలసించి చేసేవాడు) కావటంచేత; శీఘ్రుకారి కాకఉండన్‌= తొందరపడి పనిచేసేవాడు 
కాకుండా ఉండగా; ఎంతఏనియున్‌= ఎంతో; తడవు= ఆలస్యం; కలిగన్‌= అయింది; అంతకున్‌= ఆ సమయానికి; తదీయ 
జనకుండు= అతడి తండ్రి. 
తాత్సర్యం: చిరకారి ఈ రీతిగా అనేక విధాల ఆలోచిస్తూ ఉండిపోయాడు. సహజంగా అతడు బహుకాలం చింతించి 
పనిచేసేవాడు కావటం వలన తొందరపడలేదు. ఇట్లా చాలా సమయం జరిగిపోయింది. అప్పటికి అతడి తండ్రి 
మేధాతిథి - (తరువాతి పద్యంతో అన్వయం). 
క వెడపనికి నాలి జంపం । గొడుకు బనిచి వచ్చినాడ గ్రూరత్వమునం 

గడవంబడునొకొ పని? యని । కడువెస( జనుదెంచె నశ్రుకణములు దొర(గన్‌. 281 
ప్రతిపదార్దం: క్రూరత్వమునన్‌= కఠినమైన స్వభావంతో; వెడపనికిన్‌= చిన్న పనికి; ఆలిన్‌= భార్యను; చంపన్‌= చంపటానికై; 
కొడుకున్‌= కుమారుడిని; పనిచి= ఆదేశించి; వచ్చినా(డన్‌= వచ్చాను; పని= ఆ (క్రూరమైన కర్మ; కడవన్‌+పడున్‌+ఒకొ అని=జరిగి 
పోయి ఉంటుందా అని; అశ్రుకణములు= కన్నీటి బొట్టు; తొరగన్‌= జారగా; కడున్‌ వెసన్‌= మిక్కిలి తృరగా; చనుదెంచెన్‌=వచ్చాడు; 
తాత్సర్యం: ఇంచుక పనికి కోపించి క్రూరుడనై భార్యను చంపుమని పుత్రుడి నాజ్ఞాపించి వచ్చాను. కుమారుడు 
ఆ పనిచేసి ఉంటాడేమో! అని కన్నీరు కారుస్తూ వడివడిగా తిరిగి వచ్చాడు. 
వ. అట్లు సనుదెంచునప్పుడు. 282 
ప్రతిపదార్థం: అట్ల= ఆ రీతిగా; చనుదెంచు+అప్పుడు= వచ్చేటప్పుడు. 
తాత్సర్యం: అట్లా అతడు వచ్చేటప్పుడు. 
४. “చిరకారి యెట్లునుం దన । చిరకారిత( జూపు గాక శీష్రుపు( 2८९४5 

८०८९८ జేయునే నను? । వెరవరి వాం డిట్టి పనికి వేగిరపడునే?' 283 


768 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చిరకారి= నా కుమారుడగు చిరకారి; ఎట్టునున్‌= ఏ విధంగానైనా; తన చిరకారితన్‌= తనయొక్క చిరకారిత్వమును; 
అనగా ఆలస్యంగా పనిచేసే లక్షణం; చూపున్‌+కాక= |ప్రదర్శిస్తాడుగాక; శీఘ్రము+చే(తన్‌= త్వరతో కూడిన పనిచేత; ననున్‌= 
నన్ను; దురటిల్లన్‌+చేయునే?= వగచేటట్లు చేస్తాడా?; వా(డు= అతడు; వెరవరి= ఉపాయశాలి; ఇట్టిపనికిన్‌= ఈ విధమైన పనికి; 
వేగిరపడునే?= తొందరపడతాడా? 
తాత్సర్యం: 'నా పుత్రుడు చిరకారి ఏ రీతిగానైనా చాలాకాలం ఆలోచించి పనిచేసే తన సహజ స్వభావాన్నే 
ప్రదర్శిస్తాడు. కాని త్వరపడి పనిచేసి నన్ను దుఃఖింపజేస్తాడా? వాడు చాలా ఉపాయం కలవాడు. అందువలన 
ఇట్లాంటి (క్రూరమైన పనికి తొందరపడతాడా? (పడ డని భావం). 
వ. అని పుత్రునుద్దేశించి. 284 
ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా భావించి; పుత్రున్‌+ఉద్దేశించి= కుమారుడితో. 
. టా భా మా తో టా క్‌ న్నా एर 

తాత్సర్యం: ఇట్లా భావించి కుమారుడితో (మళ్ళీ ఇట్లా అను డు. 
చ. “చిరముగ గర్భవాసమున( జెందితి పుత్ర చిరంబుగాగ ని 

న్నరసె గదయ్య తల్లి; యనయంబును నేబనుపంగ బూనియుం 

జిరమగునట్టి యిత్తెఐగుసేత దలంచితయేని సత్మృపా 

పర! చిరకారి నాబర(గు భాసితనామము సార్దకం బగున్‌. 285 
ప్రతిపదార్థం: సత్క్మృపాపర!= మంచిదయగలవాడా!; పుత్ర!= కుమారా!; చిరముగన్‌= చాలాకాలంగా; గర్భ వాసమునన్‌+చెంది తి(వి)= 
తల్లియొక్క ఉదరవాసం చేశావు; తల్లి= మాత; చిరంబు+కా(గన్‌= చాలాకాలంగా; నిన్నున్‌+అరసెన్‌+కదయ్య= నిన్ను కాపాడింది 
గదా నాయనా!; నేను= నేను; అనయంబును= నీతివిరహితమైన పనిని; పనుపంగన్‌= చేయుమని నిన్ను నియోగించగా; 
పూనియున్‌= పూనుకొని కూడా; చిరము+అగునట్టి= చాలాకాలం కొనసాగినట్టి; ఇత్తెజిగు (= ఈ పద్దతిగా చేయటం; 
తలంచితి+అ+ఏనిన్‌= సంకల్పించితివా; చిరకారి+అనన్‌= చిరకారి అనగా; పర(గు= (ప్రవర్తిల్లే; భాసితనామము= ప్రకాశితమైన 
నీ పేరు; సార్థకంబు+అగున్‌= ప్రయోజనంతో కూడిన దవుతుంది. 
తాత్సర్యం: కరుణాపరుడవైన ఓ కుమారా! నీవు చాలాకాలం నీతల్లి గర్భంలో ఉన్నావు. నిన్ను ఎంతోకాలం నీ 
తల్లి పోషించింది. నేను నిన్ను అవినీతి పరమైన కార్యం చేయటానికి పురికొల్పాను. ఐనా చాలాకాలం నీతల్లి 
9 చేసిన సేవలను తలంచుకొన్నావంటే 'చిరకారి” అనే నీ పేరు సార్థకమవుతుంది. (నీవు తొందర పడి నీ 
తల్లి వధకు పూనుకొనవు అని భావం). 
©. నాకు నా తపంబునకు నింద రాకుండ, । దురితభయము నిన్ను: బొరయకుండ 

నెమ్మి( జేసి తన్న నీ చిరకారిత । సకల భూతములును సంస్తుతింప. 286 
ప్రతిపదార్హం: నాకున్‌= మేధాతిథినైన నాకూ; నా తపంబునకున్‌= నా తపస్సుకూ; నింద= అపవాదు; రాకుండన్‌= కలగకుండ; 
నిన్నున్‌= నా కుమారుడవైన నిన్ను; దురితభయము= పాపభీతి; పొరయకుండన్‌= అంటకుండా; నీ చిరకారితన్‌= నీయొక్క 
చిరకారిత్యాన్ని; సకలభూతములును= సమస్త (ప్రాణులును; సంస్తుతింపన్‌= పొగడగా; నెమ్మిన్‌= ప్రీతితో; చేసితి(వి)+అన్న!= 
చేసితివా బాబూ! 
తాత్సర్యం: బాబూ! నాకూ, నే నింతకాలం చేసిన తపస్సుకూ నింద కలుగకుండానూ, నా కుమారుడ వైన నీకు 
తల్లిని చంపినందుకు కలిగే పాపభీతి అంటకుండానూ, సమస్త ప్రాణులూ నీ “చిరకారిత్వ' మనే లక్షణాన్ని 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 769 


స్తుతింపగానూ, నీతల్లిపట్ల ప్రీతి నెజపితివా? (నీ చిరకారిత నెమ్మి జేసితన్న?= నీ చిరకారిత్వ మనే ధర్మాన్ని 
ప్రీతితో నెరవేర్చావా నాయనా! అని కూడా అన్వయించుకొనవచ్చును). 


వ. అనుచుం జనుదెంచి నివాసంబు ప్రవేశించినం గని చిరకారి నిజకరంబున నున్న వధసాధనంబు డిగ్గ విడిచి 
యగ్లౌతమవంశవర్యు చరణంబులు శిరంబు సో(క(బ్రశణామంబు సేసెం; బత్నియుం జా౮గి कणठ నయ్యిరువుర 
నెత్తి శోకబాష్పంబు లానందాశ్రువులుగా నమ్మునివరుండు దనయుని గాఢాలింగనంబును, 
మూర్ధఘ్రాణంబునుం జేసి దీవనలం బొగడ్తల నభినందించి దానును వారును సుఖాసీను లై యుండి 
యిట్లనియె. 287 

ప్రతిపదార్థం: అనుచున్‌= అని అనుకొంటూ; చనుదెంచి= వచ్చి; నివాసంబున్‌= గృహంలో; (ప్రవేశించినన్‌= (ప్రవేశించేసరికి; 

కని= చూచి; చిరకారి= అతడికుమారుడైన చిరకారి; నిజకరంబునన్‌+ఉన్న= తన చేతిలో ఉన్నట్టి; వధసాధనంబు= చంపటానికి 
సాధనమైన దానిని(కత్తిని); డిగ్గన్‌ విడిచి= వదలిపెట్టి; ఆ+గౌతమవంశవర్యు చరణంబులు= ఆ గౌతమవంశ శ్రేష్టుడైన మేధాతిథి 
పాదాలు; శిరంబుసో(కన్‌= తలతాకేటట్టుగా; ప్రణామంబుచేసెన్‌= నమస్కరించాడు; పత్నియున్‌= భార్యకూడ; చాయగిమొక్కెన్‌= 
సాగిలబడి నమస్కరించింది; ఆ+మునివరుండు= ఆ మునిశ్రేష్టుడు; ఆ+ఇరువురన్‌= వారిద్దరినీ; ఎత్తి= పైకి లేవనెత్తి; 
శోకబాష్పంబులు= దుఃఖాశ్రువులు; ఆనంద+అ(శువులుగాన్‌= సంతోష బాష్పాలు కాగా; తనయునిన్‌= కుమారుడిని; 
గాఢ+ఆలింగనంబును= గట్టి కౌగిలింతను; మూర్హఘ్రాణంబునున్‌= శిరస్సు మూర్కొనుటను; చేసి= కావించి; దీనివలనన్‌= 
ఆశీర్వాదాలచేతనూ; పొగడ్తలన్‌= స్తుతులచేతనూ; అభినందించి= మెచ్చి; తానును= మేధాతిథి అయిన తానును; వారును= 
ఆ భార్యాపుత్రులును; సుఖాసీనులు+ఐ ఉండి= హాయిగా కూర్చున్నవారై ఉండి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు. 
తాత్సర్యం: ఈ రీతిగా అనుకొంటూ వచ్చి మేధాతిథి తన ఇల్లు ప్రవేశించాడు. అతడిని చూచి చిరకారి తన చేతనున్న 
ఖడ్గాన్ని వదలిపెట్టాడు. ఆపై తండ్రి పాదాలు శిరస్సుసోకేటట్టు నమస్కరించాడు. మునిపత్ని కూడా ఆయనకు 
ప్రణమిల్లింది. ఆ మునీంద్రుడు ఆ యిద్దరినీ ఎత్తి తన దుఃఖబాష్ప్బాలు ఆనందబాష్పాలు కాగా కుమారుడిని గట్టిగా 
కౌగిలించుకొన్నాడు. అతడి శిరసు మూర్కొన్నాడు. ఆశీర్వచనాలతోనూ, పొగడితలతోనూ అతడిని మెచ్చుకొన్నాడు. 
తరువాత మునీశ్యరుడూ, అతడి భార్యా, కుమారుడూ సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు మేధాతిథి ఇట్లా అన్నాడు: 

క ‘'కార్యవిచారము చిరముగ । ధైర్యముతో నడపవలయు(; దత్తత్త్మియలం 
దార్యు( డనార్యు(డు &८ డని । యార్యులు సేయుదురు నిశ్చయమును; దిరముగన్‌. 288 

ప్రతిపదార్హం: కార్యవిచారమున్‌= కార్యంయొక్క సమీక్షను; చిరముగన్‌= చిరకాలంగా; ధైర్యముతోన్‌= ధీరత్వంతో; నడపన్‌ వలయున్‌= 
నిర్వహించాలి; ఆర్యులు= పెద్దలు; తత్తత్ర్రియల+అందున్‌= ఆయా కర్మలయందు; వీడు ఆర్యు(డు= ఇతడు ఆర్యవృత్తి గలవాడు; 
అనార్యు(డు అని= ఇతడు అనార్యవృత్తికలవాడు అని; తిరముగన్‌= స్థిరంగా; నిశ్చయమును= నిర్ణయాన్ని; చేయుదురు= చేస్తారు. 
తాత్సర్యం: ఒక కార్యం చేయవలసి వచ్చినపుడు చాలాకాలం ఆలోచించి ధీరత్వంతో మంచి చెడ్డలు నిర్ణయించు 
కొని ఆ పని నెరవేర్చాలి. ఆయాపనులను నిర్వహించేటపుడు ఆలోచించి చేసేవాడిని ఆర్యుడనీ, తొందరపడేవాడిని 
అనార్యుడనీ పెద్దలైనవారు స్థిరంగా నిర్ణయిస్తారు. 

క మిత్రత్వము శత్రుత్వము(। బాత్రతయు నపాత్రతయును బరికించు సుచా 
రిత్రుడు చిరతరగణనా । సూత్రితముగ దాన నెల్ల శుభములు 68००८९०5," 289 


770 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చిరతరగణనా సూత్రితముగన్‌= చాలాకాలం సమీక్షతో కూడినట్టుగా; మిత్రత్యమున్‌= మైత్రిని; శత్రుత్వమున్‌= 
శృత్రుభావాన్ని; పాత్రతయున్‌= యోగ్యతయును; అపాత్రతయును= అయోగ్యతయును; పరికించు= పరిశీలించే; సుచారిత్రుడు= 
మంచి నడవడి కలవాడు; దానన్‌= అట్లా చేయటంవలన; ఎల్లశుభములన్‌= సమస్త కల్యాణాలను; ఒందున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: తొందరపడక చాలాnపు ఏచారించి “ఇతడు మి(తుడు, ఇతడు శత్రువు, ఇతడు యోగ్యుడు, ఇతడు 
అయోగ్యుడు' అని పరిశీలించి ఆచరించే సచ్చరిత్రుడు - సమస్తమైన శుభాలనూ పొందుతాడు”. 

వ. అని నిర్దేశించె; న ట్లా చిరకారి చిరకారిత్వంబు సఫలత్వంబు నొంది వినుతింబొందె. 290 
ప్రతిపదార్థం: అని నిర్దేశించెన్‌= అని చెప్పాడు; అట్టు= ఆ రీతిగా; ఆ చిరకారి చిరకారిత్వంబు= ఆ మునికుమారుడి 
చిరకారితాలక్షణం; సఫలత్వంబున్‌= సాఫల్యాన్ని; ఒంది= పొంది; వినుతిన్‌+పాందెన్‌= పొగడ్తకెక్కాడు. 

తాత్సర్యం: అని మేధాతిథి వచించాడు. ఈ రీతిగా చిరకారి” నామకుడయిన ఆ ముని కుమారుడి చిరకారిత్వం 

ఫలమయింది. అతడు తన చిరకారిత్వం వలన శాఘాపాత్రుడయ్యాడు. 


స 
క కావున గురువంశోత్తమ! । నీవును సదసత్రకార నిశ్చయము చిరం 
బై 8७७९८ జేయుమీ! యది । గావించుం జిరము లైన కార్యఫలములన్‌. 291 
ప్రతిపదార్థం: కురువంశ+ఉత్తమ!= కౌరవకులశ్రేష్టా!; కావునన్‌= అందువలన; నీవునున్‌= నీవుకూడ; సదసత్రకారనిశ్చయము= 
మంచి చెడుల పద్దతియొక్క నిర్లయమును; చిరంబై= దీర్భకాలమున చేయబడునదై; వజలన్‌= ఒసప్పేటట్లు; చేయుమీ!= 
ఒనరింపుమా!; అని= ఆ విధంగా చేసిన నిశ్చయము; చిరములు+ఐన= శాశ్వతాలైన; కార్యఫలములన్‌= కార్యప్రయోజనాలను; 
కావించున్‌= కలిగిస్తుంది. 
తాత్సర్యం: కురువంశోత్తముడవైన 2. ధర్మరాజా! అందువలన నీవు కూడా కార్యం చేయవలసి వచ్చినపుడు మంచి 
చెడులను చక్కగా ఆలోచించి తొందరపాటు లేక నిర్వర్తించుము. అట్లా చేసిన కార్యం యొక్క నిర్ణయం శాశ్యత 
౧ ల 
ఫలాలను (ప్రసాదిస్తుంది. 
క. విను మచిరవృత్తి( జేసిన । పని కర్తకు నావహించు( బశ్గాత్తాపం 
బనఘా! చిరభావితశు । ద్ది నిరూపణకృతము శుభము 2००८ దెచ్చున్‌.' 292 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; వినుము= ఆలకించుము; అచిరవృత్తిన్‌= తొందరపాటుతో; చేసిన= నిర్వర్తించిన; పని= 
కర్మం; కర్తకున్‌= చేసినవాడికి; పశ్చాత్తాపంబు= అనుతాపం; ఆవహించున్‌= కలిగిస్తుంది; చిరభావిత శుద్ది నిరూపణకృతము= 
చాలాకాలం భావింపబడి శుద్దిని నిరూపించటం చేత చేయబడిన పని; శుభమున్‌= భ(ద్రమును; తేజమున్‌= కాంతిని; తెచ్చున్‌= 
లభింపజేస్తుంది. 
తాత్సర్యం: పాపరహితుడవైన ఓ యుధిష్ట్థిరా! వినుము. తొందరపడి ఒకడు పనిచేస్తే - ఆ పని చేసినవాడికి 
తరువాత పశ్చాత్తాపం కలిగిస్తుంది. అట్లాకాక చక్కగా చాలాకాలం ఆలోచించి దోషం లేదని నిర్ణయించుకొని 
చేసిన పని కర్తకు కల్యాణాన్నీ, ప్రకాశాన్నీ తెచ్చిపెట్టుతుంది. 
వ. అనినవిని ధర్మపుత్రుండు “ప్రజల శిక్షించు వెరవెట్టి' దని యడిగిన నాపగానందనుండు “దొల్లి ద్యుమత్సేనుం 
డను రాజునకు నిజతనూజుం డగు సత్యవంతుతోడ సంవాదంబు గలిగె నది నీయడిగిన యర్భంబునకుం 
బ్రకాశకం ९००८ జిప్పెద నాకర్ణింపుము”; వా రిద్దబుం బ్రజాశిక్ష తెబింగు మాటలాడు సమయంబున.293 


శాంతిపర్వము ~ र 771 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ధర్మపుత్రుండు= ధర్మజుడు; (ప్రజలన్‌= జనులను; శిక్షించు వెరవు= శిక్షించే 
పద్దతి; ఎట్టిది+అని అడిగినన్‌= ఏ విధమైనదని ప్రశ్నింపగా; ఆపగానందనుండు= గంగాసుతుడైన భీష్ముడు; తొల్లి= పూర్వం; 
ద్యుమత్సేనుండు+అను రాజునకున్‌= ద్యుమత్సేనుడనే నృపుడికి; నిజ తనూజుండు+అగు= తన కుమారుడైన; సత్యవంతుతోడన్‌= 
సత్యవంతుడనేవాడితో; సంవాదంబు= సంభాషణ; కలిగెన్‌= జరిగింది; అది= ఆ సంవాదం; నీ అడిగిన అర్థంబునకున్‌= నీవు 
ప్రశ్నించిన విషయానికి; (ప్రకాశకంబు+అగున్‌= నిరూపించేదవుతుంది; చెప్పెదన్‌= చెప్పుతాను; ఆకర్లింపుము= వినుము; 
వారిద్దణున్‌= ద్యుమత్సేన సత్యవంతు లనువా రిరువురు; |ప్రజాశిక్ష తెజింగు= (ప్రజల శిక్షించే పద్దతిని గూర్చి; మాటలాడు 
సమయంబునన్‌= సంభాషించుకొనే కాలమందు; 


తాత్సర్యం: భీష్ము డావిధంగా చెప్పగా విని ధర్మరాజు ప్రజలను శిక్షించే పద్దతి ०५९०९७६? అని మళ్ళీ ప్రశ్నించాడు. 
అప్పుడు భీష్ము డిట్లా అన్నాడు: “పూర్వం ద్యుమత్సేనుడనే రా జుండేవాడు. అతడి కుమారుడు సత్యవంతుడు. 
వా రిరువురి మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ సంవాదం నీ విపుడు నన్ను అడిగిన ప్రశ్నను వివరిస్తుంది. దానిని 
చెప్పుతాను వినుము. వారిరువురూ (ప్రజలను శిక్షించే విధానాన్ని గురించి మాట్లాడుకొనే సమయంలో. 


సీ, వధము ధర్మంబుగా బుధులు సెప్పుదు రని । యనుశాసనము సేయు జనకుతోడ 
సత్యవంతుడు 'హింస కృత్యకర్మంబగు । నేని యకృత్య మిం కేది? యనుడు 
'మ్రుచ్చులు ప్రల్లదుల్‌ సచ్చువారల యట్లు । గాకున్న బాధలు లోకమునకు 
బుట్టవె?' యనిన నబభూపతి యమ్మాట । కత(డు 'సంపుటదక్క నన్యదండ 


తే.  విధిన శిక్ష సెల్లించుట వెరవుగాదె?' । నావుడును బతి 'య ట్లేల నడచు? దృష్టి 
దండ వాగ్టండ ధనదండ తనువికార । దండములు సేయునది తప్పు దర మెటింగి. 294 


ప్రతిపదార్థం: బుధులు= పండితులు; వధమున్‌= చంపటాన్ని; ధర్మంబుగాన్‌= ధర్మకార్యంగా; చెప్పుదురు+అని= వచిస్తారని; 
అనుశాసనమున్‌ చేయు= ఆజ్ఞ చేయునట్టి; జనకుతోడన్‌= తండ్రితో; సత్యవంతు(డు= అతడి కుమారుడగు సత్యవంతుడు; 
హింస= చంపటం; కృత్యకర్మంబు+అగున్‌+ఏనిన్‌= చేయదగిన పని ఐతే; ఇంకన్‌ అకృత్యము ఏది?= ఇంక చేయరాని పని 
ఏమున్నది?; అనుడున్‌= అనగా; ఆ+భూపతి= ఆ రాజు; (ముచ్చులు= దొంగలు; (ప్రల్లదుల్‌ దుష్టులు; చచ్చువారల= చచ్చేవారే; 
అట్లు కాకున్నన్‌= అట్లా కానిచో; లోకమునకున్‌= (ప్రపంచానికి; బాధలు= కష్టాలు; పుట్టవె?= కలుగవా?; అనినన్‌= అని చెప్పగా; 
ఆ+మాటకున్‌= ఆ పలుకునకు; అత(డు= ఆ సత్యవంతుడు; చంపుటతక్కన్‌= వధించటం వినా; అన్యదండవిధిన్‌+అ= మరొక 
శిక్షాప్రకారంతోనే; శిక్ష చెల్లించుట= దండించటం; వెరవు (त= యుక్తం కాదా!; నావుడును= అనగా; పతి= రాజూ; అట్టు= 
ఆ రీతిగా; ఏల= ఎందుకు; నడచున్‌?= జరుగుతుంది?; తప్పు దరమున్‌= అపరాధంయొక్క (ప్రమాణమును; ఎణింగి= తెలిసికొని; 
దృష్టి దండ= చూపుతో శిక్షయు; వాగ్రండ= మాటలతో శిక్షించటం; ధనదండ= ధనాన్ని (గ్రహించటం అనే శిక్షయు; 
తనువికారదండములు= శరీరానికి వికృతికలిగించటం అనే శిక్షలు; చేయునది= చేయాలి. 


తాత్సర్యం: ద్యుమత్సేనుడు నేరం చేసినవారిని వధించటం ధర్మమని పండితులు చెప్పుతారని ఆనతి ఇచ్చాడు. 
అది విని అతడి కుమారుడు సత్యవంతుడు 'చంపటమే ధర్మమైతే ఇంక చేయరాని అధర్మ కార్య మేముంటుంది?' 
అని ప్రశ్నించాడు. అందుకు రాజు “దొంగలు, దుర్ణనులు వధార్డులే, లేకపోతే లోకానికి వారివలన బాధలు తప్పవు’ 
అని చెప్పాడు. అందుకు సత్యవంతుడు “చంపటమనే శిక్షను వదలి మరొక దండనవిధానంతో శిక్షించటం ఉచితం 
కదా?” - అని అడిగాడు. అందుకు రాజు అట్లా ఎందుకు జరుగుతుంది? తప్పు చేసినవాడిని దండించేటప్పుడు 


772 శ్రీమదాంధ్ర మహాభారతము 


చేసిన తప్పు ఏ పాటిదో గమనించి అందుకు తగినట్టు చురచుర. చూడటమనే శిక్షగాని, తీవ్రమైన మాటలతో 
మందలించటం అనే శిక్షగాని, డబ్బు వసూలు చేయటమనే శిక్షగానీ, లేక శరీరంలోని అవయవాలను వికృతం 
చేయటమనే శిక్షగానీ విధించాలి” అని చెప్పాడు. 


క విను చంప(దగిన తప్పున । కనఘా! చంపుటయు వలయు; నాప్తు(డు బంధుం 
డనుజు(డు దనుజు(డు ననుమ । న్ననయును దుష్టునెడ రాజునకు బాప మగున్‌. 295 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; విను= ఆలకించుము; చంపన్‌+తగిన తప్పునకున్‌= వధార్హమయిన నేరానికి; 
చంపుటయున్‌= వధించటమూ; వలయున్‌= అవసరమౌతుంది; రాజునకున్‌= (ప్రభువుకు; దుష్టునెడన్‌= దుర్దనుడి పట్ట; ఆపుడు= 
కావలసినవాడు; బంధుండు= చుట్టం; అనుజు(డు= సోదరు(డు; తనుజా(డు= కుమారుడు; అను మన్ననయున్‌= అనే ఆదరం 
కూడా; పాపము+లఅగున్‌= इशः మవుతుంది. 
తాత్సర్యం: పాపరహితుడవగు ఓ కుమారా! చెప్పుతాను ఎనుము. చంపదగిన తప్పుచేసినవాడిని చంపటమే కర్తవ్యం. 
రాజైనవాడికి దుర్మార్గుడి పట్ట 'వీడు నాకు కావలసినవాడు, చుట్టం, తమ్ముడు, కుమారుడు” అనే పక్షపాతంకూడా 
పాపమే అవుతుంది సుమా! 
ख. తాను మున్ను వినీతు(డై తనదు మంత్రి । వరుల( బుత్రుల భృత్యుల వరుసతోడ 

వినయవంతులC జేసి భూవిభు(డు ప్రజకు । రక్షణము సేయ నిహము( బరంబు( గల్లు. 296 


ప్రతిపదార్థం: భూవిభు(డు= రాజు; మున్ను= ముందు; తాను వినీతు(డు+ఐ= తాను వినయం కలవాడై; తనదు= తనయొక్క; 
మంశత్రివరులన్‌= అమాత్యముఖ్యులను; పుత్రులన్‌= కుమారులను; భృత్యులన్‌= సేవకులను; వరుసతోడన్‌= (క్రమంగా; 
వినయవంతులన్‌+చేసి= వినీతులుగా ఒనర్చి; ప్రజకున్‌= జనులకు; రక్షణము చేయన్‌= కాపుదల చేయగా; ఇహమున్‌+పరంబున్‌= 
ఇహలోకపరలోక సుఖాలు రెండూ; కల్లున్‌= సంభవిస్తాయి. 
తాత్సర్యం: రాజైనవాడు తాను ముందు వినయంగల వాడుగా ఉండాలి. తదుపరి తన మం(త్రులను, కుమారులను, 
సేవకులనూ (క్రమంగా వినయపరులను చేయాలి. అట్టా చేసి ప్రజలను రక్షించే భూపతి ఇహలోక సుఖాన్నీ, 
పరలోక विष्णुश చూరగొంటాడు. 
క దోష మరసి కామంబును । రోషంబును లేక తగిన రూపున( జేయం 

బోషక మగు ధర్మమునకు । వైషమ్యవిహీనమైన వధము గుమారా! 297 


ప్రతిపదార్థం: కుమారా!= పుత్రా!; దోషము+అరసి= తప్పును పరీక్షించి; కామంబును= కోరికనూ; రోషంబును= (క్రోధాన్ని; 
లేక= కలిగిఉండక; తగిన రూపునన్‌= ఉచితమైన పద్దతిలో; చేయన్‌= ఆచరించగా; వైషమ్యవిహీనము+ఐన= పక్షపాతరహితమైన; 
వధము= చంపటం; ధర్మమునకున్‌= ధర్మాచరణానికి; పోషకము+అగున్‌= పోషించేదిగా అవుతుంది. 

° 29) [€ "< 3 వా "< 7९ 24 చా కా కో (र *< లో 
తాత్సర్యం: పుత్రా! తప్పుచేసినవాడి తప్పును చక్కగా పరీక్షించాలి. కామ(క్రోధాలు వదలి ఉచితమైన పద్దతి 
ఏ విధమైన పక్షపాతమూ లేకుండా వధార్షమైన నేరానికే మరణదండన విధించాలి. అట్లా చేస్తే అది ధర్మాన్ని 
పోషించే శిక్షగా అవుతుంది. 
క్ర २०७0८ జూచియు లోభము । పెంపున( గ్రోధమున( గామపీడను మది శం 

కింపక దుష్టులు గీడొన । ९०८१८ జూడమె కలంక రేగు నహింసన్‌. 298 


శాంతిపర్వము ~ अ 773 


ప్రతిపదార్థం: దుష్టులు= 00; చంప(గన్‌= వధించగా; చూచియున్‌= చూచికూడా; లోభము పెంపునన్‌= ఎక్కువ ఆశతోనూ; 
క్రోధమునన్‌= కోపంతోనూ; కామపీడను= కోరికవలన కలిగే ఒత్తిడివలన; మదిన్‌= మనసులో; శంకింపక= సందేహించక; 
కీడు+ఒనరింప(గన్‌= అపకారం చేస్తుండగా; చూడమె= మనం చూస్తున్నాముకదా!; అహింసన్‌= హింస లేకపోవటం చేత; కలంక 
రే(గున్‌= అస్తవ్యస్తమైన స్థితి విజృంభిస్తుంది. 

తాత్సర్యం: దుర్మార్గులు నేరం చేసినవారు వధించబడటం చూస్తూనే ఉంటారు. కాని, కామం, (క్రోధం, లోభం 
అనే దుర్గుణాలు మితిమీరఠటం వలన మదిలో ఏ విధమైన సందేహం లేకుండా ఇతరులకు తీ(వ్రమైన అపకారం 
చేస్తూనే ఉంటారు. ఇది మనం చూస్తూనే ఉన్నాంకదా! కాబట్టి మరణదండన విధించకుండా రాజు పూర్తిగా 
అహింసాపద్దతిని పాటిస్తే లోకంలో ఎంతో అరాజకం (६०९०९ 2००6. 

విశేషం: మానవులు కామఃక్రోధలోభాలకు గురిఅయి అకృత్యాలు చేసి నరకం పాలవుతారు. భగవద్గీతలో - ఈ విషయమే - 
“తివిధం నరకస్యేదం ద్వారం నాశన మాత్మనః, కామః (క్రోధశ్ళ లోభళశ్ళ తస్మా దేతత్రయం త్యజేత్‌” అని చెప్పబడింది. 
అరిషడ్వర్ణాలనబడే కామ, (క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలలో మొదటివి మూడూ ఎంతగా మానవుడిని అకృత్యాలకు 
ప్రేరేపిస్తాయో ఇక్కడ ద్యుమత్సేనుడు నిరూపించాడు. 


©. విను మహింస విప్రజనులకు నెల్ల భం । గులను వలయు బ్రజలవలన( గరుణ 
గలిగి వారి గీడు గదురక యుండంగ। గాపు పతి కహింసకత్వ మనఘ! 299 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; వినుము= ఆలకించుము; విప్రజనులకున్‌= (బ్రాహ్మణులకు; ఎల్లభంగులనున్‌= 
అన్నివిధాలా; అహింస= హింసలేమి; వలయున్‌= ఆవశ్యకమై ఉన్నది; పతికిన్‌= రాజునకు; ప్రజలవలనన్‌= జనులపట్ట; కరుణకలిగి= 
దయగలిగి; వారిన్‌= ఆ (ప్రజలను; కీడు= అపకారం; కదురక ఉండంగన్‌= తాకకఉండేటట్లుగా; उष्य రక్షించటం; 
అహింసకత్వము= హింసకుడు కాకుండా ఉండట మవుతుంది. 


తాత్సర్యం: పాపరహితుడవైన సత్యవంతుడా! వినుము. బ్రాహ్మణులైనవారు అన్నివిధాలా అహింసనే పాటించాలి. 

ప్రజాపాలకుడైన భూపతికి ఆ విధమైన అహింస తగదు. అతడు (ప్రజలపట్ల దయగలిగి ఉండాలి. వారికి ఏ 

విధమైన అపకారం కలుగకుండా చూడాలి.అట్లా (ప్రజలను కాపాడటమే రాజైన వానికి అహింస అవుతుంది”. 
కపిల గో సంవాద (ప్రకారము (సం. 12-260-5) 


వ. అనియె నని చెప్పిన విని యజాతశత్రుండు తాతతో 'నవశ్యకర్తవ్యంబు గృహస్థధర్మంబో పరిత్యాగంబో 
నిరూపించి చెప్పవే యనిన నతండు 'రెండును మాననీయ ధర్మంబుల; కపిలగోసంవాదంబను నితిహాసంబు 
వినుము; దాన నీవితర్మంబు వినిశ్చయ దశంబొందు, నని పలికి యిట్లను('గపెలుం డను సంయమిసత్తముం 
డుత్తమాక్ళృతియు భీతిరహితయు నహుషసంభావితయు నగు నొక్కగోవుం గాంచి 'నీవు వేదస్వరూపవు 
तग యని పలికె నమ్మాట వేదంబుల వలని యాదరంబు లేమింజేసి వెడలినదిగా నూహించి యప్పుడు గెలన 
నున్న స్యూమరశ్మి యనుముని సూక్ష రూపంబున నగ్గోవు నందు' బ్రవేశించి. 300 


ప్రతిపదార్థం: అనియెన్‌+అని= అని చెప్పానని; చెప్పినన్‌= చెప్పగా; విని= ఆలకించి; అజాతశృత్రుండు= ధర్మరాజు; తాతతోన్‌= 
భీష్ముడితో; అవశ్యకర్తవ్యంబు= తప్పక చేయదగింది; గృహస్థధర్మంబో= గృహస్స్టుడికి సంబంధించిన ధర్మమో; పరిత్యాగంబో= 
సన్న్యాసమో; నిరూపించి= నిరూపణంచేసి; చెప్పువే= చెప్పుము; అనినన్‌= అనగా; అతండు= ఆ భీష్ముడు; రెండును= 


774 శ్రీమదాంధ్ర మహాభారతము 
గృహస్థసన్న్యాసములు రెండును; మాననీయ ధర్మంబులు+అ= పూజించదగిన ధర్మాలే; కపిలగోసంవాదంబు+అను= 
కపిలగోసంవాదంలఅనే; ఇతిహాసంబు= పూర్వకథను; వినుము= ఆలకించుము; దానన్‌= అది వినటంవలన; నీ వితర్కంబు= 
నీసందేహం; వినిశ్చయదశన్‌= నిర్ణయస్థితిని; పొందున్‌+అని= పొందగలదని; పలికి= చెప్పి; ఇట్టు+అనున్‌= ఈ విధంగా చెప్పాడు; 
కపిలుండు+అను= కపిలనామకుడైన; సంయమిసత్తముండు= మునిశ్రేష్టుడు; ఉత్తమ+ఆకృతియున్‌= మేలైన ఆకారం కలదీ; 
భీతిరహితయున్‌= భయంలేనిదీ; నహుష సంభావితయున్‌= నహుషుడిచేత సమ్మానించబడినదీ అయిన; ఒక్కగోవున్‌= ఒక 
ఆవును; కాంచి= చూచి; నీవు వేదస్వరూపవు కావే= నీవు శ్రుతి స్వరూపిణివి అగుదువుగదా!; అని పలికెన్‌= అని చెప్పాడు; 
ఆ+మాట= ఆ పలుకు; వేదంబుల వలని= వేదములవలన; ఆదరంబు= గౌరవం; లేమిన్‌+చేసి= లేకపోవటంవలన; వెడలినదిగాన్‌= 
పుట్టిందిగా; ఊహించి= తర్కించి; అప్పుడు= ఆ సమయంలో; కెలనన్‌+ఉన్న= సమీపంలో ఉన్న; స్యూమరళ్శ్మి అనుముని= 
స్యూమరశ్శ్మి అనే మౌని; సూక్ష్మరూపంబునన్‌= సూక్ష్మమైన రూపంతో; ఆ+గోవునందున్‌= ఆ ఆవులో; (ప్రవేశించి= చొచ్చి. 
తాత్సర్యం: అని ద్యుమత్ఫేనుడనే రాజు చెప్పాడు” అని భీష్ముడు అన్నాడు. అది విని ధర్మరాజు భీష్ముడితో 
'గృహస్థధర్మ సన్న్యాస ధర్మాలలో తప్పక ఆచరించదగిన ధర్మమేదో నిర్దారణ చేసి చెప్పుమన్నాడు. అప్పుడు 
భీష్ముడు, “పై రెండు ధర్మాలూ గౌరవించదగినవే. దీనిని నిరూపించే కపిలగోసంవాద మనే ఒక ఇతిహాసం ఉన్నది. 
దానిని వినిపిస్తాను, వినుము. అది వింటే నీ సందేహం తొలగిపోతుంది” అని చెప్పి ఇట్టా అన్నాడు: 'కపిలు డనే 
మునివర్యుడు ह ఆకారం కలదీ, నిర్భయమైనదీ, నహుషుడిచేత పోషించబడినదీ, అయిన ఒక ధేనువును 
చూచి, నీవు వేదస్వరూపిణివిగదా అన్నాడు. ఆ (ప్రక్కనే ఉన్న స్యూమరశ్శ్మి అనే ముని కపిలుడి మాట వేదాలపై 
గౌరవం లేకపోవటం వలన వెలువడిందని ఊహించాడు. వెంటనే అతడు సూక్ష్మాకృతితో ఆ గోవులో ప్రవేశించాడు. 
టా ప్ర వా షః తో 

అట్లా (ప్రవేశించి -(తరువాతి పద్యంతో అన్వయం). 
క వేదములు డాంబికత్వా । పాదనములు గాగ యతులు వలుకుదు; రవి స 

ర్వాదరణీయంబులు నీ । కాదరపాత్రములు గావొ?' యని పలుకుటయున్‌. 301 
ప్రతిపదార్థం: యతులు= సన్నాసులు; వేదములు= (శుతులు; డాంబికత్వ+ఆపాదనములు కా(గన్‌= డాంబికతను కలుగజేసేవిగా; 
పలుకుదురు= చెప్పుతారు; అవి= ఆ వేదాలు; సర్వ+ఆదరణీయంబులు= అందరికీ ఆదరించదగినవి; నీకున్‌+ ఆదరపా(త్రములు= 
నీకు గౌారవయోగ్వాాలు; కావొ?= కావా?; అని పలుకుటయున్‌= అని చెప్పగా. 
తాత్సర్యం: 'పరివాజకులు వేదాలు డంబం కలిగిస్తాయని అంటారు. అవి అందరికీ ఆదరింపదగి ఉన్నాయి. 
నీకు ఆదరించదగినవి కావా?’ అని కపిలుడితో గోవులో ప్రవేశించిన స్యూమరశళ్శ్మి అన్నాడు. అట్లా అనేసరికి - 
(తరువాతి పద్యంతో అన్వయం). 
వ. అగ్గోవున కతం డిట్లనియె. 302 
ప్రతిపదార్థం: ఆ+గోవునకున్‌= ఆ ఆవుతో; అతండు= కపిలుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: అప్పుడు ఆ గోవుతో కపిలు డిట్లా అన్నాడు: 
క “వేదములవలన నాకు న । నాదరమును నాదరమ్ము నను రెండును లే; 

వేది గతంబుగ నడిగితొ । నీదు తలం పెటు(గునట్టి నేరిమి గలదే. 303 


శాంతిపర్వము ~ अ 775 


ప్రతిపదార్థం: వేదములవలనన్‌= వేదాలపట్ట; నాకున్‌= నాకు; అనాదరమును= గౌరవం లేకుండటం కాని; ఆదరమ్మును= 

మన్ననకాని; అను రెండును లేవు= అనే రెండు భావాలూ లేవు; ఏది కతంబుగన్‌= ఏది కారణంగా; అడిగితొ= నీవు అడిగినావో; 

నీదు తలంపు= నీ అభిప్రాయాన్ని; ఎణుగునట్టి= తెలిసికొనేటటువంటి; నేరిమి= నేర్చు; కలదే?= ఉన్నదా? 

తాత్సర్యం: “అయ్యా! వేదాల విషయంలో నాకు ఆదరమూ లేదు. అనాదరమూ లేదు. నీవు ఎందు కిట్టా అడిగావో 

నాకు తెలియదు. నీ అభిప్రాయాన్ని (గ్రహించే నేర్సరిని కాను. 

వ. అయినను నా 05०80080 సెప్పెద నాకర్ణింపుము; బ్రహ్మచర్య గృహస్థ ధర్మ వానప్రస్థ వృత్తి 
పరివ్రజనంబు లను నాలుగాశ్రమంబులు దేవయానంబుల; యత్తెరువుల నడచుట సంసారులకు( 
గర్తవ్యంబు గావున. 304 

(ప్రతిపదార్థం: అయినను= అయినప్పటికీ; నా ఎటీంగినంత= నేను (గ్రహించినంత వరకు; చెప్పెదన్‌= వివరిస్తాను; ఆకర్లింపుము= 

వినుము; (బ్రహ్మచర్య గృహస్థధర్మ వానప్రస్థవృత్తి పరి వ్రజనంబులు+అను= బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థ వర్తనం, సన్న్య్వసనం 

అనే; నాలుగు ఆశ్రమంబులు= చతురాశ్రమాలు; దేవయానంబులు+అ= ఆత్మఫప్రాప్తిహీతువులైన దేవయాన మార్గాలే; ఆ+ 
తెరువులన్‌= ఆ మార్గాలలో; నడచుట= చరించటం; సంసారులకున్‌= సంసారంలో ఉండేవారికి; కర్తవ్యంబు= అనుష్టించదగింది; 
కావునన్‌= కాబట్టి. 

తాత్సర్యం: అయినప్పటికీ నాకు తెలిసినంత వరకూ నీ వడిగిన విషయం చెప్పుతాను. వినుము. (బ్రహ్మచర్యం, 

గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం అనే నాలుగు ఆ(శ్రమాలూ ఆత్మప్రాప్తికి సాధనాలే కాబట్టి, దేవయానా లనబడు 

తున్నాయి. ఆ మార్గాలలో నడవటం సంసారులైన వారికి ఆచరణీయంగా ఉన్నది. అందువలన - (తరువాతి 
పద్యంతో అన్వయం). 

క వారలకు వేదవిహితా । చారంబులు వలయు నది ప్రశస్తము హింసా 
ప్రారంభ మాచరించుట । యారయయా మేలో కీడొ యంచితమూర్తీ!' 305 


ప్రతిపదార్థం: అంచితమూర్తీ!= పావనమూర్తీ!; వారలకున్‌= ఆ సంసారులకు; వేదవిహిత+ఆచారంబులు= వేదంచేత విధించబడిన 
ఆచారాలు; వలయున్‌= అవసరమై ఉన్నవి; అది= ఆ పద్దతి; ప్రశస్తము= శ్రేష్టం; హింసా ప్రారంభము= హింసాప్రయత్నం; 
ఆచరించటం= చేయటం; ఆరయయగాన్‌= పరిశీలించగా; మేలొ= శుభమో; కీడొ= అశుభమో! 
తాత్సర్యం: ఓ పవిత్రమూర్తీ! వేదం విధించిన ఆచారాలు సంసారులైన వారికి ఆవశ్యకమయి ఉన్నాయి. వేదవిహిత 
పద్దతిలో నడవటం శ్రేష్టమైనది. అయితే యజ్ఞాలలో హింసకు పూనుకొనటం శుభ(ప్రదమో, అశుభ(ప్రదమో నీవే 
చెప్పుము”. 
వ. అనుటయు స్యూమరశ్మి యతని కిట్లనియె. 306 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని కపిలుడు చెప్పగా; స్యూమరశ్శి= గోవులోఉన్న స్యూమరశళ్శి; అతనికిన్‌= కపిలుడికి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 
. 9, టా ५८६ లో < ५८ సూ టా న్నా రొ a 

తాత్సర్యం: కపిలు డట్లా అడిగేసరికి గోవులో (ప్రవేశించి ఉన్న సూ ५०८४ అతడితో ఇట్లా అన్నాడు: 
४. “అలఘుమతిని యజ్లార్థం । బులుగా౯ బశువులను ధాన్యముల(C గల్స్పించెన్‌ 

జలజభవుం; డదిగాకయు( । దలకొని యజ్ఞంబు ९९४८६६० ८०८ 205०6831 307 


776 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: జలజభవుండు= (బ్రహ్మ; అలఘుమతినిన్‌= గొప్పుబుద్దితో; పశువులనున్‌= జంతువులనూ; ధాన్యములన్‌= 
కొలుచులూ; కల్పించెన్‌= సృష్టించాడు; అది కాకయున్‌= అంతేకాక; అత(డు= ఆ (బ్రహ్మ; తాన్‌= తాను; తలకొని= పూనుకొని; 
యజ్ఞంబులు= యాగాలు; చేయ(డు+ఒకో!= చేయటం లేదా! 


తాత్సర్యం: బ్రహ్మ గొప్ప ఆలోచనతో యజ్ఞంకొరకే పశువులను, ధాన్యాలను సృష్టించాడు. అంతే కాదు. అతడు 
తాను పూనుకొని యజ్ఞాలు చేశాడు కదా! 


క, విను మజ్జునకును బ్రాజ్ఞున । కును గలయది దివ్యసుఖము గోరుట దివ్య 
త్వనిరూఢి యాగకరణం । బున దక్కగ నొంటం గలుగ బోలునె చెపుమా! 308 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; దివ్యసుఖము= దేవలోకానికి చెందిన సుఖాన్ని; కోరుట= అభిలషించటం; అజ్ఞానకునున్‌= 
బ్ఞానహీనుడికి; ప్రాజ్ఞునకును= జ్ఞానవంతునికిని; కలయది= ఉన్నదే; యాగకరణంబునన్‌+తక్క(గన్‌= యజ్ఞంచేస్తే తప్ప; ఒంటన్‌= 
మరొకవిధంగా; దివ్యత్వనిరూఢి= దేవత్వసిద్ది; కలుగన్‌+పోలునె?= సిద్దిస్తుందా?; చెపుమా!= వివరించుమా! 


తాత్సర్యం: ఇంకా వినుము. జ్ఞానవంతుడు, జ్ఞానహీనుడూ ఇద్దరూ దివ్యసుఖం అభిలషిస్తారు. యజ్ఞంచేస్తే తప్ప 
దేవలోకసుఖహేతువైన దివ్యత్వ(ప్రాప్తి కలుగదు. మరొకరీతిగా కలుగుతుందేమో నీవే చెప్పుము. 


ख. అమలిన గృహస్థ ధర్మో త్రమముం గల్మషహరంబు దైవతసంభా 


వ్యము నైన యజ్ఞ కర్భ । త్వము మునివర! హింస గాగ దల(పం దగునే? 309 
ప్రతిపదార్థం: మునివర!= మునిశ్రేష్టా!; అమలినగృహస్థ ధర్మోత్తమమున్‌= నిష్కల్మషమైన శ్రేష్టమైన _గృహస్థధర్మమూ; 
కల్మషహరంబున్‌= పాపహరమూ; దైవతసంభావ్యమున్‌= దేవతలచేత సమ్మానించదగిందీ; ఐన= అయినట్టి; యజ్ఞకర్భత్వము= 
యాజకత్వం; హింసకా(గన్‌= హింసాకృత్యంగా; తల(పన్‌+తగునే= భావించటం యుక్తమా? 
తాత్సర్యం: ఓ మునీంద్రా! యజ్ఞం చేయటమనేది కల్మషరహితమూ, (శ్రేష్టతమమూ అయిన గృహస్థధర్మం. అది 
పాపాన్ని హరిస్తుంది. దేవతలుకూడా ఆ పనిని గౌరవిస్తారు. అట్టిదానిని హింస అని భావించటం యుక్తమా?” 
చ. అనుటయు నిట్లనుం గపెలు( ठ, సుఖైక పరాయణుండు మె 

చ్చునె పెఅసాఖ్యకోటి గతశోకు డకాము(డ 59048९०८ డా 

తని కవియెల్ల నేటికి మదప్రదలోకము లొల్లమిన్‌ సనా 

తన మగు మోక్షముం 02688 తా విడుచున్‌ గృహధర్మవర్గమున్‌.” 310 
ప్రతిపదార్థం: అనుటయున్‌= స్యూమరశ్మి అట్లా అనగా; కపిలు(డు= కపిలమునీం|ద్రుడు; ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; 
ఆత్మసుఖ+ఏక పరాయణుండు= ఒక్క ఆత్మసుఖం మీదనే ఆసక్తి కలవాడు; పెబిసౌఖ్యకోటిన్‌= ఇతరాలైన అనేక సుఖాలను; 
మెచ్చునె?= అభినందిస్తాడా?; గతశోకు(డు= శోకం తొలగిన వాడు; అకాము(డు= కోరికలేనివాడు; అసంగశీలుడు= సంగం 
లేనివాడు అయిన; ఆతనికిన్‌= అతడికి; అవిఎల్లన్‌= ఆ ఇతర సుఖాలన్నీ; ఏటికిన్‌?= ఎందుకు?; తాన్‌= తాను; మద(ప్రద 
లోకములు= ఇం(ద్రియసుఖమిచ్చే లోకాలను; ఒల్లమిన్‌= అభిలషించకపోవటంవలన; సనాతనము+అగు= శాశ్వతమైన; మోక్షమున్‌= 
ముక్తిని; కొఖులి= పొంది; గృహధర్మవర్గమున్‌= గృహస్థులకు చెందిన ధర్మాల సముదాయాన్ని; విడుచున్‌= వదలుతాడు. 


శాంతిపర్వము ~ अ 777 


తాత్సర్యం: స్యూమరశళ్శ్మి అట్లా చెప్పేసరికి అతడితో కపిలముని ఇట్టా అన్నాడు: 'ఆత్మసుఖాన్ని మా(త్రమే కోరేవాడు 
ఇతర సుఖాలను కోరడు. అతడు శోకరహితుడు, కామరహితుడు, సంగరహితుడు. అట్లాంటివాడికి ఆ 
పరలోకసుఖాలతో పనేమి? అతడు సుఖ(ప్రదమైన స్వర్గాదిలోకాలను అభిలషించడు కాబట్టి శాశ్వతమైన మోక్షం 
పొంది గృహస్థధర్మాలను వర్ణిస్తాడు 


వ. అనిన విని స్యూమరశ్మి యా సిద్దప్రవరున కిట్లనియె. 311 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని; స్యూమరశ్శి= స్యూమరశళ్శి అనే ముని; ఆ సిద్ద ప్రవరునకున్‌= = కపిలుడికి; ఇట్టు+ అనియెన్‌= 
ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: కపిలు డట్ల్టా చెప్పుగా విని స్యూమరశళ్శ్మి సిద్దశ్రేష్ణుడైన ఆ కపిలుడితో ఇట్టా అన్నాడు: 


ఆ. ప్రజలు దల్లి( జెందు పగిది గృహస్థ कं । ర్మంబు నెల్ల యాశ్రమములు' జేరి 
కాదె జీవనంబు గావించుకొను గృహ । యుక్తు( డోషధులకు నొడయు( డగుట. 312 


ప్రతిపదార్థం: గృహయుక్తు(డు= గృహస్థుడు; ఓషధులకున్‌= సస్యములకు; ఒడయు(డు+అగుటన్‌= (ప్రభువు కావటంవలన; 
ప్రజలు= బిడ్డలు; తల్లిన్‌+చెందుపగిదిన్‌= తల్లిని చేరేటట్లు; ఎల్ల ఆ(శ్రమములు= అన్ని ఆ(శ్రమాలూ; గృహస్థధర్మంబున్‌= 
గృహస్మ్థాశ్రమాన్ని; చేరి= ఆశ్రయించి; జీవనంబు= (బ్రతుకు; కావించుకొనున్‌ కాదె= నిర్వహించుకొంటాయి గదా! 
తాత్సర్యం: గృహస్థుడు ఫలమునిచ్చి వెంటనే నశించిపోయే సస్యాదులైన ఓషధులకు ప్రభువు. అందువలన 
బిడ్డలు తల్లిని చేరినట్లే ఇతర ఆ(శ్రమాలకు చెందిన వారు తమకు పోషకుడైన గృహస్సుడిని ఆశ్రయించి 
< ౧ ౧ न [० 

జీవిస్తున్నారు. 
క్ర విను మోక్షము గార్డస్థ్యం । బున గాదని యెన్న( 2९6०6 బురుషుం డెవ్వం 

డు నిరూపించి పలికి? స । ర్వనిధానము గృహము వేదవాక్యఫలజ్ల్ఞా! 313 


ప్రతివదార్థం: వేదవాక్యవ లజ్ఞా!= (శ్రుతివచనాల వలం ఎటీగిన కపిలమహర్తీ!; విను= ఆలకించుము; గార్హస్ట్యంబునన్‌= 

గృహస్థాశ్రమంతో; మోళక్షము= ముక్తి; కాదని= సిద్దించదని; ఎన్న(డున్‌= ఎప్పుడు; ఎచటన్‌= ఎక్కడ; 
థ = ౧ 

పురుషుండు+ఎవ్వండు= ఏ పురుషుడు; నిరూపించి= 2९९८६ చేసి; 5685 ?= చెప్పెను?; గృహము= 82; 

సర్వనిధానము= అన్నిటికీ నిధి అయినది. 


తాత్సర్యం: ఓ (శుతివచన ఫలాన్ని ఎరిగిన మునీంద్రా! గృహస్థాశ్రమం వలన ముక్తి సిద్దించ దని ఎవడు, ఎప్పుడు, 
ఎక్కడ నిరూపణ చేసి చెప్పాడు? గృహం సమస్త కార్యాలకూ, వాటి ఫలాలకూ నిధిఅయినది కదా! 
క. అలసులు ధనహీనులు నై । సొలసి క్రియలు విడుతు; రది విసూత్రత; దానం 

గలదే సద్దతి? వేదం । బులు విడిచి యఘంబుపరతం బోవరె తండ్రీ! 314 
ప్రతిపదార్హం:తండ్రీ!= నాయనా!; అలసులు= సోమరులు; ధనహీనులును+ఐ= దరి(ద్రులుఅయి; సొలసి= వెనుదీసి; (క్రియలు= 
కర్మలు; విడుతురు= వరిస్తారు; అది= అట్టా వర్ణించటం; విసూత్రత= విగతసూ(త్రత్వమవుతుంది; దానన్‌= దానివలన; 
సద్గతి=మంచి గతి; కలదే?= ఉన్నదా?; వేదంబులు= (శ్రుతులు; విడిచి= వర్దించి; అఘంబుపరతన్‌=పాపపరత్వంతో;పోవరె?=పోరా? 


778 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: తండ్రీ! సోమరులై దరిద్రులైనవారు వెనుక అడుగువేసి వేదవిహితకర్మలు విడిచివేస్తారు అది తెగిన 
దారంవలె ఆలంబనం లేని స్థితిగా పరిణమిస్తుంది. దానివలన సద్గతి నశిస్తుంది. ఇట్టా వేదాలు వర్ణించినవారు 
పాపానికి అగ్గమై నశించి పోకుండా ఉంటారా? 
క విదితము గర్భాధానము । మొదలుగ శ్రుతికలితమంత్రములు నిర్మల సం 

పద లెల్లను బ్రాహ్మణునకు । నొదవించుట దగునేె శ్రుతుల నొల్లక 04००८६5." 315 
ప్రతిపదార్థం: బ్రాహ్మణునకున్‌= విప్రనకు; గర్భాధానము మొదలుగన్‌= గర్భంలో బీజావాపం మొదలుకొని; (శ్రుతికలితమం(త్రములు= 
వేదంలో విధించబడిన మం(త్రాలు; నిర్మలసంపదలు+ఎల్లను= విమలమైన సమస్త సంపదలను; ఒదవించుట= కలిగించటం; 
విదితము= తేటతెల్లం; (శ్రుతులన్‌= వేదాలను; ఒల్లకఉండన్‌= అంగీకరించకుండటం; తగునె?= ఉచితమా? 
తాత్సర్యం: గర్భాధానం మొదలైన సంస్కారం గల్లించే వేదవిహితమం|త్రాలు (బ్రాహ్మణుడికి సమస్త సంపదలను 
కలిగించటం లోక (ప్రసిద్దమే. వేదాలను అంగీకరించకుండటం ఉచితమౌతుందా?' 
ఆ. అనినంగపిలుండిట్టు లని వివరించు 'నా । చారములను దేవ సమితి నెల్ల 

భూమిసురులు దృప్తి( బొందింతు; రమృత మా । నంగ బ్రీతి నిచ్చు భంగి యొలయ. 316 
ప్రతిపదార్థం: అనినన్‌= స్యూమరశ్శి అట్టా అనగా; కపిలు(డు= కపిలమహాముని; ఇట్టులు+అని= ఈ రీతిగా; వివరించున్‌= 
చెప్పాడు; భూమిసురులు= (బ్రాహ్మణులు; ఆనంగన్‌= (త్రాగటానికి; (ప్రీతిన్‌= ప్రియంగా; అమృతము+ఇచ్చు భంగి= 
అమృతమొసంగే పద్దతి; ఒలయన్‌= కలుగగా; ఆచారములను= ఆచారాలతో; దేవసమితిన్‌+ఎల్లన్‌= దేవతల సమూహమంతటిని; 
తృప్తిన్‌+పౌొందింతురు= తనివి నొందిస్తారు. 
తాత్సర్యం: స్యూమరశ్శ్మి అట్లా చేప్పేసరికి కపిలు డీ రీతిగా తన అభిప్రాయం వివరించాడు. 'షిప్రులు 
దేవతలనందరినీ అమృతం (ద్రావించినరీతిగా వేదవిహితాలైన ఆచారాలతో తృప్తి పొందింపజేస్తారు. 
వ. అది యట్లుండె వినుము చెప్పెద. 317 
ప్రతిపదార్థం: అది= అట్లా చేయటం; అట్లు+ఉండెన్‌= ఆ రీతిగా ఉండనిమ్ము; చెప్పెదన్‌= ఇంకను విశేషాలు చెప్పుతాను; 
వినుము. 
తాత్సర్యం: ఏ(ప్రులు పాటించే ఆచారాలు అట్టా ఉన్నాయి. ఇంకా వినదగిన విశేషాలు వివరిస్తాను వినుము. 
క, పాణి యుపస్థం బుదరము । వాణి యన(గ మూయరాని వాకి ध; గీ 

ర్వాణులకు వీని బుధుడు పు । రాణపురుషరక్షకై తిరంబుగ మూయున్‌. 318 
ప్రతిపదార్థం: పాణి= చేయి; ఉపస్థంబు= గుహ్యేం(ద్రియం; ఉదరము= పొట్ట; వాణి= వాక్కు; అన(గన్‌= అనగా; గీర్వాణులకున్‌= 
దేవతలకు (కూడ); మూయన్‌ రాని= మూయటానికి వీలుకాని; వాకిళ్ళు+ఇవి= ద్వారాలివి; బుధు(డు= పండితుడు; పురాణపురుష 
రక్షకై= పరమాత్మ పరిరక్షణకుగాను; వఏనిన్‌= ఈ ద్వారాలను; తిరంబుగన్‌= గట్టిగా; మూయున్‌= బంధిస్తాడు. 
తాత్సర్యం: దేవతలకు సైతం చేయి, గుహేం(ద్రియం, పొట్ట, వాక్కు అనే వాకిళ్ళు నాలుగూ మూయరానివై 
ఉన్నాయి. ఆత్మజ్ఞుడైన పండితుడు తనలోని పరమాత్మను పరిరక్షించటానికై ఈ నాలుగు ద్యారాలనూ గట్టిగా 
మూసివేస్తాడు. 


శాంతిపర్వము ~ अ 779 


తే. పుచ్చికొన(డు ముందట బై(డిప్రోక యున్న ; । నలుక నొడమియు( బొడువను నడువ దొడయగ; 

డట్టి యా నైష్టికుని చేత నడ(గకున్నె । పాణి యనియెడు వాకిలి బంధురముగ. 319 
ప్రతిపదార్థం: ముందటన్‌= ఎదురుగా; సైడిప్రోక= బంగారుషప్రోగు; ఉన్నన్‌= ఉండినప్పటికీ; పుచ్చికొన(డు= స్వీకరించడు; అలుక= 
కోపం; పొడమియున్‌= కలిగినా; పొడువనున్‌= పొడవటానికి; అడువన్‌= కొట్టటానికి; తొడయగడు= ప్రయత్నించడు; అట్టి= 
అటువంటి; ఆ నైష్టికునిచేతన్‌= ఆ నిష్టగలవాడిచేత; పాణి అనియెడు= చేయి అనే; వాకిలి= ద్వారం; బంధురముగన్‌= ఒప్పిదంగా; 
అడయగక+ఉన్నై?= మూయబడక ఉంటుందా? 
తాత్సర్యం: ఆత్మజ్ఞడు ఎదురుగా స్వర్లరాశి పడిఉన్నా పరిగ్రహించడు. కోపం వచ్చినా ఎదుటివారిని పొడవటం, 
కొట్టటం చేయడు. అట్లాంటి నిష్టాగరిష్టుడు చేయి” అనే వాకిలిని చక్కగా మూసినవాడవుతాడు. 
క ఏ విధము కాంతనైనన్‌ । దా విహరణమునకు నెపుడు దార్చ(డు తనయం 

దావిష్టము భార్యావ్రత । మావెర వడ్డం బుపస్ట మనువాకిటికిన్‌. 320 
ప్రతిపదార్థం: తాన్‌= తాను; ఏ విధము కాంతన్‌+ఐనన్‌= ఎట్లాంటి (रय విహరణమునకున్‌= విహారానికి; తార్ప(డు= 
కదియించడు; భార్యావ్రతము= పరగ్తీవర్ణనాత్మకమైన పత్నీ(వ్రతం; తన+అందున్‌= తనలో; ఆవిష్టము= |ప్రవేశించిఉంటుంది; 
ఆ వెరవు= ఆ పద్దతి; ఉపస్థము+అను= గుహ్యేం(ద్రియ మనే; వాకిటికిన్‌= ద్వారానికి; అడ్డంబు= నిరోధమై ఉన్నది. 
తాత్సర్యం: ఆత్మజ్ఞుడైన పండితుడు ఎట్లాంటి (स తనతో విహరించటానికి పురికొల్పడు తాను తన భార్యతో 
తప్ప ఇతర (कन రమించడు. ఈ పద్దతి “ఉపస్థ మనే ద్వారాన్ని బంధిస్తుంది. 
క తనుయాత్రకు(గా నశనము । గొను; బూరముగా( గొనండు; గోర(డు లొల్యం 

బున రాని దాని; నమ్మెయి । ముని యుదరద్వార మోపి మూసెన కాదే? 321 
ప్రతిపదార్థం: అశనము= ఆహారం; తనుయా(త్రకుగాన్‌= శరీరనిర్వహణానికై; కొనున్‌= స్వీకరిస్తాడు; పూర్ణము గాన్‌= పొట్టనిండుగా; 
కొనండు= తినడు స్వీకరించడు; లౌల్యంబునన్‌= చాపల్యంతో; రానిదానిన్‌= తనకు ప్రాప్తించనిదానిని; కోరండు= అభిలషించడు; 
ఆ+మెయిన్‌= ఆ రీతిగా; ముని= సంయమి; ఉదరద్వారము= “పొట్టి అనెడి వాకిలిని; మూసెన్‌+అ కాదే= బంధించెనే కదా! 
తాత్సర్యం: ఆత్మతత్తజ్ఞుడైన మునిం|ద్రుడు శరీరధారణకు ఎంత అవసరమో అంతే ఆహారం పరిగ్రహిస్తాడు. 
అంతేకాని పొట్టనిండా తినడు. తన కేది ప్రాప్తమో దానితో తృప్తి వహిస్తాడే కాని రానిదానిపై చాపల్యంతో అభిలాష 
చూపడు. ఆ రీతిగా ఉన్న ముని ఉదరమనే ద్వారాన్ని బంధించినట్లే కదా! 
క పలుక డసత్యము, దూటం । బలుకండు, బెట్టిదముగా(గ బలుక(డు, వాదం 

२००९७०८ జొర(డు వాణి యనం । గలవాకిలి యట్టి బుధు(డు గప్పం జాలున్‌. 322 
ప్రతిపదార్థం: అసత్యము= కల్లమాట; పలుక(డు= చెప్పడు; దూజన్‌= ఇతరులను నిందించటానికై; పలుక(డు= మాటలాడడు; 
బెట్టిదముకా(గన్‌= ఉద్దతంగా; పలుక(డు= మాట్లాడడు; వాదంబులకున్‌= వాగ్వివాదాలకు; చొర(డు= ప్రవేశించడు; అట్టిబుధు(డు= 
అట్లా ఉండే పండితుడు; వాణిఅనన్‌+కల= 'వాక్కు' అనగా కల; వాకిలి= ద్వారం; కప్పన్‌+చాలున్‌= బంధించగలుగును. 
తాత్సర్యం: పండితుడు అబద్దం చెప్పుడు, పరనింద చేయడు, క్రూరంగా పరుషవచనాలు పలుకడు, ఇతరులతో 
తగవులకు పోడు. అట్లా ఉండేవాడు వాక్కు’ అనే వాకిలిని బంధించగలడు. 


780 శ్రీమదాంధ్ర మహాభారతము 


తే. ద్వారములు నాల్లు మూయంగ దక్షు(డైన । వా(డ చూవె బ్రాహ్మణు( డట్టివాని కేల 
తపములును యజనంబులు దానములును । వ్రతములును వేదకింకరత్వంబు దొడ(కు. 323 


ప్రతిపదార్థం: నాల్లు ద్యారములు= నాలుగు వాకిళ్ళు; మూయంగన్‌= బంధించటానికి; దక్షుడు+ఐనవా(డు+అ= సమర్గుడైనవాడే; 
బ్రాహ్మణు(డు= విప్రుడు; చూవె= సుమా!; అట్టివానికిన్‌= అట్లాంటివాడికి; తపములును= తపస్సులున్నూ; యజనంబులు= 
యజ్ఞకరణములున్నూ; దానములును= వితరణములున్నూ; వ్రతములును= (వ్రతాలున్నూ; వేదకింకరత్వంబు తొడ(కు= 
వేదదాస్యంతోడి సంబంధము; ఏల?= ఎందుకు? 


తాత్సర్యం: సై చెప్పిన పాణి, ఉపస్థం, ఉదరం, వాణి అనే నాలుగు ద్వారాలూ మూయగలిగే నైపుణ్యం కలవాడే 
(బ్రాహ్మణు డనబడతాడు. అట్లాంటివాడికి తపస్సులు, యాగ(క్రియలు, దానాలు, (వ్రతాలు అక్కరలేదు. వాడు 
వేదాలకు దాస్యం చేయవలసిన అవసరం కూడా లేదు. 


విశేషం: ఇక్కడ జిహ్వ, ఉపస్థం మొదలైన వాటిని నిగ్రహించగల ఉత్తమగుణ సంపన్నుడే బ్రాహ్మణుడని చెప్పుట జరిగింది. 
అంతే కాని జాతిచేత (బ్రాహ్మణుడైన వాడు పేర్కొన బడలేదని (గ్రహించాలి. 
ख.  ద్వంద్వములు లేక 2९8 వ్రస్సి పడక । ప్రకృతి వికృతుల( గనుచుండు బ్రాహ్మణత్వ 

శాలి యా సదాచారంబు సలుపలెేని । వా(డు ఫలకాంక్షియై కర్మవశత( బొందు. 324 


ప్రతిపదార్హం: |బ్రాహ్మణత్వశాలి= (పై పద్యంలో చెప్పిన) |బ్రాహ్మణత్వమనే ధర్మంకలవాడు; ద్వంద్వములు లేక= శీతోష్టాలు, 
సుఖదుఃఖాలు ఇత్యాదిగాగల ద్వంద్వాలు లేనివాడై; పేర్మికిన్‌= గౌరవానికి; |వ్రస్సిపడక= ఆరాటపడక; ప్రకృతివికృతులన్‌= ప్రకృతి 
వికారాలను; కనుచుండున్‌= చూస్తూ ఉంటాడు; ఆ సదాచారంబు= ఆ స(త్రవర్తన; సలుపలేనివా(డు= అనుష్టింపజాలనివాడు; 
ఫలకాంక్షి+ఐ= ఫలితాలమీది అపేక్ష గలవాడై; కర్మవశతన్‌= కర్మకు అధీనుడు కావటం; పొందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: పై జెప్పిన నాలుగు ద్యారాలాూ మూయటమనే (బ్రాహ్మణధర్మంతో ఒప్పారేవాడే శీతోప్ల సుఖదుఃఖాది 
ద్వంద్వాలకు లొంగడు. (ప్రతిష్ట్థకై ప్రాకులాడడు. (ప్రకృతిరూపమైన (బ్రహ్మాన్నీ, వకృతిరూపమైన దైవతాన్నీ తటస్టుడై 
చూస్తూ ఉంటాడు. అట్లాంటి (బ్రాహ్మణ్యాన్ని అనుష్టింపజాలనివాడే ఫలాన్ని అపేక్షించి కర్మల కధీనుడౌతాడు. 
వ. అని నిర్దేశించిన గోవునం దడంగియునికి దక్కి సన్నిహితుండై స్యూమరశ్మి తన పేరు సెప్పి 'యేను 
ధర్మనిర్ణయం బెటఖింగికొనవలసి గోవిలీనుండనై పలుకుచుండితి( గాని యొండుగాదు. మహాత్మా! ని 
న్మాశ్రయించితి. వేదంబులు ప్రమాణంబు లగుట యూంది వర్ణాశ్రమ విహితాచారంబులు నడపుటయుం, 
బరిత్యాగంబునుం గల దెయ్యది యత్యంత విధేయంబు సువ్యక్తంబుగా నెటింగింపవే. నీవు ధర్మసూక్లత్వదర్శి; 
వేను శుశ్రూషకుండ; న న్ననుశాసింపు'మనవుడు( గపిలుండు ప్రీతుండై యతని కిట్లనియె. 325 


ప్రతిపదార్థం: అని నిర్దేశించినన్‌= అని కపిలుడు చెప్పగా; స్యూమరశ్శి= స్యూమరశళ్శ్మి అనే ముని; గోవునందున్‌= ఆవునందు; 
అడంగిఉనికి= అడగిఉండటాన్ని; తక్కి= వర్ణించి; సన్నిహితుండు+ఐ= సమీపానికి వచ్చినవాడై; తన పేరుచెప్పి= తన నామం 
పేర్కొని; ఏను= నేను; ధర్మనిర్ణయంబు= ధర్మనిశృ్చయం; ఎటింగికొనవలసి= తెలిసికొనవలసి; గోవిలీనుండను+ఐ= ఆవునందు 
దాగినవాడనై; పలుకుచుండితిన్‌= మాటాడుతూ ఉన్నాను; కాని= అంతేకాని; ఒండుకాదు= మరేమీ కాదు; మహాత్మా!= మహా 
బుద్దిగలవాడా!; నిన్నున్‌+ఆ(శ్రయించి తిన్‌= నిన్ను అండగొన్నాను; వేదంబులు= (శ్రుతులు; ప్రమాణంబులు+అగుట= బ్ఞానకారణాలు 
కావటం; ఊ(ది= (గ్రహించి; వర్ణాశ్రమ విహిత+ఆచారంబులు= వర్గాలకు, ఆ(శ్రమాలకు విధింపబడిన ఆచారాలు; నడపుటయున్‌= 


శాంతిపర్వము ~ अ 781 


నిర్వహించటమూ; పరిత్యాగంబునున్‌= వదలిపెట్టటమున్నూ; కలది= ఉన్నది; ఏ+అది= 962; అత్యంత విధేయంబు= మిక్కిలిగా 
చేయదగినదో; సువ్యక్తంబుగాన్‌= స్పష్టంగా; ఎతింగింపవే!= తెలుపుమా!; నీవు= కపిలమునివైన నీవు; ధర్మసూక్ష్మత్వ దర్శ్భివి= 
ధర్మాలలోని సూక్ష్మభావాన్ని చూచేవాడవు; ఏను= నేను; శుశూషకుండన్‌= సేవకుడను (వినగోరేవాడను); నన్నున్‌+అనుశాసింపుము= 
నన్ను ఆజ్ఞాపించుము; అనవుడున్‌= అనగా; కపిలుండు= కపిలముని; ప్రీతుండు+ఐ= (పీతి పొందినవాడై; అతనికిన్‌= ఆ 
స్యూమరశ్శికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: కపిలముని అట్లా చెప్పేసరికి స్యూమరశ్శి ధేనువులో దాగి ఉండటాన్ని వర్షించి అతడికి సమీపంగా 
వచ్చాడు. తన పేరు చెప్పి ఇట్టా అన్నాడు: “నేను ధర్మనిశ్చయం గ్రహించదలచి ఈ గోవులో దాగి మాటలాడానే 
కాని మరేమీ కాదు. ఓ మహాత్మా! నేను నిన్ను ఆ(శ్రయించాను. వేదాలు ప్రమాణాలు అన్న సంగతి (గ్రహించిన 
తర్వాత ఆ వేదాలలో విధించిన (బ్రాహ్మణాది వర్గాలకూ, (బ్రహ్మచరా ద్యాశ్రమాలకూ తగిన ఆచారాలను 
నిర్వహించటమూ కద్దు. పరిత్యబించటమూ కద్దు. ఈ రెండు పద్దతులలో ఏది మిక్కిలిగా అనుష్టించదగిందో 
స్పష్టంగా తెలియజెప్పుము. నీవు ధర్మాలలోని సూక్ష్మాంశాలను తెలిసినవాడవు. నేను వినాలన్న కోరికతో వచ్చిన 
సేవకుడను. నాకు ఈ రహస్యం బోధించి నన్ను శాసించుము”. అత డట్టా అనగానే కపిలుడు అతడిపట్ల పీతిపొంది 
ఇట్లా చెప్పాడు: 
క జ్ఞానంబు నాశ్రయించిన । వానికి నే పనుల గీడు వాటిల్లదు; ప్ర 

జ్ఞానరహితుండు గామా । ధీనత మెయి గర్మసమితి త్రిప్పునం జిక్కున్‌. 326 
ప్రతిపదార్థం: జ్ఞానంబున్‌= జ్ఞానయోగాన్ని; ఆ(శ్రయించినవానికిన్‌= అండగాకొన్నవాడికి; ఏ పనులన్‌= ఏ కార్యాలలోనూ; కీడు= 
అశుభం; పాటిల్లదు= కలుగదు; (ప్రజ్ఞానరహితుండు= ప్రకృష్ణమైన జ్ఞానం లేనివాడు; కామ+అధీనతమెయిన్‌= కోరికలకు 
వశపడుటవలన; కర్మసమితి (త్రిపునన్‌= కర్మసమూహాల పరిభ్రమణంలో; చిక్కున్‌= తగులుకొంటాడు. 
తాత్సర్యం: జ్ఞానాన్ని ఆశ్రయించినవాడు ఏ పనిచేసినా వాడికి కీడు కలుగదు. జ్ఞానం లేనివాడు కోరికలకు దాసుడై 
కర్మలలో తగులుకొంటాడు. ఆ కర్మల చక్షభ్రమణంలోబడి తిరుగుతూ ఉంటాడు. 


క, అనహంకారు(డు నక్రో । ధను(డు నతృష్ణుండు నై నత(డు శుభ మశుభం 

బను భేదము బొరయండు; విడు । పున సమతాసుఖమయత్వముం గనుచుండున్‌. 327 
ప్రతిపదార్థం: అనహంకారు(డున్‌= అహంకారంలేనివాడు; అ(క్రోధను(డున్‌= కోపంలేనివాడు; అతృష్టుండున్‌= ఆశ లేనివాడూ; 
ఐన+అత(డు= అయినవాడు; శుభము+అశుభంబు+అను= మేలు కీడు అనే; భేదమున్‌= తేడాను; పొరఠయ(డు= పొందడు; 
విడుపునన్‌= త్యాగంచేత; సమతాసుఖమయత్యమున్‌= సమభావంచేత కలిగే సుఖస్థితిని; కనుచుండున్‌= చూస్తూ ఉంటాడు. 
తాత్సర్యం: అహంకారం, కోపం, ఆశ లేనివాడు శుభాశుభాలనే భేదదృష్టి పొందడు. అతడు త్యాగం కలిగి సర్వత్రా 
సమభావంతో సుఖస్వరూపాన్నే దర్శిస్తూ ఉంటాడు. 
క, విను మెటుక గలర మీరె । ల్లను నేకాత్మత్వసిద్ది లాభం బెందే 

ని నొకని కలవడు నాతం । డనుమానింప( 2६88९ క్రియలు 289८ ద్రోచున్‌.' 328 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; మీరు+ఎల్లనున్‌= మీరు అందరున్నూ; ఎజుకగలర= తెలివిగలవారే; ఎందున్‌+ఏనిన్‌= 
ఎక్కడో ఒక్కచోట; ఒకనికిన్‌= ఒక్కడికి; ఏక+ఆత్మత్వసిద్దిలాభంబు= ఒకే ఒక ఆత్మ ఉన్నదనే భావప్రాప్తి; అలవడున్‌= సిద్దిస్తుంది; 


782 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆతండు= ఆ సిద్ది కలిగినవాడు; అనుమానింప(డు= సందేహించడు; అఖిల(క్రియలున్‌= సమస్తమైన పనులూ; పోన్‌త్రోచున్‌= 
తొలగ[ద్రోస్తాడు. 
తాత్సర్యం: వినుము. మీరందరూ జ్ఞానం కలవారే, ఐనా ఎక్కడో ఒకానొకడికి మాత్రమే సర్వ(త్రా ఏకాత్మభావనా ప్రాప్తి 
కలుగుతుంది. అది కలిగినవాడి కీ సందేహా లుండవు. అతడు సర్వకర్మలూ అనాయాసంగా కడకు నెట్టివేస్తాడు. 
వ అనిన విని స్యూమరశ్మి య మ్మునివరున కిట్లనియె. 329 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; స్యూమరశ్శి= స్యూమరశ్మి యనేవాడు; ఆ+మునివరునకున్‌= ఆ మునిశ్రేష్టుడికి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
అ 9 టా చె ^< గా ^< సూ తో గా చె येष) 

తాత్సర్యం: కపిలు డట్లా చెప్పగా విని స్యూమరశ్శ్మి ఆ మునీంద్రుడితో ఈ రీతి డుః 
ఆ. వేదశాస్త్రసరణి విడుచు టున్నార్గవ । ర్రనము; మోక్షపదము రాదు దాన 

ననగ విందు; నంచితాత్మ 225०९०९८ । గైకొనమియ కీడు నాకు జూడ. 330 


ప్రతిపదార్థం: అంచిత+ఆత్మ!= పూజితాత్నా!; వేదశాస్రసరణి= వేదాలు, శా(స్తాలు విధించిన (త్రోవ; విడుచుట= వీడటం; 
ఉన్మార్గవర్తనము= తప్పుత్రోవలో నడవటమే; దానన్‌= అందువలన; మోక్షపదము= ముక్తిస్థానం; రాదు= సిద్ధించదు; అన(గన్‌= 
అని చెప్పగా; విందున్‌= విని ఉన్నాను; నాకున్‌+చూడన్‌= నా పరిశీలనలో; వేదంబులన్‌= (శ్రుతులను; కైకొనమి+అ= 
స్వీకరింపకుండటమే; కీడు= అశుభం. 
తాత్సర్యం: పవిత్రాత్మా! వేదాలు, శాస్త్రాలు విధించిన (త్రోవ వదలటం తప్పుదారిలో చరించటమే. అట్లా 
చేయటంవలన ముక్తి సిద్దించదని నేను విన్నాను. పరిశీలించి చూడగా వేదాలను అంగీకరించకుండా ఉండటమే 
కీడుగా నాకు తోస్తున్నది. 
వ. నా మనంబు సందియంబు( బాపవే యనినం గపిలుం డమ్మహాద్విజునితో 'వేదంబుల నేల కై కొనకుండ 
వచ్చు? నవియ చూవె లోకంబులకుం బ్రమాణంబు'లని పలికి యిట్లనియె. 331 
(ప్రతిపదార్థం: నా మనంబు సందియంబు= నా మనస్సులోని సందేహాన్ని; పాపవే= తొలగించుమా; అనినన్‌= అనగా; కపిలుండు= 
కపిలముని; ఆ+మహాద్విజునితోన్‌= ఆ గొప్పవిపుడితో; వేదంబులన్‌= (శ్రుతులను; ఏల= ఎందుకు; కైకొనక+ఉండవచ్చున్‌?= 
స్వీకరించక ఉండవచ్చును?; అవి+అ= ఆ వేదములే; చూవె!= సుమా!; లోకంబులకున్‌= జగత్తులకు; ప్రమాణంబులు= 
కొలమానాలు, ఆదర్శాలు; అని పలికి= అని చెప్పి; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు. 
తాత్సర్యం: నా మనస్సులోని సందేహం తొలగించు'మని స్యూమరశళ్శ్మి అనేసరికి కపిలుడు ఆ మహా(బ్రాహ్మణుడితో 
'వేదాలను ఎందుకు అంగీకరించకుండా ఉండాలి? అవే కదా లోకాలకు ప్రమాణాలుగా ఉన్నాయి” అని చెప్పి 
మళ్ళీ ఇట్లా అన్నాడు: 
కపిలు(డు స్యూమరశ్శికి వేదంబులు ముఖ్య ప్రమాణంబులుగా( జెప్పుట (సం. 12-262-14,1) 


క. “అరయంగా శబ్దంబును । బరంబు నన రెండు సూవె బ్రహ్మములు; గుణో 
త్తర! శబ్దబ్రహ్మ భజన । పరు(డు పరబ్రహ్మ మహిత పదమున్‌ బొందున్‌. 332 


ప్రతిపదార్థం: గుణ+ఉత్తర!= గుణ ్రేష్టుడా!; అరయంగాన్‌= పరిశీలించగా; శబ్దంబును= శబ్దమనీ; పరంబును= పరమని; అనన్‌= 
అనగా; రెండు= ఇవి రెండూ; (బ్రహ్మములు= (బ్రహ్మ శబ్దంచేత చెప్పబడతాయి; చూవె= సుమా!; శబ్ద(బ్రహ్మ భజనపరు(డు= 


శాంతిపర్వము - अ 783 


धु సేవించటంలో ఆసక్తుడైనవాడు; పరబ్రహ్మమహిత పదమున్‌= పరబ్రహ్మ మనే (శ్రేష్టమైన మోక్షస్థానాన్ని; పొందున్‌= 
చేరుకొంటాడు. 
తాత్సర్యం: గుణశ్రేష్టుడవైన ఓ స్యూమరశళ్మీ! బ్రహ్మములు రెండు. అవి శబ్ద(బ్రహ్మమనీ, పర్నబ్రహ్మమని 
సేర్కొనబడుతున్నాయి. అందులో శబ్ద(బ్రహ్మాన్ని భజించి నిష్టాతుడైనవాడు పర(బ్రహ్మపదవి అనే మోక్షస్థానం 
చేరుకొంటాడు. 
విశేషం: పై పద్యంలో 'గుణోత్తరి అనే పదాన్ని శబ్దబ్రహ్మశబ్దానికి విశేషణంగా అన్వయించి గుణాలచేత శ్రేష్టమైన శబ్ద బ్రహ్మాన్ని 
భబించేవాడు అని కూడ అర్థం చెప్పవచ్చును. ఈ పద్యానికి మూలమైన సంస్కృత శ్లోకం 

“ద్వే బ్రహ్మణీ వేదితవ్యే శబ్ద బ్రహ్మ పరం చ యత్‌ । శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చతి 1 
అని అమృతబిందూపనిషత్తులో 

“ద్వే విద్యే వేదితవ్యే తు శబ్ద బ్రహ్మ పరం చ యత్‌ । శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్చతి॥” 
అని కొద్దిపాటి మార్పుతో కనిపిస్తున్నది. 

[न्म — 

శబ్దబ్రహ్మ విద్యను అపరావిద్య అనీ, పరబ్రహ్మ బోధకవిద్యను పరావిద్య అనీ ఉపనిషత్తులు పేర్కొన్నాయి. మొదట 
అపరావిద్యలో కృషి చేసి నిష్టాతుడైన వాడు అనగా ఆరితేరినవాడు పరావిద్యలో (ప్రావీణ్యం పొందగలడని ఉపనిషత్తుల అభిప్రాయం. 
క మనమున నెద్దియుC గోరం । డనసూయయు శమము దమము నతులజ్ఞానం 

బును గల గృహపతి ధర్మం । బని నడపును వేదచోదితాచారములన్‌. 333 
ప్రతిపదార్థం: అనసూయయున్‌= అసూయ లేకపోవటమూ; శమమున్‌= అంతరిం(ద్రియనిగ్రహమూ; దమమున్‌= బాహ్యేం(ద్రియ 
నిగ్రహమూ; అతులజ్ఞానంబును కల= సాటిలేని జ్ఞానమూ కలిగినట్టి; గృహపతి= గృహస్థుడు; మనమునన్‌= చిత్తంలో; ఎద్దియున్‌= 
ఏది కూడా; కోరండు= అభిలషించడు; వేదచోదిత+ఆచారములన్‌= వేదంచేత విధించబడిన ఆచారాలను; ధర్మంబు+అని= 
ఇవి చేయదగిన ధర్మాలని; నడపును= నిర్వహిస్తాడు. 
తాత్సర్యం: అసూయ వదలి అంతరిం(ద్రియాలపైనా, బాహ్యేం(ద్రియాలపైనా నిగ్రహం సాధించిన జ్ఞానసంపన్నుడైన 
గృహస్థుడు మనస్సులో ఏదీ అభిలషించడు. అతడు వేదం విధించిన సదాచారాలను కర్తవ్యధర్మాలన్న బుద్దితో 
శ్రద్దగా నిర్వహిస్తాడు. 
ख. భూతదయయు ననహంకా । రాతిశయము( గలుగు &&०९०८ డప్రాయశ్లి 
త్తాతురు(డు సూవె! విధులు సు । నీతములైనను దృఢాత్మనిష్ట కతమునన్‌. 334 

ప్రతిపదార్థం: భూతదయయున్‌= (ప్రాణికోట్లపై కరుణ; అనహంకార+అతిశయమున్‌= అహంకారం లేమి; కలుగు= కలిగినట్టి; 
విమలు(డు= నిర్మలస్వభావుడు; విధులు= వేదవిహితాచారాలు; సునీతములు+ఐనను= చక్కగా అనుష్టించబడినప్పటికి; దృఢ+ 
ఆత్మనిష్థ= గట్టి ఆత్మస్థితి; కతమునన్‌= కారణాన; అ(ప్రాయశ్సిత్తాతురు(డు= ప్రాయశ్సిత్తంచేత ఆతురుడు కానివాడు; చూవె!= 
సుమా! 
తాత్సర్యం: (ప్రాణులపై దయ, అహంకారం బొత్తిగా లేకపోవటం కల నిర్మలచిత్తుడైన గృహస్థుడు దృఢమైన 
ఆత్మనిష్ట కలిగి ఉంటాడు. అందువలన అతడు వేదం విధించిన ఆచారాలు, కర్మలు చేస్తున్నా ప్రాయశ్చిత్తం 
చేయవలసిన పనిలేదు.(ఆత్మనిష్టవలన అతడిలోని దోషాలు తొలగిపోతాయి కాబట్టి ప్రాయశ్చిత్తం అక్కరలేదనిభావం.). 


784 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. విను శాంతులైన విప్రులు । మనుజేంద్రులు గృహమునంద మహితవ్రత సం 

జనిత పరిజ్ఞాన నిరం । జనులై పడయుదురు సూవె శాశ్వతపదమున్‌. 335 
ప్రతిపదార్థం: విను= వినుము; శాంతులు+ఐన= నిగ్రహపరులైన; ल= (బ్రాహ్మణులు; మనుజ+ఇం(ద్రులు= రాజులు; 
గృహమునందు+అ= ఇంటియందే; మహిత వ్రతసంజనిత పరిజ్ఞాన నిరంజనులు+ఐ= శ్రేష్టమైన (వ్రతంచేత కలిగిన పరిజ్ఞానంచేత 
దోషం లేనివారై; శాశ్యతపదమున్‌= ముక్తిని; పడయుదురు= పొందుతారు; చూవె!= సుమా! 

व కా bas, హహష © < ५८4 అ హా సా లోనే తౌ 
తాత్సర్యం: ఇంకా వినుము. ఇం(ద్రియనిగ్రహపరులైన విప్రులు, నృపులు గృహస్థాశ్రమంలోనే చక్కని (వ్రతాలు 
ఆచరించి అందువలన కలిగిన జ్ఞానం వలన దోషం శమించినవారై శాశ్వతమైన మోక్షస్థానం పొందుతారు. 
తే.  బ్రహ్మచర్యాదు లగు నాల్లు( బాదమహిమ । గాగ छत्तर ధర్మ మొక్కటియ చూవె! 

యెవ్వ( డెందు వర్తించిన నేమి? సకల । కర్మఫలరూపకత్వ మొక్కటియ కాదె! 336 
ప్రతిపదార్థం: బ్రహ్మచర్య+ఆదులు+అగు= (బ్రహ్మచర్యం మొదలైనవి; నాల్లున్‌= నాలుగు ఆశ్రమాలు కూడా; పాదమహిమకా(గన్‌= 
పాద(ప్రభావం పొందగా; పరఠాడు= విలసిల్లె; ధర్మము= ధర్మం; ఒక్కటియచూవె!= ఒక్కటే సుమా!; ఎవ్వు(డు= ఏ వ్యక్తి; ఎందు= 
ఏ ఆశ్రమంలో; వర్తించినన్‌+ఏమి= (ప్రవర్తించినా ఏమి; సకలకర్మఫలరూపకత్యము= సమస్త కర్మల ఫలాన్ని రూపించే ధర్మం; 
ఒక్కటియ కాదె!= ఒక్కటే కదా! 
తాత్సర్యం: ధర్మానికి బ్రహ్మచర్యం మొదలైన నాలుగా(శ్రమాలు నాలుగుపాదాలుగా ఉన్నాయి. ఆ నాలుగుపాదాలపై 
నిలిచి ఉన్న ధర్మం ఒక్కటే. అందుచేత ఎవడు ఏ ఆశ్రమంలో ఉంటే నేమి? సమస్త కర్మల ఫలాలను రూపింపజేసే 
ధర్మస్వరూపం ఒక్కటే కదా! (సర్వకర్మల ఫలస్వరూపం ఒకటే కదా!) 

క. సంతోషామృత సుఖీత । స్వాంతుం డగు నేని నట్టివా(డు గృహంబుం 
గాంతారదేశమును నొ । కృంతగ నిశ్చింతవృత్తి నక్షోభ్యు( డగున్‌. 337 


ప్రతిపదార్థం: సంతోష+అమృత సుఖితస్వాంతుండు= సంతసమనే అమృతంచేత సుఖించిన చిత్తం కలవాడు; అగున్‌+ఏనిన్‌= 
అయితే; అట్టివాడు= అట్లాంటి మనుజుడు; గృహంబున్‌= ఇంటిని; కాంతారదేశమునున్‌= అడవిప్రదేశాన్నీ; ఒక్కంతగన్‌= ఒకే 
విధంగా (భావించి); నిశ్చింతవృత్తి= చింతలేని వర్తనముతో; అక్షోభ్యు(డు+అగున్‌= క్షోభింపజేయటానికి వీలుకాని వాడౌతాడు. 
తాత్సర్యం: ఎవడు సంతోషమనే అమృతంతో సుఖించే చిత్తం కలిగి ఉంటాడో అట్లాంటివాడు ఇంటినీ, అడవినీ 
ఒకే రకంగా భావించగలవా డవుతాడు. వాడికి చింతలు ఉండవు. అందువలన దేనికీ కలత చెందడు. 
క విను తృష్ట్ణారాహిత్యం । బున నాలవు నాశ్రమంబు( బొందుదురు మహా 

జను; లది యుపనిషదుక్తం । బనక యవైదిక మనంగ నగునే నీకున్‌? 338 
ప్రతిపదార్థం: విను= వినుము; మహాజనులు= గొప్పవారు; తృస్థారాహిత్యంబునన్‌= ఆశలేమిచేత; నాలవు= నాల్లవదైన; 
ఆగశ్రమంబున్‌= సన్న్యాసాశ్రమాన్ని; పొందుదురు= చెందుతారు; అది= ఆ పద్దతి; ఉపనిషద్‌+ఉక్తంబు+అనక= ఉపనిషత్తులచేత 
ప్రతిపాదించబడినదని చెప్పక; అవైదికము+అనంగన్‌= వేదవిరుద్ద మైనదని చెప్పగా; నీకున్‌+అగునే?= నీకు తగునా? 
తాత్సర్యం: మహాత్ములు ఆశను పూర్తిగా వర్ణించి నాలుగవదైన సన్న్యాసా(శ్రమం స్వీకరిస్తారు. అది ఉపనిషత్తులు 
ప్రతిపాదించిన పద్దతి. అట్లా భావించక అది వేదవిహితమైనది కాదు అని నీవు చెప్పవచ్చునా? 


శాంతిపర్వము ~ अ 785 


క్ర జ్ఞానము ధర్మమున కధి । ష్టానము మూలంబు పరమసంతోషము భ 

వ్యానూనత్యాగము రూ । పానందము ప్రా(కు దాని కను వేదంబుల్‌. 339 
ప్రతిపదార్థం: వేదంబుల్‌= (శ్రుతులు; ధర్మమునకున్‌= యతిధర్మానికి; అధిష్టానము= ఆశ్రయం; జ్ఞానము= జ్ఞాననిష్ట; దానికిన్‌= 
९ ధర్మానికి; పరమసంతోషము= ఆనందం; మూలంబు= మొదలు; భవ్య+అనూనత్యాగము= శ్రేష్టమైన మహాత్యాగం; రూపు= 
స్వరూపం; ఆనందము= ఆత్మానందం; (ప్రాకు= ఆలంబనం; అనున్‌= అని చెప్పుతున్నవి. 
తాత్సర్యం: వేదాలు యతిధర్మాని కధిష్టానం జ్ఞానమనీ, దానికి అత్యంతసంతోషస్టితే మొదలనీ, మహాత్యాగమే 
స్వరూపమని, ఆనందమే పట్టుగొమ్మ అనీ చెప్పుతున్నాయి. 
క్ర ఏదియు దల(ప నసేవ్యము । గా దాశ్రమసమితిలోన( గావున శుచులై 

యేదాన నున్న సంసా । రోదధి యాదరికి( బోవ నోపుదురు బుధుల్‌. 340 
ప్రతిపదార్థం: ఆశ్రమసమితిలోనన్‌= బ్రహ్మచర్యం మొదలైన నాలుగు ఆశ్రమాలలోనూ; ఏదియున్‌= ఏ ఆశ్రమం కూడా; తల(పన్‌= 
భావించగా; అసేవ్యము కాదు= సేవించదగనిది కాదు; కావునన్‌= అందుచేత; శుచులు+ఐ= శుద్దాంతఃకరణం కలవారై; ఏ 
దానన్‌+ఉన్నన్‌= ఏ ఆ(శ్రమంలో ఉన్నా; బుధుల్‌= పండితులు; సంసారోదధి= సంసారసాగరం యొక్క; ఆ దరికిన్‌= ఆవలి 
గట్టుకు; పోవన్‌= పోవటానికి; ఓపుదురు= సమర్ధు లవుతారు. 
తాత్సర్యం: బాగా ఆలోచించి చూస్తే నాలుగు ఆశ్రమాలలోనూ ఏ ఆశ్రమమూ సేవించదగనిది కాదు. అందువలన 
అంతఃకరణశుద్ది కలిగి ఏ ఆశ్రమంలో ఉన్నా ఆత్మజ్ఞులైన పండితులు సంసారసాగరతీరం చేరగలరు. 
క్ర సంతోషంబున నేగతి । శాంతాత్మున కొదవు దాని సద్దతిగా వే 

దాంతవిదులు గొనియాడుదు; । రింత నిజము; దీని నీవు నెబు(గు మనింద్వ్యా! 341 
ప్రతిపదార్థం: అనింద్యా!= నిందించదగనివాడా!; శాంత+ఆత్నునకున్‌= శమించిన చిత్తంకలవాడికి; సంతోషంబునన్‌= సంతసం 
చేత; 9 గతి= ఏ ప్రాప్తి; ఒదవున్‌= కలుగునో; దానిన్‌= ఆ గతిని; వేదాంత విదులు= వేదాంతం తెలిసిన వారు; సద్గతిగాన్‌= 
మంచిగతిగా; కొనియాడుదురు= పొగడుదురు; ఇంత నిజము= ఇంతా సత్యం; నీవున్‌= నీవుకూడ; దీనిన్‌= ఈ విషయాన్ని; 
ఎణుగుము= తెలిసికొనుము. 
తాత్సర్యం: పవిత్రుడవైన ఓ స్యూమరశ్మీ! శాంతచిత్తుడైన వాడికి సంతోషం కారణంగా ఏ గతి లభిస్తుందో, 
ఆ గతినే సద్గతి అని వేదాంతవేత్తలైన పెద్దలు శ్లాఘిస్తారు. ఇది సత్యం. నీవు కూడా ఈ సత్యాన్ని (గ్రహించుము. 
తే. వేద తాత్పర్య మారసి వేదితవ్య । మెటు(గు వారలు వేదజ్జ్ఞు; లిట్లు గాని 

వారు వేదపాఠకులు; సర్వంబు నరయ । వేద పరినిష్టితము సూవె విప్రవర్య! 342 
ప్రతిపదార్థం: వ(ప్రవర్య!= (బ్రాహ్మణ్రేష్టా!; వేద తాత్సర్యము= [(శ్రుతియొక్క భావాన్ని; ఆరసి= పరిశీలించి; వేదితవ్యము= 
తెలిసికొన దగిన తత్తాన్ని; ఎణుగువారలు= తెలిసికొనేవారు; వేదజ్ఞాలు= వేదం తెలిసినవారు; ఇట్టు కానివారు= ఈ రీతిగా 
తెలిసికొననివారు; వేదపాఠకులు= వేదం చదివేవారు; అరయన్‌= పరిశీలించగా; సర్వంబున్‌= సమస్తమూ; వేదపరినిష్టితము= 
వేదంలో నిహితం; చూవె!= సుమా! 
తాత్సర్యం: విప్రశ్రేష్టా! ఎవరు వేదభావాన్ని గ్రహించి తెలియదగిన सुत తెలిసికొంటారో వారే వేదం తెలిసినవా 
రవుతారు. అట్టా కానివారు వట్టి వేదపాఠకులు మా(త్రమే. వారికి వేదరహస్యం తెలియదు. పరిశీలించి చూచేవారికి 
వేదంలోనే అంతా నిక్షిప్తమైనట్లు గోచరిస్తుంది. 


786 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. త్యాగ మొక నెలవు; శమసం । యోగం బుత్తరము దాని; కూర్చ్వము సంతో 
షాగమము; మోక్షలాభో । ద్యోగికి నివి గమ్యభూము లుత్తమధిషణా!' 343 


ప్రతిపదార్థం: ఉత్తమధిషణా!= శ్రేష్టమైన బుద్ది కలవాడా!; త్యాగము= కర్మఫలాన్ని త్యజించటం; ఒక నెలవు= ఒక స్థానం; 
దానికిన్‌= ఆ త్యాగానికంటె; శమసంయోగము= అంతరిం(ద్రియ నిగ్రహం; ఉత్తరము= శ్రేష్టం; సంతోషాగమము= సంతుష్టి 
పొందటం; ఊర్ష్యము= దానికంటె ఉన్నతమైనది; మోక్షలాభ+ఉద్యోగికిన్‌= ముక్తి ప్రాపికై ప్రయత్నించే వాడికి; ఇవి= ఈ మూడూ; 
గమ్యభూములు= చేరదగిన స్థానాలు. 


తాత్సర్యం: (శ్రేష్టమతీ! మోక్షం కావాలని ప్రయత్నించే సాధకుడు ముందు కర్మఫలత్యాగం చేయాలి. ఆ తరువాత 
మనస్సును నిగ్రహించాలి. ఆ పైన సదా సంతోషంతో ఉండాలి. ఇవి ఒక దానికంటె ఒకటి ఉన్నతమైన గతులు. 
సాధకుడు తప్పక ఈ మూడింటినీ పొందాలి”. 


వ. అనియిట్లుపదేశించి. 344 
ప్రతిపదార్థం: అని ఇట్లు= అని ఈ రీతిగా; ఉపదేశించి= ప్రబోధించి. 
తాత్సర్యం: కపిలుడు స్యూమరశ్శ్మికి పైన చెప్పిన విధంగా ఉపదేశించాడు. తరువాత. 


సీ, _“వేదితవ్యంబన విదితంబు నా బుతం । బన(గ సత్యంబన నతిశయిల్లి, 
సంభృతస్థావర జంగమం బన(గ స । ర్వాత్మకంబన శుభం कत्त వెలసి, 
థి 
యవ్యక్త మనగ బ్రహ్మంబునా నుత్తర । మనగ శివంబన వినుతి కెక్కి 
ప్రభవం బనంగ నవ్యయ మన శాంతి నా(। దేజంబు నా 5०८०८ దేజరిల్లి, 


తే క్షమ యనంగ నంబర మనగా ధ్రువంబు । నా ననామయ మన నొప్పి లీనరూప 
బుద్ది సంప్రాష్య మగు తత్ప్వమునకు వేద । మానిత బ్రాహ్మణులకు నమస్మరింతు.' 345 


ప్రతిపదార్థం: వేదితవ్యంబు+అనన్‌= వేదితవ్యమనీ (తెలిసికొనదగిన దనీ); విదితంబునాన్‌= విదితమనీ (తెలియబడినదనీ); 
బుతంబు+అనయగన్‌= బుతమనీ; సత్యంబు+అనన్‌= సత్యం అనీ; అతిశయిల్లి= శోభిల్లి; సంభృత స్థావర జంగమంబు+అనయగన్‌= 
చరాచరములను భరించినదనీ; సర్వాత్మకంబు+అనన్‌= సర్వ స్వరూపమనీ, అన్నిటికీ ఆత్మస్థానీయమనీ; శుభంబు+అన(గన్‌= 
శుభమనీ; వెలసి= అలరారి; అవ్యక్తము+అన(గన్‌= అవ్యక్తమని; (బ్రహ్మంబునాన్‌= (బ్రహ్మమని; ఉత్తరము+అనగన్‌= ఉత్తరమనీ; 
శివంబు+అనన్‌= శివమనీ; వినుతికిన్‌+ఎక్కి= (ప్రసిద్ది పొంది; (ప్రభవంబు+అనయగన్‌= (ప్రభవమనీ (ఉత్పత్తి స్థానమనీ); 
అవ్యయము+అనన్‌= అవ్యయ మని (వ్యయం కానిదనీ); శాంతినాన్‌= శాంతి అనీ; తేజంబునాన్‌= తేజమనీ; ఎందున్‌= అంతటా; 
తేజరిల్లి= ప్రకాశించి; క్షమఅనయగన్‌= క్షమ అనీ, (భూమి అనీ); అంబరంబు+అన(గాన్‌= అంబరమనీ (ఆకాశమనీ); ధ్రువంబునాన్‌= 
(ధ్రువమనీ (స్టిరమైనదనీ); అనామయమనన్‌= అనామయమనగా (జాడ్యం లేనిదనగా); ఒప్పి= భాసించి; లీనరూప 
బుద్దిసంప్రాప్యము+అగు= లయమైన రూపం కల బుద్దిచేత ప్రాపింపదగిన; తత్త్యమునకున్‌= పరతత్తానికి; వేదమానిత 
(బ్రాహ్మణులకున్‌= వేదజ్ఞానంచేత పూజించబడిన విప్రులకూ; నమస్కరింతున్‌= ప్రణమిల్లుతాను. 


తాత్సర్య్వం: వేదితవ్యమూ, విదితమూ, బుతమూ, సత్యమూ, సంభృతస్థావరజంగమమూ (చరాచర జగత్తును 
భరించేది), సర్వాత్మకమూ, శుభమూ, అవ్యక్తమూ, (బ్రహ్మమూ, ఉత్తరమూ, శివమూ, ప్రభవమూ, అవ్యయమూ, 


శాంతిపర్వము ~ अ 787 


శాంతీ, తేజమూ, క్షమా, అంబరమూ, (ధువమూ, అనామయమూ - అని వ్యవహరించబడుతూ లయించిన రూపం 
కల బుద్దికి మా(త్రమే గోచరమవుతున్న పరతత్యానికీ, వేద విజ్ఞానంతో పూజితులైన విప్రలకూ నేను నమస్కరిస్తాను. 


వ. అని పలుకుటయు స్యూమరశ్శి ప్రీతు(డగుచు( గపిలునిం బ్రశంసించె; నియ్యితిహాసంబు తాత్సర్యంబు 
నీవుం గనికొను'మని చెప్పినం ८०००८ బ్రియంబంది ధర్మనందనుండు 'ధర్మార్థకామంబులు మూడును 
వేదశంసితంబులు; వీనిలో నెద్దాని లాభంబున విశేషంబు గలిగియుండు నెలింగింపవే ।' యనిన 
గాంగేయుండు గుండధారుం డనువా(డు నిజభక్తున కుపకారంబు సేసిన ప్రకారం బితిహాస రూపంబునం 


బ్రవర్తిల్లునది భవత్రశ్శంబునకు నుత్తరంబై యుండు; వినుము చెప్పెద'నని యప్పుడమిటేని కిట్లనియె.346 


ప్రతిపదార్థం: అని పలుకుటయున్‌= అని చెప్పేసరికి; స్యూమరశ్శ్మి ప్రీతుండు+అగుచున్‌= స్యూమరశ్శిఅనే ముని సంతుష్పుడై; 
కపిలునిన్‌= కపిలుడిని; ప్రశంసించెన్‌= అభినందించాడు; ఈ+ఇతిహాసంబు+తాత్సర్యంబున్‌= ఈ ఇతిహాసంయొక్క భావాన్ని; 
నీవున్‌= నీవు కూడా; కనికొనుము= (గ్రహించుము; అని చెప్పినన్‌= అని భీష్ముడు చెప్పగా; ధర్మనందనుండు= ధర్మరాజు; 
తద్దయున్‌= మిక్కిలిగా; ప్రియంబు+అంది= సంతోషించి; ధర్మ+అర్హకామంబులు మూ(డునున్‌= ధర్మం, అర్థం, కామం అనే 
మూడు పురుషార్ణాలూ; వేదశంసితంబులు= వేదాలచేత (ప్రశంసింపబడి ఉన్నాయి; వీనిలోన్‌= ఈ మూడింటిలోనూ; ఏ+దాని 
లాభంబునన్‌= దేని ప్రాప్తివలన; విశేషంబు= అతిశయం; కలిగి+ఉండున్‌= లభిస్తుంది; ఎటింగింపవే= చెప్పుమా; అనినన్‌= అని 
అడుగగా; గాంగేయుండు= భీష్ముడు; కుండధారుండు+అనువా(డు= కుండధారుడనేవాడు; నిజభక్తునకున్‌= తన భక్తుడికి; 
ఉపకారంబు చేసిన (ప్రకారంబు= ఉపకరించిన పద్దతి; ఇతిహాసరూపంబునన్‌= పూర్వకథారూపంతో; (ప్రవర్తిల్లున్‌= ఉంటున్నది; 
అది= ఆ కథ; భవ(త్రశ్ళంబునకున్‌= నీ ప్రశ్నకు; ఉత్తరంబు+ఐ ఉండున్‌= సమాధానమై ఉన్నది; వినుము= ఆలకించుము; 
చెప్పెదన్‌+అని= చెప్పుతాను అని; ఆ+పుడమిటేనికిన్‌= ఆ రాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 

తాత్సర్యం: అని కపిలమునీం(ద్రుడు చెప్పేసరికి స్యూమరశ్శి సంతసించి కపిలమునిని ప్రశంసించాడు. ఈ కథలోని 
భావం నీవు కూడా గ్రహించుము అని భీష్ముడు చెప్పాడు. అందుకు ధర్మరాజు ఎంతో సంతోషించాడు. ఆయన 
మళ్ళీ వేదాలలో ధర్మం, అర్థం, కామం అనే మూడు పురుషార్థాలు (ప్రశస్తమై ఉన్నాయి. ఆ మూడిటిలోనూ ఏది 
లభిస్తే గొప్పగా ఉంటుంది? ఈ సంగతి తెలియజెప్పుము' అని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు “ పూర్వం 
కుండధారుడు అనేవాడు తన భక్తుడికి ఉపకరించిన విధానం ఒక ఇతిహాసరూపంలో ఉన్నది. అది నీ (ప్రశ్నకు 
సమాధానంగా ఉంటుంది; దానిని చెప్పుతాను ఏనుమని ఆ ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 

కుండధారుం డను దేవానుచరుని వృత్తాంతము (సం. 12-263-2) 


సీ, “యజ్ణ్లార్ల మొక్క బ్రాహ్మణుడు ధనార్హియై । తపము సేయగ గుండధారు( ८5८१८ 
థి అ क~ 


छत्तर దేవానుచరు( డచ్చటికి వచ్చి । 'యభిలాష మేరూపి మనుడు "ष 
సిద్ది గోరెద'నని చెప్పిన( బ్రీతి నా । తడు మాణిభద్రుని ధనదభ్యృత్యు 
నియతి దలంప సన్నిధి సేసె నయ్యక్షు; । డతడు 'మదాశ్రితుం డైన యితని 


తే. ధనసమగ్రుని( జేయవే యనిన “నెంత । ధనము వలసిన నిచ్చెద' ననియె మాణి 

दत డమ్మహాతు(డు మరభావ మసి । రత్వదూషిత మను విచారంబు వుట్టి! 347 
ప్రతిపదార్థం: ఒక్క |బ్రాహ్మణు(డు= ఒక విప్రుడు; యజ్ఞ+-అర్థము= యజ్ఞంకొరకై; ధనార్థి+ఐ= ధనంకోరినవాడై; తపము 
చేయ(గన్‌= తపస్సు చేయగా; కుండధారు(డు+అన(గన్‌= కుండధారుడు అనే పేరుతో; పరగొడు= ప్రవర్తిలైడు; దేవ+అనుచరు(డు= 


788 శ్రీమదాంధ్ర మహాభారతము 


దేవసేవకుడు; అచ్చటికిన్‌= ఆ చోటికి; వచ్చి= ఏతెంచి; అభిలాషము= కోరిక; 9 రూపము?= ఎట్టిది?; అనుడున్‌= అనగా; 
అర్థసిద్దిన్‌= ధన ప్రాప్తిని; కోరెదను+అని= అభిలషిస్తున్నానని; చెప్పినన్‌= చెప్పగా; ఆత(డు= ఆ కుండధారుడు; ప్రీతిన్‌= ప్రీతితో; 
నియతిన్‌= నియమపూర్వకంగా; ధనదభృత్యున్‌= కుబేరుడి బంటు అయిన; మాణిభద్రునిన్‌= మాణిభ(ద్రుడనేవాడిని; తలంపన్‌= 
స్మరించగా; ఆ+యక్షుడు= ఆ యక్షుడు; సన్నిధిచేసెన్‌= సమీపించాడు; అత(డు= ఆ కుండధారుడు; మదాగ్రితుండు+ఐన= 
నన్నా శ్రయించిన వాడైన; ఇతనిన్‌= ఈ బ్రాహ్మణుడిని; ధనసమగగ్రునిన్‌= ధనంచేత సంపూర్ణ్ణుడిగా; చేయవే= చేయుమా; అనినన్‌= 
అనగా; మాణిభద్రు(డు= మాణిభద్రుడనే ఆ యక్షుడు; ఎంతధనము= ఎంత విత్తం; వలసినన్‌= కావలసినను; ఇచ్చెదన్‌= ఇస్తాను; 
అనియెన్‌= అన్నాడు; ఆ+మహాత్ము(డు= మహనీయుడైన ఆ కుండధారుడు; మర్యభావము= మరణించే స్వభావంకల మానవత్వం; 
అస్థిరత్వ దూషితము= శాశ్యతం కాకపోవటంచేత దూషించబడింది; అను విచారంబు= అనే ఆలోచన; పుట్టి= కలిగి. 
తాత్సర్యం: ఒక విప్రుడు యజ్ఞం చేయాలన్న తలంపుతో ధన మభిలషించి తపస్సు చేశాడు. కుండధారుడనే 
దేవసేవకు డొకడు అతడు తపస్సు చేస్తున్న చోటికి వచ్చాడు. వచ్చి 9 కోరిక 920?" అని ప్రశ్నించాడు. ఆ 
(బ్రాహ్మణుడు ధనం కొరకై తపస్సు చేస్తున్నా నన్నాడు. అప్పుడు ఆ కుండధారుడు నియమపూర్వకంగా కుబేరుడి 
బంటైన మాణిభ(ద్రుడనే యక్షుడిని తలచాడు. ఆ యక్షుడు వెంటనే అక్కడ (ప్రత్యక్షమయ్యాడు. అప్పు డా 
కుండధారుడు “ఈ విప్రుడు నన్ను ఆశ్రయించి ఉన్నాడు. ఇతడిని మిక్కిలి ధనవంతుడిని చేయుము” అని 
అర్థించాడు. అంతట మాణిభ(ద్రుడు “ఇతడు ఎంత ధనం కావలె నని కోరినా ఇస్తాను” అని చెప్పాడు. ఇంతలో 
కుండధారుడు 'మానవుడు మరణశీలుడు. మానవత్వం స్థిరమైనది కాదు” అన్న ఆలోచన కలిగినవాడై. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
క. “ధన మేటికి? నీ విప్రని। మన మొలయ(గ వలయు ధర్మమార్గంబున; దా 

నన సర్వసంపదలు నగు' । నని నిశ్చయ మొంది వినయ మతిశయ మందన్‌. 348 
ప్రతిపదార్థం: ధనము= అర్థం; ఏటికిన్‌?= ఎందుకు?; ఈ విప్రుని= ఈ (బ్రాహ్మణుడియొక్క; మనము= చిత్తం; 
ధర్మమార్గంబునన్‌= ధర్మపు (త్రోవలో; ఒలయంగన్‌ వలయున్‌= (ప్రవేశించాలి; దానన్‌+అ= అట్లా చేయటం వలననే; 
సర్వసంపదలున్‌= సమస్తమైన సిరులూ; అగునని= కలుగుతాయి అని; నిశ్ళ్చయము+ఒంది= నిర్ణయించుకొని; వినయము= 
అడకువ; అతిశయము+అందన్‌= అతిశయిల్లగా. 
తాత్సర్యం: 'డబ్బు ఎందుకు? ఈ భూసురుడి చిత్తం ధర్మమార్గంలో (ప్రవర్తించాలి. అట్టా ప్రవర్తిస్తే ఇతడికి 
సమస్తమైన సంపదలూ సిద్దిస్తాయి” అని నిశ్చయించుకొని మిక్కిలి వినయంతో. (తరువాతి పద్యంతో అన్వయం). 
७. యక్షవరునితోడ నవ్విచారము మృదు । వచన రచన జెప్ప వా(డు దాని 

కాత్మ( బ్రీతి( బొంది యనుమతి సేయంగ । నధికభక్తి छठ యతండు. 349 
ప్రతిపదార్థం: యక్షవరునితోడన్‌= యక్ష శ్రేష్ణుడితో; ఆ+విచారము= ఆ ఆలోచన; మృదువచన రచనన్‌= మెత్తని 
మాటలతో; చెప్పన్‌= చెప్పేసరికి; వాడు= ఆ యక్షుడు; దానికిన్‌= అందుకు; ఆత్మన్‌= మనస్సులో; (పీతిన్‌= సంతోషం; 
పొంది= చెంది; అనుమతి చేయంగన్‌= అనుముతించగా; అతండు= ఆ కుండధారుడు; అధికభక్తి నిరతు(డు+ఐ= మిక్కిలి 
భక్తితత్సరుడై. 
తాత్సర్యం: కుండధారుడు యక్షునితో తన అభిప్రాయాన్ని మెత్తని పలుకులతో వివరించాడు. అందు కా యక్షుడు 
మనస్సులో ఎంతో సంతోషించి అనుమతించాడు. అప్పు డా కుండధారుడు అత్యంతభక్తి గలవాడై. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 789 


క, దేవతలను బ్రార్థించిన । నావసుధామరుని చిత్త మా ప్రొద్ద తప 

స్వేవనతత్సర మగుడున్‌ । దేవానుచరునకు నిట్లనియె నత డధిపా! 350 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; దేవతలనున్‌= సురలను; ప్రార్థించినన్‌= వేడగా; ఆ ప్రొద్దు+అ= ఆ దినమే; = వసుధా+అమరుని 
చిత్తము= ఆ విప్రడిమనస్సు; తపస్సేవనతత్సరము= తపం చేయటంలో ఆసక్తమైనది; అగుడున్‌= కాగా; అత(డు= ఆ 
(బ్రాహ్మణుడు; దేవ+అనుచరునకున్‌= దేవసేవకుడైన కుండధారుడికి; ఇట్టు+-అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: ధర్మరాజా! దేవతల నుద్దేశించి ధర్మమార్గంలో ఆ విప్రుడు ప్రవర్తించేటట్లు అనుగ్రహించుమని 

ధా పా చా టా షా గా లా १8 హహ a bat ९८८ లో ५५ 

కుండధారుడు ప్రార్థించాడు. అట్లా ప్రార్థించగానే = దినమే ఆ (బ్రాహ్మణుడి మనస్సు తపస్సులో సంలగ్నమయింది. 
అప్పు డా (బ్రాహ్మణుడు కుండధారుడితో ఇట్లా అన్నాడు: 
క “అనఘా! భవదీయదయన్‌ । మనంబు దెలివొందె నిపుడు నా; కే నొల్లన్‌ 

ధనము తపంబ యొనర్చ(గ । ననుజ్ఞ సేయంగవలయు నాదరణమునన్‌.' 351 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; ఇప్పుడు= ఇప్పుడు; భవదీయదయన్‌= నీ కృపచేత; నాకున్‌= ధనం కోరిన నాకు; 
మనంబు= చిత్తం; తెలివి+ఒందెన్‌= వివేకం కలదయింది; ఏన్‌= నేను; ధనము= విత్తం; ఒల్లన్‌= అభిలషించను; ఆదరణమునన్‌= 
ప్రీతితో; తపంబు+అ= తపస్సే; ఒనర్ప(గన్‌= చేయటానికి; అనుజ్జచేయంగన్‌ వలయున్‌= అనుమతించాలి. 
తాత్సర్యం: పాపరహితుడ వైన ఓ కుండధారుడా! ఇంత వరకూ ధనాన్ని అభిలషిస్తూ ఉండిన నాకు ఇప్పుడు 
నీ దయవలన చిత్తం వివేకవంత మయింది. ఇంక నాకు ధనమక్కరలేదు. ప్రీతితో తపస్సునే చేయటానికి నన్ను 
అనుమతించుము'. 
©. అనిన 'నట్లకాక యాచరింపుము ధర్మ । మనుచు నరిగె నిర్ణరానుచరు(డు 

భూసురుండు మూలములును బత్రములు నా । హారములుగ జేసి నధికతపము. 352 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; నిర్ణర+అనుచరు(డు= దేవానుచరుడైన కుండధారుడు; అట్టకాక= అట్టే అగుగాక!; 
ధర్మమున్‌= ధర్మమును; ఆచరింపుము= చేయుము; అనుచున్‌= అంటూ; అరిగెన్‌= పోయాడు; భూసురుండు= (బ్రాహ్మణుడు; 
మూలములును= కందమూలాలు; ప(త్రములున్‌= ఆకులునూ; ఆహారములుగన్‌= భోజనాలుకాగా; అధికతపమున్‌= తీవ్రమైన 
తపస్సు; చేసెన్‌= చేశాడు. 
తాత్సర్యం: ఆ (బ్రాహ్మణు డా విధంగా చెప్పేసరికి కుండధారుడు “అట్లే కానిమ్ము; ధర్మం ఆచరించుము” 
అంటూ స్వస్థానానికి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు దుంపలూ, ఆకులూ ఆహారంగా స్వీకరిస్తూ కఠిన తపస్సుచేశాడు. 
క్ర క్రమమున జల పవనము లశ । నములుగం గొని తపము సేసినం గాయము జి 

త్రము మానుషంబు లగు చం । దములు విడిచి దివ్యమహిమధామము లయ్యెన్‌. 353 
ప్రతిపదార్థం: |క్రమమునన్‌= (క్రమంగా; జలపవనములు= నీరు గాలి; అశనములుగన్‌= ఆహారాలుగా; కొని= (గ్రహించి; 
తపముచేసినన్‌= తపస్సు చేయగా; కాయము= శరీరం; చిత్తము= మనస్సు; మానుషంబులు+అగు= మనుష్య సంబంధం కలవి 
అగు; చందములు= విధానాలు; విడిచి= వదలి; దివ్వమహిమధామములు= దివ్యమైన (ప్రభావానికి నెలవులుగా; అయ్యెన్‌= ఐనవి; 
తాత్సర్యం: ఆ విప్రుడు క్రమంగా కందప(త్రాలు కూడా వదలి నీటిని గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ 
తపస్సు చేశాడు. అందువలన అతడి శరీరమూ, మనస్ఫూ మనుష్యత్వాన్ని వదలి దివ్య(ప్రభావానికి నెలవులై 
విలసిల్లాయి. 


790 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అట్లు సిద్దుం డగుటయు. 354 
ప్రతిపదార్థం: అట్టు= ఆ రీతిగా; సిద్దుండు= తపస్సుచేత సిద్దిపొందినవాడు; అగుటయున్‌= కాగా. 
. (ప్ర డౌ గా స 9, షా ए గా 

తాత్సర్యం: ఆ విపు డారీతిగా తపస్సుచేత సిద్ది పొందగా. 
క నను నెవ్వ రాశ్రయించిన । ధన మొస(గుదు, రాజ్యమిత్తు(; దద్దురితములం 

దునుముదు; నను నగ్గలికలు । మనమున జనియింప(జొచ్చె మనుజాధీశా! 355 
ప్రతిపదార్థం: మనుజ+అధీశా!= రాజా!; ననున్‌= నన్ను; ఎవ్వరు= ఎట్టివారు; ఆశ్రయించినన్‌= ఆశ్రయించిననూ; ధనమున్‌= 
విత్రమును; ఒస(గుదున్‌= ఇస్తాను; రాజ్యమున్‌= రాజ్యాన్ని; (పరిపాలించదగిన దేశాన్ని) ఇత్తున్‌= ఇస్తాను; తద్దురితములన్‌= 
ఆ(శ్రయించినవారి పాపాలను; తునుముదున్‌= సంహరిస్తాను; అను అగ్గలికలు= అనే ఉత్సాహాతిశయాలు; మనమునన్‌= చిత్తంలో; 
జనియింపన్‌+చొచ్చెన్‌= కలుగసాగాయి. 
తాత్సర్యం: రాజా! ఆ (బ్రాహ్మణుడికి తపఃప్రభావం వలన 'న న్నైవ్వ రాశ్రయించినా వలసినంత ధనమిస్తాను. 
రాజ్యం ఇస్తాను. వారి పాపాలను పోగొట్టుతాను' అనే ఉత్సాహాతిశయం అతడి మనస్సులో కలుగసాగింది. 
వ. అవ్విధంబున మహానుభావుందై. 356 
ప్రతిపదార్థం: ఆ+విధంబునన్‌= ఆ రీతిగా; మహానుభావుండు+ఐ= గొప్పప్రభావం కలవాడై. 
తాత్సర్యం: ఆ రీతిగా అతడు గొప్ప (ప్రభావం కలిగినవాడై. 


తే. ७९८ డతిభక్తిం దల(చె దేవానుచరుని; । నపుడ యక్కుండధారుండు నరుగుదెంచె; 
నరుగుదెంచిన నతడు నిజానుభావ । జనితగంధ పుష్పముల బూజన మొనర్షి. 357 


ప్రతిపదార్థం: ఆత(డు= ఆ (బ్రాహ్మణుడు; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తితో; దేవ+అనుచరునిన్‌= దేవసేవకుడైనకుండధారుడిని; 
తలటెన్‌= స్మరించాడు; అపుడు+అ= తలపగానే; ఆ+కుండధారుండును= ఆ కుండధారుడుకూడ; అరుగుదెంచెన్‌= వచ్చాడు; 
అరుగుదెంచినన్‌= అతడు రాగా; అత(డు= ఆ ఐ(ప్రుడు; నిజ+అనుభావజనిత గంధపుష్పములన్‌= తన తపః|ప్రభావంచేత 
సృష్టించబడిన గంధంచేతను, పూలచేతను; పూజనము= అర్చన; ఒనర్భి= చేసి, 


తాత్సర్యం: ఆ (బ్రాహ్మణుడు అత్యంతభక్తియుక్తుడై దేవసేవకుడిని తలచాడు. అతడు అట్లా తలచగానే 
కుండధారుడు అతడి యెదుట (ప్రత్యక్షమయ్యాడు. అతడు రాగానే ఈ విప్రుడు అతడిని తన తపోమహిమచేత 
సృష్టించబడిన గంధంతోనూ, పూలతోనూ పూజించాడు. పూజించిన పిదప. (తరువాతి పద్యంతో అన్వయం). 
ఉ. (५८ జాగి మైొక్కుటయు( జయ్యన నెత్తి మనం బెలర్ప(గా 

నక్కున(జేర్షి యిట్లనియె నద్దివిజానుచరుండు “శంక ८०८ 


దక్కి 25०६००८ గామమును ధర్మముతో( గలయంగ నెన్యునే 
యక్కట! యిట్లు వేదమని యప్పురుషార్టమునూంద మే ९०5." 358 


ప్రతిపదార్థం: చక్క(గన్‌= సాష్ట్రాంగంగా; చాగిమొక్కుటయున్‌= సాగిలబడి నమస్కరించగానే; ఆ+దివిజ+అనుచరుండు= ఆ 
కుండధారుడు; చయ్యనన్‌= వెంటనే; ఎత్తి= (బ్రాహ్మణుడిని పైకి లేవదీసి; మనంబు+ఎలర్సయగాన్‌= చిత్తం సంతోషించగా; 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 791 
అక్కునన్‌+చేర్చి= వక్షమున (కౌగిట) చేర్చుకొని; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; అక్కట!= జౌరా!; వేదము= (శ్రుతి; తాన్‌= 
తాను; శంక దక్కి= సంశయం వీడి; ధనంబున్‌= అర్థమును; కామమును= కామ పురుషార్థాన్నీ; ధర్మముతోన్‌= ధర్మమనే 
మొదటి పురుషారంతో; కలయంగన్‌= కలియగా; ఎన్నునే?= |ప్రశంసించునా?; అవి= ఆ అర్థ్హకామాలు; ఆ+పురుషార్టమున్‌= 
€ ధర్మమనే ముఖ్యపురుషిర్థాన్ని, ఊందన్‌= ఆధారంగా చేసికొన్నపుడు; మేలు+అగున్‌= శ్రేయస్సు కలుగుతుంది. 
తాత్సర్యం: విప్రుడు కుండధారుడికి పూజానంతరం సాష్టాంగనమస్కారం చేశాడు. కుండధారు డందుకు 
సంతసించి వెనువెంటనే అతడిని లేవనెత్తి కౌగిలించుకొని ఇట్లా అన్నాడు: 'వేదం శంకలేక ధర్మంతో సమానంగా 
అర్థ కామాలను పరిగణించగలదా? हठ అర్థకామాలు ధర్మాన్ని మించకుండా ఉన్నంతవరకే (శ్రేయోదాయకా 
అవుతాయి”. 
విశేషం: ధర్మం ముఖ్య పురుషార్థం. అర్థకామాలు సైతం పురుషార్గాలే. కాని ధర్మాన్ని అనుసరించి అర్థ కామాలను అనుభవించాలి. 
ధర్మవిరుద్దమైన అర్థకామాలు (్రేయస్సు కల్గించవు. శ్రీకృష్ణభగవానుడు గీతలో 'ధర్మావిరుద్దః కామో7స్మి భూతేషు - నేను 
(ప్రాణులలో ధర్మానికి విరుద్దం కాని కామమునై ఉన్నాను అని చెప్పాడు. అందువలన అర్థకామాలకంటె ధర్మమే (ప్రధానమని 
కుండధారు డిక్కడ విశదం చేశాడని (గ్రహించాలి. 

వ. అని ధర్మం బగ్గించి. 359 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; ధర్మంబు= ధర్మాన్ని; అగ్గించి= (ప్రశంసించి. 
తాత్సర్యం: కుండధారు డట్లా చెప్పి ధర్మాన్ని అర్థకామాలకంటె శ్రేష్టమైనదని వినుతించాడు. తరువాత. 
క “ఆ సుకృతము గడయెయ్టు మ । హాసత్వ్వా యోగసేవ నారామత ను 
~| 

ద్ధాసితు(డ వగుచు నిష్టా । వ్యాసంగ విహారి వగు మనామయలీలన్‌.' 360 
ప్రతిపదార్థం: మహాసత్ర్యా!= గొప్ప సత్త్యముగల ఓ విపుడా!; ఆ సుకృతమున్‌= ఆ ధర్మాన్ని; కడయెయ్యి= పారం ముట్టి; యోగసేవ 
నారామతన్‌= యోగమును సేవించటంచేత రమిస్తూ; ఉద్భాసితు(డవు+అగుచున్‌= ప్రకాశమానుడవవుతూ; అనామయ లీలన్‌= 
ఉపద్రవం లేని పద్దతితో; నిష్టావ్యాసంగ విహారివి= ఆత్మనిష్టా సంబంధంతో విహరించేవాడవుగా; అగుము= కమ్ము. 
తాత్సర్యం: 'మహాసత్త్వుడ వగు ఓ భూసురుడా! నీవు పురుషార్థాలలో శ్రేష్టమైన € ధర్మాన్ని ఆచరించుము. 
యోగాన్ని సేవిస్తూ (క్రీడించుము. దానిద్వారా భాసించే ఏ ఉప[ద్రవమూ లేని పద్దతిలో ఇట్టా ఆత్మనిష్టుడవై స్వేచ్చగా 
వఐహరించుము. 
క అని యతడు నిజనివాసం । బున కరిగెను విప్రవరు(డు మునిజనములు పూ 

జనము లొనరింప ఖేచరు । లనుమోదింప విహరించె నప్రతిహతు(డై.' 361 
ప్రతిసదార్దం: అని= అని చెప్పి, అత(డు= ఆ కుండధారుడు; నిజనివాసంబునకున్‌= తన స్థానానికి; అరిగెను= వెళ్ళాడు; 
వ(ప్రవరు(డు = బ్రాహ్మణ శ్రేష్టుడు; మునిజనములు= మునుల సమూహాలు; పూజనములు+ఒనరింపన్‌= తనను అర్భించగా; 
ఖేచరులు= ఆకాశచారులు; అనుమోదింపన్‌= అభినందించగా; అ(ప్రతిహతు(డు+ఐ= ఎదురులేని వాడై; విహరించెన్‌=సంచరించాడు. 
తాత్సర్యం: కుండధారు డట్టా చెప్పి తన స్థానానికి వెళ్ళాడు. ఈ (బ్రాహ్మణుడు మునులు తనను పూజిస్తుండగా, 
తన ప్రవృత్తిని ఖేచరులైన దేవతావిశేషాలు అనుమోదించగా, ఎదురులేకుండా యోగమార్గంలో విహరించాడు. 


792 శ్రీమదాంధ్ర మహాభారతము 


నారద ప్రవర్తితం బగు నితిహాసము (సం. 12-264-2) 


వ. అని చెప్పి యప్పురుషవరుం డప్పాండవాగ్రజుతో వెండియు నిట్లను నొక్క ధర్మసూక్షత సెప్పెద నాకర్ణింపు; 
ముంఛవృత్తి యగు విప్రుం డొక్కరుండు భార్యాసహితుండై వనంబున నుండి యజ్ఞాచరణంబునకుం దొడంగి 
యహింసాపరు( డగుటం బశువిధి యుడిగి ఫలమూలంబుల హవిస్తంత్రంబు నడపం జూచె; నది 
విహితాచారంబు గామి యెణింగియు శాపభయంబునం దత్పత్ని యమ్మహీసురవరు నెదుర నిలిచియుం 
బలుకకుండె; బాకశాసనాదులు హవిర్ణాగంబులు గొనం గడంగమి నగ్నియుం బచనశక్తిం దొటింగె; 
నట్టియెడ నా సమీపంబునం దిరుగు హరిణంబు మనుష్య వచనంబులం దత్పత్ని దూతి యమ్మహీసురవరు 
నెదుర నిలిచి తన్ను హింసించి యాగంబు సెల్లింపు మనిన, నతండట్లు సేయంబొ మ్మనవుడు( గొన్ని 
యడుగులు వోయి మగిడి యాకృష్ణమృగంబు 'నా యిచ్చు దివ్యదృష్టం గనుంగొను; మేను చెప్పినట్లు సేసిన 
ని న్నభినందించువారై యప్పర:ఃకాంతలును గంధర్వులును వీరె విమానంబుల నేతెంచిన వా'రనుటయు 
నవ్విప్రుండు విలోకించి దివ్యత్వసిద్ధికై దాని హింసించువాం డగుటయు; దానం దదీయతపంబునకు 
నుత్పాతంబులు పుట్టె; నేణరూపంబున వర్తించు నా ధర్మదేవత యా భూదేవునకు సన్నిధి సేసి నీయజ్ఞశ్రద్ధకు 
సంతోషించి ధర్మసూక్ష్మత్వంబు దెలుప వచ్చితి; నర్హంబగు హింసావిశేషం బహింసావ్రతహానింజేయదు; 

క్రతువు గదాయని యనర్హహింస కర్తవ్యంబుగా దని నిర్దేశించి తత్పత్నీసమాధానంబునం దపశ్శక్తి 


~~ 


ప్రత్యాసత్తియుం జేసి యాగవిశేషవిధానంబు వరప్రదానంబున నిర్వహించె; నయ్యితిహాసంబు 


~~ 


నారదప్రవర్తితంబని చెప్పిన నప్పుడమిటే(డు ప్రీతుండై. 362 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; ఆ+పురుషవరుండు= ఆ పురుషశ్రేష్టుడైన భీష్ముడు; ఆ+పాండవ+అ(గజుతోన్‌= పాండవు 
లలో పెద్దవాడైన ఆ ధర్మజుడితో; వెండియున్‌= మరల; ఇట్టు+-అనున్‌= ఇట్టా చెప్పాడు; ఒక్కధర్మసూక్ష్మతన్‌= ఒక ధర్మరహస్యాన్ని; 
చెప్పెదన్‌= వివరిస్తాను; ఆకర్లింపుము= వినుము; ఉంఛవృత్తిఅగు= రాలిన గింజల నేరుకొని తినే వర్తనం కలిగిన; విప్రండు= 
(బ్రాహ్మణుడు; ఒక్కరుండు= ఒకడు; భార్యాసహితుండు+ఐ= భార్యతో కూడినవాడై; వనంబునన్‌= అడవిలో; ఉండి= వసించి; 
యజ్ఞ+-ఆచరణంబునకున్‌= యజ్ఞం చేయటానికి; తొడంగి= పూనుకొని; అహింసాపరుండు+అగుటన్‌= అహింసా(వ్రతం పాటించే 
వాడు కావటంవలన; పశువిధిన్‌= పశుహింసా రూపమైన విధానాన్ని; ఉడిగి= వర్ణించి; ఫలమూలంబులన్‌= పండ్లచేతను; దుంపల 
చేతను; హవిస్తం(త్రంబు= హవిర్విధానాన్ని; నడపన్‌= నిర్వర్తించటానికి; చూచెన్‌= ఆలోచించాడు; అది= ఆ పద్దతి; విహిత+ఆచారంబు= 
శాస్త్రం విధించిన ఆచారం; కామి= కాకుండటం; ఎటింగియున్‌= తెలిసికూడా; తత్ప్సల్ని= అతడి భార్య; శాపభయంబునన్‌= 
శాపంవలని భీతిచే; ఆ+మహీసురవరు+ఎదురన్‌= ఆ బ్రాహ్మణుడి ఎదుట; నిలిచియున్‌= నిలబడికూడా; పలుకక+ఉండెన్‌= 
ఏమీ మారు చెప్పజాలక పోయింది; పాకశాసన+ఆదులు= ఇం(ద్రాదులైన దేవతలు; హవిర్భాగంబులు= యజ్ఞాగ్నిలో వేల్చబడిన 
హవిస్ఫుయొక్క పాళ్ళను; కొనన్‌= (గ్రహించటానికి; కడంగమిన్‌= ప్రయత్నించక పోవటం వలన; అగ్నియున్‌= అగ్నికూడ; పచన 
శక్తిన్‌= పాకంచేసే సామర్థ్యాన్ని; తొటంగెన్‌= కోల్పోయాడు; అట్టిఎడన్‌= ఆ సందర్భంలో; ఆ సమీపంబునన్‌= ఆ చెంతనే; తిరుగు= 
సంచరించే; హరిణంబు= లేడి; మనుష్యవచనంబులన్‌= మానవుల భాషతో; తత్సత్నిన్‌= ఆయన భార్యను; దూజి= నిందించి; 
ఆ+మహీసురవరుఎదురన్‌= ఆ బ్రాహ్మణ శ్రేష్టుడి ఎదుట; నిలిచి= నిలబడి; తన్నున్‌ హింసించి= తనను వధించి; యాగంబు 
చెల్లింపుము= యజ్ఞం పూర్తిచేయుము; అనినన్‌= అని చెప్పగా; అతండు= ఆ (బ్రాహ్మణుడు; అట్టు= ఆ రీతిగా; చేయన్‌+పొమ్ము= 
చేయనుపో; అనవుడున్‌= అనగా; ఆ కృష్ణమృగంబు= ఆ నల్లలేడి; కొన్షియడుగులు= కొంతదూరం; పోయి= వెళ్ళి; మగిడి= 
తిరిగివచ్చి; నా ఇచ్చు= నేను ఇచ్చెడి; దివ్యదృష్టిన్‌= దివ్యదృష్టితో; కనుంగొనుము= చూడుము; ఏను= నేను; చెప్పినట్టు= వచించిన 
రీతిగా; చేసినన్‌= ఆచరిస్తే; నిన్నున్‌+అభినందించువారై= నిన్ను మెచ్చుకొనేవారై; అప్పరఃకాంతలును= అప్పరః[స్తీలును; 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 793 


గంధర్వులును= గానంచేసే గంధర్వులు కూడ; వీరె= ఈ కనిపించేవారే; విమానంబులన్‌= విమానాలమీద; ఏతెంచినవారు= 
వచ్చారు; అనుటయున్‌= అనగా; ఆ+మిప్రండు= ఆ (బ్రాహ్మణుడు; విలోకించి= చూచి; దివ్యత్వసిద్దికై= దివ్యత్వంయొక్క ప్రాప్తికై; 
దానిన్‌= ఆ కృష్ణమృగాన్ని; హింసించువా(డు= చంపేవాడు; అగుటయున్‌= కాగా; దానన్‌= దానివలన; తదీయతపంబునకున్‌= 
వాని తపస్సుకు; ఉత్సాతంబులు= ఉపద్రవాలు; పుట్టెన్‌= కలిగాయి; ఏణరూపంబునన్‌= జింకరూపంతో; వర్తించు= మెలగుతున్న; 
ఆ ధర్మదేవత= ధర్మమునకు అధిష్టానమైన ఆ దేవత; ఆ భూదేవునకున్‌= ఆ 2965; సన్నిధిచేసి= ప్రత్యక్షమై; నీయజ్ఞశ్రద్దకున్‌= 
యజ్ఞమునందు నీకు గల ఆస్తిక్యబుద్దికి;: సంతోషించి= సంతసించి; ధర్మసూక్ష్మత్వంబు= ధర్మంలోని సూక్ష్మతను; తెలుపన్‌= 
తెలియజేయటానికై; వచ్చితిన్‌= ఏతెంచాను; అర్హంబు+అగు= తగిన; హింసావిశేషంబు= హింసావిధానం; అహింసా(వ్రతహానిన్‌= 
అహింసా(వతానికి చేటును; చేయదు= కల్గించదు; (క్రతువు కదా అని= యజ్ఞం కదా అన్న బుద్దితో; అనర్హహింస= తగని 
హింసా(ప్రక్రియ; కర్తవ్యంబు కాదు= చేయదగింది కాదు; అని నిర్దేశించి= అని చెప్పి; తత్సత్నీసమాధానంబునన్‌= అతడి భార్యను 
సమాధానపరచటమూ; తపశ్ళక్తి ప్రత్యాసత్తియున్‌= తపోమహిమ సాంగత్యమూ; చేసి= ఆచరించి; వరప్రదానంబునన్‌= వరాన్ని 
ప్రసాదించటంతో; యాగవిశేషవిధానంబున్‌= యజ్ఞవిశేష విధిని; నిర్వహించెన్‌= నిర్వర్తింపజేసింది; ఆ+ఇతిహాసంబు= ఆ పూర్వగాథ; 
నారద(ప్రవర్తితంబు+అని= నారదమునిచే (ప్రవర్తింపజేయబడిందని; చెప్పినన్‌= వచించగా; ఆ+పుడమిటేడు= ఆ రాజు; 
పీతుండు+ఐ= సంతోషించినవాడై. 
తాత్సర్యం: భీష్ముడు ధర్మరాజుతో సై విధంగా చెప్పి మళ్ళీ ఇట్టా అన్నాడు: 'ఒక ధర్మరహస్యం చెప్పుతాను 
వినుము. రాలిన గింజలను ఏరుకొని తినటమనే ఉంఛవర్తనంతో జీవించే బ్రాహ్మణు డొకడు భార్యతో సహా 
అడవిలో ఉండేవాడు. అతడు యజ్ఞం చేయటానికి ప్రయత్నించాడు. కాని, అహింసా(వ్రతాన్ని పాటించేవాడు 
కావటంవలన పశువులను హింసించటం తగదని ఫలమూలాలతో హవిర్విధానం నిర్వర్తింపజూచాడు. అది 
శాస్త్రవిహిత పద్దతి కాదని తెలిసికూడా అతడి భార్య అతడి ఎదుట నిలబడి శపిస్తాడన్న భయంతో ఏమీ చెప్పకుండా 
ఉండిపోయింది. ఇంద్రాది దేవతలు ఆ యజ్ఞంలో హవిస్సులను స్వీకరించడానికి రాలేదు. అగ్ని కూడా హవిస్సులను 
పచనం చేసే శక్తి కోల్పోయాడు. ఆ పరిస్థితిలో = సమీపప్రాంతంలో సంచరించే జింక ఒకటి మానవవచనాలతో 
అతడి భార్యను నిందించి, ఆ (బ్రాహ్మణుడి ఎదుట నిలబడి నన్ను చంపి యాగం పూర్తిచేయి' అని చెప్పింది. 
అయినా అతడు 'నేనట్లా చేయనుపో' అని నిరాకరించాడు. ఆ కృష్ణహరిణం కొన్ని అడుగులు పోయి మరల 
తిరిగివచ్చి 'నేనిచ్చే దివ్యదృష్టితో చూడు. నేను చెప్పినట్లు చేస్తే నిన్ను మెచ్చుకొనటానికై ఇదిగో అచ్చరలు, గంధర్వులు 
విమానాలెక్కి వచ్చి ఉన్నారు చూడుము” అని చెప్పింది. ఆ విప్రుడు వారిని చూచి దివ్యత్వప్రాప్తి నభిలషించి ఆ 
లేడిని హింసించటానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ హింసవలన అతడి తపస్సుకు ఉత్పాతాలు కలిగాయి. అపుడు 
జింకరూపంలో ఉన్న ఆ ధర్మదేవత అతడికి నిజరూపంలో (ప్రత్యక్షమై 'నేను నీ యజ్ఞశ్రద్దకు సంతసించాను. 
నీకు ధర్మసూక్ష్మం చెప్పటానికై వచ్చాను. ఉచితమైన హింస అహింసకు భంగకరం కాదు. యజ్ఞం పేరుతో తగని 
హింస ఎన్నడూ చేయరాదు” అని చెప్పింది. తరువాత అతడి భార్యను సమాధానపరచింది. అతడి తపశ్ళక్తికి 
లోటులేకుండా చేసింది. వరమిచ్చి అతడి యాగం నిర్వహించబడేటట్లు అనుగ్రహించింది. ఈ కథను నారదమహర్షి 
లోకంలో (ప్రవర్తింపజేశాడు అని భీష్ముడు చెప్పాడు. అందుకు ధర్మజుడు ప్రీతి పొంది. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
భీష్ముడు ధర్మజునకు ముక్తిమార్గము దెల్పుట (సం. 12-265-2) 

క “పురుషుం దేమిట( బాపా । చరణమునకుC జొచ్చు? ధర్మచర్యకు మూలం 

బరయ(గ నెయ్యది? రెంటిం । బొరయం డెద్దాన? నెట్లు వొందును ముక్తిన్‌?” 363 


794 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పురుషుండు= మానవుడు; ఏమిటన్‌= దేనివలన; పాపాచరణమునకున్‌= పాపంచేయటానికి; చొచ్చున్‌= 
ప్రారంభిస్తాడు; అరయ(గన్‌= పరిశీలించగా; ధర్మచర్యకున్‌= ధర్మాచరణకు; మూలంబు= కారణం; ఎయ్యది?= ఏది?; ఏ+దానన్‌= 
దేనివలన; రెంటిన్‌= పుణ్యపాపాలను రెండింటినీ; పొఠయ(డు= పొందడు; ముక్తిన్‌= మోక్షాన్ని; ఎట్టు= ఎట్టా; పొందున్‌= 
పొందుతాడు? 
తాత్సర్యం: పురుషుడు దేనివలన పాపకార్యాలు చేయటానికి పూనుకొంటాడు? పుణ్యకార్యాలకు కారణ మేది? 
దేనివలన పుణ్యపాపాలు రెండూ అంటకుండా ఉండగలడు? మోక్షం ఎట్లా పొందుతాడు? 
వ. అని యడిగిన నతనికి భీష్ముం డిట్లనియె. 364 
ప్రతిపదార్థం: అని అడిగినన్‌= అని (ప్రశ్నించగా; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; భీష్ముండు= పితామహుడు; ఇట్టు+అనియెన్‌= 
ఈ రీతిగా చెప్పాడు. 
न గా రా (ప్ర చా *^ తో లా న్నా ण అ 

తాత్సర్యం: ఈ రీతిగా ధర్మరాజు (ప్రశ్నించాడు. అది విని భీష్ముడు ధర్మజుడితో ఇట్టా అన్నాడు: 
సీ. _*గంధరసాదుల కాంక్ష లోభము మోహ । మును దెచ్చు; నద్దోషమునకు మనసు 

లోనైన ధర్మవిలోపంబు వాటిల్లు; । దాన బాపము సేయు తల(పు లొదవు; 

బ్రజ్ఞ నక్మీడులు భావించి సద్లోష్టి( । బర(గంగ విషయతత్సరత మాను; 

నది ధర్మబుద్దికి నాలవాలం బగు; । ధర్మాచరణములC( దనివి సనక 

థ 

తే. = హృద్గత ద్వంద్వముల నెల్ల నెడల విడుచు । ననఘ! యనపాయ మగు నుపాయమున ముక్తి 


వడయు( బదపడి; యేను నీయడిగినంత । ऊद దెలిపితి ధర్మనిర్వాహి వగుము.' 365 


ప్రతిపదార్హం: అనఘ!= పాపరహితుడా!; గంధరసాదులకాంక్ష= గంధం, రసం మొదలైన విషయాలమీది కోరిక; లోభమున్‌= 
లోభాన్నీ; మోహమున్‌= మోహాన్నీ; తెచ్చున్‌= తీసికొని వస్తుంది; మనసు= చిత్తం; ఆ+దోషమునకున్‌= ఆ దోషానికి; లోనైనన్‌= 
లోబడితే; ధర్మవిలోపంబు= ధర్మానికి హాని; పాటిల్లున్‌= కలుగుతుంది; దానన్‌= దానివలన; పాపము చేయు= పాపకార్యాలు 
చేసే; తల(పులు= సంకల్పాలు; ఒదవున్‌= సంభవిస్తాయి; (ప్రజ్ఞన్‌= (ప్రతిభతో; ఆ+కీడులు= ఆ దోషాలు; భావించి= ఊహించి; 
సద్ద్లోష్టిన్‌= సజ్జనుల గోష్టిలో; పరయగంగన్‌= |ప్రవర్తిల్లితే; విషయతత్సరత= విషయాలపై ఆసక్తి; మానున్‌= తొలగిపోతుంది; అది= 
ఆ పద్దతి; ధర్మబుద్దికిన్‌= ధర్మంచేయాలనే బుద్దికి; ఆలవాలంబు= పాదు; అగున్‌= అవుతుంది; ధర్మ+ఆచరణములన్‌= 
ధర్మకార్యాలు చేయటం వలన; తనివి చనక= తృప్తి పొందక; హృద్గతద్వంద్వములన్‌+ఎల్లన్‌= హృదయంలో ఉన్న సుఖదుఃఖాది 
ద్వంద్వాల నన్నింటినీ; ఎడలన్‌ విడుచున్‌= వర్ణిస్తాడు; పదపడి= పిదప; అనపాయము+అఆగు= అపాయంలేని; ఉపాయమునన్‌= 
ఉపాయంతో; ముక్తిన్‌= మోక్షమును; పడయున్‌= పొందుతాడు; ఏను= నేను; నీఅడిగినంతవట్టు= నీవు (ప్రశ్నించినంతవరకు; 
తెలిపితిన్‌= తెలియజేశాను; ధర్మనిర్వాహివి= ధర్మకార్యాలు నెరవేర్చేవాడవు; అగుము= కమ్ము. 

తాత్సర్యం: శబ్దం, స్ప్సర్భం, రూపం, రసం, గంధం అనే విషయాలమీది కోరిక లోభ మోహాలు కలిగిస్తుంది. చిత్తం 
లోభమోహాలకు లోనైతే ధర్మానికి లోపం కలుగుతుంది. ధర్మం లోపించగానే పాపకార్యాలు చేయాలనే తలపులు 
కలుగుతాయి. అందువలన తెలివితో ఈ కీడులన్నిటినీ ఊహించి వాటిజోలికి పోక సజ్జనుల గోష్టిలో కాలం గడిపితే 
విషయాలపై ఆసక్తి నశిస్తుంది. దానివలన ధర్మబుద్ది ఉదయిస్తుంది. ధర్మకార్యాలు (క్రమంగా ఆచరిస్తూ పోతే 
హృదయంలోని రాగద్వేషాలు, సుఖదుఃఖాలు మొదలైన ద్వంద్వాలు తొలగిపోతాయి. ఆపైన అపాయం లేని 
ఉపాయంతో ముక్తి పొందుతాడు. నీవు అడిగినంతవరకూ విషయాలు నీకు తెలియజేశాను. నీవు ధర్మాన్ని 
ఆచరించుము'. 


శాంతిపర్వము ~ పంచనూశ్వాసము 795 
తే. అనుడు ననపాయ మగు నుపాయం బనంగC । జెప్పి తొక్కటి; మోక్షంబు జెందుతెటి(గు 
దాని దెలియంగ నెటి(గింపవే నరేంద్ర । ముఖ్య!’ యనియె నక్కురువంశముఖ్యుం డధిప! 366 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; అనుడున్‌= భీష్ముడట్లా అనగానే; ఆ+కురువంశముఖ్యు(డు= ఆ కౌరవవంశానికి (ప్రధానుడైన 
ధర్మరాజు; నరేం[ద్రముఖ్యా!= రాజ్రేష్టా!; అనపాయము+అగు= అపాయం లేనిదైన; ఉపాయంబు+అనంగన్‌= ఉపాయం అనగా; 
మోక్షంబున్‌= ముక్తిని; చెందు= పొందు; తెఅ(గు= మార్గం; ఒక్కటి= ఒకదానిని; చెప్పితి(వ)= చెప్పితివి; దానిన్‌= ఆ ఉపాయాన్ని; 
తెలియంగన్‌= తెలిసేవిధంగా; ఎటి(గింపవే= తెలియజేయుమా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: జనమేజయమహారాజా! భీష్ముడట్లా అనేసరికి ధర్మరాజు భీష్ముడితో 'రాజవర్యా! అపాయంలెేని 
ఉపాయం అంటూ మోక్షం పొందే మార్గమొక్కటి చెప్పావు. దానిని విపులంగా తెలియజెప్పుము' అని ప్రార్థించాడు. 
వ. అనుటయు నమ్మహీకాంతునకు శాంతనవుం డిట్లనియె. 367 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; ఆ+మహీకాంతునకున్‌= ఆ ధర్మరాజునకు; శాంతనవుండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా చెప్పాడు. 
తాత్సర్యం: ధర్మజుడు ఆ విధంగా ప్రార్థించగానే భీష్ము డతడితో ఈ రీతిగా అన్నాడు: 
క “వినుము ఘటము సేయుట సా । ధనములు లేకున్న నగునె ధరణిప! పూర్వాం 

బునిధికి( జను మార్గ మపర । వనరాశికి( జనునె? వెరవు వలయుం దెలియన్‌. 368 


ప్రతిపదార్థం: ధరణిప!= రాజా!; వినుము= ఆలకించుము; ఘటమున్‌= కుండను; చేయుట= నిర్మించటం; సాధనములు 
లేకున్నన్‌= పరికరాలు లేకపోతే; అగునె?= జరుగునా?; పూర్యాంబునిధికిన్‌= తూర్పు సముద్రానికి; చనుమార్గము= పోయేదారి; 
అపరవనరాళశికిన్‌= పళ్చిమసాగరానికి; చనునె?= పోతుందా?; వెరవు= ఉపాయం; తెలియన్‌+వలయున్‌= తెలిసికొనాలి. 


తాత్సర్యం: 'ధర్మరాజా! వినుము. తగు సాధనాలు లేకుంటే కుమ్మరి కుండ చేయగలడా? తూర్పు సాగరానికి పోయేదారి 
ఎప్పుడైనా పడమటి సముద్రానికి పోతుందా? అందువలన ఏ పనికైనా తగిన ఉపాయాన్ని తప్పక తెలిసికొనాలి. 
విశేషం: అలం: దృష్టాంతం. 

వ. అడిగి మేలు సేసి తాకర్ణింపుము. 369 
ప్రతిపదార్థం: అడిగి= ప్రశ్నించి; మేలు= మంచి; చేసితి(వి)ి= చేశావు; ఆకర్లింపుము= వినుము. 

తాత్సర్యం: మోక్షానికి అపాయం లేని ఉపాయమేది?' అని అడిగి మంచి పని చేశావు. చెప్పుతాను వినుము. 


సీ. క్షమంగ్రోధ, మకృత సంకల్పత( గామంబు, । చిరనిద్ర సత్వ సంసేవనమున 
గాఢధైర్యమున రాగద్వేషములు, భయ । మప్రమాదమున, మోహంబు భ్రమము 
వినివర్తనాభ్యాసమున రోగములు నుప । ద్రవములు హితము మితంబు గాల 
యోజితంబును నగు భోజనంబున జీవ । సందర్శనమున నిశ్వాస మిల 


తే. విషయములు నంతవిరసతా వేక్షణమున । నిత్యసంతోషమున లోభనిరతి కృప న 
ధర్మ ముచిత కృతావేక్ష ధర్మ మవులC । ద్రోవనేర్చుట ముక్తికి ద్రోవ యధిప! 370 


796 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; క్షమన్‌= ఓర్పుతో; క్రోధము= కోపాన్ని; అకృతసంకల్పతన్‌= సంకల్పం చేయకుండా ఉండటంవలన; 
కామంబు= కోరికను; సత్య సంసేవనమునన్‌= సాతి కగుణాభాస్యంతో; చిరనిద్ర= నిడుపైన నిద్దురను ; గాఢధైర్యమునన్‌= దృఢమైన 
ధీరత్వంతో; రాగద్వేషములు= ఆసక్తి ద్వేషాలను; అప్రమాదమునన్‌= ఏమరుపాటు లేకుండా ఉండటంతో; భయము= భీతిని; 
వినివర్తన+అభ్యాసమునన్‌= తొలగ(ద్రోయటమనే అభ్యాసంతో; మోహంబు (భ్రమము= వ్యామోహ(భ్రాంతులను; హితము= మేలు 
చేసేది; మితంబున్‌= పరిమితమైనది; కాలయోజితంబునున్‌= తగిన కాలంలో స్వీకరించబడేది; అగు= అయిన; భోజనంబునన్‌= 
ఆహారంచేత; రోగములు= వ్యాధులను; ఉప[ద్రవములు= బాధలను; జీవసందర్భనమునన్‌= క్షేత్ర జ్ఞుడనబడే జీవుడిని చూడటంచేత; 
నిశ్వాసము= ప్రాణచేష్టను; అంత విరసతావేక్షణమునన్‌= కడపట రసహీనత్వమును చూచుటచే; విషయములు= శబ్దము మొదలైన 
విషయాలను; నిత్యసంతోషమునన్‌= సదా సంతోషముగా నుండుటచే; లోభనిరతి= లోభతత్సరతను; కృపన్‌= కరుణతో; 
అధర్మము= ధర్మంయొక్క లేమిని; ఉచితకృతావేక్ష= తగిన రీతిలో చేయబడిన సమీక్షణంచేత; కర్మము= కర్మను; 
అవులన్‌+(త్రోవనేర్చుట= కడకునెట్టటం అభ్యసించటమే; ముక్తికిన్‌= మోక్షానికి; (త్రోవ= మార్గం. 

తాత్సర్యం: రాజా! ఓరిమితో కోపాన్నీ, సంకల్పించకుండా ఉండటంతో కామాన్నీ, సత్యగుణాభ్యాసంతో ని[ద్రనూ, 
దృఢమైన ధైర్యంతో రాగద్వేషాలనూ, జాగరూకతతో భయాన్నీ, జ్ఞానవైరాగ్యాదులతో (క్రమంగా తొలగించటం 
నేర్చుకొనటం ద్యారా మోహ(భ్రాంతులనూ, హితమూ, మితమూ, తగినకాలంలో (గ్రహింపబడేదీ అయిన భోజనంతో 
రోగాలనూ, ఉప॥ద్రవాలనూ, క్లేత్రజ్ఞస్వరూపుడైన జీవుడిని చూడటంద్వారా ప్రాణచేష్టనూ, కడపట నిస్సారములని 
(గ్రహించటంతో శబ్బ్దాది విషయాలనూ, నిత్యసంతుష్టితో లోభాన్నీ, దయతో అధర్మాన్నీ, తగిన సమీక్షణ విధానంతో 
కర్మనూ కడకు నెట్టటం నేర్చుకొనటమే ముక్తికి బాట అవుతున్నది. 


తే. తాను గ్రోధాదు లెడలించుగాని ముక్తి । దెచ్చి యీ; దొకభంగి ముక్తికి బథంబు 

నగుట ననపాయ మగు నుపాయం బనంగ । వలసె నీ నేర్పు పే రిందువంశవర్య! 371 
ప్రతిపదార్థం: ఇందువంశవర్య!= చంద్రవంశ कनद ఓ ధర్మరాజా!; తాను= ఈ ఉపాయం; (క్రోధాదులు= కోపం మొదలైన 
దుర్గుణాలను; ఎడలించున్‌+కాని= తొలగిస్తుందికాని; ముక్తిన్‌= మోక్షాన్ని; తెచ్చి+-ఈదు= తీసికొనివచ్చి ఈయదు; ఒక భంగిన్‌= 
ఒక విధంగా; ముక్తికిన్‌= మోక్షానికి; పథంబున్‌= దారియు; అగుటన్‌= కావటంవలన; ఈ నేర్చుపేరు= ఈ చాతుర్యం యొక్క 
నామం; అనపాయము+అగు= అపాయంలేని; ఉపాయము+అనంగన్‌+వలసెన్‌= ఉపాయమని చెప్పవలసి వచ్చింది. 


తాత్సర్యం: చం(ద్రవంశశ్రేష్టా! పై జెప్పిన ఉపాయం ముక్తికి ఆటంకం కల్గించే కామ(క్రోధాదులను తొలగిస్తుంది 
కాని తాను ముక్తిని తెచ్చి సమర్పించదు. ఒక విధంగా అది మోక్షానికి తెరువు కావటం వలననే ఆ నేర్పును 
అపాయంలేని ఉపాయమని చెప్పటమయింది. 


చ. అనుడు నజాతశత్రు( 'డిటు లన్నలు దమ్ములు లోనుగా(గ( దృ 

ష్ట నభఖిలబంధుకోటులను( జంపెడు తెం పొలసెన్‌ మహాత్మ! యే 

యనువునం దృష్ట త్రోపువడునట్టి సమంచితచిత్త ధర్మముం 

బనుపటుపంగ జాలు కలభాషణ పంక్తి ననుగ్రహింపవే!' 372 
ప్రతిపదార్థం: అనుడున్‌= అని భీష్ము డనగా; అజాతశృత్రు(డు= ధర్మజుడు; మహాత్మ!= మహానుభావా!; ఇటులు= ఇట్టా; అన్నలు 
తమ్ములు లోనుగాణగన్‌= అ(గ్రజాలు అనుజులు మొదలైనవారిని; తృష్ణన్‌: = ఆశతో; అఖిలబంధుకోటులనున్‌= సమస్త 
బంధుసమూహాలను; చంపెడు= వధించే; తెంపు= సాహసం; ఒలసెన్‌= సంభవించింది; తృష్ణా ఆశ; ఏ యనువునన్‌= ఏ 


శాంతిపర్వము ~ अ 797 


ఉపాయంతో; (త్రోపువడున్‌= తొలగిపోవునో; అట్టి= అటువంటి; సమంచిత చిత్త ధర్మమున్‌= పూజితమైన మనోధర్మాన్ని; 
పనుపణుపంగన్‌+చాలు= అభ్యసింపజేయగా నేర్చునట్టి; కలభాషణపంక్తిన్‌= మధురమైన మాటలపరంపరను; అనుగ్రహింపవే!= 
ప్రసాదించుమా! 
తాత్సర్యం: భీష్ముడట్లా అనగానే ధర్మరాజు 'ఓ మహాత్మా! ఆశ వలన సోదరులు మొదలైన సమస్త బంధుసమూహా 
లనూ వధించే సాహసం సంభవించింది. ఈ ఆశ ఎట్టా తొలగిపోతుందో, ఆ మానితమైన మనోధర్మాన్ని అలవడజేసే 
మధురవచనాలు > 220२०332. 
క = ७९०९०००० ०८ ठ । మ్మనుజపతికి నిట్టు లనియె “మాండవ్యునితో 

జనకు(డు సెప్పిన మాటలు । విను; మవి ष నడంగించు వెరవు నొనర్లున్‌. 373 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా; దేవవ్రతు(డు= భీష్ముడు; ఆ+మనుజపతికిన్‌= ఆ ధర్మరాజునకు; ఇట్టులు+అనియెన్‌= 
ఇలా అన్నాడు; జనకు(డు= జనక భూపాలుడు; మాండవ్యునితోన్‌= మాండవ్యుడనే మునితో; చెప్పిన= వచించిన; మాటలు= 
పలుకులు; వినుము= ఆలకించు; అవి= ఆ మాటలు; తృష్లన్‌= ఆశను; అడ(గించు= నశింపజేయు; వెరవున్‌= ఉపాయమును; 
ఒనర్చున్‌= చేయును. 
తాత్సర్యం: ధర్మజు డట్టా అనేసరికి భీష్ము డతడితో ఇట్టా అన్నాడు: పూర్వం జనకుడు మాండవ్యుడనే మునితో 
చెప్పిన మాటలు చెప్పుతాను, వినుము. ఆ మాటలు తృష్ణను నశింపజేసే ఉపాయం తెలుపుతాయి. 

జనకరాజ నూండన్య నముహామునులసంవాద ప్రకారము (సం. 12-268-3) 

వ. జనకుని కడకు మాండవ్యుండు వచ్చి వితృష్టత్వశిక్ష( గోరిన న మ్మేదినీశ్వరుం డాదరభరితుండై. ౩374 
ప్రతిపదార్థం: మాండవ్యుండు= మాండవ్యమహాముని; జనకుని కడకున్‌= జనకనరేం(ద్రుడి సమీపానికి; వచ్చి= ఏతెంచి; 
వితృష్ణత్వశిక్షన్‌= ఆశ లేమిలో శిక్షణను; కోరినన్‌= అడుగగా; ఆ+మేదినీ+-ఈశృరుండు= ఆ రాజు; ఆదరభరితుండు+ఐ= ప్రీతితో 
కూడినవాడై. 
తాత్సర్యం: మాండవ్యముని ఒకసారి జనకభూపాలుడి కడకు వచ్చాడు. వచ్చి ఆశ లేకుండా ఉండటానికై తగిన 
శిక్షణ నిమ్మని అర్థించాడు. అప్పు డా భూపాలకుడు అతడిపట్ల ఆదరం కలవాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 
శీ * అర్ధముల్‌ దుఃఖదోషాకరంబులు విను । మేమిటిపై నాశ లేమి జేసి 

పొరయవు నను దుఃఖములు మునినాయక! । మిధిల గాలంగ నేమియును నాకు 

గాలని య ట్లుండె: గామసుఖంబును । దివ్య 2०००६००८ దృష్ట విడుచు 

సుఖము( బోలునె? యర్దసులభత తోడన । గోవుతో( బెరి(గెడు కొమ్ములట్లు 
ख. తృష్ణ దానును పెరు(గు(; దదీయ శక్తి । మమత గలుగు మా బంధులు మా ధనములు 

మా నివాసంబు లనమి మమత్వ మెద ది । రంబు గాకున్న ००७०८ దృష్టాంబురాశి. 375 
ప్రతిపదార్థం: మునినాయక!= ముని శ్రేష్టా!; వినుము= ఆలకించుము; అర్థముల్‌= సంపదలు; దుఃఖదోష+ఆకరంబులు= దుఃఖమనే 
దోషానికి నిలయాలు; ఏమిటి పైన్‌= దేనిమీదా; ఆశ= తృష్ణ; లేమిన్‌+చేసి= లేకపోవటంవలన; ననున్‌= నన్ను; దుఃఖములు=బాధలు; 
పొరయవు= అంటవు; మిథిల= మిథిలానగరం; కాలంగన్‌= దహింపబడగా; ఏమియునున్‌= ఏదీకూడా; నాకున్‌= నా చిత్తానికి; 
కాలనిఅట్లు+ఉండెన్‌= కాలకుండా ఉన్నట్లే ఉన్నది; కామసుఖంబునున్‌= కామానుభవం వలన కలిగే సుఖమూ; దివ్య సుఖంబునున్‌= 


798 శ్రీమదాంధ్ర మహాభారతము 


దేవలోకసుఖమూ; తృష్ణ విడుచుసుఖమున్‌= ఆశ విడనాడటం వలన కలిగే సుఖాన్ని; పోలునె?= పోలగలవా?; గోవుతోన్‌= 
ఆవుతోగూడ; పెరిగౌడు= వృద్దిపాందే; కొమ్ములట్టు= కొమ్ములలాగా; అర్థసులభతతోడనన్‌+అ= అనాయాసంగా ధనప్రాప్తి కాగానే; 
తృష్ణ ఆశ; తానునున్‌= తానుగూడ; పెరుగున్‌= వృద్ది పొందుతుంది; తదీయశక్తిన్‌= ఆశకు సంబంధించిన సామర్థ్యం వలన; 
మమత= మమకారం; కలుగున్‌= కలుగుతుంది; కలుగు= సంభవించే; మాబంధులు= మా చుట్టాలు; మా ధనములు= మా 
సంపదలు; మా నివాసంబులు= మా ఇళ్ళు; అనమిన్‌= అనకపోవటం వలన; మమత్వము= మమకారం; ఎదన్‌= హృదయంలో; 
తిరంబుగాక+ఉన్నన్‌= స్థిరపడకపోతే; తృష్టా+అంబురాశి= ఆశ అనే సముద్రం; ఇంకున్‌= ఎండిపోతుంది. 


తాత్సర్యం: మునీశ్యరా! చెప్పుతాను వినుము. సంపదలు దుఃఖనిలయాలు. నాకు దేనిపైనా ఆశలేదు. అందువలననే 
మిథిలానగరం తగలబడుతున్నా నాకు ఏమీ తగులబడినట్టు లేదు. కామసుఖమూ, దివ్యసుఖమూ ఆశలేమిచేత 
కలిగే సుఖానికి ఈడు కావు. అర్థం అనాయాసంగా లభించగానే గోవుతో కూడా కొమ్ములు సెరిగినట్లే ఆశ కూడా 
పెరిగిపోతుంది. ఆశాప్రభావం వలన కలిగే మమకారం పెరిగి పోతుంది. వీరు మా చుట్టాలు, అవి మా సంపదలు, 
ఇవి మా నెలవులు ~ అనే మమకారం తొలగితే తృష్ణ అనే సాగరం ఎండిపోతుంది. 


విశేషం: అలం: ఉపమ, రూపకం. 


క దొరకొన్న ననుభవించుచు । దొరకొనమికి( జింతనొంది దురపిల్లక ని 

ర్థరు(డై యున్నను' దృష్టకు( । జొరవచ్చునె యతని మనసు సువ్రతశీలా! 376 
ప్రతిపదార్థం: సువ్రతశీలా!= మంచివ్రతం స్వభావంగా కలవాడా!; దొరకొన్నన్‌= లభిస్తే; అనుభవించుచున్‌= అనుభవిస్తూ; 
దొరకొనమికిన్‌= లభించనిదానికి; చింతన్‌+ఒంది= విచారంపొంది; దురపిల్లక= దుఃఖించక; నిర్భరు(డు+ఐ= పూర్ణచిత్తుడై; 
ఉన్ననున్‌= ఉంటే; అతని మనసు= అతడి చిత్తం; తృష్లకున్‌= ఆశకు; ४०८5 వచ్చునె?= (ప్రవేశించవీలగునా? 
తాత్సర్యం: (€> స్వభావంగా గల ఓ మాండవ్యమునీంద్రా! దొరకినదానిని అనుభవిస్తూ; దొరకనిదానికి 
చింతపడి దుఃఖించకుండా పరిపూర్ణుడై ఎవడు ఉంటాడో, అతడి మనస్సులోనికి తృష్ణ ప్రవేశించనేరదు. 


తే. విడువరాదు దుర్మతులకు నొడలు 28००९००८ । దాను ముదియదు ప్రాణాంతమైన రోగ 

మనఘ! తృష్ణ వర్ణితకాము(డై నతండు । దాని బోంద్రోచి సౌఖ్యసాంద్రత్వ మొందు. 377 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; తృష్ణ ఆశ; దుర్మతులకున్‌= దుర్చుద్దులైనవారికి; విడువన్‌రాదు= వదలటానికి 
వీలుకాదు; ఒడలు= శరీరం; ముదియన్‌= ముదిసిపోగా; తాను= ఆశ; ముదియదు= వృద్దత్వం పొందదు; (అది) ప్రాణాంతమైన= 
ప్రాణవినాశకమైనట్టి; రోగము= వ్యాధి; వర్దితకాము(డు+ఐన+అతండు= కోరికలు వదలినవాడు; దానిన్‌= ఆ తృష్లను; పోషద్రోచి= 
కడకు నెట్టివైచి; సౌఖ్యసాం[ద్రత్య్వము= సుఖాధిక్యమును; ఒందున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: పాపరహితుడవైన ఓ మునిశ్రేష్టా! దుర్మతులైనవారు తృష్ణను విడువలేరు. శరీరం ముసలితనం పొందినా 
ఆశమా(త్రం ముదిమి పొందదు. అది ప్రాణాలు తీసే రోగం. ఎవడు తాను విముఖుడై తృష్ణను పరిహరిస్తాడో, 
అతడు అత్యధిక సుఖం పొందుతాడు. 


క శోక ప్రమదాది ద్వం । ద్వాకులు( ८८ గాక శాంతి నంతఃకరణ 
శ్రీకి బరిరక్ష సేయుము; । నీకు వితృష్టత్వసౌఖ్యనిత్యత గలుగున్‌.' 378 


శాంతిపర్వము ~ अ 799 


ప్రతిపదార్థం: శోకప్రమద+ఆడది ద్వంద్వ+ఆకులు(డవు= దుఃఖం, సుఖం మొదలైన ద్వంద్వాలచేత వ్యాకులపడినవాడవు; కాక= 
కాకుండా; శాంతిన్‌= శమంతో; అంతఃకరణశ్రీకిన్‌= మనోబుద్దాదులతో కూడిన అంతఃకరణలక్ష్మికి; పరిరక్ష= కాపుదల; 
చేయుము= ఒనర్చుము; నీకున్‌= మాండవ్యుడవగు నీకు; వితృష్ణసౌఖ్యనిత్య్వత= ఆశ లేమివలన కలిగే సౌఖ్యస్థిరత్వం; కలుగున్‌= 
సంభవఐస్తుంది. 


తాత్సర్యం: మునీంద్రా! నీవు సుఖదుఃఖాది ద్వంద్యాలకు వ్యాకులత చెందవద్దు. నిగ్రహంతో మనోబుద్దాదులతో 
కూడిన అంతఃకరణసంపదను కాపాడుకొమ్ము. అట్టా చేస్తే నీకు ఆశలేమివలన నిత్యసుఖం లభిస్తుంది”. 


క్ర అని చెప్పిన నమ్ముని య । మృ్మనుజపతిం బ్రస్తుతించి మనము ప్రశాంతిం 
బనుపడంగ? బ్రీతి వీడ్కొని । చని వర్తిల్లైను వితృష్టసరణి( గుమారా! 379 


ప్రతిపదార్థం: కుమారా!= ధర్మరాజా!; అని చెప్పినన్‌= జనకుడు ఆ రీతిగా చెప్పేసరికి; ఆ+ముని= ఆ మాండవ్యుడు; 
ఆ+మనుజపతిన్‌= ఆ రాజును; |ప్రస్తుతించి= (ప్రశంసించి; మనము= చిత్తం; (ప్రశాంతిన్‌+పనుపడ(గన్‌= (ప్రశాంతిని పొందగా; 
టీతిన్‌= సంతోషంతో; వీడ్కొని చని= పోయివస్తానని చెప్పి వదలిపోయి; విత్సష్ణ సరణిన్‌= ఆశారహిత మార్గంలో; వర్తిల్లైను= 
చరించాడు. 


తాత్సర్యం: ధర్మపు(త్రా! జనకుడట్ల్టా బోధించే సరికి ఆ మాండవ్యుడు ఆ రాజును ప్రస్తుతించాడు. అతడి చిత్తం 
శాంతి పొందింది. ఆపై రాజును వీడ్కొని ఆ మాండవ్యమునీం(ద్రుడు ఆశారహితమైన పథంలో సంచరించాడు. 


పితాపుత్రసంవాదము 


వ. అనిన విని ధర్మనందనుండు శంతనునందనుతో “'సర్వభరాతభయావహంబగుచుం గాలం 
బతిక్రమించుచుండ( బురుషుం డెద్ది యాచరించుట మేలు? దీని మున్ను నడిగి విన్నవా(డ; నిది పెద్దయు 
వినవలయునది గావున నడిగెదం జెప్పవే!' యనుటయు, నమ్మహాత్ముం డీ యర్థంబు దెలియుటకు ముంద 
రేను జెప్పిన పితాపుత్ర సంవాదం బను నితిహాసంబు లెస్స; యందు౯గొన్ని వాక్యంబు లప్పుడు సెప్పనియవి 
యునుం గలవు; చెప్పెద విను; మధ్యయనపరుం డగు నొక్క బ్రాహ్మణపుత్రుం డన్వర్థనామధేయుండు 
మేధావి యనువా(డు దండ్రి ९०८००९००. 380 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; విని= ఆలకించి; ధర్మనందనుండు= ధర్మజుడు; శంతనునందనుతోన్‌= భీష్ముడితో; 
సర్వభూతభయావహంబు+అఆగుచున్‌= సమస్త ప్రాణులకు భీతికలిగిస్తూ; కాలంబు= సమయం; అతి(క్రమించుచుండన్‌= గడుస్తూ 
ఉండగా; పురుషు(డు= జీవుడు; ఎద్ది= ఏది; ఆచరించుట= చేయటం; మేలు= శుభం; దీనిన్‌= ఈ విషయాన్ని; మున్నున్‌= 
ముందుకూడా; అడిగి= ప్రశ్నించి; విన్నవా(డన్‌= ఆలకించినవాడను; ఇది= -ఈ సంగతి; పెద్దయున్‌= మిక్కిలిగా; వినన్‌వలయునది= 
వినదగింది; కావునన్‌= కాబట్టి; అడిగెదన్‌= (ప్రశ్నిస్తున్నాను; చెప్పవే= వివరింపుమా; అనుటయున్‌= అనగా; ఆ+మహాత్ముండు= 
ఆ భీష్ముడు; ఈ అర్థంబు= ఈ విషయం; తెలియుటకున్‌= (గ్రహించటానికి; ముందర= ముందు; ఏను= నేను; చెప్పిన= 
వచించిన; పితాపుత్రసంవాదంబు+అను= తం(డ్రికొడుకుల సంవాదమనే; ఇతిహాసంబు= పూర్వగాథ; లెస్ఫ= బాగైనది; అందున్‌= 
దానిలో; కొన్ని వాక్యంబులు= न అప్పుడు= ఆ కాలమున; చెప్పనియవియునున్‌= చెప్పనివి కూడ; కలవు= ఉన్నవి; 
చెప్పెదన్‌+వినుము= వివరిస్తాను వినుము; అధ్యయనపరుండు= విద్యాభ్యాసంలో ఆసక్తుడైనవాడు; ఒక్క (బ్రాహ్మణపుత్రుండు= 
ఒక విప్రసుతుడు; అన్వర్థనామధేయుండు= సార్థకమైన పేరు గలవాడు; మేధావిఅనువా(డు= 'మేధావి” అనబడేవాడు; తం(డ్రికిన్‌= 
జనకుడికి; అభిముఖుండు+ఐ= ఎదురుమొగంతో ఉన్నవాడై. 


800 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: భీష్ము డట్లా చెప్పగా విని ధర్మరాజు అతడితో “సమస్త ప్రాణులకూ భయంకలిగిస్తూ కాలం గడుస్తుండగా 
పురుషుడు ఏమి చేస్తే శ్రేయస్సు కలుగుతుంది? ఈ విషయం ఇంతకుముందు కూడా విన్నాను. అయినా ఇది 
మిక్కిలిగా వినదగిన విషయం. అందువలన మళ్ళీ అడుగుతున్నాను చెప్పు'మన్నాడు. అప్పుడు మహనీయుడైన 
ఆ పితామహుడు ఈ విషయం (గ్రహించేముందు నేను పూర్వం చెప్పిన పితాపుత్రసంవాదం అనే ఇతిహాసం చాలా 
మేలైనది. అందులో కొన్ని మాటలు నేను నీకు అప్పుడు చెప్పనివి కూడా ఉన్నాయి. ఇప్పు డవి చెప్పుతాను వినుము. 
విద్యాభ్యాసపరుడైన ఒక విప్రకుమారు డుండేవాడు. వాడు 'మేధావి” అనే సార్థకనామధేయం కలిగి మిక్కిలి తెలివితో 
ప్రవర్తించేవాడు. వాడు తండ్రి ఎదుట నిలిచి. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, “ఆయువు దటు(గు నంతంతకు ధీరు( ठ । య్యది సేయువాణి డన్న నతడు 'బ్రహ్మ 


చర్యంబు వేదాభ్యసనమును సంతాన । సంపాదనంబు యజ్ఞప్రవర్త 

నంబును జేసి వానప్రస్థధర్ష్మంబు । నడపి యాచరితసన్యాసు( డగుట 

కృత్యం” బనుడు 'జరామృత్యువుల్‌ జననమా । దిగ వెను తగులంగ దిగులు లేమి 
తే. మీను వలదన్ను( బొదువుట గాన కిష్ట । వృత్తి విహారించుచుండెడు విధమ కాదె! 


యెల్లి సేసెద ననక మే లిపుడ చేయు । మనఘ! వార్డునె మృత్యువు జనుల పనుల.’ 381 


ప్రతిపదార్థం: ధీరు(డు= ధైర్యం కలవాడు; ఆయువు= జీవితకాలం; తణు(గున్‌+అంతంతకున్‌= ఆరోజు కారోజు తరిగిపోతూ 
ఉండగా; ఏ+అది= ఏమి; చేయువా(డు+అన్నన్‌= చేయాలి అని అడుగగా; అత(డు= అతడి తండ్రి; (బ్రహ్మచర్యంబున్‌= 
(బ్రహ్మచారియొక్క ధర్మమును; వేద+అభ్యసనమునున్‌= వేదాలను చదవటం; సంతానసంపాదనంబున్‌= సంతతిని పొందటం; 
యజ్ఞప్రవర్తనంబునున్‌= యజ్ఞాచరణం; చేసి= అనుష్టించి; వాన ప్రస్థధర్మంబున్‌= వానప్రస్థుడియొక్క ధర్మాన్నీ; నడపి= నిర్వహించి; 
ఆచరితసన్న్యాసు(డు+అగుట= అనుష్టింపబడిన సన్న్యాసం కలవాడు కావటం; కృత్యంబు= చేయదగినపని; అనుడున్‌= అనగా; 
జననము+ఆదిగన్‌= పుట్టింది మొదలుగా; జరామృత్యువుల్‌= ముసలితనం; మరణం; వెనుతగులంగన్‌= వెంబడించగా; దిగులు 
లేమి= విచారం లేకుండా ఉండటం; మీను= చేప; వల= జాలము; తన్నున్‌= తనను; పొదువుటన్‌= ఆ(క్రమించటం; కానక= 
చూడక; ఇష్టవృత్తిన్‌= ఇచ్చవచ్చిన చొప్పున; విహరించుచుండెడు= తిరుగుతుండే; విధమకాదె!= పద్దతేకదా!; మేలు= మంచిపని; 
>= రేపు; చేసెదను+అనక= చేస్తాను అనకుండా; ఇపుడు+అ= ఇప్పుడే; చేయుము= అనుష్టించుము; అనఘ!= పాపరహితుడా!; 
మృత్యువు= చావు; జనుల= ప్రజలయొక్క; పనులన్‌= కార్యాలను; వార్చునె?= (ప్రతీక్షించునా? 

తాత్సర్యం: 'భీరుడైన మనుజుడు నిత్యమూ ఆయుస్సు తరిగిపోతూ పోతూ ఉండగా ఏమి చేయాలి?” అని 
ప్రశ్నించాడు. తండ్రి అతడితో బ్రహ్మచర్యం, వేదాధ్యయనం, సంతానం పొందటం, యజ్ఞనిర్వహణం చేసి ఆపై 
వాన(ప్రస్థధర్మం నిర్వర్తించి సన్న్ర్యాసవృత్తిని అవలంబించటం చేయదగినపని' అని చెప్పాడు. అప్పుడు కుమారుడు 
'పాపరహితుడవైన ఓ తండ్రీ! పుట్టినది మొదలు ముదిమి, మరణం వెంటబడతాయి. అప్పుడు విచారం లేకుండా 
ఉండటం; వల తన్ను ఆ॥క్రమించినపుడు దానిని చూడకుండా చేప ఇచ్చవచ్చినట్లు విహరించినట్లే కదా! అందువలన 
చేయాలనుకొన్న సత్కార్యం రేపటికి వాయిదా వేయకుండా ఇప్పుడే పూర్తిచేయుము. (ప్రజల పనులు పూర్తి 
అయ్యేంతవరకు మృత్యువు తన పని చేయకుండా ఎదురుచూస్తూ ఉంటుందా?” 


విశేషం: అలం: ఉపమ. 


వ. అని పలికి పుత్రుండు వెండియు. 382 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 801 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; పుత్రుండు= కుమారుడు; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: అట్లా చెప్పి ఆ విప్రకుమారుడు మరల. (తరువాతి పద్యంతో అన్వయం). 


క. “కృత మిది యకృతం బిది యిది । కృతాకృతంబనుచు నరుడు కింకర్తవ్య 
త్వతిరోహితాత్మహిత సం । స్తృతియైన( గృతాంతు( డతని( జేర్చు( దనపురిన్‌. 383 


ప్రతిపదార్థం: ఇది= ఇది; కృతము= చేయబడింది; ఇది= ఇది; అకృతంబు= చేయబడనిది; ఇది; కృత+అకృతంబు= చేసీ 
చేయనిది (అసంపూర్ణంగా చేయబడింది); అనుచున్‌= అని భావిస్తూ; నరు(డు= మనుజుడు; కింకర్తవ్యతిరోహితాత్మహి తసంస్కృతి= 
ఏమి చేయాలి అనే సందేహంతో కప్పబడిన ఆత్మహితముయొక్క స్మరణకలవాడు; ఐనన్‌= ఐతే; కృత+అంతు(డు= యముడు; 
అతనిన్‌= అట్టివాడిని; తన పురిన్‌= తన నగరాన్ని; చేర్చున్‌= పొందిస్తాడు. 
తాత్సర్యం: ఏ మనుజుడు ఇది చేశాను, ఇది చేయలేదు, ఇది చేసీ చేయకుండా ఉన్నాను అని తలంచుకొంటూ 
ఏమి చేయాలో తోచనిస్థితిలో పడి ఆత్మహితం మరచి ఉంటాడో అట్టివాడిని యముడు తన నగరానికి 
తీసికొనిపోతాడు. 
క్ర అనఘా! మృత్యువు నమృతం । బును దేహమునంద కలవు; మోహము మృత్యు 

త్వనిరూఢ మున్నరూపుం । గనుటమృతత్వోపహితము గాగ నెటు(గుమీ. 384 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; మృత్యువు= మరణం; అమృతంబునున్‌= మరణరాహిత్యస్థితీ; దేహమునందు+అ= 
శరీరమునందే; కలవు= ఉన్నాయి; మోహము= సంసారం మీది వ్యామోహం; మృత్యుత్వ నిరూఢము= మరణ ధర్మంచేత 
ప్రసిద్దమైనది; ఉన్న రూపున్‌= యథార్థమైన తత్త్వమును; కనుట= చూడటం; అమృతత్యోపహితముకా(గన్‌= అమృతత్వంతో 
కూడిందిగా; ఎబు(గుమీ!= తెలిసికొనుమా! 
తాత్సర్యం: పాపరహితుడ వగు ఓ జనకా! ఈ శరీరంలోనే మృత్యువు, అమృతత్వం అనేవి రెండూ ఉన్నాయి. 
సంసార వ్యామోహమే మృత్యువు. తత్త్యజ్ఞానమే అమృతత్వం. ఈ విషయం చక్కగా (గ్రహించుము. 
క్ర ననుబోంటికిం బశుయజ్ఞం । బున హింసకు డగుట దగునె భూసురవర! హిం 

సనరహితమైన శాంతి య । జనమున బ్రహ్మాధ్వరంబు సలిపెద నియతిన్‌. 385 


ప్రతిపదార్థం: భూసురవర!= విప్రశ్రేష్టా!; ననుబో(టికిన్‌= నావంటి వాడికి; పశుయజ్ఞంబునన్‌= పశువులను వధించి చేసే యజ్ఞంతో; 

హింసకు(డు+అగుట= హింసించేవాడు కావటం; తగునె?= ఉచితమా?; హింసన రహితము+ఐన= హింసలేని; శాంతియజనమునన్‌= 

శాంతియజ్ఞంతో; నియతిన్‌= నియమపూర్వకంగా; (బ్రహ్మాధ్వరంబు= (బ్రహ్మయజ్ఞమును; సలిపెదన్‌= చేస్తాను. 

తాత్సర్యం: విప్రవర్యా! నా వంటివాడికి పశువులను చంపి చేసే (ద్రవ్యయజ్ఞం తగదు. హింసా సంబంధంలేని 

శాంతియజ్ఞంతో నేను నియమంగా (బ్రహ్మయజ్ఞం చేస్తాను. 

విశేషం: యజ్ఞాలు అనేక విధాలుగా ఉన్నాయి. వేదంలోని కర్మకాండలో పశువధతో కూడిన అనేకయజ్ఞాలు నిరూపించబడి ఉన్నాయి. 
ప్ర కా లో ५३ wy యా యాద?జా బా ०११ చె येष) టే 

అయితే అవి అంత (ప్రశస్తమైనవి కావు. గీతలో శ్రీకృష్ణుడు “శ్రేయాన్‌ (ద్రవ్యమయాద్యజ్ఞాత్‌ జ్ఞానయజ్ఞః” అని డు. అం 

ద్రవ్యృమయమైన యజ్ఞం కంటె జ్ఞానయజ్ఞం శ్రేయస్కరమని అర్థం. అందువలన మోక్షార్డులు జ్ఞానయజ్ఞం అనుష్టిస్తారే కాని 

ద్రవ్యయజ్ఞాలు చేయరు. ఇక్కడ మేధావి జ్ఞానయజ్ఞ మనబడే బ్రహ్మయజ్ఞమే ప్రశస్తమని వివరించాడు. సర్వేం(ద్రియ నిగ్రహంతో 


802 శ్రీమదాంధ్ర మహాభారతము 


కూడిందే తపోమయమూ, యోగమయమూ అయిన శాంతియజ్ఞం. అందువలన జ్ఞానప్రాప్తి కల్గుతుంది. ఆ విధానాన్నే 
(బహ్మయజ్ఞమని వ్యవహరిస్తారు. గీతలో ఈ యజ్ఞాల స్వరూపం విపులంగా నిరూపించబడి ఉన్నది. ఆధునిక కాలంలో కర్మకాండలో 
చెప్పినట్టు (ద్రవ్యయజ్ఞాలు చేసేవారు అరుదైపోయారు. ఇప్పుడు కూడా జ్ఞానయజ్ఞం (ప్రశస్తమై ఉన్నది. 
క 65००2००८ ८29०६००८ బరి । త్యాగంబును గాక యొండు లగునె హితంబుల్‌? 

రాగము సరి దుఃఖంబును । ద్యాగము( బోలెడి సుఖంబు నరయం గలవే? 386 
ప్రతిపదార్థం: యోగంబున్‌= యోగానుష్టానము; తపంబున్‌= తపస్సు; పరిత్యాగంబునున్‌= సంగం త్యజబించటమూ; కాక= 
ఇవికాక; ఒండులు= ఇతర మార్గాలు; హితంబుల్‌= [(శ్రేయస్కరాలు; అగునె?= అవుతాయా?; రాగముసరి= విషయాసక్తితో 
సమానమైన; దుఃఖంబునున్‌= బాధయు; త్యాగమున్‌+పోలెడి= విషయాసక్తిని వదలటంతో సమానమైన; సుఖంబున్‌= ప్రమోదమును; 
అరయన్‌= పరిశీలించగా; కలవే?= ఉన్నవా? 
తాత్సర్యం: యోగాన్ని అనుష్టించటం, తపస్సు చేయటం, విషయాసక్తిని త్యజించటం - అనేవి హితకరమైన 
మార్గాలు. వీటితో సమానమైన గ్రేయోమార్లాలు మరి లేవు. అట్లాగే విషయాసక్తితో సదృశమైన దుఃఖం మరొకటి 
లేదు. త్యాగాన్ని పోలిన సుఖం కూడా లేదు. 
క ప్రజ యేన కాన నన్నుం । బ్రజ సుగతికి( బుచ్చునని భరంపడి కోరం 

బ్రజి విడిచెద నా యందది । యజేయమును నవ్యయంబు నగు పద మిచ్చ్లున్‌. 387 
ప్రతిపదార్థం: ఏను+అ= నేనే; ప్రజ= జనించిన సంతానమై ఉన్నాను; కానన్‌= అందుచేత; నన్నున్‌= నన్ను; ప్రజ= సంతతి; 
సుగతికిన్‌= సద్గతికి; పుచ్చున్‌+అని= పంపుతుందని; భరంపడి= అతిశయించి; కోరన్‌= అభిలషించను; (ప్రజన్‌= సంతతిని; 
విడిచెదన్‌= వదలివేస్తాను; అది= ఆ త్యాగం; నాయందున్‌= నాలో; అజేయమునున్‌= జయించరానిదీ; అవ్యయంబున్‌= వ్యయం 
కానిదీ; అగుపదమున్‌= అయినస్మానాన్ని; ఇచ్చున్‌= ఇస్తుంది. 
తాత్సర్యం: తండ్రీ! నేను నీకు సంతతినై ఉన్నాను. నాకు కలిగిన మరొక సంతతి నా సుగతికి హేతువవుతుందని 
నేను భావించటం లేదు. అందువలన నేను సంతతికొరకై అభిలషించను. సంతతిని వదలివేస్తాను. (గృహస్థధర్మం 
స్వీకరించను అని భావం). ఆ త్యాగం నాకు జయించరాని, తరుగులేని మహోన్నతస్థితికి హేతువవుతుంది. 


ఉ. కావున లోకసంక్షయము గన్లొని యెల్లెడ నిర్మముండ వై 
నీవును శాంతియున్‌ సమత నిష్టయు( బూని గుహాప్రవేశ సం 
భావన నాత్మదర్శన విభాసివి గమ్మనినం దదీయ వి 
ద్యావచనంబులం జనకు( డట్టి(డ యై వెలి(గెం గృతార్థతన్‌. 388 


ప్రతిపదార్హం: కావునన్‌= అందుచేత; నీవును= నీవుకూడ; లోకసంక్షయమున్‌= లోకంయొక్క వినాశాన్ని; కన్లాని= చూచి; 
ఎల్ల+-ఎడన్‌= అన్ని విషయాలలోనూ; నిర్మముండవు+ఐ= మమకారం లేనివాడవై; శాంతియున్‌= శమము; సమత= సమభావం; 
నిష్టయున్‌= ఆత్మనిష్ట కూడా; పూని= వహించి; గుహా(ప్రవేశసంభావనన్‌= బుద్దిగుహలో చొరబారుట అనే సంభావనచే (ఏకాంతమైన 
కొండగుహలో ప్రవేశించటం అనియు చెప్పవచ్చును.); ఆత్మదర్భ్శన విభాసివి= ఆత్మను చూడటంచేత ప్రకాశించేవాడివి; కమ్ము= 
అగుము; అనినన్‌= అని చెప్పగా; తదీయ విద్యావచనంబులన్‌= అతడి (బ్రహ్మవిద్యామయాలైన మాటలచేత; జనకు(డు= తండ్రి; 
అట్టి(డ+ఐ= అట్ల్టాంటివాడుగానే రూపొంది; కృతార్థతన్‌= కృతకృత్యతతో; వెలిగౌన్‌= (ప్రకాశించాడు. 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 803 


తాత్సర్యం: అందువలన లోకం శాశ్యతం కాదని (గ్రహించి నీవు దేనిమీదా మమకారం పెట్టుకొనవద్దు. శాంతి, 
సమభావం, ఆత్మనిష్ట కలిగి ఉండుము. నీ బుద్దిగుహలోనికి (ప్రవేశించి అందు నిగూఢంగా ఉన్న ఆత్మను చూడుము. 
(ఏకాంతమైన కొండగుహలో జేరి ఆత్మ దర్శనపరుడివి కమ్ము)’ అని కుమారుడు తండ్రికి బోధించాడు. అతడు 
చెప్పిన (బ్రహ్మవిద్యా ప్రబోధకాలైన మాటలు విని తండ్రి ఆ రీతిగా అనుష్టించి కృతార్గుడై వెలుగొందాడు. 
క్ర నరనాథ! యమృతమగు ను । న్నరూపు గను దీవు మరగు నా చెప్పిన యి 

ప్పరమేతిహాస వాక్యో । త్మరంబు నర్భంబు చిత్తగత మగుచుందన్‌. 389 


ప్రతిపదార్థం: నరనాథ!= రాజా!; నా చెప్పిన= నేను వచించిన; ఈ+పరమ+ఇతిహాస వాక్య+ఉత్కరంబు= ఈ (శ్రేష్టమైన 
పూర్వగాథకు చెందిన వచనసమూహంయొక్క; అర్థంబు= శబ్బార్థం; చిత్తగతము= మనసుకెక్కింది; అగుచుండన్‌= అవుతూ 
ఉండగా; ఈవు= నీవు; అమృతము+అగు= మరణరహితమైన; ఉన్నరూపు= యధథార్థతత్త్య మును; కనుదు= చూస్తావు; మరగు= 
దానిని ఆశించుము. 


తాత్సర్యం: రాజా! నే నిప్పుడు చెప్పిన గాథకు చెందిన వాక్యాల అర్థం నీ మనస్సున కెక్కగా నీవు కూడా అమృతమైన 
ఆ పరతత్త్యస్వరూపాన్ని చూడగలవు. అభ్యాసంతో దాని నాశించుముి. 


వ. అనిన విని యుధిష్టిరుం 'డెవ్విధంబు శీలంబు గలవా(డు బ్రహ్మపదంబు నొందు? నని యడిగిన భీష్ముం 
డత్యాదరంబున. 390 


ప్రతిపదార్థం: అనినన్‌= భీష్ము డట్టా చెప్పగా; విని= ఆలకించి; యుధిష్టిరుండు= ధర్మజుడు; ఏ+విధంబు= न्त; శీలంబు 
గలవా(డు= స్వభావం కలవాడు; (బ్రహ్మపదంబున్‌= మోక్షస్థానమును; ఒందున్‌?= పొందుతాడు?; అని అడిగినన్‌= అని ప్రశ్నించగా; 
భీష్ముండు= భీష్ముడు; అతి+ఆదరంబునన్‌= మిక్కిలి (ప్రీతితో. 


తాత్సర్యం: భీష్ము డారీతిగా చెప్పగా విని ధర్మరాజు ఏ విధమైన స్వభావం కలవాడు మోక్షం పొందగలడో వివరించు” 
మని మళ్ళీ ప్రశ్నించాడు. భీష్ముడు అతడిపట్ల మిక్కిలి ప్రీతిగలవాడై. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. _“అధిప! లఫఘ్వాశియై యింద్రియప్రపంచ । జయము గలిగి మోక్షార్లోక్త సారధర్మ 
నిరతి నుండెడి వానికి బరమ మగు ప । దంబు తంగేటిజున్ను చందంబు నొందు.” 391 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; లఘు+ఆశి+ఐ= మితంగా భుజించేవాడై; ఇం(ద్రియ(ప్రపంచజయము= (శ్రోత్రం మొదలైన ఇంద్రియ 
సమూహంపై విజయాన్ని; కలిగి= కలిగి ఉండి; మోక్ష+-అర్థ+ఉక్త సారధర్మనిరతిన్‌= మోక్షం కొరకై చెప్పబడిన ్రేష్టధర్మాల పై ఆసక్తితో; 
ఉండెడివానికిన్‌= ఉండేవాడికి; పరమము+అగు= (్రేష్టమైన; పదంబు= (బ్రహ్మపదం; తంగేటిజున్ను చందంబున్‌= తంగేడుచెట్టు 
లోని తేనెతెట్టెవలె అందుబాటులో ఉండే విధాన్ని; ఒందున్‌= పొందును. 


తాత్సర్యం: 'రాజా! మితాహారం స్వీకరిస్తూ ఇం(ద్రియానీకాన్ని జయించి మోక్షం కొరకై శాస్త్రాలలో చెప్పబడిన 
ఉత్తమ ధర్మాలను అనుష్టించేవాడికి బ్రహ్మపదం తం౮గేటిజున్నువలె సులభసాధ్యమై ఉంటుంది”. 


విశేషం: తంగేడుచెట్టు మిక్కిలి ఎత్తుగా పెరగదు. దానిలోని తేనెతెట్టెను సులభంగా ఎవ్వరైనా (గ్రహించి అనుభవించవచ్చును. 


అలంకారం ఉపమ. 


804 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ. అని పలికి మటియు నిట్లను 'హారీతగీతి యను వాక్యసంచయం బాకర్ణింపుము. దాన మోక్ష ధర్మంబులు 
దేటపడుం జెప్పెద హారీతుం డను మునివరుండు విద్వజ్ఞనంబులు దనవలనం బ్రవ్రజనంబు సమీచీన 
ప్రకారంబుగా నెటుంగ నపేక్తించిన. 392 


శు 

ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ०680505 = మరలకూడ; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు!; 'హారీతగీతి’ యను= 'హారీతగీత 
యనబడే; వాక్యసంచయంబున్‌= వచనసమూహమును; ఆకర్ణింపుము= విను; దానన్‌= దానివలన; మోక్షధర్మంబులు= 
ముక్తిపొందుటకనువైన ధర్మాలు; తేటపడున్‌= స్పష్టమవుతాయి; చెప్పెదన్‌= చెపుతాను; హారీతుండను మునివరుండు= 'హారీతు' 
ठठ మునిశ్రేష్ణుడు; విద్వజ్ఞనంబులు= పండితజనులు; తనవలనన్‌= తననుండి; (ప్రవ్రజనంబు= సన్న్యాస పద్దతిని; సమీచీన 
ప్రకారంబుగాన్‌= చక్కని రీతిలో; ఎజుంగన్‌= తెలుసుకొనటానికి; అపేక్షించినన్‌= కోరగా. 

తాత్సర్యం: భీష్ముడు ధర్మజుడితో అట్లా చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు. “ హారీతగీత' అనబడే కొన్ని మాటలున్నాయి. 
అవి వినుము. వాటిద్వారా మోక్షధర్మాలు స్పష్టమయ్యేటట్టు చెప్పుతాను. పూర్వం హారీతుడనే ఒక మునిశ్రేష్టుడి 
నుండి పండితులు సన్న్యాసవిధానం చక్కగా తెలిసికొనాలని అషేక్షించారు. అట్టా వారు అపేక్షించగా. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


హారీతుండు నిద్వజ్ఞనుల కుపదేశించిన తత్త్వప్రకారము (సం. 12-269-2) 


29 


వారి కి ట్లనియె 'నిష్టారంభమతి నిలు । వెడలి 8८ కెల్ల విముఖు( డగుచు 
జనములకీడు వాక్టక్షుర్మనోవర్త । 5००९८ గూర్చక మైత్రి సమత గరుణ 

గలిగి, నిందాప్రశంసల భేదమును నుబ్లు । లేక పాడింటను నేకతంపు 

గుడి ॐ® పొంతను గుహలోన నుండుచు । డంపకములకు వంటకములకును 


తే. భోజనములకు( దటియైన ప్రొద్దు గడపి । భిక్ష గొను బ్రీతి మన్నన పెద్దవెట్టు 
నట్టియెడ దక్కి కొత్తగా నరుగు యతి ని । రంతరంబు నాత్మారాము( డై చరించు. 393 


ప్రతిపదార్థం: వారికిన్‌= ఆ పండిత జనులకు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; యతి= సన్న్యాసి; నిష్టా+ఆరంభమతిన్‌= 
ఆత్మనిష్ట్థాప్రయత్నం గల బుద్దితో; ఇలు వెడలి= గృహంనుండి వెలికివచ్చి; కోర్కులకున్‌+ఎల్లన్‌= సమస్తములైన కోరికలకూూ; 
విముఖు(డు+అగుచున్‌= పరాజ్యుఖుడవుతూ; జనముల= ప్రజలయొక్క; కీడున్‌= అపకారమును; వాక్చక్షుర్మనోవర్తనములన్‌= 
మాటలు, చూపులు, మనస్సు వీటినడతలలో; కూర్చక= సంధించక; మైత్రి= మిత్రభావం; సమత= సమభావం; కరుణ= దయ; 
కలిగి= కలిగి ఉండి; నిందాప్రశంసలన్‌= తెగడిక - పొగడికలలో; ఖేదమును= దుఃఖాన్నీ; ఉబ్బున్‌= పొంగటమూ; లేక= లేనివాడై; 
పాడింటనున్‌= పాడుపడిన ఇంటిలో; ఏకతంపుగుడిన్‌= ఏకాంతమైన ఆలయంలో; (మ్రానిపొంతను= చెట్టుచెంతను; గుహలోనన్‌= 
కొండబిలంలో; ఉండుచున్‌= ఉంటూ; డంపకములకున్‌= దంచటానికీ; వంటకములకున్‌= వండటానికీ; భోజనములకున్‌= 
భుజించటానికీ; తటీఐన (ప్రొద్దు= అనువైన కాలం; కడపి= దాటనిచ్చి; భిక్షన్‌+కొనున్‌= భిక్షగ్రహిస్తాడు; ప్రీతిన్‌= ప్రియంతో; 
మన్ననన్‌= గారవంతో; పెద్దపెట్టునట్టి ఎడన్‌= అధికంగా భిక్షపెట్టే చోటును; తక్కి= వర్ణించి; క్రొత్తగాన్‌= నూతనంగా; అరుగున్‌= 
పోతాడు; నిరంతరంబున్‌= ఎల్లవేళల; ఆత్మారాము(డు+ఐ= తనలో తాను క్రీడించేవాడై; చరించున్‌= తిరుగుతాడు. 


తాత్సర్యం: హారీతుడు పండితులతో ఇట్లా అన్నాడు: (+: ఉద్యుక్తమైన బుద్దిగలవాడై సన్న్యాసి ఇల్లు 
వదలాలి. కోర్కెలు కలిగి ఉండకూడదు. తన మాటలలో, చూపులలో, చిత్తంలో (ప్రజలకు ఏ విధమైన కీడూ 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 805 


తలపెట్టరాదు. మిత్రత్యం, సమత్వం, దయ కలిగి ఉండాలి. స్తుతినిందలకు పొంగటం, (క్రుంగటం లేకుండా ఉండాలి. 
పాడుపడిన ఇంటిలోనో, ఏకాంతమైన చోట గుడిలోనో, చెట్టునీడనో, లేక కొండగుహలోనో ఉండాలి. దంచటం, 
వండటం, భోజనం పనులు పూర్తి అయేసమయంవరకూ వేచిఉండి భిక్షకు పోవాలి. తనపై ఎక్కువ ప్రీతి, గౌరవం 
చూపుతూ మితిమించి భిక్షపెట్టే వారున్నచోటు వదలి (క్రొత్తచోటికి వెళ్ళాలి. సదా ఆత్మయందే రతి గలిగి చరించాలి. 
తే. అనిన వారు కృతార్టులై యతని( బ్రస్తు । తించి రని చెప్పె విని నరదేవవరు(డు 

దేవతటినీ తనూజుతో 'భావశుద్ది । కలిమి యొప్పు(గదే!' యని పలికి మటియు. 394 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; వారు= ఆ పండితులు; కృతార్థులు+ఐ= ధన్యులై; అతనిన్‌= ఆ హారీతుడిని; 
ప్రస్తుతించిరి+అని= పొగిడారని; చెప్పెన్‌= చెప్పాడు; విని= ఆలకించి; నరదేవవరు(డు= రాజక్రేష్ణుడైన ధర్మపుత్రుడు; దేవతటినీ 
తనూజుతోన్‌= గంగాపుత్రుడితో; భావశుద్ది కలిమి= చిత్తశుద్ది కలిగి ఉండటం; ఒప్పున్‌+కదే అని= శోభిస్తుంది కదా అని; పలికి= 
చెప్పి; మటియున్‌= ఇంకనూ. 
తాత్సర్యం: ఇట్లా హారీతముని చెప్పేసరికి ఆ విద్వజ్ఞ్జనులు కృతకృత్యులై అతడిని పొగిడారు” అని భీష్ముడు చెప్పాడు. 
అది విని ధర్మరాజు భీష్ముడితో “బౌరా! భావశుద్ది కలిగి ఉండటం ఎంత శోభావహమైనది?' అని పలికి మళ్ళీ. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
తే. రాజభావంబు తొడుసున( గ్రచ్చుకొన్న । మనసుతో నుండ కెన్న(డో మరలి యింద్రి 

యముల నిర్ణించి సత్వాదు ९२९८ ద్రోచి । యేను శాంతిసుఖంబున కెలయు టనఘ!” 395 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; ఏను= నేను; రాజభావంబు తొడుసునన్‌= రాజత్వంయొక్క సంబంధంచేత; క్రచ్చుకొన్న= 
చుట్టుకొని ఉన్న; మనసుతోన్‌= చిత్తంతో; ఉండక= వర్తించక; మరలి= ఈ స్థితినుండి తొలగి; ఇం(ద్రియములన్‌= (శ్రోత్రం 
మొదలైన ఇం(ద్రియాలను; °= జయించి; సత్త్వాదులు= సత్త్యంమొదలైన (త్రిగుణాలను; అవులన్‌+[త్రోచి= కడకునెట్టి; 
శాంతిసుఖంబునకున్‌= శాంతిచేత కలిగే ఆత్మసుఖానికి; ఎలయుట= చేరటం; ఎన్న(డో!= ఎప్పుడో కదా! 
తాత్సర్యం: కిల్పిషరహితుడవైన ఓ పితామహా! నేను రాజత్వం అనే సంబంధంతో చుట్టుకొన్న చిత్తాన్ని వదలి 
ఇంద్రియాలను జయించి సత్యం, రజస్సు, తమస్సు అనే (త్రిగుణాలను దాటి శాంతివలన కలిగే ఆత్మసుఖాన్ని 
చూరగొనేది ఏనాటికో కదా!” 
చ. అనుటయు నాతం డిట్టు లను నక్కురుభర్తకు “వేగ మేటికిన్‌ 

ఘనభుజ? యెల్లచందములు( గాలముతోడివ చుమ్ము; వర్ణధ 

ర్మనిరతి చిత్తపాకము గ్రమంబున( ठ्य గషాయపక్వతన్‌ 

బనుపడ छट డేలగు నృపాలకుమారు(డు సన్యసింప(గన్‌? 396 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని చెప్పగా; ఆత(డు= ఆ భీష్ముడు; ఆ+కురుభర్తకున్‌= కౌరవనాథుడైన ఆ ధర్మరాజుకు; 
ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; ఘనభుజ!= మహాబాహూ!; వేగము= త్వర; ఏటికిన్‌?= ఎందుకు?; ఎల్లచందములు=అన్ని 
ప్రకారాలు; కాలముతోడివి+అ+చుమ్ము!= కాలానుసారాలే సుమా!; వర్లధర్మనిరతి= (బాహ్మణాదివర్ణాలయొక్కధర్మాలలోదృఢ 
మైనఆసక్తి; క్రమంబునన్‌=(క్రమంగా;చిత్తపా కమున్‌=మనఃపరిపాకాన్ని;తెచ్చున్‌=తీసికొనివస్తుంది;నృపాలకుమారు(డు=రాకుమారుడు; 


806 శ్రీమదాంధ్ర మహాభారతము 


కషాయపక్వతన్‌= చిత్తదోషాన్ని శమింపజేయటాన్ని; పనుపడక= వాడుక పడకుండా; సన్మ్యసింప(గన్‌= సన్న్యాసధర్మాన్ని స్వీకరించ 
టానికి; అర్హు(డు= తగినవాడు; ఏల+అగున్‌?= ఎట్లా బొతాడు? 


తాత్సర్యం: ధర్మసుతుడు అట్లా అనేసరికి భీష్ముడు అతడితో ఇట్టా అన్నాడు: 'మహాబాహుడవైన ఓ ధర్మరాజా! 
అన్ని విధానాలూ కాలానుగుణంగానే ఉంటాయి సుమా! వర్ణాలకు చెందిన ధర్మాలపై ఆసక్తి క్రమంగా మనస్సుకు 
పరిపక్వత తెస్తుంది. రాజపుత్రుడైనవాడు చిత్తదోషాన్ని శమింపజేయకుండా సన్న్యసించటానికి ఎట్టా అర్హుడు 
ఒజాొతాడు?' 


విశేషం: 'కషాయం చిత్తదోషం పాచయిత్వా విశ్లథం కృత్వా' అని నీలకంఠ వ్యాఖ్య - కషాయ శబ్దానికి చిత్తదోషమని భావం. 


వ. ఇవ్విషయంబున వృత్రగీత యను నితిహాసంబు గలదు వినుము. వృత్రుండు భండనంబునం బడిన 
నెత్తికొనిపోయి పెట్టుకొని యున్న యెడ నయ్యవస్థ నొందియు విషాదంబు లేకయున్న యద్దనుజవిభునితో 
శుక్రుండు 'వైరిహృతవిభవుండవైన నీకు మనోవ్యథ లేమికి గతంబేమి? యని యడిగిన నతం డతని 
కిట్లనియె. 397 


ప్రతిపదార్థం: ఈ+విషయంబునన్‌= ఈ విషయంలో; వృత్రగీత అను= 'వృత్రగీతి అనే; ఇతిహాసంబు= పూర్వగాథ; కలదు= 
ఉన్నది; వినుము= ఆలకించుము; వృతుండు= వృత్రాసురుడు; భండనంబునన్‌= యుద్దంలో; పడినన్‌= పడగా; ఎత్తికొనిపోయి= 
లేవనెత్తికొని వెళ్ళి; పెట్టుకొని ఉన్న ఎడన్‌= ఉంచుకొని ఉండగా; ఆ+అవస్థన్‌= ఆ స్థితిని; ఒందియున్‌= పొందికూడా; విషాదము 
లేక ఉన్న= దుఃఖము లేకున్న; ఆ+దనుజవిభునితోన్‌= ఆ రాక్షస ప్రభువుతో; శుక్రుండు= శుక్రాచార్యుడు; వైరిహృతవిభవుండవు+ఐన= 
శృత్రువులచేత అపహరించబడిన సంపదకలవాడవగు; నీకున్‌= వృత్రుడవైన నీకు; మనోవ్యథ= చిత్తబాధ; లేమికిన్‌= లేకుండుటకు; 
కతంబు+ఏమి?= కారణమేమి?; అని అడిగినన్‌= అని (ప్రశ్నించగా; అతండు= ఆ వృత్రుడు; అతనికిన్‌= ఆ శు(క్రుడికి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: ఈ విషయానికి సంబంధించినది 'వృత్రగీత' అనే ఇతిహాసం ఒకటి ఉన్నది. వినుము. వృత్రాసురుడు 
యుద్దంలో పడిపోగా అనుచరులు అతడిని లేవనెత్తుకొనిపోయి పెట్టుకొని ఉన్నారు. అట్టి దురవస్థ పొంది కూడా 
వృత్రుడు ఏ విధమైన విషాదం లేకుండా ఉన్నాడు. అప్పుడు గురువైన శుక్రుడు ఆ రాక్షసరాజుతో “శత్రువులు 
నీ సంపదను హరించినా నీకు చిత్తబాధ లేకుండా ఉండటానికి కారణమేమి?” అని ప్రశ్నించాడు. అప్పుడు అతడితో 
వృత్రాసురుడు ఈ రీతిగా చెప్పాడు. 
వృత్రగీత (సం. 12-270-13) 

తే. కలిమియును లేమియును విను కాలవశగ । తములు; బోధవిహీనుల దర్శ దైన్య 

కలితసుఖదుఃఖముల' బెట్టుగాక యర్థ । ముల యనిత్యత 65०606८ గలదె వికృతి? 398 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము; కలిమియును= సంపదయు; లేమియును= పేదరికమును; కాలవశగతములు= కాలానికి 
అధీనాలు; (అవి), బోధవిహీనులన్‌= జ్ఞానం లేనివారిని; దర్పదైన్యకలిత సుఖదుఃఖములన్‌= గర్వం, దీనత్వంతో కూడిన సుఖంలోనూ, 
దుఃఖంలోనూ; పెట్టు(గాక= ఉంచును గాక; అర్థముల= సంపదలయొక్క; అనిత్యత= అశాశ్వతత్వం; ఎజీ(గినన్‌= తెలుసుకొంటే; 
వికృతి= వికారం; కలదు+ఏ?= ఉన్నదా? 


శాంతిపర్వము ~ अ 807 


తాత్సర్యం: సంపద, పేదరికం అనేవి కాలానికి అధీనమై ఉంటాయి. అవి జ్ఞానంలేని మూఢులకు उक), దీనత్యాన్నీ 
కల్గిస్తాయి. తద్ద్వారా వారి సుఖానికీ, దుఃఖానికీ హేతువు లవుతాయి. అంతేకాని సంపదలు శాశ్వతం కావు అని 
తెలిసికొన్న జ్ఞానికి అవి ఉన్నా, లేకున్నా ఎట్లాంటి వికారమూ కలుగదు. 
Sy 62 

వ. అర్థంబుల యస్థిరత్వంబ కా దాకర్ణింపుము. 399 
ప్రతిపదార్థం: అర్థంబుల= సంపదలయొక్క; అస్థిరత్వంబ కాదు= అశాశ్యతమే కాదు; ఆకర్లింపుము= వినుము. 
తాత్సర్యం: సంపదలయొక్క అశాశృత్వమే కాదు. ఇంకా వినుము. 
క దైవతమానుష తిర్య । గ్భావంబుల( బొందుచును వికారిణియై భూ 

తావలి దిరిగిన వెంటన । వే విధముల దిరుగు గర్మవివశత్వమునన్‌. 400 


ప్రతిపదార్థం: భూత+ఆవలి= ప్రాణులయొక్క సమూహం; దైవతమానుపతిర్యగ్భావంబులన్‌= దేవత్వం, మనుష్యత్వం, పశుత్వం 
అనే భావాలను; పొందుచును= పొందుతూ; కర్శవివశతఃమునన్‌= కర్శకు అధీనం కావటం వలన; వికారిణి+ఐ= వికారం 
ee ए 

కలదై; తిరిగిన వెంటన్‌+అ= పోయిన మార్గంలోనే; వేవిధములన్‌= వెయ్యి విధాలుగా; తిరుగున్‌= సంచరిస్తుంది. 
తాత్సర్యం: ప్రాణుల బృందం దేవతలుగా, మనుష్యులుగా, పశుపక్ష్యాదులుగా జన్న్మిస్తూ కర్మకు లొంగి వికారం 
పొంది సంచరించిన మార్గంలోనే మరల మరల వేయివిధాల సంచరిస్తూ ఉంటుంది. 
క్ర ॐ నిది యంతయు 269०7०८० । గాన వగపు నుబ్బు నాకు గలుగి వనుడు ని 

మ్మాన విహీనపు మాటలు । దానవకులనాథ! నీకు దగునే ०८००८६5." 401 
ప్రతిపదార్థం: ఏను= నేను; ఇదిఅంతయున్‌= దీనినంతటినీ; 6००0०८०5 = తెలిసికొని ఉన్నాను; కాన= కావున; వగపు= విచారం; 
ఉబ్బు= సంతసం; నాకున్‌+కలుగవు= నాకు సంభవించవు; అనుడున్‌= అనగా; దానవకులనాథ!= రాక్షసకుల రాజా!; 
ఈ+మానవిహీనపు మాటలు= అభిమానంలేని ఈ పలుకులు; నీకున్‌ ఆడన్‌+తగునే?= నీకు చెప్పదగినవా? 
తాత్సర్యం: ఈ విషయమంతా నాకు తెలుసు. అందువలన ఏది ఏమైనా నాకు సుఖదుఃఖాలు కలుగవు’ అని 
వృతు డన్నాడు. అది విని రాక్షసవంశాధిపా! మానం లేని ఈ మాటలు చెప్పటం నీకు ఉచితమా?' 


వ. అని యతని మనశ్ళుద్ది యెటుంగుటకునై భార్గవుండు. 402 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; భార్గవుండు= శు[క్రుడు; అతని మనశ్ళుద్దిన్‌= ఆ వృత్రాసురుడి చిత్తశుద్దిని; ఎజుంగుటకున్‌+ఐ= 
తెలిసికొనటానికై. 
తాత్సర్యం: అని చెప్పి శుక్రాచార్యుడు ఆ వృత్రుడి చిత్తశుద్ది ఎట్టాంటిదో తెలిసికొనటానికై. (తరువాతి పద్యంతో 
— 2 2 |° 

అన్వయం). 
8. అనయము నీసువొనర్ణిన । విని యతనికి నిట్టు లనియె వృత్రు(డు విజయం 

బునకు నయి తపము సేయనేె । మును? తత్సుకృతమున( గొననె మూ(డు జగములున్‌? 403 


ప్రతిపదార్థం: అనయమున్‌= మిక్కిలి; ఈసు+పానర్భినన్‌= ఈర్భ్య ప్రదర్శించగా; విని= ఆలకించి; వృత్రు(డు= వృత్రాసురుడు; 
అతనికిన్‌= ఆ శుక్రుడికి; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; మును= పూర్వం; విజయంబునకున్‌+అయి= యుద్దంలో విజయం 


808 శ్రీమదాంధ్ర మహాభారతము 


పొందటానికై; తపము చేయనె?= తపస్సు చేసినవాడనుగానా?; తత్సుకృతమునన్‌= ఆ తపస్సు అనే పుణ్యంచేత; మూడు 
జగములున్‌= (త్రిలోకాలనూ; కొననె?= చేకొన్నానుకదా! 

తాత్సర్యం: అత్యంతం ఆ మాటలతో శుక్రుడు छन; ప్రదర్శించగా అతడి మాటలు విని వ్నతుడు ఇట్లా సమాధానం 
చెప్పాడు. 'నేను పూర్వం యుద్దంలో విజయం పొందటానికై తపస్సు చేయలేదా? ఆ తపఃప్రభావంవలన కలిగిన 
పుణ్యంతో ముల్లోకాలకూ (ప్రభువును కాలేదా? 


క ఆ యైశ్వర్యము గ్రమ్మఐ । మాయుటకుం గారణంబు మాన్యచరిత! లే 
దే యొక దుష్కృత; మది యిటు । సేయుం గాకేమి? యేల చింతింపంగన్‌? 404 


ప్రతిపదార్థం: మాన్యచరిత!= పూజ్యచరి(త్రుడా!; క్రమ్మణన్‌= మరల; ఆ+ఐశ్వర్యము= ఆ సంపద; మాయుటకున్‌= తొలగి 
పోవటానికి; కారణంబు= హేతువు; ఒక దుష్కృతంబు= ఒక పాపం; లేదే?= లేదా?; అది= ఆ పాపం; ఇటు= ఇట్లు; 
చేయున్‌+కాక+ఏమి= ఒనర్చునుగాక ఏమి?; చింతింపంగన్‌+ఏల?= విచారించట మెందుకు? 


తాత్సర్యం: పూజ్యచరిత్రుడవైన ఓ ఆచార్యా! పూర్వం అనుభవించిన ఆ సంపద ఇప్పుడు తొలగింది. దీనికి 
కారణమన్న పాపం లేకుండునా? ఆ పాపం ఇట్లా చేస్తుంది. చేస్తే చేయనీ! ఇందుకై విచారించటం ఎందుకు? 


క విను మనఘ! యింక సుకృతం । బునకుం జొర దుషృతంబు పొంతకు( బోనే 
ననుపము నచ్యుతు నవ్యయు । ననంతు( జెందెద ననామయత నవ్విష్టున్‌. 405 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; వినుము= ఆకర్లించుము; ఏను= నేను; ఇంకన్‌= ఇకమీదట; సుకృతంబునకున్‌= 
పుణ్యానికి; చొరన్‌= |ప్రవేశింపను; దుష్కృతంబు పొంతకున్‌= పాపం చెంతకును; పోను= చనను; అనుపమున్‌= సాటిలేనివాడిని; 
అచ్యుతున్‌= భక్తరక్షణంలో జారుపాటు లేనివాడిని; అవ్యయున్‌= వ్యయం లేనివాడిని; అనంతున్‌= అంతం లేనివాడిని; ఆ+విష్టున్‌= 
ఆ విష్ణుదేవుడిని; అనామయతన్‌= బెడదలేకుండా; చెందెదన్‌= పొందుతాను. 


తాత్సర్యం: పాపరహితుడవయిన ఓ ఆచార్యా! వినుము. ఇంకమీద నేను పాపపుణ్యాల వంకకు పోను. తనకు 
సాటి లేనివాడూ, చ్యుతి లేనివాడూ, వ్యయం లేనివాడూ, శాశ్వతుడూ, తుది లేనివాడూ, సర్వవ్యాపకుడూ అయిన 
५.८ లే YA లో 
విష్ణుదేవుడిని ఏ చిక్కులు లేని పద్దతిలొ ఆ(శ్రయిస్తాను. 
చ. అనిమిషనాథుతోడి యనియప్పుడు గంటి ననంతు నాద్యు వి 
न నలవోక( దన్మహిమ సువ్రత! నా కెటి(గింపు; కర్మసం 
జనితవిశేషతం గలుగు చాయలలోపల నెద్ది యవ్విభుం 
గనుటకు कतु, మయ్యెటుక तत्तत జేయుము నాదు బుద్ధికిన్‌.” 406 


ప్రతిపదార్థం: సువ్రత!= మంచి వ్రతంకలవాడా!; అనిమిషనాథుతోడి= ఇం(ద్రుడితోడి; అని అప్పుడు= యుద్దసమయంలో; 
అనంతున్‌= అంతంలేనివాడిని; ఆద్యున్‌= అంతటికీ మొదటివాడైన వాడిని; విష్ణునిన్‌= సర్వవ్యాపకుడైన వాడిని; అలవోకన్‌= లీలగా; 
కంటిన్‌= చూచాను తన్మహిమన్‌= ఆ విష్ణుదేవుడి ప్రభావం; నాకున్‌+ఎణి(గింపు= నాకు తెలియజెప్పుము; కర్మసంజనిత విశేషతన్‌= 
కర్మం వలన కలిగే విశేషప్రక్రియలచేత; కలుగు= సంభవించే; చాయలలోపలన్‌= జాడలలో, (వర్ణాలలో); ఎద్ది= ఏది; ఆ+విభున్‌= 
ఆ విష్ణుదేవుడిని; కనుటకున్‌= చూడటానికి; అర్హము= తగినదో; ఆ+ఎటుకన్‌= ఆ తెలివిని; నాదు బుద్దికిన్‌= నా మతికి; 
కల్ల(గన్‌+చేయుము= కలిగించుము. 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 809 


తాత్సర్యం: స(దతశీలుడవైన ఓ శు(క్రాచార్యా! నేను ఇంద్రుడితో సంగరం చేసినప్పుడు లీలగా అనంతుడూ, 
ఆద్యుడూ అయిన విష్ణువును చూచాను. ఆయన మహిమ నాకు తెలియచెప్పుము. కర్మలవలన పెక్కు వర్ణాలు 
(జీవావస్థలు) ఏర్పడతాయి. అందులో ఏ వర్లం ఆ దేవుడిని చూడటానికి మిక్కిలిగా తగి ఉన్నదో నా బుద్దికి 
గోచరించేటట్టు వివరించుము. 


©. అనిన 'నట్లకాక వినుము చెప్పెద'నని । యసురగురు(డు పలుకు నవసరమున 
నచటి కరుగుదెంచె నఖిల మునీంద్ర స । మ్మాన్యు( డగు సనత్ముమారు( దధిప! 407 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; అనినన్‌= అని వృతుడు అడుగగా; అసురగురు(డు= రాక్షసుల గురువైన శుక్రుడు; అట్లకాక= 
అట్లే అగుగాక; చెప్పెదన్‌= చెప్పుతాను; వినుము అని= ఆలకించుము అని; పలుకు+అవసరమునన్‌= చెప్పే సమయంలో; 
అఖిలముని+ఇం|ద్ర సమ్మాన్యు(డు+అగు= సమస్త మునివర్యులచేత పూజించదగినవాడైన; సనత్కుమారు(డు= సనత్కుమారుడనే 
(బ్రహ్మమానసపుత్రుడు; అచటికిన్‌= ఆ చోటికి; అరుగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్సర్యం: ధర్మరాజా! ఈ విధంగా వృత్రుడు ప్రశ్నించగానే రక్కసులకు ఆచార్యుడైన శుక్రుడు అట్లాగే విష్ణుడి 
మహిమను విశదీకరిస్తాను, వినుము” అని అన్నాడు. అత డట్టా అంటూ ఉండగానే అక్కడికి మునిశ్రేష్ణులందరి 
చేతను పూజించదగిన (బ్రహ్మమానసపుత్రుడు సనత్కుమారుడు వచ్చాడు. 


వ. వచ్చి యభిపూజితుండై సమున్నతాసనంబున నున్న యమ్మహాతునితో శుక్రుండు “విష్ణుని మాహాత్మ్య్యంబును 


వర్ణవిశేషంబులు నిద్దానవేంద్రునకు 5600055" యనిన నతండు ప్రసన్నవదనుం డగుచు నిట్లనియె.408 


ప్రతిపదార్థం: వచ్చి= ఏతెంచి; అభిపూబితుండు+ఐ= అన్నివిధాలా పూజించబడినవాడ్డె; సమున్నత+ఆసనంబునన్‌= ఎత్తైన కీ ధిక 
टः ఉన్న= కూర్చున్న; ఆ+మహాత్మునితోడన్‌= ఆ మహనీయుడితో; శుక్రుండు= శుక్రాచార్యుడు; విష్ణుని మాహాత్మ్యంబును= 
వెన్నుడి మహిమనూ; వర్లవిశేషంబులన్‌= రంగులలోని తేడాలనూ; ఈ+దానవేం(ద్రునకున్‌= ఈ రాక్షసరాజుకు; ఎణింగింపవే= 
తెలియజెప్పవా; అనినన్‌= అని అడుగగా; అతండు= ఆ సనత్కుమారుడు; (ప్రసన్న వదనుండు+అగుచున్‌= అనుగ్రహపూర్ల్ణమైన 
ముఖం కలవాడై; ఇట్లు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ఆ రీతిగా వచ్చిన సనత్కుమారుడికి రక్కసులరేడు పూజాదులు కావించాడు. ఆపై ఉన్నతాసనంపై 
ఆ మునీంద్రుడు కూర్చున్నాడు. శుక్రుడు ఆయనతో ఈ వృత్రాసురుడికి విష్ణుదేవుడి మాహాత్యాాన్నీ, 
వర్లవిశేషాలనూ తెలియజెప్పు'మని అర్థించాడు. అప్పుడు ప్రసన్నమైన ముఖంతో సనత్కుమారుడు ఇట్లా చెప్పాడు. 
ఆ. “వినుము దనుజనాథ! విష్ణునియం దఖి । ९०९०८ గలుగు నిలుచు ९०००००८ బొందు; 

నతనిభక్తి నింద్రియ జయంబునను బోలె । దానధర్మవిధుల( గానరాదు. 409 


ప్రతిపదార్థం: దనుజనాథ!= రక్కసులరేడా!; వినుము= ఆలకించుము; విష్ణుని+ అందున్‌= వెన్నునిలో; అఖిలంబున్‌= సమస్తమున్నూ; 
కలుగున్‌= ఉదయిస్తుంది; నిలుచున్‌= నిలిచి ఉంటుంది; లయమున్‌+పొందున్‌= లయిస్తుంది; అతనిన్‌= ఆ దేవుడిని; భక్తిన్‌= 
భక్తిచేతా; ఇంద్రియజయంబుననున్‌+పోలెన్‌= ఇంద్రియాలను నిగ్రహించటంచేత వలె; దానధర్మవిధులన్‌= త్యాగం, ధర్మం మొదలైన 
విధానాలచేత; కానన్‌ రాదు= చూడటానికి సాధ్యంకాదు. 


810 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాక్షసరాజా! వినుము. విష్ణుడిలోనే ఈ సమస్త చరాచరాత్మక జగత్తూ ఉదయిస్తుంది. అతడిలోనే 
నిలిచి ఉంటుంది. చివరికి ఆ దేవుడిలోనే లీనమవుతుంది. భక్తితోనూ, ఇం(ద్రియవిజయంతోనూ ఆ దేవుడిని 
సందర్శించవచ్చును గాని, దానం, ధర్మకార్యాలు మొదలైన వాటిద్వారా చూడటానికి సాధ్యంకాదు. 


వ.  అవిప్రయోజన పడుటయుం గలిగి యుండు; నదియునుం జెప్పెద; మున్ను విష్ణుని మహిమ యాకర్ణింపుము. 
410 


ప్రతిపదార్థం: అవి= ఆ దాన ధర్మాదులు; ప్రయోజనపడుటయున్‌= అక్కరకు రావటం; కలిగిఉండున్‌= సంభవిస్తుంది;అదియున్‌= 
ఆ విషయం కూడ; చెప్పెదన్‌= వివరిస్తాను; మున్ను= ముందు; విష్ణునిమహిమ= వెన్నుని (ప్రభావం; ఆకర్లింపుము= విను. 
తాత్సర్యం: ఆ దానాది ధర్మకార్యాలు కూడా ప్రయోజనం కలిగియే ఉన్నాయి. దానిని కూడా చెప్పుతాను. ముందుగా 
విష్ణుడి ప్రభావ మెటువంటిదో చెప్పుతాను వినుము. 


తే. ధరణి పాదంబు లతనికి శిరము దివము । దిశలు బాహు లత(డు సర్వదేవమయు(డు 
భూతవిక్షేప సంహారములు దదీయ । మానసస్వైరలీలలు దానవేంద్ర! 411 


ప్రతిపదార్థం: దానవేం(ద్ర!= రాక్షసరాజా!; అతనికిన్‌= ఆ విష్ణువునకు; ధరణి= భూమి; పాదంబులు= కాళ్ళు; దివము= ఆకాశం 
(స్వర్గం); శిరము= తల; దిశలు= దిక్కులు; బాహులు= చేతులు; అత(డు= ఆ విష్ణువు; సర్వదేవమయు(డు= సకల 
దేవతాస్వరూపుడు; భూతవిక్షేపసంహారములు= ప్రాణుల సృష్టి మరియు సంహారాలు; తదీయ మానసస్పైరలీలలు= ఆ దేవుడి 
చిత్తముయొక్క స్వేచ్చావిలాసాలు. 
తాత్సర్యం: రాక్షసనాథా! విష్ణువుకు భూమి - పాదాలు, ఆకాశం (స్వర్గం) ~ తల, దిక్కులు - భుజాలు. ఆ 
దేవుడు సర్వదేవతాస్వరూపుడై ఉన్నాడు. ప్రాణులను సృష్టించటం, సంహరించట మనేవి ఆయన చిత్తంలో 
సంభవించే స్వేచ్చాలిలావిలాసాలు. 
వ. వినుము జీవావస్థలు ఛాయలై ०५०००८०८ గృష్టంబును, ధూవ్రంబును, హరితంబును, హారిద్రంబును, 
రక్తంబును, శుక్లంబును నైనవి యాటుగల వద్దశా విశేషంబులు. 412 
ప్రతిపదార్థం: వినుము= ఆకర్లించుము; జీవ+అవస్థలు= కర్మవిశేషంవలన కలిగే జీవుల దశలు; ఛాయలు= వర్ణాలు; ఐ+ఉండున్‌= 
అయి ఉంటాయి; ఆ+దశావిశేషంబులు= ఆ అవస్థాభేదాలు; కృష్ణంబునున్‌= నలుపును; ధూమంబునున్‌= నలుపుమించిన 
ఎరుపును; హరితంబునున్‌= ఆకుపచ్చరంగును; హారి(ద్రంబునున్‌= పసుపువర్లమును; రక్తంబునున్‌= ఎరుపును; శుక్లంబునున్‌= 
తెలుపును; ఐనఏ= అయి ఉన్నవి, ఆటు= ఆరుసంఖ్య గలవి; కలవు= ఉన్నాయి. 
తాత్సర్యం: వివరిస్తాను వినుము. కర్మవిశేషం వలన జీవులకు అవస్థాభేదాలు కలుగుతాయి. అవి వర్ణాలుగా 
రూపొంది ఉంటాయి. అట్టి భేదాలు ఆరున్నాయి. అవి (క్రమంగా నలుపు, నలుపుమించి కలసిన ఎరుపు, 
ఆకుపచ్చరంగు, పసుపురంగు, ఎరుపు, తెలుపు అనబడతాయి. 
తే. అనఘ! విష్ణువిహారంబు లైన విషమ । వివిధ విక్షేప సంహారవృత్తులందు 
భ్రమణ మొందెడి జీవుని బహుళకర్మ । ముల వశంబున నాతని బొందుచుండు. 413 


శాంతిపర్వము ~ పంచమాశ్వాసము 811 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; విష్ణవిహారంబులు+ఐన= విష్ణుదేవుడి విహరణా లైనటువంటి; వివిధ విక్షేపసంహార 
వృత్తులందున్‌= నానావిధాలైన సృష్టి సంహారవ్యాపారాలలో; భ్రమణము= తిరుగుటను; ఒందెడి= పొందెడి; జీవుని= జీవాత్మయొక్క; 
బహుళకర్మముల వశంబునన్‌= అనేక కర్మలవలన; ఆతనిన్‌= ఆ జీవుడిని; పొందుచుండున్‌= (పై చెప్పిన దశావిశేషాలు) |ప్రాప్తిస్తూ 
ఉంటాయి. 
తాత్సర్యం: పాపరహితుడవైన వృత్రాసురుడా! నానావిధాలైన సృష్టిసంహారాలు విష్ణువు విహారవిలాసాలై ఉన్నాయి. 
జీవుడు వాటిలో పరిభ్రమిస్తూ ఉంటాడు. అతడి కర్మల ఫలితంగా పైన పేర్కొన్న ఆరు అవస్థాభేదాలు అతడిని 
పొందుతూ ఉంటాయి. 
ख. తన్ను నుత్తమ మధ్యమాధమము లైన । ఛాయ లొందంగ' బ్రచుర పర్యాయవత్తి 

జీవు( డమరత్వ ముఖ్యనానావిధముల । నొంది యెక్కుచు డిగ్గుచు నుండు( జూవె. 414 
ప్రతిపదార్హం: జీవు(డు= బీవాత్ముడు; తన్నున్‌= తనను; ఉత్తమ మధ్యమ+అధమములు+ఐన= శ్రేష్టం, మధ్యమం, నీచం అయిన; 
ఛాయలు= వర్ణాలు; ప్రచురపర్యాయవృత్తిన్‌= ఆధిక్య క్రమవర్తన ననుసరించి; ఒంద(గన్‌= పొందగా; అమరత్వ ముఖ్యనానావిధములన్‌= 
దేవత్వం మొదలైన అనేక స్థితులను; ఒంది= పొంది; ఎక్కుచున్‌= పైకిపోతూ; డిగ్గుయన్‌= (క్రిందికివస్తూ; ఉండున్‌+చూవె!= ఉంటాడు 
సుమా! 
తాత్సర్యం: జీవుడిని ఉత్తమం, మధ్యమం, నీచం అనే దశాభేదాలు (క్రమానుగుణంగా పొందుతూ ఉంటాయి. 
దానిని బట్టి అతడు దేవత్వం, మనుష్యత్వం, మొదలైన అవస్థలు పొంది పైకీ, (క్రిందికీ పరిభ్రమిస్తూ ఉంటాడు 
సుమా! 
క మే లొనరింప(గ దొరకొను । మేలిమి గలచాయ కీడు మెయికొని చేయన్‌ 

లోలత్వరహిత! ००८०८०८ । జాలం గీడ్చాటు వొలయు చందము వచ్చున్‌. 415 
ప్రతిపదార్థం: లోలత్వరహిత!= చాంచల్యం లేనివాడా!; మేలు+ఒనరింప(గన్‌= మంచిపని చేయగా; మేలిమికల= (శ్రేష్టమైన; చాయ= 
వర్లం; దొరకొనున్‌= సంభవిస్తుంది; మెయికొని= పూనుకొని; కీడు= అపకారం; చేయన్‌= చేయగా; చాయకున్‌= వర్గానికి; చాలన్‌= 
మిక్కిలి; కీడ్చాటు+పొలయు= చేటు ఘటిల్లే; చందము వచ్చున్‌= పద్దతి సంభవిస్తుంది. 
తాత్సర్యం: చాపల్యం లేని వృత్రుడా! ఎవడు ఇతరులకు మేలు చేస్తాడో వాడికి మంచి వర్లం సిద్దిస్తుంది. అట్లా 

= (a) © - 02 

కాక ఇతరులకు అపకారం చేసేవాడికి వచ్చే వర్లం కూడా అధమమై ఉంటుంది. 
వ. కావునన్‌. 416 
తాత్సర్యం: కాబట్టి. 


క = एत దారము । పసిండి 8८७०८ బ్రయత్నపరు(డై శుద్ధ 
త్వసమగ్రము సేయుక్రియ । న్విసువక పరిశుద్ది జీవునికి జేయు టురున్‌. 417 


ప్రతిపదార్థం: రసకర్మజ్ఞుడు= రసవాదక్రియ తెలిసినవాడు; దారమున్‌= సూత్రమును; పసిండిసేతకున్‌= బంగారుగా చేయ 

టానికి; ప్రయత్నపరు(డు+ఐ= ఉద్యమం చేసేవాడై; శుద్దత్య్వసమ॥గ్రము= నైర్మల్య సంపన్నం; చేయు (క్రియన్‌= చేసేటట్లు; విసువక= 
(a @ (ii । न | 

విసుగు చెందక; 5285 = 285०४०68; పరిశుద్దిన్‌+చేయుట= నిర్మలత్వం ఆపాదించటం; ఉరున్‌= తగి ఉంటుంది. 


812 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రసవాద(క్రియా కలాపం తెలిసినవాడు దారాన్ని బంగారుగా మార్చటానికి ప్రయత్నిస్తూ దానికి 
శుద్దిగల్గించి నట్లే బీవుడికి శ్రేయస్సు కలిగించటానికై మలవిక్షేపాది దోషాలు లేకుండా చేయటం ఉచిత మవుతుంది. 
క విను కుసుమంబుల వాసిం । చిన నొప్పని కంపు విడిచి చెందును సౌర 

భ్య నిరూఢిం దిలలట్టుల । యనఘా! సుకృతముల జీవు( ८६७९०६०८ డగున్‌. 418 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; విను= ఆలకించుము; తిలలు= నువ్వులు; కుసుమంబులన్‌= పువ్వులలో; వాసించినన్‌= 
ఉంచితే, వాసెన కట్టుకట్టితే; ఒప్పని కంపున్‌= దుర్గంధమును; విడిచి= వదలి; సౌరభ్యనిరూఢిన్‌= సువాసనా (ప్రశస్తిని; చెందును= 
పొందుతాయి; అట్టుల= అట్లే; జీవుడు= జీవాత్ముడు; సుకృతములన్‌= పుణ్యకార్యాలచేత; అకలంకు(డు+అగున్‌= మాలిన్యం 
లేనివాడవుతాడు. 
తాత్సర్యం: పాపంలేనివాడా! నువ్వులను మంచిగంధంగల పూలలో వాసెన కట్టు కట్టితే దుర్గంధం వదలి సుగంధం 
కలవిగా అవుతాయి. అట్లే పుణ్యకార్యాలచేత జీవుడు మాలిన్యం వీడి పవిత్రుడవుతాడు. 


విశేషం: అలం: ఉపమ. 


క అంతంతకు సత్మర్మము । లెంతయు' బెనుపొంద జీవు( దెక్కుడు చాయన్‌ 
జింతా కలుషము వాయయగ । సంతోషామృతము నాని సంశుద్దు( డగున్‌. 419 


ప్రతిపదార్థం: బీవుడు= జీవాత్ముడు; అంతకున్‌+అంతకున్‌= అంతకంతకు; సత్కర్మములు= సుకృతాలు; ఎంతయున్‌= 
మిక్కిలిగా; సెనుపొందన్‌= వృద్దిపొందగా; ఎక్కుడు చాయన్‌= మేలైన వర్గంతో; చింతాకలుషము= వగపు అనే కాలుష్యం; 
పాయగన్‌= తొలగిపోగా; సంతోష+-అమృతమున్‌= హర్షమనే సుధను; ఆని= (త్రాగి; సంశుద్దుడు+అగున్‌= పరిశుద్దు డవుతాడు. 
తాత్సర్యం: ఎంతకెంతకు బీవుడు పుణ్యకార్యాలు చేస్తాడో, అంతకంతకు మేలైన వర్ణాన్ని అతడు పొందుతాడు. 
దానివలన అతడి దుఃఖం తొలగుతుంది. సంతోషసుధను ఆస్వాదించి అతడు నిర్మలు డవుతాడు. 
వ. ఎక్కుడు చాయ శుక్షత్వంబు. 420 
ప్రతిపదార్థం: ఎక్కుడు చాయ= (>~ శుక్లత్వంబు= తెలుపు. 
తాత్సర్యం: పైన నిర్దేశించిన ఆరు రంగులలో తెలుపు మేలైన వర్గం. 
క్ర జీవు(డు శుక్లచ్చాయా । భావితు(డైనపుడు విష్ణు భావించుటకున్‌ 

దా వెరవరి యగు దద్గత । భావ మొస(గు గుటుము లేని పండగునెలవున్‌.' 421 
ప్రతిపదార్థం: బీవుడు= జీవాత్మ; శుక్షచ్చాయాభావితు(డు+ఐనపుడు= ధవళవర్లవాసితుడైన సమయంలో; 2.25 = వెన్నుని; 
భావించుటకున్‌= ధ్యానించటానికి; తాన్‌= తాను; వెరవరి+అగున్‌= ఉపాయశాలి అవుతాడు; తద్గతభావము= విష్ణుడి యందు 
సక్తమైన ధ్యానం; గుణుము లేని= గింజలేని; పండు+అగు= ఫలమైన; నెలవున్‌= స్థానమును; ఒసయగున్‌= ఇస్తుంది. 
తాత్సర్యం: జీవుడు ఎప్పుడు శుక్లవర్ల వాసితమైన చిత్తవృత్తి గలవాడవుతాడో, అప్పు డతడు విష్ణువు నందు ధ్యానం 
కలిగినవాడవుతాడు. విష్ణుధ్యానం గింజలేని పండువంటి ఉత్తమస్థితిని కలిగిస్తుంది. (పండులో గింజగల భాగం 
వదలి తక్కిన భాగమునే అనుభవిస్తారు. గింజలేని పండు మొత్తం ఆనందజనకమై ఉంటుందని భావం)’. 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 813 


విశేషం: 'గురుము' అనే పదానికి 'గుఖుతు' అనే పాఠాంతరం ఉన్నది. 'గురుతు లేని పండు” అన్న పాఠానికి మచ్చలేని ఫలమని 

అర్థం. 

వ. అనిన విని వృత్రుం 'డదీనంబులు, నమృతస్వరూపంబులు నగు భవదీయ వచనంబులు వినికింజేసి 
విశుద్దుండనైతి' నని పలికి ప్రాణంబులు విడిచి విష్ణునిం బొందె' నని చెప్పుటయు, నప్పాండవేయాగ్రజుండు 
'వృత్రుని విజ్ఞానంబును, విష్ణుభక్తియు నింత యొప్పునే?' యని యగ్గించి, 'యతండును, నాఖండలుండును 
భండనంబు సేసిన తెజం 26806055" యనుటయు ననిమిషనదీనందనుం డతని కిట్లనియె. 422 

ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆకర్లించి; వృ(త్రుండు= వృత్రాసురుడు; అదీనంబులు= దైన్యంలేనివి; అమృత 

స్వరూపంబులున్‌= సుధాసదృశములు; అగు= అయిన; భవదీయవచనంబులు= నీమాటలు; వినికిన్‌+చేసి= వినటంవలన; 
విశుద్దుండన్‌+ఐతిన్‌+అని= పరిశుద్దుడనయ్యాను అని; పలికి= వచించి; ప్రాణంబులు= అసువులు; విడిచి= వదలి; విష్ణునిన్‌= 

వెన్నుని; పొందెన్‌= చేరాడు; అని చెప్పుటయున్‌= అని చెప్పగా; ఆ+పాండవేయ+అ(గ్రజుండు= పాండవులలో పెద్దవాడైన ఆ 

ధర్మజుడు; వృ(త్రుని= వృత్రాసురుడియొక్క; విజ్ఞానంబును= విశేషజ్ఞానమూ; విష్ణుభక్తియున్‌= మాధవుడిపై గల భక్తియు; ఇంత 

ఒప్పునే?= ఇంతగా భాసించిందా?; అని+అగ్గించి= అని ప్రశంసించి; అతండునున్‌= ఆ వృ(తుడూ; ఆఖండలుండును= ఇం|ద్రుడూ; 
భండనంబు చేసిన= యుద్దంచేసిన; తెజంగు= పద్దతి; ఎతీింగింపవే అనుటయున్‌= తెలుపుమనగానే; అనిమిషనదీనందనుండు= 
దేవనదీపుత్రుడు- భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మజుడికి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 

తాత్సర్యం: సనత్కుమారుడు అట్లా చెప్పగా విని వృత్రాసురుడు 2५९ కలిగించేవీ, అమృతతుల్యములూ అయిన 

నీ మాటలు విని 'నేను పరిశుద్దుడ నయ్యాను” అని చెప్పి ప్రాణాలు వదలి విష్ణు సన్నిధి చేరుకొన్నాడు” అని 

భీష్ముడు చెప్పగా విని ధర్మజుడు 'వృత్రాసురుడి విజ్ఞానమూ, విష్ణుభక్తీ ఇంతగా రాణించాయే” అని (ప్రశంసించాడు. 
తరువాత 'వృత్రుడు, ఇంద్రుడు ఎట్లా యుద్దం చేశారో తెలుపు’ మని (ప్రశ్నించాడు. అప్పుడు భీష్ము డతడితో 
ఇట్లా అన్నాడు: 

ఇంద్రవృత్రాసురుల యుద్ద ప్రకారము (సం. 12-272-7) 


సీ. _“ఇంద్రు( డుజ్జ్వులరథం బెక్కి దేవానీక । సహితుడై వృత్త్రుపై( జన నతండు 


దనుజసైన్యము౮గొని తా(౩(; దత్సంగర । మవ్వాసవునకు భయం బొనర్డ(; 
బర్వత ప్రతిమరూపమున నయ్యసుర యు । ९१२४८ జూచి వడ(కు దైవతకులేంద్రు 
నద్దానవుండు మాయాబలంబున మోహి । తుని జేయ సొగయుడు ముని సమాజ 


ख. సంస్తుతముగ రథంతరసామశక్తి( । జేసి యమ్మూర్థదేర్చి వసిష్ణు( డతని 
తోడ నజు(డును హరియు రుద్రుండు( బోరు । గనుగొనంగ వచ్చినవారు గడ(గు మనుడు. 423 


ప్రతిపదార్థం: ఇంద్రుడు= వాసవుడు; ఉజ్జ్యలరథంబున్‌= (ప్రకాశించే అరదాన్ని; ఎక్కి= అధిష్టించి; దేవానీకసహితు(డు+ఐ= 
దేవసైన్యంతో కూడినవాడై; వృత్రుపైన్‌= వృత్రాసురుడిమీదికి; చనన్‌= దండెత్తిపోగా; అతండు= ఆ వృ(త్రుడు; దనుజసైన్యమున్‌ 
+కొని= రాక్షససైన్యాన్ని వెంటకొని; తాశెన్‌= ఎదుర్కొన్నాడు; తత్సంగరము= ఆ యుద్దం; ఆ+వాసవునకున్‌= ఆ ఇంద్రుడికి; 
భయంబు+ఒనర్బెన్‌= భీతి కలిగించింది; ఆ+అసుర+ఉ(గ్రతన్‌= ఆ రక్కసుడి ఉ(గ్రత్వమును; పర్వత(ప్రతిమరూపమునన్‌= 
కొండవంటి రూపుతో; చూచి= విలోకించి; వడ(కు= చలిస్తున్న; దైవతకుల+ఇం|ద్రున్‌= దేవతల సమూహానికి ప్రభువైన ఇంద్రుడిని; 
ఆ+దానవుండు= ఆ రాక్షసుడు; మాయాబలంబునన్‌= మాయయొక్క బలంతో; మోహితునిన్‌+చేయన్‌= మోహగ్రస్తుడిని 
చేయగా; _సొగయుడున్‌= (ఇంద్రుడు) మూర్భ్శిల్లగా; = వసిష్టు(డు= వసిష్టమహర్షి; ముని సమాజసంస్తుతముగన్‌= 


814 శ్రీమదాంధ్ర మహాభారతము 


మునుల సమూహం స్తుతించేటట్లు; రథంతరసామశక్తిన్‌+చేసి= రథంతరమనే సామ మం(త్రంయొక్క (ప్రభావంచేత; ఆ+ 
మూర్భన్‌+తేర్చి= సొమ్మనుండి తేరుకొనేటట్లు చేసి; అతనితోడన్‌= ఆ ఇంద్రుడితో; అజు(డును= (బ్రహ్మయు; హరియున్‌= 
విష్ణువును; రు(ద్రుండున్‌= శివుడును; పోరు= యుద్దమును; కనుగొనంగన్‌ వచ్చినవారు= చూడటానికి వచ్చారు; కడ(గుము= 
ఉద్యమించుము; అనుడున్‌= అని చెప్పగా. 


తాత్సర్యం: ఇం|ద్రుడు ప్రకాశించే రథం అధిష్టించి దేవతాసైన్యంతో సహా వృత్రుడిపైకి సమరానికి వెళ్ళాడు. వృత్రుడు 
రాక్షస సైన్యంతో సహా ఇంద్రుడిని మార్కొని యుద్దానికి సిద్దమయ్యాడు. ఆ యుద్దం ఇంద్రుడికి భీతి కల్గించింది. 
పర్వతాకారుడై భయంకరంగా ఉన్న వృత్రాసురుడి ఉగ్రరూపం చూచి ఇంద్రుడు గడగడ వణకసాగాడు. అప్పు 
డా రాక్షసరాజు అతడిని మాయాశక్తితో మూర్భితుడిని చేశాడు. అంతట వసిష్టుడు మునులు తనను పొగడుతుండగా 
రథంతరసామ మం(త్రాల ప్రభావంతో ఇంద్రుడిని మూర్చనుండి తేరుకొనేటట్టు చేశాడు. తరువాత అతడితో 
బ్రహ్మ, విష్ణువు, ఈశృరుడు ఈ యుద్దం చూడాలని వచ్చారు. సన్నద్దుడవు కమ్ము! అని చెప్పి యుద్దానికి 
పురికొల్పాడు 
చ. అతడు గడంగ దేవగురు( డప్పు మునీంద్రులు( దాను నమ్మరు 

త్పతి విజయంబు గోరి హరు( బ్రార్థన సేయ దదీయతేజ ము 

ద్దత చటులజ్వరం బగుచు దైత్యపతిం బొదివెన్‌ సురేశ్వరో 

ద్యతకులిశంబు( బొందె హరి దత్సమయంబున( గౌరవేశ్వరా! 424 


ప్రతిపదార్థం: కౌరవ+ఈళశ్యరా!= కౌరవులకు నాథుడవైన ధర్మరాజా!; అత(డు= ఆ ఇంద్రుడు; కడంగన్‌= యుద్దానికి 
ఉద్యమించగా; అప్ము= ఆ సమయాన; దేవగురు(డు= బృహస్పతి; ముని+ఇం|ద్రులు= మునిశ్రేష్టులు; తానున్‌= తానుకూడ; ఆ+ 
మరుత్సతి విజయంబున్‌= ఆ దేవేం[ద్రుడి జయాన్ని; కోరి= అభిలషించి; హరున్‌= రుద్రుడిని; ప్రార్థన చేయన్‌= (ప్రార్థించగా; 
తదీయతేజము= ఈ రుద్రుడి యొక్క తేజస్సు; ఉద్దతచటుల జ్వరంబు+అగుచున్‌= గర్వితమై చలించే జ్వరమవుతూ; దైత్యపతిన్‌= 
రాక్షసరాజును; పొదివెన్‌= ఆక్రమించింది; తత్సమయంబునన్‌= అప్పుడు; హరి= విష్ణువు; సుర+ఈశ్యరోద్యత కులిశంబున్‌=ఇం[ద్రుడు 
సైకెత్తిన వజ్రాయుధాన్ని; పొందెన్‌= (ప్రవేశించాడు. 
తాత్సర్యం: ధర్మరాజా! వసిష్టుడి (ప్రేరణతో ఇంద్రుడు యుద్దానికి తలపడ్డాడు. అప్పుడు బృహస్పతి మునులతో 
కూడి తాను ఇంద్రుడి విజయార్థమై ఈశ్వరుడిని ప్రార్థించాడు. ఆ శంకరుడి తేజస్సు మహోద్దతమై చలించే 
జ్వరంగా రూపొంది వృత్రుడిని ఆ(క్రమించింది. ఆ కాలంలోనే విష్ణువు ఇంద్రుడు పైకెత్తిన వజ్రాయుధాన్ని 
(ప్రవేశించాడు. 
తే. ఇంద్రునకు రుద్రు( कर्यं నిట్టు లనియె । ననఘ! యటువది వేలు దివ్యాబ్దములు మ 

హాతపం బొనరించె నీయసుర; వీని । కొసగె( బద్మజు డధికమహోగ్రబలము. 425 
ప్రతిపదార్థం: అత్తణిన్‌= ఆ సమయంలో; రు[ద్రు(డు= శివుడు; ఇం(ద్రునకున్‌= వాసవుడికి; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; 
అనఘ!= పాపరహితుడా!; ఈ యసుర= ఈ రాక్షసుడు; అణువదివేలు దివ్య+అబ్దములు= అరవైవేల దివ్యసంవత్సరాలు; 
మహాతపంబు+ఒనరించెన్‌= గొప్ప తపస్సు చేశాడు; పద్మజు(డు= (బ్రహ్మ; వీనికిన్‌= ఈ రక్కసుడికి; అధికమహా+ఉ(గ్రబలమున్‌= 
ఎక్కుడైన భయంకరబలాన్ని; ఒసంగెన్‌= ఇచ్చాడు. 
తాత్సర్యం: అప్పుడు రుద్రుడు ఇం|ద్రుడితో ఇట్టా అన్నాడు: 'పాపరహితుడా! ఈ రాక్షసుడు అరవైవేల 
దివ్యసంవత్సరాలు తీ(వ్రతపస్సు చేశాడు. (బ్రహ్మ వీడికి భయంకరమైన మహాబలం ప్రసాదించాడు”. 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 815 


క. అని చెప్పి 'యబ్దలము నా। ఘనతేజముచేత నడ(గు గడ(గు' మనుడు న 
య్యనిమిషనాథు(డు వజ్రం । బున వైవ నతండు వడియె మునిగణ మలరన్‌. 426 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; ఆ+బలము= ఆ సత్తువ; నా ఘనతేజముచేతన్‌= నాయొక్క గొప్ప తేజస్సుచేత; అడ(గున్‌= 
నశిస్తుంది; కడ(గుము= (ప్రయత్నించుము; అనుడున్‌= అనగా; ఆ+అనిమిషనాథు(డు= ఆ దేవ(ప్రభువు; వ(జ్రంబునన్‌= 
వజ్రాయుధంతో; వైవన్‌= వేయగా; మునిగణము= మునిబృందం; అలరన్‌= సంతసించగా; అతండు= ఆ రాక్షసుడు; పడియెన్‌= 
నేలకూలాడు. 

తాత్సర్యం: రు[ద్రుడు ఆ రీతిగా పలికి వాడి బలము గొప్పదైన నా తేజస్సుచేత నశిస్తుంది, కాబట్టి ప్రయత్నించుము” 
అని ఇంద్రుడిని పురికొల్పాడు. అంతట ఇంద్రుడు వజ్రాయుధంతో వాడిని కొట్టాడు. ముని సమూహం 
సంతోషించగా ఆ దెబ్బకు ఆ రాక్షసుడు నేలకూలాడు. 

క్ర సుర లార్జిరి, తూర్యంబులు । మొరసె ననేకంబు; లపుడు మోదమున మునుల్‌ 


హరిహరులం గీర్తించిరి, । సురేంద్రు నగ్గించి రధికశుభవాక్యములన్‌. 427 


ప్రతిపదార్థం: సురలు= దేవతలు; €६)6= అరచారు; అనేకంబులు తూర్యంబులు= సెక్కు వాద్యాలు; మొరసెన్‌= (మోగాయి; 
అపుడు= ఆ సమయంలో; మునుల్‌= మౌనులు; మోదమునన్‌= సంతోషంతో; హరిహరులన్‌= విష్ణువునూ, రుద్రుడినీ; కీర్తించిరి= 
స్తుతించారు; అధిక శుభవాక్యములన్‌= అనేక మంగళవచనాలతో; సురేం(ద్రున్‌= దేవేంద్రుడిని; అగ్గించిరి= (ప్రశంసించారు. 


తాత్సర్యం: వృత్రాసురుడు పడిపోగానే దేవతలు ఆనందంతో అరచారు. పెక్కువాద్య విశేషాలు మోగాయి. 
మునులు సంతసంతో హరినీ, హరుడినీ వినుతించారు. అనేక మంగళవాక్యాలతో దేవేం(ద్రుడిని పొగడారు. 
క విను విష్ణుని సంస్పర్శం । బున నప్పుడ చూవె కసటు వోయిన నతనిం 

గనుటయు శాంతిం బొందుట । యును గురువర! కలిగె వృత్రు నుల్లంబునకున్‌.' 428 
ప్రతిపదార్జం: కురువర!= కౌరవశ్రేష్టా!; విను= ఆలకించుము; విష్ణుని సంస్పర్శ్భంబునన్‌= విష్ణుదేవుడు తాకటంతో; అప్పుడ 
చూవె!= అప్పుడే సుమా!; కసటు= మాలిన్యం; పోయినన్‌= తొలగిపోగా; అతనిన్‌= ఆ విష్ణుడిని; కనుటయున్‌= చూడటమూ; 
వృత్రుఉల్లంబునకున్‌= వృత్రాసురుడి హృదయానికి; శాంతిన్‌+పొందుటయునున్‌= శమించటమున్నూ; కలిగెన్‌= సంభవించాయి. 
తాత్సర్యం: కురుశ్రేష్టా! వెన్నుని స్పర్భతో అప్పుడే వృతుడి హృదయగతమైన మాలిన్యం తొలగిపోయింది. అప్పు 
డతడు విష్టుదేవుడిని చూచాడు. అతడి చిత్తానికి శాంతి కూడా అప్పుడు కల్గింది”. 
వ. అని పలికి భీష్ముండు వెండియు నవ్విభున కిట్లను నట్లు వృత్రుని జయించి. 429 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; భీష్ముండు= భీష్ముడు; వెండియున్‌= మరల; ఆ+విభునకున్‌= ఆ రాజుకు; ఇట్ల్టు+అనున్‌= 
ఇట్టా అన్నాడు; అట్లు= ఆ విధంగా; వృత్రునిన్‌= వృ(త్రాసురుడిని; జయించి= ఓడించి. 
తాత్సర్యం: భీష్ము డీ రీతిగా చెప్పి మరల ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: అట్లా వృత్రుడిని యుద్దంలో పరాబితుడిని 
చేసి. (తరువాతి పద్యంతో అన్వయం). 


816 శ్రీమదాంధ్ర మహాభారతము 


చ. హరునకు మొక్కి 'మీ కరుణ నార్తి దొటంగి యనూన సౌఖ్యముం 

బొరసితి' నంచు వీడుకొని పోయె మహేంద్రుడు బ్రహ్మహత్య యా 

సురపతి నప్పు వెన్మొనియె( జోొచ్చె బిసాంతర మాత డందునుం 

బరిగొని యుగ్రనృత్తి నది పట్టె( జలంబున నమ్మహాతునిన్‌, 430 
ప్రతిపదార్థం: మహేం(ద్రు(డు= దేవేంద్రుడు; హరునకున్‌= రుద్రుడికి; మొక్కి= నమస్కరించి; మీ కరుణన్‌= మీ దయచేత; 
ఆర్తిన్‌= బాధను; తొజంగి= త్యజించి; అనూన సౌఖ్యమున్‌= అధికసుఖాన్ని; పౌరసితిన్‌+అంచున్‌= పొందాను అంటూ; వీడుకొని 
పోయెన్‌= పోయివస్తానని వెళ్ళిపోయాడు; అప్ము= అప్పుడు (బ్రహ్మహత్య (బ్రహ్మహత్యాదోషం; ఆ సురపతిన్‌= ఆ ఇంద్రుడిని; 
వెన్కొనియెన్‌= వెంబడించింది; ఆత(డు= ఆ ఇంద్రుడు; బిస+అంతరమున్‌= తామరతూడులోపల; చొచ్చెన్‌= (ప్రవేశించాడు; 
అది= ఆ దోషము; అందునున్‌= ఆ తామర తూడులోగూడ; పరిగొని= చుట్టుముట్టి; ఉగ్రవృత్తిన్‌= భీకరవర్తనంతో; చలంబునన్‌= 
మాత్సర్యంతో; ఆ+మహాత్మునిన్‌= ఆ ఇంద్రుడిని; పట్టెన్‌= (గ్రహించింది. 
తాత్సర్యం: అంతట ఇంద్రుడు శివుడికి ప్రణమిల్హాడు. 'మీ దయవలన పీడ తొలగి మహాసౌఖ్యం పొందాను” 
అని చెప్పుతూ పోయివస్తానని వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మహత్యాదోషం ఆ ఇంద్రుడిని వెంబడించింది. దానికి భయపడి 
అతడు తామరతూడులో (ప్రవేశించాడు. అది మాత్సర్యంతో వెంబడించి అక్కడ కూడా భయంకరంగా అతడిని 
చుట్టుముట్టి ఆక్రమించింది. 


७. హత్య దన్ను( బట్టిన నమరేంద్రు( । డజుని కడకు ८8 ప్రార్హ్గనంబు 
చేసి దీని బాయ ణజేయవే యన నతం । డది 62९०८ జేయుననువు దలణి. 431 

ప్రతిపదార్థం: |బ్రహ్మహత్య= (బ్రహ్మహత్య అనే దోషం; తన్నున్‌= తనను; పట్టినన్‌= ఆ(క్రమించగా; అమరేం(ద్రు(డు= దేవేంద్రుడు; 

అజాుని కడకున్‌= (బ్రహ్మవద్దకు; ఏ(గి= పోయి; ప్రార్థనంబుచేసి= (ప్రార్థించి; దీనిన్‌= ఈ (బ్రహ్మహత్యను; పాయన్‌+చేయవే+అనన్‌= 
తొలగించవే అనగా; అతండు= ఆ బ్రహ్మ; అది= ఆ దోషమును; తొలంగన్‌+చేయు= తొలగించే; అనువున్‌= ఉపాయాన్ని; 
తలణ= భావించి. 

తాత్సర్యం: ఇం|ద్రుడు బ్రహ్మహత్యాదోషం తనను పట్టుకొనటంతో (బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. ఆయనను ప్రార్థించి 

ఈ దోషం తొలగేటట్లు చేయుమన్నాడు. బ్రహ్మ ఆ దోషం తొలగించే ఉపాయం ఆలోచించాడు. తరువాత 

(తరువాతి పద్యంతో అన్వయం). 

వ. అగ్నినోషధివృక్షతృణంబులను వనితా జనంబులను జలంబులను దలంపున రావించి వృత్రునివలన 
వాసవునకుం బాటిల్లిన బ్రహ్మహత్య చతుర్థాగంబులు సేసితి. మీర లొక్మొక్క పాలు గై కొనుండని పనిచె(; 
బనిచిన వారు 'దేవా! నీపంపు సేసెదము; మాకు నిష్కృతి యెట్టిది? దాని నీదివ్య చిత్తంబున నవధరింపవలయు' 
నని పలికిన నగ్ని కిని నోషధివృక్షతృణంబులకును, వనితాజనంబులకును, జలంబులకును వరంబులుగా 
గ్రమంబున నీవు ప్రజ్వలింపక హవిఃప్రదానంబు సేయు వానియందును, మీకు బర్వంబుల భేదనచ్చేదనంబు 
లాచరించువానియందును, మీరు రజస్వలలై యుండ మీతో సురతంబు సలుపువాని యందును, మీలో 
మల మూత్ర శ్లేష్మంబులు విడుచువాని యందును మీ మీ కడనున్న బ్రహ్మహత్య ప్రవేశింప గలయది' యని 
నిర్లేశించిన దానికిం బ్రియం బంది, యగ్ని ప్రముఖంబులు శతమయఖు బ్రహ్మహత్య పాళ్ళు ధరియించి; రిట్లు 
విరించి ప్రసాదంబునం గల్మషంబు దొటింగి యాఖండలుండు దదనుమతి నశ్వమేధంబు సేసి నాక 
సామ్రాజ్యంబున సర్వలోక పూజ్యత్వంబు నొంది వెలింగె' నని చెప్పి వెండియు నిట్లనియె. 432 


శాంతిపర్వము ~ अ 817 


ప్రతిపదార్థం: అగ్నిన్‌= అగ్నిదేవుడిని; ఓషధివృక్షతృణంబులనున్‌= అరటిమొదలైన ఓషధులను, చెట్లను, గడ్డిమొక్కలను; 
వనితాజనంబులను= (స్త్రీలను; జలంబులను= నీటిని; తలంపునన్‌= సంకల్పంతో; రావించి= వచ్చేటట్టు చేసి; వృత్రునివలనన్‌= 
వృ(త్రాసురుడివలన; వాసవునకున్‌= ఇంద్రుడికి; పాటిల్లిన= కల్గిన; బ్రహ్మహత్యన్‌= (బ్రహ్మహత్యాదోషాన్ని; చతుర్భాగంబులు= 
నాలుగుపాళ్ళు; చేసితిన్‌= చేశాను; మీరలు= మీరు; ఒక్కొక్క పాలు= ఒక్కొక్క భాగం; కైకొనుండు+అని= స్వీకరించండి అని; 
పనిచెన్‌= నియోగించాడు; పనిచినన్‌= నియోగించేసరికి; వారు= అగ్ని మున్నగువారు; దేవా!= ప్రభూ!; నీపంపు= నీయాజ్ఞ; 
చేసెదము= నిర్వర్తిస్తాం; మాకున్‌= అట్లా నిర్వర్తించిన అగ్న్యాదులమైన మాకు; నిష్కృతి= ప్రాయళ్సిత్తం; ఎట్టిది= ఎట్లాంటిది?; 
దానిన్‌= ఆ ప్రాయళ్చిత్తాన్ని; నీ దివ్యచిత్తంబునన్‌= నీ దివ్యమానసంలో; అవధరింపన్‌ వలయున్‌+అని= భావించవలెను అని; 
పలికినన్‌= చెప్పగా; అగ్నికినిన్‌= అనలమునకు; ఓషధివృక్షతృణంబులకున్‌= ఓషధులకు, చెట్టకు, గడ్డికిని; వనితాజనంబులకునున్‌= 
స్ర్తీలకు; జలంబులకును= నీటికిని; (క్రమంబునన్‌= వరుసగా; వరంబులుగాన్‌= దేవతలిచ్చే కోరికలుగా; నీవు= అగ్నివైన నీవు; 
ప్రజ్యలింపక= మండక; హవిఃప్రదానంబు చేయువాని+అందునున్‌= హవిస్సును వేల్చువాడి యందు; మీకున్‌= ఓషధివృక్షాదులగు 
మీకు; పర్వకాలంబులన్‌= పండుగదినాలలో; భేదన చ్చేదనంబులు= పెళ్ళగించటం, నరకటం చేసేవాడియందు; మీరు= (స్తీజనమైన 
మీరు; రజస్వలలై ఉండన్‌= ముట్టుగలవారై ఉండగా; మీతోన్‌ సురతంబు= మీతో రతి; సలుపువానియందును= చేసేవాడియందు; 
మీలోన్‌= జలమైన మీలో; మలమూటత్రశ్లేష్మంబులు= మలం, మూ(త్రం, తెమడ వీటిని; విడుచువానియందును= వదలిపెట్టేవాడియందు; 
మీమీ కడన్‌= మీమీ వద్ద; ఉన్న(బ్రహ్మహత్య= ఉన్నట్టి బ్రహ్మహత్యాదోషం; |ప్రవేశింపన్‌ కలయది= దూరగలదు; అని నిర్దేశించినన్‌= 
అని చెప్పగా; దానికిన్‌= ఆ మాటకు; ప్రియంబు+అంది= సంతోషపడి; అగ్నిప్రముఖంబులు= అగ్ని మొదలగు వారు; శతమఖు= 
ఇం(ద్రుడియొక్క; (బ్రహ్మహత్యపాళ్ళు= (బ్రహ్మహత్యాదోషపు విభాగాలను; ధరియించిరి= పూనారు; ఇట్టు= ఈ రీతిగా; విరించి 
ప్రసాదంబునన్‌= (బ్రహ్మఅను(గ్రహంతో; కల్మషంబు= పాపం; తొజంగి= వీడి; ఆఖండలుండు= ఇంద్రుడు; తదనుమతిన్‌= 
(బ్రహ్మయొక్క సమ్మతితో; అశ్య్వమేధంబు= అశ్యమేధమనే యజ్ఞం; చేసి= నిర్వహించి; నాక సామ్రాజ్యంబునన్‌= స్వర్గ సామ్రాజ్యంలో; 
సర్వలోకపూజ్యత్వంబును= సమస్తలోకాలచేత పూబించబడుటను; ఒంది= పొంది; వెలింగెన్‌= (ప్రకాశించాడు; అని చెప్పి= అని 
పలికి; వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: (బ్రహ్మ అగ్నిదేవుడిని, ఓషధులను, చెట్టను, గడ్డిమొక్కలను, స్త్రీలను, నీటిని తన సంకల్పశక్తితో 
వచ్చేటట్టు చేశాడు. “ఇంద్రుడికి కలిగిన (బ్రహ్మహత్యాదోషాన్ని నేను నాలుగు భాగాలు చేశాను. మీరు ఒక్కొక్క 
భాగం స్వీకరించాలి అని ఆదేశించాడు. అందుకు అగ్భ్యాదులు “ప్రభూ! నీ ఆన పాటిస్తాము. అయితే దానివలన 
కలిగే పాపానికి మాకు ప్రాయశ్చిత్తమేది? దానిని నీ మనస్సులో నిశ్చయించి చెప్పు' మని అన్నారు. అప్పుడు 
విధాత అగ్నికి, ఓషధి వృక్షతృణాలకూ, (స్త్రీలకూ, నీటికీ (క్రమంగా ఈ (క్రింది రీతిగా వరాలు ఇచ్చాడు. 'నీవు 
మండకున్నప్పుడు హవిస్సు నీలో వేల్చేవాడిలో నీలోని దోషం ప్రవేశిస్తుంది” అని అగ్నికి వరమిచ్చాడు. 
“పండుగకాలంలో మిమ్ములను భగ్నంచేసి, నరికి, పెకలించేవారిలో మీలోని దోషం చేరుతుంది” అని ఓషధి 
వృక్షతృణాలకు వరమిచ్చాడు. 'మీరు రజస్వలలై ఉన్నపుడు మీతో రతిచేసే వాడిలోనికి మీ దోషం (ప్రవేశిస్తుం” 
దని స్రీలకు వరం ఇచ్చాడు. 'మీలో మలమూత్రాలు, కళ్ళెలు వదలిపెట్టే వాడిని మీలోని దోషం వెన్నంటుతుంది” 
అని నీటికి వరమిచ్చాడు. అందుకు అగ్ని మున్నగువారు సంతోషించారు. ఇంద్రుడి బ్రహ్మహత్యాదోషాన్ని వారు 
ధరించారు. ఇట్లా (బ్రహ్మ అనుగ్రహంతో ఇంద్రుడు పాపం వీడి ఆయన సమ్మతితో అశ్వమేధయాగం చేశాడు. 
స్వర్గరాజ్యంలో సమస్తలోకపూజ్యాడై వెలుగొందాడు' అని చెప్పి మరల భీష్ముడు ధర్మరాజుతో ఈ రీతిగా అన్నాడు: 
తే. ఒదవు వృత్రురక్తమున బుద్దుదము లెస(గి । పుట్టకొక్కులై యవి జనభోజ్యభావ 

మొంది విప్రాదికద్విజ యోగ్యతాభి । పన్నములు గావు ధర్మసంపన్నచరిత! 433 


818 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మసంపన్నచరి త!= ధర్మంతో కూడిన శీలంకల ఓ ధర్మరాజా!; ఒదవు= ఉదయించిన; వృత్రురక్తమునన్‌= 
వృత్రాసురుడి నెత్తుటిలో; బుద్భుదములు= బుడగలు; ఎసయగి= వృద్దిపొంది; పుట్టకొక్కులు+ఐ= పుట్టగొడుగులుగా రూపొంది; 
అవ= ఆ పుట్టగొడుగులు; జనభోజ్యభావము+ఒంది= (ప్రజలకు తినదగినవై; విప్రాదికద్దిజ= (బ్రాప హ్మణులు మున్నగు ద్విజాలకు; 
యోగ్యతాభిపన్నములు= భోజనయోగ్యతతో గూడినవి; కావు= కావు. 
తాత్సర్యం: 'ధర్మాత్మా! వృత్రుని శరీరంనుండి కారిన నెత్తురునుండి బుడగలు పుట్టాయి. అవి పుట్టకొక్కులయ్యాయి. 
ప్రజలకు ఆహారపదార్థంగా కూడ రూపొందాయి. అయితే రాక్షస రక్తజములు కావటం వలన (బ్రాహ్మణులు మొదలైన 
ద్విజులు భుజించటానికి అవి తగని వయ్యాయి. 
క ఆవాసవు చందంబున । నీవును శత్రుజయకీర్తనీయు(డ వగుచున్‌ 

భూవిబుధుల కపుడు( బ్రమో । దావహు(డవు గమ్ము భారతాన్వయముఖ్యా! 434 
ప్రతిపదార్థం: భారత+అన్వయముఖ్యా!= భరతవంశశ్రేష్టా!; ఆ వాసవుచందంబునన్‌= ఆ ఇం(ద్రుడివలె; నీవును= నీవుకూడ; 
శత్రుజయకీర్తనీయు(డవు+అగుచున్‌= రిపులను జయించటంచేత కీర్తించదగినవాడ వవుతూ; భూవిబుధులకున్‌= భూసురులకు; 
ఎప్పుడున్‌= ఎల్లవేళల; (ప్రమోద+ఆవహు(డవు కమ్ము= సంతోషం కలిగించేవాడవు కమ్ము. 
తాత్సర్యం: భరతవంశముఖ్యుడవైన ६, ధర్మపు(త్రా! ఆ ఇం|(ద్రుడివలె నీవు కూడా శత్రువులను జయించి క్రీర్తి 
పొందుము. (బ్రాహ్మణులకు సదా సంతోషం కలిగించుము. 


తే. పర్వములయందు విప్రసభను సభక్తి । కంబుగా నెవ్వ( డీశక్రకథ( బరించు 
వాని( బాపము లొందవు, మాననీయ । ధర్మములయందు రతు(డగు ధర్మతనయ! 435 
ప్రతిపదార్థం: ధర్మతనయ!= ధర్మపు(త్రా!; ఎవ్వ(డు= ఎవడు; పర్వముల+అందున్‌= పండుగదినాలలో; విప్రసభను= బ్రాహ్మణుల 
సభలో; ఈ శ(క్రకథన్‌= ఈ ఇంద్రుడి చరిత్రమును; సభక్తికంబుగాన్‌= భక్తితో కూడి; పఠించున్‌= చదువునో; వానిన్‌= అతడిని; 
పాపములు= కిల్బిషాలు; ఒందవు= పొందవు; మాననీయ ధర్మముల+అందున్‌= పూజ్యములైన ధర్మాలయందు; రతు(డు+అగున్‌= 
(అతడు) ఆసక్తిగల వాడవుతాడు. 
తాత్సర్యం: ధర్మజా! ఎవడు పర్వదినాలలో ఈ ఇంద్రుడి కథను భక్తితో బ్రాహ్మణుల సభలో చదువుతాడో, 
వాడికి పాపా లంటవు. వాడు మాన్యమైన ధర్మాలలో ఆసక్తి కలవా డవుతాడు”. 
వ. అనిన నతండు ప్రీతుండై 'వృత్రుండు జ్వరంబుచేతం బొదువంబడియె నని వింటి; దాని జననంబును 
దత్రకారంబును 568८6055" యనుటయు ९४०३० డా భూపతి కిట్లనియె. 436 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అతండు= ఆ ధర్మసుతుడు; ప్రీతుండు+ఐ= ప్రీతినొందినవాడై; వృత్రుండు= 
వృత్రాసురుడు; జ్వరంబుచేతన్‌= జ్వరంచేత; పొదువంబడియెన్‌+అని= ఆ(క్రమించబడ్డాడని; వింటిన్‌= విన్నాను; దాని జననంబును= 
€ జ్వరముయొక్క పుట్టుకయును; తత్రకారంబునున్‌= దాని స్వభావమును; ఎటిగింపవే= తెలుపుమా; అనుటయున్‌= అనగా; 
భీష్ముండు= గాంగేయుడు; ఆ భూపతికిన్‌= ఆ రాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: భీష్ముడు అట్లా చెప్పగా విని ధర్మరాజు (ప్రీతి పొందాడు. 'వృత్రుడిని జ్వరం ఆ(క్రమించింది అని 
విన్నాను. ఆ జ్వరం ఎట్టా పుట్టింది? దాని విధానం ఏమిటి? తెలియజేయు” మని మళ్ళీ అడిగాడు. అప్పుడు 
భీష్ముడు ఇట్లా చెప్పాడు. 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 819 


దక్షనముఖధ్వంసంబు నప్పుడు శివునినలన జ్వరం బుద్భవించిన ప్రకారము (సం. 12-274-4) 


2 


రజతాచలంబున రత్నతటంబున । నంబికాసహితు(డై హరుడు పేర్మి 
నమరమునీంద్ర యక్షాదులు గొలువంగ । నుండు; నట్లుండంగ నొక్కనా(డు 


దేవర్షికోటు లతిప్రమదంబునం । జన జూచి 'వీ రేమిపనికి నెచటి 
కరిగెద?' రని పతి నడిగె భవాని; యా । త(డు 'దక్షుచేయు నధ్వరమునందు( 


తే. దమహవిర్ణాగములు గొనుదాని' కనిన । 'బొలంతి నీ వేల పో? వను పలుకు పలికి; 

'నాకు మును భాగపరికల్పనంబు లేమి । నత(డు బిలువ(; డేనును బోవి ననియె భవు(డు. 437 
ప్రతిపదార్థం: హరు(డు= శివుడు; అంబికాసహితు(డు+ఐ= సతీదేవితో కూడినవాడై; రజత+అచలంబునన్‌= కైలాసగిరిపై; 
రత్నతటంబునన్‌= రత్నసానువునందు; సేర్మిన్‌= అతిశయంగా; అమరముని+ఇం|(ద్ర యక్ష+-ఆదులు= దేవతలు, మునివర్యులు, 
యక్షులు మొదలైనవారు; కొలువంగన్‌+ఉండున్‌= సేవించగా ఉంటాడు; అట్లు+ఉండంగన్‌= అట్లా ఉండగా; ఒక్కనా(డు= 
ఒక్కదినం; భవాని= సతీదేవి; దేవర్శికోటులు= దేవతలు, బుషిసమూహాలు; అతిప్రమదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; చనన్‌= 
పోగా; చూచి= విలోకించి; వీరు= ఈ దేవర్శులు; ఏమిపనికిన్‌= ఏ కార్యానికి; ఎచటికిన్‌= ఎక్కడికి; అరిగెదరు?= పోతున్నారు?; 
అని పతిన్‌+అడిగెన్‌= అని భర్తను (ప్రశ్నించింది; ఆత(డు= ఆ శివుడు; దక్షు చేయు= దక్షప్రజాపతి చేసే; అధ్యరము+అందున్‌= 
యజ్ఞంలో; తమ హవిర్భాగములు= తమకు చెందిన వేల్చిన @ పాళ్ళను; కొనుదానికిన్‌+అనినన్‌= స్వీకరించటానికని చెప్పగా; 
పొల(తి= పార్వతి; నీవు+ఏల పోవు?= నీవెందుకు పోవటం లేదు?; అను పలుకు= అనుమాట; పలికెన్‌= అన్నది; భవు(డు= 
శివుడు; నాకున్‌= శివుడనైన నాకు; మును= ముందు; భాగపరికల్పనంబు= పాలు కల్పించటం; లేమిన్‌= లేకుండటంవలన; 
అత(డు= ఆ దక్షుడు; పిలువ(డు= నన్ను ఆహానించడు; ఏనును= నేనుకూడ; పోవన్‌+అనియెన్‌= పోనన్నాడు. 
తాత్సర్యం: శివుడు వెండికొండపై సతీదేవితో కూడి ఉన్నాడు. దేవతలు, మునివర్యులు, యక్షులు మొదలైనవారు 
ఆ దేవుడిని సేవిస్తూ ఉన్నారు. ఒక్క దినాన దేవర్షి సమూహం చాలా సంతోషంతో బయలుదేరి వెళ్ళుతూ ఉండటం 
చూచి అంబిక “వీరు ఎక్కడికి ఏమి పనిమీద పోతున్నారు?” అని భర్తను అడిగింది. అందుకు భవుడు 'దక్షుడు 
చేసే యాగంలో తమ తమ హవిర్భాగాలు గ్రహించటానికి ఏరు పయనమయ్యారు” అని చెప్పాడు. అప్పుడు భవాని 
“అయితే నీ వెందుకు పోవటం లేదు?” అని ప్రశ్నించింది. దానికి శివుడు నాకు ముందుభాగం పెట్టలేదు. అందువలన 
అతడు నన్ను పిలువలేదు. నేనుకూడా పోవటం లేదు” అని చెప్పాడు. 


క తన పతికి భాగకల్పన । మొనరింప(డు దక్షు: డని మహోగ్రపు( గోపం 

బున బొమలు ముడివడ(గ న । వ్వనిత పలుకు మాని యుండె వసుధాధీశా! 438 
ప్రతిపదార్థం: వసుధాధీశా!= రాజా!; దక్షుడు= దక్షప్రజాపతి; తన పతికిన్‌= తన భర్తకు; భాగకల్పనము= పాలు కల్పించటం; 
ఒనరింప(డు= చేయడు; అని= అని తలచి; మహా+ఉ(గ్రపు= మిక్కిలి భయంకరమైన; కోపంబునన్‌= (క్రోధంతో; బొమలు; 
ముడిపడ(గన్‌= వ(క్రత్వం పొందగా; ఆ+వనిత= ఆ భవాని; పలుకు మాని= మాట్లాడటం మాని; ఉండెన్‌= ఉండింది. 
తాత్సర్యం: ధర్మరాజా! దక్షుడు తన భర్తకు యజ్ఞంలో భాగం కల్పించలేదని సతీదేవి మిక్కిలి కోపంతో కనుబొమలు 
ముడివడగా మాట్లాడటం మాని మౌనంగా ఉండిపోయింది. 


820 శ్రీమదాంధ్ర మహాభారతము 


దేవిచిత్త మెటింగి దేవుండు ప్రమథసం । ఘంబులు దాను నా క్రతువు సెబుప 
నరిగె; యజ్ఞాంగంబు ९९२०९६८ బ్రమథులు । గాసి సేయుచును రక్తములు సల్లి 
యార్పంగ మృగరూపమై గగనంబున । కెగసె; నధ్వరము మున్నీశునుదుట 
2९०७८ బుట్టిన ఘర్మజల కణ మిల బడ్డ । బెనుమంట లెగసిన జనితు( డయ్యె 


29 


७. నందు 2०८०८१०८ డొకరు( డరుణ నేత్రకము 8 । ९०६ నూర్చ్వరోమకంబు ఘోర 
భంగికంబు నైన యంగంబుతో సప్త । తంతుదాహి యగుచు ధరణినాథ! 439 


ప్రతిపదార్థం: ధరణినాథ!= రాజా!; దేవుండు= భవుడు; దేవిచిత్తము+ఎటింగి= భవాని మనస్సు తెలిసికొని; ప్రమథసంఘంబులు= 
ప్రమథసమూహాలు; తానును= తానుకూడ; ఆ (క్రతువు= ఆ యజ్ఞాన్ని; చెణుపన్‌= చెడగొట్టటానికి; అరిగన్‌= పోయాడు; 
ప్రమథులు= శివభటులు; యజ్ఞ+అంగంబులు+అన్నింటన్‌= యజ్ఞానికి చెందిన అవయవాలన్నింటిలోనూ; గాసి చేయుచును= 
చీకాకు పరుస్తూ; రక్తములు+చల్లి= నెత్తురులు చల్లి; ఆర్సంగన్‌= ఆర్సివేయగా; అధ్వరము= యజ్ఞం; మృగరూపమై= జింక 
రూపుగలదై; గగనంబునకున్‌= ఆకసానికి; ఎగసెన్‌= ఎగిరిపోయింది; మున్ను= ముందు; ఈళశునుదుటన్‌= శివుడి ఫాల భాగంలో; 
అలుకన్‌= కోపంతో; పుట్టిన= ఉదయించిన; ఘర్మజలకణము= చెమటబొట్టు; ఇలన్‌= భూమిపై; పడ్డన్‌= పడగా; పెనుమంటలు= 
పెద్దజ్వాలలు; ఎగసినన్‌= పైకి లేవగా; అందున్‌= ఆ జ్వాలలలో; అరుణనేత్రకము= ఎర్రని కనులుకలది; నీలంబు= నల్లనిది; 
ఊర్ష్యరోమకంబు= పైకి మొనచూపిన వెంట్రుకలు కలది; ఘోరభంగికంబు= భయంకరమైన ఆకృతికలదియు; ఐన+అంగంబుతోన్‌= 
అయినట్టి శరీరంతో; సప్ర్తతంతుదాహి= యజ్ఞాన్ని కాల్చివేసేవాడు; అగుచున్‌= అవుతూ; పురుషు(డు+ఒకరు(డు= ఒక పురుషుడు; 
జనితు(డు+అయ్యెన్‌= పుట్టాడు 


తాత్సర్యం: రాజా! అప్పుడు భవానీదేవి చిత్తం (గ్రహించి భవుడు ప్రమథగణాలతో కూడా తాను దక్షయజ్ఞాన్ని 
నాశనం చేయటానికై వెళ్ళాడు. అక్కడ శివభటులు యజ్ఞాంగాలను చీకాకు జేసి రక్తం చల్లి అగ్నిహోత్రాన్ని 
= >a = |p) 

ఆర్పివేశారు. అంతట యజ్ఞం మృగరూపంతో ఆకాశాని కెగిరిపోయింది. ఈళశ్యరుడి పాలభాగంలో కోపంవలన 
పుట్టిన చెమట బిందువొకటి భూమిపై పడింది. వెంటనే అక్కడ పెద్దమంటలు ఏర్పడ్డాయి. ఆ మంటలలో ఒక 
పురుషుడు ఎధ్రని నే(త్రాలు, నల్లనిరూపు, ఊర్ష్యముఖమైన రోమాలు గల భయంకరమైన ఆకృతితో జన్మించాడు. 
క సురలు మునులు భయమున( బటి । చిరి నలుగడ; బ్రహ్మ వచ్చి శివు( గని వినయో 

త్తరముగ మొక్కుచు 'నమరులు । పరికల్పించెదరు నీకు భాగము భక్తిన్‌. 440 
ప్రతిపదార్థం: సురలు= దేవతలు; మునులు= మౌనులు; భయమునన్‌= భీతితో; నలుగడ= నాలుగు దెసలకు; పజిచిరి= 
పరుగెత్తారు; (బ్రహ్మ= అజుడు; వచ్చి= ఏతెంచి; శివున్‌= భవుడిని; కని= చూచి; వినయ+ఉత్తరముగన్‌= వినయ(ప్రధానంగా; 
యఘొక్కుచున్‌= నమస్కరిస్తూ; అమరులు= సురలు; నీకున్‌= శివుడ వగు నీకు; భక్తిన్‌= భక్తితో; భాగము= పాలు; పరికల్సించెదరు= 
ఏర్పాటు చేస్తారు. 
తాత్సర్యం: అట్లా జరుగగానే దేవతలు, బుషులు భయంతో నలుదిక్కులకు పారిపోయారు. అపుడు (బ్రహ్మదేవుడు 
అక్కడికి వచ్చి శివుడిని చూచి వినయభరితుడై నమస్కరిస్తూ దేవతలు నీకు యజ్ఞంలో భక్తితో భాగం కల్పిస్తారు. 
వ. స్వామీ! కోపం బుపసంహరింపుము.’ 441 


ప్రతిపదార్థం: స్వామీ!= ప్రభూ!; కోపంబు= (క్రోధాన్ని; ఉపసంహరింపుము= మరలించుము. 


శాంతిపర్వము = अ 821 
తాత్సర్యం: స్వామీ! కోపం మళ్ళించుకొమ్ము'. 


క్ర నావుడు నల్ల నగుచు న । ద్దేవు(డు గరుణించి మునుల దేవతలను సం 
భావింప భాగకల్పన । గావించిరి వార లా జగతభువునకున్‌. 442 


ప్రతిపదార్థం: నావుడున్‌= అనగా; ఆ+దేవుడు= ఆ శివుడు; అల్లనగుచున్‌= మందహాసం చేస్తూ; కరుణించి= దయచూపి; 
మునులన్‌= మౌనులను; దేవతలను= సురలను; సంభావింపన్‌= గౌరవించగా; వారలు= ఆ మునులు, దేవతలు; ఆ 
జగ(త్రభువునకున్‌= ఆ జగదీశ్యరుడికి; భాగకల్పన= పాలు కల్పించటం; కావించిరి= చేశారు. 


తాత్సర్యం: బ్రహ్మ అట్లా అనగానే ఆ శివుడు దయతో మందహాసం చేస్తూ మునులనూ దేవతలనూ సంభావించాడు. 
వారు జగన్నాథుడైన ఆ దేవుడికి యజ్ఞంలో భాగం కల్పించారు. 


వ. అప్పరమేశ్వరుండు సుప్రసన్యుండై యనిమిషులకు మునిగణంబులకు నానందం బొసంగె; శతానందుం 
డయ్యిందుశేఖరునితో “దేవా! నీనుదుటి చెమటం బుట్టిన యప్పురుషుండు జ్వరంబను నామంబున 
బ్రశస్తుండయి యెందునుం జరియించు; నీ జ్వరం బేకముఖత్వంబునం బృధివికి దుర్ధరంబగు బహు విధంబుగా 
సృజియింపవే యనుడు నగ్గిరీశుండు కరులకు శిరస్తాపనంబును, భుజంగంబులకు నిర్మోకంబును, గోవులకు 
ఖురాంతర్జాధనంబును, మృగంబులకు నైజస్వరూపదర్శన ప్రత్యవరోధనంబును, దురగంబులకు( 
బార్య్వశోషణంబును, మయూరంబులకు( బత్రోద్ధేదనంబును, గోకిలంబులకు నేత్రరోగంబును, శుకంబులకు 
హిక్కయు, నజంబులకు(జిత్తభ్రమణంబును, శార్దూలంబులకు శ్రమంబును, మనుష్యులకు జననమరణాదుల 
యెడ వేదనావేశంబునుంగా విభాగించె; నిది జ్వరప్రకారంబు. జ్వరంబు మాహేశ్వరతేజంబు గావున 
సర్వజనంబులకు నమస్మార్యంబును, మాననీయంబునై యుండు. 443 


ప్రతిపదార్థం: ఆ+పరమేశృరుండు= ఆ శివుడు; సుప్రసన్నుండు+ఐ= అత్యంతాను(గ్రహంకలవాడై; అనిమిషులకున్‌= దేవతలకు; 
మునిగణంబులకున్‌= ముని బృందానికి; ఆనందంబు+ఒసంగెన్‌= సంతోషం కలిగించాడు; శతానందుండు= (బ్రహ్మ; 
ఆ+ఇందుశేఖరునితోన్‌= = చంద్రశేఖరుడితో; దేవా!= (ప్రభూ!; నీ నుదుటి చెమటన్‌= నీ నొసలి స్వేదమునందు; పుట్టిన= జనించిన; 
ఆ+పురుషుండు= ఆ పురుషుడు; జ్వరంబు+అను= జ్వరం అనే; నామంబునన్‌= పేరుతో; |(ప్రశస్తుండు+అయి= ప్రసిద్దుడై; 
ఎందునున్‌= ప్రతిచోటా; చరియించున్‌= తిరుగుతాడు; ఈ జ్వరంబు= ఇట్టి జరం; ఏకముఖత్వంబునన్‌= ఒకే రూపుతో; 
పృథివికిన్‌= భూమికి; దుర్భరంబు+అగున్‌= భరించరాని దవుతుంది; బహువిధంబుగాన్‌= నానాముఖాలుగా; సృబియింపవే= 
సృష్టించుమా; అనుడున్‌= అని చెప్పగా; ఆ+గిరీశుండు= ఆ శివుడు; కరులకున్‌= ఏనుగులకు; శిరస్తాపనంబును= తల నొప్పియును; 
భుజంగంబులకున్‌= పాములకు; నిర్మోకంబునున్‌= కుబుసమును; గోవులకున్‌= ధేనువులకు; ఖురాంతర్భాధనంబునున్‌= 
గిట్టలలో నొప్పియును; మృగంబులకున్‌= బింకలకు; నైజస్వరూపదర్శన(ప్రత్యవరోధనంబునున్‌= తమస్వరూపాన్ని చూడటంలో 
ఆటంకమును; తురగంబులకున్‌= గుర్రాలకు; పార్వశోషణంబునున్‌= ప్రక్కలు శుష్కించుటయును; మయూరంబులకున్‌= 
నెమళ్ళకు; షత్రోద్భేదనంబును= ఈకలు ఊడుటయును; కోకిలంబులకున్‌= కోయిలలకు; నేత్రరోగంబును= కంటివ్యాధియును; 
శుకంబులకున్‌= చిలుకలకు; హిక్కయున్‌= ఎక్కిళ్ళును; అజంబులకున్‌= మేకలకు; చిత్త భ్రమణంబును= మనస్సు భ్రమించుటయును; 
శార్టూలంబులకున్‌= పులులకు; (శ్రమంబును= (శ్రాంతియును; మనుష్యులకున్‌= మానవులకు; జనన మరణ+ఆదులయెడన్‌= 
పుట్టుక, చావు మొదలైన సందర్భాలలో; వేదనా+ఆవేశంబునున్‌+కాన్‌= దుఃఖావేశమును కాగా; విభాగించెన్‌= విభజించాడు; ఇవి= 
ఈ చెప్పినవి; జ్వరప్రకారంబు= జ్వరముయొక్క స్వరూపం; జ్వరంబు= జ్వరం; మహేశ్య్ళరతేజంబు+అగున్‌= శివసంబంధమైన 


822 శ్రీమదాంధ్ర మహాభారతము 


తేజస్సు; కావునన్‌= అందువలన; సర్వజనంబులకున్‌= సమస్త(ప్రజలకు; నమస్కార్యంబునున్‌= నమస్కరించదగినదియును; 
మాననీయంబును= పూజబించదగినదియును; ఐ+ఉండున్‌= అయి ఉన్నది. 


తాత్సర్యం: ఆ శివుడు వారిపట్ల అనుగ్రహపరుడై దేవతలకు, మునులకూ ఆనందం కలిగించాడు. (బ్రహ్మదేవుడు 
ఆ చంధద్రశేఖరుడితో 'దేవా! నీ నొసటి చెమట నుండి పుట్టిన పురుషుడు “జ్వరం” అనే పేరుతో ప్రసిద్దుడవుతాడు. 
అతడు సర్వ(త్రా సంచరిస్తాడు. ఆ జ్వరం ఏకరూపమై ఉంటే భూమి భరించలేదు. అందువలన దానిని నానా 
రూపాలుగా సృష్టించుము” అని చెప్పాడు. అప్పుడు శంకరుడు ఆ జ్వరాన్ని ఏనుగులకు తలనొప్పిగా, పాములకు 
కుబుసంగా, గోవులకు గిట్టలలో నొప్పిగా, లేళ్ళకు తమరూపు చూచేదానికి ఆటంకంగా, గుర్రాలకు పార్వభాగంలో 
శోషణంగా, నెమళ్ళకు ఈకలు ఊడిపోవటంగా, కోకిలలకు నేత్రవ్యాధిగా, చిలుకలకు వెక్కిళ్ళుగా, మేకలకు 
మనో భ్రాంతిగా, పులులకు (శ్రమగా, మానవులకు చావుపుట్టుకలు మొదలైన సందర్భాలలో దుఃఖంగా ఏభజించాడు. 
ఇది జ్వరస్వరూపం. జ్వరం శివుడి తేజస్సు. అందుచేత అది అందరికీ నమస్కరించదగింది, సమ్మానించదగిందిగాఉన్నది. 
క  జ్వరకథ వినిన( బరించిన(। బురుషుం డారోగ్యసిద్ది( బొదలుం; దేజః 

స్పురణము( జిత్తసమాధియు । దొరకొను( గోర్ములు ఫలించు; దురితము లడ(గున్‌.” 444 
ప్రతిపదార్థం: జ్వరకథ= జ్యరచరి(త్ర; వినినన్‌= విన్నా; పఠించినన్‌= చదివినా; పురుషు(డు= మనుజుడు; ఆరోగ్యసిద్దిన్‌= ఆరోగ్య 
ప్రాప్తితో; పొదలున్‌= శోభిల్లుతాడు; తేజస్స్రురణమున్‌= తేజస్సుయొక్క దీప్తియును; చిత్తసమాధియున్‌= మనోనిగ్రహమును; 
దొరకొనున్‌= లభిస్తుంది; కోర్కులు= అభిలాషలు; ఫలించున్‌= ఫలిస్తాయి; దురితములు= పాపాలు; అడణగున్‌= నశిస్తాయి. 
తాత్సర్యం: జ్వరముయొక్క ఈ చరిత్రను విన్నా, చదివినా పురుషుడు ఆరోగ్యం పొందుతాడు. అతడికి తేజస్పూ, 
చిత్తనిగ్రహమూ సిద్దిస్తాయి. కోర్కెలు తీరుతాయి. పాపాలు తొలగిపోతాయి”. 
క్ర అని చెప్పి యమరతటినీ । తనూభవుం డాదరమున ధర్మసుతునితో 

'ననఘా! నీ విం కెయ్యది । వినవల? తనవుడు నతండు వినయానతు(డై. 445 


ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; అమరతటినీ తనూభవుండు= గంగాసుతుడు; ఆదరమునన్‌= ప్రీతితో; ధర్మసుతునితోన్‌= 
ధర్మపుత్రుడితో; అనఘా!= పాపరహితుడా!; నీవు+ఇంకన్‌= నీవు ఇంకమీదట; ఏ+అది= ఏది; వినవలతు(వు)?= వినగోరుతున్నావు?; 
అనవుడున్‌= అనగా; అతండు= ధర్మజుడు; వినయ+ఆనతు(డు+ఐ= వినయంతో ప్రణమిల్లినవాడై. 
తాత్సర్యం: ఈ విధంగా చెప్పి భీష్ముడు ప్రీతితో ధర్మజుడిని చూచి “అనఘా! నీ వింకా ఏమి 
వినాలనుకొంటున్నావు?' అని (ప్రశ్నించాడు. అంతట ధర్మరాజు వినయంతో భీష్ముడికి నమస్కరించి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 

శాస్త్రతత్వం బెణుంగని వాడు సేయనలసిన విధము (సం. 12-276-3) 


ख. _“శాస్త్రతత్వ మెటుంగక సంశయాత్తు( । డగుచు( బరమార్ద మిట్టిది యనంగలేని 
యట్టివా( డేమి కర్మంబు నాచరించు । వాడు సెప్పవె ధర్మప్రవర్తనజ్ఞ!' 446 


ప్రతిపదార్థం: ధర్మప్రవర్తనజ్ఞ!= ధర్మంయొక్క (ప్రవృత్తిని తెలిసిన ఓ పితామహా!; శాస్త్రతత్త్యమున్‌= శాస్త్రముయొక్క నిజ 


< 


11 1 


శాంతిపర్వము - अ 823 


ముఖ్యార్థం; ఇట్టిది= ఇటువంటిది; అనన్‌ లేని అట్టివా(డు= అనజాలని మనుజుడు; ఏమి కర్మంబున్‌= ఏ పనిని; ఆచరించువా(డు= 

చేయువాడు; చెప్పవె!= వివరించుమా! 

తాత్సర్యం: 'ధర్మప్రవృత్తిని గ్రహించిన పితామహా! శాస్త్రతత్తం ఏమిటో తెలియక సందేహించేవాడు ఇదమిత్డమని 

పరమార్థం (గ్రహించజాలడు. అట్లాంటివాడు ఏ పని చేస్తాడో వివరించుము. 

వ. అని యడిగిన నమ్మహామతి యతని కిట్లను 'గురుపూజయు వృద్గోపసేవనంబును విద్యాశ్రవణంబు 
నవశ్యకర్తవ్యంబులు; మటియునుం జేయవలయునవి నారద గాలవ సంవాదంబు వినినం దెలియు; వినుము 
చెప్పెద; నారదు నాశ్రయించి గాలవుండు. 447 

ప్రతిపదార్థం: అని అడిగినన్‌= అని (ప్రశ్నించగా; ఆ+మహామతి= ఆ మహాోబుద్ది అయిన భీష్ముడు; అతనికిన్‌= ధర్మజుడికి; 
ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; గురుపూజయున్‌= ఆచార్యులను అర్భించటమూ; వృద్ద+ఉపసేవనంబును= పెద్దలను సేవించటమూ; 
విద్యాశ్రవణంబున్‌= విద్యను వినటమూ; అవశ్యకర్తవ్యంబులు= తప్పక చేయదగినవి; మటియునున్‌= ఇంకను; చేయవలయునవి= 
అనుష్టించవలసినవి; నారద గాలవ సంవాదంబున్‌= నారదగాలవమునుల సంభాషణమును; వినినన్‌= వింటే; తెలియున్‌= 
తెలుస్తుంది; చెప్పెదన్‌= వివరిస్తాను; వినుము= ఆకర్లించుము; గాలవుండు= గాలవుడను ముని; నారదున్‌+ఆ(శ్రయించి= 
నారదుడిని చేరి. 

తాత్సర్యం: ధర్మజుడు అట్లా అడిగేసరికి మహాబుద్దిమంతు డయిన భీష్ము డతడితో ఇట్టా అన్నాడు: గురువులను 

పూజించటం, వృద్దులను సేవించటం, విద్యను వినటం తప్పక చేయదగిన పనులు. ఇంకా చేయదగినవి 

నారదగాలవుల మధ్య జరిగిన సంవాదం ఏంటే తెలియవస్తాయి. ఆ సంవాదం చెప్పుతాను, వనుము. గాలవుడు 
నారదమునిని ఆశ్రయించి. (తరువాతి పద్యంతో అన్వయం). 

క నానా శాస్త్రంబుల న । రానేకత్వంబు గనుచు నప్రాప్త సువి 
జ్ఞానపరినిష్ట మగు మ । న్మానసముం पर సమగ్రవివేకా!' 448 

ప్రతిపదార్థం: సమ(గ్రవివేకా!= పూర్ల్ణవివేకం కలవాడా!; నానా శాస్త్రంబులన్‌= వివిధ శాస్త్రాలలో; అర్థ+అనేకత్వంబున్‌= విషయాల 

బాహుళ్యాన్ని; కనుచున్‌= చూస్తూ; అప్రాప్తసు విజ్ఞాన పరినిష్టము+అగు= పొందబడని మంచి విజ్ఞానమునందు నిష్టను పొందనిదైన; 
మన్మానసమున్‌= నా చిత్తాన్ని; తేర్సవే!= ప్రసన్నత పొందించుమా! 

తాత్సర్యం: పూర్ల్ణవివేకం కల ఓ నారదమునీం(ద్రా! నేను అనేక శాస్త్రాలు చూచాను. అందులోని నానా విషయాలు 

నా దృష్టికి వచ్చాయి. కాని, మంచి విజ్ఞానంలో నా మనస్సు నిలుకడ పొందలేదు. ఇట్టాంటి నా చిత్తం 

ప్రసన్నమయ్యేటట్టు నాకు బోధచేయుము”. 

వ. అని యభ్యర్థించిన నద్దేవముని యమ్మహాద్విజున కిట్లనియె. 449 

ప్రతిపదార్థం: అని+అభ్యర్థించినన్‌= అని కోరగా; ఆ+దేవముని= ఆ నారదముని; ఆ+మహాద్దిజునకున్‌= ఆ మహా బ్రాహ్మణుడికి; 

ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు: 

తాత్సర్యం: గాలవుడు ఆ రీతిగా అడిగేసరికి నారదమునింద్రుడు ఆ మహావిప్రుడిని చూచి ఇట్లా చెప్పాడు. 


క, చతురాశ్రమముల వృత్త। స్థితులు పరీక్షించి యందు( జెంద[దల(ణచి త 
ద్గతి సూక్ష దృష్టిం గను(గొని । సతతంబు( ద్రివర్గచరిత సౌమ్యుం డగుచున్‌. 450 


824 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: చతురాశ్రమముల వృత్తస్థితులు= (బ్రహ్మచర్యం మొదలైన నాల్లు ఆశ్రమాల వర్తనాలు, పరిస్థితులు; పరీక్షించి= 
పరికించి; అందున్‌= ఆ ఆశ్రమాలలో; చెందన్‌+తలయణి= ప్రవేశించటానికి సంకల్పించి; తధ్గతిన్‌= వాటి పోకడను; సూక్ష్మదృష్టిన్‌= 
సూక్ష్మమైన చూపుతో; కనుగొని= చూచి; సతతంబున్‌= ఎల్లవేళలా; (త్రివర్గచరితన్‌= ధర్మాదులైన |త్రివర్షాల నడతతో; 
సౌమ్యుండు+అగుచున్‌= శోభిల్లిన వాడు అవుతూ. 
తాత్సర్యం: (బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్ర్యాసం అనే నాలుగాశ్రమాల పరిస్థితులనూ పరికించాలి. 
అందులో (ప్రవేశించదలచినవాడు వాటి పోకడను సూక్ష్మదృష్టితో చూడాలి. సదా ధర్మార్థకామాల నడవడికలో 
సౌమ్యభావం కలిగి ఉంటూ (తరువాతి పద్యంతో అన్వయం). 
తే పాపకర్మంబు లెల్లను' బాయ బెట్టి । పుణ్యకృత్యంబు లగువాని( ६०८०८१०८ డోపి 

నట్లు శుద్దమనస్ము(డై యాచరించు । వా(డు సజ్జనసంగతి వలయు నెపుడు. 451 
ప్రతిపదార్థం: పురుషు(డు= మానవుడు; పాపకర్మంబులు+ఎల్లనున్‌= పాపపు పనులన్నింటినీ; పాయన్‌+పెట్టి= త్యజించి; 
పుణ్యకృత్యంబులు+అగువానిన్‌= పుణ్యకార్యములైన వాటిని; ఓపినట్టు= శక్తి ననుసరించి; శుద్దమనస్కు(డు+ఐ= నిర్మలమైన 
చిత్తం కలవాడై; ఆచరించువా(డు= చేసేవాడు కావాలి; ఎపుడున్‌= ఎల్లవేళలా; సజ్జనసంగతి= సాధుజనులతోడి పొత్తు; వలయున్‌= 
ఆవశ్యకమై ఉన్నది. 
తాత్సర్యం: మనుజుడు పాపానికి హేతువులైన పను లన్నిటినీ వదలాలి. యథాశక్తి పవిత్రమైన చిత్తంతో 
పుణ్యకార్యాలు మా(త్రమే చేయాలి. సదా సజ్జనులతో సాంగత్యం కలిగి ఉండాలి. 
నిశేషం: దుర్ణనులతో సాంగత్యం వలన దుష్ట్రసంస్కారాలు కలుగుతాయి. అందుచేత పాపకర్మల పట్ట (ప్రవృత్తి కలుగుతుంది. 
పుణ్యకార్యాలు మాత్రమే చేయాలంటే అందుకు తగిన సంస్కారం సజ్జన సాంగత్యంతో సిద్దిస్తుంది. అందుకే సజ్ఞనసంగతి 
అవసరమని చెప్పటమయింది. 
ख. విను సర్వభూతముల యం । దును మార్హవయుక్తు(డై మధుర ग्ग 

బనుపడ(గవలయు; నార్జవ । మనూనముగ దేవపితృసమర్దకు( డగుచున్‌. 452 
ప్రతిపదార్థం: విను= వినుము; ఆర్డవము= బుజుత్వం; అనూనముగన్‌= వెలితిలేనిది కాగా; దేవపితృసమర్చకు(డు+అగుచున్‌= 
దేవతలకు, పితృదేవతలకు పూజలు చేసేవాడవుతూ; సర్వభూతముల+అందునున్‌= సమస్త ప్రాణులందును; మార్హవయుక్తు(డు+ఐ= 
మెత్తదనంతో కూడినవాడై; మధురవాగ్యత్తిన్‌= తియ్యని వాగ్యాపారమునందు; పనుపడ(గన్‌ వలయున్‌= వాడుక పడాలి. 


తాత్సర్యం: ఇంకా వినుము. పురుషుడు కపటవృత్తిని వదలి బుజుత్వాన్ని పూర్ణంగా కలిగి ఉండాలి. దేవతలనూ, 
పితృదేవతలనూ శా(స్రోక్రవిధి ప్రకారం పూజించాలి. ఎల్ల ప్రాణుల పట్టా కాఠిన్యం వదలి మెత్తదనంతో వ్యవహరించాలి. 
మధురమైన మాటలకు అలవాటు పడాలి. 
క. అనహంకారము, నప్రా । ర్థనమును విషయముల: బెద్ద దగులమియును మే; 

లనఘా! పరునిందించుట । దను వర్ణించుకొను టనుచితము లెయ్యెడలన్‌. 453 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; అనహంకారమున్‌= అహంకారం లేకుండా ఉండటం; అ ప్రార్థనమును= యాచనలేకుండా 
ఉండటం; విషయములన్‌= శబ్దం, స్సర్భం మొదలైన విషయ సుఖాలలో; పెద్ద= మిక్కిలిగా; తగులమియును= ఆసక్తుడు కాకుండా 
ఉండటమూ; మేలు= (్రేయస్కరం; ఏ+ఎడలన్‌= ఏ సందర్భంలోనైనా; పరున్‌= ఇతరుడిని; నిందించుట= తూలనాడటమూ; 
తనున్‌= తనను; వర్లించుకొనుట= శాఘించుకొనటమూ; అనుచితములు= తగని పనులు. 


శాంతిపర్వము - अ 825 


తాత్సర్యం: కల్మషరహితుడవైన ఓ గాలవమునిం(ద్రా! పురుషుడికి అహంకారం పనికిరాదు. యాచన కూడదు. 
అట్లాగే శబ్దస్సర్శ రూపరసగంధా లనే విషయాలలో అపరిమితమైన ఆసక్తి తగదు. అహంకారాది దోషాలు లేకుండా 
ఉంటే మేలు కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఇతరులను నిందించటం, తనను తాను పొగడుకొనటమనేవి తగవు. 


క, విను మలసుండును గర్వియు | ననర్ధభాషియును మత్సరాలీఢు(డు( గ్రో 
ధను(డును గా వలవదు శ । క్యనురూపత( జేయవలయు నాతిథ్యంబున్‌. 454 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; అలసుండును= సోమరియు; గర్స్వియున్‌= గర్వం కలవాడూ; అనర్థభాషియును= 
అర్థరహితంగా మాట్టాడేవాడును; మత్సర+ఆలీఢు(డున్‌= మచ్చరంచేత స్పృశించబడినవాడునూ; (క్రోధను(డునున్‌= కోపం 
కలవాడును; కావలవదు= కాదగదు; ఆతిథ్యంబున్‌= అతిథిసత్కారాన్ని; శక్త్యనురూపతన్‌= శక్తికి తగినట్టుగా; చేయన్‌ వలయున్‌= 
ఆచరించాలి. 


తాత్సర్యం: గాలవా! ఇంకా వినుము. మనుజుడు సోమరిపోతు, గర్వగ్రస్తుడు, నిష్రయోజనంగా ఏదేదో 
మాటలాడేవాడు, మాత్సర్యదోషం కలవాడు, కోపశాలి కారాదు. అతిథులకు తన శక్తిననుసరించి సత్కారం చేయాలి. 
(శక్తికి మించిగాని, శక్తికి తక్కువగాకాని ఆతిథ్యం చేయదగదని భావం). 


క్ర వేదాధ్యయనంబు( దదం । గాదరణము యజ్ఞవిధిసమారంభము ధా 
త్రీదైవత సమ్మానము । నే దేశమునందు గలుగు నిర వది నిలువన్‌. 455 


ప్రతిపదార్థం: ఏ దేశమునందున్‌= ఏ భూ భాగములో; వేద+అధ్యయనంబున్‌= వేదాలు చదవటమును; తదంగ+ఆదరణమున్‌= 
వేదాల అంగాలను ఆదరించటమూ; యజ్ఞవిధి సమారంభమున్‌= యజ్ఞకార్యప్రయత్నమున్ను; ధాత్రీదైవత సమ్మానమున్‌= 
భూసురసత్కారమున్ను; కలుగున్‌= ఉండునో; అది= ఆ దేశం; నిలువన్‌= నివసించటానికి; ఇరవు= (తగిన) స్థానం. 
తాత్సర్యం: వేదాధ్యయనం, వేదాంగాలైన శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం - అనే ఆరు 
वले. (ప్రీతి, యజ్ఞాచరణం, (బ్రాహ్మణసమ్మానమూ - ఏ దేశంలో ఉంటాయో, ఆ దేశమే నివసించటానికి 
తగిన (ప్రదేశమవుతుంది. 
క 86८०८ బురుషుం డ । త్యుత్రమ చరితముల నడచుచుండ(గ బాయుం 

జిత్తంబుకల(క బోధో । త్పత్తికి నది మూల మగు నధర్మవిదూరా!' 456 
ప్రతిపదార్థం: అధర్మవిదూరా!= అధర్మానికి మిక్కిలి దూరంగా ఉన్నవాడా!; ఈ+తెబగునన్‌= ఈ రీతిగా; పురుషుండు= 
మనుజుడు; అత్యుత్తమచరితములన్‌= మిక్కిలి (శ్రేష్టమైన (ప్రవర్తనలతో; నడచుచుండ(గన్‌= చరిస్తూ ఉంటే; చిత్తంబుకల(క= 
మనస్సులోని మాలిన్యం; పాయున్‌= తొలగుతుంది; అది= అట్టా చిత్తమాలిన్యం తొలగటం; బోధ+ఉత్పత్తికిన్‌= జ్ఞానం కలగటానికి; 
మూలము+అగున్‌= కారణమవుతుంది. 
తాత్సర్యం: అధర్మ(ప్రవృత్తిలేని ఓ గాలవమునీ! ఈ రీతిగా మనుష్యుడు పవిత్రమైన నడవడిక కలిగి (ప్రవర్తిస్తే 
అతడి చిత్తదోషం పరిహరించబడుతుంది. ఆ దోషం తొలగగానే అతడికి జ్ఞానోదయ మవుతుంది”. 
క అని చెప్పె ననుడు( గుంతీ । తనయాగ్రజు( డమరతటిని తనయునితో ని 

ట్లను( 'గాలపాశసంఛే । దనమును ననుబో(టి యెవ్విధంబున( జేయున్‌?' 457 


826 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: అని చెప్పెన్‌= అని వచించాడు; అనుడున్‌= అనగా; కుంతీతనయ+అగ్రజు(డు= కుంతిపుత్రులలో పెద్దవాడైన 
ధర్మజుడు; అమరతటిని తనయునితోన్‌= గంగాసుతుడైన భీష్ముడితో; ఇట్లు+అనున్‌= ఇట్టా అన్నాడు; ననుబో(టి= నావంటివాడు; 
ఏ+విధంబునన్‌= ఏ రీతిగా; కాలపాశసంఛేదనమునున్‌= కాలమనే (త్రాడును తెగకోయటాన్ని; చేయున్‌?= చేస్తాడు? 
తాత్సర్యం: అని నారదుడు గాలవుడితో చెప్పాడని భీష్ముడు ధర్మజుడితో చెప్పాడు. అప్పుడు ధర్మసుతుడు 
భీష్ముడితో మళ్ళీ ఇట్టా అన్నాడు: 'నావంటి వాడు కాలపాశాన్ని ఎట్టా ఛేదించగలడు?” 


వ. అని యడిగిన నతం డతని కిట్లనియె. 458 
ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= అని ప్రశ్నించగా; అతండు= ఆ భీష్ముడు; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ 
రీతిగా చెప్పాడు. 
తాత్సర్యం: ధర్మజు డట్టా (ప్రశ్నించగా భీష్ముడు అతడితో ఇట్లా అన్నాడు: 

అరిష్టనేమి యను ముని సగరున కుపదేశించిన ధర్మప్రకారము (సం. 12-277-2) 


ఆ. “విను మరిష్టనేమి యను ముని నడిగె నీ । యడిగినట్ల సగరు6 డమ్మహాతు( 
డన్యరేంద్రునకు( బ్రియంబున( జెప్పిన | సౌమ్యవాక్యములు ప్రశాంతి జేయు. 459 


ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; సగరు(డు= సగరచ(క్రవర్తి; అరిష్టనేమి అను మునిన్‌= “అరిష్టనేమి” అనే బుపిని; 
నీ+అడిగినట్లు+అ= నీవు (ప్రశ్నించినట్లే; అడిగాన్‌= (ప్రశ్నించాడు; ఆ+మహాత్ము(డు= ఆ అరిష్టనేమి; ఆ+నరేం[ద్రునకున్‌= ఆ 
రాజుకు; ప్రియంబునన్‌= ప్రీతితో; చెప్పిన= వచించిన; సౌమ్యవాక్యములు= తిన్నని మాటలు; |ప్రశాంతిన్‌+చేయున్‌= (ప్రకృష్ణమైన 
శాంతిని కలిగిస్తాయి. 
తాత్సర్యం: 'ధర్మజా! వినుము. నీవు నన్ను ఇప్పు డడిగిన రీతిగానే పూర్వం సగరుడనే నృపాలుడు అరిష్టనేమి 
అనే మునీం(ద్రుడిని ప్రశ్నించాడు. ఆ ముని ఆ రాజుకు ప్రీతితో అపుడు చెప్పిన శాంతవచనాలు వింటే మనస్సుకు 
శాంతి కలుగుతుంది. 
వ. _వానింజెప్పెద నవహితుండవై వినుము. సగరుం బ్రబోధించుటకు నరిష్టనేమి యిట్లను. ధనధాన్య పశుకళత్ర 
పుత్రాదుల సందడింబడి డెందం బాకులంబగునేని ముక్తిమార్గంబు దుర్గమంబై యుండు. 460 
ప్రతిపదార్థం: వానిన్‌= ఆ వచనాలను; చెప్పెదన్‌= చెప్పుతాను; అవహితుండవు+ఐ= అవధానం కలవాడవై; వినుము= 
ఆలకించుము; అరిష్టనేమి= అరిష్టనేమి అనే మునీంద్రుడు; సగరున్‌= సగరచక్రవర్తిని; ప్రబోధించుటకున్‌= చక్కగా బోధించటానికి; 
ఇట్టు+అనున్‌= ఇట్లా అన్నాడు; ధనధాన్య పశుకళ్నత్ర పుత్రాదులు= ధనం, ధాన్యం, పశువులు, భార్య, బిడ్డలు మొదలైనవారి; 
సందడిన్‌= సమూహపు ఒత్తిడిలో; పడి= లగ్నమై; డెందంబు= హృదయం; ఆకులంబు+అగునేనిన్‌= వ్యాకులత చెందినట్టైతే; 
ముక్తిమార్గంబు= మోక్షపుదారి; దురగ్గమంబు+ఐ+ఉండున్‌= పోగూడనిదై ఉంటుంది. 


తాత్సర్యం: ధర్మజా! ఆ మాటలు చెప్పుతాను, సావధానంగా వినుము. సగరనృపుడిని ప్రబుద్దుడిని చేయటానికై 
అరిష్టనేమి ఇలా అన్నాడు: ధనం, ధాన్యం, పశువులు, భార్య, పుత్రులు మొదలైన జనసమూహపు టొత్తిడిలో 
తగులుకొని చిత్తం వ్యాకులత్వం పొందితే మోక్షమార్గం (త్రొక్కరానిదై పోతుంది. 


శాంతిపర్వము ~ अ 827 


2 


వృద్ధ కళత్రంబు బుద్దిమత్సుత్రుల । విడిచి నిర్థరత వివిక్త దేశ 
మునకు బోవలయు; సపుత్రుం డపుత్రకుం । డను విశేషంబు లే; దతులశాంతి 
వైరాగ్యములు గలవానికి విను నృప । వర్య! బంధులంబ్రోవవలదె యను త 
లంపున సంసారలంపటుం డగువా(డు । బేల; దా మృత్యువుపాలు వడిన 
©. యపుడవారి నరయ నబ్దునే 0 दरक । దలంచి ముక్తి గోరందగదె ०७०९८ 

గాక తనకు వారు గలుగుదురే యప్పు । డదియు( దల(పవలయు నదియ కాదె! 461 
ప్రతిపదార్థం: నృపవర్య!= రాజు[శ్రేష్టా!; విను= ఆలకించుము; వృద్దకళత్రంబున్‌= ముసలిదైన భార్యను; బుద్దిమత్సు(త్రులన్‌= 
బుద్దిమంతులైన కుమారులను; విడిచి= వదలి; నిర్భరతన్‌= నిబ్బరంతో; వివిక్త దేశమునకున్‌= జనశూన్యమైన చోటికి; పోవలయున్‌= 
వెళ్ళవలెను; అతులశాంతి వైరాగ్యములు= సాటిలేని శమము, విరక్తి; కలవానికిన్‌= కల్గినవాడికి; సపుత్రకుండు= పుత్రులు కలవాడు; 
అపుత్రకుండు= పుత్రులు లేనివాడు; అనువిశేషంబు= అనే భేదం; లేదు= ఉన్నదికాదు; బంధులన్‌= చుట్టాలను; |ప్రోవన్‌ వలదె?= 
రక్షింపవద్దా?; అను తలంపునన్‌= అనే సంకల్పంతో; సంసారలంపటుండు+అగువా(డు= సంసారంలో మిక్కిలిగా ఆసక్తుడైనవాడు; 
బేల= మూఢుడు; తాన్‌= తాను; మృత్యువుపాలుపడినన్‌= మరణిస్తే; అప్పుడు= ఆ సమయంలో; వారిన్‌= ఆ బంధువులను; 
అరయన్‌ వచ్చునే?= కాపాడనగునా?; ఆ+దశన్‌= ఆ స్థితిని; తలణచి= భావించి; ముక్తి= మోక్షం; కోరన్‌+తగదె?= 
అభిలషింపదగదా?; అట్టున్‌+కాక= అట్లా కాకున్న; అప్పుడు= తాను మరణించే సమయాన; తనకున్‌ వారు కలుగుదురే?= తన 
విషయంలో బంధువులు సాయపడతారా?; అదియున్‌= ఆ విషయంకూడ; తల(పన్‌ వలయునదియ కాదె!= ఆలోచించదగిందే 
కదా! 
తాత్సర్యం: రాజేం(ద్రా! వినుము. మనుజుడు వార్దకదశలో ఉన్న భార్యను, బుద్దిమంతులైన పుత్రులనూ వదలి 
నిబ్బరంగా ఏకాంత(ప్రదేశానికి పోవాలి. శాంతి, వైరాగ్యం కలవాడు తప్పక అట్టా పోతాడు, కాని అతడు బిడ్డలు 
కలవాడా? లేక లేనివాడా అనే తేడా లేదు. బిడ్డలున్నా విడిచి విరక్తుడు విజనస్థలానికి వెళ్ళుతాడు. సంసారంలో 
పూర్తిగా మునిగిపోయిన వాడు ఈ బంధువులను నేను రక్షించవద్దా? - అనే తలంపు కలిగి ఉంటాడు. అట్లాంటి 
వాడు మూర్భుడు. ఒకవేళ తాను మరణించాడనుకో, అపుడు వారి నతడు కాపాడగలడా? ఆ స్థితిని ఊహించి 
ముందే ముక్తి కోరుకొనాలి. బంధువులను వదలకుండా ఉన్నా, తనకు మరణం ఆసన్నమైనపుడు వారు తనను 
కాపాడగలరా? లేక ముక్తిని ఈయగలరా? ఈ సంగతి కూడా ఆలోచించదగిన అంశమే కదా! 
తే. భూతముల పుట్టు జేష్టయుం బొలియుటయును । జూచునేర్పు గలుగువా(డు సూడనేర్షు 
మోక్షమార్గంబు చిత్తంబు మూఢమైన । సక్తు(డగు లోకగతి నెట్లు ముక్తి గలుగు? 462 


ప్రతిపదార్థం: భూతముల పుట్టున్‌= ప్రాణుల పుట్టుకనూ; చేష్టయున్‌= అవి చేసే కర్మలూ; పొలియుటయునున్‌= తుదకు అవి 
మరణించటాన్నీ; చూచునేర్సు కలుగువా(డు= పరిశీలించే చాతుర్యం కల బుద్దిమంతుడు; మోక్షమార్గంబున్‌= ముక్తిపథాన్ని; 
చూడనేర్చున్‌= కనుగొనగలడు; చిత్తంబు= మనసు; మూఢమైనన్‌= మోహ గగ్రస్తమైతే; లోకగతిన్‌= లోకప్రవృత్తిలో; సక్తుడు+అగున్‌= 
ఆసక్తి కలవా డవుతాడు; ముక్తి= మోక్షం; ఎట్టు కలుగున్‌?= ఎట్టా సంభవిస్తుంది? 

తాత్సర్యం: నిత్యం (ప్రాణులు పుట్టి, కర్మలు చేసి, గిట్టుతూ ఉన్నాయి. దీనిని చక్కగా గమనించినవాడు 
మోక్షకాంక్షతో (శ్రేయోమార్గంలో పయనిస్తాడు. ఎవడి చిత్తం సంసారవ్యామోహానికి లొంగిపోయిందో వాడు 
లోకప్రవృత్తిలో తగులుకొని పేయోమార్గంలో పడిపోతాడు. ఇక వాడికి మోక్షం ఎట్టా కలుగుతుంది? 


828 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. అనఘ! దురన్నము శాల్యో । దనమును భూమియును మృదుల తల్పము నజిన 

మ్మును సురుచిరచీనాంబర । మును సరి యెవ్వనికి నత(డు ముక్తిం బడయున్‌. 463 
ప్రతిపదార్హం: అనఘ!= పాపరహితుడా!; ఎవ్వనికిన్‌= ఏ మనుజుడికి; దురన్నమున్‌= దుష్టాన్నమును; శాల్యోదనమునున్‌= మేలైన 
వరి అన్నమున్నూ; భూమియును= కటికనేలయు; మృదులతల్పమున్‌= మెత్తని శయ్యయు; అజినమ్మునున్‌= జింకచర్మమును; 
సురుచిర చీనాంబరమునున్‌= అందమైన పట్టువస్ర్రమును; సరి= సమానమో; అత(డు= అట్లాంటివాడు; ముక్తిన్‌= మోక్షమును; 
పడయున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: పాపరహితుడవైన ఓ రాజా! ఎవడు దుష్టాన్నమునూ, మేలైన మృష్టాన్నాన్నీ, కటికనేలనూ, మెత్తని 
హంసతూలికాతల్ఫాన్నీ, బింకచర్మాన్నీ, అందమైన పట్టు పీతాంబరాన్నీ సమదృష్టితో చూస్తాడో వాడు ముక్తి 
పొందుతాడు. 


తే. _ నేలయెల్లను నేలిన నృపుల పుట్టు । నీగిపోకయు( జూపాదిగా(గ గలుగు 

శక్తు లెడలిన( జెడు మేని చందమును ద । లంప నేర్చునత(డు మోక్షలక్షి( జెందు. 464 
ప్రతిపదార్థం: నేల+ఎల్లనున్‌= సమస్త భూమండలాన్నీ; ఏలిన= పాలించిన; నృపుల పుట్టున్‌= రాజుల జన్మయు; ఈగిపోకయున్‌= 
వెనుకకొరగి పోవటమున్నూ; చూపు+ఆది కా(గన్‌+కలుగు= చూపు మొదలుగాగల; శక్తులు= సామర్థ్యాలు; ఎడలినన్‌= తొలగిపోగా; 
చెడు= చెడిపోతున్న; మేనిచందమునున్‌= శరీరస్థితిని; తలంపన్‌ నేర్చునత(డు= భావించగల వాడు; మోక్షలక్ష్మిన్‌= మోక్ష శ్రీని; 
చెందున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: సమస్త భూమండలాన్నీ పరిపాలించిన మహారాజులు సైతం కాలం చెల్లగానే నేలకొరగి పోతున్నారు. 
చూపు మొదలైన ఇం(ద్రియశక్తులు ఉడిగిపోగానే శరీరం చెడిపోతున్నది. దీనిని చక్కగా భావించి సంసారముయొక్క 
నిస్సారతను గమనించగలవాడు మోక్షలక్ష్మిని చేపట్టగలడు. 


క ధనయోగము దుర్ల్గభమని । యును గ్లేశము సులభ మనియు నూహించుచు నె 


మ్మనమున మర్యత్వము గీ । డని యెటు(గు నతండు గను మహానందంబున్‌. 465 


ప్రతిపదార్థం: ధనయోగము= అర్హ ప్రాప్తి; దుర్గభము+అనియునున్‌= పొంద శక్యం కానిదనీ; క్లేశము= దుఃఖం; సులభము+అనియున్‌= 
అనాయాసంగా పొందబడునదనీ; ఊహించుచున్‌= భావిస్తూ; నెమ్మనమునన్‌= చిత్తంలో; మర్యత్వము= మనుష్యత్వం; కీడు+అని= 
అశుభమనీ; ఎణు(గు అతండు= తెలిసికొనే వాడు; మహానందంబున్‌= మోక్షానందాన్ని; కనున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: ఈ లోకంలో సుఖజీవనాని కవసరమైన ధనాన్ని సంపాదించటం సులభమైన విషయం కాదు. ఏ 
ప్రయత్నం చేయకుండానే వచ్చేవి క్లేశాలు అని భావించాలి. ఈ భావనవలన మానవత్వం శుభప్రదం కాదన్న 
సత్యం తెలియవస్తుంది. అట్టా గ్రహించినవాడు మోక్షం పొంది నిరతిశయానందాన్ని అందుకొంటాడు. 


క కావున గృహస్థవృత్తి । న్నీవతిలోలు(డవు గాక 368८ జేయుము ర 
కావిధి ధరణీప్రజకుం । గైవల్యము దాన నీకు గలుగుం ९०७5." 466 


అ] 
ప్రతిపదార్హం: కావునన్‌= అందువలన; నీవు గృహస్థవృత్తిన్‌= నీవు గృహస్స్టుడికి చెందిన వర్తనంలో; అతిలోలు(డవు కాక= మిక్కిలి 
ఆసక్తికలవాడవు కాకుండా; నెటీన్‌= (క్రమంగా; ధరణీ(ప్రజకున్‌= భూమిలోని జనులకు; రక్షావిధిన్‌= రక్షణకార్యాన్ని; చేయుము= 
ఆచరించుము; దానన్‌= దానివలన; కైవల్యము= ముక్తి; చులుకన్‌= అనాయాసంగా; నీకున్‌+కలుగున్‌= నీకు సిద్దిస్తుంది. 


శాంతిపర్వము ~ अ 829 


తాత్సర్యం: అందుచేత నీవు గృహస్థులకు చెందిన నడతలో లంపటుడవు కావద్దు. (క్రమంగా జనానీకాన్ని నీ 
విధ్యుక్తధర్మం పాటించి పరిపాలించుము. అందువలన నీకు కష్టం లేకుండా మోక్షం సిద్దిస్తుంది”. 


క అని బోధించిన సగరుం । డనయము' దెలివొంది నియతు(డై ప్రజ రక్షిం 
చె నరేంద్ర! నీవు దద్వ । ర్రనమున నెగడుము జనాభిరంజన 20०28." 467 


ప్రతిపదార్థం: నరేం[ద్ర!= రాజా!; అని బోధించినన్‌= అరిష్టనేమి ఈ రీతిగా బోధించగా; సగరుండు= సగరు డనే భూపాలకుడు; 
అనయమున్‌= మిక్కిలి; తెలివి+ఒంది= వివేకం పొంది; నియతు(డు+ఐ= నియమం కలవాడై; ప్రజన్‌= జనులను; రక్షించెన్‌= 
కాపాడాడు; నీవున్‌= నీవు కూడ; తద్వర్తనమునన్‌= అట్టి ప్రవర్తనతో; జన+అభిరంజనము= (ప్రజారంజనం; ఒప్పన్‌= విలసిల్లగా; 
నెగడుము= వర్ణిల్లుము. 


తాత్సర్యం: అరిష్టనేమి అట్లా ప్రబోధించేసరికి సగరచ(క్రవర్తి ప్రబోధితుడయ్యాడు. నియమవంతుడై ప్రజాపాలన 
కొనసాగించాడు. ధర్మరాజా! నీవు కూడా అతడివలె వర్తించి ప్రజలు రంజిల్లేటట్టుగా రాజ్యపాలన చేసి వర్దిల్లుము. 


తే. అనిన బ్రియమంది పాండవేయాగ్రజుండు । 'ధర్మ విద్వేషపరులగు దానవులకు 
మంత్రియై యుండు శుక్రత్వ మహిమ యెట్లు । గలిగె భార్గవునకు( బుణ్యగణ్యచరిత!' 468 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పుగా; పాండవేయ+అ(గ్రజాండు= ధర్మజుడు; పియము+అంది= పీతినొంది; పుణ్యగణ్యచరి > 
పుణ్యంచే గణనీయమైన శీలంకలవాడా!; భార్గవునకున్‌= శుక్రుడికి; ధర్మవిద్వేషపరులు+అగు= ధర్మాన్ని ద్వేషించేవారయిన; 
దానవులకున్‌= రక్కసులకు; మంట్రి+ఐ+ఉండు= అమాత్యుడై ఉండునట్టి; (ख మహిమ= శు(క్రత్వప్రభావం; ఎట్టు= ఎట్టా; 
కలిగెన్‌?= సంభవించింది? 


తాత్సర్యం: భీష్ముడు ఆ విధంగా చెప్పగా విని ధర్మరాజు పీతి పొందాడు. మళ్ళీ భీష్ముడితో ఇలా అన్నాడు: 
“పుణ్యంతో (ప్రసిద్ది పొందిన సచ్చరిత్రగల ఓ పితామహా! రాక్షసులు ధర్మాన్ని ద్వేషించేవారుకదా! వారికి మంత్రిగా 
మనగలిగే 'శుక్రత్వం' అనే మహిమ భార్గవుడికి ఎట్లా 5806? 


శు క్రనానంబు భార్గవునకుం గలిగిన విధము (సం. 12-278-4) 


చ. అనవుడు ४०४८ డిట్లనియె “నాతడు యోగబలంబు పెంపునన్‌ 
ధనదుని మోసపుచ్చి తదుదాత్త ధనం 2०७89९८ గొన్న నె 
మ్మనమున నొచ్చి చెప్పె బురమర్దనుతోడ; నతండు దానికిం 
గనలున నమ్మహేశ్వరు(డు గన్నుల నిప్పులు రాలుచుండ(గన్‌. 469 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని ప్రశ్నించగా; భీష్ము(డు= పితామహుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు; ఆత(డు= ఆ భార్గవుడు 
యోగబలంబు పెంపునన్‌= యోగానికి చెందిన బలాతిశయంతో; ధనదునిన్‌= కుబేరుడిని; మోసపుచ్చి= వంచించి; తదుదాత్త 
ధనంబున్‌= ఆ కుబేరుడి (శ్రేష్టమైన సంపదను; అవలీలన్‌= అనాయాసంగా; కొన్నన్‌= (గ్రహించగా; అతండు= ఆ కుబేరుడు; 
నెమ్మనమునన్‌= హృదయంలో; నొచ్చి= బాధపడి; పురమర్దనుతోడన్‌= శివుడితో; చెప్పెన్‌= చెప్పాడు; దానికిన్‌= అందుకు; 
కనలునన్‌= కోపంతో; మహేశ్య్ళరు(డు= శివుడు; కన్నులన్‌= నేత్రాలలో; నిప్పులు= అగ్నికణాలు; రాలుచుండ(గన్‌= జారిపడుతూ 
ఉండగా. 


830 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధర్మరాజు అట్లా ప్రశ్నించేసరికి భీష్ము డతడితో ఇట్లా అన్నాడు: 'భార్గవుడు గొప్ప యోగబలం (ప్రదర్శించి 
కుబేరుడిని వంచించాడు. అతడి ధనం అనాయాసంగా అపహరించాడు. అందుకు కుబేరుడు చిత్తంలో చాలా 
నొచ్చుకొని తన మి(త్రుడూ, త్రిపురాసుర సంహారకర్తా అయిన శివుడితో జరిగిన సంగతి చెప్పాడు. అది వినగానే 
శివుడికి కోపం వచ్చింది. ఆ(గ్రహాతిశయం వలన అతడి కన్నులనుండి నిప్పులు రాలాయి. అట్లా రాలుతూ ఉండగా. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే. శూల ముగ్రత నెత్తి 'యెచ్లోట నున్న। వాడు భార్గవుణి' డనుచు దుర్వారకోప 
వివశు( డగుటయు? నాతడు 5688 చాల । దూరముగ బోయి ९४०८०९८ దూలియుందె. 470 

ప్రతిపదార్థం: ఉ(గతన్‌= భయంకరత్వంతో; శూలమున్‌= శూలాయుధాన్ని; ఎత్తి= చేపట్టి; భార్గవు(డు= శుక్రుడు; ఏ+చోటన్‌= 
ఎక్కడ; ఉన్నవా(డు+అనుచున్‌= ఉన్నాడంటూ; దుర్వారకోప వివశు(డు+అగుటయు= వారించరాని కోపంచేత వశంతప్పినవాడు 
కాగానే; ఆత(డు= ఆ భార్గవుడు; చాలన్‌= మిక్కిలి; వెణచి= భయపడి; దూరముగన్‌+పోయి= దూరంగా వెళ్ళి; తుప్పలన్‌= 
చిన్న పొదలలో; తూలిఉండెన్‌= నక్కి ఉన్నాడు. 

తాత్సర్యం: శివుడు భీకరంగా శూలాయుధం పైకెత్తి 'భార్గవుడు ఎక్కడ ఉన్నాడు?” అంటూ అత్యధిక కోపంతో 
వివశుడైనాడు. అది చూచి చాలా భయపడి భార్గవుడు పరుగెత్తి దూరంగాపోయి చిన్న పొదలలో ఒదిగి ఉన్నాడు. 


క అమ్మెయి నిలుచుటకును( జి । త్త మ్మోర్వమి( దల్లడంబు ८898८ గడు వే 
గమ్మున ద్రిపురహరుని హ । స్తమ్మున( జొప్పడియె గని యతం(డు వెస మ్రింగెన్‌. 471 


ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= ఆ రీతిగా; నిలుచుటకునున్‌= నిలిచి ఉండటానికి; చిత్తము= మనస్సు; ఓర్వమిన్‌= ఓర్చుకొనకపోవటం 
వలన; తల్లడంబు= వణకు; తనికినన్‌= పుట్టగా; కడువేగమ్మునన్‌= మిక్కిలి వేగంతో; త్రిపురహరుని= శివుడియొక్క; హస్తమునన్‌= 
చేతిలో; చొప్పడియెన్‌= దొరికిపోయాడు; అత(డు= ఆ శివుడు; కని= చూచి; వెసన్‌= శీఘ్రంగా; మైింగెన్‌= కబళించాడు. 
తాత్సర్యం: అట్లా పొదలలో దాగి ఉండటానికి అతడి చిత్తం ఓర్చుకొనలేకపోయింది. శరీరంలో కంపం కలిగింది. 
వెంటనే అతడు శివుడి చేతికి దొరికిపోయాడు. అది చూచి శివు డతడిని అప్పుడే (మైంగివేశాడు. 


©. కడుపులోన నుండి కలగొన( బాటెడు । విబుధవైరిగురు(డు వెడలకుండు 
कदत దెరువులన్నియు మూసి శి । శ్వంబు మాయ కంగజన్మరిపు(డు. 472 


ప్రతిపదార్థం: కడుపులోనన్‌+ఉండి= ఉదరములోనుండి; కలగొనన్‌+పాణెడు= కలతజెంది పరుగిడుతున్న (నలువైపులకు 
పరుగిడుతున్న); విబుధవైరిగురు(డు= దేవతలకు శృత్రువులగు రాక్షసులకు ఆచార్యుడైన శు(క్రుడు; వెడలక+ఉండునట్లు కాగన్‌= 
వెలుపలికి చనక ఉండేటట్టుగా; అంగజన్మరిపుడు= మన్మథుడి శృత్రుడగు శివుడు; తెరువులు+అన్నియున్‌= దారులన్నీ; మూసి= 
బంధించి; శిశ్ళంబున్‌= పురుషాంగమును; మూయక= బంధించక. 

తాత్సర్యం: అట్లా (మింగి తన కడుపులో ఉంటూ కలత చెందేటట్లు ఇటూ అటూ పరుగిడుతున్న భార్గవుడు పారిపోకుండా 
ఉండేటట్టు శివుడు దారులన్నీ మూసివేశాడు. కాని పురుషాంగద్యారం మాత్రం మూయకుండా తెరచి ఉంచాడు. 
క వెడలు మని తెరువు సూపిన । వెడలెను భృగునందనుండు; వెండియు( గోపం 

బడర(గ నాతని( గను(గొని । యెడు రుద్రుని( జూచి దేవి యిట్లనియె నృపా! 473 


శాంతిపర్వము - र 831 


ప్రతిపదార్థం: నృపా!= రాజా!; వెడలుము= వెడలిపొమ్ము; అని తెరువు+చూపినన్‌= అని దారి చూపగా; భృగునందనుండు= 
భార్గవుడు; వెడలెను= శిశ్చద్యారం నుండి వెలుపలికి వచ్చాడు; వెండియున్‌= మరలకూడ; కోపంబు+అడర(గన్‌= (క్రోధం 
ప్రసరించగా; ఆతనిన్‌= ఆ భార్గవుడిని; కను(గొనియెడు= చూస్తూ ఉన్న; రుద్రునిన్‌= శివుడిని; చూచి= విలోకించి; దేవి= పార్వతి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నది. 
తాత్సర్యం: ధర్మరాజా! అట్టా శివుడు శిశ్చద్వారం మాత్రం మూయక ఆ దారినుండి బయటికి పొమ్మని భార్గవుడికి 
దారి చూపాడు. అత డా దారినుండి వెలికి వచ్చాడు. ఇంకా శివుడి కోపం చల్ల్హారలేదు. అతడివైపు కినుకతో 

ay సూ నౌ ఇ అ షా తో టా 
చూస్తూనే ఉన్నాడు. అప్పుడు పా ర్వతీదేవి శివుడితో ఇట్లా అన్నది. 
క్త “నీ కడుపున జన్మించుట । నాకుం గొడుకయ్యె నిత(డు; నా సుతునకు సు 

శ్లోకా! యలుగం దగునే । నీకు? సుఖీం జేయు మీతనిం గృపతోడన్‌.' 474 

ప్రతిపదార్థం: సుక్టోకా!= మంచి కీర్తి కలవాడా!; ఇత(డు= ఈ భార్గవుడు; నీ కడుపునన్‌= నీ ఉదరంలో; జన్మించుటన్‌= పుట్టటంతో; 
నాకున్‌+కొడుకు+అయ్యెన్‌= నాకూ పుత్రుడయ్యాడు; నా సుతునకున్‌= నా కుమారుడికై; నీకున్‌ అలుగన్‌+తగునే?= నీకు 
కోపింపతగునా?; ఈతనిన్‌= ఇతడిని; కృపతోడన్‌= దయతో; సుఖిన్‌+చేయుము= ఆనందింపజేయుము. 
తాత్సర్యం: “సుకీర్తీ! ఈ భృగుపుత్రుడు నీ కడుపునుండి పుట్టటం వలన నాకూ కొడుకయ్యాడు. నా కొడుకుపట్ల 
నీవు కోపించటం యుక్తమా? అందుచేత దయతో ఇతడిని సుఖవంతుడిని చేయుము”. 


తే.  అనినందేజస్వి( జేసి చంద్రార్ధ మౌళి । శిశ్నమున నిర్గమించుట జేసి యిత(డు 

శుక్రు( డనుపేర వర్తించు; సుదతి! 8७०८ । బ్రియ మొనర్జితి ననియె సంప్రీతితోడ. 475 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; చం[ద్రార్థమౌళి= చంద్రశేఖరుడు శివుడు; సంప్రీతితోడన్‌= మిక్కిలి (ప్రీతితో; తేజస్విన్‌= 
తేజోవంతుడిగా; చేసి= ఒనర్చి; సుదతి!= పార్వతీ!; శిశ్చమునన్‌= మగగురిద్వారా; నిర్లమించుటన్‌+చేసి= బయలువెడలటం వలన; 
ఇత(డు= ఈ భృగునందనుడు; శుక్రుడు+అనుపేరన్‌= శు(క్రుడనే నామంతో; వర్తించున్‌= ప్రవర్తిస్తాడు; నీకున్‌= పార్ష్వతివగు 
నీకు; పియము+ఒనర్భితిన్‌= ప్రియం చేశాను; అనియెన్‌= అని చెప్పాడు. 
తాత్సర్యం: పార్వతీదేవి అట్టా ప్రార్థించగానే శివుడు (ప్రీతి పొందాడు. భార్గవుడిని తేదోవంతుడిగా చేశాడు. తరువాత 
పార్వతిని చూచి 'సుదతీ! ఏడు నా శిశ్చమునుండి బయలువెడలినాడు. కాన శుక్రుడు’ అనే పేరుతో వర్తిస్తాడు. 
నీకు ప్రియమైన కార్యం చేశా నని చెప్పాడు. 
తే. “అనఘ! యిది భార్గవుడు శుక్రు(డైన తెటి(గు' । నావుడును ధర్మజుడు శాంతనవునితోడ 

'నీదు వాక్యామృతమున నా నెమ్మనంబు । తృప్తి సనదు; సద్దర్మంబుC దెలుపు' మనియె. 476 
ప్రతిపదార్థం: అనఘ != పాపరహితుడా!; ఇది= ఇప్పుడు చెప్పింది; భార్గవుడు= భృగుపుత్రుడు; శుక్రుడైన తెబిగు= శుక్రుడుగా 
రూపొందిన విధానం; నావుడున్‌= అని చెప్పగా; ధర్మజు(డు= ధర్మపుత్రుడు; శాంతనవునితోడన్‌= భీష్ముడితో; నీదు 
వాక్య+అమృతమునన్‌= నీ వచనమనే సుధతో; నా నెమ్మనంబు= నా చిత్తము; తృప్తి చనదు= తృప్తి చెందదు; సద్దర్మంబున్‌= 
మంచిధర్మాన్ని; తెలుపుము+అనియెన్‌= తెలియజెప్పుమన్నాడు. 
తాత్సర్యం: పాపరహితు డవగు ఓ ధర్మపుత్రా! ఇప్పుడు నేను చెప్పింది భార్గవుడు శు(క్రుడుగా రూపొందిన 
కథా(క్రమం అని భీష్ము డన్నాడు. అప్పుడు ధర్మసుతుడు శంతనుసుతుడైన భీష్ముడిని చూచి 'నీ వాక్యామృతం 


832 శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎంత (గ్రోలినా నామనస్సు తృప్తి పొందటం లేదు. ఇంకా నాకు మంచి మంచి ధర్మాలు బోధించు” మని 
అర్ల్షించాడు. 
® 
వ. అనవుడు నమ్మహానుభావుం డమ్మహీనాధుతో( 'బరాశర గీతా శ్రవణ ప్రవణుండ వగు'మది ధర్మప్రబోధకం 
బగునని పలికి యిట్లనియె. 477 

ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; ఆ+మహానుభావుండు= ఆ మహాత్ముడైన భీష్ముడు; ఆ+మహీనాథుతోన్‌= ఆ రాజుతో; 
పరాశరగీతా (శ్రవణ (ప్రవణుండవు= పరాశరముని చెప్పిన గీతను వినటంలో ఆసక్తుడవు; అగుము= కమ్ము; అది= ఆ శ్రవణం; 
(లేక ఆ గీత); ధర్మప్రబోధకంబు+అగున్‌+అని= ధర్మమును చక్కగా బోధించేది అవుతుందని; పలికి= చెప్పి; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: ధర్మజుడట్లా అర్థించగా మహానుభావుడైన భీష్ముడు ఆ రాజును చూచి నీవు పరాశరమహర్షి గీతను 
వినుము. అది ధర్మాన్ని చక్కగా బోధిస్తుంది అని చెప్పి ఇట్లా పలికాడు. 

జనకునకు( బరాశరముని యుపదేశించిన ధర్మప్రకారము (సం. 12-279-3) 


సీ, జనకభూపతి యడిగిన( బరాశరముని । ధర్మసంబోధనతా నిరూఢి 
నిట్లని 65०6८60 'నిహపరసౌాఖ్యముల్‌ । ధర్మకార్యములని తలచి నరుడు 
ఫలము బీజంబునం బడయునట్టుల ధర్మ । మున సౌఖ్యసంసిద్ధి( బొందవలయు; 
సుకృత దుష్టతములు సుఖమును దుఃఖంబు( । గుడువ( జేయక నరు విడువ వధిప! 


తే. వాజ్మనోద్శష్టి కలితప్రవర్తనముల( । గాయ చేష్టితములను నన్యాయపథము( 
బొరయనీకున్న సత్సథనిరతి గలుగు । సత్యశమదమాహింసలు సత్సథములు. 478 


ప్రతిపదార్థం: జనకభూపతి= జనకభూపాలుడు; అడిగినన్‌= (ప్రశ్నించగా; పరాశరముని= పరాశరుడనే సంయమి; 
ధర్మసంబోధనతానిరూఢిన్‌= ధర్మమును చక్కగా బోధించుటంలోని నైపుణ్యంతో; ఇట్టు+అని= ఈ రీతిగా; ०९३०१०२5 
తెలియపరచాడు; అధిప!= రాజా!; ఇహపరసౌఖ్యముల్‌= ఈ లోకంలోనూ; పరలోకంలోనూ కలిగే సుఖములు; ధర్మకార్యములు= 
ధర్మం కారణంగా కలిగే కార్యాలు; అని తలయచి= అని భావించి; నరుడు= మనుజుడు; బీజంబునన్‌= విత్తనముతో; ఫలమున్‌= 
పండును; పడయునట్టుల= పొందునట్టు; ధర్మమునన్‌= ధర్మముతో; సౌఖ్యసంసిద్దిన్‌= సుఖ ప్రాప్తిని; పొందవలయున్‌= చెందవలెను; 
సుకృత దుష్కృతములు= పుణ్యపాపములు; సుఖమునున్‌= సౌఖ్యమును; దుఃఖమున్‌= శ్లేశమును; కుడువన్‌+చేయక= 
అనుభవించేటట్టు చేయకుండ; నరున్‌= మనుజుడిని; విడువవు= వదలవు; వాజ్మనోదృష్టి కలిత (ప్రవర్తనములన్‌= మాటలు, మనస్సు, 
చూపు - వీటితో కూడిన (ప్రవృత్తులయందును; కాయచేష్టితములను= శరీరముతో చేయు పనులలోనూ; అన్యాయపథమున్‌= 
అధర్మమార్గం; పొరయనీక+ఉన్నన్‌= పొందనీయకుండా ఉన్నచో; సత్సథనిరతి= సన్మార్గంపై ఆసక్తి; కలుగున్‌= సంభవిస్తుంది; 
సత్యశమదమా హింసలు= సత్యము, అంతరిం(ద్రియ నిగ్రహం; బాహ్యేం(ద్రియనిగ్రహం, అహింస- అనేవి; సత్సథములు= 
మంచిమార్లాలు. 

తాత్సర్యం: జనకుడు పరాశరమునిని సద్దర్మతత్త్యమును గురించి ప్రశ్నించాడు. ఆ ముని ధర్మప్రబోధమందలి 
నైపుణ్యంతో ఇట్టా చెప్పాడు. “రాజా! మానవుడు ఇహలోక సుఖాలూ, పరలోక సుఖాలూ ధర్మమూలకాలే అని 
భావించాలి. విత్తనంవేసి తద్ద్వారా ఫలం పొందే విధంగానే ధర్మ మాచరించి సుఖం పొందాలి. పుణ్యం సుఖాన్నీ, 
పాపం దుఃఖాన్నీ మానవుడిచేత అనుభవింపజేయకుండా వదలవు. వాక్కులోగాని, మనస్సులోగాని, చూపులోగానీ, 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 833 


శరీరంతో చేసే పనులలో గాని అన్యాయం అంటనీయకుండా ఉండగలిగితే సన్మార్గంపై ఆసక్తి కలుగుతుంది. 
సత్యం, అంతరిం(ద్రియాలను నిగ్రహించటం, బాహ్యేం(ద్రియాలను నిగ్రహించటం, హింసలేకుండా ఉండట మనేవే 
సన్మార్ణా లనబడుతాయి. 
క్ర అనఘుం డింద్రియహయళభ్యత । మనోరథ రథంబు నాగు మహితజ్ఞాన 

త్వనిరూఢ రశ్శిశక్తిని । జనపాలక! దుష్బథమున( జనకుండంగన్‌. 479 
ప్రతిపదార్థం: జనపాలక!= రాజా!; అనఘుండు= పాపరహితుడు; మహితజ్ఞానత్వ నిరూఢరశళ్శ్మి శక్తినిన్‌= (శ్రేష్టజ్ఞానత్వమనే 
ప్రసిద్దమైన పగ్గాలబలంతో; ఇంద్రియహయభృత మనోరథరథంబున్‌= ఇం(ద్రియాలనే గుర్రాలచేత భరించబడిన కోరికలనే రథాన్ని; 
దుష్పథమునన్‌= దుర్మార్గంలో; చనకుండంగన్‌= పోకుండా ఉండేటట్లు; ఆయణున్‌= అరికట్టుతాడు. 
తాత్సర్యం: రాజా! పాపరహితుడైన మనుజుడు శ్రేష్టమైన తెలివి అనే పగ్గాలతో ఇం(ద్రియాలనే గుర్రాలతో లాగబడే 
కోరిక లనే రథాన్ని అపమార్గంలో పోనీయకుండా నిగ్రహిస్తాడు. 
విశేషం: అలం: రూపకం. (శ్రోత్రం మొదలైన ఇం(ద్రియాలు అనే గుర్రాలు కోరికలనే రథాన్ని లాగుతున్నాయి. జ్ఞాని అయినవాడు 
తన జ్ఞానమనే పగ్గంతో ఇంద్రియాలను అరికట్టాలి. లేకపోతే ఇంద్రియాలు విషయాసక్తితో రథాన్ని అపమార్గంలోకి ఈడ్చుకుపోతాయి. 
అట్టా జరిగితే రథం గమ్యం చేరక (ప్రమాదానికి లోనవుతుంది. ఇంద్రియ నిగ్రహంతో మానవుడు అధర్మమార్గంలో (ప్రవేశించకుండా 
ఉండాలని భావం. కోరిక అనే రథం పరమాత్మవైపు పయనించాలి గాని, విషయాలవైపు పోకూడదు. కఠోపనిషత్తులో శరీరం 
రథంతోనూ, ఆత్మ రథధికుడితోనూ, బుద్ది సారథితోనూ, మనస్సు పగ్గంతోనూ, ఇంద్రియాలు గుర్రాలతోనూ, విషయాలు 
అపమార్గాలతోనూ రూపించబడ్డాయి. అక్కడి రూపకాలంకార ప్రక్రియే కొంత మార్పుతో ఇక్కడ అనుసరించబడింది. 
ఆ. పడయరాని యాయు వొడలికి( గలిగిన(। బాపకృతుల దాని బదట( గలుప 

నగునె పుణ్యవిధిసమాచరణముల[ గై । సేయవలయు( గాక చెలువు మిగుల. 480 


ప్రతిపదార్థం: ఒడలికిన్‌= శరీరానికి; పడయన్‌ రాని= పొందరాని; ఆయువు= బీవితకాలము; కలిగినన్‌= లభిస్తే; దానిన్‌= దానిని; 
చెలువు= శోభ; మిగులన్‌= అతిశయించగా; పుణ్యవిధి సమాచరణములన్‌= పుణ్యకార్యముల నాచరించుటలతో; 
క్రైసీేయవలయున్‌+కాక!= అలంకరింపవలెనుగాక!; పాపకృతులన్‌= పాపకార్యాలతో; పదటన్‌+కలుపన్‌+అగునె?= బూడిదలో 
కలపటం యుక్తమా? 
తాత్సర్యం: శరీరానికి దుర్రభమైన ఆయువు దొరికినప్పుడు దానిని పాపపు పనులతో బూడిదపాలు చేయటం 
తగునా? అట్టా కాక శోభ అతిశయించేటట్లు ఆ శరీరాన్ని పుణ్యకార్యాలు చేయటంతో అలంకరించటం తగును. 
పవిత్రకార్యాలతో శరీరం శోభావహమవుతుంది. పాపకార్యాలతో చివరకు దానిని బూడిదపాలు చేయటం తగదని 
తాత్సర్యం. 
క్ర దురితంబులు దొడరు నహిత । కరణంబున మేలు వడయయగా( గోరుట భూ 

వర! దుస్సలిలస్నానా । దరము తెటి(గు సూవె యెవ్విధంబున(దల(పన్‌. 481 
ప్రతిపదార్థం: భూవర!= రాజా!; దురితంబులు= పాపాలు; తొడరు= విజృంభించునట్టి; అహితకరణంబునన్‌= హితములుగాని 
కార్యములు చేయటంవలన; మేలు= (శ్రేయస్సును; పడయన్‌+కాన్‌+కోరుట= పొందాలని అభిలషించటం; ఏ+విధంబునన్‌= ఏ 


రీతిగా; తల(పన్‌= ఆలోచించినా; దుస్ఫలిలస్నాన+ఆదరము कलत చెడునీటిలో స్నానము చేయుటయందలి ప్రీతివంటిది; 
చూవె= చూడుమా! 


834 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! పాపకారణమైన దుష్టకార్యాలు చేసి (శ్రేయస్సు పొందాలని కోరటం ఏ విధంగా ఆలోచించినా 
మురికినీటిలో స్నానం చేయటం వంటిదే. శుభ్రమైన నీటిలోనే స్నానం చేయాలి. అట్లాకాక మురికినీటిలో స్నానం 
చేస్తే శుభ్రత కలగదు. (అట్లాగే శ్రేయస్సు కోరేవాడు పుణ్యం కల్గించే పనులు చేయాలి కాని పాపం కలిగించే 
పనులు చేస్తే మేలు కలగదని తాత్సర్యం). 


విశేషం: అలంకారం: ఉపమ. 


క. సమదర్శియై యఖీల భూ । తములను దనయట్ల కాగగదల(చుచు నెవ్వం 
డమలన్యాయపరుండగు । నమరు లతని వందనీయు( డండ్రు నరేంద్రా! 482 


ప్రతిపదార్థం: నర+ఇం(దా!= రాజా!; ఎవ్వండు= వివడుః సమదర్శ్భి+ఐ= సమానమైన దృష్టికలవాడై; అఖిలభూతములనున్‌= 
సర్వప్రాణులను; తన యట్ల కా(గన్‌= తనవంటివే అయినట్టుగా; తల(యచున్‌= భావిస్తూ; అమలన్యాయపరుండు+అగున్‌= 
నిర్మలమైన న్యాయమునందు నిరతుడవుతాడో; అతనిన్‌= అట్టివాడిని; అమరులు= దేవతలు; వందనీయు(డు= నమస్కరించదగినవాడు; 
©०(€= అంటారు. 


తాత్సర్యం: రాజా! ఎవడు సమదృష్టి కలిగి సమస్త (ప్రాణికోటినీ తనవంటిదే అని భావిస్తూ నిర్మలమైన న్యాయాన్ని 
పాటిస్తాడో, అతడిని దేవతలు నమస్కరణీయుడు అని చెబుతారు. 


క ధన మించుకేని ధర్మం । బున బడసినయట్టి దైన భూవర! పాత్రం 

బున నిడిన నది మహాఫల । జనకంబగు నండ్రు వేదసంవేదిజనుల్‌. 483 
ప్రతిపదార్థం: భూవర!= రాజా!; వేదసంవేదిజనుల్‌= వేదాలు చక్కగా ఎరిగినవారు; ధనము= అర్థం; ఇంచుక+ఏనిన్‌= 
కొద్దిపాటిదైనా; ధర్మంబునన్‌= ధర్మమార్గంతో; పడసిన అట్టిది+ఐనన్‌= ఆర్డించినట్టిదైతే; పాత్రంబునన్‌= తగినవాడియందు; 
ఇడినన్‌= ఉంచితే; అది= ఆ ధనం; మహాఫలజనకంబు= గొప్ప ఫలాన్ని కలిగించేది; అగున్‌+అం|డ్రు= అవుతుందని అంటారు. 


తాత్సర్యం: రాజా! వేదాలను చక్కగా గ్రహించినవారు ధనం కొద్దిగానైనా ధర్మంగా ఆర్జించబడి ఉండి, దానిని 
తగినవారికి దానం చేస్తే, అది గొప్ప ఫలం కలిగిస్తుందంటారు. 


తే. మునుల బుణ మధ్యయనమున, ననిమిషుల బు । ణంబు క్రతువున; నతిధిబుణంబు పూజ 
దీర్చునది శ్రాద్దమున( బితృదేవతల బు । ణంబు, నరుల బుణము రంజన వ్రతమున. 484 


ప్రతిపదార్థం: అధ్యయనమునన్‌= వేదాధ్యయనంతో; మునుల బుణమున్‌= బుషిబుణాన్నీ; క్రతువునన్‌= యజ్ఞంతో; 
అనిమిషుల బుణంబున్‌= దేవతల బుణాన్నీ; పూజన్‌= సమ్మానసత్కారాదులతో; అతిథిబొణంబున్‌= అతిథులై వచ్చినవారి 
బుణాన్నీ; శ్రాద్దమునన్‌= పితృకర్మతో; పితృదేవతల బుణంబున్‌= పితరుల బుణాన్నీ; రంజన(వ్రతమునన్‌= రంబింపజేయటం 
అనే (వ్రతంతో; నరుల బుణమున్‌= ప్రజల బుణాన్నీ; తీర్చునది= తీర్చుకోవాలి. 


తాత్సర్యం: వేదాలు చదవటంతో బుషిబుణాన్నీ, యజ్ఞాలు చేయటంతో దేవతల బుణాన్నీ, పూజాది 
సత్కారాలతో అతిథి బుణాన్నీ, పితృకర్మతో పితరుల బుణాన్నీ, చక్కని పాలనతో రంజింపజేయటం ద్వారా 
ప్రజల బుణాన్నీ తీర్చుకోవాలి. 


శాంతిపర్వము - अ 835 


క నారద పర్వత దేవల । భారద్వాజాదు లైన పరమమునులు ధ 
ర్మారంభంబున( బడసిరి । గారవ మట్లగుట ధర్మకరణము వలయున్‌. 485 


ప్రతిపదార్థం: నారద పర్వత దేవల భారద్వాజాదులు+ఐన= నారదుడు, పర్వతుడు, దేవలుడు, భారద్వాజుడు మొదలైన; 
పరమమనులు= శ్రేష్టమునులు; ధర్మ+ఆరంభంబునన్‌= ధర్మకార్యారంభంతో; గారవమున్‌= గౌరవమును; పడసిరి= పొందారు; 
అట్టు+అగుటన్‌= అట్టా కావటం వలన; ధర్మకరణము= ధర్మంయొక్క ఆచరణ; వలయున్‌= కావాలి. 


తాత్సర్యం: నారదుడు, పర్వతుడు, దేవలుడు, భారద్యాజుడు మొదలైన మహామునీం|ద్రులు పూర్వం ధర్మకార్యాలు 
చేసి గౌరవానికి పాత్రులయ్యారు. అందువలన ధర్మకార్యాలు తప్పక చేయాలి. 


క విను మర్ల్యుడగు ననర్లుం । డనఘా! విష్ణుస్తుతిక్రియం దపమున ద 
ర్మనిరూఢి నివి మనంబున । ఘన 2689०६०८ గూర్చు గావున నధిపా! 486 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; అధిపా!= రాజా!; వినుము= ఆలకించుము; అనర్హుండు= అయోగ్యుడైన జనుడు; 
విష్ణుస్తుతిక్రియన్‌= విష్ణుదేవుడి స్తోత్రం చేయటమనే కర్మచేతను; తపమునన్‌= తపస్సుచేతను; ధర్మనిరూఢిన్‌= ధర్మ ప్రసిద్ది చేతను; 
ఇవి= విష్ణుస్తుతి మొదలైనవి; మనంబునన్‌= చిత్తమునందు; ఘన పరిబోధంబున్‌= గొప్ప జ్ఞానమును; కూర్చున్‌+కావునన్‌= 
కలిగిస్తాయి కాబట్టి; అర్హుడు+అగున్‌= యోగ్యుడవుతాడు. 


తాత్సర్యం: రాజా! విష్ణుస్తోత్రం, తపస్సు, ధర్మాచరణం అనేవి మనస్సులో గొప్ప జ్ఞానం కలిగిస్తాయి. అందువలన 
అయోగ్యుడైనవాడు స్తోత్రం, తపస్సు, ధర్మం ఆచరిస్తే యోగ్యుడుగా రూపొందుతాడు. 
ఆ. ఆహితాగ్ని( బుణ్యు( డను శ్రుతి జననియు । జనకు(డును గురుండు సద్గతియును, 

దేజమును బలంబు ధృతియును బుద్దియు । నగ్ని యగుట జేసి యమలచరిత. 487 


ప్రతిపదార్థం: అమలచరిత!= నిర్మలచరి(త్రం కల ఓ జనకమహారాజా!; జననియున్‌= తల్లియును; జనకు(డునున్‌= తం(డ్రియును; 
గురుండున్‌= ఆచార్యుడును; సద్గతియునున్‌= మంచి గతియును; తేజమునున్‌= తేజస్సున్ను; బలంబున్‌= బలమున్ను; 
ధృతియునున్‌= ధైర్యమున్ను; బుద్దియున్‌= మతియున్ను; అగ్ని అగుటన్‌+చేసి= అగ్నియే కావటం వలన; (శ్రుతి= వేదం; 
ఆహితాగ్నిన్‌= అగ్నిహోత్రమునుంచుకొని ఉన్నవాడిని; పుణ్యు(డు+అనున్‌= పుణ్యాత్ముడని అంటున్నది. 


తాత్సర్యం: నిర్మలచరిత్రుడవైన ఓ జనకమహారాజా! తల్లీ, తం(డ్రి, గురువు, మంచిగతి, తేజస్సు, బలం, ధృతి, 
బుద్ది - ఇవన్నీ అగ్నియే. అందువల్లనే వేదం అగ్నిహోత్రము నుంచుకొన్నవాడు పుణ్యాత్ముడు అని చెప్పింది. 


తే.  సుజనసంగతి కర్తవ్య కుజను(డైన । దాన నిర్మలు( డయ్యెడు( గాన వినుము 
శూద్రజాతి భూదేవ శుశ్రూష(గాదె । యిహము( బరమును' బడయుట మహితవృత్తి. 488 


ప్రతిపదార్థం: వినుము= ఆకర్లించుము; కుజను(డు+ఐనన్‌= దుర్దనుడైనప్పటికీ; దానన్‌= ఆ సజ్జన సాంగత్యంచేత; నిర్మలు(డు= 
పవిత్రుడు; అయ్యెడున్‌+కానన్‌= బౌతాడుకాబట్టి; సుజనసంగతి= సజ్జనులతోడి పొత్తు; కర్తవ్య= చేయదగినది; శూ(ద్రజాతి= 
శూ(ద్రవర్లము; భూదేవ శుశ్రూషన్‌+కాదె= భూసురుల సేవచేతకదా; మహితవృత్తిన్‌= పూజితమైన వర్తనంతో; ఇహమున్‌= ఈ 
లోకమును; పరమునున్‌= పరలోకమును; పడయుట= పొందటం. 


836 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: రాజా! విను. ఎంతటి దుర్దనుడైనా సజ్ఞనసాంగత్యంతో పవి(త్రు డవుతాడు. అందువలన సజ్ఞనసాంగత్యం 
అవశ్యం చేయదగింది. శూ(ద్రకులం భూసురకులాన్ని సేవించి వారి సాంగత్యంతో గదా ఇహపరలోక సుఖాలను 
పొందుతున్నది! 


క. అనఘా! మర్తుుల జీవన । మనిత్యమని యెటి(గి సుఖమునప్పుడు దుఃఖం 

బున యపుడు ధర్మ మేమటి । కునికియ యెజ్ల్ఞాతికైన నుర వూహింపన్‌. 489 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితా!; ఊహింపన్‌= ఆలోచించగా; మర్త్యుల బీవనము= మానవుల (బ్రదుకు; అనిత్యము+అని= 
అశాశ్వతమని; ఎటి(గ= తెలిసికొని; సుఖమునప్పుడున్‌= సుఖసమయంలోగానీ; దుఃఖంబున+అపుడున్‌= దుఃఖసమయంలో గానీ; 
ధర్మము+అ= ధర్మమును; ఏమఅక+ఉనికి= ఏమరిల్లక ఉండటమే; ఏ+జాతికిన్‌+ఐనన్‌= ఏ జాతిలో పుట్టినవాడికైనా; ఉరవు= ఉచితం. 
తాత్సర్యం: పాపరహితుడా! మానవజీవితం శాశ్వతం కాదని తెలిసికొని సుఖకాలంలో గానీ, దుఃఖకాలంలో కానీ 
ధర్మంపట్ట ఏమరుపాటు లేకుండా ఉండటమే ఏ జాతివారైనా పాటించవలసిన ఉచిత పద్దతి. 
తే. పాప మించుక దొడరిన పనియు నెట్టి । ఫలము గలిగిన వల దల్ప ఫల విధాయి 

యైన పుణ్యమిశ్రితకార్య మాచరించు । నది; శివంబగు దాన నిహమ్ము( బరము. 490 
ప్రతిపదార్థం: ఇంచుక= కొంచెం; పాపము= కిల్సిషం; తొడరిన= కలిగిన; పనియున్‌= కార్యమును; ఎట్టిఫలముగల్లినన్‌= ఎట్లాంటి 
ప్రయోజనం సిద్దించినా; వలదు= చేయవద్దు; అల్పఫలవిధాయి= కొంచెం ప్రయోజనం కలిగించేది; ఐన= అయినట్టి; 
పుణ్యమి శ్రితకార్యమున్‌= పుణ్యంతో కూడిన పనిని; ఆచరించునది= చేయునది; దానన్‌= దానిచేత; ఇహమ్మున్‌= ఈ లోకమును; 
పరమున్‌= పరలోకమును; శివంబు+అగున్‌= శుభప్రద మవుతుంది. 
తాత్సర్యం: ఎంత ఫలం దానివలన కలుగుతున్నా ఆ పని కొంచెం పాపంతో కూడి ఉంటే, చేయవద్దు. ఫలం 
కొంచెమే అయినా పుణ్యంతో కూడిన పని తప్పక చేయాలి. దానివలన ఇహపరలోకాలలో శుభం కలుగుతుంది. 
ख.  యజ్ఞపరు(డు రక్షకు(డు నుపార్టకుండు । విప్రశుశ్రూషకు(డు గాని విప్రరాజ 

వైశ్యశూద్రులు దక్కటివాని నెట్టి । ధర్మముల జేసిరేని నధర్మపరుల. 491 
ప్రతిపదార్థం: యజ్ఞపరు(డు= యజ్ఞంచేయడంలో ఆసక్తి కలవాడు; రక్షకుడు= రాజ్యరక్షణ ఒనరించేవాడు; ఉపార్దకుండు= 
ధనం సంపాదించేవాడు; ఏ(ప్రశుశూషకు(డు= (బ్రాహ్మణసేవకుడు; కాని= కానట్టి; వ(ప్రరాజ వైశ్యశూ(ద్రులు= బ్రాహ్మణక్షత్రియవైశ్య 
శూద్రులు; తక్కటివానిన్‌= పై జెప్పినవాడికంటె అన్యములైన; ఎట్టిధర్మములన్‌= ఎట్టి ధర్మకార్యాలను; చేసిరేనిన్‌= చేసినప్పటికీ; 
అధర్మపరులు+అ= ధర్మపరులు కానివారే. 
తాత్సర్యం: యజ్ఞంచేయని విప్రుడు, రక్షణ చేయని క్షత్రియుడు, తన వృత్తిలో ధనమార్దించని వైశ్యుడు, బ్రాహ్మణ 
సేవ చేయని శూద్రుడు - ఏరు తదితరమైన ఎట్టి ధర్మకార్యాలు చేసినా, అధర్మపరులే కాని ధర్మపరులు కారు. 
७. ధర్మలబ్దమైన ధనము పాతికయేని । బహుళఫలము నిచ్చు; బాపవృత్త్యు 

పార్టితంబు కోటియైన నిష్పలమండ్రు । దానశాస్త్ర విదులు మానవేంద్ర! 492 
ప్రతిపదార్థం: మానవ+ఇం(ద్ర!= రాజా!; దానశాస్త్రవిదులు= దానశాస్త్రం తెలిసినవారు; ధర్మలబ్దము+ఐన= ధర్మకార్యాలు 
చేయటంతో దొరకిన; ధనము= అర్థం; పాతికఏనిన్‌= నాలుగవవంతైనా(కొంచెమైనా); బహుళఫలమున్‌+ఇచ్చున్‌= ఎక్కువ ఫలాన్ని 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 837 


ప్రసాదిస్తుంది; పాపవృత్తి+ఉపార్టితంబు= పాపపు పనిచేత సంపాదించబడినదైన ధనం; కోటి ఐనన్‌= కోటిసంఖ్యగలదైనా 
(అత్యధికమైనను); నిష్ణలము+అం॥డ్రు= ప్రయోజనం లేనిదని చెప్పుతారు. 
తాత్సర్యం: రాజా! దానశాస్త్రం పరిశోధించిన విద్వాంసులు ధర్మపద్దతిలో ఆర్జించిన ధనం కొద్దిపాటిదైనా 
బహుప్రయోజనకారి అనీ, అధర్మపద్దతిలో ఆర్జించిన విత్తం కోటి అయినా (అత్యధికమైనా) నిప్ర్రయోజనమనీ 
చెప్పుతారు. 
క कीफ, వైశ్యధర్మము । లపాపకర్మములు జీవనాభావము పా 

లుపడిన బ్రాహ్మణునకు నర । కపాతమగు శూద్రకర్మ కర్భత్వమునన్‌. 493 


ప్రతిపదార్థం: బీవనాభావము= జీవించటానికి లేమి అనగా పేదరికంయొక్క; పాలుపడిన= వశమైన; బ్రాహ్మణునకున్‌= 2968; 
నృపధర్మవైశ్య ధర్మములు= రాజవృత్తి, వైశ్యవృత్తి అనే రెండు వృత్తులును; అపాపకర్మములు= పాపంలేని పనులు; శూ(ద్రకర్మ 
కర్భత్వమునన్‌= శూ(ద్రుడి పనికి పూనుకొనటంచేత; నరకపాతము+అగున్‌= నరకంలో పడటం సంభవిస్తుంది. 
తాత్సర్యం: ఒకవేళ బ్రాహ్మణుడు జీవించటానికి లేక పేదరికం పాలు పడితే రాజులకు, వైశ్యులకు విధించబడిన 
వృత్తి నాశ్రయించి జీవించవచ్చును. దానివలన పాపమంటదు. కాని, అట్టి విప్రుడు శూ(ద్రవృత్తి అయిన సేవాభావాన్ని 
అంగీకరిస్తే నరకంలో పడిపోతాడు. 


క,  రాజునకును ధర్మము శ । స్తాజీవిక యొక(డ; వైశ్యు( డాపద యైనన్‌ 
రాజవర! మధువు మాంసము । దా6 జట్టి యిడంగ( బొందు దౌర్గత్యంబున్‌. 494 


ప్రతిపదార్థం: రాజవర!= నృపవర్యా!; రాజునకునున్‌= నృపుడికి; శృస్రాబీవిక+ఒక(డు+అ= శస్త్రమును చేపట్టి జీవించుటొక్కటే; 
ధర్మము= కర్తవ్యధర్మమై ఉన్నది; వైశ్యుడు= తృతీయవర్లంవాడు; ఆపద ఐనన్‌= కష్టం సంభవించినపుడు; తాన్‌= తాను; 
మధువున్‌= కల్లును; మాంసమున్‌= మాంసాన్ని; చట్టిన్‌= పాత్రలో; ఇడంగన్‌= పెట్టినచో; దౌర్గత్యంబున్‌= దుర్గతిని; పొందున్‌= 
పొందుతాడు. 

తాత్సర్యం: రాజ[శ్రేష్టా! శస్త్రము నాశ్రయించిన జీవిక ఒకటే క్షత్రియుడికి ధర్మం. వైశ్యుడు తనకు కష్టం వచ్చినప్పుడు 
తన ధర్మం వదలి మధుమాంససేవనం చేస్తే దుర్గతి పాలవుతాడు. 


క, జనవర! కృషి( బశుపాలన । మున నేనియు బ్రదుకు ధర్మముగ నార్యులు శూ 
ద్రునకు విధింతురు జీవన । వినాశమున వాన వృత్తి వినిహాత గామిన్‌. 495 


ప్రతిపదార్థం: జనవర!= రాజా!; శూ(ద్రునకున్‌= నాలుగవవర్లం వానికి; ఆర్యులు= పెద్దలు; జీవనవినాశమునన్‌= (బ్రదుకుతెరువు 
నశించునపుడు; వానన్‌= కృషి మొదలగు వాటిచేత; వృత్తి= తన వర్తనం; వినిహత+కామిన్‌= చెడిపోదు కాబట్టి; కృషిన్‌= వ్యవసాయం 
చేతను; పశుపాలనమునన్‌+ఏనియున్‌= పశురక్షచేతనైనను; (బ్రదుకు= జీవనం; ధర్మముగన్‌= చేయదగిన ధర్మంగా; విధింతురు= 
నియమిస్తారు. 


తాత్సర్యం: రాజా! శూద్రుడు (బ్రదుకుతెరువు నశించినప్పుడు వ్యవసాయం చేసి, పశువులను పాలించి 
జీవించవచ్చును. అది ధర్మమని పెద్దలు చెప్పుతారు. దానివలన ఆ స్థితిలో శూ[ద్రవృత్తికి చేటు లేదు కాబట్టి 
వా రట్లా నియమం చేశారు. 


838 శ్రీమదాంధ్ర మహాభారతము 


29 


విను తొల్లి ధర్మవర్తనము లసహ్యంబు । లైన దానవులు మహాగ్రహమున 
నరులయం దెలసిన నరవర! వారలు । దర్పరోషముల నధర్మవృత్తి( 

८65८ ९८ వేదములును గ్రతువులు । సురలు విషణ్ఞలై పురహరునకు 
నంతయు నెటి(గింప, నతడు త్రిశూలంబు౯। బనుప దైత్యావిష్టభావ మడంచె; 


తే. నది మహామునుల్‌ మృడుని( బ్రజాభిరక్ష । ఇమునకై నిల్ప శ్రుతులు జన్నములు( దొంటి 
చందమున छश నమరులు సంతసింప । ననఘ! నీవును బాలింపు మట్ల ప్రజల.” 496 


ప్రతిపదార్థం: నరవర!= రాజా!; విను= ఆలకించుము; తొల్లి= పూర్వం; ధర్మవర్తనములు= ధర్మాచరణములు; అసహ్యములు+ఐనన్‌= 
సహించరానివి కాగా; దానవులు= రక్కసులు; మహా+ఆ(గ్రహమునన్‌= పెద్దకోపావేశంతో; నరులఅందున్‌= మానవులందు; 
ఎలసినన్‌= (ప్రవేశించగా; వారలు= ఆ మనుష్యులు; దర్భరోషములన్‌= గర్వంతోనూ, రోషంతోనూ; అధర్మవృత్తిన్‌= ధర్మ విరుద్దమైన 
వర్తనాన్ని; తగిలినన్‌= ఆశ్రయించగా; వేదములును= (శుతులును; (క్రతువులు= యజ్ఞాలు; కలగాన్‌= కలతపొందాయి; సురలు= 
దేవతలు; విషణ్ఞులు+ఐ= దుఃఖం పొందినవారై; అంతయున్‌= జరిగిన వృత్తాంతం అంతటినీ; పురహరునకున్‌= శివుడికి; 
ఎటిగింపన్‌= తెలుపగా; అత(డు= ఆ శివుడు; త్రిశూలంబున్‌= (త్రిశూలమనే ఆయుధాన్ని; పనుపన్‌= పంపగా; అది= ఆ త్రిశూలం; 
దైత్యావిష్టభావమున్‌= రాక్షసులచేత ఆవేశింపబడిన భావాన్ని; అడణెన్‌= సంహరించింది; మహామునుల్‌= గొప్పుమునులు; 
మృడునిన్‌= శివుడిని; ప్రజాభిరక్షణమునకై= జనులను కాపాడటంకొరకై; నిల్సన్‌= నిలుపగా; అమరులు= దేవతలు; సంతసింపన్‌= 
ముదమొందగా; (శ్రుతులు= వేదాలు; జన్నములు= యజ్ఞాలు; తొంటిచందమునన్‌= మునుపటివలె; చెల్లెన్‌= కొనసాగాయి; 
అనఘ!= పాపరహితుడవైన ఓ జనకమహారాజా!; నీవునున్‌= నీవుకూడ; छद అదే విధంగా; (ప్రజలన్‌= జనులను; పాలింపుము= 
రక్షింపుము. 


తాత్సర్యం: రాజా! వినుము. పూర్వం రాక్షసులు ధర్మకార్యాలు తమకు సహింపరానివయ్యేసరికి పెద్ద ఆ(గ్రహం 
పూని మానవులలో (ప్రవేశించారు. ఆ మానవులు అందువలన గర్వరోషాలు పూని అధర్మకార్యాలలో నిమగ్నులయ్యారు. 
అప్పుడు వేదాలు, యజ్ఞాలు కలతజెందాయి. దేవతలు విషాద(గ్రస్తులై ఈ వృత్సాంతమంతా శివుడికి తెలియజేశారు. 
శివుడు (త్రిశూలాన్ని ప్రయోగించాడు. ఆ (త్రిశూలం మానవులలోని రాక్షసావేశాన్ని నశింపజేసింది. అప్పుడు మహర్షులు 
శివుడిని ప్రజారక్షకుడిగా నిలిపారు. అంతట వేదాలు, యజ్ఞాలు పూర్వంవలెనే కొనసాగాయి. దేవతలు అందుకు 
సంతోషించారు. పాపరహితుడా! నీవు కూడా అట్లాగే ప్రజలను పాలించుము”. 


ख. అని చెప్పి తపము పెంపును । వినిపించుట కిట్టు లనియె విద్యాధరస 
న్ముని దేవతాగణంబులు । వినుత తపంబునన మహిత విభవము బొందెన్‌. 497 


ప్రతిపదార్జం: అని చెప్పి= అని వచించి; తపము పెంపునున్‌= తపస్సుయొక్క మహిమను; వినిపించుటకున్‌= వినిపింపజేయటానికై; 
ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు; విద్యాధర విద్యాధరులు; సన్మునిదేవతా గణంబులు= శ్రేష్టులైన మునులు, దేవతలయొక్క 
సమూహాలు; వినుతతపంబునన్‌= (ప్రశస్తమైన తపస్సుతోనే; మహితవిభవమున్‌= పూజ్యమైన వైభవాన్ని; పొందెన్‌= చెందాయి. 


తాత్సర్యం: పరాశరముని ఇట్లా చెప్పి తపోమహిమను జనకుడికి వినిపించాలనుకొని మళ్ళీ ఇట్లా అన్నాడు: 
'విద్యాధరులు, ఉత్తమమునులు, దేవతలయొక్క బృందాలు పూర్వం గణుతించదగిన తపస్సు చేయటంవలననే 
శ్రేష్టమైన వైభవమును పొందారు. 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 839 


చ. కమలభవుండు దా దపము కల్మిన కాదె సృజించె నెల్ల లో 

కములను; నాదిరాజు లధికంబగు పెంపు వహించుటెల్ల ను 

త్తమ తప మాచరించుటన; తద్దయు సౌఖ్యకరంబులైన భో 

జ్యములును గంధమాల్యములు శయ్యలు భవ్యతపఃప్రభూతముల్‌. 498 
ప్రతిపదార్థం: కమలభవుండు= (బ్రహ్మ; తాన్‌= తాను; ఎల్లలోకములనున్‌= సమస్తమైన లోకాలనూ; తపము కల్మినకాదె= తపస్సు 
కలిగిఉండటం వలననేకదా!; సృబించెన్‌= సృష్టించాడు; ఆదిరాజులు= మొదటిభూపాలకులు; అధికంబు+అగు= దొడ్డదైన; 
సెంపున్‌= గొప్పుతనాన్ని; వహించుట+ఎల్లన్‌= కల్గి ఉండటమంతా; ఉత్తమతపమున్‌= శ్రేష్టమైన తపస్సును; ఆచరించుటన్‌= 
చేయటంవలననే; తద్దయున్‌= అత్యధికంగా; సౌఖ్యకరంబులు+ఐన= సుఖం కలిగించేవి అగు; భోజ్యములునున్‌= భుజించదగిన 
పదార్థాలును; గంధమాల్యములు= సుగంధ॥ద్రవ్యాలు, మాలికలు; శయ్యలు= పాన్సులు; భవ్యతపఃప్రభూతముల్‌= శ్రేష్టమైన 
తపస్సునుండి కలిగినవే. 
తాత్సర్యం: బ్రహ్మదేవుడు తాను తపస్సు చేయటం వలననే సమస్త లోకాలనూ సృష్టించాడు. ఆదికాలానికి చెందిన 
రాజులు గొప్ప ప్రభావం కలిగి ఉండటంకూడా (శ్రేష్టమైన తపస్సు చేయటం వలననే. పెద్దగా మనకు సుఖం కలిగించే 
ఆహారపదార్థాలు, గంధం, పూలమాలలు, పడుకలు - ఇవన్నీ గొప్ప తపస్సుకు ఫలంగా మనకు కలిగినవే. 
తే. దారధనమిత్ర పుత్రకాద్యంబు లగు ప । దార్భముల సంగమున( జిత్త మల(త( బొంది 

విసివినప్పుడు నిర్మల విపుల తపము । గారణంబగు నుపశాంతి కలిమి కనఘ! 499 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; చిత్తము= మనస్సు; దారధనమి(త్ర పుత్రక+ఆద్యంబులు+అగు= భార్య, ధనం, మి(త్రులు, 
పుత్రులు మొదలైనట్టి; పదార్థముల సంగమునన్‌= వస్తువుల కలయికతో; అల(తన్‌= అలసటను; పొంది= చెంది; విసివినప్పుడు= 
విసుగు పొందిన సమయంలో; ఉపశాంతి కలిమికిన్‌= ప్రశాంతి కలిగిఉండటానికి; నిర్మలవిపులతపము= విమలమూ, దీర్భమూ 
అయిన తపస్సు; కారణంబు+అగున్‌= హేతు వవుతుంది. 


తాత్సర్యం: కల్మషంలేని ఓ రాజా! భార్య, విత్తం, మి(త్రులు, పుత్రులు మొదలైన వారి పొత్తుతో మనస్సు విసిగి 
వేసారినప్పుడు దానికి ఉపశమనం కావాలంటే అది నిర్మలమూ, తీవ్రమూ అయిన తపస్సు నుండి మా(త్రమేసిద్దిస్తుంది. 
క్ర విను! లోభము సంతోషం । బును దుఃఖుసుఖ ప్రదములు పురుషున కవి సం 

జనితములగుట తపము లే । కునికిని గలుగుటను జూవె యుర్వీనాథా! 500 
ప్రతిపదార్థం: ఉర్వీనాథా!= భూనాథా!; విను= ఆలకించుము; పురుషునకున్‌= మనుజుడికి; లోభమున్‌= పిసినితనమును; 
సంతోషంబును= హర్షమున్నూ; దుఃఖసుఖ(ప్రదములు= దుఃఖాన్నీ, సుఖాన్నీ కలిగించేవి; అవి= ఆ లోభసంతోషాలు; సంజనితములు+ 
అగుట= కలగటం; తపములేక+ఉనికినిన్‌= తపస్సు లేకుండుటను; కలుగుటను జూవె= వలననే సుమా! 
తాత్సర్యం: రాజా! ఇంకా చెప్పుతాను వినుము. మానవుడికి లోభం దుఃఖాన్ని కలిగిస్తుంది. సంతోషం సుఖాన్ని 
కలిగిస్తుంది. లోభమూ, సంతోషమూ తపస్సు లేకపోవటంవలననే సంభవిస్తాయి. పరిశీలించి చూడుము. 
తే. అనఘ! సుఖదుఃఖుములు వచ్చినపుడు మద వి । షాదములు లేక సంప్రాప్తసముపభోగ 

రతు(డు నప్రాప్యవాంఛా నిరాసకుండు । నగుట సారతపోరూప మంధగ్రు బుధులు. 501 


840 శ్రీమదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘ != పాపరహితుడా!; బుధులు= పండితులు; సుఖదుఃఖములు= హర్షవిషాదాలు; వచ్చినపుడు= సంభవించిన 
సమయంలో; మదవిషాదములు లేక= పొంగటం, (క్రుంగటం లేకుండా; సంప్రాప్త సముపభోగరతు(డున్‌= లభించిన భోగాలలో 
ఆసక్తి కలవాడును; అప్రాహప్యవాంఛా నిరాసకుండున్‌= లభ్యంకాని కోరికలను త్యజించేవాడును; అగుట= కావటం; సారతపో 
రూపము+అం॥డ్రు= గ్రేష్టతపస్సుయొక్క రూపు అని పలుకుతారు. 
తాత్సర్యం: కిల్చిషరహితుడవైన ఓ రాజా! సుఖం వచ్చినపుడు పొంగిపోక, దుఃఖం వచ్చినపుడు (క్రుంగిపోక, తాముగా 
వచ్చి చేరిన భోగా లనుభవిస్తూ, లభించనివాటికి సంబంధించిన కోరికలను దూరం చేసికొనటమే (శ్రేష్టమైన 
తపస్సుయొక్క లక్షణమని పండితులు చెప్పుతారు. 
క వరధర్మము నర్ధంబును । సరసంబగు విషయ సుఖము సద్గ్ధతియు( దపః 

పరిపాకమునన కలుగున్‌ । నరునకు( దత్త ద్విధాత్త 52289०८ 2755." 502 
ప్రతిపదార్థం: నరునకున్‌= మనుజుడికి; తత్తద్విధా+ఆత్తనైపుణు(డు+ఐనన్‌= ఆయా విధాలలో పొందబడిన నేర్పు గలవాడైతే; 
వరధర్మమున్‌= శ్రేష్టమైన ధర్మమూ; అర్థంబునున్‌= విత్తమూ; సరసంబు+అగు= రసవంతమైన; విషయసుఖమున్‌= శబ్బాది 
విషయాలవలన కలిగే కామ సౌఖ్యమూ; సద్గతియున్‌= ఉత్తమగతియూ; తపఃపరిపాకమునన్‌+అ= తపస్సు పండటం చేతనే; 
కలుగున్‌= సంభవిస్తాయి. 


తాత్సర్యం: మానవుడు ఆయా విధానాలలో నేర్పు సంపాదిస్తే తపస్సు పక్వదశకు వచ్చినప్పుడే ధర్మం, అర్థం, 
విషయసుఖంతో కూడిన కామం, ఉత్తమగతి అయిన మోక్షం అనే చతుర్విధ పురుషార్ధాలు సిద్దిస్తాయి 


వ. అనిన విని జనకుండు వర్ణంబుల యుత్మర్ష్నాపకర్షత్వంబులకు మూలం బెయ్యది దానిని, దాన పుత్రుండై 
జన్మించునం; ९००० విసంశయం బగుట నెటింగింపవే యనుటయుం బరాశరుం డతని కిట్లనియె.503 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; జనకుండు= జనకభూపాలుడు; వర్ణంబుల= బ్రాహ్మణాదిజాతులయొక్క; 
ఉత్కర్షఅపకర్షత్య్వంబులకున్‌= ఎక్కువ - తక్కువతనాలకు; మూలంబు= కారణం; ఏ+అది?= ఏది?; దానిని= ఆ విషయాన్ని; 
తాన్‌+అ= తానే; పుత్రుండు+ఐ= కుమారుడై; జన్మించున్‌= పుట్టుతాడు; అండ్రు= అని అంటారు; అదియున్‌= ఆ విషయమును; 
విసంశయంబు+అగుట= సందేహం తొలగునట్టుగా; ఎటింగింపవే= తెలుపుమా; అనుటయున్‌= అని అడిగేసరికి; పరాశరుండు= 
పరాశరముని; ఇట్లు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: పరాశరుడట్టా చెప్పగా వని జనకమహారాజు “బ్రాహ్మణక్షత్రియాదులైన వర్ణాలకు గొప్పతనం, 
తక్కువతనం కలగటానికి కారణ మేమి? ఆ విషయాన్నీ, తానే కుమారుడై జన్మిస్తాడని అంటారు. ఆ సంగతినీ 
సందేహం తీరేటట్టు నాకు తెలియజెప్పుము” అని అడిగాడు. అప్పుడు పరాశరముని జనకమహారాజుతో ఇట్టా 
చెప్పాడు: 
తే. _“పద్మభవముఖ బాహూరుపాదసంభ । వములు గాన భూసురరాజవైశ్యశూద్ర 
భావములు తారతమ్య సంప్రాప్తి నొందె । జనన దేశగుణంబుల మనుజనాథ! 504 
ప్రతిపదార్థం: మనుజనాథ!= రాజా!; భూసురరాజ వైశ్యశూ(ద్రభావములు= (బ్రాహ్మణత్వం, క్షత్రియత్వం, వైశ్యత్వం, శూ[ద్రత్వం 
అనేవి; పద్మభవముఖ బాహు+ఊరు పాదసంభవములు కానన్‌= (బ్రహ్మయొక్క వదనం, బాహువులు, తొడలు, కాళ్ళు - ఉత్పత్తి 
वर्ण కలవి కావున; జనన దేశగుణంబులన్‌= పుట్టినచోట్ల యొక్క గుణాలనుబట్టి; తారతమ్య సంప్రాప్తిన్‌= తరతమ 
భావంయొక్క (ప్రాప్తిని; ఒందెన్‌= పొందాయి. 


శాంతిపర్వము ~ अ 841 


తాత్సర్యం: రాజా! (బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, 2११८००८० (క్రమంగా (బ్రహ్మదేవుడియొక్క ముఖం, 
బాప తొ పాదా చో పుటా అ 8 భే దా బాహ్నణా 
బాహువులు, తొడలు, పాదాలు అనే చ ట్లనుండి పుట్టారు. పుట్టినచోటుయొక్క భేదాలను బట్టి |బ్రాహ దాది 
వర్ణాలు ఉత్కర్షభావాన్నీ, అపకర్షభావాన్నీ పొందాయి. 
విశేషం: (బ్రాహ్మణాది వర్ణాలపుట్టుక పురుషసూక్తం ఆధారంగా ఇక్కడ వర్గించబడింది. పురుషసూక్తానికి వివరణ ఇచ్చేవారు 
పలురకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సమాజస్వ రూపాన్ని విరాట్పురుషుడి స్వరూపంతో పోల్చటం జరిగిందే కాని మానవుల 
పుట్టుకలో స్థానభేదాలున్నాయని చెప్పటం సమంజసం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ పుట్టినచోటే భేదాలకు 
కారణమని స్పష్టంగా పేర్కొనటం గమనార్హం. పుట్టుకతోనే మానవులలో ఒకరిని ఎక్కువగా, మరొకరిని తక్కువగా భావించటమనేది 
భారతకాలం నుండీ వస్తున్న సంప్రదాయ మని గుర్తించవలసి ఉంటుంది. 
క తాన సుతు డగుట 2890500 । గానగు; మును లాత్మ వీర్య కలనం कर 

నైనం జేయ(గ ముని భా । వానూనత బుశ్యశ్ళంగు( డాదిగ( గనుటన్‌.' 505 
ప్రతిపదార్థం: మునులు= మహర్షులు; ఆత్మవీర్యకలనంబు= తమ శుక్రమును ఉంచుటను; ఏ+చోనైనన్‌= ఏ చోటనైనా; 
చేయయగన్‌= చేయగా; మునిభావానూనతన్‌= మునిత్వంయొక్క సమగగ్రత్య్వాన్ని; బుశ్యశృంగు(డు+ఆదిగన్‌= బుశ్యశృంగుడు 
మొదలుగా; కనుటన్‌= పొందుటచేత; తాన్‌+అ= తానే; సుతు(డు+అగుట= పుత్రుడు కావటం; తెలియంగాన్‌+అగున్‌= 
తెలిసికొనవచ్చును. 
తాత్సర్యం: మునులు తమ వీర్యాన్ని ఎక్కడ నిక్షిప్తం చేసినా అక్కడ సమ(గ్రమైన మునిత్వం కల్గినవారు 
జన్మిస్తున్నారు. ఈ సంగతిని బుశ్యశృంగుడు మొదలైనవారిలో చూడవచ్చును. అందువలన 'ఆత్మా వై పుత్ర 
నామాసి” అన్నట్టు తానే పుత్రుడై జన్న్మిస్తున్నాడని తెలిసికొనవచ్చును”. 
విశేషం: బుశ్యశృంగుడు విభాండకుడనే మునియొక్క పుత్రుడు. విభాండకుడు నదిలో స్నానం చేస్తూ ఊర్వశిని చూచాడు 
అతడి వీర్యం అప్పుడు నదిలో పడింది. ఒక ఆడమృగం ఆ నీటిని (త్రాగింది. నీటితోపాటు విభాండకుని శుక్లం కూడా మృగముయొక్క 
గర్భంలో (ప్రవేశించింది. ఆ మృగానికి పుట్టిన కుమారుడే బుశ్యశృంగుడు. దీనినిబట్టి బుషుల తేజస్సు ఎక్కడ పడినా అక్కడ 
బుషికుమారులే పుట్టుతున్నారని తెలియరావటం వలన తండ్రి తానే తనయుడై జన్న్మిస్తున్నాడని (గ్రహించవచ్చును. 
ఆ. అనిన జనకుం డిట్టులను 'వినినవి యైన । వలయు? దెలియ వినగ వర్ణధర్మ 

సమితి గల విశేషసాధారణత్వంబు । లేర్చరించి చెప్పవే మునీంద్ర!” 506 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; జనకు(డు= జనకచ(క్రవర్తి; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నాడు; ముని+ఇం(ద్ర!= మునివర్యా!; 
వినినవి ఐనన్‌= ముందు విన్నవే ఐనప్పటికీ; తెలియన్‌= స్పష్టంగా తెలిసికొనటానికి; 5505 వలయున్‌= మళ్ళీ వినాలి; 
వర్లధర్మసమితిన్‌= (బ్రాహ్మణాదివర్ణాలయొక్క ధర్మసముచ్చయంలో; కల= ఉన్నట్టి; విశేషసాధారణత్వంబులు= విశేషభావమూ, 
సామాన్యభావమూ; ఏర్పరించి= విభజించి; చెప్పవే= విశదీకరించుమా! 
తాత్సర్యం: పరాశరు డట్లా చెప్పగా జనకుడు మళ్ళీ ఈ రీతిగా అన్నాడు: “మునివర్యా! పూర్వం విన్న విషయాలే 
స్పష్టంగా గ్రహించాలంటే మళ్ళీ మళ్ళీ వినవలసి ఉంటుంది. (బ్రాహ్మణక్షత్రియాది వర్ణాలలో ఉన్న సాధారణ ధర్మాలు, 
విశేషధర్మాలు చక్కగా విభజించి నాకు వివరించుము.” 
వ. అనుటయు( బరాశరుం డిట్టు లనియె. 507 


ప్రతిపదార్దం: అనుటయున్‌= అనగా; పరాశరుండు= పరాశరముని; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
र €> ౧ 


842 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: జనకు ८६९7 ప్రశ్నించగా పరాశరుడిట్లా చెప్పాడు. 


సీ, “వినుము ప్రతిగ్రహంబును యాజనంబును । నధ్యాపనమును ధరామరులకు(, 
బ్రజరక్ష నృపునకుం బశుపాలనము గృషి । వాణిజ్య మనునివి వణిజులకును, 


శూద్రజనులకు శుశ్రూషయు శ్రుతులు వి । శేషధర్మములుగ( జెప్పు సత్య 
శౌచంబులును నహింసయు ననసూయయుు । శ్రాద్దంబు నతిథిపూజనము నాత్మ 


ख. దారపరతయు సర్వసాధారణంబు । లనఘ! వీనను నిజవృత్తులను సమస్త 
జాతులును నిహపరసౌఖ్యసంపదలకు । నాస్పదములగు; నింద్యంబు లన్యవిధులు. 508 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; వినుము= ఆలకించుము; (శుతులు= వేదాలు; ధరామరులకున్‌= విప్రులకు; 
ప్రతిగ్రహంబునున్‌= పుచ్చుకొనటమును; యాజనంబునున్‌= యజింపజేయటమును; అధ్యాపనమునున్‌= చదివించటమును; 
నృపునకున్‌= రాజుకు; (ప్రజరక్ష= జనరక్షణమును; వణిజులకునున్‌= వైశ్యులకు; పశుపాలనమున్‌= పశురక్షణమును; కృషి= 
వ్యవసాయమును; వాణిజ్యమునున్‌= వ్యాపారమును; అను+ఇవి= ఈ చెప్పినవృత్తులు; శూ(ద్రజనులకున్‌= శూ[ద్రప్రజలకు; 
శుశ్రూషయున్‌= సేవయును; విశేషధర్మములుగన్‌= విశిష్టమైన ధర్మాలుగా; చెప్పున్‌= వచించును; సత్యశౌచంబులునున్‌= సత్యాన్నీ, 
శుచినీ పాటించటం; అహింసయున్‌= హింసలేమి; అనసూయయున్‌= అసూయ లేకుండా ఉండటం; (శ్రాద్దంబున్‌= పితృకర్మయు; 
ఆతిథిపూజనమున్‌= అతిథులను సమ్మానించటమూ; ఆత్మదారపరతయున్‌= తన భార్యయందే తత్సరుడై ఉండటమూ; 
సర్వసాధారణంబులు= అన్ని వర్గాలకూ సమానమైన ధర్మాలు; వీననున్‌= ఈ సామాన్యధర్మాల చేతను; నిజవృత్తులనున్‌= తమ 
తమ విశిష్టధర్మాలకు చెందిన వర్తనాల చేతను; సమస్తజాతులును= సర్వవర్ణాలూ; ఇహపరసౌఖ్యసంపదలకున్‌= ఈ లోకానికీ, 
పరలోకానికీ చెందిన సుఖవిభవాలకు; ఆస్సదములు+అగున్‌= స్థానాలు అవుతాయి; అన్యవిధులు= తదితరవృత్తులు; నింద్యంబులు= 
నిందించదగినవ. 
తాత్సర్యం: “పాపరహితుడా! నీవడిగిన విషయాలు వివరిస్తాను వినుము. బ్రాహ్మణులకు దానం పుచ్చుకొనటం, 
యజ్ఞం చేయించటం, వేదం చదివించటం విశేషధర్మాలు. రాజుకు (ప్రజారక్షణమూ, వైశ్యులకు పశురక్షణ, 
వ్యవసాయం, వ్యాపారం, శూద్రులకు సేవావృత్తి - ఇవి విశేషాధర్మాలని వేదాలు చెప్పుతున్నాయి. సత్యం, శౌచం, 
అహింస, అసూయలేమి, పితృకర్మ, అతిథిపూజ, తన భార్యతో మాత్రమే సంగమం కలిగి ఉండటం అనేవి 
సర్వవర్ణాలకూ సాధారణధర్మాలు. ఈ సామాన్యధర్మాలనూ, పై జెప్పిన విశేషధర్మాలనూ పాటిస్తే అన్ని జాతులూ 
ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సుఖం పొందుతాయి. ఇక్కడ జెప్పినట్టు కాక ఇతర ధర్మాలు పాటించటం 
తగదు. ©> నిందించదగినవ. 
విశేషం: ఇక్కడ విప్రులకు దానం పుచ్చుకొనటం, యాగం చేయించటం, వేదం చదివించటం అనే మూడు విశేషధర్మాలు 
చెప్పటమయింది. వీటితోపాటు దానం చేయటం, యాగం చేయటం, వేదం చదవటం అనేవి కూడా ఉన్నాయి. ఇవి అన్నీ కలిస్తే 
షట్కర్మ లనబడుతాయి. అవే దానం, (ప్రతిగ్రహం, యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం అని పేర్కొనబడ్డాయి. 
క భూవర! నాకుం జూడం । గా విష్టు(డు దైవ; మట్టు గావున నతనిన్‌ 

భావించు టెల్ల వారికి । గావించును మోక్షమయసుఖము లన్నింటన్‌.' 509 


ప్రతిపదార్థం: భూవర!= రాజా!; నాకున్‌+చూడంగాన్‌= నేను పరిశీలించగా; విష్ణుడు= వెన్నుడు; దైవము= దేవుడు; అట్టు 
కావునన్‌= అట్టాకావటం౦వలన; అన్నింటన్‌= అన్ని విషయాలలోనూ; అతనిన్‌= ఆ విష్ణువును; భావించుట= తలచటం; ఎల్లవారికిన్‌= 
అందరికీ; మోక్షమయ సుఖములు= ముక్తిమయమైన సౌఖ్యాలు; కావించును= కలిగిస్తాడు”. 


శాంతిపర్వము - अ 843 


తాత్సర్యం: రాజా! నా దృష్టిలో విష్ణువే పరదైవతము. అందువలన అందరూ అన్నివిషయాలలోనూ ఆ దేవుడిని 
తలంచటం మంచిది. అటా చేసే మోక్షాత్మక సుఖం సిదిసుంది”. 
> - a ¢ - 

క అనిన విని జనక భూవిభు(। డనఘ! యహింసనములైన యవి యెయ్యవి? య 

ప్పను లెటు(గ జెప్పవే నా' । కనుడు నతని కిట్టులనియె నమ్ముని యధిపా! 510 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; అనినన్‌= అని చెప్పగా; విని= ఆకర్లించి; జనకభూవిభుడు= జనకమహారాజు; అనఘ!= 
పాపరహితుడా!; అహింసనములు+ఐన అవి= హింసారహితములైనవి; ఎయ్యవి?= ఏవి?; ఆ+పనులు= ఆ కార్యాలు; నాకున్‌= 
జనకుడనైన నాకు; ఎణు(గన్‌+చెప్పవే= తెలియజెప్పుమా; అనుడున్‌= అనగా; ఆ+ముని= ఆ పరాశరుడు; అతనికిన్‌= జనకుడికి; 
ఇట్టులు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: ధర్మరాజా! పరాశరమునిం|ద్రుడు ఆ రీతిగా చెప్పేసరికి విని జనకుడు “అనఘా! హింసారహితాలైన 
పనులేవి? ఆ పనులు ఏవో నాకు విశదపరచుము” అని మళ్ళీ ప్రశ్నించాడు. అప్పుడు ఆ పరాశరు డా రాజుతో 
ఈ విధంగా చెప్పాడు. 

జనకునకు( బరాశరముని వివరించిన హింసాహింసల ప్రకారము (సం. 12-280-12) 


ఆ. “శమము దమము లేమి జనులకు హింస నొ । నర్లు గాన ధరణినాథ! విను మ 

హింస శమదమములు హృదయంబునకు నెప్పు । నలవడంగ( జేత యండ్రు బుధులు.” 511 
ప్రతిపదార్థం: ధరణినాథ!= రాజా!; వినుము= ఆలకింపుము; శమము= అంతరిం(ద్రియ నిగ్రహం; దమము= బాహ్యేం(ద్రియ 
నిగ్రహం; లేమి= లేకపోవటం; జనులకున్‌= (ప్రజలకు; హింసన్‌= పీడను; ఒనర్చున్‌+కానన్‌= కలిగిస్తుంది కాబట్టి; బుధులు= 
పండితులు; హృదయంబునకున్‌= చిత్తానికి; ఎప్టున్‌= ఎల్లవేళలా; శమదమములు= అంతరిం(ద్రియ, బాహ్యేం(ద్రియ నిగ్రహాలు; 
అలవడంగన్‌+చేత= అలవాటు చేయటం; అహింస అం॥డ్రు= 'అహింసి అని చెప్పుతారు. 
తాత్సర్యం: “రాజా! నీ వడిగిన విషయం వివరిస్తాను. వినుము. మనోనిగ్రహమనే శమమూ, బాహేం[ద్రియ 
నిగ్రహమనే దమమూ లేకపోతే జనులకు హింస కలుగుతుంది. అందువలననే పెద్దలు చిత్తానికి శమదమాలు 
అలవాటు చేయటమే అహింస అంటారు”. 
వ. అని చెప్పి వెండియుం బరాశరమునీశ్వరుం డిట్లనియె. 512 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మరల; పరాశరమునీశ్యరుండు= పరాశరమునివర్యుడు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: ఈ రీతిగా చెప్పి మళ్ళీ పరాశరముని జనకుడితో ఈ విధంగా అన్నాడు. 
క *“దురమున జయము గొనుటకై । నరపతులకు వలయు హింసనం బెట్లును; ద 

త్పరిహరణ స్థానములును । ధరణీశ్వర! కలవు సెప్పెదను విను వానిన్‌. 513 
ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ్వర!= రాజా!; నరపతులకున్‌= రాజులకు; దురమునన్‌= యుద్దంలో; జయమున్‌= గెలుపును; 
కొనుటకై= స్వీకరించటానికై; ఎట్లునున్‌= ఎట్టెనా; హింసనంబు= హింసించటం; వలయున్‌= ఆవశ్యకమై ఉన్నది; తత్పరిహరణ 
స్థానములునున్‌= ఆ హింసను పరిహరించే చోట్లు కూడ; కలవు= ఉన్నాయి; వానిన్‌= ఆ చోట్లను; చెప్పెదను= వివరిస్తాను; 
విను= వినుము. 


844 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'రాజా! యుద్దభూమిలో గెలుపు పొందటానికై రాజులు ఎట్టాగూ హింస చేయక తప్పదు. అయితే 
ఆ హింస కలగకుండా నివారించే స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని వివరిస్తాను. వినుము. 
క పడినం బాటిన( గైదువు । వడినను వాహనము వడిన బార్జివముఖ్యా! 

పొడువ(దగదు శత్రుని నె । య్యెడల నహింసనము( బోల వే సుకృతములున్‌. 514 
ప్రతిపదార్థం: పార్థివముఖా, |= రాజ్రేష్టా!; పడినన్‌= శత్రువు (క్రింద పడిపోయినా; పాటినన్‌= పరుగిడినా; కైదువు= ఆయుధం; 
పడినను= (క్రిందపడిపోయినా; వాహనము= గుర్రం వంటి వాహనం; పడినన్‌= పడిపోయినా; శత్రునిన్‌= పగవాడిని; పొడువన్‌+తగదు= 
కొట్టకూడదు; ఏ+ఎడలన్‌= ఏ సందర్భంలోనైనా; ఏ సుకృతములున్‌= ఏ పుణ్యాలునూూ; అహింసనమున్‌+పోలవు= హింసలేమికి సరిరావు. 
తాత్సర్యం: రాజవర్యా! యుద్దరంగములో శత్రువు (క్రిందపడిపోయినపుడు, పారిపోయినపుడు, అతడిచేతిలోని 
ఆయుధం జారిపోయినప్పుడు, అతడి వాహనం పడిపోయినపుడు అతడిని ప్రహరించకూడదు. ఎప్పుడైనాసరే, 
9 పుణ్యకార్యాలైనా అహింసకు సాటిరావు. 
క  న్యాయమున సంగరంబుం । జేయగ శస్తాగ్ని దన్ను జెందిన దానం 

గాయంబు విడుచు పురుషుడు । వేయేటికి మోక్షలక్షి విభు( డగు నధిపా! 515 
ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; న్యాయమునన్‌= (క్రమం తప్పక; సంగరంబున్‌= యుద్దమును; చేయ(గన్‌= నిర్వహించగా; 
శస్త్రాగ్ని= ఆయుధాగ్ని; తన్నున్‌= తనను; చెందినన్‌= తాకితే; దానన్‌= దానివలన; కాయంబున్‌= శరీరమును; విడుచు పురుషు(డు= 
త్యబించే మనుజుడు; వేయి+ఏటికిన్‌?= వేయిమాట లేల?; మోక్షలక్ష్మివిభుడు+అగున్‌= ముక్తిరమకు భర్త అవుతాడు. 
తాత్సర్యం: రాజా! వేయిమాట లెందుకు? న్యాయంగా యుద్దంచేసే సమయంలో శత్రువు ప్రయోగించిన శృస్రానలం 
సోకి మరణించే పురుషుడు మోక్షలక్ష్మికి మగడవుతాడు. 
క తనతో దుల్యం డైనను । మనుజాధిప! యధికబల సమగ్రత్వము గ 

ల్లిన నని శత్రుని వధియిం । చిన నరపతి పుణ్యలోక సిద్దిం బొందున్‌.' 516 
ప్రతిపదార్థం: మనుజ+అధిప!= రాజా!; అనిన్‌= యుద్దంలో; తనతోన్‌+తుల్యుండు+ఐనను= తనతో సమానుడైనా; అధికబల 
సమగ్రత్వమున్‌= ఎక్కువ బలసంపూర్ణతను; కల్గినన్‌= కలిగిఉన్నా; శత్రుని= అట్టిపగవాడిని; వధియించిన= చంపిన; నరపతి= 
రాజు; పుణ్యలో కసిద్దిన్‌= పుణ్యలోక ప్రాప్తిని; పొందున్‌= చెందుతాడు. 
తాత్సర్యం: యుద్దభూమిలో ఏ భూపాలుడు తనతో బలంలో సమానుడూ, లేక తనకంటె ఎక్కువబలం కలవాడూ 
అయిన పగవాడిని చంపుతాడో, అతడు పుణ్యలోకాలకు పోతాడు”. 
నిశేషం: యుద్దంలో చనిపోయినవాడు మోక్షం పొందుతాడని పూర్వపద్యంలో చెప్పబడింది. ఇక్కడ చంపినవాడు కూడా పుణ్యలోకాలకు 
పోతాడని చెప్పటమయింది. అయితే తనకంటె బలహీనుడైనవాడిని చంపితే సుగతి కలగదని ఈ పద్యాన్నిబట్టి (గ్రహించాలి. 
వ. అని మణియును. 517 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; మణియును= ఇంకను. 


తాత్సర్యం: అని చెప్పి మళ్ళీ పరాశరముని ఇట్లా అన్నాడు: 
7) +, పై అన్నె 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 845 


క “భూతంబులు నింద్రియ సం । ఘాతము సత్త్వాదిగుణనికాయము( గాయం 

బైతో(చు టెటి(గినను ధ । ర్మేతరకృత్యములు సేయునే నరు( డనఘా! 518 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; భూతంబులున్‌= పంచభూతాలును; ఇం(ద్రియసంఘాతమున్‌= ఇంద్రియాల 
సమూహమును; సత్తాదిగుణనికాయమున్‌= సత్యం మొదలైన గుణాల సంచయమును; కాయంబు+ఐ= శరీరమై; తోయట= 
ప్రకాశించటం; ఎటి(గినను= తెలిసికొన్నచో; నరు(డు= మానవుడు; ధర్మేతర కృత్యములు= అధర్మకార్యాలు; చేయునే?= చేస్తాడా? 
తాత్సర్యం: పాపరహితుడా! పృథివ్యాదులైన ఐదుభూతాలు, (శ్రోత్రం మొదలైన ఇం(ద్రియాల సమూహం, సత్యం, 
రజస్సు, తమస్సు అనే మూడు గుణాలూ శరీరంగా రూపొందుతాయి అన్న విషయం తెలిస్తే మానవుడు 
అధర్మకార్యాలు చేయగలడా? 
క, జాతు(డు మృతు( డగుట ధ్రువము; । భూతోల్లాసము లనిత్యములు; విను సద్యః 

పాతి యగు శరీరంబున । కై తొటి(గునె ధర్మపథము నార్యుం డనఘా! 519 
ప్రతిపదార్థం: అనఘా!= కిల్ఫిషంలేనివాడా!; విను= ఆలకించుము; జాతు(డు= పుట్టినవాడు; మృతు(డు+అగుట= చచ్చుట; 
(ధువము= నిక్కం; భూత+ఉల్హాసములు= (ప్రాణుల విలాసాలు; అనిత్యములు= అశాశృతాలు; ఆర్యుండు= పూజ్యాడు; సద్యఃపాతి 
అగు= వెంటనే పడిపోయే; శరీరంబునకై= దేహంకొరకై; ధర్మపథమున్‌= ధర్మమార్గాన్ని; తొబిగునె?= విడుచునా? 
తాత్సర్యం: జనకా! ఇంకా చెప్పుతాను వినుము. పుట్టినవాడు మరణించటం తథ్యం. (ప్రాణులకు సంబంధించిన 
ఉల్లాసాలన్నీ అశాశ్యతాలు. పూజ్యాడైన మానవుడు (త్రుటిలో నశించిపోయే ఈ శరీరంకొరకై ధర్మమార్గం వీడి 
చరిస్తాడా? 
తే. ఉత్తరాయణమును సంగరోత్సవాది । కారణంబులు( గలుగు సత్మర్మపరుని 

మరణమునకు దుష్మాలంబు గరళరజ్ఞు । జలముఖములు( బాటిలు దుష్టచరితుమృతికి. 520 
ప్రతిపదార్థం: సత్కర్మపరుని మరణమునకున్‌= సత్కార్యాలు చేసేవాడి చావుకు; ఉత్తర+అయనమును= ఉత్తరాయణ 
కాలమున్నూ; సంగర+ఉత్సవాదికారణంబులున్‌= యుద్దోత్సవం మొదలైన హేతువులున్నూ; కలుగున్‌= సంభవిస్తాయి; దుష్టచరితు 
మృతికిన్‌= దుర్దనుడి మరణానికి; దుష్మాలంబున్‌= చెడుకాలం; గరళరజ్ఞాజలముఖములున్‌= విషం, (త్రాడు, నీరు మొదలైనవి; 
పాటిలున్‌= సంభవిస్తాయి. 
తాత్సర్యం: సత్కార్యాలు చేసే సజ్జనుడికి మరణం ఉత్తరాయణ పుణ్యకాలంలోనూ, యుద్దం మొదలైన సంఘటనల 
వలననూ కలుగుతుంది. దుష్కార్యపరుడైన దుష్టుడు దుష్టకాలంలో (దక్షిణాయనంలోనే) మరణిస్తాడు. వాడి 
చావుకు విషం, ఉరితాడు, జలం మొదలైనవి హేతువు లవుతాయి. 
క మానవులకు దల(ప(గ న । జ్ఞానమునట్టి పగ లే; దసంగతకృత్యా 

థీనుండై రూపు సెడును । దానం గావున నుదాత్త ధర్మవిధిజ్ఞా! 521 
ప్రతిపదార్థం: ఉదాత్తధర్మవిధిజ్ఞా!= (శ్రేష్టమైన ధర్మవిధిని తెలిసినవాడా!; దానన్‌= అజ్ఞానంవలన; అసంగతకృత్యాధీనుండు+ఐ= 
అనుచితాలైన కార్యములకు వశమైనవాడై; రూపుచెడును కావునన్‌= నశిస్తాడు కాబట్టి; తలయగన్‌= ఊహించగా; మానవులకున్‌= 
మనుజులకు; అజ్ఞానమునట్టి= అజ్ఞానమువంటి; పగ= శత్రువు; లేదు= లేదు. 
తాత్సర్యం: మేలైన ధర్మ(ప్రకారమును తెలిసిన ఓ జనకమహారాజా! అజ్ఞానంవలన మానవుడు అనుచితకార్యాలకు 
పాల్పడి నశించిపోతాడు. అందువలన మనుష్యులకు అజ్ఞానంవంటి విరోధి మరొకడు లేడు. 


846 శ్రీమదాంధ్ర మహాభారతము 


క. మానుషజన్మము మే; లతి । హీనపు జాతిని జనించె నేనియు నన్యం 

బైన జననంబు కంటెను । దాన సుగతివడయ నగుట దత్తప్రవణా! 522 
ప్రతిపదార్థం: తత్త ప్రవణా!= తత్త్యమునందు ఆసక్తుడైన వాడా!; దానన్‌= మానవజన్నచేత; సుగతిన్‌= సద్గతిని; పడయన్‌+అగుటన్‌= 
పొందవచ్చును కాబట్టి; అన్యంబు+ఐన= ఇతరమైన; జననంబుకంటెను= జన్మకంటె; అతిహీనపుజాతినిన్‌= మిగుల తక్కువ 
కులంలో; జనించెన్‌+ఏనియున్‌= పుట్టినను; మానుషజన్మము= మనుష్యుడియొక్క పుట్టుక; మేలు= శ్రేష్టం. 
తాత్సర్యం: యథార్థతతమునందు ఆసక్తి గల ఓ రాజా! ఎంత తక్కువ కులంలో పుట్టినా, ఇతర జన్మలకంటె 
మానవుడై జన్మించటమే మేలు. ఎందుకంటే మానవజన్మవలన సద్గతిని పొందవచ్చును గదా! 


క దానముల బుణ్యజతీర్ణ । స్నానంబుల నతిధిపూజనంబులను ఫలా 

దాన నిరతుండు గా కీ । మానుష్యము గారవించు మతి నిత్యు(డగున్‌.' 523 
ప్రతిపదార్థం: దానములన్‌= దానాలివ్వటంలోనూ; పుణ్యతీర్ణస్నానంబులన్‌= పవిత్రతీర్ణాలలో స్నానం చేయటంలోనూ; 
అతిథిపూజనంబులనున్‌= అతిథులను పూజించుటలోనూ; ఫలాదాననిరతుండు కాక= ఫలాన్ని పొందటంలో ఆసక్తిగలవాడుకాక; 
ఈ మానుష్యమున్‌= ఈ మనుష్యత్వమును; గారవించుమతిన్‌= గౌరవించే బుద్దిచేత; నిత్యు(డు+అగున్‌= శాశ్వతు 
డవుతున్నాడు. 
తాత్సర్యం: దానాలు, పుణ్యతీర్ణాలలో స్నానాలు, అతిథి సమ్మానాలు చేసినప్పుడు వాటివలన కలిగే ఫలాన్ని 
ఆశించకుండా ఉండాలి. అట్లా ఉంటూ ఈ మనుష్యజన్మమును ఎవడు గౌరవిస్తాడో, వాడు శాశ్యతస్థానం 
పొందుతాడు. (ఫలాకాంక్ష లేకుండా సత్కర్మలు చేస్తే శాశ్యతస్థితి లభిస్తుం' దని తాత్సర్యం). 
వ. అనిన విని జనక జనేశ్వరుండు పరాశరమునీశ్వరునితో “మే లెయ్యది? పరమగతి యెయ్యది? కృతంబైన 

నెద్దానికి నాశంబు లేకుండు? నెటింగింపవే యనవుడు నమ్మహీపతి కమ్మహాత్ముం డిట్లనియె. 524 
ప్రతిపదార్థం: అనినన్‌= పరాశరు డట్టా చెప్పగా; విని= ఆకర్లించి; జనకజనేశ్య్వరుండు= జనకరాజు; పరాశరముని+ ఈశ్వరునితోన్‌= 
పరాశరమునీం(ద్రుడితో; ఏ+అది= ఏది; మేలు= భ(ద్రమైనది; ఏ+అది= 96; పరమగతి= (శ్రేష్టమైన గతి; కృతంబు+ఐనన్‌= 
చేయబడితే; ఏ+దానికిన్‌= దేనికి; నాశంబులేకుండున్‌= వినాశం లేకుండా ఉంటుందో; ఎటింగింపవే!= తెలుపుమా!; అనవుడున్‌= 
అనగా; ఆ+మహీపతికిన్‌= ఆ రాజుకు; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు; ఇట్లు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: అట్లా చెప్పగా విని జనకుడు పరాశరుడితో “ఏది మేలు? ఏది సుగతి? ఏ పని చేస్తే దానికి వినాశం 
లేకుండా శాశ్వతంగా ఉంటుంది? ఈ విషయాలు నాకు తెలియపరచు' మని అడిగాడు. అప్పుడు ఆ రాజును 
చూచి ఆ ముని ఇట్లా పలికాడు. 


७. “అరయ = లసంగ; మంచితజ్ఞానంబు । పరమగతి, మహాతపంబు చేటు 
లేని కృత్య; మిట్లుగా నెబుంగుట సర్వ । వేదవాక్య తత్త్వవిత్వ మనఘ! 525 


ప్రతిపదార్థం: అనఘ!= కిల్బిషరహితుడా!; అరయన్‌= పరిశీలించిచూడగా; అసంగము= సంగం లేకుండా ఉండటం; మేలు= 
భద్రం; అంచితజ్ఞానంబు= పూజితమైన జ్ఞానం; పరమగతి= (శ్రేష్టమైన గతి; మహాతపంబు= గొప్పు తపస్సు; చేటులేని= చెడిపోని; 
కృత్యము= కార్యం; ఇట్టుగాన్‌= ఈ రీతిగా; ఎణుంగుట= (గ్రహించటం; సర్వవేదవాక్య తత్త విత్త ము= సమస్త వేదవచనాల తత్తాన్ని 
తెలియటం. 


శాంతిపర్వము ~ अ 847 


తాత్సర్యం: “అనఘా! దేనితోనూ సంగం లేకుండా ఉండటం మేలు. మంచి జ్ఞానం కలిగిఉండటం పరమమైన 
గతి. గొప్ప తపస్సు అనుష్టిస్తే దానికెప్తుడూ నాశముండదు. ఇట్లా తెలిసికొనటమే సర్వవేదవచనాల యథార్థభావాన్ని 
(గహించటం అవుతుంది.” 
వ. అని చెప్పి వెండియు. 526 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: ఇట్టా పలికి పరాశరుడు మళ్ళీ ఈ రీతిగా చెప్పాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
క్ర విను సుమతి విషయములయం । దునికి గలిగె నేని బొంద డుదకంబులC బొం 

దని బిసరుహపత్రము చా । డున నది విజ్ఞానఫలము భూపవరేణ్యా! 527 
ప్రతిపదార్థం: భూపవరేణాా!= రాజవర్యా!; విను= ఆలకించు; సుమతి= బుద్దిమంతుడు; విషయముల+అందున్‌= శబ్దంమొదలైన 
విషయాలలో; ఉనికి కలిగెన్‌+ఏనిన్‌= ఉన్నను; ఉదకంబులన్‌= నీళ్ళను; పొందని= అంటని; బిసురహప[త్రము చాడ్సునన్‌= 
తామరాకువలె; పొంద(డు= అంటడు; అది= అట్లా అంటనితనం; విజ్ఞానఫలము= విజ్ఞానముయొక్క (ప్రయోజనం. 
తాత్సర్యం: 'రాజశ్రేష్టా! వినుము. నీళ్ళలో ఉన్నా తామరాకునకు నీరంటదు. అట్లాగే బుద్దిగలవాడు శబ్దస్సర్శాది 
విషయాలలో ఉన్నా అవి అంటకుండా ఉంటాడు. అట్టా అసంగంగా ఉండటమే విజ్ఞానం గలిగిఉన్నందుకు 
ఫలమవుతుంది. 


విశేషం: అలంకారం: ఉపమ. 


తే, అనఘ! మూఢాత్ము చిత్తంబునందు విషయ । జాల మత్యంత గాఢసంసక్తి నొందు 

లక్కరసము దండాదుల జిక్క(బట్టు । చందమున దీని గనుట ప్రశాంతికరము. 528 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; మూఢాత్ముచిత్తంబునందున్‌= మూర్భుడి మనస్సులో; విషయజాలము= శబ్దం 
మొదలుగా గల ఏషయ సమూహం; లక్కరసము= లక్క(ద్రవము; దండాదులన్‌= కట్టె మొదలైనవాటిని; చిక్కబట్టు చందమునన్‌= 
అంటబట్టుకొనే రీతిగా; అత్యంతగాఢసంసక్తిన్‌= మిక్కిలి దృఢమైన సంయోగాన్ని; పొందున్‌= పొందుతుంది; దీనిన్‌= ఈ పరిస్థితిని; 
కనుట= (గ్రహించటం; (ప్రశాంతి కరము= (ప్రశాంతిని కలిగిస్తుంది. 
తాత్సర్యం: జనకమహారాజా! లక్కరసం ఏ విధంగా దండం మొదలైన పదార్థాలను గట్టిగా పట్టుకొంటుందో 
అట్లాగే మూఢుని హృదయంలో శబ్దస్సర్శాదులైన విషయజాలం మిక్కిలి దృఢంగా అంటుకొనిపోతుంది. ఈ 
సంగతిని గమనించి జా(గత్రపడటం వలన శాంతి కలుగుతుంది. 
విశేషం: అలం: ఉపమ. 
క్ర ఇనరుచి( బాషాణము ర ।శ్మి నిరూఢం బైనయట్ల చిత్తము సద్దా 

వనమున సదాత్మకం బగు । ననామయ స్థితికి మూల మది మనుజేంద్రా! 529 
ప్రతిపదార్థం: మనుజ+ఇం(ద్రా!= రాజా; పాషాణము= రాయి (సూర్యకాంతమణి); ఇనరుచిన్‌= సూర్యకాంతిచేత; రశ్శ్మినిరూఢంబు= 
కిరణాలతో సంబద్దం; ఐన+అట్ట= అయిన విధంగా; చిత్తము= మనస్సు; సద్భావనమునన్‌= మంచిని లేక సత్స్వరూపాన్ని 
భావించటంచేత; సదాత్మకంబు= మంచితనమే స్వరూపముగా కలది, సత్స్య్వరూపం; అగున్‌= అవుతుంది; అది= అట్లాకావటం; 


848 శ్రీమదాంధ్ర మహాభారతము 
అనామయ స్థితికిన్‌= శుభస్థితికి; మూలము= కారణం. 
తాత్సర్యం: రాజా! సూర్యకాంత శిల సూర్యుడి కాంతిలో సూర్యకిరణాలతో సంబద్దమవుతుంది. అదే రీతిగా 
మనస్సు మంచిని భావిస్తే మంచిదిగానే రూపొందుతుంది. లేదా సత్యస్వరూపుడైన పరమాత్మను భావిస్తే 
సత్స్యరూపం గానే పరిణమిస్తుంది. అట్లా పరిణమించి నప్పుడే ఏ ఉపద్రవమూ లేని శుభస్థితి సిద్దిస్తుంది. 
= ౧ [> ©> - 

విశేషం: అలం: ఉపమ. 
క, = ७८०८०५८ గదళీగర్డా । సారము సంసార; మిట్టిచంద మెటి(గినం 

జేరవు జనన మరణములు; । గారించును దీని భంగి గానక యున్నన్‌. 530 
ప్రతిపదార్థం: ఆరయన్‌= పరిశీలించగా; సంసారము= గృహస్థజీవనం; కదళీగర్భాసారము= అరటిపొట్టవలె నిస్సారం; 
ఇట్టిచందమున్‌= ఈ రీతిని; ఎణిగినన్‌= తెలిసికొంటే; జనన మరణములు= చావు పుట్టుకలు; చేరవు= దరికిరావు; దీనిభంగిన్‌= 
ఈ సంసారస్థితిని; కానక ఉన్నన్‌= (గ్రహించకుంటే; కారించును= బాధిస్తాయి. 
తాత్సర్యం: పరిశీలించి చూస్తే అరటి కంబంపొట్టవలె సంసారం సారహీనమై కనిపిస్తుంది. ఈ సంగతి (గ్రహించిన 
వాడు చావుపుట్టుకలనుండి విముక్తు డౌతాడు. అది (గ్రహించకపోతే జననమరణాలు అతడిని బాధిస్తాయి. 
విశేషం: అలం: ఉపమ. 
క ఒరుల పనికిణగా నిజహిత । విరహితు( డగునట్లు గాదె వివిధేంద్రియకా 

ర్యరతుండై యాత్మసము । ద్దరణంబును జేయకునికి ధరణీనాథా! 531 
ప్రతిపదార్థం: ధరణీనాథా!= రాజా!; వివిధ+ఇం(ద్రియకార్యరతుండు+ఐ= నానావిధాలయిన ఇంద్రియాల పనులలో ఆసక్తుడై; 
ఆత్మసముద్దరణంబునున్‌= తనను ఉద్దరించు కొనుటను; చేయక+ఉనికి= చేయకుండా ఉండటం; ఒరులపనికిగాన్‌= ఇతరుల 
కార్యం కొరకై; నిజహితవిరహితు(డు= తన+శ్రేయస్సుచేత విడువబడినవాడు; అగునట్లు కాదె= అయినట్లే కదా! 
తాత్సర్యం: భూపతీ! మానవుడు పలురకాల ఇం(ద్రియకార్యాలలో నిమగ్నుడై తనను తాను ఉద్దరించుకొనకపోవటం 
ఇతరుల పనికై తన శ్రేయస్సును పోగొట్టుకొన్నట్లే కదా! 
క తన గృహమున నభ్యాసం । బున మెల(గడు నంధు చందమున సంసారం 

బున దిరుగు మూఢు( డెటు(గ(డు । వినుతం బగుమోక్షపదము విమలవివేకా! 532 


ప్రతిపదార్హం: విమలవివేకా!= నిర్మలమైన వివేకం కలవాడా!; తన గృహమునన్‌= తన ఇంటిలో; అభ్యాసంబునన్‌= అలవాటువలన; 
మెలగాొడు= (ప్రవర్తించెడు; అంధుచందమునన్‌= (గుడ్డివాడివలె; సంసారంబునన్‌= కుటుంబజీవనమునందు; తిరుగుమూఢు(డు= 
చరించే మూర్భుడు; వినుతంబు+అగు= (ప్రశస్తమైన; మోక్షపదమున్‌= ముక్తిస్థానమును; ఎటు(గ(డు= (గ్రహించడు. 


తాత్సర్యం: శుద్ద వివేకంకల ఓ జనకమహారాజా! (గుడ్డవాడు అలవాటు చొప్పున తన ఇంటిలో ఇటు అటు 
సంచరించినట్లే జనన మరణాత్మకమైన సంసారంలో పరిభ్రమించే మూర్భుడు ప్రశస్తమైన మోక్షస్థితిని గ్రహించలేడు. 


విశేషం: అలం: ఉపమ. 


క వినుము! మృణాళంబున నం । టిన రొంపి జలంబులం గడిగినను బెడ(బా 


శాంతిపర్వము ~ र 849 


సిన క్రియ విమల జ్ఞానం । బున సంసారంబు వాయు' బురుషు నరేంద్రా! 533 


ప్రతిపదార్థం: నర+ఇం(ద్రా!= రాజా!; వినుము= ఆలకించుము; మృణాళంబునన్‌= తామరతూడునందు; అంటిన= తగులువడిన; 
రొంపి= బురద; జలంబులన్‌= నీటిచేత; కడిగినను= శుభ్రం చేస్తే; పెడన్‌+పాసినక్రియన్‌= తొలగిపోయిన రీతిగా; విమలజ్ఞానంబునన్‌= 
నిర్మలమైన జ్ఞానంచేత; పురుషున్‌= మనుజుడిని; సంసారంబు= భవం; పాయున్‌= విడిచిపోతుంది. 


తాత్సర్యం: రాజా! వినుము. తామరతూడుకు తగులుకొన్న బురద నీటితో కడిగితే తొలగిపోతుంది. అదే మాదిరిగా 
మానవుడికి అంటిన సంసారం నిర్మలజ్ఞానం కలిగితే వీడిపోతుంది. 
విశేషం: అలం: ఉపమ. 
క నరనాయక! శిశ్నోదర । పరాయణుం డగుచు నొండు పరికింపని దు 

ర్నరు( ९०७८ బిల్లి వొదివిన । పరుసున జర వొదువ ముక్తిం బడయక పొలియున్‌. 534 
ప్రతిపదార్థం: నరనాయక!= నరనాథా!; శిశ్నోదరపరాయణుండు+అగుచున్‌= గుహ్యేం(ద్రియమునందును, కుక్షియందును 
ఆసక్తుడవుతూ; ఒండు= మరొకటి; పరికింపని= పరిశీలించని; దుర్శరు(డు= దుష్ట్రమానవుడు; ఎలుకన్‌= మూషికమును; 


పిల్లిపొదివిన పరుసునన్‌= పిల్లి పట్టుకొన్న రీతిగా; జర= ముసలితనం; పొదువన్‌= ఆ(క్రమించగా; ముక్తిన్‌= మోక్షమును; పడయక= 
పొందక; పొలియున్‌= నశిస్తాడు. 


FY 


తాత్సర్యం: రాజా! గుహ్యేం[ద్రియాన్నీ, కుక్షినీ తృప్తి పరచటంలోనే నిమగ్నుడై మరొక విషయం పరిశీలింపని 
దుష్ట్రమనుజుడు పిల్లి ఎలుకను పట్టినట్టు తనను వార్హక్యం పైకొనగా మోక్షం పొందలేక నశిస్తాడు. 
విశేషం: అలం: ఉపమ. 


ख.  వ్రే(గు పెద్దెన నోడ వారిధి( దరింప । లేని భంగి మనోభవాలీధవత్తి 
యగుచునుండు జీవుండు భవాబ్దియుత్త । రింపలే( డిది నిజము గరిష్టచరిత! 535 


ప్రతిపదార్థం: గరిష్టచరిత= (శ్రేష్టమైన చరిత్రం కలవాడా!; ఓడ= పడవ; (त= భారం; పెద్ద+ఐనన్‌= అధికమైతే; వారిధిన్‌= 
సముద్రాన్ని; తరింప లేని భంగిన్‌= దాటలేని రీతిగా; మనోభవాలీఢవృత్తి= మన్మథుడిచేత ఆ(క్రమించబడిన వ్యాపారం కలవాడు; 
అగుచున్‌+ఉండు= అవుతున్న; బీవుండు= జీవుడు; భవ+అబ్దీ= సంసారసాగరం; ఉత్తరింపలే(డు= దాటలేడు; ఇది నిజము= 
ఇది సత్యం. 
తాత్సర్యం: పవిత్రచరిత్రుడవైన ఓ రాజా! బరువు ఎక్కువైతే పడవ సముద్రం దాటలేదు. అదే రీతిగా కామావేశం 
అధికమైన జీవుడు సంసారసము[ద్రాన్ని దాటజాలడు. ఇది నిజం. 
విశేషం: అలం: ఉపమ 
క్ర పడియెడు దుఃఖము లరయం । గడు(బెక్కల్పములు గను సుఖంబులు వీనం 

బడయగ నగుమే లెయ్యది? । విడుప యురవు శుభము పొందు విద్యాప్రవణా! 536 


ప్రతిపదార్థం: విద్యాప్రవణా!= విద్యయందు ఆసక్తుడైనవాడా!; అరయన్‌= పరిశీలించగా; పడియెడు= అనుభవించెడు; 
దుఃఖములు= క్లేశములు; పెక్కు= అధికములు; కను సుఖంబులు= అనుభవించే సుఖాలు; అల్పములు= స్వల్పములు; వీనన్‌= 


850 శ్రీమదాంధ్ర మహాభారతము 


కామతృస్థమొదలైన ఈ దుర్గుణాలచేత; పడయ(గన్‌+అగు= అనుభవించే; మేలు= భద్రం; ఏ+అది= ఏది?; విడుపు+అ= త్యాగమే; 
ఉరవు= ఉచితమైనది; శుభముపొందు= మంచి మి(త్రము. 
తాత్సర్యం: గుహే ९०6००), కుక్షింభరిత్వము అనే ఈ దుర్గుణాలవలన అనుభవానికి వచ్చే కష్టాలు ఎక్కువగా 
ఉంటాయి. సుఖాలు చాలా స్వల్పం. అందువలన వీటివలన కలిగే మే లేమున్నది? ఈ దుర్గుణాలను 
పరిత్యజించటమే ఉచితమైన కర్తవ్యం. ఆ పరిత్యాగమే మనకు కలగనున్న శుభానికి మిత్రము. (శుభం కల్లిస్తుందని 
భావం.) 
క. మిత్రులు భార్యలు భ్రాతలు(। బుత్రులు నిజకార్యపరులు బోధము సు మ్మా 

త్మత్రాణమునకు మూలము । ధాత్రీపతివర్య! యెవ్విధంబున( జూడన్‌. 537 
ప్రతిపదార్థం: ధా(త్రీపతివర్య!= రాజశ్రేష్టా!; ఏ+విధంబునన్‌+చూడన్‌= ఏ రీతిగా పరిశీలించినా; మిత్రులున్‌= స్నేహితులును; 
భార్యలున్‌= పెండ్డాములు; (భ్రాతలున్‌= సోదరులును; పుత్రులున్‌= కుమారులును; నిజకార్యపరులు= తమ కార్యమునందు 
ఆసక్తులు; ఆత్మ(త్రాణమునకున్‌= తన రక్షణకు; మూలము= హేతువు; బోధముసుమ్ము= జ్ఞానంసుమా! 
తాత్సర్యం: రాజేం[ద్రా! ఎట్టా ఆలోచించి చూచినా లోకంలో మి(త్రులు, భార్యలు, సోదరులు, కుమారులు తమతమ 
పనులు సాధించుకొవటంలోనే నిమగ్నులై ఉంటారు. తనను తాను రక్షించుకొనటానికి జ్ఞానమొక్కటే సాధనం 
సుమా! తక్కినవారు తన రక్షణకు ఉపయోగపడరు. 
७. ధీరు(డై యభేదదృష్టియ పాటించు । చుండునట్టి పురుషు నొక్కమాటు 

విడువ దర్శ్మునంశు విభవంబు చాడ్చ్నున । బోధలక్ష్మి పెంపు భూపవర్య! 538 
ప్రతిపదార్థం: భూపవర్య!= రాజ[శ్రేష్టా!; అర్కున్‌= సూర్యుడిని; అంశువిభవంబు చాడ్సునన్‌= కాంతివైభవం వలె; ధీరుడు+ఐ= 
ధైర్యంకల వాడై; అభేదదృష్టి+ అ= భేదంలేని చూపునే; పాటించుచుండునట్టి పురుషున్‌= శీలించునట్టి మానవుడిని; బోధలక్ష్మి పెంపు= 
బ్ఞానలక్ష్మియొక్క అతిశయం; ఒక్కమాటున్‌= ఒక్కసారికూడ; విడువదు= వదలదు. 
తాత్సర్యం: రాజవర్యా! కాంతివైభవం సూర్యుడిని ఎప్పుడూ వదలిపెట్టి ఉండదు. అదే రీతిగా భేదభావం లేని 
ధీర పురుషుడిని జ్ఞానలక్ష్మి ఎప్పుడూ త్యజించదు. 
విశేషం: అలం: ఉపమ. 
క అని యిట్లు పెక్కుభంగుల । మునివరు(డు పరాశరుం డమోఘ ప్రజ్ఞా 

ఘనత యొలయంగ జెప్పిన । జనకుడు ముదమందె భరత సంతతివర్యా! 539 
ప్రతిపదార్థం: భరతసంతతివరా$!= భరత సంతతిలో శ్రేష్టా!; ఇట్టు+అని= ఈ రీతిగా; మునివరు(డు= మునిశ్రేష్టుడు; 
పరాశరుండు= పరాశరుడు; అమోఘ ప్రజ్ఞాఘన త= వ్యర్ధంకాని బుద్దియొక్క అతిశయం; ఒలయంగన్‌= (ప్రసరించగా; పెక్కుభంగులన్‌= 
అనేకరీతులుగా; చెప్పినన్‌= చెప్పగా; జనకు(డు= జనకమహారాజు; ముదము+అందెన్‌= సంతోషించాడు. 
తాత్సర్యం: భారతవర్యా! మునిశ్రేష్టుడైన పరాశరుడు ఈ రీతిగా అనేకవిధాల అమోఘమైన ప్రజ్ఞతో చెప్పేసరికి 
జనకచ(క్రవర్తి సంతోషించాడు. 

హంసగీత (సం. 12-288-1,2) 


సీ. అనిన ధర్మసుతుండు హర్షమ్ము దనదు చి । త్రమున నిండార శాంతనవుతోడ 


శాంతిపర్వము ~ अ 851 


* దమమును సత్యంబు క్షమయును నెల్లెడ । వినుతింప(బడు నార్యజనులచేత; 

నవి యంత లెస్ఫలే?” యనవుడు నతనికి । నత(డిట్టులను “విను హంసగీత; 

యది యుత్తరంబగు నధిప! నీ ప్రశ్నంబు । నకు; దాని జెప్పెద నలినభవు(డు 
తే. పసి(డి రాయంచయె కేలిపరత నొంది । తిరుగ నొక్కెడ సాధ్యు లద్దేవు( గాంచి 

పక్షివర! నీవు విద్యల( బ్రౌఢు(డగుట । సెప్ప(గా విందు మాశ్రయించెదము నిన్ను 540 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ధర్మసుతుండు= ధర్మరాజు; తనదు చిత్తమునన్‌= తన మనస్సులో; హర్షమ్ము= సంతోషం; 
నిండారన్‌= నిండగా; శాంతనవుతోడన్‌= భీష్ముడితో; దమమును= బాహ్యేం(ద్రియని గ్రహమును; సత్యంబు= సత్యపరిపాలనము; 
క్షమయును= ఓర్పును; ఆర్యజనుల చేతన్‌= పెద్దలచేత; ఎల్లెడన్‌= అన్నిచోట్లా; వినుతింప(బడున్‌= ప్రస్తుతింపబడుతుంది; అవి= 
దమము మొదలైన ఆ గుణాలు; అంత లెస్సలే?= అంతశ్రేష్టములైనవా?; అనవుడున్‌= అనగా; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; 
అత(డు= భీష్ముడు; ఇట్టులు+అనున్‌= ఇట్లా అన్నాడు; అధిప!= రాజా!; హంసగీత విను= 'హంసగీత' అన్న ఉపదేశభాగాన్ని 
ఆలకించుము; అది= ఆ గీత; నీ ప్రశ్ళంబునకున్‌= నీవడిగిన ప్రశ్నకు; ఉత్తరంబు+అగున్‌= సమాధాన మవుతుంది; దానిన్‌= 
ఆ హంసగీతను; చెప్పెదన్‌= పలుకుతాను; నలినభవు(డు= పద్మజుడైన (బ్రహ్మ; పసి(డిరాయంచ ఐ= బంగారు రాజహంసఅయి; 
కేభిపరతన్‌= (క్రీడాపరత్వమును; ఒంది= పొంది; తిరుగన్‌= సంచరించగా; సాధ్యులు= సాధ్యులనబడే దేవతావిశేషాలు; 
ఒక్క+ఎడన్‌= ఒకచోట; ఆ+దేవున్‌= ఆ (బ్రహ్మను; కాంచి= చూచి; పక్షివర!= పక్షిశ్రేష్టా!; విద్యలన్‌= విద్యలలో; నీవు 
ప్రౌఢు(డు+అగుట= నిపుణుడవగుట; చెప్ప(గాన్‌+విందుము= చెప్పుతుండగా వింటున్నాము; నిన్నున్‌= విద్యానిపుణుడవగు నిన్ను; 
ఆ(శ్రయించెదము= ఆ(శ్రయంగా పొందుతాము. 


తాత్సర్యం: అని భీష్ముడు పై విధంగా చెప్పేసరికి ధర్మరాజు చిత్తం సంతోషంతో నిండిపోయింది. అప్పుడు అతడు 
మరల భీష్ముడితో 'దమము, సత్యము, ఓర్పు - అనే సద్గుణాలు ప్రతిచోటా పెద్దలచేత కీర్తించబడుతున్నాయి. 
అవి అంత మంచి గుణాలా?' అని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ము డతడితో 'రాజా! 'హంసగీతి అనే గీత వినుము. 
అది నీ ప్రశ్ళకు తగిన సమాధానంగా ఉన్నది. దానిని చెప్పుతాను. (బ్రహ్మదేవుడు బంగారు రాజహంస రూపం 
పొంది స్వేచ్చగా (క్రీడిస్తూ సంచరిస్తూ ఉండగా, ఒకచోట సాధ్యులు ఆ దేవుడిని చూచారు. చూచి “పక్షివర్యా! నీవు 
విద్యలలో నిపుణుడ వని అనేకులు చెప్పగా విన్నాము. నిన్ను మేము ఆశ్రయిస్తున్నాము. 
వ. =" ॐ సాధ్యులి మని పలికి సవినయంబుగా నిట్లనిరి. 541 
ప్రతిపదార్థం: ఏము సాధ్యులము= మేము “సాధ్యులు” అనబడే దేవతావర్గానికి చెందినవారము; అని పలికి= అని చెప్పి; 
సవినయంబుగాన్‌= వినయంతో; ఇట్టు+అనిరి= ఇట్లా అన్నారు. 
తాత్సర్యం: మేము సాధ్యులు అనబడే దేవతావర్గపు వారము” అని చెప్పి మళ్ళీ వారు వినయంతో (బ్రహ్మ నుద్దేశించి 
ఇట్లా అన్నారు. 
తే. “ఉత్తమం బెద్ది? నీ చిత్త మొలయు నెందు? । బురుషు( డెయ్యది గల్గిన బొందు నఖిల 

కర్మబంధ మోక్షము? నట్టి ధర్మ మెటు(గం । జెప్పవే కరుణాలత చిగురులొత్త.' 542 


च्य 


ప్రతిపదార్థం: కరుణాలత= 'దయి అనే తీగ; చిగురులు+ఒత్తన్‌= అంకురించగా; ఎద్ది= ఏది; ఉత్తమంబు= ్రేష్ట్రతమమైనది; 
నీ చిత్తము= నీ హృదయం; ఎందున్‌= దేనిలో; ఒలయున్‌= |ప్రసరిస్తుంది?; పురుషుడు= మనుజుడు; ఏ+అది= ఏది; కల్గినన్‌= 
కలిగిఉంటే; అఖిలకర్మబంధమోక్షమున్‌= సమస్తకర్మబంధాలనుండి విడుదలను; పొందున్‌= చెందుతాడు; అట్టి ధర్మమున్‌= 


852 శ్రీమదాంధ్ర మహాభారతము 
అటువంటి ధర్మాన్ని; ఎణు(గన్‌+చెప్పవే= తెలియచెప్పుమా. 
తాత్సర్యం: ఈ లోకంలో ఉత్తమమైన దేది? నీ మనస్సు దేనిలో లీనమవుతుంది? ఏది కలిగి ఉంటే పురుషుడు అన్ని విధాలైన 
కర్మబంధాలనుండి విడివడతాడు? అట్లాంటి (ప్రశస్తధర్మాన్ని మాకు దయామయమైన చిత్తంతో వివరించుము.” 
వ. అని యడిగిన నాదరించి యయ్యంచ వారల కిట్లనియె. 543 
ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= సాధ్యులట్లా ప్రశ్నించగా; ఆ+అంచ= ఆ రాజహంస; ఆదరించి= సంభావించి; వారలకున్‌= 
వారికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 
తాత్సర్యం: ఆ సాధ్యులట్ల్టా తనను (ప్రశ్షించగా హంస వారిపై ఆదరం చూపి వారితో ఇట్లా అన్నది. 
క, “క్షమయును దమమును సత్యము 1 నమేయ మహిమాస్పదంబు లన విందుము ए 

ర్మములం దెల్లను నభివ । ర్యము; లవి హృద్దంధథిభేదన ప్రాఢంబుల్‌.’ 544 
ప్రతిపదార్థం: క్షమయును= ఓర్పును; దమమును= బాహేం(ద్రియ నిగ్రహమును; సత్యమున్‌= సత్యవచనమున్ను; 
అమేయమహిమ+ఆస్పదంబులు+అనన్‌ అపరిమితమైన ప్రభావానికి స్థానాలనగా; విందుము= వింటున్నాము; అవి; ధర్మములందున్‌+ఎల్లనున్‌= 
సమస్త ధర్మాలలోనూ; అభివర్యములు= కీర్తించదగినవి; హృద్లంధిభేదన ప్రాఢంబుల్‌= హృదయంలోని ముడులను భేదించటంలో 
సమరములు. 

(a) 

తాత్సర్యం: “ఓర్పు, దమము, సత్యము అనే ఈ మూడు సద్గుణాలు అపరిమితమహిమ కలిగి ఉన్నాయని 
వింటున్నాము. అవి సమస్త ధర్మాలలోనూ కీర్తించదగినవై ఉన్నాయి. అవి హృదయంలోని వాసనామయములై 
అవిద్యవలన ఏర్పడిన గ్రంథులను భేదించటంలో చాలా సమర్థములై ఉన్నాయి. 
విశేషం: పూర్వజన్మలో చేసిన కర్మల వలన కలిగిన మాలిన్యం హృదయంలో వాసనారూపంలో ముడివడి ఉంటుంది. ఈ ముడులే 


హృదయగగ్రంథులు అనబడతాయి. ఈ శరీరమే నేను, ఇది నా ధనం, నేను సుఖవంతుడిని, దుఃఖవంతుడిని' ఇత్యాది భావనలే. 
అవిద్యామూలంగా ఏర్పడే గ్రంథులు. క్షమ మొదలైన సద్గుణాల వలన ఈ ముడులు విడిపోతాయి. 


వ. అని చెప్పి వెండియు. 545 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: ఆ హంస అట్టా చెప్పి మళ్ళీ ఇట్లా అన్నది. 
క, “పరమర్మ భేదులును నయ । విరహితములు ధర్మకార్య విముఖంబులు ని 
ష్టురములు నగు మాటలు స 1 త్పురుషుం డాడ( డవి సత్యములు గా కునికిన్‌. 546 


ప్రతిపదార్థం: అవి= ఈ చెప్పబోయేవి; సత్యములు= నిజాలు; కాక+ఉనికిన్‌= కాకుండా ఉండటంవలన; సత్సురుషుండు= 
సజ్జనుడు; పరమర్శ్మ భేదులునున్‌= ఇతరుల జీవస్థానాలను భేదించేవీ; నయవిరహితములున్‌= నీతిలేనివీ; ధర్మకార్య 
విముఖంబులున్‌= ధర్మంతో కూడిన పనులకు విరుద్దాలును; నిష్టురములున్‌+అగు= కఠినములునైన; మాటలు= వాక్యాలు; 
ఆడ(డు= పలుకడు. 

తాత్సర్యం: ఇతరుల మర్మాలను భేదించేవీ, నీతికి దూరమైనవీ, ధర్మకార్యాలకు అనుకూలం కానివీ, కఠినములైనవీ 


అయిన వాకా(లు సత్యాలు కాజాలవు. అందువలన సజ్ఞనుడు అట్టిమాటలు చెప్పుడు. 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 853 


క జనములు దను నవమానిం । చిన నిందించినను మాటుసేయక సైరిం 

చిన శాంతాత్తు(డు వారల । మును చేసిన యట్టి సుకృతముల నా(చికొనున్‌. 547 
ప్రతిపదార్థం: జనములు= (ప్రజలు; తనున్‌= తనను; అవమానించినన్‌= పరాభవించినా; నిందించినన్‌= తిట్టినా; మాణుచేయక= 
ప్రతీకారం చేయక; సైరించిన= సహించిన; శాంత+ఆత్ము(డు= శాంతచిత్తుడు; వారల= వారియొక్క; మునుచేసినఅట్టి= పూర్వం 
కావించినట్టి; సుకృతములన్‌= పుణ్యాలను; ఆటికొనున్‌= అపహరించుకొంటాడు. 
తాత్సర్యం: ఎవడు జనులు తనను అవమానించినా, తిట్టినా బదులు చేయకుండా సహించుకొంటాడో, అట్టి 
శాంతమనస్కుడు తనను అవమానించినవారు పూర్వం చేసిన పుణ్యాలను అపహరించుకొంటాడు. 
క  కీడాడిన మేలాడుచు(। దాడన మొనరించి రేని దరహాసముతో 

నీడం బోదును గ్రోధో । दै వొరయ దెప్పుడును మదీయహృదయమున్‌. 548 


ప్రతిపదార్థం: కీడు+ఆడినన్‌= నిందించినా; మేలు+ఆడుచున్‌= శుభం పలుకుతూ; తాడనము= కొట్టటం; ఒనరించిరేనిన్‌= 
చేసినను; దరహాసమునన్‌= చిరునగవుతో; ఈడన్‌+పోదును= వెనుదీస్తాను; ఎప్పుడునున్‌= ఏ వేళనూ; మదీయహృదయమున్‌= 
నా చిత్తాన్ని; (క్రోధ+ఉత్సీడ= కోపముయొక్క+ఒత్తిడి; పొరయదు= పొందదు. 
తాత్సర్యం: న న్నెైవరైనా నిందిస్తే నేను వారిపట్ల శుభమే పలుకుతాను కాని అశుభం పలకను. ఎవరైనా కొట్టినా 
చిరునవ్వుతో వెనుదీస్తాను గాని మారు కొట్టటానికి ప్రయత్నించను. ఎప్పుడూ నా హృదయంలో కోపం పొడసూపదు. 
తే.  వేదసారంబు సత్యంబు; విను(డు! సత్య । సారమూర్తి దమము; దమసార మనఘు 

లార! మోక్ష, మీ పరిపాటి గారవమున । నాదరించు జనంబుల కందు ముక్తి 549 
ప్రతిపదార్థం: అనఘులార!= పాపరహితులారా!; వినుడు= ఆలకించండి!; వేదసారంబు= (శ్రుతియొక్క సారం; సత్యంబు= 
సత్యవచనం; సత్యసారమూర్తి= సత్యంయొక్క సారమైన రూపం; దమము= బాహేం(ద్రియ నిగ్రహం; దమసారము= 
ఇం(ద్రియని గ్రహము యొక్క సారాంశం; మోక్షము= విడుదల; ఈ పరిపాటిన్‌= ఈ పద్దతిని; గారవంబునన్‌= (ప్రేమతో; ఆదరించు 
జనంబులకున్‌= గౌరవించే (ప్రజలకు; ముక్తి= మోక్షం; అందున్‌= లభిస్తుంది. 
తాత్సర్యం: పాపరహితులైన సాధ్యులారా! వినండి. వేదము యొక్క సారాంశం సత్యం. సత్య్వంయొక్క సారరూపం దమము, 
దమము యొక్క సారాంశం ముక్తి ఈ (ప్రకారం సత్యాదులను పాటించేవారికి మోక్షం కరతలామలక మవుతుంది. 


క, దమమునం గర్మేంద్రియముల । శమియింప(గ( तड యది నిసర్గగుణంబై 
రమియించు నెప్పురుషు చి । త్రము దాన నతండు సర్వధర్మకరు( డగున్‌. 550 

ప్రతిపదార్థం: దమమునన్‌= ఇంద్రియ నిగ్రహంతో; కర్మేంద్రియములన్‌= వాక్కు మొదలైన కర్మేం[ద్రియాలను; శమియింప(గన్‌+చేంత= 
శాంతింప జేయటం; అది= అది; నిసర్గగుణంబై= సహజస్వభావమై; ఏ+పురుషు చిత్తమున్‌= 9 మనుజుడి మనస్సును; రమియించున్‌= 
రమింపజేస్తుందో; అతండు= ఆ మనుజుడు; దానన్‌= ఆ చిత్తంచేత; సర్వధర్మకరు(డు+అగున్‌= సమస్త ధర్మాలు చేసినవా డవుతాడు. 
తాత్సర్యం: బాహ్యిం(ద్రియ నిగ్గహాత్మకమైన దమంతో వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే ఐదు 
కర్మేం(ద్రియాలను శాంతింప జేయటమనేది సహజగుణమై ఎవడి మనస్సును రమింపజేస్తుందో, దానివలన అతడు 
సమస్తమైన ధర్మాలు చేసినవాడవుతాడు. 


854 శ్రీమదాంధ్ర మహాభారతము 


క ఆ తెటి( 2०28००९८ బాచును । బాతకములు వాయ మొగులు వాసిన సంప్ర 

ద్యోతితు( డగు నమృతాంశుని । భాతి వెలు(గు నాత్మమోక్షపద మది సుండీ! 551 
ప్రతిపదార్థం: ఆ+తెజుగు= ఆ పద్దతి; అఘములన్‌= పాపాలను; పాచును= తొలగిస్తుంది; పాతకములు= పాపాలు; పాయన్‌= 
తొలగగా; మొగులు పాసినన్‌= మబ్బు తొలగిన; సంప్రద్యోతితుడు+అగు= చక్కగా ప్రకాశించేవాడైన; అమృతాంశుని భాతిన్‌= 
చంద్రుడివలె; ఆత్మ వెలుగున్‌= ఆత్మ (ప్రకాశిస్తుంది; అది= ఆ ఆత్మప్రకాశమే; మోక్షపదము సుండీ!= మోక్షస్థానం సుమా! 
తాత్సర్యం: ఆ రీతిగా ఇంద్రియాలను నిగ్రహించటమనే పద్దతి పాపాలు నశింపచేస్తుంది. పాపాలు పోతే మబ్బు 
తొలగితే చంద్రుడు ప్రకాశించునట్టు ఆత్మ (ప్రకాశిస్తుంది. అదే మోక్షం. 

౧ - a 

విశేషం: అలంకారం: ఉపమ. 


క మనసును వాక్కును రక్షం । బనుపడు నెవ్వనికి శ్రుతి తపస్తాాగము లా 

తని చేతిలోని వగునని । మునిజనములచేత విందుము నిరంతరమున్‌. 552 
ప్రతిపదార్థం: ఎవ్వనికిన్‌= ఏ మనుజుడికి; మనసునున్‌= చిత్తమును; వాక్కునున్‌= మాటయు; రక్షన్‌+పనుపడున్‌= రక్షణకు 
అలవాటుపడునో; (శ్రుతితపస్యాగములు= వేదము, తపస్సు, దానము అనేవి; ఆతనిచేతిలోనివి+అగున్‌+అని= అతడి చేతికి లభ్యము 
లవుతా యని; నిరంతరమున్‌= ఎల్లవేళలా; మునిజనములచేతన్‌= బుషులచేత; విందుము= వింటాము. 


తాత్సర్యం: ఎవడు మనస్సును, మాటను అపమార్గంలో పోనీయకుండా రక్షిస్తాడో, అతడి చేతిలోనే వేదం, తపస్సు, 
త్యాగం ఉంటాయని సదా మునులు చెప్పగా వింటున్నాము. 
క్ర పలుకు వడినతని( బాపం । బులు విడుచుం బలికినతని( బొందును బాపం 

బులు నొరుపాపము దనపై । నొలయింప(గనేల నింద ०4०665८ గాదే. 553 
ప్రతిపదార్థం: పలుకువడినతనిన్‌= నిందపడినవాడిని; పాపంబులు= పాతకాలు; విడుచున్‌= వదలుతాయి; పలికినతనిన్‌= 
నిందించినవాడిని; పాపంబులు= పాతకాలు; పొందును= చేరుతాయి; ఒరుపాపమున్‌= ఇతరుని పాతకమును; తన పైన్‌= తనమీద; 
ఒలయింప(గన్‌+ఏల= వ్యాపింపచేయట మెందుకు?; నింద యుడిగినన్‌= నిందించటం వదలితే; కాదే?= జరుగదా? (ఉచితం 
గాదా) 
తాత్సర్యం: ఎవడు ఊరక ఇతరులచేత నిందించబడతాడో, వాడిని పాపాలు విడిచిపెడతాయి. ఎవడు ఊరక 
ఇతరుడిని నిందిస్తాడో, వాడిని పాపాలు చుట్టుకొంటాయి. అందువలన ఇతరులను నిందించి వారి పాపం తనపై 
వేసికొనటం ఎందుకు? నిందించటం పూర్తిగా వదలి పెట్టితే మంచిదికదా! 


క. కుపితు(డగువాని వ్రతమును । జపమును దేవార్డనంబు శ్రాద్దక్రియయుం 
దపమును దానము యజనము । నపగతములు గాగణజేయు నంతకు( డలుకన్‌. 554 


ప్రతిపదార్థం: అంతకు(డు= యముడు; అలుకన్‌= కోపంతో; కుపితు(డు+అగువాని వ్రతమును= కోపించినవాడియొక్క 
వ్రతమూ; జపమును= జపమూ; దేవార్చనంబు= దేవపూజ; శ్రాద్దక్రియయున్‌= పితృకర్శ; తపమును= తపస్సు; దానము= ఈవి; 
యజనము= యాగ(క్రియ; అపగతములు+కా(గన్‌+చేయున్‌= తొలగేటట్లు చేస్తాడు. 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 855 


తాత్సర్యం: ఎవడు కోపం కలిగిఉంటాడో, వాడి వ్రతం, జపం, దేవపూజ, పితృకర్మ, తపస్సు, దానం, యాగ(క్రియ 
- వీటన్నిటినీ కోపంతో యముడు నశింపజేస్తాడు. 


చ. పలుకక యుండుకంటె( దగ బల్ముట మేలు; వినుండు! సత్యముం 
బలుకుట ధర్మమార్గమున( బల్ముట సర్వజన ప్రియంబుగా6 
బలుకుట యోలి నెక్కుడగు భంగులు; వీని 23606 65०००८०८ 
బలుకక నాల్లుచందముల( कषत మెత్తురు వాని దేవతల్‌. 555 


ప్రతిపదార్థం: వినుండు= ఆలకించండి!; పలుకకఉండు కంటెన్‌= మాటలాడక ఉండటంకన్నా; తగన్‌= తగురీతిగా; పల్కుట= 
మాటలాడటం; మేలు= గ్రేయస్కరం; సత్యమున్‌= నిజమును; పలుకుట= వచించటం; ధర్మమార్గమునన్‌= ధర్మపద్దతిలో; పల్కుట= 
వచించటం; సర్వజనప్రియంబుగాన్‌= సమస్త (ప్రజలకు ప్రీతికలిగేటట్లుగా; పలుకుట= వచించటం; ఓలిన్‌= వరుసగా; 
ఎక్కుడు+అగుభంగులు= ఎక్కువఅయిన పద్దతులు; వీనిన్‌= ఈ పద్దతులను; ఎటింగి= తెలిసికొని; ఒండుమైన్‌= మరొకరీతిగా; 
పలుకక= వచించక; నాల్లుచందములన్‌= నాల్లువిధాల; उताऽ వచించగా; వానిన్‌= అట్టు వచించేవాడిని; దేవతల్‌= సురలు; 
మెత్తురు= అభినందిస్తారు. 


తాత్సర్యం: వినండి! మాటలాడకుండా మౌనం వహించటంకంటె తగినట్టు మాటలాడటం మేలు. సత్యంగా 
మాటలాడటం, ధర్మపద్దతిలో మాటలాడటం, సకలజనులకు (పీతిగా మాటలాడటం (క్రమంగా శ్రేష్టమైన పద్దతులు. 
ఇట్టా మాట్లాడేపద్దతులు (గ్రహించి మరొక విధంగా మాటలాడక పై జెప్పినట్లు నాలుగువిధాల మాటలాడేవాడిని 
దేవతలు అభినందిస్తారు. 
క సత్యక్షమాదమంబులు । నిత్యపదంబునకు నెక్కు నిచ్చిన; యవి సం 
గత్యనుగతములు సత్సాం । గత్యం బటు గాన ముఖ్యకార్యము సుండీ!' 556 
ప్రతిపదార్థం: సత్య క్షమా దమంబులు= సత్యం, ఓర్పు, ఇంద్రియనిగ్రహం అనేవి; నిత్వపదంబునకున్‌= శాశ్వతమైన స్థానానికి; 
ఎక్కునిచ్చెన= ఎక్కటానికి తగిన సాధనము; అవి= సత్యం మొదలైనవి; సంగత్యనుగతములు= సాంగత్యమును అనుసరించి వచ్చేవి; 
అటుకానన్‌= అందువలన; సత్సాంగత్యంబు= సజ్జనులతోడి పొత్తు; ముఖ్యకార్యము= (ప్రధానంగా చేయదగింది; చుండీ!= సుమా! 
తాత్సర్యం: సత్యం, ఓర్పు, బాహ్యీం(దియ నిగ్రహం అనేవి మూడూ శాశ్వతమైన మోక్షస్థానం అధిష్థించటానికి 
ఉపకరించే నిచ్చెనవంటివి. అవఐ సాంగత్యమును బట్టి వస్తాయి. ఆ కారణాన సజ్ఞనసాంగత్యం ముఖ్యమైన కర్తవ్యమని 
గమనించండి!” 
నిశేషం: అలంకారం: రూపకం. 
వ. అని సత్యక్షమా దమ ప్రకారవిషయంబు లైన వాక్యంబులు సెప్పిన విని కృతార్టులై సాధ్యులు సంతోషించి 
వెండియు హంసంబున కిట్లనిరి. 557 


ప్రతిపదార్థం: అని= ఈ రీతిగా; సత్య క్షమా దమ (ప్రకారవిషయంబులు+ఐన= సత్యం, ఓర్పు, ఇంద్రియనిగ్రహం వీటి స్వభావం 
విషయంగా గల్గిన; వాక్యంబులు= మాటలు; చెప్పినన్‌= చెప్పగా; విని= ఆలకించి; కృతార్థులు+ఐ= కృతకృత్యులై; సాధ్యులు 
సంతోషించి= సాధ్యులు హర్షించి; వెండియున్‌= మరల; హంసంబునకున్‌= అంచతో; ఇట్టు+అనిరి= ఈ రీతిగా అన్నారు. 


856 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: హంస ఈ (ప్రకారంగా సత్యం, క్షమ, దమం అనే గుణాలస్వభావాన్ని వివరించే మాటలు చెప్పింది. 
అది విని ధన్యులై సాధ్యులు సంతోషించారు. మళ్ళీ హంసతో వారు ఇట్టా అన్నారు. 
క. “ఏమిట లోకం బావృత? । మేమిట( దా వెలు(గకుండు? నేమిట మిత్ర 

స్మోమంబు విడుచు దను గా । దేమిట మోక్షంబు? మాకు నెటి(గింపు ८0595." 558 
ప్రతిపదార్థం: లోకంబు= (ప్రపంచం; ఏమిటన్‌= దేనిచేత; ఆవృతము= ఆవరింపబడింది; ఏమిటన్‌= దేనివలన; తాన్‌= తాను; 
వెలుగకుండున్‌= (ప్రకాశించకుండా ఉంటుంది; ఏమిటన్‌= దేనిచేత; తనున్‌= తనను; మి(త్రస్తోమంబు= మిత్రులసమూహం; 
విడుచున్‌= వదలును; ఏమిటన్‌= దేనివలన; మోక్షంబు= ముక్తి; కాదు= సిద్దించదు; దయన్‌= కృపతో; మాకున్‌ ఎటి(గింపు= మాకు 
తెలియజెప్పుము. 
తాత్సర్యం: “ఈ లోకం దేనిచేత కప్పబడి ఉన్నది? ఒకడు తాను దేనివలన |ప్రకాశించకుండా ఉంటాడు? దేనిచేత 
మిత్రులు తనను వదలిపోతారు? దేనిచేత మోక్షం కలుగదు? ఈ విషయాలు కృపతో మాకు తెలియపరచుము.' 


వ. అనుటయు. 559 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అనగా. 
తాత్సర్యం: అని సాధ్యులు (ప్రశ్నింపగా. 


ఉ. ఆనతవైరి! యిట్టులను హంసము వారలతోడ “లోక మ 

జ్ఞానముచేత నావృతము సంభృతమత్సరు(డైన వే ७७०० 

దాను బ్రకాశసంపదకు( దన్‌ విడుచుం దెగి మిత్రకోటిలో 

భానుగతిన్‌ విమోక్షపద మందదు సంగముకల్మి 5220228." 560 
ప్రతిపదార్థం: ఆనతవైరి!= అవనతులైన శృత్రువులు కలవాడా!; హంసము= మరాళం; వారలతోడన్‌= వారితో; ఇట్టులు+అనున్‌= 
ఇట్టా అన్నది; లోకము= (ప్రపంచం; అజ్ఞానము చేతన్‌= జ్ఞానంలేమిచేత; ఆవృతము= కప్పబడింది; తాను= తాను; 
సంభృతమత్సరు(డు+ఐనన్‌= మచ్చరముచేత నిండినవాడైతే; ప్రకాశసంపదకున్‌ వేణు+అగున్‌= కాంతి సంపదకు భిన్నమవుతాడు; 
లోభానుగతిన్‌= లోభమును అనుసరించటం చేత; తెగి= సాహసించి; మి(త్రకోటి= మిత్రులబృందం; తన్‌+విడుచున్‌= తనను 
వదలును; ఏ+మెయిన్‌= ఏ రీతిగానైనా; సంగముకల్మిన్‌= సంసర్గం కలిగి ఉండటంచేత; విమోక్షపదము= విముక్తి స్థానం; అందదు= 
లభించదు. 
తాత్సర్యం: శత్రుంజయుడవైన ఓ ధర్మరాజా! అప్పుడు హంస వారితో ఇట్లా అన్నది: “ఈ లోకం అవివేకంచేత 
ఆవరించబడిఉన్నది. మానవుడు మాత్సర్యం కలవాడైతే లోకంలో ప్రకాశించకుండా పోతాడు. లోభి అయినవాడిని 
మిత్రబృందం వదలిపోతుంది. ఏ రీతిగానైనా లోకసంసర్గం కలిగిఉన్న వాడికి మోక్షం లభించదు.” 


వ. అనిన వారు మరాళంబున కిట్లనిరి. 561 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; వారు= ఆ సాధ్యులు; మరాళంబునకున్‌= హంసకు; ఇట్లు+అనిరి= ఇట్లా అన్నారు. 


తాత్సర్యం: హంస అట్లా చెప్పేసరికి సాధ్యులు మళ్ళీ దానితో ఇట్లా అన్నారు. 


శాంతిపర్వము ~ పంచనూశ్వాసము 857 
క “ఎవ్వ(డు రమించు నొక్క(డ, । యెవ్వ(డు పెక్కండ్ర( బ్రీతి నెసగగజేయున్‌, 
నివ్వటిలు నెవ్వనికి బల । మెవ్వ(డు కలహంబు వెంట 30९8049८ 62९८7०३," 562 


ప్రతిపదార్థం: ఎవ్వ(డు= ఎవడు; ఒక్క(డ రమించున్‌= ఒకడే (క్రీడిస్తాడు; ఎవ్వ(డు= ఎవడు; పెక్కం[డ్రన్‌= పెక్కుమందిని; 
పటీతిన్‌= ప్రీతితో; ఎసంగయగన్‌+చేయున్‌= అతిశయించునట్టు చేస్తాడు; ఎవ్వనికిన్‌= ఎవనికి; బలము= సత్తువ; నివ్వటిలున్‌= 
కలుగుతుంది; ఎవ్వ(డు= ఎవడు; ఎంతయున్‌= మిక్కిలిగా; కలహంబు వెంటకున్‌= జగడపు (త్రోవకు; తొల(గున్‌= దూరంగా 
పోతాడు. 


తాత్సర్యం: ఒక్కడే తనలో తాను రమించేవా డెవడు? చాలామందికి ప్రీతి కల్గించేవా డెవడు? ఎవనికి బలం 
కలుగుతుంది? ఎవడు కలహపు (త్రోవకు దూరంగా తొలగిపోతాడు?” 


వ. అని యడిగిన హంస యిట్లనియె. 563 
ప్రతిపదార్థం: అని యడిగినన్‌= అని (ప్రశ్నించగా; హంస= మరాళం; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 
. సా ८: హంసవా తో టా చె 9, 

తాత్సర్యం: అని సాధ్యులు అడిగేసరికి హంసవారితో ఇట్లా చెప్పింది. 
క “ప్రాజ్ఞుడు రమించు నొక్క(డ; । ప్రాజ్ఞుడు పెక్కండ్రం బ్రీతి( బరంగంగం జేయున్‌; 

బ్రాజ్ఞు[డు బలవంతుం డగు( । బ్రాజ్ఞుడు కలహమునం దొట్టుపడక తొలంగున్‌. 564 
ప్రతిపదార్థం: ప్రాజ్ఞుడు= పండితుడు; ఒక్క(డ= ఒకడే; రమించున్‌= క్రీడిస్తాడు; ప్రాజ్ఞాడు= పండితుడు; పెక్కం[డ్రన్‌= చాలామందిని; 
టీతిన్‌= ప్రీతితో; పరణగగన్‌+చేయున్‌= ప్రవర్తిల్లునట్లు చేస్తాడు; ప్రాజ్ఞుడు= పండితుడు; బలవంతుండు+అగున్‌= బలంకలవాడవుతాడు; 
ప్రాజ్ఞుడు= పండితుడు; కలహమునన్‌= జగడంలో; తొట్టుపడక= తగులువడక; తొలంగున్‌= దూరంగా పోతాడు. 
తాత్సర్యం: ఆత్మజ్ఞానసంపన్నుడైన పండితుడు ఒక్కడే తనలోతాను ఆనందిస్తాడు, ఎక్కువమంది జనులలో 
ప్రీతి కలిగిస్తాడు. బలం కలవా డవుతాడు. అట్టి పండితుడు ఎవరితోనూ జగడానికి పోక తొలగిపోతాడు. 
వ. అని చెప్పిన రాయంచతో సాధ్య లిట్లనిరి. 565 
ప్రతిపదార్థం: అని చెప్పిన= అని వచించిన; రాయంచతోన్‌= రాజహంసతో; సాధ్యులు+ఇట్లు+అనిరి= సాధ్యు లీరీతిగా అన్నారు. 
తాత్సర్యం: ఈ రీతిగా చెప్పిన హంసను చూచి సాధ్యులు మరల ఇట్టా చెప్పారు. 
తే. *విపు(డేమిట దేవత్వవిభవ మొందు? । నేమి కతమున సాధుత్వ మెసకమెస(గు? 

त వ వ 

నతని కెద్ది యసాధుత్వ మావహించు? । మానుషుం డగు నెద్దాన? మహితమూర్తి! 566 
ప్రతిపదార్థం: మహితమూర్తి!= పూజ్యమైన ఆకృతిగల ఓ హంసా!; విప్రుడు= (బ్రాహ్మణుడు; ఏమిటన్‌= దేనిచేత; 
దేవత్వవిభవమున్‌= అమరత్వ వైభవాన్ని; ఒందున్‌= పొందుతాడు; అతనికిన్‌= ఆ 22968; ఏమి కతమునన్‌= ఏ కారణాన; 
సాధుత్వము= సజ్జనత్వం; ఎసకమెసయగున్‌?= మిక్కిలి అతిశయిస్తుంది?; ఎద్ది= ఏది; అసాధుత్వమున్‌= దుర్దనత్వమును; 
ఆవహించున్‌= కలిగిస్తుంది?; ఏ+దానన్‌= దేనివలన; మానుషుండు+అగున్‌?= కేవలమనుష్యు డవుతాడు? 
తాత్సర్యం: 'దివ్యాకృతి గల ఓ హంసమా! బ్రాహ్మణుడు దేనిచేత దేవతావైభవం పొంది రాణిస్తాడు? ఏ కారణంతో 
అతడు సాధుపురుషుడుగా (ప్రశస్తి పొందుతాడు? అతడిని సాధుత్వం లేనివాడినిగా చేసేది ఏది? దేనివలన అతడు 


858 శ్రీమదాంధ్ర మహాభారతము 


కేవలం మనుష్యు డవుతాడు?' 


చ. అనుటయు హంస మిట్టులను 'నధ్యయనంబున దేవభావముం 

గను; వ్రతవృత్తి సాధువనయగా( జరియించు; జనం బసాధు 62८ 

జను బరివాదశీలమున; శౌచవిహీనత మృత్యుభీతి వొం 

దిన మదిలోన నెక్కొనిన దీనత విప్రుడు మానుషుం డగున్‌.' 567 
ప్రతిపదార్థం: అనుటయున్‌= అని అడుగగా; హంసము= మరాళం; ఇట్టులు+అనున్‌= ఇట్టా అన్నది; విప్రుడు= ద్విజుడు; 
అధ్యయనంబునన్‌= వేదం చదువటంచేత; దేవభావమున్‌+కనున్‌= దేవత్వం పొందుతాడు; వ్రతవృత్తిన్‌= పుణ్యకర్మపు వర్తనంచేత; సాధువు 
छता సజ్జనుడనగా; చరియించున్‌= |ప్రవర్తిల్లుతాడు; పరివాదశీలమునన్‌= నిందాశీలంచేత; జనంబు= (ప్రజ; అసాధునాన్‌+చనున్‌= 
దుర్దనుడనగా అట్లే అయిపోతాడు; శౌచవిహీనతన్‌= శుచిత్వం లేకపోవటం వలన; మృత్యుభీతిన్‌= మరణభయమును; పొందిన మదిలోనన్‌= 
చెందిన హృదయములో; నెక్కొనిన= పాదుకొన్న; దీనతన్‌= దీనత్స్వముచేత; మానుపుండు+అగున్‌= మనుష్యుడు అవుతాడు. 
తాత్సర్యం: సాధ్యు లట్టా (ప్రశ్నించగా హంస ఇట్టా అన్నది - “బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయటంతో దేవత్వం 
పొందుతాడు. ఉపవాసాది పుణ్యకర్మలు చేయటంతో సాధువుగా (ప్రశస్తి పొందుతాడు. నింద్యమైన శీలం కలవాడైతే 
ప్రజ లతడిని దుర్ణనుడు అని వ్యవహరిస్తారు. శౌచం పాటించకపోవటం వలన, మరణభీతితో దీనత్వం పొందటం 
వలన అతడు కేవలం మనుష్యుడుగా రూపొందుతాడు.” 


క అని పలికి సాధ్యులకు( దన । తను విభవము సూపి సమ్మదంబున వారల్‌ 

దనుగొలువ నిజనివాసం । బున కేశె నజుండు నగవు మొగమున నెబయన్‌. 568 
ప్రతిసదార్థం: అని పలికి= అని చెప్పి; అజాండు= (బ్రహ్మ; సాధ్యులకున్‌= సాధ్యులనబడే ఆ దేవతావర్గాలకు; తన 
తనువిభవమున్‌= తన శరీరవైభవాన్ని; చూపి= (ప్రదర్శించి; వారల్‌= వారు; సమ్మదంబునన్‌= సంతసంతో; తనున్‌+కొలువన్‌= 
తనను ఆరాధించగా; నగవు= నవ్వు; మొగంబునన్‌= వదనమందు; నెణయన్‌= వ్యాపించగా; నిజనివాసంబునకున్‌= తన 
నెలవుకు; ఏగాన్‌= వెళ్ళాడు. 
తాత్సర్యం: హంస రూపంతో ఉన్న (బ్రహ్మదేవుడు అట్లా చెప్పి సాధ్యులకు తన నిజమైన శరీరవైభవం చూపాడు. 
వా రందుకు చాలా సంతోషించి ఆయనను సేవించారు. పిమ్మట ముఖంలో నవ్వు దీపిస్తూ ఉండగా (బ్రహ్మ 
తన నెలవైన సత్యలోకానికి వెళ్ళాడు. 
వ. అని చెప్పి భీష్ముండు. 569 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; భీష్ముండు= భీష్ముడు 
తాత్సర్యం: అట్లా ధర్మజుడితో వచించి భీష్ముడు మళ్ళీ ఈ (క్రింది రీతిగా అన్నాడు. 
ఉ. _*“సాదరవృత్తి సాధ్యుల( బ్రహర్ష సమేతుల( జేయ( బూని సం 

వాదము సేసె దేవముని వంద్యు( డజుం; డిది సేయు నాయురు 


త్పాదన మిచ్చు సంతతశుభంబులు గీర్తి యొనర్లు( బుత్రపా 
త్రోదయ మావహించు భరతోత్తమ! తన్‌ వినినన్‌ 2© ०८55." 570 


శాంతిపర్వము - अ 859 


ప్రతిపదార్థం: దేవమునివంద్యు(డు= దేవతలచేతను; మునులచేతను నమస్కరించదగినవాడైన; అజుడు= (బ్రహ్మ; సాదరవృత్తిన్‌= 
ఆదరంతో కూడిన వర్తనతో; సాధ్యులన్‌= సాధ్యులను; ప్రహర్షసమేతులన్‌= సంతోషంతో గూడినవారినిగా; చేయన్‌+పూని= చేయ 
నారంభించి; సంవాదమున్‌+చేసెన్‌= సంభాషించాడు; భరత+ఉత్తమ!= భరతవంశములో (क्ण; ఇది= ఈ సంవాదం; తన్‌= 
తనను; వినినన్‌= విన్నా; పఠించినన్‌= చదివినా; ఆయురుత్సాదనమున్‌= ఆయువు యొక్క పుట్టుకను; చేయున్‌= కలిగిస్తుంది; 
సంతత శుభంబులు= ఎడతెగని మంగళాలను; ఇచ్చున్‌= ప్రసాదిస్తుంది; కీర్తి+ఒనర్చున్‌= యశస్సు కలిగిస్తుంది; 
పుత్రపౌ(త్ర+ఉదయమున్‌= కొడుకుల, మనుమల ఉద్భవమును; ఆవహించున్‌= కలుగజేస్తుంది. 


తాత్సర్యం: భరతకుల శ్రేష్టుడవైన ఓ ధర్మరాజా! దేవతలకు, మునులకూ నమస్కరణీయుడైన (బ్రహ్మ ఆదరంతో 
సాధ్యులకు సంతోషం కలిగించటానికై వారితో 'హంసగీత” అనే ఈ సంవాదం చేశాడు. ఈ గీతను విన్నా, చదివినా, 
దీర్భాయువు కలుగుతుంది. ఎడతెగని శుభాలు సంభవిస్తాయి. కీర్తి చేకూరుతుంది. పుత్రులు, మనుమలు 
తామరతంపరగా ఉదయించి వంశం వర్తిల్చుతుంది.” 


వ. అనిన విని ధర్మనందనుండు శంతనునందనుతో 'సాంఖ్యయోగంబుల తారతమ్యంబులుం దత్స్వరూపం 
బులు నెఠింగింపవే యనుటయు, నమ్మహీపతికి నమ్మహాత్ముం డిట్లనియె. 571 

ప్రతిపదార్థం: అనినన్‌ విని= అని చెప్పగా ఆకర్లించి; ధర్మనందనుండు= ధర్మజుడు; శంతనునందనుతోన్‌= శంతనుడి 
కుమారుడైన భీష్ముడితో; సాంఖ్యయోగంబుల తారతమ్యంబులున్‌= సాంఖ్యశాస్త్ర, యోగశాస్త్రములయొక్క తరతమ భేదాలను; 
తత్స్యరూపంబులున్‌= ఆ శాస్త్రాల నిజరూపాలను; ఎతింగింపవే= తెలుపుమా; అనుటయున్‌= అని అడుగగా; ఆ+మహీపతికిన్‌= 
ఆ రాజునకు; ఆ+మహాత్ముండు= ఆ భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: భీష్ము డట్లా చెప్పేసరికి విని ధర్మరాజు అతడితో 'సాంఖ్యశాస్త్రం, యోగశాస్త్రం -ఈ రెండింటియొక్క 
భేదాలు, వాటి స్వరూపాలు తెలియజెప్పుము' అని అడిగాడు. అంతట ఆ నరపాలుడితో భీష్ముడు ఈ రీతిగా చెప్పాడు. 


భీష్ముడు ధర్మజునకు యోగతంత్రప్రకారము చెప్పుట (సం. 12-289-2) 


క  తెలుపుదురు సాంఖ్యులును యో । గులు( దమతమ తెటి(గు మేలగుట కారణసం 

కలితముగ నాకు జూడ(గ । నలఘుగుణా! యొక్క రూప యయ్యిరు దెటి(గున్‌. 572 
ప్రతిపదార్థం: అలఘుగుణా!= గొప్ప గుణాలు గలవాడా!; సాంఖ్యులునున్‌= సాంఖ్య మార్గం అనుసరించేవారూ; యోగులున్‌= 
యోగమార్గం అవలంబించేవారూ; కారణసంకలితముగన్‌= హేతువులతో కూడ; తమ తమ తెజగులు= తమ తమ పద్దతులు; 
మేలు+అగుట= (్రేష్టంకావటం; తెలుపుదురు= చెప్పుతారు; నాకున్‌+చూడయగన్‌= నేను పరిశీలింపగా; ఆ+ఇరుదెబిగున్‌= ఆ 
రెండు విధాల(త్రోవయును; ఒక్కరూప= ఒకే విధమైనది. 


తాత్సర్యం: 'శ్రేష్టగుణుడవైన £, ధర్మజా! సాంఖ్యులు, యోగులు తమ తమ మారాలే మేలైనవని కారణాలు 
నిరూపిస్తూ ప్రకటిస్తారు. కాని నా దృష్టికి ఆ రెండు మార్గాలూ ఒక్కటే. 


~~ 


క  ప్రత్యక్షహేతువాదులు । సత్యపరా! యోగపరులు సాంఖ్యులు శాస్తా 
ర్లాత్యంతనైపుణులు స । ద్దత్యాకలనంబు సరియ తదుభయమునకున్‌. 573 


ప్రతిపదార్థం: సత్యపరా!= సత్యపరాయణా!; యోగపరులు= యోగులు; ప్రత్యక్షహేతువాదులు= (ప్రత్యక్షొన్నే ప్రామాణ్యహేతువని 
థి ర ९३ 
వాదించేవారు; సాంఖ్యులు= సాంఖ్యమార్గం అనుసరించేవారు; శా(స్రార్జాత్యంతనైపుణులు= శాస్త్ర ప్రతిపాదితమైన విషయములందు 


860 శ్రీమదాంధ్ర మహాభారతము 


మిక్కిలి సామర్గ్యం కలవారు; తదుభయమునకున్‌= ఆ రెంటికీ; సద్గత్యాకలనంబు= ఉన్నతమైన గతి చేకూరటం; సరి+అ= 
సమానమే. 
తాత్సర్యం: సత్యనిష్టుడవైన ఓ ధర్మపుత్రా! యోగులు ప్రత్యక్ష మొక్కటే ప్రమాణహేతువని వాదిస్తారు. సాంఖ్యులు 
శాస్త్ర ప్రతిపాదితమైన అర్థాలలో విశ్వాసం కలిగి అవే ప్రమాణమని నిరూపిస్తారు. అయినా ఈ రెండుమార్గాలవారూ 
చివరికి పొందే లక్ష్యం ఒక్కటే. 
క. ఆతెరువులు రెంటికి వే । @ తో'యట దర్శనంబునంద నరేంద్రా! 

భూతహితము ><. । ర్యాతిశయము శౌచమును నియతకృత్యంబుల్‌.' 574 


ప్రతిపదార్థం: నరేం[ద్రా!= రాజా!; ఆ తెరువులు= ఆ మార్గాలు; రెంటికిన్‌= రెండింటికి; వేజైతోచుట= విభిన్నములై భాసించటం; 
దర్శనంబునంద= శాస్త్రమునందే; భూతహితము= ప్రాణులకు మేలు చేయటం; స(ద్రృతచర్యాతిశయము= మంచి నియమాలను 
ఎక్కువగా పాటించటం; శౌచమును= శుచిత్వం; నియతకృత్యంబుల్‌= రెండు మార్గ్లాలకూ తప్పనిసరిగా సంబద్దమైన కార్యాలు. 
తాత్సర్యం: రాజా! సాంఖ్యయోగాల మార్గాలు రెండూ విభిన్నమై కనిపించటమనేది కేవలం శాస్త్రమునందు మా(త్రమే. 


ప్రాణులపట్ల హితం, మంచి నియమాలు పాటించటం, శౌచం ఈ రెండుమార్లాలకూ నియతమైన కార్యాలే.” 


విశేషం: సాంఖ్యయోగౌ పృథగ్సాలాః 1 (ప్రవదన్తి న పండితాః 
ఏకమస్యాస్థిత సృమ్యక్‌ । ఉభయో ర్విందతే ఫలమ్‌ ॥ (గీత - 5-4) 
యత్సాంఖైః ప్రాప్యతే స్థానం । తద్యోగై రపి గమ్యతే । 
ఏకం సాంఖ్యం చ యోగం చ। యః పశ్యతి స పశ్యతి ॥ (గీత - 5-5) 

అని శ్రీకృష్ణుడు గీతలో ప్రతిపాదించి ఉన్నాడు. అవివేకులు మా(త్రమే సాంఖ్యమూ, యోగమూ వేరువేరని చెప్పుతారు. ఈ 

రెండింటిలో దేని ననుష్టించినా ఫల ప్రాప్తి కలుగుతుంది. సాంఖ్యులు పొందే స్థానాన్నే యోగులు కూడా పొందుతారు. అందువలన 

సాంఖ్యయోగాలను రెంటినీ ఒక్కటిగా చూచేవాడు యథార్లదర్శి' అన్న గీతాచార్యుడి అభిప్రాయం ఇక్కడ భీష్ముడు చెప్పిన మాటలతో 
సరిపడుతున్నది. 

వ. అనిన విని యుధిష్టిరుండు 'భూతదయయును, సద్వృతధారణంబును, శౌచంబును దుల్యంబులై 
సాంఖ్యయోగంబులకు దర్శనంబు వేజిగుట యెట్లు? వివరింపవే యనుటయు, నన్నరదేవునకు దేవవ్రతుం 
డిట్లనియె. 575 

ప్రతిపదార్థం: అనినన్‌ విని= అనగా ఆలకించి; యుధిష్టిరుండు= ధర్మజుడు; సాంఖ్యయోగంబులకున్‌= సాంఖ్యానికీ, యోగానికీ; 
భూతదయయునున్‌= ప్రాణులపట్ల కృపయు; సద్రుతధారణంబునున్‌= మంచినియమాలు పాటించటమూ; శౌచంబునున్‌= 
శుచిత్వమూ; తుల్యంబులు+ఐ= సమానములై; దర్భనంబు= శాస్త్రం; వేణఖు+అగుట= భిన్నమవటం; ఎట్టు= ఎట్టా; వివరింపవే= 
విశదీకరింపుమా; అనుటయున్‌= అని అడుగగా; ఆ+నరదేవునకున్‌= ఆ రాజుకు; దేవవ్రతుండు= భీష్ముడు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా అన్నాడు. 

తాత్సర్యం: భీష్ముడు చెప్పింది విని ధర్మరాజు 'సాంఖ్యయోగమార్డాలు రెండింటికీ భూతదయ, వ్రతనిర్వహణ, 

శుచిత్వం అనేవి సమానాలై ఉండగా శాస్త్రం మాత్రం ఎట్టా వేరుగా ఉంటుంది? ఈ సంగతి వివరించుము” అని 

చా *^< १8 రా తో టా కా! येष) 

అర్థించాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా డు. 


శాంతిపర్వము - अ 861 


క “యోగులకు యోగబలమున । రాగము మోహంబునుం జిరస్యేహముగా 
మాగమము( గ్రోధము గుణా । యోగము వరుస బెడ(బాప నున్నతి యొలయున్‌. 576 


ప్రతిపదార్థం: యోగబలమునన్‌= యోగము యొక్క సామర్థ్యంతో; రాగమున్‌= విషయముల మీది అనురాగాన్నీ; మోహంబునున్‌= 
అజ్ఞానాన్నీ; చిరస్నేహమున్‌= దీర్థకాలికమైన (ప్రీతిని; కామ+ఆగమమున్‌= అభిలాష యొక్క ఉత్పత్తినీ; (క్రోధమున్‌= కోపాన్నీ; 
వరుసన్‌= (క్రమంగా; గుణ+ఆ యోగము= పై దోషాలకు విరుద్దాలైన సద్గుణాలతోడి కలయిక; పెడన్‌+పాపన్‌= తొలగించగా; 
యోగులకున్‌= యోగమార్గంలో ఉన్నవారికి; ఉన్నతి= బౌన్నత్యం; ఒలయున్‌= సిద్దిస్తుంది. 


తాత్సర్యం: రాగం, మోహం, దీర్భకాలికమైన స్నేహం, కామం, (క్రోధం అనే దుర్గుణాలు ఆత్మోన్నతిని నిరోధించేవి. 
యోగబలంతో సై దోషాలను తద్విరుద్దమైన సద్గుణాలతో తొలగిస్తే యోగులకు ఆత్మోన్నతి లభిస్తుంది. 


విశేషం: పద్యంలో 'గుణాయోగము'” అన్న పదాన్ని ద్వితీయాంతంగా గ్రహిస్తే, రాగాదులతోపాటు (త్రిగుణాలతోడి ఆ యోగాన్ని 
(కలయికను) కూడా యోగబలంతో తొలగిస్తే - అని అర్థం చెప్పాలి. 
చ. ఘనరుషమున్‌ సముద్దతమృగంబును జాలము వ్రచ్చి వాగురా 

వినిహతి( జేసి యిష్టపదవిం జను చాడ్చున యోగతంత్రరో 

ధనమగు లోభ జాత దురితవ్రజముం బెడ(బాచి సత్సథం 

బున జరియించు యోగి సుఖమూర్తిత సుస్టితగా వహించుచున్‌. 577 
ప్రతిపదార్థం: ఘనరుషమున్‌= పెద్ద చేపయున్నూ; సముద్దతమృగంబును= బలిష్టమై గర్వించిన జంతువున్నూ; జాలమున్‌= 
వలను; (వ్రచ్చి= చించి; వాగురావినిహతిన్‌+చేసి= ఉరిని ఛేదించి; ఇష్టపదవిన్‌= ఇచ్చవచ్చిన (త్రోవలో; చనుచాడ్సునన్‌= పోయేటట్టు; 
యోగి= యోగం శీలించేవాడు; సుఖమూర్తితన్‌= సుఖస్వరూపాన్ని; సుస్టితగాన్‌= దృఢంగా ఉండేటట్టు; వహించుచున్‌= 
కలిగిఉంటూ; యోగతం(త్ర రోధనము+అగు= యోగంయొక్క ఉపాయాలను అడ్డగించినదైన; లోభజాతదురిత(వ్రజమున్‌= 
లోభంనుండి కలిగిన పాపసంచయాన్ని; పెడన్‌+పాచి= తొలగ।ద్రోసి; సత్సథంబునన్‌= సన్మార్గంలో; చరియించున్‌= సంచరిస్తాడు. 
తాత్సర్యం: పెద్దచేప వలను చించుకొని, బలిష్టమైన మృగము ఉరిని ఛేదించుకొని ఇచ్చవచ్చిన దారిలో వెళ్ళిపోతాయి. 
అట్లే యోగి దృఢమైన సుఖస్వరూపంలో ఉంటూ యోగోపాయాలను నిరోధించే పాపాలను తొలగించుకొని 
సన్మార్గంలో సంచరిస్తాడు. 
విశేషం: అలం: ఉపమ. 
©. యోగబలము లేని యొకభంగి యోగి బల్‌ । ద్రోపు లేని మీను నేపు లేని 

మృగము వలయు నురియు+ దెగిపోవ నుటుకంగ । లేనియట్ల భవములోన నడం(గు. 578 
ప్రతిపదార్థం: యోగబలము లేని= యోగశక్తి చాలని; ఒక భంగియోగి= ఒక మాదిరి యోగి; బల్‌త్రోపులేని మీనున్‌= పెద్దగా దూసుకొని 
పోయేశక్తి లేని చేప; ఏపు లేని మృగమున్‌= విజృంభించే శక్తిలేని జంతువు; వలయున్‌= జాలమును; ఉరియున్‌= పాశమును; తెగిపోవన్‌= 
తెగిపోయేటట్లుగా; ఉణుకంగలేని+అట్ల= పరుగెత్తలేని మాదిరిగా; భవములోనన్‌= సంసారంలో; అడణగున్‌= అణగిపోతాడు. 
తాత్సర్యం: బలాధిక్యంతో విజృంభించి ముందుకు దూసుకొని పోలేని చేప వలను ఛేదించలేదు. అట్లే శక్తి చాలని 
మృగం ఉరిని తెగజేసి ముందుకు పోలేదు. అవి రెండూ పాశం (క్రింద తగులువడతాయి. అదే రీతిగా యోగబలం 
చాలని యోగి పాపపాశాలను ఛేదించలేక సంసారంలోనే నిబద్దుడైపోతాడు. 


862 శ్రీమదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. 
ఆ. అల్పమైన యగ్ని యడ(గు నింధనములు । మీ(ద ॐ బలము మిగులలెేని 

యోగమట్ల తనకు నురునట్టి దానన । సాదమొందు సకలజనమనోజ్ఞ! 579 
ప్రతిపదార్థం: సకలజనమనోజ్ఞ్జ!= సమస్త ప్రజలకు మనోహరమైనవాడా!; అల్పమైన= కొద్దిపాటిదైన; అగ్ని= నిప్పు; ఇంధనములు= 
కట్టెలు; మీ(దవైవన్‌= పైనవేయగా; అడయగున్‌= ఆరిపోతుంది; అట్ల= అదే మాదిరిగా; బలము మిగులలేని= శక్తి చాలని; యోగము= 
యోగానుష్టానం; తనకున్‌+ఉరునట్టి దానన్‌+అ= తనకు తగిన దానితోనే; సాదము+ఒందున్‌= అణగారిపోతుంది 
తాత్సర్యం: సకల జనులకు హృదయంగముడవైన ధర్మసుతా! కొద్దిపాటి నిప్పు కట్టెలు పైన పడవేస్తే ఆరిపోతుంది. 
అదే రీతిగా బలహీనమైన యోగం కూడా తన కనుకూలమైన దానితోనే అణగారిపోతుంది. కట్టెలు అగ్నికి 
అనుకూలమైనప్పటికీ నిప్పు తక్కువై కట్టెలెక్కువైతే నిప్పు శమించిపోతుంది. (అదే రీతిగా అనుకూలమైన 
యోగసాధనలే యోగానికి బలం లేనప్పుడు దానిని శమింపజేస్తాయని తాత్సర్యం). 


విశేషం: అలం: ఉపమ. 


७. ఇద్దమైన యగ్ని ఇంధన సంపద । నతిశయిల్లు నట్టు లధికబలస 

మగ్రసారయోగ మహిమయు నంతంత । కగ్గలించు వ్రతము లగ్గలింప. 580 
ప్రతిపదార్థం: ఇద్దము+ఐన= దీపించిన; అగ్ని= అనలం; ఇంధనసంపదన్‌= కట్టెల సమృద్దిచేత; అతిశయిల్లునట్టులు= ఎక్కువగా 
మండే విధంగా; అధికబలసమ(గసారయోగ మహిమయున్‌= ఎక్కువ బలంతో సమగ్రమైన గ్రేష్టయోగ (ప్రభావం కూడ; (వతములు= 
నియమాలు; అగ్గలింపన్‌= ఎక్కువ కాగా; అంతంతకున్‌= అంతకంతకు; అగ్గలించున్‌= అతిశయిస్తుంది. 
తాత్సర్యం: బాగా జ్వలించిన అగ్ని ఎక్కువగా వంటచెరకు అందిస్తే ఇంకా ఎక్కువగా మండుతుంది. అదే రీతిగా 
శక్తిమంతమైన యోగంయొక్క (ప్రభావం ఎంతకెంతకు నియమసాధనలు ఎక్కువవుతాయో, అంతకంతకు 
అతిశయమై రాణిస్తుంది. 


విశేషం: అలం: ఉపమ. 


క స్రోతోవేగము పటుగతి । వీతబలుం దిగుచునట్లు విషయము లీడ్డుం 
జేతోబలసంభృత యో । గాతిశయు(డు గాని వాని నంచితచరితా! 581 


ప్రతిపదార్థం: అంచితచరితా= పూజ్యమైన చరిత్రం కలవాడా!; (స్రోతోవేగము= ప్రవాహంయొక్క వేగం; పటుగతిన్‌= పటిష్టమైన 
నడకతో; వీతబలున్‌= తొలగినబలం కలవాడిని; తిగుచునట్లు= లాగివేసేటట్టు; చేతోబలసంభృతయోగాతిశయు(డు= మనోబలంతో 
నిండిన యోగదృఢత్వం కలవాడు; కానివానిన్‌= కానట్టి యోగిని; విషయములు= శబ్దం మొదలైన విషయాలు; ఈడ్బున్‌= 
లాగివేస్తాయి. 


తాత్సర్యం: మాన్యచరిత్రుడవగు ఓ ధర్మరాజా! బలంగా ముందుకు సాగిపోయే (ప్రవాహవేగం బలహీనుడిని 
లాగివేస్తుంది. అట్లాగే మనోబలంతో కూడిన యోగశక్తి లేనివాడిని శబ్దస్సర్శాది విషయాలు తమవైపునకు 
లాగివేస్తాయి. 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 863 


నిశేషం: అలం: ఉపమ. 
క నది రయము వారణేంద్రు(డు । గుదియించిన యట్ల పోలె( గురువర! దైన్యా 

స్పదమగు విషయోల్లాసము। గుదియించును యోగసిద్ది గురుహృద్దలు(డున్‌. 582 
ప్రతిపదార్థం: కురువర!= కురుశ్రేష్టా!; వారణ+ఇం|ద్రుడు= గజేంద్రుడు; నదిరయమున్‌= నదీవేగాన్ని; కుదియించిన అట్ట 
పోలెన్‌= అడ్డగించేటట్లే;, యోగసిద్ది గురుహృద్బలు(డున్‌= యోగంయొక్క సిద్దిచేత గొప్పదైన మనోబలం కలవాడుకూడా; 
దైన్యాస్సదము+అగు= దీనత్యానికి నెలవైన; విషయ+ఉల్లాసమున్‌= శబ్బాదివిషయాల విలాసాన్ని; కుదియించును= అడ్డగిస్తాడు. 
తాత్సర్యం: కురువర్యా! మదించిన ఏనుగు నదీప్రవాహ వేగాన్ని తగ్గించినట్లే యోగసిద్ధ్దితో మనోబలం 
సంపాదించుకొన్న యోగివర్యుడు దీనత్వం కలిగించే విషయాల ఉరవడిని తగ్గించివేస్తాడు. 


విశేషం: అలం: ఉపమ. 
తే. కుపితు(డగు నంతకుండును గ్రోధఘోర । మృత్యువును నైన నియమసమృద్ధయోగ 

బలునిదెస వోవ( జాల రప్రతిహతముగ । నెందు జరియించు నత(డు నరేంద్రముఖ్య! 583 
ప్రతిపదార్థం: ^ రాజుశ్రేష్టా!; కుపితు(డు+అగు= కోపించినవాడైన; అంతకుండును= యముడు అయినా; 
క్రోధఘోరమృత్యువునున్‌+ఐనన్‌= కోపంచేత భయంకరమైన మృత్యుదేవత ఐనా; నియమసమృద్ద యోగబలుని దెసన్‌= 
నియమాలతో సమగ్రమైన యోగబలం కలవాడివైపు; పోవన్‌+చాలరు= పోలేరు; అత(డు= ఆ యోగి; అ(ప్రతిహతముగన్‌= 
ఎదురులేకుండ; ఎందున్‌+చరియించున్‌= ఎక్కడనైనా తిరుగగలడు. 
తాత్సర్యం: నృపడ్రేష్టా! కోపించిన యముడుగానీ, కోపభీకరమైన మృత్యువుగానీ దృఢనియమాలను పాలించి 
యోగశక్తి పరిపూర్ణుడైన యోగిచెంతకు పోలేరు. అట్లాంటి యోగీం(ద్రుడు ఎదురులేనివాడై ఎక్కడనైనా తిరుగుతాడు. 
క్ర 9०2०८ దపము( బొరి(బొరి । రాగవిరాగతల హృదయరంగమునకుC గే 

ళేగతుల( దెచ్చి యార్లుచు । యోగి యనుభవించు దగిలియుండం డెందున్‌. 584 
ప్రతిపదార్థం: యోగి= యోగశీలుడు; పొరిన్‌+పౌరిన్‌= మాటిమాటికి; భోగంబున్‌= విషయానుభవాన్ని; తపమున్‌= తపస్సును; 
రాగవిరాగతలన్‌= రక్తినీ, విరక్తినీ; హృదయరంగమునకున్‌= చిత్తం అనే రంగస్ఫలానికి; కేఖీగతులన్‌= |క్రీడాగమనాలతో; తెచ్చి= 
తీసికొనివచ్చి; ఆర్బుచున్‌= ఆడిస్తూ; అనుభవించున్‌= అనుభవిస్తాడు; ఎందున్‌= దేనిలోనూ; తగిలిఉండడు= ఆసక్తుడై ఉండడు. 
తాత్సర్యం: యోగాభ్యాసపరుడైనవాడు మాటిమాటికీ తన హృదయమనే రంగస్థలం మీదికి విషయసుఖానుభవాన్నీ, 
తపస్సునూ, రాగాన్నీ, విరాగాన్నీ సవిలాసంగా తీసికొనివచ్చి ఆడిస్తూ ఉంటాడు. ఎందులోనూ తగులువడకుండా 
తాను ఆ శ్రీడారసాన్ని అనుభవిస్తాడు. 


విశేషం: అలం: రూపకం. 


క జగతీవర! యోగస్తూ । లగతులు సెప్పితి వినం గలదు సూక్ష్మవిధం 
బగుమార్గ ప్రచయము ద । న్నిగదన మవధానమున వినిన మతి దేటున్‌. 585 


ప్రతిపదార్థం: జగతీవర!= భూవరా!; యోగస్ట్థూల గతులు= యోగంయొక్క స్టూలమైన విధానాలు; చెప్పితిన్‌= వివరించాను; 
సూక్ష్మవిధంబు+అగు= సూక్ష్మపద్దతిగల; మార్గప్రచయము= విధానాల సముదాయం; వినంగలదు= వినటానికి మిగిలిఉన్నది; 


864 శ్రీమదాంధ్ర మహాభారతము 
తన్నిగదనమున్‌= ఆ చెప్పటాన్ని; అవధానమునన్‌= హెచ్చరికతో; వినినన్‌= వింటే; మతి= బుద్ది; తేణున్‌= ప్రసన్నతపొందుతుంది. 
తాత్సర్యం: రాజా! యోగానికి చెందిన స్థూలమైన విషయాలు ఇంతవరకూ చెప్పాను. ఇంకా సూక్ష్మ విషయాలైన 
కొన్ని యోగవిధానాలు వినవలసి ఉన్నాయి. వాటి వివరణ సావధానంగా వింటే బుద్ది నిర్మలమవుతుంది. 
క ఏమిగతి లక్ష్యభేదము(। దా 29९०८ జేయు ధన్వి తత్పరు(డై యో 

గామల చిత్తు(డు మోక్షం । బామెయి సాధించువా డహంకృతిదూరా! 586 
ప్రతిపదార్థం: అహంకృతిదూరా!= అహంకారం లేనివాడా!; कर విలుకాడు; ఏమిగతిన్‌= ఎట్టు; తత్సరు(డు+ఐ= 
దానియందాసకుడై; తాన్‌= తాను; లక్ష్యభేదమున్‌= గురిని ఛేదించటాన్ని; మేలుగన్‌= బాగా; చేయున్‌= చేస్తాడో; ఆ+మెయిన్‌= 
అదేరీతిగా; యోగ+అమలచిత్తుడు= యోగముచే నిర్మలమైన హృదయం కలవాడు; మోక్షంబు= ముక్తిని; సాధించువా(డు= 
సంపాదిస్తాడు. 
తాత్సర్యం: అహంకారంలేని ఓ ధర్మరాజా! విలుకాడు తదేకచిత్తుడై ఎట్టా లక్ష్యాన్ని చక్కగా ఛేదిస్తాడో, అట్టాగే 
యోగనిపుణుడు మోక్షలక్ష్యాన్ని సాధిస్తాడు. 
నిశేషం: అలం: ఉపమ. 
ఆ. నేతికుండ మోచి యే తెటి(గున సోబ । నాలు వ్రాయు నైపుణంబు గలుగు 

పురుషు(డట్ల యోగపరిణతుండును నాత్మ । నేమటిక విముక్తి కెక్క వలయు. 587 


ప్రతిపదార్థం: వైపుణంబు గలుగు= నేర్చుగల; పురుషు(డు= మనుజుడు; నేతికుండ= నేతితో నింపిన కుండను; మోచి= వహించి; 
ఏ+తెబిగునన్‌= ఏ రీతిగా; సోబనాలు= మెట్లు; (ప్రాశున్‌= ఎక్కుతాడో; అట్ల= ఆ రీతిగానే; యోగపరిణతుండునున్‌= 
యోగనిపుణుడుకూడ; ఆత్మన్‌+ఏమణక= ఆత్మవిషయంలో మరుపులేకుండా; విముక్తికిన్‌= మోక్షానికి; ఎక్కన్‌వలయున్‌= ఎగబ్రాకాలి. 
తాత్సర్యం: నేర్పుగల పురుషుడు నెత్తిపై నేతికుండ మోసికొని ఎట్టా మెట్లు ఎక్కిపోతాడో, అట్లాగే యోగనిపుణత 
గలవాడు కూడ ఆత్మను మరువకుండా మోక్షసౌధాన్ని అధిష్టించాలి. 


విశేషం: అలం: ఉపమ. 


తే. రధికునకు( గలమరికి సారధియు( గర్భ । ధారు(డును బోలె నాత్మకు( దాను సుపథ 

వర్తనైకవిధాయి గావలయు యోగ । ధారణా నిశ్చలుం డగు దీరు డధిప! 588 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; రథికునకున్‌= రథమునధిష్ట్థించిన వాడికిని; కలమరికిన్‌= ఓడనెక్కిపోయేవాడికిని; సారథియున్‌= 
రథంనడిపేవాడును; కర్లధారు(డును పోలెన్‌= చుక్కానిపట్టేవాడివలె; యోగధారణానిశృలుండు+అగు= యోగమును ధరించుటలో 
చలనములేనివాడైన; ధీరు(డు= ధైర్యముగలవాడు; తాను= తాను; ఆత్మకున్‌= తన ఆత్మకు; (తనకు); సుపథవర్తనైక విధాయి= 
మంచి మార్గమున (ప్రవర్తించుటను మా(త్రమే కల్పించువాడు; కావలయున్‌= కావాలి. 
తాత్సర్యం: రాజా! రథమెక్కి పోయేవాడిని సారథివలె, పడవ ఎక్కి పయనించే వాడిని చుక్కాని పట్టేవాడివలె 
యోగధారణలో నిశ్చలస్థితిని పొందిన ధీరచిత్తుడు తన ఆత్మను మంచి మార్గంలోనే నడిపించాలి. 


నిశేషం: అలం: ఉపమ. 


శాంతిపర్వము - अ 865 


క శిరమును నాభియు హృదయము । నురమును ००९०८ (भ నాత్మా 
దరణీయస్థానము ల । ००७९८ గనుయోగి యాత్మ నిభపురనాథా!' 589 
ప్రతిపదార్థం: ఇభపురనాథా!= హస్తినానగరరాజా!; శిరమును= తలను; నాభియున్‌= బొడ్డును; హృదయమున్‌= హృదయాన్ని; 
ఉరమును= వక్షమును; కర్లములున్‌= చెవులు; పార్వయుగళమున్‌= రెండు (ప్రక్కలును; ఆత్మాదరణీయస్థానములు= ఆత్మకు 
ఆదరించదగిన (ప్రదేశాలు; యోగి= యోగశీలుడు; ఆ+ఇరవులన్‌= ఆ స్థానాలలో; ఆత్మన్‌ కనున్‌= ఆత్మను చూస్తాడు. 
తాత్సర్యం: హస్తినాపుర ప్రభుడవైన ఓ ధర్మపు[త్రా! శరీరంలో తల, బొడ్డు, హృదయం, వక్షం, చెవులు, ఇరుప్రక్కలు 
- ఆత్మకు ఆదరించదగిన నెలవులై ఉన్నాయి. యోగి అయినవాడు ఆ సానాలలో తన ఆత్నను సందరిసాడు.” 
९ <= =^ 2 ९ ये 
వ. అనిన నజాతశత్రుం డాపగాపుత్రునితో నిట్లనియె. 590 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; అజాతశ్నతుండు= ధర్మరాజు; ఆపగా పుత్రునితోన్‌= భీష్ముడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా 
అన్నాడు. 
తాత్సర్యం: భీష్ము డట్టా చెప్పగా ధర్మజుడు అతడితో ఇట్లా అన్నాడు: 
ख. “యోగి యెట్టి యాహారంబు లుడుగవలయు? । నాత డెబ్బంగి భోజ్యంబు లనుభవించి 
బలము వడయువాండిది నాకు( దెలియయజెప్ప । వే జనస్తవనీయసమిద్దబుద్ది! 591 
ప్రతిపదార్థం: జన స్తవనీయ సమిద్ద బుద్ది!= జనులచేత స్తుతించదగిన తేజోవంతమైన బుద్దికలవాడా!; యోగి= యోగశీలుడు; 
ఎట్టి= ఎటువంటి; ఆహారంబులు= భోజనాలు; ఉడుగన్‌ వలయున్‌?= వర్దించాలి?; ఆత(డు= ఆ యోగి; ఏ+భంగిభోజ్యంబులు= 
ఎట్లాంటి ఆహారపదార్థాలను; అనుభవించి= భుజించి; బలము+పడయువా(డు?= బలం పొందుతాడు; ఇది= ఈ విషయం; 
నాకున్‌+తెలియన్‌=చెప్పవే!= నాకు ఎఖుగజేయుమా! 
తాత్సర్యం: 1ప్రజాస్తుతికి పాత్రమై దీపించే బుద్దిగల ఓ పితామహా! యోగి ఎట్లాంటి ఆహారాలు వర్ణించాలి? అతడు 
ఎటువంటి ఆహారాలు తింటే బలం పుంజుకొంటాడు? ఈ విషయం నాకు వివరించుము.” 


సీ అనవుడు నతనితో నత(డు 'సుస్నిర్ధంబు । లైన యాహారముల్‌ మానువా(డు 
యోగి; నీరసముల నుదకంబులను జాల । నాయకలి పుచ్చుచు నవియు నుదర 
మధికపూర్ణంబగు నట్లుగా గొనక వ । ర్తించుట బలము వర్ణింప(జేయు' 
నని చెప్పి వెండియు నను 'గామమును గ్రోధ । మును నిద్రయును దృష్టయును భయంబు 


ख. రతియు నరతియు౯ బవనంబుగతియు నుడిపి । ధారణా నిశ్చలుం డయి తన్ను( దాన 
కనుచునుండెడు యోగి దుర్గంపు(జోటు । వెడల నరిగి సుఖస్థానవిభవ మొందు. 592 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగా; అతనితోన్‌= ఆ ధర్మజుడితో; అత(డు= భీష్ముడు; యోగి= యోగాభ్యాసపరుడు; 
సున్నిగ్గంబులు+ఐన= నూనెగల్లి చిక్కనైన; ఆహారముల్‌= భోజనాలు; మానువా(డు= వదలేవాడు; నీరసములన్‌= సరసములు కానట్టి 
పదార్థాలతోనూ; ఉదకంబులనున్‌= నీటితోను; చాలన్‌= మిక్కిలిగా; ఆకలి పుచ్చుచున్‌= ఆకలి తీర్చుకొంటూ; అవియున్‌= అవికూడా; 
ఉదరము= పొట్ట; అధికపూర్ణంబు+అగునట్టుగాన్‌= మిక్కిలి నిండేటట్ల్టుగా; కొనక= గ్రహించక; వర్తించుట= ఉండటం; బలమున్‌= 
సత్తువను; వర్టిల్లన్‌+చేయున్‌= వృద్దిపొందిస్తుంది; అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మరల; అనున్‌= ఇట్లా అన్నాడు; కామమునున్‌= 


866 శ్రీమదాంధ్ర మహాభారతము 


కోరికనూ; (క్రోధమునున్‌= కోపాన్నీ; నిద్రయునున్‌= నిద్రనూ; త్నష్ణయునున్‌= ఆశనూ; భయంబున్‌= భీతినీ; రతియున్‌= రాగాన్నీ; 
అరతియున్‌= రాగంలేమినీ; పవనంబుగతియున్‌= శ్యాసగమనాన్నీ; ఉడిపి= ఉడిగించి; ధారణా నిశ్చలుండు+అయి= యోగమును 
ధరించటంలో కదలికలేనివాడై; తన్నున్‌= తనను; తాన= తానే; కనుచున్‌+ఉండెడు యోగి= చూస్తూ ఉండే యోగి; దుర్గంపు(జోటున్‌= 
చొరరాని (ప్రదేశాన్ని; వెడలన్‌+అరిగి= అతిక్రమించిపోయి; సుఖస్తానవిభవమున్‌= ఆనందపదముయొక్క వైభవాన్ని; ఒందున్‌= 
పొందుతాడు. 

తాత్సర్యం: ధర్మరాజు అట్లా అడుగగా అతడితో భీష్ముడు ఇట్టా అన్నాడు: 'యోగి నూనెగల చిక్కనైన 
ఆహారపదార్థాలు వర్షించాలి. రసవత్తరములు కాని పదార్థాలతో, నీటితో ఆకలి తీర్చుకొనాలి. అవికూడా 
పొట్టనిండేటట్టు ఎక్కువగా తీసికొనరాదు. అట్లా ఉంటే బలం పెంపొందుతుంది” - ఈ రీతిగా చెప్పి భీష్ముడు 
మళ్ళీ ఇట్లా అన్నాడు: ~ “కామాన్నీ, (క్రోధాన్నీ, నిద్రనూ, ఆశనూ, భయాన్నీ, అభిరుచినీ, అభిరుచిలేనితనాన్నీ, 
శ్వాసగమనాన్నీ ఉడిగించాలి. యోగధారణలో నిశ్చలత కలిగి తనలో తనను చూచుకొంటూ రమించే యోగి 
దుర్గమ(ప్రదేశాలను నిర్గమించి నిత్యసుఖానికి నెలవైన ధామం చేరుకొంటాడు. 


క జనవర! యసిధారావ్రత । మన(దగియెడు ధారణానియతి పనుపడు నె 
వ్వని చిత్తంబున నా యో । గనిరూఢున కరిది యైన కార్యము గలదే. 593 


ప్రతిపదార్థం: జనవర!= రాజా!; ఎవ్వనిచిత్తంబునన్‌= ఎవడి హృదయంలో; అసిధారావ్రతము= కత్తివాదరపై నడక; అనన్‌+తగియెడు= 
అని చెప్పదగిన; ధారణానియతి= ధారణయొక్క నియమం; పనుపడున్‌= అలవడుతుందో; ఆ యోగనిరూఢునకున్‌= అట్టి 
యోగసిద్దుడికి; అరిది+ఐన కార్యమున్‌= అశక్యమైన పని; కలదే?= ఉన్నదా? 
తాత్సర్యం: రాజా! కత్తి వాదరపై నడక అనదగిన యోగధారణా నియమం ఎవడి చిత్రంలో స్థిరమై ఉంటుందో 
అట్లాంటి యోగనిపుణుడు సాధించరాని కార్యమేమున్నది? 
క యోగనిరూఢు(డు సంగ । త్యాగానందైకరతుః డతనికి జనన సం 

యోగము మృతిదైన్యంబును । భోగాభోగ సుఖదుఃఖములు లే వధిపా! 594 
(ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; యోగనిరూఢు(డు= యోగమునందు సిద్దిపొందినవాడు; సంగత్యాగ+ఆనందైకరతు(డు= పొత్తును 
విడుచుటచేత కలిగే ఆనందమునందే ఆసక్తుడు; అతనికిన్‌= అట్టి యోగికి; జననసంయోగమున్‌= పుట్టుకతోపొత్తు; 
మృతిదైన్యంబునున్‌= మరణభీతిచేతకలిగే దీనత్వమూ; భోగ+అభోగసుఖదుఃఖములు= భోగంచేత కలిగే సుఖమూ; భోగం 
లేకపోవటంచేత కలిగే దుఃఖమూ; లేవు= ఉండవు. 


తాత్సర్యం: రాజా! యోగసిద్ది పొందినవాడు సంగాన్ని వదలిపెట్టటం వలన కలిగే సంతోషంలోనే ఆసక్తి కలిగి 
ఉంటాడు. అతడికి పుట్టుకతో సంయోగం, మరణంతో దీనత్వం లేవు. భోగంవలన సుఖించటం, భోగం లేకపోతే 
దుఃఖించటం అనేవి అతడి కుండవు. 


క. అతనికి సరిత్సముద్ర । క్షితిభ్ళ ద్దీపములు గేలికిం బట్టులు దా 
మతి ८९८८६०८ బరిశాం । తత నున్నను గుడియు గుహయు( దగుమందిరముల్‌. 595 


ప్రతిపదార్థం: అతనికిన్‌= ఆ యోగికి; సరిత్సము ద్రక్షితిభృద్దీ పములు= నదులు, సముద్రాలు, కొండలు, దీవులు; కేళికిన్‌= క్రీడకు; 


శాంతిపర్వము ~ र 867 


పట్టులు= నెలవులు; తాన్‌= తాను; మతిన్‌= చిత్తమునందు; తలణెన్‌+ఏనిన్‌= తలంచినచో; పరిశాంతతన్‌+ఉన్ననున్‌= శాంతంగా 
ఉన్నా; గుడియున్‌= దేవాలయమూ; గుహయున్‌= కొండబిలమూ; తగుమందిరముల్‌= తగిన గృహాలు. 


తాత్సర్యం: యోగనిపుణుడికి నదులూ, సాగరాలూ, కొండలూ, దీవులూ (इल्यः ©> ९०००. అతడు 
తలచుకొంటే, ప్రశాంతంగా ఉంటే గుడి, పర్వతగుహ తగిన నివాసగృహాలుగా రూపొందుతాయి. 
క  విముఖుం ८०९००००८ &&०९० । దమయంతన చెందు జనుల దా వారలకున్‌ 

సుముఖుం డగుటయు శుభములు । సమకూరును శివునియట్ల చరితము లెల్లన్‌. 596 
ప్రతిపదార్థం: తాన్‌= తాను; విముఖుండు= (ప్రతికూలుడు; అగుటయున్‌= కాగానే; తమ+అంతన= తమకుతామే; కీళులు= 
అశుభములు; జనులన్‌= (ప్రజలను; చెందున్‌= పొందుతాయి; వారలకున్‌= ఆ జనులకు; సుముఖుండు+అగుటయున్‌= 
అనుకూలుడు కాగానే; శుభములు= మంగళాలు; సమకూరును= కలుగును; చరితములు+ఎల్లన్‌= నడవడికలన్నీ; శివుని+అట్ట= 
శంకరుడి వంటివే అవుతాయి. 
తాత్సర్యం: యోగి (ప్రజలకు విముఖుడుగా ఉంటే వాళ్ళకు అశుభాలు తమకు తామే కలుగుతాయి. అతడు 
వారికి సుముఖుడైతే శుభాలు (ప్రాప్తిస్తాయి. యోగియొక్క పోకడలన్నీ శంకరుడి పోకడలను పోలి ఉంటాయి.” 
విశేషం: అలం: ఉపమ. 
వ. అని చెప్పి వెండియు. 597 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: భీష్ము డీరీతిగా పలికి మళ్ళీ ఈ విధంగా అన్నాడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  “యోగతంత్రంబు సకలశాస్తోదితంబు । విను విశేషించి లోకైక విభు(డు సెప్పె 
దీని నారాయణు(డు; మునిమాననీయ । మిది మనంబున దెలిసికొ మ్మిద్దచరిత!' 598 
ప్రతిపదార్థం: ఇద్దచరిత= ఉజ్జలమైన శీలం కలవాడా!; విను= ఆలకించుము; యోగతం(త్రంబు= యోగంయొక్క సిద్దాంతం; 
సకలశా([స్త్ర+ఉదితంబు= సమస్తశా(స్రాలలో చెప్పబడింది; విశేషించి= అతిశయించి; దీనిన్‌= ఈ యోగశాస్తాన్ని; లోకైకవిభు(డు= 
ప్రపంచానికి ముఖ్య(ప్రభువైన; నారాయణు(డు= మాధవుడు; చెప్పెన్‌= వచించాడు; ఇది= ఈ సిద్దాంతం; మునిమాననీయము= 
మునులచేత పూజించదగినది; మనంబునన్‌= నీ చిత్తంలో; తెలిసికొమ్ము= (గ్రహించుకొనుము. 
తాత్సర్యం: 'ఉజ్ఞ్యలచరిత్రుడవైన ఓ ధర్మరాజా! వినుము. ఇప్పుడు నేను వివరించిన యోగసిద్దాంతం 
సకలశా(స్తాలలో చెప్పబడి ఉన్నది. విశేషించి దీనిని జగదేకప్రభువైన నారాయణుడు చెప్పాడు. దీనిని మునులు 
గౌరవిస్తున్నారు. కాబట్టి నీవు నీ మనస్సులో దీనిని చక్కగా (గ్రహించుము.' 
వ. అనిన విని ధర్మతన యుండు 'యోగతంత్రప్రకారంబు భవతసాదంబునం బ్రబుద్ధంబయ్యె; సాంఖ్యస్వరూపం 
బెట్టిది యెటింగింపవే యని యడిగిన, నతనికి దేవవ్రతుం డిట్లను( 'గపిలాది మహాముని దర్శితంబైన 
మార్గంబున వివరించెద. 599 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆకర్లించి; ధర్మతనయుండు= ధర్మపుత్రుడు; యోగతం(త్రప్రకారంబు= యోగసిద్దాంత 


868 శ్రీమదాంధ్ర మహాభారతము 


విధానం; భవత్రసాదంబునన్‌= నీ అను(గ్రహంచేత; ప్రబుద్దంబు+అయ్యెన్‌= తెలియబడింది; సాంఖ్యస్వరూపంబు= సాంఖ్యశాస్త్ర విధానం; 
ఎతింగింపవే= తెలుపుమా; అని అడిగినన్‌= అని ప్రశ్షించగా; అతనికిన్‌= ఆ ధర్మసుతుడికి; దేవవ్రతుండు= భీష్ముడు; ఇట్టు+అనున్‌= 
ఇట్టా అన్నాడు; కపిల+ఆదిమహాముని దర్శితంబు+ఐన= కపిలుడు మొదలైన పెద్ద మునులు చూపిన; మార్గంబునన్‌= పద్దతిలో; 


వివరించెదన్‌= విశదీకరిస్తాను. 
తాత్సర్యం: భీష్ముడట్లా చెప్పగా వని ధర్మరాజు ४ అను(గహం వలన నేను యోగశాస్త్ర మెట్లాంటిదో చక్కగా 
తెలిసికొనగలిగాను. ఇక సాంఖ్యశాస్త్ర స్వరూపం ఎట్ల్టాంటిదో నాకు తెలియజెప్పుము” అని అడిగాడు. అప్పు డతడితో 
భీష్ముడు ఇట్లా చెప్పాడు. 'నేను నీకు కపిలుడు మొదలైన మహా మునులు చెప్పిన పద్దతి ననుసరించి సాంఖ్యశా(స్రాన్ని 
విశదీకరిస్తాను.” 

భీష్ముడు ధర్మరాజునకు సాంఖ్యస్వరూప నిరూపణంబు సేయుట (సం. 12-290-3) 


సీ, “వినుము దృఢజ్ఞానమున విషయంబుల । భంగి లెస్సగ నారయంగ వలయు; 
నవియు' దిర్యజ్మనుష్యామర పితృసిద్ధ | గరుడ గంధర్వ కిన్నరుల యందు 
వేజిచందంబులై విలసిల్లు; శ్రుతివాక్య । దృష్టంబులగు దాన దెలియ నరయు 
పరిచయంబున భేదపరబోధమేమిటి । కనరాదు; తో(చిన యప్పు డవియు 


తే. ८०९७८००९ యని వాని దొడరకుండ । వలదె లెస్ప్సగ నెలి(గిన వచ్చు దొల(గ 
నేమటమి దక్క నొండొకం డేల చోర । జనుల జిట్లంగ నడచుట కనఘచరిత! 600 


ప్రతిపదార్థం: అనఘచరిత!= దురితంలేని చరిత్రం కలవాడా!; వినుము= ఆలకించుము; ధృఢజ్ఞానమునన్‌= గట్టి తెలివితో; 
విషయంబులభంగిన్‌= ((గ్రహించదగిన) ఆయా అంశాల పద్దతిని; లెస్సగన్‌= బాగుగా; ఆరయంగన్‌+వలయున్‌= పరిశీలించాలి; 
అవియున్‌= ఆ విషయాలుకూడా; తిర్యజ్మనుష్యామర పితృసిద్ద గరుడ గంధర్వకిన్నరుల+అందున్‌= పశుపక్ష్యాదులు, మానవులు, 
దేవతలు, పితరులు, సిద్దులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులనబడే వీరిలో; వేజచందంబులు+ఐ= వేరువేరు విధములై; విలసిల్లున్‌= 
ప్రకాశిస్తాయి; (శ్రుతివాక్య దృష్టంబులు+అగున్‌= (అవి) వేదవచనములచేత తెలియబడునవి అవుతున్నాయి; దానన్‌= దానివలన; 
తెలియన్‌+అరయు= తెలిసికొనటానిక్రై అన్వేషించుము; పరిచయంబునన్‌= ఎణుకలో; భేదపరబోధము= భేదంతో సంబంధపడిన 
జ్ఞానం; ఏమిటికిన్‌= ఎందుకు; అనన్‌ రాదు= అని చెప్పతగదు; తో(చిన అప్పుడు= ఉదయించినప్పుడు; అవియున్‌= ఆ విషయాలుకూడా; 
దురితకరముల+అని= పాపేతువులే అని; వానిన్‌= ఆ విషయాలను; తొడరక+ఉండన్‌ వలదె?= అంటకుండా ఉండవద్దా?; లెస్సగన్‌= 
బాగుగా; ఎటీ(గినన్‌= (గ్రహిస్తే; कण्ठत వచ్చున్‌= తొలగిపోవచ్చు; చోరజనులన్‌= దొంగలను; చిట్లంగన్‌+అడయుటకున్‌= కొట్టి 
అణచేటందుకు; ఏమణమిదక్కన్‌= జాగరూకత తప్ప; ఒండు+ఒకండు+ఏల?= మరొకటి ఎందుకు? 

తాత్సర్యం: 'పవిత్రవర్తనుడవైన ధర్మపుత్రా! వినుము. (గ్రహించదగిన విషయాల నన్నింటినీ దృఢమైన వివేకంతో 
(గ్రహించాలి. పశుపక్ష్యాదులు, మానవులు, దేవతలు, పితరులు, సిద్దులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు - 
వీరికి చెందిన విషయాలు పరస్పర భిన్నంగా ఉంటాయి. వేదవాక్యాలలో వాటిని చూడవచ్చును. నీవు కూడా వాటిని 
ఆ విధంగా తెలిసికొనటానికై ప్రయత్నించుము. పశుపక్ష్యాదులు, మానవులు మొదలైన వారికి చెందిన భిన్నభిన్న 
విషయాలను (గ్రహించవలసిన అవసర మేమున్నది? అని చెప్పకూడదు. ఆయా పరిస్థితులు మనకు కలిగినపుడు 
అవికూడ పాపహేతువులే అని తెలిసికొని వాటిని అంటకుండా ఉండాలి కదా! అవి చక్కగా తెలిసి ఉంటే వాటినుండి 
బయటపడవచ్చును. దొంగలను ఒడలు పగలగొట్టి తరిమివేయాలంటే ఏమరుపాటు లేకుండా ఉండటం తప్ప 


శాంతిపర్వము - పంచనూశ్వాసము 869 


మరొక ఉపాయంతో ప్రయోజనమేముంది? అందువలన దోషభూయిష్టమైన ఆయా విషయాలకు దూరంగా 
ఉండాలంటే వాటిని గూర్చిన పరిజ్ఞానం అవసరమే. (ఇందులో ఏమరుపాటు పనికిరాదని భావం). 


విశేషం: తిర్యక్కులు, మానవులు మొదలైన వారికి చెందిన విషయాలన్నీ దోషాలతో కూడినవే. అవి శాశ్యతాలు కాక రాకపోకలు 
గలిగి ఉండటం వలననే దోషభూయిష్టాలవుతున్నాయి. © దోషస్వరూపం చక్కగా తెలిస్తే వాటిని వర్ణించి చివరికి జీవుడు మోక్షం 
పొందుతాడు. అందువలన వేదవాక్యాల సాయంతో వాటిని (గహించాలని తాత్సర్యం. ఆ విషయాలలో కొన్ని గుణాలు 
కలిగించవచ్చును. అయినా వాటికి కూడా రాకపోకలుంటాయి. అందువలన వాటికి శాశ్వతత్వం లేదు కాబట్టి అవికూడా దోషాలే 
అని భావించాలని ఈ ఘట్టంలో సంస్కృతభారతానికి వ్యాఖ్య(వ్రాసిన నీలకంఠుడు వివరించాడు. (చూడు ~ ఓరియంటల్‌ బుక్స్‌ 
రీప్రింట్‌ కార్పొరేషన్‌ వారి - శాంతిపర్వం - ద్వితీయము[ద్రణ, 602 పుట). 
చ. ९४६९८८१८ నాయు వింతియకదా యని సౌఖ్యము దుఃఖముం బొరిం 

గలుగవె కాలవృత్తి నని, కర్మము లిట్లని వేదచోదనం 

బుల బహుభంగు లిట్టివని బుద్దికి సత్వరజస్తమోగుణం 

బులకు( బ్రవర్తనంబు లివి పొమ్మని కాంచుట చాల మే లగున్‌. 601 


ప్రతిపదార్థం: ९९८30९5 = ఊహించగా; ఆయువు= జీవితకాలం; ఇంతియకదా అని= ఇంతేకదా అనీ; సౌఖ్యమున్‌= సుఖమూ; 
దుఃఖమున్‌= దుఃఖమూ; కాలవృత్తిన్‌= కాలవర్తనచేత; పొరిన్‌= క్రమంగా; కలుగవె అని= సంభవించవా అనీ; కర్మములు +ఇట్లు+ అని= 
పనులు ఇట్లాంటివి అనీ; వేదచోదనంబుల బహుభంగులు= (శ్రుతిచేసేపేరణలయొక్క వివిధ పద్దతులు; ఇట్టివి+అని= ఈ 
విధమైనవనీ; బుద్దికిన్‌= బుద్ది అనే అంతఃకరణవృత్తికి; సత్త్యరజస్తమోగుణంబులకున్‌= సత్త్యం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలకు; 
ప్రవర్తనంబులు= పోకడలు; ఇవిపొమ్ము+అని= ఇవియే సుమా! అనీ; కాంచుట= (గ్రహించటం; చాలమేలు+అగున్‌= మిక్కిలి 
శ్రేయస్సు అవుతుంది. 


తాత్సర్యం: ఆయువు ఇంతేకదా! అనీ, సుఖమూ, దుఃఖమూ (క్రమంగా వస్తూఉంటాయి అనీ, మనం చేయదగిన 
కర్మ లట్లాంటివి అనీ, వేదం విధించే నానా విధులు ఈ రీతిగా ఉన్నాయని, బుద్దియొక్క (ప్రవృత్తీ, 
సత్యరజస్తమోగుణాల (ప్రవృత్తులూ ఇవే సుమా! అనీ (గ్రహించటం ఎంతో శ్రేయోదాయక మవుతుంది. ఇవి 
తెలిసికొనటంవలన మానవుడు (ప్రవృత్తిమాగ్గం వదలి (క్రమంగా నివృత్తిమార్గంలో (ప్రవేశించి (శ్రేయస్సు పొందుతా 
డని భావం. 


సీ. ఇంద్రియార్థంబుల నేనింట నై దింద్రి। యములును గోష్టంబునందు వహ్ని, 
పవనుండు బయలను, బావకునందు( దో । యములును భూమి దోయముల బలము 
గౌశికునందును గ్రాంతి యుపేంద్రుని । యందును నర్భంబునందు లోభ 
మును దమస్సున బుద్దియును రజస్సున( దమ । స్సును సత్త్వమున రజస్సును గరంబు 


ఆ. దగులు సత్త మాత్మ(దగులు; నాత్ముండు నా । రాయణు(డు మహేశు( డన(గ బర(గు 

పరము దగులు నతడు పరము మోక్షంబున(। దగులు, మోక్ష 2०0०८०८ దగుల దధిప! 602 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; ఇంద్రియ+అర్థంబుల+ఏనింటన్‌= శబ్దం మొదలైన ఐదువిషయాలలో; ఐదు+ఇం(ద్రియములునున్‌= 
శ్రోత్రంమొదలైన ఇంద్రియాలు ఐదును; కోష్టంబునందున్‌= గర్భమునందు; వహ్ని= అగ్ని; బయలనున్‌= ఆకాశమున; 


870 శ్రీమదాంధ్ర మహాభారతము 


పవనుండున్‌= వాయువును; పావకునందున్‌= అగ్నియందు; తోయములును= జలములును; తోయములన్‌= జలాలలో; భూమి= 
పృథివియు; కౌళికునందునున్‌= ఇం(ద్రుడియందు; బలమున్‌= హస్తేం(ద్రియమును; ఉపేం(ద్రునియందునున్‌= విష్ణువునందు; 
క్రాంతి= పాదవిక్షేపమును (కాలుముందుకు చాచుట); అర్థంబునందున్‌= ధనమునందు; లోభమునున్‌= పిసినితనమును; 
తమస్సునన్‌= తమోగుణమునందు; బుద్దియునున్‌= బుద్దియు; రజస్సునన్‌= రజోగుణమునందు; తమస్సును= తమోగుణమును; 
उरुः సత్త్వగుణమునందు; రజస్సును= రజోగుణమును; కరంబున్‌= మిక్కిలిగా; తగులున్‌= తగులువడిఉంటాయి; 
సత్యము= సత్త్యగుణము; ఆత్మన్‌= జీవునియందు; తగులున్‌= తగులుకొనిఉంటుంది; ఆత్ముండు= జీవుడు, నారాయణుడు 
మహేశు(డు+అనయగన్‌+పర(గు= నారాయణుడు, మహేశ్యరుడు అనగా ప్రసిద్దుడైన; పరమున్‌= (శ్రేష్టుడైనదేవుని; తగులున్‌= 
తగులుకొని ఉంటాడు; అత(డు= ఆ దేవుడు; పరము= (శ్రేష్టమైన; మోక్షంబునన్‌= మోక్షమునందు; తగులున్‌= ఆసక్తుడై ఉంటాడు; 
మోక్షము= ముక్తి; ఎందున్‌= దేనిలోనూ; తగులదు= తగులుకొనదు. 
తాత్సర్యం: రాజా! (శ్రోత్రం, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం అనే ఐదు జ్ఞానేంద్రియాలు (క్రమంగా శబ్దం, స్పర్భం, 
రూపం, రసం, గంధం అనే ఐదు విషయాలలోనూ, అగ్ని ఉదరంలోనూ, వాయువు ఆకాశంలోనూ, జలం అగ్నిలోనూ, 
భూమి జలమందునూ, హస్తేంద్రియం ఇం(ద్రుడియందునూ, పాదవిక్లేపం (కాలు చాచటం) వామనుడైన విష్ణుని 
యందునూ, లోభం ధనంలోనూ, బుద్ది తమోగుణంలోనూ, తమోగుణం రజోగుణంలోనూ, రజోగుణం 
సత్యగుణంలోనూ మిక్కిలిగా తగులువడివున్నాయి. సత్త్యగుణం జీవాత్ముడితో సంబద్దమై ఉన్నది. త్వంపదార్థమైన 
జీవుడు నారాయణుడూ, మహేశ్యరుడూ అనబడే దేవుడిలో తగులువడిఉన్నాడు. ఆ దేవుడు శ్రేష్టమైన మోక్షంలో 
సక్తుడై ఉన్నాడు. తత్సదార్థమైన మోక్షం ఎందులోనూ తగులువడక స్వతం(త్రమై ఉన్నది. 
క. ప్రకృతి పదాటు వికారము । లకు నాశ్రయ మాత్మ కది నెలవు; విను మాత్ముం 

డకుటిల తేజోరూపత( । బ్రకృతియు వికృతియును గాక ప్రస్సురితు( డగున్‌. 603 
ప్రతిపదార్థం: వినుము= ఆలకించుము; ప్రకృతి= (త్రిగుణాలసామ్యావస్థ అయిన (ప్రకృతి; పదాలు వికారములకున్‌= పదునారు 
వికారాలకు; ఆశ్రయము= ఆధారం; ఆత్మకున్‌= ఆత్మకు; అది= ఆ (ప్రకృతి; నెలవు= స్థానం; ఆత్ముండు= ఆత్మ; 
అకుటిలతేజోరూపతన్‌= స్వచ్చమైన తేజస్సు యొక్క రూపంకలవా డవటంచేత; (ప్రకృతియున్‌= గుణసామ్యావస్థయు; 
వికృతియునున్‌+కాక= వికారమున్ను కాక; (ప్రస్సురితు(డు+అగున్‌= భాసించినవాడవుతాడు. 
తాత్సర్యం: సత్యం మొదలైన మూడు గుణాల సామ్యావస్థ అయిన (ప్రకృతి పదునారు వికారాలకు ఆలంబనమై 
ఉన్నది. ఆత్మకు ఆ ప్రకృతే ఆశ్రయస్థానం. ఆత్మ స్వచ్చమైన తేజోరూపం కలిగి ఉన్నది. అది (ప్రకృతి వికృతులలో 
ఏదీ కాక భాసిస్తూ ఉన్నది. 
విశేషం: సత్యరజస్తమోగుణాల కలయికతో కూడిన సామ్యావస్థకు ప్రకృతి అని పేరు. ఈ (ప్రకృతే ఐదు కర్మేంద్రియాలు, ఐదు 
జ్ఞానేంద్రియాలు, మనస్సు, పంచభూతాలు (పృథివి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం) - అనే పదారు వికారాలకు ఆ(శ్రయమై 
ఉన్నది. సంస్కృత భారతానికి వ్యాఖ్య రచించిన నీలకంఠుడు, స్వప్షశరీరం పదునారు కార్యాలతో ఆవృతమై ఉన్నదనీ, ప్రాణం 
మొదలు నామం వరకూ గల ప్రాణాత్రద్దాం' ఇత్యాది వేదమం[త్రంలో చెప్పబడిన ప్రాణాదుల పదునారు కార్యాలనూ వివరించాడు. 
అందలి విశేషాలు ఆ వ్యాఖ్యలో చూడవచ్చును. 
తే. © రెండు రూపంబు లనఘ! కలవు । విషయసంగతి నొక్కటి విస్తరిల్లుం, 

దదుపభోగంబు లేక మధ్యస్థభావ । మొంది యొక్కండు వెలుగుచు నుండు( జూవె! 604 


శాంతిపర్వము ~ अ 871 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; ఆత్మునకున్‌= ఆత్మకు; రెండు రూపంబులు= రెండు ఆకారాలు; కలవు= ఉన్నాయి; 
ఒక్కటి= అందులో ఒకటి; విషయసంగతిన్‌= శబ్దాదులైన విషయాల కలయికలో; విస్తరిల్లున్‌= వ్యాపించి ఉన్నది; ఒక్క(డు= 
మరొక ఆత్మ; తదుపభోగంబు లేక= ఆ విషయాల యొక్క అనుభవం లేకుండా; మధ్యస్థభావమున్‌+ఒంది= తటస్థస్వరూపం 
పొంది; వెలు(గుచున్‌+ఉండున్‌= (ప్రకాశిస్తూ ఉంటుంది; చూవె!= సుమా!. 


తాత్సర్యం: అనఘా! ఆత్మకు రెండు రూపాలు ఉన్నాయి. అందులో ఒకటి శబ్దస్సర్శాది విషయాలను (३१९४०, 
త్వక్కు మొదలైన ఇం(ద్రియాలద్యారా అనుభవిస్తూ ఉంటుంది. మరొక ఆత్మ విషయాలతోడి పొత్తు లేకుండా 
తటస్థంగా ఉండి భాసిస్తూ ఉంటుంది. 


విశేషం: ఆత్మ ఒక్కటే అయినా అవిద్యా (అజ్ఞానం) ప్రభావం వలన ఆత్మ నిజస్వరూపాన్ని మరచిపోయి కామకర్మాదులకు 
లోనై జన్మలెత్తి విషయసుఖాలను అనుభవిస్తూ ఉంటుంది. ఇది అవిద్య ఉన్నంతవరకూ ఇట్లాగే ప్రవర్తిస్తుంది. అవిద్య తొలగిననాడు 
ఆత్మ పరమాత్మగా భాసిస్తుంది. పరమాత్మకు సుఖదుఃఖాలు, విషయాలతోడి పొత్తు లేవు. అవిద్యకు లోనైనవాడు జీవాత్మ. అవిద్యను 
నశింపజేసికొన్న నాడు అతడే పరమాత్మగా (ప్రకాశిస్తాడు. ఈ జీవాత్మ - పరమాత్మలనే ఇక్కడ ఆత్మయొక్క రెండురూపాలుగా 
పేర్కొనటమయిందని (గ్రహించాలి. 


క పవనం బేకము, ప్రాణా । ది విభేదము లైదు, విను! తదీయంబులు వా 
ని విధంబు లరయ నిశ్చల । మవు నది; యాసుకృత మంతరాతుని( జూపున్‌. 605 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; పవనంబు= వాయువు; ఏకము= ఒక్కటి; తదీయంబులు= దానికి చెందినవి; 
ప్రాణాదివిభేదములు+ఐదు= (ప్రాణం మొదలైన భేదాలు ఐదు; వాని విధంబులు= (ప్రాణాదివాయువుల యొక్క స్వరూపాలను; 
అరయన్‌= పరిశీలించగా; అది= ఆ వాయువు; నిశ్ళలము+అవున్‌= కదలిక లేనిదవుతుంది; ఆ సుకృతము= ఆ పుణ్యము; 
అంతః+ఆత్మునిన్‌= పరమాత్నుడిని; చూపున్‌= దర్శింపజేస్తుంది. 
తాత్సర్యం: ధర్మరాజా! వినుము. వాయువు ఒక్కటే. కాని దానికి చెందిన భేదాలు ప్రాణం, అపానం, వ్యానం, 
ఉదానం, సమానం అని ఐదు విధాలుగా ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే క్రమంగా పవనగమనం నిరోధించబడుతుంది. 
ఈ నిరోధమనే సుకృతం జీవుడిలోని అంతరాత్మను దర్భింపజేస్తుంది. 
విశేషం: వాయువు ఒక్కటైనా స్థానభేదాన్ని బట్టి అది ఐదు విధాలుగా రూపొందింది. హృదయంలో ఉన్నవాయువు 
ప్రాణమనబడుతుంది. గుదస్థానంలో ఉన్నది అపానం. నాభిప్రదేశంలో ఉండేది సమానవాయువు. కంఠస్థలంలో ఉన్న దానిని 
ఉదానమంటారు. వ్యానమనేది సర్వశరీరంలోనూ వ్యాపించిఉంటుంది. వాయుగమనాన్ని పరిశీలిస్తూ ప్రాణాయామాది (క్రియలు 
ఆచరిస్తే వాయు నిరోధం జరుగుతుంది. తద్దారా అంతరాత్మను చూడవచ్చును. వాయుచలనాన్ని అరికట్టటం ద్వారా మనస్సును 
నిరోధించవచ్చు. మనస్సు నిశ్చలమైతే పరమాత్మ దర్శనం కలుగుతుంది. 
క్ర విను! గర్భవాస దుఃఖం । బును జన్మవ్యథయు బాల్యము విమూధత్వం 

బును రాగళ్లేశ జరా । జనితకృపణతలును జూపు, సంగము( బాపున్‌. 606 
ప్రతిపదార్థం: విను= ఆలకించుము, (ఆ సుకృతం); గర్భవాసదుఃఖంబును= మాతృగర్భంలో నివసించటానికి చెందిన దుఃఖాన్ని; 
జన్మవ్యథయున్‌= పుట్టుకకు సంబంధించిన బాధను; బాల్యము విమూఢత్వంబునున్‌= పసితనంలోని మూర్ధత్వాన్నీ; రాగక్లేశ 
జరాజనిత కృపణతలును= విషయాసక్తి లోని కష్టాన్నీ; ముసలితనంలో జనించే దీనత్వాన్నీ; చూపున్‌= దర్శింపజేస్తుంది; సంగమున్‌= 
వాటి సాంగత్యాన్ని; పాపున్‌= తొలగిస్తుంది. 


872 శ్రీమదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ధర్మజా! వినుము. పైన చెప్పిన సుకృతం మానవులకు మాతృగర్భవాసంలోని క్లేశాన్నీ, పుట్టుకలోని 
బాధనూ, బాలుడుగా ఉండేటప్పుడుండే మూఢత్యాన్నీ, విషయాసక్తిలోని క్లేశాస్నీ, వార్హకంలోని దీనావస్థనూ స్పష్టంగా 
తెలియజేస్తుంది. అవి తెలియటం వలన వాటిని వదలించుకొనాలని మానవుడు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం 
అతడికి సంసారం తోడి పొత్తును తొలగిస్తుంది. 
ఉ. చెందుచునుండు( బుణ్యములు సేసి సురత్వము, మధ్యకర్ము(డై 

యొందు నరత్వమున్‌, దురితయోగమునం బశుకీటభావమున్‌ 

బొందు, సుఖంబు దుఃఖమును బొంద(గ జీవుడు దీనిభేదశ 

క్రిం దెలియంగ నేర్చినమతిం గల యాత(డు గోరు మోక్షమున్‌. 607 
ప్రతిపదార్థం: బీవుడు= జీవాత్మ; సుఖంబున్‌= సౌఖ్యాన్నీ; దుఃఖమునున్‌= దుఃఖాన్నీ; పొంద(గన్‌= అనుభవించటానికై; 
పుణ్యములు= సుకృతములు; చేసి= ఆచరించి; సురత్వమున్‌= దేవత్వాన్ని; చెందుచున్‌+ఉండున్‌= పొందుతూ ఉంటాడు; 
మధ్యకర్ను(డు+ఐ= సుకృతమూ - దుషృతమూ కాని మధ్యమరూపాలైన సామాన్యకర్మలు గలవాడై; నరత్వమున్‌= మానవత్యాన్ని; 
ఒందున్‌= పొందుతాడు; దురితయోగమునన్‌= పాపంతోడి పొత్తున; పశుకీటభావమున్‌= జంతుత్య్వాన్ని, పురుగురూపాన్నీ; 
పొందున్‌= చెందుతాడు; దీని భేదశక్తిన్‌= కర్మయొ క్క భేదసామర్భ్యాన్ని; తెలియంగన్‌= (గ్రహించగా; నేర్చినమతిన్‌= నేర్పుగల బుద్దిని; 
కల+ఆత(డు= కలిగినట్టివాడు; మోక్షమున్‌= ముక్తిని; కోరున్‌= అభిలషిస్తాడు. 
తాత్సర్యం: బీవుడు సుఖదుఃఖాలు పొందటానికై పుణ్యకార్యాలు చేసి అమరత్వం పొందుతాడు. పుణ్యాతిశయమూ, 
పాపాతిశయమూ లేని నడిమిరకపు పనులు చేసి మానవుడై జన్మిస్తాడు. పాపం ఎక్కువైనపుడు పశువుగానో, 
పురుగుగానో ఉద్భవిస్తాడు. జీవుడు చేసే కర్మలలో ఇన్ని తేడా లున్నాయి. ఈ కర్మయొక్క భేదసామర్థ్యాన్ని 
గ్రహించనేర్చిన బుద్దిమంతుడు మాత్రం కర్మజాలంలో తగులువడకుండా ముక్తి కోరి అందుకై ప్రయత్నిస్తాడు 


క.  క్షయవృద్దుల( జంద్రు(డు న । బ్దియు లోనుగ బొందుచుండం దెలియ(డు బంధు 
క్షయమునకు వగచు నజ్ఞుం । డయమహిాతా! దీని 23680009 ९००९९४८ దెచ్చున్‌. 608 


ప్రతిపదార్థం: అయమహితా!= శుభకర్మలచేత పూజించబడినవాడా!; చం(ద్రు(డున్‌= చందమామయు; అబ్దియున్‌= సముద్రుడును; 
లోనుగన్‌= లోనుగా గలవారు; క్షయవృద్దులన్‌= నాశాన్నీ, వృద్దినీ; పొందుచున్‌+ఉండన్‌= పొందుతూ ఉండగా; అజ్ఞాండు= 
బ్ఞానహీనుడు; తెలియ(డు= ఈ సంగతి (గ్రహించడు; బంధుక్షయమునకున్‌= చుట్టాల వినాశానికి; వగచున్‌= దుఃఖిస్తాడు; దీనిన్‌= 
ఈ విషయాన్ని; ఎజుగుట= (గ్రహించటం; అమలతన్‌+తెచ్చున్‌= నిర్మలత్వాన్ని సమకూరుస్తుంది. 
తాత్సర్యం: పవిత్రకర్మలచేత పూజితుడవైన ఓ ధర్మరాజా! చం(ద్రుడు, సముద్రం మొదలైన గొప్ప గొప్ప పదార్థాలు 
హాని, వృద్దులు పొందుతున్నాయి. అయినా వివేకం లేనివాడు క్షయవృద్దులు తప్పవన్న విషయం గుర్తించడు. తన 
బంధువులు మరణిస్తే దుఃఖిస్తాడు. హాని, వృద్ది అనే ద్వంద్వాలు సృష్టిలో సహజాలు అని (గ్రహించగలిగితే చిత్తం 
నిర్మల మవుతుంది. 
క తన దేహము దోషములం । గని వేవురలో నొకండు గలుగు విముక్తిం 

గను పని కుద్యోగించుట | కనఘా! పెక్కండ్రు లే రహంకృతికతనన్‌.' 609 
ప్రతిపదార్హం: అనఘా!= పాపరహితుడా!; వేవురలోన్‌= వెయ్యిమందిలో; ఒకండు= ఒక్కడు; తన దేహము దోషములన్‌= తన 
శరీరంలోని దోషాలను; కని= చూచి; విముక్తిన్‌= మోక్షమును; కను పనికిన్‌= చూచే కార్యానికి; ఉద్యోగించుటకున్‌= 


శాంతిపర్వము - పంచనూశ్వాసము 873 
ప్రయత్నించటానికి; కలుగున్‌= ఉంటాడు; అహృంకృతికతనన్‌= అహంకారకారణంచేత; పెక్కం(డ్రు లేరు= ఎక్కువమంది లేరు. 


తాత్సర్యం: అనఘా! వెయ్యిమందిలో ఒక్కడు మా(త్రమే తన శరీరానికి చెందిన దోషాలు (గ్రహించి మోక్షం కొరకై 
ప్రయత్నించేవా డుంటాడు. అహంకారం కారణంగా చాలామంది మోక్షప్రయత్నం చేసేవారు లేరు.” 


విశేషం: “మనుష్యాణాం సహస్రేషు కళ్ళిద్యదతతి సిద్దయే” అన్న భగవద్గీతావాక్యం అభిప్రాయం ఇదే. 


వ. అనిన విని యుధిష్టిరుండు 'దేహదోషంబు లెవ్వి? యెటింగింపవే యనుటయు, ననిమిషనదీనందనుం 
డతని కిట్లనియె. 610 


ప్రతిపదార్థం: అనిన విని= అని చెప్పగా ఆలకించి; యుధిష్టిరుండు= ధర్మరాజు; దేహదోషంబులు= శరీరదోషాలు; ఎవ్వి= 
ఏవి; ఎటింగింపవే= తెలుపుమా; అనుటయున్‌= అని అడుగగా; అనిమిషనదీనందనుండు= దేవనదీపుత్రుడైన భీష్ముడు; అతనికిన్‌= 
ధర్మజుడికి; ఇట్లు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: భీష్ము డట్లా చెప్పగా విని ధర్మరాజు “శరీరంలోని దోషాలు ఏవి? నాకు తెలియపరచుము” అని 
అడిగాడు. అప్పుడు భీష్ము డతడితో ఈ రీతిగా చెప్పాడు. 
క విను! కామము గ్రోధము భయ । మును నిద్రయు నిశ్శ్వసనము భూవర! దేహం 

బున గల దోషము; లీ యై । దును బాపెడి తెటి(గు సెప్పుదుం దెలియంగన్‌. 611 


ప్రతిపదార్థం: భూవర!= రాజా!; విను= ఆలకించుము; కామమున్‌= కోరిక; (క్రోధమున్‌= కోపం; భయమును= భీతి; నిద్రయున్‌= 
నిద్దుర; నిశ్వుసనమున్‌= నిట్టూర్పు; దేహంబునన్‌= శరీరమునందు; కల దోషములు= ఉన్న దోషాలు; ఈ ఐదునున్‌= ఈ 
ఐదురకాలైన దోషగుణాలను; పాపెడి తెణ(గు= తొలగించే విధానాన్ని; తెలియంగన్‌= తెలిసేటట్ల్టుగా; చెప్పుదున్‌= చెప్పుతాను. 


తాత్సర్యం: 'రాజా! వినుము. కామం, (క్రోధం, భయం, ని[ద్ర, నిశ్వాసం అనేవి దేహగతమైన దోషాలు. ఈ ఐదు 
దోషాలను తొలగించుకొనే విధానం కూడా వివరిస్తాను. 


సీ. క్షమ క్రోధమునకు, సంకల్ప వర్ణనము గా । మమునకు, నప్రమాదము భయంబు 
నకు, సత్వసంసేవనము నిద్రకును, లఘు । భోజిత నిశ్వాసమునకు వైరు 
లని చెప్పి, వెండియు నను ననేకములగు । దోషముల్‌ 6०९८०९८ ద్రోచువెరవు 
లును బెక్కు లవి గనికొను వివేకము గల । పురుషుండు దన్మార్గ పరిచయమున 


తే, విష్ణుమాయను దోచు నీ విష్టపములు । భిత్తి చిత్రంబు విధమున ఫేనభంగి 
బుద్దుదాకృతిగా గను బుధుడు; దీని । సరకు సేయక మోక్షంబు తెరువు వెదకు. 612 


ప్రతిపదార్హం: |క్రోధమునకున్‌= కోపానికి; క్షమ= ఓర్పు; కామమునకున్‌= కోరికకు; సంకల్పవర్దనము= సంకల్పించటాన్ని విడవటం; 
భయంబునకున్‌= భయానికి; అప్రమాదము= ఏమరుపాటు లేకుండటం; నిద్రకునున్‌= నిద్దురకు; సత్య సంసేవనము= సత్త్వగుణమును 
సేవించటం; నిశ్శాసమునకున్‌= నిట్టూర్పునకు; లఘుభోజిత= అల్పభోజనం చేయటం; వైరులు+అని= శత్రువులని; చెప్పి= వచించి; 
వెండియున్‌= మరల; అనున్‌= చెప్పాడు; అనేకములు+అగు= పెక్కులయిన; దోషముల్‌= దోషాలు; తొల(గంగన్‌+(త్రోచు= 
తొలగజేసేటటువంటి; వెరవులును= ఉపాయాలుకూడ; పెక్కులు= అనేకాలు; వివేకముకల= తెలివిగల; పురుషుండు= మానవుడు; 
తన్మార్గ పరిచయమునన్‌= ఆ ఉపాయాల యొక్క (త్రోవలతోడి పరిచయంతో; అవి కనికొనున్‌= వాటిని ఎరింగి (గ్రహిస్తాడు; 


874 శ్రీమదాంధ్ర మహాభారతము 


విష్ణుమాయను= విష్ణుమాయచేత; తోయయ= ఉదయించే; ఈ విష్టపములు= ఈ లోకాలు; భిత్తిచిత్రవిధంబునన్‌= గోడమీది బొమ్మలవలె; 
ఫేనభంగిన్‌= నురుగురీతిగానూ; బుద్బుద+ఆకృతిగాన్‌= నీటి బుడగవంటి రూపుగలవిగానూ; కను= చూచు; బుధు(డు= పండితుడు; 
దీనిన్‌= ఈ లోకాన్ని; సరకుచేయక= లక్ష్యపెట్టక; మోక్షంబు తెరువు= ముక్తియొక్క మార్గమును; వెదకున్‌= అన్వేషిస్తాడు. 
తాత్సర్యం: కోపానికి ఓర్పూ, కామానికి సంకల్పించకుండా ఉండటమూ, భయానికి ఏమరుపాటు లేకుండటమూ, 
నిద్రకు సత్త్వగుణాన్ని సేవించటమూ, శ్వాసకు అల్ఫాహారస్వీకరణమూ శతువులు' - అని భీష్ముడు చెప్పాడు. 
మళ్ళీ ఇట్టా అన్నాడు. ఇంకా పెక్కు దోషాలను తొలగించుకొనే ఉపాయాలు కూడా అనేకం ఉన్నాయి. వివేకవంతుడు 
వాటిమార్లాలను తెలిసికొని చేపట్టి దోషాలను నిర్మూలిస్తాడు. ఈ లోకాలు విష్ణుమాయా (ప్రభావం వలన 
కలుగుతున్నాయి. పండితుడు వీటిని గోడమీది బొమ్మలుగా, నురుగులవలె, నీటి బుడగలతీరుగా చూస్తాడు. 
అతడు వీటిని లక్ష్యపెట్టడు. మోక్షమార్గాన్ని మాత్రమే అన్వేషిస్తాడు. 


ఆత్మ పరమపదంబు( బ్రాసించెడు ప్రకారము (సం. 12-290-80, 81) 


వ. ఇది సాంఖ్యప్రకారంబు బహిస్స్పర్శంబులు తపోదండంబునం దొలంగం జడిసి యానపాత్రరూపంబుగా దీని 
నవలంబించిన యార్యుండు ప్రజ్ఞాకర్ణధార సామర్థ్యంబున దుఃఖోదకంబును వ్యాధిమృత్యు మహాగ్రాహంబును 
భయోరగంబును హింసావేగంబును రాగపంకంబును దృష్టావర్తంబును నానాప్రీతిరత్నంబును సత్యతీరంబును 
నగు సంసారసాగరంబు నుత్తరించు నా సుకృతి నట సూర్యుండు తన రశ్యుల వహించి నడపు పద్మతంతు 
సన్నిభంబైన మార్గంబు ప్రవేశించి చనంజన సూక్ష్ముండును శీతలుండును సుగంధియు సుఖస్పర్శుండును 
సప్తమారుత శ్రేష్టుండును నగు పవనుం డెదుర్మొని నభఃపరమగతిం कतुः నభంబు రజః పరమగతిని రజస్సు 
సత్త్వపరమగతిని, సత్వంబు నారాయణుని, నారాయణుండు పరమంబునం कठ నందుం గలిసి తన్మయుండై 
యమృతత్వ నిత్యుండగు'నని చెప్పిన విని పాండవాగ్రజుం'డ ట్లమృత స్వరూపశాశ్వతుండగు నమ్మహాత్ముండు 
దన పూర్వవృత్తంబు దలంచునో తలంపకుండునో దాని నిశ్చయం బతిగహనంబు; మోక్షంబు దలంచి 
పరమజ్ఞానమగ్నుం డగుటం బురుషున కెద్ది దశయో యను వితర్మంబున నది ప్రవృత్తి ధర్మంబున కంటె మే 
లనరాకున్నది; యీ రెండు దెజింగులుం దెలుప నీవకాక యీూలోకంబున నొరులు గలరే” యనుటయు 
నజ్జనపతికి జాహ్మ్నవీనందనుం డిట్లనియె. 613 

ప్రతిపదార్థం: ఇది= ఈ చెప్పినది; సాంఖ్యప్రకారంబు= సాంఖ్యముయొక్క విధానం; తపోదండంబునన్‌= తపస్సు అనే కర్రతో; 

బహిస్స్రర్భంబులు= వెలుపలి తాకిడులు; తొలంగన్‌ జడిసి= తొలగ।[ద్రోచి; దీనిన్‌= ఈ సాంఖ్యవిధిని; యానపా(త్రరూపంబుగాన్‌= 
ఒడయొక్క రూపంగా; అవలంబించిన= (గ్రహించిన; ఆర్యుండు= పూజ్యాడు; ప్రజ్ఞాకర్లధార సామర్థ్యంబునన్‌= తెలివిఅనే ఓడ నడిపేవాడి 
నైపుణ్యంతో; దుఃఫోదకంబునున్‌= దుఃఖమనే నీరు కలదీ; వ్యాధిమృత్యు మహా గ్రాహంబునున్‌= రోగాలు, మరణం అనే గొప్ప మొసళ్ళు 
గలదీ; భయ+ఉరగంబునున్‌= భయం అనే సర్పాలు కలదీ; హింసావేగంబునున్‌= హింస అనే ప్రవాహం కలదీ; రాగపంకంబునున్‌= 
విషయాసక్తి అనే బురదకలదీ; తృష్టా+ఆవర్తంబునున్‌= ఆశ అనే సుడిగుండం కలదీ; నానాపీతి రత్నంబునున్‌= పలురకాల సంతోషాలు 
అనే రత్నాలు గలదీ; సత్యతీరంబునున్‌+అగు= సత్యమనే గట్టు గలదీ అయిన; సంసారసాగరంబున్‌= సంసారమనే సముద్రాన్ని; 
ఉత్తరించున్‌= దాటుతాడు; అటన్‌= అచ్చట; సూర్యుండు= సూర్యుడు; ఆ సుకృతిన్‌= ఆ పుణ్యాత్ముడిని; తన రశ్యులన్‌= తన 
కిరణాలచేత; వహించి= మోసి; నడపున్‌= కొనిపోతాడు; పద్మతంతు సన్నిభంబు+ఐన= తామరతూడు దారంతో సమానమైన; మార్గంబు 
ప్రవేశించి= [త్రోవలో చొచ్చి; చనన్‌+చనన్‌= పోగా పోగా; సూక్ష్ముండునున్‌= అణుస్వరూపుడూ; శీతలుండునున్‌= చల్లనివాడూ; 
సుగంధియున్‌= మంచివాసనకలవాడూ; సుఖస్సర్శుండునున్‌= హాయిగొలిపే స్పర్శకలవాడూ; సస్తమారుతశ్రేష్టుండునున్‌= ఏడు 
వాయువులలో మేలైనవాడూ; అగు= అయినట్టి; పవనుండు= ప్రవాహమనెడు వాయువు; ఎదుర్కొని= అభిముఖమైపోయి; 


శాంతిపర్వము - సంచనూశ్వాసము 875 
నభఃపరమగతిన్‌= ఆకాశముయొక్క (శ్రేష్టగతిని; చేర్చున్‌= చేరుస్తాడు; నభంబు= ఆకాశం; రజఃపరమగతినిన్‌= రజస్సుయొక్క (శ్రేష్ట్రగతిని; 
రజస్సు= రజోగుణం; సత్త్య్వపరమగతినిన్‌= సత్త్యంయొక్క (శ్రేష్టమైన గతిని; సత్త్యంబు= సత్వగుణం; నారాయణునిన్‌= విష్ణుదేవుడిని; 
నారాయణుండు= విష్ణువు; పరమంబునన్‌= పరమాత్మయందు; చేర్చన్‌= చేర్చగా; అందున్‌+కలిసి= ఆ పరమాత్మతో కూడి; 
తన్మయుండు+ఐ= పరమాత్మ స్వరూపుడై; అమృతత్త్వ నిత్యుండు= అమరణ ధర్మప్రాప్తిచేత శాశృతుడు; అగునని చెప్పినన్‌= అవుతాడని 
చెప్పగా; విని= ఆకర్లించి; పాండవ+అ(గ్రజాండు= ధర్మరాజు; అట్టు= ఆ రీతిగా; అమృతస్వరూపశాశ్శతుండు+అగు= అమరణ 
ధర్మస్వరూపంచేత నిత్యుడైన; ఆ+మహాత్ముండు= € సుకృతాత్నుడు; తన పూర్వవృత్తంబున్‌= తన మునుపటి వృత్తాంతాన్ని; 
తలంచునో= భావిస్తాడో; తలంపక+ఉండునో= భావించకే ఉంటాడో; దాని నిశ్చయంబు= దానికి సంబంధించిన  నిర్లయం; 
అతిగహనంబు= మిక్కిలి సూక్ష్మమవటంవలన ఎరుగరానిది; మోక్షంబున్‌= ముక్తిని; తలంచి= భావించి; పరమజ్ఞానమగ్నుండు+అగుటన్‌= 
ఢ్రేష్టజ్ఞానంలో లీనుడు కావటం వలన; పురుషునకున్‌= జీవుడికి; ఎద్ది= ఏది; దశయో= అవస్థయో; అను వితర్కంబునన్‌= అన్న 
సందేహముచేత; అది= ఆ స్థితి; ప్రవృత్తి ధర్మంబున కంటెన్‌= లోకప్రవర్తనకు సంబంధించిన ధర్మానికంటె; మేలు+అనరాక+ఉన్నది= 
డ్రే్టమైనదని చెప్పరాక ఉన్నది; ఈ రెండు తెణజుంగులున్‌= ఈ రెండు మార్గాలూ; తెలుపన్‌= వ్యక్తం చేయటానికి; నీవకాక= నీవే 
తప్ప; ఈ లోకంబునన్‌= ఈ జగత్తులో; ఒరులు= ఇతరులు; కలరే?= ఉన్నారా?; అనుటయున్‌= అని చెప్పగా; ఆ+జనపతికిన్‌= 
ఆ రాజుకు; జాహ్నవీనందనుండు= గంగాసుతుడైన భీష్ముడు; ఇట్లు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: ఇంతవరకూ చెప్పింది సాంఖ్యులు అనుసరించే విధానం. వెలుపలి స్పర్శలు అనబడే విషయసుఖాలను 
తపస్సు అనే కర్రతో తొలగనెట్టి ఈ సాంఖ్యవిధానాన్ని ఓడగా (గ్రహించిన ఆర్యుడు (ప్రజ్ఞ అనే పడవ నడిపే చుక్కాని 
వాడి నైపుణ్యంతో సంసారమనే సముద్రాన్ని దాటుకొంటాడు. ఆ సముద్రం దుఃఖమనే నీటితోనూ, వ్యాధులు, 
మరణమనే మొసళ్ళతోనూ, భయమనే పాములతోనూ, హింస అనే ప్రవాహంతోనూ, విషయాసక్తి అనే బురదతోనూ, 
ఆశలు అనే సుడులతోనూ, పెక్కు సంతోషాలు అనే రత్నాలతోనూ, సత్యమనే గట్టుతోనూ కూడి ఉంటుంది. 
ఆ సముద్రాన్ని దాటిన పుణ్యాత్ముడిని సూర్యుడు తన కిరణాలతో మోసికొనిపోతాడు. పిదప తామరతూడులోని 
దారమంతటి సూక్ష్మమైన దారిలో (ప్రవేశించి అతడు పయనిస్తూ ఉండగా మిక్కిలి సూక్ష్మమైనవాడూ, చల్లనివాడూ, 
మంచివాసనకలవాడూ, సుఖమైన స్పర్శకలవాడూ, ఏడు విధాలైన వాయువులలో శ్రేష్టుడూ అయిన (ప్రవహుడనే 
పవనుడు అతడి కెదురుగా పోయి అతడిని ఆకాశంయొక్క పరమగతిని చేరేటట్లు చేస్తాడు. ఆకాశం రజస్సుయొక్క 
పరమగతినీ, రజస్సు సత్యంయొక్క పరమగతినీ, సత్యం నారాయణుడినీ క్రమంగా చేరేటట్టు చేస్తాయి. 

౧ = 
నారాయణుడు ఆ పుణ్యాత్ముడిని కడకు పరమాత్మతో చేరుస్తాడు. ఆ పరతత్త్యంతో కలిసి అతడు తన్మయుడై 
అమృతత్వ దశను పొంది శాశ్వతస్థితి కలవాడవుతాడు' ఇట్లా భీష్ముడు చెప్పగా >> ధర్మజుడు © రీతిగా 
అమృతస్వరూపుడై నిత్యుడైన మహాత్ముడు తన పూర్వస్థితిని తలుస్తాడా? తలంచకుండానే ఉంటాడా? ఈ 
విషయానికి సంబంధించిన నిర్ణయం అగోచరమై ఉన్నది. మోక్షాన్ని భావించి అందుకై పరమజ్ఞానంలో లీనమైనవాడు 
కావటంతో ఆ పురుషుడి అప్పటి స్థితి ఎట్ల్టాంటిదో అంతుబట్టటం లేదు. ఈ సంశయం ఉండటం వలన ఆ 
స్థితి ఈ లోక (ప్రవృత్తిధర్మం కంటె మేలైనది అని నిర్ణయించి చెప్పటానికి వీలుకాకుండా ఉన్నది. అతడు ఆ 
స్థితిలో తన పూర్వస్థితిని తలుస్తాడా? తలంచడా? అనే ఈ రెండు మార్గ్లాలనూ ఇదమిత్చమని తెలపటానికి ఈ 
లోకంలో నీవు తప్ప మరెవరూ లేరు” అని అన్నాడు. అప్పుడు ధర్మరాజుతో భీష్ము డీరీతిగా చెప్పాడు. 


విశేషం: అలం: రూపకం, ఉపమ. ఆకాశం యొక్క పరమగతి అంటే హార్దాకాశమని (గ్రహించాలి. అట్లాగే రజస్సుయొక్క పరమగతి 


876 శ్రీమదాంధ్ర మహాభారతము 


అహంకారమనీ, సత్త్యముయొక్క పరమగతి మహత్ర్తత్వమనీ, దాని పరమగతి నారాయణుడనీ, నారాయణుడి పరమగతి 
ఉపాధిరహితమైన చిన్మాత్రస్వరూపమనీ (గ్రహించాలి. ఆ స్వరూపం పొందితేనే అమృతత్త్యం సిద్దిస్తుంది. (చూడు - నీలకంఠ 
పండితుని 'భారతభావదీపి మనే సంస్కృతభారతవ్యాఖ్య - ఓరియంటల్‌ బుక్స్‌ రీ ప్రింటింగ్‌ కార్పొరేషన్‌వారి ప్రచురణ - శాంతిపర్వం 
- ద్వితీయముద్రణ - 606వ పుట). 


క అడిగితి లెస్సగం బ్రశ్నము । గడుసంకట; మెట్టి యెటుక గలవారలు నె 
ప్పుడు సంశయించు చో టిది;। దడయక యుత్తరము సెప్పెదం దేటపడన్‌. 614 


ప్రతిపదార్థం: లెస్ఫగన్‌= బాగుగా; కడుసంకటమున్‌= మిక్కిలి సూక్ష్మమైన; ప్రశ్చమున్‌= (ప్రశ్నను; అడిగితి(వి)= అడిగావు; ఇది= 
ఇయ్యది; ఎప్పుడున్‌= ఎల్లవేళలా; ఎట్టిఎణుక గలవారలున్‌= ఎట్లాంటి విజ్ఞానం గలిగినవారైనా; సంశయించుచోటు= సందేహించే 
స్థానం; తడయక= ఆలసించక; తేటపడన్‌= స్పష్టమయ్యేటట్టుగా; ఉత్తరమున్‌= సమాధానాన్ని; చెప్పెదన్‌= చెప్పుతాను. 


తాత్సర్యం: 'నీవు చాలా గహనమైన (ప్రశ్నను చక్కగా అడిగావు. ఎంత తెలివైన వారైనా సందేహించే విషయ 
మిది. వెంటనే ఇది స్పష్టంగా బోధపడేటట్లు వివరిస్తాను. 


వ. కపిల దర్శన విదులగు మునీంద్రుల పరమమతం బిది; యవహితుండవై యాకర్ణింపుము. 615 


ప్రతిపదార్థం: ఇది= నేనిప్పుడు చెప్పేది; కపిల దర్శనవిదులు+అగు= కపిలమహర్షి చెప్పిన సాంఖ్యశాస్త్రము నెరింగినవారైన; 


ముని+ఇం|ద్రుల= మునిశ్రేష్ణులయొక్క; పరమమతంబు= శ్రేష్టమైన అభిప్రాయం; అవహితుండవు+ఐ= అవధానంకలవాడవై; 
ఆకర్లింపుము= వినుము. 


తాత్సర్యం: కపిలమహర్షి చెప్పిన సాంఖ్యశాస్త్రమును తెలిసికొన్న మునివర్యుల శ్రేష్టమైన మత మిది. దీనిని 
సావధానంగా వినుము. 


సీ. పురుషుని నింద్రియంబు లెటు(గ; వవి మనస్‌ । స్థములు గావున మనస్సంగమమున( 
గనువాని నత(డు ముక్తత్వంబు లేని య । ప్పుడు గల్లినను నది పురుషునందు 
సమమ నిర్విషభుజంగములట్ల నిశ్లేష్ట । నున్న యింద్రియముల( గన్న( గాన 
కున్నను నేమి యయ్యుదిత విజ్ఞానామృ । తస్వరూపునకు నాతండు 62९७८६१८ 


తే గాష్టకుడ్యకుసూలాదికముల చంద । మొందునట్టు గాకయు నింద్రియోత్మరంబు 
శరధిఫేననిభం బయి విరియు నవ్వి । భూతి యీశ్వరుతెటి( గాత్మ( బొందకున్నె? 616 


ప్రతిపదార్హం: ఇం(ద్రియంబులు= (్రోత్రం మొదలైన ఇంద్రియాలు; పురుషునిన్‌= ఆత్మను; ఎణు(గవు= తెలియనేరవు; అవి= 
ఆ ఇంద్రియాలు; మనస్‌స్థములు గావునన్‌= మనస్సులో ఉండేవి కాబట్టి; వానిన్‌= ఆ ఇంద్రియాలను; అత(డు= ఆ పురుషుడు; 
కనున్‌= చూస్తాడు; అది= ఆ చూడటం; ముక్తత్వంబు లేని అప్పుడున్‌= ముక్తి కలగని దశలోనూ; కల్గిననున్‌= ముక్తి కలిగిన 
అవస్థలోనూ; పురుషునందున్‌= ఆత్మయందు; సమము+అ= సమానమే; ఆ+ఉది తవిజ్ఞాన+అమృత స్వరూపునకున్‌= ఉదయించిన 
విజ్ఞానంచేత అమరణధర్మమునొందిన స్వరూపంగల ఆ పురుషుడికి; నిర్విషభుజంగములట్ట= విషంలేని పాములవలైె; నిశేష్టన్‌= 
చేష్టారహితత్వంతో; ఉన్న= ఉన్నట్టి; ఇం(ద్రియములన్‌= ఇం(ద్రియాలను; కన్నన్‌= చూచినా; కానకున్ననున్‌= చూడక ఉండినా; 
ఏమి?= ఏమవుతుంది?; ఆతండు= ఆ పురుషుడు; తొఅుగన్‌= విడువగా; ఇం(దైయోత్కరంబు= ఇం(దైయాల సమూహం; 
కాష్టకుడ్యకుసూల+ఆదికముల చందమున్‌= కొయ్య, గోడ, గాదె మొదలైన పదార్థాల రీతిని; ఒందున్‌= పొందుతుంది; అట్లు 
కాకయున్‌= అట్టాకాక; శరధిఫీన నిభంబు+అయి= సముద్రంలోని నురుగుతో సదృశమై; విరియున్‌= విచ్చిన్నమై పోతుంది; 


శాంతిపర్వము - పంచనూశ్వాసము 877 
ఆ+విభూతి= ఆ వైభవం; ఈళశ్వరుతెణ(గు= ఈశ్వరుడి విధానం; ఆత్మన్‌= ఆత్మను; పొందకున్నె?= పొందక ఉంటుందా? 
తాత్సర్యం: (६१९४०, తృక్కు మొదలైన ఇంద్రియాలు పురుషుడిని తెలియజాలవు. అవి మనస్సులో ఉంటాయి. కాబట్టి 
పురుషుడు మనస్సుతోడి సంబంధం వలన ఇం(ద్రియాలను తెలిసికొంటాడు. పురుషుడు ముక్తిపొందినా, పొందకుండినా 
ఇంద్రియాలను తెలిసికొనటమనేది సమానమే. ఆత్మజ్ఞానసంపన్నుడై అమృతస్వరూపుడైన పురుషుడు విషం లేని 
పాములవలె చేష్టలు లేక పడిఉన్న ఇం(ద్రియాలను తెలిసికొన్నా, తెలిసికొనకున్నా జరిగే దేమీలేదు. అందువలన అతడి 
కేవిధమైన బాధలూ లేవు. ముక్తి నొందిన పురుషుడు ఇం(ద్రియాలను వర్ణించినప్పుడు ఆ ఇంద్రియాలు కొయ్య, గోడ, 
గాదెలవలె జడంగా పడి ఉంటాయి. లేదా సాగరంలోని నురుగువలె విచ్చిన్నమై పోతాయి. ఇంద్రియాలు ఈ స్థితిని 
పొందటమనేది ఈశ్వరుడి విభూతిఅయి ఉన్నది. అది ముక్తి పొందిన ఆత్మకు కూడా అన్వయిస్తుంది. 
విశేషం: అలం: ఉపమ. ముక్తుడు కానివాడు ఇంద్రియాలను (గ్రహించజాలినట్లే ముక్తుడైనవాడు కూడ ఇం(ద్రియాలను 
(గ్రహించగలడు. అయితే ముక్తిపొందిన వాడిని జడ(ప్రాయాలైన ఇంద్రియాలు ఏమీ చలింపజేయలేవు. లేదా అవి నీటిపై నురుగువలె 
రూపులేనివై పోతాయి. ఈశ్య్వరు డే విధంగా ఇంద్రియాల (ప్రభావానికి లోనుగాడో, అట్లాగే ముక్త పురుషుడు కూడా ఇంద్రియాల 
ప్రభావానికి ఏ విధంగానూ లోనుగాడని భావం. 
క్ర విను! మింద్రియసహితముగా । మనుజాధిప! బోధపూరమగ్నత్వము గ 

ల్లిననుం దత్వ్పూక్ష్మ్యగతుల( । గను బురుషు(డు గనియు నిర్వికారత నుండున్‌. 617 
ప్రతిపదార్థం: మనుజ+అధిప!= రాజా!; వినుము= ఆలకించుము; ఇం(ద్రియసహితముగాన్‌= ఇంద్రియాలతో కూడిఉండేటట్టు; 
బోధపూరమగ్నత్వము= జ్ఞానప్రవాహంలో మునుగటం; కల్గిననున్‌= సంభవించినా; పురుషు(డు= ముక్తాత్ముడు; తత్ఫూక్ష్మగతులన్‌= 
వాటి సూక్ష్మగమనాలను; కనున్‌= చూస్తాడు; కనియున్‌= చూచికూడా; నిర్వికారతన్‌= వికార రహితస్టితితో; ఉండున్‌= ఉంటాడు. 
తాత్సర్యం: రాజా! వినుము. ఒకవేళ పురుషుడు ఇంద్రియాలతో కూడియే పరమజ్ఞానమగ్నుడైతే అతడు వాటి 
సూక్ష్మమైన పోకడలను చూస్తూ ఉంటాడు. చూచినా తాను వాటివలన కలిగే వికారాలకు లోనుకాడు. 

ख. భూతములను గుణంబుల బుద్ది మనసు । నడ(చికొని జీవు( డొందు నారాయణుని ద 

దీయమాహాత్యమున మాననీయపరమ । పదము గనుగాన నిష్ణుణ్యపాపు( డత(డు. 618 
ప్రతిపదార్థం: జీవు(డు= పురుషుడు; భూతములనున్‌= పంచభూతాలనూ; గుణంబులన్‌= మూడు గుణాలనూ; బుద్దిన్‌= బుద్దినీ; 
మనసున్‌= చిత్తాన్నీ; అడణికొని= లయింపజేసికొని; నారాయణునిన్‌= నారాయణు డనబడే పరమాత్ముడిని; ఒందున్‌= 
పొందుతాడు; తదీయ మాహాత్మ్యమునన్‌= ఆ నారాయణుడి ప్రభావం వలన; మాననీయపరమపదమున్‌= పూజ్యమైన మోక్షాన్ని; 
కనున్‌= చూస్తాడు; కానన్‌= కావున; అత(డు= ఆ ముక్తజీవుడు; నిష్పుణ్యపాపుడు= పుణ్యపాపాలు లేనివాడవుతాడు. 
తాత్సర్యం: జీవుడు పృధివి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే ఐదు భూతాలనూ, సత్యం, రజస్సు, తమస్సు 
అనే మూడుగుణాలనూ, బుద్దినీ, మనస్సునూ అణచుకొన్నవాడై నారాయణుడి సన్నిధి చేరుకొంటాడు. ఆ 
పరమాత్ముడి కృపాప్రభావం వలన మహితమైన పరమపదం పొందుతాడు. అందువలన ఆ స్థితిలో అతడికి పుణ్యం, 
పాపం అనేవి లేవు. (ఇం(ద్రియాల పోకడలను చూస్తున్నా అతడికి పుణ్యపాపాల స్పర్శ లేదని తాత్సర్యం.) 


ख. పునరావర్తనరహితుం । డనఘా! పరమాత్తు( జెందినట్టి పురుషు డ 


878 శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్వినుతావస్థను మోక్షం । బని చెప్పుదు; రంతకంటె నధికము గలదే? 619 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; పరమాత్మున్‌= నారాయణుడివి; చెందినట్టి= పొందినట్టి; పురుషు(డు= జీవుడు; 
పునరావర్తనరహితుండు= తిరిగి రాకలేనివాడు; ఆ+వఏనుత+అవస్థను= పునర్ణన్మలేని ఆ (ప్రశస్తమైన దశను; మోక్షంబు+అని= 
ముక్తి అని; చెప్పుదురు= అంటారు; అంతకంటెన్‌= ఆ మోక్షంకంటె; అధికము= గొప్పది; కలదే?= ఉన్నదా? 
తాత్సర్యం: పాపరహితుడవైన ఓ ధర్మరాజా! పరమాత్నుడైన నారాయణుడిని పొందినట్టి బీవుడికి పునర్ణన్మ లేదు. 
శ్రేష్టమైన పునరావృత్తిలేని ఆ దశనే మోక్షమంటారు. మోక్షావస్థకంటె ఎక్కువ దశ మరేమీ లేదు. 


విశేషం: “ఆ బ్రహ్మ భువనాల్లోకాః । పునరావర్తినో7ర్జున! 

మా ముపేత్య తు కౌంతేయ । పునర్ణన్మ న విద్యతే॥ (గీత - 8-16) 
అన్న గీతావాక్యం ఇక్కడ స్మరణీయం. కృష్ణుడు అర్జునుడితో “అర్జునా! (బ్రహ్మలోకం వరకూ పోయిన వారు మళ్ళీ తిరిగి జన్మిస్తారు. 
కాని నన్ను పొందినవారికి పునర్ణన్మ లేదు” అని చెప్పాడు. అందువలన నారాయణుడి సన్నిధి చేరి ఆ పరమాత్ముడి అనుగ్రహానికి 
పాత్రులైనవారు ముక్తు లవుతా రని (గ్రహించాలి. 


వ. _ అని చెప్పి వెండియు. 620 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని వచించి; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: భీష్ముడు ధర్మజుడితో అట్లా చెప్పి మళ్ళీ ఇట్లా అన్నాడు. 


క “గురుని వచనంబు తెటియగున(౮'। బరమార్థ నిరూపణంబు భంగి నియతి ద 
త్పరు(డై నడపం జాలిన । పురుషుని దడయక ప్రశాంతి వొందు నరేంద్రా! 621 


ప్రతిపదార్థం: నర+ఇం[ద్రా!= రాజా!; గురుని వచనంబు తెజుగునన్‌= ఆచార్యుడి ఉపదేశాన్ని అనుసరించి; పరమ+అర్థనిరూపణంబు 
భంగిన్‌= పరతత్త్యమును నిరూపించే పద్దతిని; నియతిన్‌= నియమంతో; తత్సరు(డు+ఐ= దానియందే ఆసక్తిగలవాడై; 
నడపన్‌+చాలిన= నిర్వహించగలిగినట్టి; పురుషునిన్‌= మానవుడిని; తడయక= ఆలసించక; ప్రశాంతి= ప్రకృష్ణమైన శాంతి పొందున్‌= 
పొందుతుంది. 


తాత్సర్యం: ధర్మరాజా! గురూపదేశాన్ని అనుసరించి ఎవడు పరతత్త్య నిరూపణ పద్దతిని నియమంతో పాటిస్తాడో, 
అట్లాంటి పురుషుడికి త్వరలో ప్రశాంతి కలుగుతుంది. 


చ. జనవర! సాంఖ్య మిట్టిది ప్రజాపతి పూజ్యము బ్రహ్మభావభా 
జనత ఘటింప దీనిసరి సమ్యగుపాయము లెందులేవు; నె 
మ్మనమున సంశయింపక సమాహితచిత్తత దీనినూందు ని 
స్తను(డగు నమ్మహేశునకు( దా దనువిం కిట వేయు నేటికిన్‌. 622 


ప్రతిపదార్థం: జనవర!= రాజా!; సాంఖ్యము= సాంఖ్యశా స్త్రం; ఇట్టిది= ఇటువంటిది; ప్రజాపతిపూజ్యము= ఇది (బ్రహ్మచేత 


పూజించతగినది; (బ్రహ్మభావభాజనతన్‌= (బ్రహ్మత్వయోగ్యతను; ఘటింపన్‌= కలిగించటానికి; దీని సరి= దీనికి సాటియగు; 
సమ్యగు పాయములు= మంచి ఉపాయాలు; ఎందున్‌= ఎక్కడను; లేవు= ఉన్నవికావు; నెమ్మనమునన్‌= చిత్తమునందు; 


శాంతిపర్వము ~ अ 879 


సంశయింపక= సందేహించక; సమాహితచిత్తతన్‌= సమాధానం పొందిన మనస్సుతో; దీనిన్‌= ఈ సాంఖ్యవిధానాన్ని; ఊ(దు= 
అవలంబించుము; తాన్‌= తాను; నిస్తను(డు+అగు= శరీరంలేనివాడైన; ఆ+మహేశునకున్‌= ఆ పరమేశృరుడికి; తనువు= శరీరం; 
ఇంకన్‌= ఇకపై; ఇటన్‌= -ఈ విషయంలో; వేయున్‌ ఏటికిన్‌?= వెయ్యి మాటలు ఎందుకు? 
తాత్సర్యం: రాజా! ఇప్పుడు నేను చెప్పింది సాంఖ్యపద్దతి. ఇది ప్రజాపతి అయిన (బ్రహ్మచేత పూజించదగినదై ఉన్నది. 
జీవుడు (బ్రహ్మత్వం పొందటానికి దీనికి దీటు రాగల మంచి ఉపాయాలు వేరే ఎక్కడా లేవు. నీవు దీని విషయమై 
మనస్సులో సంశయించవద్దు. మనస్సును సమాధానపరచుకొని ఈ సాంఖ్య పద్దతిని పాటించుము. ఈ సాంఖ్యం 
శరీరంలేని పరమేశ్వరుడికి శరీరమై ఉన్నది. ఇంక ఈ విషయమై వెయ్యి మాటలతో ప్రయోజన మేమి? 
తే. వేదశాస్త్ర పురాణ సంవేదితంబు । లైన బహువిధసంపరిజ్ఞానములకు 

నెల్ల నిది సేరుగడ సూవె యేటులకు స । ముద్రమును బోలె నుపశాంతి భద్రచిత్త! 623 
ప్రతిపదార్థం: ఉపశాంతి భ[ద్రచిత్త!= ఉపశాంతిచే మంగళకరమైన మనస్సు గల ఓ ధర్మరాజా! 96००९७०5 = నదులకు; సముద్రమును 
పోలెన్‌= సాగరంలాగా; వేదశాస్రపురాణసంవేదితంబులు+ఐన= (खली, चपलेव, పురాణాలచేత తెలియజేయ బడినవైన; 
బహువిధసంపరిజ్ఞానములకున్‌+ఎల్లన్‌= అనేకవిధాలైన జ్ఞానాలకన్నింటికిని; ఇది= ఈ సాంఖ్యపద్దతి; చేరుగడ చూవె= గమ్యం సుమా! 
తాత్సర్యం: ప్రశాంతిచేత భద్రమైన హృదయంగల ఓ ధర్మరాజా! నదులకన్నిటికీ సముద్రమే గమ్యమైనట్లు వేదాలు, 

శ్రా సా పురాణా ప్ర షా నానా దానా పా ^< లో 

శాస్త్రాలు, పురాణాలు (ప్రతిపాదించే నానావిధ జ్ఞానాలకు ఈ సాంఖ్యపద్దతి చేరువలోనున్న గమ్యమై ఉన్నది 
చూడుము. 
వ. యోగులునుసాంఖ్యులును జూచువెరవు లాకర్ణించితి కాదె; యిది యిట్లగుటం జేసి దర్శనభేదంబు గల దంటి 

నదియును నల్పాంతరం; బదియునుంగాక. 624 
ప్రతిపదార్థం: యోగులునున్‌= యోగమార్గం అనుసరించే వారూ; సాంఖ్యులునున్‌= సాంఖ్యపద్దతిని అనుసరించే వారూ; 
చూచువెరవులు= చూచేపద్దతులు; ఆకర్లించితి(ఏ) కాదె!= వింటివికదా!; ఇది ఇట్టు+అగుటన్‌+చేసి= ఇది ఇట్లా ఉంటున్నది కాబట్టి; 
దర్శనభేదంబు= చూపులో తేడా; కలదు+అంటిన్‌= ఉన్నదన్నాను; అదియునున్‌= ఆ భేదం కూడ; అల్ప+అంతరంబు= స్వల్పమైన 
తేడా గలది; అదియునున్‌+కాక= అదీకాక. 
తాత్సర్యం: ధర్మరాజా! యోగులు, సాంఖ్యులు చూచే పద్దతిని వింటివికదా! అట్టు ఉండటంవలననే నేను వారిలో 
దర్శ్భనభేదం ఉన్నదని చెప్పాను. ఆ భేదం చాలా స్వల్పమైనది. అదీకాక, 
ఆ. యోగి చూచుభంగి నుర్వీశ! సాంఖ్యుండు(। జూచు; సాంఖ్య డరయు చొప్పు యోగి 

వరు(డు నరయు(; గాన వారిద్దబును నొక్క! తెరువువార యంగ్రు పరమమునులు. 625 

ప్రతిపదార్థం: ఉర్వీశ!= రాజా!; యోగిచూచుభంగిన్‌= యోగి చూచునట్లే; సాంఖ్యుండున్‌+చూచున్‌= సాంఖ్యపద్దతిననుసరించువాడు 
కూడ చూస్తాడు; సాంఖ్యు(డు+అరయు చొప్పున్‌= సాంఖ్యు(డు చూచే విధానమును; యోగివరుడున్‌= యోగిశ్రేష్ణుడుకూడ; 
అరయున్‌= చూస్తాడు; కానన్‌= కావున; పరమమునులు= శ్రేష్ణులైన మౌనులు; వారు+ఇద్దణును= ఆ ఇద్దరున్నూ; 
ఒక్కతెరువువార+అం|(డ్రు= ఒక మార్గములోని వారే అని చెప్పుతారు. 


తాత్సర్యం: భూపాలా! యోగి చూచే రీతిగానే సాంభఖ్యుడు చూస్తాడు. సాంఖ్యుడు చూచునట్లే యోగి చూస్తాడు 


880 శ్రీమదాంధ్ర మహాభారతము 


అందువలననే మునివర్యులు వా రిద్దరూ ఒక్కమార్గానికి చెందినవారే అని అంటారు. 


విశేషం: ఏకం సాంఖ్యం చ యోగం చ। యః పశ్యతి స పశ్యతి!” (గీత 5-5) అని గీతావచనం. “'సాంఖ్యాన్ని, యోగాన్నీ 
ఒకటిగానే ఎవడు చూస్తాడో, వాడే నిజంగా చూచేవాడు' అని ఈ వచనానికి అర్థం. దీనివలన సాంఖ్యయోగాలకు పెద్ద 
భేదం లేదని (గ్రహించాలి. 
క విను! సాంఖ్యమ్మును యోగము । నను పేళుల కాని దీనియం దదియును దా 

న నిదియు( దో'యచునుండుం । 0०८ దత్తవిచారి యొక(డ కా నీ రెంటిన్‌. 626 


ప్రతిపదార్థం: విను= ఆలకించుము; సాంఖ్యమ్మును= సాంఖ్యమనీ; యోగమున్‌+అను= యోగమనీ అనే; పేళులు+అ+కాని= 
సేరులే కాని; దీనిఅందున్‌= దీనిలో; అదియునున్‌= అదీ; దానన్‌= దానిలో; ఇదియున్‌= ఇదీ; తోయయచున్‌+ఉండున్‌= కనిపిస్తూ 
ఉంటాయి; తత్త్యవిచారి= తత్త్యమును విచారించేవాడు; ఈ రెంటిన్‌= ఈ రెండింటినీ; ఒక(డకాన్‌= ఒక్కటిగానే; కనున్‌= చూస్తాడు. 


తాత్సర్యం: రాజా! వినుము. సాంఖ్యమనీ, యోగమనీ పేరులో భేదమే కాని నిజంగా పరిశీలించి చూస్తే సాంఖ్యంలో 
యోగమూ, యోగంలో సాంఖ్యమూ కనిపిస్తూనే ఉంటాయి. అందువలననే తత్తజ్ఞులు సాంఖ్యయోగాలను రెంటినీ 
ఒక్కటిగానే భావిస్తారు. 


క ఈ తెరువున( జరియించుచు । నే తెబి(గున నైనం దప్పెనేనియు( బురుషుం 
డాతత నాక సుఖము గను(; । దో(తెంచును మగుడ సద్దుధుల వంశమునన్‌. 627 


ప్రతిపదార్థం: పురుషుండు= జీవుడు; ఈ తెరువునన్‌= ఈ మార్గంలో; చరియించుచున్‌= చరిస్తూ; ఏతెజు(గునన్‌+ఐనన్‌= 
ఏ విధంగానైనా; తప్పెన్‌+ఏనియున్‌= మార్గం తప్పితే; ఆతతనాక సుఖమున్‌= విస్ఫృతమైన స్వర్గసుఖాన్ని; కనున్‌= చూస్తాడు; 
మగుడన్‌= మరల; సద్భుధుల వంశమునన్‌= మంచి పండితుల వంశమునందు; తో(తెంచును= జన్మిస్తాడు. 

తాత్సర్యం: బీవుడు ఈ మార్గంలో సంచరిస్తూ ఉంటాడు. ఏ విధంగానైనా అతడు మార్గం తప్పి గమ్యమైన 
మోక్షం చేరలేకపోతే స్వర్గానికి పోతాడు. అక్కడ సుఖం అనుభవిస్తాడు. మరల మంచి విబుధుల వంశంలో జన్మిస్తాడు. 


విశేషం: పైన చెప్పిన యోగాది మార్గాలు మోక్షం చేరటానికి ఉపాయాలు. ఆ మార్గాలలో భద్రంగా పయనించేవాడు గమ్యమైన 
పరమపదం చేరుకొంటాడు. వాడికి పునర్దన్మ లేదు. అట్లాకాక ఏ కారణంవలననైనా యోగమారగ్గం నుండి భ్రష్టుడైనవాడు స్వర్గానికి 
వెళ్ళుతాడు. అక్కడ పుణ్యఫలమైన స్వర్గసుఖాలు అనుభవిస్తాడు. పుణ్యం క్షీణమైన పిమ్మట दलं పుణ్యే మర్త్యలోకం విశన్తి' (గీత 
9-21) అన్నట్టు మళ్ళీ మానవలోకంలో జన్మిస్తాడు. అయితే పూర్వం వీడు యోగభ్రష్టుడు కనుక ఆ ప్రభావంవలన 'శుచీనాం 
ఢ్రీమతాం గేహే యోగభ్రష్టోz? భిజాయతే” (గీత 6-41) అన్నట్టు శుచిమంతులు, శ్రీమంతులు అయిన మాన్యుల వంశంలో జన్మించి 
సాంఖ్యయోగం పాటిస్తాడు. యోగసిద్ది పొందిన పిమ్మట మోక్షం వాడికి సిద్దిస్తుంది అని భావం. 


ఆ. మటియు నిత్తెబింగు మనసున నెలసిన । వినుతమోక్షలక్ష్మి విభుత గాంచు 
నిట్టి తెరువు సూప నెవ్వరి కలవి నా । రాయణునక కాక యమలచరిత! 628 


ప్రతిపదార్థం: అమలచరిత!= విమలచరి(త్రుడా!; మటియున్‌= ఇంకను; ఈ+తెణంగు= ఈ పద్దతి; మనసునన్‌= చిత్తమునందు; 
ఎలసినన్‌= పొందితే; వినుతమోక్షలక్ష్మి విభుతన్‌= (ప్రశస్తమైన మోక్షమనే లక్ష్మియొక్క (ప్రభుత్వమును; కాంచున్‌= పొందుతాడు; 
నారాయణునకు+అ+కాక= ఒక్క శ్రీమన్నారాయణపరమాత్మకు తప్ప; ఇట్టి తెరువు= ఇట్లాంటి మార్గమును; చూపన్‌= 


శాంతిపర్వము - పంచమాశ్వాసము 881 
దర్శింపజేయటానికి; ఎవ్వరికిన్‌+ అలవి= ఇతరుల కెవ్వరికి శక్యం? 


తాత్సర్యం: పవిత్రచరిత్రుడవైన ఓ ధర్మరాజా! బుధుల వంశంలో పుట్టినవాడు మరల ఆ యోగమార్గాన్ని చిత్తంలో 
అనుసంధించి నిర్వహించగలిగితే మోక్షలక్ష్మికి ప్రభువు కాగలడు. ఈ మోక్షమార్గాన్ని ఆ యోగులకు ఒక్క 
శ్రీమన్నారాయణుడు చూపగలడే కాని ఇతరులకు అది సాధ్యమా? (భగవదనుగ్రహం వలననే మోక్షప్రాప్తి 
కలుగుతుందని భావం). 


వ. నారాయణ ప్రణీతంబై యక్షర ప్రదర్శకం బైన యిత్తెటింగు జిత్తంబున నలవరింపు' మని దేవవ్రతుండు 
ధర్మనందనునకుం జెప్పెనని యిట్లు వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పిన, 'నటమీ(ద వర్తించిన 
విశిష్ట సల్లాపంబులు సెప్పవే యని యడుగుటయు. 629 


ప్రతిపదార్థం: నారాయణ॥(ప్రణీతంబై= నారాయణుడిచేత |ప్రవర్తింపచేయబడినదై; అక్షర ప్రదర్శ్భకంబు+ఐన= క్షరంలేని మోక్షమును 
చూపించేదగు; ఈ+తెజంగు= ఈ పద్దతి; చిత్తంబునన్‌= మనస్సులో; అలవరింపుము+అని= అభ్యసించుమని; దేవవ్రతుండు= 
భీష్ముడు; ధర్మనందనునకున్‌= ధర్మజుడికి; చెప్పెన్‌+అని= వచించెనని; ఇట్టు= ఈ విధంగా; వైశంపాయనుండు= వ్యాసుడి 
శిష్యుడైన వైశంపాయనుడు; జనమేజయునకున్‌= పరీక్షిత్తు పుత్రుడైన జనమేజయ మహారాజునకు; చెప్పినన్‌= చెప్పగా; అటమీ(దన్‌= 
ఆ పైన; వర్తించిన= జరిగిన; విశిష్టసల్గ్హాపంబులు= ఏనూత్నమైన సంభాషణములు; చెప్పువే= వచించుమా; అని అడుగుటయున్‌= 
అని అడుగగా. 


తాత్సర్యం: శ్రీమన్నారాయణుడిచేత (ప్రవర్తితమై అవ్యయమైన మోక్షాన్ని ప్రదర్శించే ఈ పద్దతిని నీ చిత్తములో 
అభ్యసించుము' అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు అని ఈ రీతిగా వ్యాసశిష్యుడయిన వైశంపాయనముని 
పరీక్షిత్రనయుడైన జనమేజయుడితో చెప్పాడు. ఆ పైన జనమేజయుడు వైశంపాయనుడితో ధర్మజుడికీ, భీష్ముడికీ 
తరువాత జరిగిన విశిష్టమైన సంభాషణలు వివరించుమని అడిగాడు. అట్లా అడిగేసరికి (తరువాతి ఆశ్యాసంలోని 
రెండవ పద్యంతో అన్వయం). 


ఆశా సాంతము 


శా. = లీలాస్వీకృతచక్రశూల! వినతాళీరక్షణాలోల! దు 
శీల స్వాంతవిదూర! వేదజలదశ్రేశీమయూరా! సమి 
త్మేలీఖండిత దైత్య! నిర్ణరగణక్షేమక్రియానిత్య! ని 
స్రైలోక్యత్వ నిరంజనాగ్రవిహృతీ! సంస్థాపకవ్యాహృతీ! 630 


ప్రతిపదార్థం: లీలా స్వీకృత చ[క్రశూల!= విలాసార్థం స్వీకరించబడిన చ(క్రశూలాలు కలవాడా!; వినతాళీరక్షణాలోల!= 
ప్రణతులైన భక్త శ్రేణిని రక్షించటంలో ఆసక్తికలవాడా!; దుశ్శీలస్వాంత విదూర!= దుశ్చరిత్రులైనవారి చిత్తములకు దూరమైనవాడా!; 
వేదజలదశ్రేణీ మయూరా!= వేదాలనెడు మేఘపంక్తికి నెమలివైనవాడా!; సమిత్కేఖీఖండితదైత్య= యుద్ద(క్రీడలో ఖండించబడిన 
రాక్షసులు కలవాడా!; నిర్ణరగణ క్షేమ(క్రియానిత్య!= దేవతల బృందానికి క్షేమం కలిగించే కార్యమునందు సదా (ప్రవర్తించే 
వాడా!; నిస్రైలోక్యత్వ నిరంజనాగ్ర విహృతీ!= ముల్లోకాల నతి(క్రమించి మాయాసంగదోషంలేని వాడవై ఆ లోకాల తుదిని 


882 శ్రీమదాంధ్ర మహాభారతము 
మాలిని. 

జపయజన నిషేవ్యా! సంగనిర్ముక్తభావ్యా! 

విపుల దురితభేదీ! విశ్వలోకప్రమోదీ ! 

యపరిమిత విభూతీ! యప్రమాణస్వరీతీ! 

యుపనిష దవగమ్యా! యోగభావ్యైకరమ్యా! 
ప్రతిపదార్థం: జపయజననిషేవ్యా!= జపయజ్ఞంచేత సేవించదగినవాడా!; సంగనిర్ముక్తభావ్యా!= సంగంలేని వారిచేత ధ్యానించదగినవాడా!; 
విపుల దురితభేదీ!= విస్తృతమైన పాపాలను నశింపచేసేవాడా!; విశ్యలోకప్రమోదీ!= సమస్తలోకములను సంతసింపజేసేవాడా!; 
అపరిమితవిభూతీ!= అనంతమైన ఐశ్వర్యం కలవాడా!; అప్రమాణస్వరీతీ= ప్రమాణంలేని సీయపద్దతికలవాడా!; ఉపనిషదవగమ్యా!= 
ఉపనిషత్తులచేత తెలియదగిన వాడా!; యోగభావ్యైకరమ్యా!= యోగవిద్యచేత బావించదగిన ముఖ్యమైన రమణీయత్వం కలవాడా! 


తాత్సర్యం: జపయజ్ఞంచేత సేవించదగిన ఓ దేవా! సంగంలేని విరాగులచేత ధ్యానించదగినవాడా! అనంతమైన 
పాపసంచయాన్ని హరించేవాడా! సమస్తలోకాన్నీ ఆనందింపజేసేవాడా! అంతంలేని ఐశ్వర్యం కలవాడా! (ప్రమాణాల 
కందని నిజపద్దతి కలవాడా! వేదాంత రూపాలైన ఉపనిషత్తులచేత తెలిసికొనదగినవాడా! చిత్తవృత్తి నిరోధరూపమైన 
యోగవిద్యచేత భావించదగిన ముఖ్యమైన మనోహరత్యం కలవాడా! 

విశేషం: 'యజ్ఞానాం జపయజ్ఞోత స్మి” (గీత.10-25)అని గీతావచనం. యజ్ఞాలలో భగవంతుడు జపయజ్ఞ స్వరూపుడై ఉన్నాడనటం 
వలన (ద్రవ్యయజ్ఞాలకంటె జపయజ్ఞం (్రేష్టమని భావించాలి. 'నానోస్తి మను దివ్యానాం విభూతీనాం పరంతప!” (గీత.10-40)-'అర్షునా! 
నా దివ్య విభూతులకు అంతం లేదు’ అని శ్రీకృష్ణుడి వచనం. “అపరిమిత విభూతీ' అన్న ప్రయోగం ఈ సంగతినే తెలియపరుస్తున్నది. 
ఇది మాలినీ వృత్తం. ననమయయి” గణాలు గల మాలిని. ననమయయయుతేయం మాలినీ భోగిలోకై"- అని లక్షణం. 8వ అక్షరం 
యతిస్థానం. ప్రాసనియమం ఉన్నది. 


విశేషం: అలం: అంత్యప్రాసం. 


గద్యము. 
ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపు త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బైన 
శ్రీ మహాభారతంబున శాంతిపర్వంబునందు' బంచమాశ్వాసము. 
ప్రతిపదార్థం: ఇది= ఈ చెప్పినది; శ్రీమదుభయకవిమి(త్ర= శ్రీమంతులైన సంస్కృతాం(ధ్రకవులనే ఇరుతెగలవారికి మిత్రుడును; 
కొమ్మనామాత్యపు(త్ర= కొమ్మనమంశత్రి కుమారుడును; బుధారాధన విరాజి= పండితులను ఆరాధించటంచేత శోభిల్లేవాడును అగు; 
తిక్కన సోమయాబి= తిక్కన సోమయాజిచేత; ప్రణీతంబు+ఐన= రచించబడిన; శ్రీ మహాభారతంబునన్‌= శ్రీ మహాభారతంలో; 


శాంతిపర్వంబునందున్‌= శాంతిపర్వంలో; పంచమ+ఆశ్యాసము= ఐదవ ఆశా సం. 
తాత్సర్యం: శ్రీ మంతులైన సంస్కృతాం(ధ్ర కవు లనే ఇరుతెగలవారికి మిత్రుడు, పండితులను ఆరాధించటంచేత 
విశేషంగా భాసించినవాడు అయిన శ్రీ తిక్కన సోమయాజి రచించిన ఆంధ్రమహాభారతంలోని శాంతిపర్వంలో ఐదవ అశ్వాసం. 


శాంతిపర్వంలో పంచమాశ్వాసం సమాప్తం. 


~ 


శ్రీరస్తు 


శ్రిమదాందధ్ర మహాభారతము 


శాంతిపర్వము - షష్టాశ్వాసము 


७ 
(య 


సంధానప్రాఢ ద । యాసంభ్యత భక్తమోద! యఖభీలజగద్ర 
సత్తి వినోద! శమా । భ్యాసనిరత నిర్విభేద! హరిహరనాథా! 1 


Eg 


८ 


ప్రతిపదార్హం: శ్రీ= సంపదలను; సంధాన= సమకూర్చటంలో; |ప్రౌఢ= సమర్థమైన; దయా= కరుణచేత; సంభృత= కలిగించబడిన; 
భక్తమోద= భక్తుల ఆనందం కలవాడా!; (సంపత్కరమైన దయాగుణంతో భక్తులకు ఆనందం కలిగించేవాడా!); అఖిల= సమస్తమైన; 
జగత్‌= లోకాలనూ; రక్షా= రక్షించటమనే; ఆసత్తి= ఆసత్తితో-రక్షణభారాన్ని కోరి వహించి నిర్వహించటంతో; వినోద!= ఆనందించే 
వాడా! (జగ[ద్రక్షణకార్యభారాన్ని ఒక వినోదంగా వహించేవాడా!); శమ+అభ్యాస= అంతరిం(ద్రియ నిగ్రహాన్ని అభ్యసించటంవలన; 
నిరతనిర్విభేద!= నిరంతరం నిర్విభేద స్థితిని పొందేవాడా! (శమాభ్యాస నిరతమైన నిర్విభేదస్థితి కలవాడా అనికానీ); హరిహరనాథా!= 
ఓ హరిహరనాథుడా! 


తాత్సర్యం: ప్రతి ఆశ్వాసానికీ ఆద్యంతాలలో కృతిపతిని స్తుతించటం తెలుగుకవుల సంప్రదాయం. ఈ 

కందపద్యంలో తిక్కన హరిహరనాథుడికి మూడు విశిష్టసంబోధనలు కూర్చాడు. ఇహపరాలలో సకల సంపదలనూ 

భక్తులకు సంధానించటంలో సమర్ధుడు హరిహరనాథుడు. అతడి దయాగుణం అంతటి ప్రాఢం. దానితో భక్తులు 
ఆనందిస్తున్నారు. జగద్రక్షణ భారాన్ని కోరివహించాడు హరిహరనాథుడు. ఆ రక్షాసత్తితో వినోదిస్తున్నాడు. అతడిది 
శమాభ్యాస నిరతమైన నిర్విభేదస్థితి. (శమాభ్యాసంతో విభేదాలు నిర్గతమైపోయి సర్వాంతర్యామిత్వం పొందినవాడని). 

[(శమాభ్యాస నిరతశ్చాసౌ నిర్విభేదశ్చ ~ తత్సంబుద్దా).] 

విశేషం: 'అభఖిలజగ(ద్రక్షాసక్త - రక్షాసక్తి ~ వినోద' అనే పాఠాంతరాలు కనిపిస్తున్నాయి. రక్షణయందు ఆసక్తమైన (సంలగ్నమైన) 

వినోదం కలవాడా - అనీ, రక్షణయందున్న ఆసక్తితో (అభిలాషతో) వినోదించేవాడా - అనీ ఈ పాఠాంతరాలకు అర్థం. మూడు 

పాఠాలకూ భావంలో పెద్దగా తేడా లేదు. సంబోధన లన్నింటా అంత్యాను ప్రాస పాటించాడు తిక్కన. 'ద' అనేది అంత్యాను ప్రాసాక్షరం. 
ఇది (హ్రస్వం కాబట్టి దీని పూర్వాక్షరాన్ని మూడుచోట్లా దీర్ణమే వేసి నియమం పాటించాడు. 
భీష్ముని ధర్మజుండు ప్రశంసించి యక్షర క్షరంబుల నడుగుట. (సం. 12-291-1) 

వ. దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె; నట్లు యోగసాంఖ్యవిదు లక్షరంబునొంది 
యానందస్వరూపు లగుదురని చెప్పిన విని ధర్మ్శతనయుండు దేవవ్రతునితో 'నీవు పరమజ్ల్ఞ్ఞాన నిధివని 
వేదసంవేదు లగు విప్రులు సెప్ప నప్పలుకులు నిన్ను సాంఖ్యయోగ ప్రవీణులయిన యతులును మునిపతులును 
వర్ణింప నవ్వచనంబులును నాకర్ణించుచుం బ్రమోదంబునం బొందుచుండుదుము. దక్షిణాయనశేషదినంబు 
లింక నల్బ్పంబు, లర్ముండు మరలంబడిన( బరమగతిం బ్రాపించెదవు, మణి మేమెవ్వరిచేత వినువారము? 
కురువంశంబునకుం బ్రజ్ఞాఘృత ప్రదీపితంబగు దీపంబుగావె? భవత్తేజంబు నాశ్రయించెద' మని తనవారలం 


~~ 


884 శ్రీనుదాం [८ మహాభారతము 


గలసికొని పలికి, 'నీవు నిర్దేశించిన యక్షరం బనునది యెట్టిది? క్షరం బెయ్యది? యెటింగింపవే?” యనుటయు 
నతండు 'వసిష్టజనక సంవాదంబనంబరగు విశిష్టేతిహాసంబు గలదు. దాన నీయడిగిన యవియును 
మటియునెటుంగ వలయునట్టివి యనేకార్థంబులును దెలివిపడు; విను'మని సుప్రసాదభరితుండై. 2 


ప్రతిపదార్థం: దేవా!= ఓ హరిహరనాథా! వైశంపాయనుడు; జనమేజయునకున్‌= జనమేజయుడితో; ఇట్టు= ఈ (ప్రకారంగా; 
అనియెన్‌= వివరించాడు; అట్టు= ఇంతకుముందు (పంచమాశ్యాసం చివర) చెప్పినట్లుగా; యోగసాంఖ్యవిదులు= ఒక తెరువువారే 
అయిన యోగవిద్యావేత్తలూ, సాంఖ్యవిద్యావేత్తలూ; అక్షరంబును ఒంది= క్షరం (నాశము) లేని స్థితిని పొంది; ఆనందస్వరూపులు= 
ఆనందస్వరూపులు; అగుదురు అని= అవుతారని; చెప్పినన్‌= భీష్ముడు చెప్పేసరికి; విని; ధర్మతనయుండు; దేవ(వ్రతునితో= 
భీష్ముడితో (ఇట్టా అంటున్నాడు); నీవు; పరమజ్ఞాననిధివి= పరమజ్ఞానానికి నిధివి; అని; వేదసంవేదులు అగు విప్రులు= వేద 
వేత్తలయిన విప్రులు (విజ్ఞులు); చెప్పన్‌= చెబుతూంటే; ఆ+పలుకులున్‌= ఆ మాటలనూ; సాంఖ్యయోగ ప్రవీణులయిన= 
సాంఖ్యవిద్యాప్రవీణులూ, యోగవిద్యా ప్రవీణులూ అయిన; యతులును= యతీశ్వరులూ; మునిపతులును= మునీశ్వరులూ; నిన్ను; 
వర్లింపన్‌= వర్ణిస్తూంటే; ఆ+వచనంబులున్‌= ఆ పలుకులనూ; ఆకర్లించుచున్‌= (శ్రద్దగా వింటూ; ప్రమోదంబునన్‌ పొందుచుందుము= 
మేమంతా ఆనందం పొందుతూ వుంటాం; దక్షిణ+ అయన శేషదినంబులు= ఈ దక్షిణాయనంలో మిగిలిన రోజులు; ఇంకన్‌= 
ఇక; అల్పంబులు; చాలా తక్కువ; అర్కుండు= సూర్యుడు; మరలంబడినన్‌= ఉత్తరాయణంలోకి (ప్రవేశిస్తే; పరమగతిన్‌ 
ప్రాపించెదవు= నీవు పరమపదిస్తావు - అక్షయపులోకాలకు చేరుకుంటావు; 230९8 మేము= మరింక మేము; ఎవ్వరిచేతన్‌= ఎవరినుంచి; 
వినువారము?= వినగలం?; కురువంశంబునకున్‌= ఈ కురువంశానికి; ప్రజ్ఞా= తెలివి అనే; ఘృత= నేతితో; ప్రదీపితంబు అగు= 
వెలిగించబడిన; దీపంబు+కావె?= దీపానికి నీవే కదా?; భవత్‌= నీ; తేజంబున్‌= తేజస్సును; ఆశ్రయించెదము= ఆశ్రయిస్తాం; 
అని= అంటూ; తనవారలన్‌= తన సోదరాదులను; కలిపికొని= కలుపుకొని; పలికి= మాట్లాడి; నీవు; నిర్దేశించిన= ఇంతకుముందు 
పేర్కొన్న; అక్షరంబు అనునది= అక్షరము” అనేది; ఎట్టిది= ఎటువంటిది?; క్షరంబు= క్షరము (పుట్టి-నాశనమయ్యేది); ఏ+అది= 
ఏది?; ఎటింగింపవే?= దయచేసి తెలియచెప్పవా?; అనుటయున్‌= అని ధర్మరాజు అడిగేసరికి; అతండు= ఆ భీష్ముడు; 
వసిష్టజనకసంవాదంబు అనన్‌= 'వసిష్థజనకసంవాదము” అని; పర(గు= (ప్రసిద్దిపొందిన; విశిష్ట+ఇతిహాసంబు= ఒక విశిష్టమైన 
కథ; కలదు= ఉన్నది; దానన్‌= దానితో; నీ+అడిగిన అవియును= నువ్వు అడిగినవీ; మటియున్‌= ఇంకా; ఎజుంగన్‌ వలయునట్టివి= 
తెలుసుకోవలసినవి; అనేకార్ణంబులును= అనేక విశేషాలూ; తెలివిపడున్‌= స్పష్టపడతాయి; వినుము అని; సుప్రసాదభరితుండై= 
ప్రసాదగుణభరితుడై - సుప్రసన్నుడై - భీష్ముడు ఇట్టా అన్నాడని (తరువాతి పద్యంతో అన్వయం.) 

తాత్సర్యం: హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు; © విధంగా యోగసాంఖ్య 
పండితులు అక్షరమైన ఆనందస్వరూపులౌతారని చెప్పగా విని, ధర్మరాజు దేవవ్రతుడితో ఇట్లా అన్నాడు. 'నీవు 
పరమజ్ఞానివని వేదవిదులు, సాంఖ్యయోగ (ప్రవీణులయిన యతీంద్రులు చెప్పగా విని సంతోషిస్తూ ఉంటాము. 
దక్షిణాయనంలో ఇంకా మిగిలిన రోజులు తక్కువ. సూర్యుడు ఉత్తరాయణంలో (ప్రవేశించగానే నీవు పరమపదిస్తావు. 
ఆ తరువాత మేము ఎవరివలన వినగలుగుతాము? కురువంశంలో (ప్రజ్ఞ అనే నేయితో వెలుగుతున్న దీపంవలె 
ఉన్నావు. న్తీ తేజస్సును ఆశ్రయిస్తున్నాము'” అని తనవారితో కలిసి పలికి 'నీవు చెప్పిన “అక్షరిమనేది ఎటువంటిది?' 
'క్షరి మేది? తెలుపుము” అన్నాడు. భీష్ముడు “వసిష్ట జనకుల సంవాది మనే ఉత్తమ ఇతిహాసం ఉన్నది. దానివలన 
నీ వడిగిన విశేషాలన్నీ తెలుస్తాయి వినుము” అని సుముఖుడై. 

విశేషం: “ప్రజ్ఞాఘృత ప్రదీపితంబగు దీపంబుగావె' అనేచోట “ప్రజ్ఞాకృత/ (ప్రజ్ఞామృత (పేరితంబగు దీపంబవుగావె' అని 
పాఠాంతరాలు కనిపిస్తున్నాయి. ప్రాజ్ఞుకృతము అని ఉన్నప్పుడు ప్రదీపితము - (పేరితము అనే (క్ర) నిష్టాంతాలు వ్యర్థమవుతాయి. 
ప్రజ్ఞను అమృతంగా పోల్చినందువలన అది ఇంధనంగా ప్రదీపితత్వానికి సాధకం కానేరదు. అంచేత “ప్రజ్ఞాఘృత |ప్రదీపితంబగు' 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 885 


అనేదే సాధుపాఠం. 'కురువంశప్రదీపస్థం జ్ఞాన ద్రవ్యేణ దీప్యసే' (శాంతి 291-5) అని వ్యాసుడు దీపన సాధకంగా జ్ఞాన ద్రవ్యమన్నాడు. 
ఆ ద్రవ్యాన్ని తిక్కన ఘృతమని స్పష్టపరిచాడు. తరువాతి శ్లోకంలో 'న తృప్యామీహ రాజేంద్ర శృణ్వన్నమృత మీదృశమ్‌' (291- 
6) అన్నాడు. ఉపదేశాన్ని అమృతంగా పోల్చి దాని ఆస్వాదనతో ఎంతకీ తనివితీరటం లేదని ధర్మరాజు అభిప్రాయం. అమృతంతో 
పోల్చినప్పుడు ఇలా ఆస్వాదానుభూతి అన్వయిస్తుందే కానీ ప్రదీపితత్వం కాదు. 

'దీపంబవు గావె - దీపంబుగావె” అనే రెండు పాఠాలూ తెలుగువ్యాకరణానికి అనుకూలమే. దీపంబు అనేది ఈ వాక్యంలో 
యుష్మద్విశేషణం. కాబట్టి వుగాగమం ప్రాయికంగా వస్తుంది. వస్తే 'దీపంబవుగావె' అనీ, రాకపోతే 'దీపంబుగావె' అనీ అవుతుంది. 
వుగాగమ రహితరూపం “ప్రాయోగ్రహణంబుచే రక్షితంబయ్యె'. 
సీ. అనఘ! సుఖాసీను౯డైన వసిష్టసం । యమిగాంచి భక్తి బాదముల కెటి(గి 

జనకభూనాథుండు వినయంబుతోడ ను । పాసించి “మునివర! యక్షరం బ 
నాది శివంబన నపునరావృత్తి సి । ద్దిదమగుచుండు నెయ్యది 05०6००८८ 
జెప్పవే!' యనుడు నాశ్రిత వత్సలుండగు । నమ్మహాతు(డు 28०400८ జెప్పె 


తే. నద్దయాకుని చెప్పిన యత్తెటింగు । ప్రస్పుటంబుగ( జెప్పెద( బాండవాగ్ర 
జన్మ! నీ కని పలికి యజ్ఞాహ్నవీత । నూజు( డిట్లను నాననాంభోజ మలర. 3 


ప్రతిసదార్థం: అనఘ!= పాపరహితుడా! ఓ ధర్మరాజా!; సుఖాసీను(డైన= సుఖంగా కూర్చున్న; వసిష్టసంయమిన్‌= వసిష్టమహర్షిని; 
కాంచి= చూచి; భక్తిన్‌= భక్తితో; పాదములకున్‌= పాదాలకు; ०९०८१ నమస్కరించి; జనకభూనాథుండు= జనకమహారాజు; 
వినయంబుతోడన్‌= వినయంతో; ఉపాసించి= అర్బించి; మునివర!= ఓ మునీశ్యరా!; అక్షరంబు= నాశనం లేనిదీ; (క్షరము= 
పుట్టి నశించేది; అక్షరము= పుట్టుకలేనిది - నశించనిది; అనాది= ఆది లేనిదీ; శివంబు అనన్‌= శుభప్రదం అనబడేదీ; అపునరావృత్తి 
సిద్దిదము= జన్మరాహిత్య సిద్ధిని కలిగించేదీ; అగుచుండున్‌ ఎయ్యది?= అవుతూ ఉంటుందో - అది ఏది?; 268०005 చెప్పువే?= 
దయచేసి తెలియజెప్పవా?; అనుడున్‌= జనకభూనాథుడు ఇట్లా అనేసరికి; ఆశ్రితవత్సలుండగు= ఆగ్రితులమీద వాత్సల్యం 
కలవాడైన; ఆ+మహాత్ము(డు= ఆ మహానుభావుడు వసిష్టుడు; తెలియంగన్‌ చెప్పెన్‌= తెలిసేటట్టు చెప్పాడు; పాండవ+అగ్రజన్న!= 
ఓ పాండవులలో పెద్దవాడా!; ఆ+దయాళుని= ఆ దయామయుడు వసిష్టుడు; చెప్పిన ఆ+తెటింగున్‌= వివరించిన ఆ విధానమంతా; 
ప్రస్స్ఫుటంబుగన్‌= స్పష్టపడేటట్లు; నీకున్‌ చెప్పెదన్‌= నీకు నేను చెబుతాను; అని పలికి= అని చెప్పి; ఆ+జాహ్నవీతనూజు(డు= 
ఆ గంగాపుత్రుడు భీష్ముడు; ఆనన+అంభోజము+అలరన్‌= తన ముఖపద్మం వికసించగా; ఇట్టు= ఈ చెప్పబోయే విధంగా; 
అనున్‌= పలికాడు. 


తాత్సర్యం: ఒకప్పుడు జనకమహారాజు వసిష్టుడిని అడిగాడు - అక్షరతతం తెలియజెప్పుమని. అప్పుడు ఆశ్రిత 
వత్సలుడూ దయాగుణ విశిష్ణుడూ అయిన ఆ మహాత్ముడు పూర్వం వసిష్టుడు జనకుడికి వివరించి చెప్పాడు. 
అది అంతా నీకు నేను స్పష్టంగా చెప్పుతాను’ - అని సంతోషంగా భీష్ముడు ధర్మరాజుకు ఏవరించటం మొదలు 
పెట్టాడు. 

విశేషం: ఇక్కడ జనకభూనాథుడు అంటే సీతాదేవి కన్నతం(డ్రి కాదు. ఆ వంశంలోవారికి అందరికీ జనకుడు అనేది సాధారణ 
నామధేయం. అదికాక అసలు పేరు వేరే వుంటుంది. 'వసిష్టస్య చ సంవాదం కరాళజనకస్య చ (291-7), ప(ప్రచ్చర్శివరం రాజా 
కరాళజనకః పురా (291-10) అనీ వ్యాసుడు రెండుసార్లు కరాళజనకుడు అన్నాడు. అంటే ఈ జనకమహారాజు అసలు పేరు 
కరాళుడు అన్నమాట. “అద్దయాళుని చెప్పిన అత్తెణంగు’ - అనేది తెలుగు వాక్యనిర్మాణంలో ఒక వశిష్టకారకం. దయాళునియొక్క 
చెప్పిన ఆ విధానం - అంటే దయాళుడు చెప్పిన ఆ విధానం అని ఫలితార్థం. నీయడిగినయవి, నా యొనర్సంబూనిన మహా 
(ప్రబంధంబునకు- ఇత్యాదులన్నీ ఇటువంటివే. 


886 శ్రీనుదాం [८ మహాభారతము 


వసిష్ట జనకరాజ సంవాద ప్రకారము (సం. 12-291-7) 
వ. జనకజనేశ్వరు బోధించుటకై వసిష్ట మునీశ్వరుం డి ట్లనియె. 4 


ప్రతిపదార్హం: జనకజనేశృరున్‌= కరాళజనకమహారాజును; బోధించుటకై= బ్ఞానవంతుడిని చెయ్యటానికి; వసిష్టమునీశ్యరుండు= 
ఆ వసిష్టమహర్షి; ఇట్లు అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 


తాత్సర్యం: కరాళజనక మహారాజుకు జ్ఞానం బోధించేందుకు వసిష్టమహర్షి ఇట్లా చెప్పాడు. 


క “నయనముఖ పాణిపాదము । లయమహితా! 65००८०८ గలిగి యాద్యంతపరి 

క్షయవృద్ది రహితమై ని । రయ మగు తత్త్వంబు నక్షరంబంద్రు బుధుల్‌, 5 
ప్రతిపదార్థం: అయమహితా!= ఓ శుభాన్వితా! ధర్మరాజా!; నయనః= నే(త్రాలు; ముఖ= ముఖం; పాణిపాదములు= చేతులూ, 
కాళ్ళూ; ఎందున్‌ కలిగి= సర్వాత్మనా కలిగి ఉండీ; ఆది+అంత+పరిక్షయ+వృద్ది+రహితమై= ఆది, అంతం, వినాశం, వృద్ది - 
అనేవి లేనివై; నిస్‌+ద్వ్యయము+అగు+తత్త్యమున్‌= అద్వితీయమైన తత్తాన్ని; బుధుల్‌= పండితులు; అక్షరంబు+అం|డ్రు= అక్షరము 
అంటారు. 


తాత్సర్యం: £ మంగళగుణాన్స్వితా! ధర్మరాజా! కరచరణాది అవయవాలు కలిగి ఉండీ, ఆది, అంతం, క్ష్ర్హం, 
వృద్ది - ఇవి లేనివైన ఏకైక తత్తాన్ని “అక్షరము” అంటారు పండితులు. 
విశేషం: నిర్విభేదం, నిర్వ్యయం, అద్వితీయం - ఇవన్నీ సమానార్థకాలు. ఏకైకం అని తాత్సర్యం. ద్యయములేనిది ९4०००. ద్వితీయం 
లేనిది అద్వితీయం. విభేదం లేనిది నిర్విభేదం. సర్వతః పాణిపాదం తత్‌ సర్వతోక్షి శిరోముఖమ్‌, సర్వతః (శ్రుతిమల్గోకే సర్వ మావృత్య 
తిష్టతి (291-16) అనేది మూలక్టోకం. ఇందులో సర్వతః అనే పదానికి పర్యాయంగా 'ఎందున్‌ కలిగి' అన్నాడు తిక్కన. సర్వ(త్రగామి, 
సర్వదర్శి, సర్వగతి, సర్వశిరస్సు, సర్వానందం, సర్వ(శ్రోత అయిన ఆ పరబ్రహ్మమే అంతటా ఆవరించి ఉంటుంది - అదే అక్షరమని 
తాత్సర్యం వివరించారు పెద్దలు. 
క క్షరమంధ్రు దానివలనను । క్షరియించిన తత్వములను జనవత్సల! య 

య్యిరువది నాల్గింటిని దర । తరమ విభాగించి చెప్పెదం దెలియంగన్‌. 6 
(ప్రతిపదార్థం: జనవత్సల!= జనులపట్ట వాత్సల్యం కలవాడా! (జనుల వాత్సల్యం చూరగొన్నవాడా అని కానీ); ఓ ధర్మరాజా! 
దానివలనను= అక్షరము’ అనబడే ఆ తత్తంనుంచి; క్షరియించిన= ఆవిర్భవించిన; తతములను= తత్తాలను; క్షరము అం॥డ్రు= 
ठ అంటారు; ఆ+ఇరువది నాల్లింటిని= క్షరతత్స్యాలు ఇరవై నాల్గింటిని; తరతరమ= (క్రమంగా; విభాగించి= విభజించి; 
తెలియంగన్‌= నీకు తెలిసేటట్లు; చెప్పెదన్‌= చెబుతాను. 


తాత్సర్యం: జనవత్సలా! ఓ ధర్మరాజా! అక్షరతత్తంనుంచి ఇరవై నాలుగు క్షరతత్యాలు ఆవిర్భవించాయి. నీకు 
స్పష్టంగా తెలియటంకొరకు వాటిని విడమరచి చెప్పుతాను ఆలకించుము. 
తే. అక్షరము విక్రియాశబలాత్మకత్వ । మొందు నవ్విక్రియకును బేక్ళొలసె బ్రకృతి 

యన బ్రధానంబునా(గ నవ్యక్త మనగ । దానబుట్టు మహన్మ్యామతత్వ మనఘ! 7 
ప్రతిపదార్థం: అనఘ!= ఓ పవిత్రుడా!; అక్షరంబు= అక్షరము అని చెప్పబడిన स्थतः విక్రియా= విక్రియతో; 
శబలాత్మకత్వము+ఒందున్‌= వైవిధ్యాన్ని పొందుతుంది; ఆ+విక్రియకును= ఆ వికృతికికూడా; ప్రకృతి+అనన్‌= (ప్రకృతి అనీ; 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 887 


ప్రధానంబునా(గన్‌= ప్రధానము అనీ; అవ్యక్తము+అన(గన్‌= అవ్యక్తము అనీ; పేళ్టు+ఒలసెన్‌= పేరులు ఏర్పడ్డాయి; దానన్‌= 
ఆ వి(క్రియనుండి; మహత్‌+నామతత్యము= మహత్‌(మహాన్‌) అని పిలవబడే తత్త్యం; పుట్టున్‌= పుడుతుంది. (12-291-17). 


తాత్సర్యం: అక్షరతత్త్యం వి(క్రియను పొందుతుంది. దానికి (ప్రకృతి, ప్రధానం, అవ్యక్తం అని పేరులు. ఆ 
విక్రియనుండి 'మహతొ అనబడే తత్త్యం ఆవిర్భవిస్తుంది. 
తే. విను మహంకార మా తత్త్వమున జనించు । దాన భూతపంచకమును దద్గుణంబు 

లైన శబ్దాది విషయంబులైదు నింద్రి । యములు( బదియును మనసును నావహిల్లు. 8 
ప్రతిపదార్థం: వినుము= ధర్మరాజా! వినుము; ఆ తత్త్యమునన్‌= ఆ మహన్నామతత్త్యంనుంచి; అహంకారము= అహంకారమనేది; 
జనించున్‌= ఉద్భవిస్తుంది; దానన్‌= దానినుంచి; భూతపంచకమును= పంచభూతాలూ; తద్గుణంబులైన శబ్దాదివిషయంబులు 
ఐదున్‌= పంచభూతాలకూ గుణాలైన శబ్దస్సర్భ రూపరసగంధాదులు అయిదూ; ఇం(ద్రియముల్‌ పదియును= జ్ఞానేంద్రియాలు 
అయిదూ - కర్మేంద్రియాలు అయిదూ వెరసి పది ఇం(ద్రియాలూ; మనసును= మనస్సునందు; ఆవహిల్లున్‌= ఏర్పడతాయి. 
తాత్సర్యం: ధర్మరాజా! వినుము; ప్రకృతి లేదా ప్రధానం లేదా అవ్యక్తం అనబడే తత్తం ఒకటి. దానినుంచి 
ఆవిర్భవించే మహత్తు - రెండు. అహంకారం - మూడు. పంచభూతాలు, పంచగుణాలు- అయిదు. 
జ్ఞానేంద్రియాలు-ఐదు కర్మేం(ద్రియాలు. మనస్సు - ఒకటి. కలిపి మొత్తం ఇరవైనాలుగు తత్త్యాలు ఉన్నాయి. 
పృధథివ్యస్తేబో వాయ్యాకాశాలు ('నేల, నీరు, వెలుగు, గాలి, ఆకాశం) పంచభూతాలు. శబ్ద స్పర్భ రూప రస గంధాలు 
- అయిదు గుణాలు. त (చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు) అయిదూజ్లానేం(ద్రియాలు. 
వాక్సాణి పాదపాయు మే(ఢాలు అయిదూ కర్మేంద్రియాలు మనస్సునందు ఏర్పడతాయి. 


(12-291-28). 
క క్షరమయ్యిరువది నాలుగు । నరనాథా! యక్షరంబునకు నెయ్యెడలన్‌ 
క్షరభావము లే దయ్య । క్షరము విలాసములు సూవె క్షరతత్వమ్ముల్‌. 9 


ప్రతిపదార్థం: నరనాథా!= ఓ రాజా!; క్షరము= క్షరమే; ఆ+ఇరువది నాలుగున్‌= ఆ ఇరవైనాలుగు తత్తాలును; అక్షరంబునకున్‌= 
అక్షరము అనబడే తత్తానికి; ఏ+ఎడలన్‌= ఎప్పుడూ; క్షరభావము= క్షరత్వం; లేదు= లేనేలేదు; క్షరతత్త్యమ్ముల్‌= క్షరతత్తాలు 
అన్నీ; ఆ+అక్షరము విలాసములు చూవె= ఆ అక్షరతత్త్యం తాలూకు విలాసాలే సుమా! 
తాత్సర్యం: క్షరమే ఇరవైనాలుగు తత్సాలుగా అవుతుంది. అక్షరతత్యానికి ఎక్కడా ఎప్పుడూ క్షరభావం ఉండదు. 
అయితే క్షరతత్యాలు అన్నీ అక్షరతత్వం తాలూకు విలాసాలే, 
వ. ఈ చతుర్వింశతి తత్వంబులును విజ్ఞానగోచరంబులు, పంచవింశతితమంబై యక్షరంబనం బర(గు 
నిష్పరమతత్త్వంబు విను మవిజ్లేయం బవ్యయం బకలంకం బనామయం బమృతంబు. 10 
ప్రతిపదార్థం: ఈ చతుర్వింశతి తత్త్యంబులును= ఈ చెప్పిన ఇరవై నాలుగు తత్తాలూ; విబ్ఞానగోచరంబులు= విజ్ఞానానికిఅందు 
తాయి; పంచవంశతితమంబై= ఇరవై అయిదవదై; అక్షరంబు+అనన్‌= అక్షరము అని; పర(గు= ఒప్పుతున్న; ఈ+పరమతత్తంబు= 
ఈ పరమతత్త్యం; వినుము; అవిజ్ఞేయంబు= అది విజ్ఞానగోచరం కానిది; అవ్యయంబు= అది వ్యయం కానిది; అకలంకంబు= 
కళంకంలేనిది; అనామయంబు= ఆమయంలేనిది (నాశమూ, రోగమూ లేనిది); అమృతంబు= మృతిలేనిది; మృతంకానిది. 
తాత్సర్యం: (శ్రద్దగా ఆలకించుము. ఈ ఇరవై నాలుగు తత్తాలూ విజ్ఞానానికి అందుతాయి. ఇరవై అయిదవ 
అక్షరమైన పరమతత్త్యం విజ్ఞానానికి గోచరం కానిది. నాశం లేనిది. మృతి లేనిది. 


888 శ్రీనుదాం & 23०259०८ >>> 


విశేషం: “అమృతంబు” అనటానికి బదులు 'అనాద్యంతంబు” అనే పాఠాంతరం కనిపిస్తున్నది కొన్ని ప్రతులలో. ఆదీ అంతమూ 
లేనిది అని దాని భావం. 
క్ర జననాథ! యక్షరం బెం । దును ర్రీడ( జరించు? ద్రిగుణ దోహలపరమై 

తనకు బ్రబోధము లేకు । న్నను నానాయోనిగత జననముల వెంటన్‌. 11 


ప్రతిపదార్థం: జననాథ= ధర్మరాజా!; అక్షరంబు= అక్షరతత్త్య మనేది; తనకున్‌= తనకు; ప్రబోధము= జ్ఞానము - మెలకువ 
అనేది; లేకున్నను= లేకపోయినట్టయితే; త్రిగుణదోహలపరమై= సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడుగుణాలతో బలపడినదై; 
(బలపరచునదై) నానాయోనిగత జననములవెంటన్‌= పలురకాల బీవజాతులలో జననాలను వరుసగా పొందుతూ; ఎందును= 
సర్వ(త్ర; (క్రీడన్‌= కేళీవిలాసంగా; చరించున్‌= సంచరిస్తుంది. 


తాత్సర్యం: అక్షరతత్యానికి ప్రబోధం లేకపోతే సత్త్యరజస్తమోగుణాల సంయోజనకారణంగా నానాజాతులలో 
జన్మపరంపరలను పొందుతూ ఉంటుంది. ఇది అక్షరతత్తానికి ఒక క్రీడావిలాసం (12-291-42). 


క విను సత్వరజస్తమముల । యనుసరణమువలన వివిధమగు యోనిగణం 
బున వెలసిన యా తత్త్వము । దను జూడ(గలేక యవియ తానని ०६०००८०5. 12 


ప్రతిపదార్థం: విను= ధర్మరాజా! (శ్రద్దగా ఆలకించుము; సత్ఫ్యరజస్తమముల= ఆ త్రిగుణాలు; అనుసరణమువలనన్‌= వెంట 
తగులుకోవటం వలన; వివిధము+అగు= పలు రకాలైన; యోనిగణంబునన్‌= జాతులలోనికి; వెలసిన= అవతరించిన; ఆ తత ము= 
ఆ అక్షరతత్త్యం; తనున్‌ చూడ(గ లేక= తనను తాను అవలోకించుకోలేక ((గ్రహించుకోలేక); అవియ= ఆ జాతులే; తాను= 
నేను; అని= అనుకొని; ఉండున్‌= నివసిస్తూ ఉంటుంది. 


తాత్సర్యం: సత్త్వరజస్తమోగుణాలను అనుసరించటం వలన జన్మపరంపరలలోనికి జారిపోయిన ఆ అక్షరతత్తం 
తనను తాను తెలిసికొనలేక, అవే తాను అనుకొని వాటిలో నివాసం సాగిస్తూ ఉంటుంది. 


ఉ.  సత్వ్వరజస్తమోగుణవశస్థితి నక్షర మర్పధర్మ సం 
గిత్ప్రము మధ్యకర్మతయు- గిల్టిషకృత్యమునొంది యొంది ది 
వ్యత్వనరత్వగోమృగఖగాదిక తిర్యగనేక హీనజం 
తుత్వములన్‌ సుఖంబులును దుఃఖములున్‌ నరకంబులుం గనున్‌. 13 


ప్రతిపదార్థం: అక్షరము= అక్షర తత్త్వ మనేది; సత్వరజస్తమో గుణవశస్టితిన్‌= సత్ఫ్యగుణము - రజోగుణము - తమోగుణము 
అనే ఈ మూడింటికీ వశవర్తి అగుట వలన; వరుసగా ~ అర్హధర్మసంగిత్స్యమున్‌= అర్హమైన ధర్మాలతో కూడి ఉండటం అనే 
2९ (ఇది रु లక్షణం); మధ్యకర్మతయున్‌= పుణ్యపాపాలు రెండింటినీ ఆచరించటమనే స్థితినీ (ఇది రజోగుణ లక్షణం); 
కిల్బిషకృత్యమున్‌= కేవలం పాపకార్యాలే చెయ్యటం అనే స్థితినీ (ఇది తమోగుణ లక్షణం); ఒంది+ఒంది= పూర్తిగా పొంది; దివ్యత్వ= 
దేవతాత్వంలో; నరత్వ= మానవత్త్వంలో; గోమృగఖగాదిక తిర్యక్‌+అనేక హీన జంతుత్త్వములన్‌= గోవు, మృగము, పక్షి మొదలైన 
తిర్యగ్ణాతికి చెందిన అనేక నీచ జంతుత్వాలలో; సుఖంబులును= సుఖాలనూ; దుఃఖములున్‌= దుఃఖాలనూ; నరకంబులున్‌= 
నరకాలనూ; కనున్‌= అనుభవిస్తూ ఉంటుంది. 


తాత్సర్యం: సత్త్యగుణానికి వశవర్తి అయిన అక్షరతత్త్యం అర్హధర్మాలను పొందీ ఆచరించీ దివ్యత్వంతో సుఖాలను 
అనుభవిస్తుంది. రజబోగుణానికి వశవర్తి అయి పుణ్యపాపాలను చెరిసగంగా ఆచరించి నరత్వం పొంది సుఖదుఃఖాలను 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 889 


చెరిసగంగా అనుభవిస్తుంది. తమోగుణానికి వశవర్తి అయి కేవలం పాపకృత్యాలనే ఆచరించి పశుపక్ష్యాది 
జంతుత్వాన్ని పొంది నరకం అనుభవిస్తుంది. 


విశేషం: ఈ పద్యమంతటా క్రమాలంకారమూ ఉంది. అలంకారం: (క్రియాలంకారం, 


క జనవర! శుక్లము లోహిత । మును గృష్టమునైన వర్ణముల నక్షర మొం 

దును సత్త్వరజస్తమముల । యనుసారంబున నవర్ణ్ధమయ్యు వికృతమై. 14 
ప్రతిపదార్థం: జనవర!= ఓ యుధిష్టిరా!; అక్షరము= అక్షరతత్తం; అవర్లమయ్యున్‌= 9 రంగూలేనిదే అయినప్పటికీ; 
సత్త్యరజస్తమముల+అనుసారంబునన్‌= సత్త్వరజస్తమోగుణాలను అనుసరించటం వలన; వకృతమై= మార్పునకు లోనై; శుక్లము= 
తెలుపూ; లోహితము= ఎరుపూ; కృష్ణమును+ఐన= నలుపూ అయిన; వర్లములన్‌= రంగులను; ఒందును= పొందుతుంది. 
తాత్సర్యం: అక్షరానికి స్వతస్పిద్దంగా ఏ రంగూ లేదు. కానీ, అది ఈ |(త్రిగుణాలను అనుసరించటం వలన 
మార్పులకు లోనవుతుంది. సత్త్వగుణానుసారంగా తెలుపురంగునూ, రజోగుణానుసారంగా ఎరుపురంగునూ, 
తమోగుణానుసారంగా నలుపురంగునూ పొందుతుంది. 
క్ర అగుణంబయ్యును నిమ్మెయి( । బ్రగుణత( బ్రాపించు నక్షర మహంకార 

స్థగుణంబూందిన, విడిచిన । దెగు నన్నియు నిర్వికారదీప్తంబునగున్‌.' 15 


ప్రతిపదార్థం: అక్షరము= అక్షరతత్త్యం; అగుణంబు+అయ్యున్‌= తనంతతాను నిర్గుణమే అయినా; అహంకారస్థగుణంబు= 

అహంకారగతమైన గుణాన్ని (అహంకారలక్షణాన్ని); ఊందినన్‌= పొందినట్లయితే; ఈ+మెయిన్‌= ఈ (ప్రకారంగా; ప్రగుణతన్‌= 

ప్రకృష్ణగుణవత్తను; (ప్రాపించున్‌= పొందుతుంది; విడిచినన్‌= అహంకారస్థగుణాన్ని విడిచినట్టయితే; అన్నియున్‌= ఈ గుణాలన్నీ; 
€> न థ €> 

21९36 = తొలగిపోతాయి; నిర్వికార నిర్వికారస్థితితో; దీప్తంబున్‌= |ప్రకాశించేదికూడా; అగున్‌= అవుతుంది. 


తాత్సర్యం: నిర్గుణమైన అక్షరతత్తం అహంకారగుణ సంయోగంవలన ఈ రకంగా ఇన్ని వికారాలను 
పొందుతున్నది. అహంకారగుణ సంయోగాన్ని విడిచిపెట్టేస్తే ఈ వికారాలు అన్నీ తొలగిపోతాయి. నిర్వికారస్థితితో 
మళ్ళీ ప్రదీప్తంకూడా అవుతుంది.” 

వ. అని చెప్పి వెండియు. 16 
ప్రతిపదార్థం: అని చెప్పి= వసిష్టుడు ఇట్టా వివరించి; వెండియున్‌= మరల. 

తాత్సర్యం: అని చెప్పి, వసిష్టుడు మళ్ళీ (ఇట్లా వివరిస్తున్నాడు.) 


చ. _ “క్రతువుల దీర్థయాత్రలను రాత్యశనంబుల భూమిశయ్యలన్‌ 
వ్రతపరినిష్టలన్‌ జడలు వల్మలముల్‌ వివిధంపు దండముల్‌ 
సతతము దాల్లుటన్‌ వపువు సంకటపాటునం బెట్టు నాద్యమ 
చ్యుత మమలంబు దాను దను జూడక యక్షరమప్రబుద్ధమై. 17 


ప్రతిపదార్థం: ఆద్యము= తొట్టతొలిదీ; అచ్యుతము= చ్యుతి లేనిదీ; అమలంబు= మలినరహితమూ అయిన; అక్షరము= 
అక్షరతత్త్యం; తాను తనున్‌ చూడక= తనను తాను తెలుసుకోలేక; అ(ప్రబుద్దమై= జ్ఞానప్రబోధం లేనిదై; వపువున్‌= శరీరాన్ని 


890 శ్రీమదాంధ్ర మహాభారతము 
(ఉపాధిని); సంకటపాటునన్‌ పెట్టున్‌= కష్టపెడుతూ వుంటుంది; ఏ రకంగా అంటే - (క్రతువులన్‌= యజ్ఞయాగాది (క్రియలతోనూ; 
తీర్థ్ణయా(త్రలను= పుణ్యక్షేత్రాలకు ప్రయాణం సాగించటాలతోనూ; రా(త్రి+అశనంబులన్‌= రాత్రిపూట మాత్రమే భోజనం 
చెయ్యటాలతోనూ (ఏకభుక్తాల తోనూ); భూమి శయ్యలన్‌= కటికనేలమీద పవ్వళించటాల తోనూ; (వ్రతపరినిష్టలన్‌= రకరకాల (వ్రతాల 
నియమనిష్టలతోనూ; జడలు= జడలూ; వల్కలముల్‌= నారచీరలూ; వివిధంపు దండముల్‌= రకరకాల దండాలూ (సన్న్యాసాశ్రమానికి 
సూచకంగా ఉండే దండములు - 8८९०, ఏకదండి, ద్విదండి, (త్రిదండి ఇత్యాదిగా ఆధ్రమభేదాలు ఉన్నాయి); సత్వరమున్‌= 
ఎల్లవేళలా; తాల్చ్బుటన్‌= ధరించటంతోనూ; వపువును సంకటపాటున పెడుతుంది. 
తాత్సర్యం: తనను తాను తెలిసికొనలేక ఈ అక్షరతత్త్యం. “క్రతువులు చేయటం, తీర్ణయా(త్రలకు తిరగటం, 
ఏకభుక్తాలు ఉండటం, నేలమీద పడుకొనటం - ఇంకా రకరకాల కఠోరవ్రత నియమాలు పాటించటం, జటావల్కల 
దండాలు ధరించటం - ఇత్యాది కార్య(క్రమాలతో శరీరాన్ని సంకటపెట్టుతూ ఉంటుంది - ఇది అచ్యుతమే. 
అమలమే. కానీ, ఇప్పుడు అప్రబుద్దం. 
క అమృతము నభవము నజరము । నమలమునగు తన్ను మృతము నాహితభవమున్‌ 

సమధికజరమును మలసహి । తముగా నక్షరము మమత( దల(చు నరేంద్రా! 18 
ప్రతిపదార్హం: నరేం(ద్రా!= ధర్మరాజా!; అమృతము= చావులేనిది; అభవము= పుట్టుకలేనిది; అజరము= ముసలితనము లేనిది; 
అమలమున్‌= మలినము లేనిది; అగు= అయినటువంటి; అక్షరము= అక్షరతత్త్యం; తన్నున్‌= తననుతాను; మృతము= చావు 
కలదిగానూ; ఆహితభవమున్‌= పుట్టుక కలదిగానూ; సమధికజరమును= బాగా ముసలితనము (జరా) పొందేదిగానూ; 
మలసహితముగాన్‌= మలినసహితముగానూ; మమతన్‌= మమకారంతో; తల(చున్‌= భావిస్తుంది. 
తాత్సర్యం: అక్షరతత్త్యానికి చావూ పుట్టుకా ముసలితనం - ఇట్ల్టాంటివి ఏమీలేవు. అది అమలం. కాని, ఉపాధిగతమైన 
మమకారంతో ఇవన్నీ తనకు ఉన్నాయని భావిస్తూ ఉంటుంది. 
©. తనకుదాన బంధమొనరించుకొనియెడు । పొత్తినూలికాయ పురువు భంగి 

నగుణమయ్యు సగుణతావాప్తి( బొందు న । క్షరము ప్రకృతి గుణము సంక్రమించి. 19 
ప్రతిపదార్థం: తనకున్‌ తాన= తనకుతానే; బంధము= బంధాన్ని; ఒనరించుకొనియెడు= కల్పించుకునేటువంటి; పొత్తినూలికాయ 
పురువుభంగిన్‌= సాలెపురుగువలె (సాలీడువలె); అక్షరము= అక్షరతత్త్య మనేది; అగుణమయ్యున్‌= స్వతస్పిద్దంగా నిర్లుణమే 
అయినా; ప్రకృతి గుణము= ప్రధానము - ప్రకృతి - అవ్యక్తము అనబడే వి క్రియ తాలూకు గుణం; సం(క్రమించి= సం(క్రమించటంచేత 
(అది కారణంగా); సగుణత+అవాప్తిన్‌= సగుణత్వ ప్రాప్తిని; పొందున్‌= పొందుతుంది. 
తాత్సర్యం: స్వతస్సిద్దంగా నిర్గుణమైన అక్షరతత్తం తన >&= అయిన (ప్రకృతిగుణాలు తనకే సం(క్రమించటం 
చేత తానుకూడా సగుణత్యాన్ని పొందుతున్నది. ఇది ఎట్లా ఉన్నదంటే సాలెపురుగువలె ఉన్నది. సాలెపురుగు తన 
పొత్తికడుపులోనుండి వచ్చిన నూలుదారాలతో తనకు తానే గూడు అల్లుకొని అందులో తానే బందీ అయిపోతుంది. 
(గుణము అంటే (త్రాడు అనికూడా అర్థం ఉన్నది). 
విశేషం: ఈ దృష్టాంతం వ్యాసుడు ఇచ్చినదే. “కోశకారో యథాత్మానం కీటః సమనురుంధతి! సూత్రతంతుగుళైర్షిత్యం తథాయ 
మగుణో గుణైః” (12-292-4). భావప్రకటన సమర్థంగా సాలీడుని “పొత్తినాలికాయ పురువు' అన్నాడు తిక్కన. 
©. అమలవాయుసేవనము నిర్మలత్వంబు । గలుగ(గా6 బదాటు ८४९८ బూర్షు 

డగు సుధాంశు మాడ్క్మి నక్షర మమలినా । ఖండశాంతిబోధఘనత 5९०09." 20 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 891 


ప్రతిపదార్థం: అక్షరము= ఈ అక్షరతత్త్యం; అమల= స్వచ్చమైన; వాయు= వాయువుయొక్క; సేవనము= అనుభవం; 
నిర్మలత్వంబు= నిర్మలస్థితి; కలుగయగాన్‌= (రెండూ) లభించినప్పుడు; పదాణుకళలన్‌= పదహారు కళలతోనూ; పూర్గుడు+అగు= 
పరిపూర్ణత్వాన్ని పొందిన; సుధాంశు మాడ్కిన్‌= అమృతకిరణుడైన చం॥ద్రుడివలె; అమలిన= మలినరహితమూ; అఖండ= 
పరిపూర్ణమూ అయిన; శాంతి= శాంతియొక్క; బోధ= ఎరుకతో; కలిగిన ఘనతన్‌= గొప్పదనంతో; వెలు(గున్‌= (ప్రకాశిస్తుంది. 
తాత్సర్యం: వాయుసేవనం వలన (మబ్బులు తొలగిపోయి) నిర్మలస్థితి పొంది పదారుకళలతో పరిపూర్ణుడైన 
(ప్ర కా స్తా లా కూ డా శా బో తో నస 0 4 నా షా 

చంద్రుడు (ప్రకాశిస్తాడు. అట్లాగే అక్షరతత్త్యం కూడా అఖండశాంతి బొధతో మునుపటి గొప్పదనాన్ని మళ్ళీ పొంది 
విరాజిల్లుతుంది”. 

౧ 
వ. అనిన విని జనకుం డమ్మునీశ్వరున కిట్లనియె. 21 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెబుతూంటే; విని; జనకుండు; ఆ+మునీశ్వరునకున్‌= ఆ వసిష్టుడితో; ఇట్లు; అనియెన్‌= సంభాషించాడు. 
తాత్సర్యం: అని చెప్పుతూంటే విని, జనకమహారాజు ఆ వసిష్టుడితో ఈ ప్రకారంగా అన్నాడు. 
క “వనితకు బురుషునకుం దన । తనయంతన రూపొకం డొదవ( జేయగ వి 

న్ననువు గలుగ దొండొరువుల । నెనయుటంయగాని శ్రుతిమతము నిట్ల మహాత్నా! 22 
ప్రతిపదార్థం: మహాత్మా!; గొప్ప ఆత్మకలవాడా! వనితకున్‌= (స్త్రీకీ; పురుషునకున్‌= పురుషుడికీ; ఒండొరులన్‌= ఒకరిని ఒకరు; 
ఎనయుటన్‌కాని= కలుసుకోవటం వల్లనే తప్ప; తనయంతన= విడివిడిగా; రూపు ఒకండు= ఒక రూపాన్ని; ఒదవన్‌ చేయ(గన్‌= 
ప్రసవించటమనేది; విన్ననువు= నేర్పు; కలుగదు= కనిపించలేదు; (శ్రుతిమతమున్‌= వేదం అభి ప్రాయంకూడా; ఇట్లు+అ= ఇలాగే 
ఉన్నది. 
తాత్సర్యం: “మహాత్మా! స్రీపురుషులు పరస్పరం కలిసికొంటే మరొక రూపాన్ని ఉత్పత్తి చేయగలుగుతున్నారే తప్ప, 
విడివిడిగా ఆ ఇద్దరిలో ఎవ్వరికీ ఆ నేర్పు లేదు అనేది లోకం చూస్తే తెలుస్తున్నది. వేదమూ ఇదే చెప్పుతున్నది. 
క వనితగుణంబులు చర్మం । బును మాంసము 896०६००८ బురుషగుణతతిన్‌ 

విను మజ్జాస్థిస్నాయువు । లనఘతపోవిభవ! యిట్లీయని శ్రుతి సెప్పన్‌, 23 


ప్రతిపదార్థం: అనఘ= పవిత్రమైన; తపోవిభవ!= తపోవైభవం కలవాడా!; చర్మంబును= చర్మం; మాంసమున్‌= మాంసం; 
శోణితంబున్‌= రక్తం - ఇవి; వనితగుణంబులు= (స్తీవల్ల శిశువుకు లభించే గుణాలు; పురుష= పురుషునియొక్క; గుణతతిన్‌= 
గుణసమూహం వలన; వను; మజ్జ్ఞా= మూలగ; అస్థి= ఎముకలు; స్నాయువులు= ఆయువు పట్టులు (నెరకులు) అనేవి ఇవి 
పురుషుడివలన బిడ్డకు లభిస్తాయని; ఇట్ల+-అని= ఇలాగనే; (శ్రుతి= వేదం; చెప్పున్‌= చెపుతోంది. 

తాత్సర్యం: ఓ తపస్వీ! చర్మం, మాంసం, రక్తం - అనేవి (స్తీనుండీ, మజ్జ, ఎముకలు, స్నాయువులు - అనేవి 
పురుషుడినుండి బిడ్డకు లభిస్తాయి. వేదం ఇట్లాగే చెప్పుతున్నది. 

వ. అది తిర్యజ్మినుష్యాదులైన సకల యోనులయందును జన్యంబులు ఆవహిల్లెడి తెబింగు. 24 
ప్రతిపదార్హం: అది= ఈ పైని చెప్పినది; తిర్యక్‌+మనుష్య+ఆదులైన= పశుపక్షిమానవాదులైన; సకలయోనులయందును= 


సకలజాతులలోనూ; జన్యంబులు(జన్మంబులు)= పుట్టుకలు; ఆవహిల్లెడి తెణంగు= జరిగే పద్దతి. 


892 శ్రీనుదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: పైన చెప్పినది పశుపక్షిమానవాదులైన సకలజాతులలోనూ పుట్టుకలు జరిగే పద్దతి. 


క నరనారీసంబంధము । వరుసగదా పురుషునకును బ్రకృతికి నన్యో 
న్యరమణ మది సర్వజనన । కర మిట్టులు శ్రుతులు సెప్పు గారుణ్యనిధీ! 25 


ప్రతిపదార్థం: కారుణ్యనిధీ!= ఓ కృపానిధీ!; పురుషునకును= పురుషుడికీ; (ప్రకృతికిని= ప్రకృతికీ ఉండే; అన్యోన్యరమణము= 
పరస్సర ఆనందం, ఆకర్షణ అనేది; నరనారీసంబంధము వరుస కదా!= నరనారీ సంబంధం వంటిదే గదా!; అది= ఆ సంబంధం, 
ఆ ఆకర్షణ; సర్వజననకరము= సకలజీవరాశికీ జన్మకారణం; ఇట్టులు= ఇట్లాగని; (శ్రుతులు= వేదాలు; చెప్పున్‌= చెబుతున్నాయి. 
తాత్సర్యం: పురుషుడికీ ప్రకృతికీ ఉన్న ఆకర్షణ నరనారీసంబంధం వరసే. (స్త్రీ పురుష సంబంధంవంటిదే ప్రకృతి 
పురుషుల పరస్పరాకర్షణ. అదే సమస్త ప్రాణికోటికీ జన్మహేతువు. వేదాలు ఇదే చెప్పుతున్నాయి. 
క వినుము ప్రకృతి పురుషుల భం । గి నిరూపింపంగ ముక్తికిని మార్గంబుం 

గను వెరవు లేకయున్నది । మునినాయక! 65०९8०८८ జెప్పు మోక్షపదంబున్‌. 26 


ప్రతిపదార్థం: మునినాయక!= ఓ మునీళశ్యరా!; వినుము; (ప్రకృతిపురుషుల భంగిన్‌= (ప్రకృతి పురుషుల పద్దతిని; 
నిరూపింపంగన్‌= నిరూపించినా (లేదా నిరూపించటానికీ); ముక్తికిని= మోక్షానికి; మార్గంబున్‌= మార్గాన్ని; కను= తెలిసికొనే; 
వెరవు= ఉపాయం; లేకఉన్నది= కనిపించటంలేదు (అందుచేత); మోక్షపదంబున్‌= ముక్తిమార్గాన్ని; ఎఖు(గన్‌ చెప్పు= నాకు 
తెలిసేట్టు చెప్పుము. 
తాత్సర్యం: ప్రకృతిపురుషుల పద్దతిని స్పష్టంగా నిరూపించవచ్చును. అయినా ముక్తిమార్గం మా(త్రం తెలియరావటం 
లేదు. కాబట్టి ఓ మునీశ్వరా! మోక్షమార్గం ఏమిటో స్పష్టంగా తెలియజేయుము. 
క అనుపమ మజర మతీంద్రియ । మనామయ మనంత మమల మన వెలుగు నొకం 

డని వేదశాస్త్రములచే । వినియుండుదు దాని దెలుపవే కృప నాకున్‌.” 27 


ప్రతిపదార్థం: (ఓ మునినాయకా!) అనుపమము= సాటిలేనిదీ; అజరము= ముసలి తనంలేనిదీ; అతీంద్రియము= ఇంద్రియాలకు 
అతీతమైనదీ; అనామయము= ఆమయాలు (నాశమూ రోగమూ) లేనిదీ; అనంతము= అంతులేనిదీ; అమలము= మాలిన్యం 
లేనిదీ; అనన్‌= ప్రసిద్దిపొందిన; ఒకండు= ఒకానొకతత్త్యం; వెలుగున్‌= (ప్రకాశిస్తోంది; అని; వేదశా స్ర్రములచేన్‌= వేదాలవల్లా, 
శా(స్ర్రాలవల్లా; వినియుండుదున్‌= విని ఉన్నాను; దానిన్‌= ఆ తత్తాన్ని; నాకున్‌= నాకు (కూడా); కృపన్‌= దయతో; తెలుపవే!= 
(దయచేసి) తెలియజెప్పవా! 


తాత్సర్యం: అనుపమాది లక్షణాలు కలిగి, ఒక తేజస్సు ఏదో ప్రకాశిస్తున్నదని వేదాలూ శాస్త్రాలూ చెపుతున్నాయి. 
అది విన్నాను. దయచేసి ఆ తత్త్యాన్ని నాకు తెలియజేయుము”. 


వ. అని వే(డిన నమ్మునివరుండు సాదరంబుగా నతని కిట్లనియె. 28 


ప్రతిపదార్థం: అని= ఈ ప్రకారంగా; వే(డినన్‌= జనకుడు (ప్రార్థించేసరికి; ఆ+మునివరుండు= ఆ మునీశ్వరుడు - వసిష్టుడు; 
సాదరంబుగాన్‌= ఆదరంతో; అతనికిన్‌= ఆ జనకుడికి; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: ఈ (ప్రకారంగా ప్రార్థించగా వసిష్టుడు ఆదరంతో ఆ జనకుడికి ఈ విధంగా చెప్పాడు. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 893 


వసిష్టుడు జనకున కక్షరక్షర తత్స్వ్వంబుల తెజం గెటింగించుట (సం. 12-291-13) 


సీ. *గ్రంథంబు ధరియింతు గాని నీ కర్ణబో । ధంబు లే దర్భబోధవ్యపేత 


మగు గ్రంథధారణ మప్రయోజన మర్జ । నిశ్చయ మెటి(గింతు నిపుణబుద్ది 
నవధరింపుము సాంఖ్య మనుసరించును యోగ । తంత్రంబు నదియును దాని తెరువు 
నొందు గావున సాంఖ్యయోగంబు లేకంబ । యని కండ్రు ప్రాజ్ఞులు మనుజనాథ! 


ख. సాంఖ్యమునకు యోగమునకు జనని శ్రుతియ । పురుషవనితానపుంసకంబు లన బ్రకృతి 
లింగములు గల నాత్ముం డలింగు( డతని(। జెంద దది యెద్దియును నని చెప్పు శ్రుతులు. 29 


ప్రతిపదార్థం: మనుజనాథ!= ఓ జనకమహారాజా!; (గ్రంథంబున్‌= తత్తశాస్త్ర గ్రంథాన్ని; ధరియింతు(వు)కాని= కంఠస్థం చేస్తావే 
కానీ; నీకున్‌= నీకు; అర్థబోధంబులేదు= అర్థావగాహన లేదు; అర్థబోధ= అర్హజ్ఞానంతో; వ్యపేత= విరహితమైన; (గ్రంథధారణ= 
పుస్తకపఠనం; అప్రయోజనము= నిష్పలం; అర్థనిశ్చయము= అర్థనిర్లయాన్ని; ఎణీణింతున్‌= తెలియజేస్తాను; నిపుణబుద్దిన్‌= 
నేర్చుగల ధీశక్తితో; అవధరింపుము= శ్రద్దగా ఆలకించుము; సాంఖ్యమున్‌= సాంఖ్యశా(స్రాన్ని; యోగతం(త్రంబు= యోగశాస్త్రం; 
అనుసరించును= అనుసరిస్తుంది; అదియును= ఆ సాంఖ్యంకూడా; దాని తెరువున్‌= యోగశా స్ర్ర పద్దతిని; ఒందున్‌= అనుసరిస్తుంది; 
కావునన్‌= కాబట్టి; సాంఖ్యయోగంబులు= సాంఖ్యమూ, యోగమూ అనేవి; ఏకంబు+అ+అని= ఒకటే అని; (लेषु = పండితులు; 
కండ్రు= దర్శిస్తున్నారు - భావిస్తున్నారు; సాంఖ్యమునకున్‌= ఈ సాంఖ్యానికీ; యోగమునకున్‌= ఆ యోగశాసస్రానికీ; జనని= 
తల్లి (ఆవిర్భావ ప్రదేశం); (శ్రుతి+అ= వేదమే; పురుషవనితా నపుంసకంబులు+అనన్‌= పురుషుడు, (స్త్రీ, నపుంసకం అని; (ప్రకృతి 
లింగములు= (ప్రకృతి సిద్దమైన లింగాలు; కలవు= ఉన్నాయి; ఆత్ముండు= ఆత్ముడుమా(త్రం; అలింగు(డు= లింగరహితుడు; 
అతనిన్‌= ఆత్ముడిని; అది ఎద్దియును= స్త్రీ పుం నపుంసకలింగాలలో ఏ ఒక్కటీకూడా; చెందదు= పొందదు; అని= అని; (శ్రుతులు= 
వేదాలు; చెప్పున్‌= చెబుతున్నాయి. 
తాత్సర్యం: 'మహారాజా! నీవు తత్త్వశాస్త్ర గ్రంథాలు ధారణచేస్తున్నావే తప్ప వాటి అర్థం నీకు అవగాహనకు రాలేదు. 
అర్థం తెలియని చదువు వ్యర్థం. అర్థనిశ్ళ్చయాన్ని నేను చెప్పుతున్నాను. (శ్రద్దగా ఆలకించుము. సాంఖ్యయోగశాస్తాలు 
ఒకదానిని ఒకటి అనుసరిస్తూ ఉంటాయి. అందుకే అవి అభిన్నాలు, ఒక్కటే అని ప్రాజ్ఞులు గుర్తించారు. ఈ 
రెండింటికీ వేదమే జన్మస్థానం, అదే ఆధారం. ప్రకృతిలో మూడు లింగాలు ఉన్నాయి. అవి (ప్రసిద్దాలు. ఆత్మకు 
మాత్రం ఆ లింగాలు ఏవీ ఉండవు. ఇదికూడా వేదం చెప్పిన విషయమే. 
క విను బీజంబున బీజం । బును దేహమునందు దేహమును నింద్రియముల్‌ 

దనతనవలనం దానును । మనంబునకు మనసు పుట్టు మహితవిచారా! 30 
ప్రతిపదార్థం: మహితవిచారా!= ఓ (శ్రేష్టమైన ఆలోచన కలవాడా!; విను; బీజంబునన్‌= విత్తనం నుండి; బీజంబును= విత్తనమూ; 
దేహమునందున్‌= శరీరంనుంచి; దేహమును= శరీరమూ; ఇం(ద్రియముల్‌= ఇంద్రియాలు; తనతనవలనన్‌= ఒక్కొక్కదానినుంచి; 
తానును= తాను ఒక్కొక్కటీ; మనంబునకున్‌= మనస్సుకు; మనసు= మనస్సూ; పుట్టున్‌= జన్మిస్తాయి. 
తాత్సర్యం: ఓ ఆలోచనాపరుడా! విత్తనంనుండి విత్తనమూ, దేహంనుండి దేహమూ, ఇంద్రియాలనుండి 
ఇం(దియాలూ, మనస్సునుండి మనస్ఫూ ~ ఇట్లా జన్మిస్తూ ఉంటాయి. తెలిసికొమ్ము. 
తే. 8८ డబీజుం డదేహుం డనింద్రియుండు । వీతమానసు(డని యాత్మవిధము సెప్పు 

వేదములు, భవదుఃఖ కర్మాదికములు । నాతనికి లేవు నిర్గుణుం డగుట( జేసి. 31 


894 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


ప్రతిపదార్థం: ఇతడు= ఈ ఆత్ముడు; అబీజుండు= బీజ విరహితుడు; అదేహుండు= దేహశూన్యుడు; అనిం(ద్రియుండు= 
ఇం(ద్రియ రహితుడు; వీతమానసు(డు= మనస్సులేనివాడు; అని= అని; ఆత్మవిధము= ఆత్మ తాలూకు స్వభావాన్నీ, విధానాన్నీ; 
వేదములు= వేదాలు; చెప్పున్‌= చెబుతున్నాయి; నిర్గుణుండు= గుణరహితుడు; అగుటన్‌+చేసి= అవ్వటంవలన; ఆతనికిన్‌= 
ఆత్నుడికి; భవదుఃఖకర్మాదికములు= పుట్టుక, దుఃఖం, కర్మాచరణ మొదలైనవి; లేవు= ఉండవు. 


తాత్సర్యం: ఆత్మకు బీజం లేదనీ, దేహం ఉండదనీ, ఇంద్రియాలు లేవనీ, మనస్సు కూడా ఉండదనీ వేదాలు 
వివరిస్తున్నాయి. ఆత్మ అనేది నిర్గుణం. అందుచేత దానికి భవబంధాలూ భవదుఃఖాలూ కర్మాచరణలూ - ३९२९०९० 
ఏమీ ఉండవు. 


చ. ప్రకృతి యలింగ, తజ్జనితభంగులు లింగము, లట్టులయ్యు రం 

జకగుణశీల లింగచయసంగతి( దాను సలింగమయ్యె, మూ 

९७९5 లేక యుండియు బరిస్పుట పుష్పఫలాదిసూచక 

ప్రకరముచేత మూర్తమయి రంజిలదే బుతువేళ సూడన్‌. 32 
ప్రతిపదార్థం: (ప్రకృతి= ప్రకృతి అనేది నిజానికి; అలింగ= లింగరహిత; తద్‌= ఆ (ప్రకృతినుంచి; జనిత= పుట్టిన; భంగులు= 
వికారాలే; లింగములు= లింగాలు; అట్టులయ్యున్‌= అయినప్పటికీ; రంజక= రంజింపజేసే; గుణ= గుణమూ; శీల= స్వభావమూ 
ఉన్న; లింగచయ= ఆ లింగ సమూహంయొక్క; సంగతిన్‌= కలయికతో - సాంగత్యంతో; తానున్‌= ఆ (ప్రకృతి తాను కూడా 
సలింగ+అయ్యెన్‌= లింగసహిత అవుతోంది; మూర్తికలన లేకయుండియున్‌= ఒక రూపం అనేది లేకపోయినా; బుతువేళ= 
వసంతాది బుతుసమయం; పరిస్ఫుట= స్పష్టంగా కనిపించే; పుష్పఫల+ఆది= పువ్వులూ, పండ్లూ మొదలైన; సూచక(ప్రకరముచేతన్‌= 
సూచకసమూహంతో; మూర్తము+అయి= ఒక రూపం ధరించినదై; చూడ(గన్‌= మనం గమనించాలే కానీ; రంజిలదే= (ప్రకాశించదా! 
తాత్సర్యం: వసంతాది బుతువులకు ఒక రూపమంటూ ఏదీ లేదు. అయినా ఫలపుష్పాలవలన ఆ బుతువులకు 
ఒక రూపం ఏర్పడుతున్నది. ఆ చిహ్నాలతో ఆయా బుతువులను మనం గుర్తిస్తున్నాం. అట్లాగే (ప్రకృతికి కూడా 
ఒక లింగమంటూ ఏదీ లేదు. లింగాలన్నీ ప్రకృతినుండి పుట్టిన వికృతులే. అయితే ఆ లింగాల సాంగత్యంవలన 
ప్రకృతి కూడా సలింగ అవుతున్నది. నిజానికి అది అలింగ. 


క్ర కావున గుణములు ప్రకృతివ । యేవిధమున( జూచినను మహేశ్వరుని గుణి 

త్వావేశము పొరయ దస । ద్ధావము సద్భావమగునె? భరితవివేకా! 33 
ప్రతిపదార్థం: భరితవివేకా!= వివేకవంతుడా!; కావునన్‌= కాబట్టి; గుణములు= గుణములనేవి; ప్రకృతివి+అ= (ప్రకృతివే; ఏ 
విధమునన్‌ చూచినను= ఏ విధంగా చూసినప్పటికీ; మౌ శ్యరునిన్‌= మహేశ్య్వరుడిని (పరమాత్మను); గుణిత్వ+ఆవేశము= గుణాలు 
ఆవేశించటమనేది; పొరయదు= జరగదు; అసద్భావము= లేనిది; సద్భావము= ఉన్నది; అగునె?= అవుతుందా? 
తాత్సర్యం: కాబట్టి గుణాలు (ప్రకృతివే కానీ పరమాత్మవి కావు. అవి ఏ రకంగానూ మహేశ్యరుడికి అంటవు. 
లేనిది ఉన్నట్లు అవుతుందా! కాదు కదా! అట్లాగే ఇదీనూ. 


వ. ఇది యక్షర క్షర వివేకం, బేకం బనేకంబు దర్శనం బదర్శనంబు నిస్తత్వంబు దతం బపవర్గంబు వర్గంబని 


=) = ५। 


యక్షర క్రరంబుల పర్యాయ నిర్దేశంబు, లక్షరంబు నప్రబుద్దులు గానరు, ప్రబుద్దులగు సాంఖ్యులును యోగులును 


బుద్దికిం బరంబై పంచవింశతితమంబైన యా తత్త్వంబు నాలోకింతు'రని చెప్పిన వసిష్ణుతో 
నవ్వసుమతీవల్లభుండు. 34 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 895 


ప్రతిపదార్థం: ఇది= ఇంతవరకూ చెప్పింది; అక్షర - క్షర వివేకంబు= అక్షరమూ క్షరమూ అనేవాటి వివేకం (జ్ఞానం); ఏకంబు= 
ఏకమూ; అనేకంబు= అనేకమూ; దర్శనంబు= దర్శనమూ ( కనబడేది); అదర్భనంబు= అదర్శ్భనమూ; నిస్తత్యంబు= తత్తరహితమూ; 
తత్పంబు= తత్తమూ; అపవర్గంబు= అపవర్గమూ; వర్గంబు= వర్గమూ; అని= అని వరుసగా; అక్షర క్షరంబుల= అక్షర క్షరాల 
పర్వాయనిరేశంబులు= పరాాయసంజ్ఞలు; అక్షరంబున్‌= అక్షర रषु); అప్రబుద్దులు= ప్రబుద్దులు కానివారు (జ్లానరహితులు); 
3 > $ =+ a a <> <> = 
కానరు= తెలుసుకోలేరు; ప్రబుద్దులు అగు= జ్ఞానులైన; సాంఖ్యులును= సాంఖ్యులూ; యోగులును= యోగులూ; బుద్దికిన్‌ పరంబై= 
బుద్దికి అందనిదై; పంచవింశతి తమంబైన= ఇరవై అయిదవదైన; ఆ తత్త్యంబున్‌= ఆ అక్షరతత్యాన్ని; ఆలోకింతురు= దర్శిస్తారు; 
అని; చెప్పినన్‌= చెప్పేసరికి; వసిష్టుతోన్‌= ఆ వసిష్టుడితో; ఆ+వసుమతీ వల్లభుండు= ఆ జనకమహారాజు. 
తాత్సర్యం: ఇంతరకూ చెప్పినది అక్షరమూ - క్షరమూ అనే వాటి జ్ఞానం. ఏకమూ, అనేకమూ; కనబడేది, 
అదర్భనమూ; తతరహితమూ - తత్త్వమూ; అపవగ్గమూ వగమూ అని వరుసగా అక్షర క్షరాల పర్యాయసంజ్ఞలు. 
८ ८४ (> a 9 
అజ్ఞానులు అక్షరతత్వాన్ని (గ్రహించలేరు. తెలిసికొనలేరు. జ్ఞానులైన సాంఖ్యులూ, యోగులూ, బుదికి అందనిదె, 
Sy a ఇ ० ధి 4 
ఇరవై అయిదవదైన ఆ అక్షరతత్తాన్ని దర్శిస్తారు అని వసిష్టుడు చెప్పగా వని, ఆ జనకమహారాజు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
సీ. “కలదు నానాత్వ మేకత్వ మాతునకు న । విద్యయు విద్య నా విందు నదియు 
నదియును నెటి(గింపు మక్షరక్షరభేద । మీవు సెప్పితి బుద్ది యెంతయేని 
నస్టిరగాన యయ్యవబోధమును మాసె । సాంఖ్యయోగంబుల చందములును 
2९04०0८८ జెప్ప(గా వలయు నా కనుడు న। మ్ముని యిట్టు లనియె నమ్మనుజ పతికి 


తే.  “యోగమనంగను ధ్యానంబు రాగరహిత! । యదియు వినుము ప్రాణాయామ మనగ నొకటి 
మనసు నేకాగ్రతావృత్తి యన(గనొక(డు । పర(గు సగుణత్వ నిర్గుణ భావగతుల. 35 


ప్రతిపదార్థం: ఆత్మునకున్‌= ఆత్మకు; నానాత్వము= అనేకత్వమూ; ఏకత్వము= ఏకత్వమూ; కలదు= ఉంది; అవిద్యయున్‌= 
అవిద్య; విద్య= విద్య; నాన్‌= అని పెద్దలు చెప్పగా; విందున్‌= విన్నాను; అదియున్‌ అదియున్‌= ఆ రెండింటినీ; ఎటిగింపుము= 
నాకు తెలియజేయుము; అక్షర క్షర భేదము= అక్షర క్షరాల విభేదాన్ని; ఈవు= నీవు; చెప్పితి(వ)= చెప్పావు; బుద్ది= ఈ బుద్ది 
అనేది; ఎంతయేనిన్‌= ఎంతయినా; అస్టిర= అస్థిరం దీనికి స్థిరతలేదు; కానన్‌= కాబట్టి; ఆ+అవబోధనమునున్‌= ఆ వివేకంకూడా; 
మాసెన్‌= అంతరించిపోయింది; సాంఖ్యయోగంబుల= సాంఖ్యయోగాల; చందములునున్‌= తీరుతెన్నులను కూడా; నాకున్‌= 
నాకు; తెలియంగన్‌+చెప్ప(గాన్‌ వలయున్‌= తెలిసేట్టు నీవే చెప్పాలి; అనుడున్‌= అని అడిగేసరికి; ఆ+ముని= ఆ వసిష్టుడు; 
ఆ+మనుజపతికిన్‌= ఆ జనకమహారాజుకు; ఇట్టులు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు; రాగరహిత!= రాగమూ మోహమూ అనేవి 
లేనివాడా!; యోగము+అన(గను= యోగం అంటే; ధ్యానంబు= ధ్యానమే; వినుము= విను; అదియున్‌= అదికూడా; 
ప్రాణాయామము+అన(గన్‌+ఒకటి= ప్రాణాయామమని ఒకటీ; మనసు+ఏకా(గ్రతావృత్తి+అనయగన్‌+ఒక(డు= మనస్సు యొక్క 
ఏకాగ్రతాప్రవృత్తి అని మరొకటీ; సగుణత్వ ~ నిర్గుణభావగతులన్‌= సగుణనిర్గుణ పద్దతులుగా; పర(గున్‌= ఉన్నాయి. 

తాత్సర్యం: “మహర్షీ! ఆత్మకు ఏకత్వం అనేకత్వం ఉన్నది అంటున్నారు. అట్లాగే విద్య, అవిద్య - అనేవి ఉన్నాయి 
అంటున్నారు. ఇవి రెండూకూడా నాకు తెలిసేటట్టు చెప్పుము. అక్షర-క్షర విభేదం ఏమిటో చెప్పావు. కానీ, బుద్ది 
ఎంతయినా అస్థిరం. అందుచేత ఆ వివేకం అప్పుడే రూపుమాసిపోయింది. సాంఖ్యయోగ పద్దతులను కూడా మరింత 
స్పష్టంగా వివరించుము” అని జనక మహారాజు అడిగాడు. అప్పుడు వసిష్టుడు ఇట్లా అన్నాడు. £. రాగరహితుడా! 


896 శ్రీనుదాం & 23०259०८ >>> 


చెప్పుతున్నాను (శ్రద్దగా వినుము. యోగం అంటే ధ్యానం. అది ప్రాణాయామం అని ఒకటీ, మానసిక ఏకాగ్రత 
అని ఒకటీ - రెండు పద్దతులలో ఉంటుంది. వీటిలో మొదటిది సగుణత్వ విధానం. రెండవది నిర్లుణత్వ పద్దతి. 
(“ఏకాగ్రతా చ మనసః ప్రాణాయామస్తధైవ బి; ప్రాణాయామస్తు సగుణో నిర్లుణో మనసస్థథా” (12-294-8).) 
వ. తదనుష్టాన ప్రకారంబు సెప్పెద. 36 
ప్రతిపదార్థం: తద్‌= ఆ రెండింటికీ; అనుష్టాన ప్రకారంబు= అనుష్టాన పద్దతి; చెప్పెదన్‌= చెప్పుతాను. తెలిసికొమ్ము. 
తాత్సర్యం: ఆ రెండింటికీ అనుష్టానపద్దతి చెప్పుతాను వినుము. 
క ‘“మలమూత్రంబుల కాలం । బుల భుక్తి కనంతరమున భూవర! యోగం 
బలవటుచు రెండు మార్గం । బులును నిషిద్ధంబు లండ్రు పూర్వాచార్యుల్‌. 37 

ప్రతిపదార్థం: భూవర!= ఓ జనకమహారాజా!; మలమూ(త్రంబుల= మలమూత్రాలు విసర్టించే; కాలంబులన్‌= సమయాల్లోనూ; 
భుక్తికిన్‌= భోజనానికి; అనంతరమునన్‌= తరువాత సమయంలోనూ; యోగంబు= ఈ యోగాన్ని; అలవణుచు= అలవాటుగా 
చేసేటువంటి; రెండు మాగ్గంబులును= రెండు పద్దతులూ; నిషిద్దంబులు= నిషిద్దాలు అని; పూర్యాచార్యుల్‌= పురాతన గురువులు; 
అం॥డ్రు= అంటున్నారు. 
తాత్సర్యం: 'ఓ రాజా! మలమూత్రాలు విసర్దించే సమయంలోనూ, భోజనానికి తరువాతా ప్రాణాయామాదికమైన 

గా 9 ९८ ९८ కా 9 పూ గారాచా १९ న్నా ण ^ తో 
యోగాన్ని అనుష్థించటం సమంజసం కా దనీ, అది నిషిద్దమనీ పూర్వాచార్యులు చెప్పుతున్నారు. (२२०१७ ड, 
పురీషీ చ భోజనే చ నరాధిప! (త్రికాలం నాభియుంజీత శేషం యుంజీత తత్సరః (12-294-9).) 


29 


కొంచెపుటశనంబు( గొనుచు సంగంబుల(। బాసి యింద్రియముల 2८ జనమి 
శబ్బాదియైన విషయజాత మంతరం । గంబున సందడిగాక యుండ 

సద్దుద్ది ~ సాధనంబుగం గొని । మరలిచి యాత్మన మనసు 6982 
యపగతసంకల్పు(డై యుపలస్థాణు । భంగికస్టితి( బనుపడి దివంబు 


తే. రాత్రియును యోగసేవానురతి నివాత । దీపమును బోలె వెలుగు నాత్మీయమూర్తి( 
గనుచు నెడనెడ నుపరమకాలములు స । నంగ వర్షించి యోగి యానంద మొందు. 38 


ప్రతిపదార్థం: కొంచెము+అశనంబు= అల్పపరిమాణంలో ఆహారాన్ని; కొనుచున్‌= స్వీకరిస్తూ; సంగంబులన్‌= తగులుకోళ్ళను; 
పాసి= వదిలించుకొని; ఇంద్రియముల పజ్జన్‌= ఇం(దియాలవైపు; చనమి= వెళ్ళకపోవటం; శబ్బాదియెన= శబ్దము మొదలైన; 
విషయజాతము= విషయసమూహం; అంతరంగంబునన్‌= హృదయంలో; సందడికాక+ఉండన్‌= సందడి చెయ్యకుండా ఉండటం; 
సద్బ్భుద్దిన్‌= మంచి ధీశక్తిని; దృఢము+అగు= గట్టిదైన; సాధనంబుగన్‌+కొని= సాధనంగా స్వీకరించి; మనసున్‌= మనస్సును; 
మరలిచి= మళ్ళించి; ఆత్మన్‌+అ= ఆత్మలోనే; నిలిపి= నిలబెట్టి; అపగత సంకల్పు(డై= ఏ రకమైన సంకల్ఫాలూ లేనివాడై; 
ఉపలస్థాణుభంగికస్టితిన్‌= రాయివలె నిశ్చలమైన (స్థాణు)భంగితో ఉంటూ; పనుపడి= పూనికతో వరుసగా; దివంబున్‌ 
రాత్రియును= పగలూ రాత్రికూడా; యోగసేవా+అనురతిన్‌= యోగానుష్టానం పట్ట గాఢవాంఛతో; నివాతదీపమును పోలెన్‌= 
గాలి లేనప్పుడు నిశ్చలంగా వెలిగే దీపం వలె; వెలు(గు= (ప్రకాశించే; ఆత్మీయమూర్తిన్‌= ఆత్మ(తాలూకు) రూపాన్ని; కనుచున్‌= 
దర్శిస్తూ; ఎడనెడన్‌= మధ్యమధ్యలో; ఉపరమకాలములు= విరామసమయాలు; చనంగన్‌= కడచిపోతూండగా; వర్తించి= 
యోగానుష్టానంతో వర్తించి; యోగి= యోగి అయినవాడు; ఆనందము+ఒందున్‌= ఆనందం పొందుతాడు. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 897 


తాత్సర్యం: కొలదిగా మా(త్రమే ఆహారాన్ని భుజిస్తూ, కలయికలను వదలిపెట్టి, ३०6०००९६ దృష్టి పెట్టకుండా, 
విషయసంబంధమైన (ప్రలోభాలు లోలోపల గొడవచేయకుండా ఉండేటందుకు మంచి బుద్దిబలాన్ని ఆయుధంగా 
గ్రహించి, మనస్సును ఆత్మలోనికి మరల్చి, రాయివలె ఏ సంకల్సాలూ లేకుండా, గాలిలేనప్పుడు నిశ్చలంగా ఉండే 
దీపంవలె ఆత్మస్వరూపాన్ని నిరంతరం దర్శించుకొంటూ యోగి ఆనందిస్తాడు. 


వ. ఇది యోగప్రకారంబు, సాంఖ్యంబు తెటిం గెటింగించెద. 39 


ప్రతిపదార్థం: ఇది= ఈ చెప్పినది; యోగ(ప్రకారంబు= యోగ పద్దతి; సాంఖ్యంబు తెబంగు= ఇంక సాంఖ్య పద్దతి; ఎటింగించెదన్‌= 
తెలియజేస్తాను. 


తాత్సర్యం: పైన చెప్పినది యోగ పద్దతి. ఇక సాంఖ్యం గురించి వివరిస్తాను. 
ख.  ప్రకృతివాదు లవ్యక్తంబు ప్రకృతియండ్రు । ప్రసవధర్మిణియైన యా ప్రకృతి దన్ను 

బుద్ద్వహంకారములుC బంచభూతములును । విషయములు నింద్రియములు౮(గా విస్తరించు. 40 
ప్రతిపదార్థం: ప్రకృతివాదులు= సాంఖ్యులు; ప్రకృతి= (ప్రకృతి అనేది; అవ్యక్తంబు= అవ్యక్తము; అం|(డ్రు= అంటారు; (ప్రసవధర్మిణి+ 
ఐన= (ప్రసవించే ధర్మం కలదైన; ఆ (ప్రకృతి; తన్నున్‌= తనను తాను; బుద్ది+అహంకారములు= బుద్ది, అహంకారం; 
పంచభూతములును= పంచభూతాలూ; విషయములు= శబ్బాదివిషయాలూ; ఇం(ద్రియములున్‌= (శ్రోత్రాది ఇం(ద్రియాలూ; కాన్‌= 
అయ్యేటట్టు; విస్తరించున్‌= విస్తరించుకొంటుంది. 
తాత్సర్యం: మహారాజా! ప్రకృతివాదులైన సాంఖ్యులు ఈ ప్రకృతిని “అవ్యక్తము అంటారు. దీనికి ప్రసవించే ధర్మం 
ఉన్నది కాబట్టి తనను తాను బుద్దిగా, అహంకారంగా, పంచభూతాలుగా, శబ్బాది విషయాలుగా, (६१९७० 
ఇం(దియాలుగా (జ్ఞానేంద్రియాలూ, కర్మేం(ద్రియాలూ) విస్తరించుకొంటుంది. 
వ. పురుషునివలన నివి యెల్లను గలుగు బురుషు(డింతకు నధిష్టాతయై యుండు. 41 
ప్రతిపదార్థం: పురుషునివలనన్‌= పురుషుడివలన; ఇవి+ఎల్లనున్‌= పైని చెప్పిన విస్తరణ అంతా; కలుగున్‌= జరుగుతుంది; 
పురుషు(డు= పురుషుడే; ఇంతకున్‌= దీనికంతటికీ, ఇంతకూ; అధిష్టాతయై ఉండున్‌= అధిష్టాతగా ఉంటాడు. 
తాత్సర్యం: పురుషుడివలన ఈ విస్తరణ అంతా జరుగుతుంది. పురుషుడే దీని కంతటికీ అధిష్టాత. 
క, అనులోమంబున సృష్టియు । జనవర! ప్రతిలోమవృత్తి సంహారము గ 

ల్లును జనన ప్రకయంబుల( । దనకు బహుత్వంబు నేకతయు శోఖిల్లున్‌. 42 
ప్రతిపదార్థం: జనవర!= ఓ రాజా!; అనులోమంబునన్‌= అనులోమ పద్దతిలో; సృష్టియున్‌= సృష్టి: ప్రతిలో మవృత్తిన్‌= ప్రతిలో మపద్దతిలో; 
సంహారమున్‌= ఉపసంహారమూ (ప్రళయం లేదా వినాశం); కల్లును= ఏర్పడతాయి; జనన ప్రళయంబులన్‌= ఈ సృష్టి సంహారాలలో; 
తనకున్‌= (ప్రకృతికి; బహుత్వంబున్‌= అనేకత్వమూ; ఏకతయున్‌= ఏకత్వమూ; శోభిల్లున్‌= వరుసగా ప్రకాశిస్తాయి. 
తాత్సర్యం: ఓ జనకా! అనులోమంలో (పైనుండి (క్రిందకు) సృష్టి జరుగుతుంది. ప్రతిలోమంలో ((క్రిందినుండి 
పైకి) సంహారం జరుగుతుంది. సృష్టి జరుగుతున్న (జనన) సమయంలో (ప్రకృతికి అనేకత్వం శోభిస్తుంది. 


898 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


ప్రభయసమయంలో ఏకత్వం విరాజిల్లుతుంది. “అనులోమేన జాయంతే, లీయంతే ప్రతిలోమతః (12-294-- 
32). ఏకత్వం (ప్రళయే చాస్య, బహుత్వం చ యదాస్ఫజత్‌ (12-294-33) 


వ. క్షేత్రంబన నవ్యక్తంబనం బకృతియనం బ్రధానం బనం బరణగు తత్త్వం బొక్కటియ. దానిన సత్వ్వంబు నండ్రు, 
జీవుం డా క్షేత్రంబు నెటింగినవా(డు, కావున दुदु, నవ్యక్తపురంబున వసియించుటఆజేసి 
పురుషుండు, ననవెలుంగు, క్షేత్రక్షేత్రజ్ఞులు వేటిగుట ప్రస్సుటంబు, అవ్యక్తంబు జ్ఞానంబు, పురుషుండు 
జ్లేయుండు, ప్రకృతి సగుణాత్మక, పురుషుండు నిర్గుణుం డిది సాంఖ్యప్రకారం, బిట్లు పరిసంఖ్యానరూపంబున( 
జతుర్వింశతితత్త్వంబుల నేర్పరించి పురుషుండు దన్నుదాన చూడం గైవల్యంబు సిద్ధించు; నిట్టిది 
యపునరావృత్తిపదంబు, తత్వసమూహం బప్రబుద్ధం బది క్షరంబు, పంచవింశతితత్త్వ విశిష్ణుండగు 
పురుషుండు ప్రబుద్దుం డక్షరంబునం బరయగు, నిత్తెఐం గెలింగిన వా రల్లవలనను నిర్భ్ణయులు. భూవర! 
యోగంబును సాంఖ్యంబును నక్షరంబును జిప్పితి. విద్యావిద్యలు సెప్పెద నాకర్ణింపుము. 43 


ప్రతిపదార్థం: క్షేత్రంబు+అనన్‌= క్షేత్రముఅనీ; అవ్యక్తంబు అనన్‌= అవ్యక్తము అనీ; (ప్రకృతి అనన్‌= (ప్రకృతి అనీ; ప్రధానంబు 
అనన్‌= ప్రధానము అనీ; పర(గు= చెప్పబడుతున్న; తత్త్యంబు+ఒక్కటి+అ= తత్త్యం ఒక్కటే; దానిన= దానినే; సత్త్యంబున్‌+అం|డ్రు= 
సత్యము అని కూడా అంటారు; జీవుండు= జీవుడు; ఆ క్లేత్రంబున్‌= అవ్యక్తమైన ఆ (ప్రకృతిని; ఎటింగెడివాయడు= తెలిసికొనే 
వ్యక్తి; కావునన్‌= కాబట్టి; క్లేత్రజ్ఞుడును= క్షేత్రజ్ఞుడు అనీ; అవ్యక్తపురంబునన్‌= ప్రకృతిలో; వసియించుటన్‌ చేసి= నివసించటం 
వలన; పురుషుండును+అనన్‌= పురుషుడు అనీ; వెలుంగున్‌= (ప్రకాశిస్తున్నాడు; క్షేత్ర-క్షేత్రజ్ఞులు= ప్రకృతి పురుషులు; వేణు 
అగుట= విభిన్నులు అనేది; ప్రస్స్ఫుటంబు= స్పష్టం; అవ్యక్తంబు= ప్రకృతి అనేది; జ్ఞానంబు= జ్ఞానం; పురుషుండు= పురుషుడు; 
జేయుండు= తెలిసికొనదగినవాడు; ప్రకృతి= ప్రకృతి అనేది; సగుణాత్మక= సగుణస్వరూపం కలది; పురుషుండు= పురుషుడు; 
నిర్గుణుండు= నిర్గుణుడు; ఇది= ఇది అంతా; సాంఖ్య(ప్రకారంబు= సాంఖ్యపద్దతి; ఇట్టు= ఇలా; పరిసంభ్యానరూపంబునన్‌= 
పరిగణనరూపంలో; చతుర్వింశతి తత్త్యంబులన్‌= ఇరవై నాలుగు తత్యాలనూ; ఏర్పరించి= నిర్ణారించుకొని; పురుషుండు= 
పురుషుడు; తన్నున్‌ తాన= తనను తానే; చూడన్‌= దర్శిస్తే; కైవల్యంబు సిద్దించున్‌= కైవల్యం (మోక్షం) సిద్దిస్తుంది; ఇట్టిది= 
ఇటువంటిది; అపునరావృత్తిపదంబు= పునర్దన్మ లేని స్థానం; తత్త్యసమూహంబు= తత్త్యసమూహమనేది; అప్రబుద్దంబు= 
ప్రబుద్దంకానిది; అది= అది; క్షరంబు= ठसु ©; పంచవింశతితత్త విశిష్టుండు అగు పురుషుండు= ప్రబుద్దుడు (జ్ఞాని); అక్షరంబు 
అనన్‌= అతడే అక్షరతత్త్యం అని; పర(గున్‌= ఒప్పును; ఈ+తెఖంగు= ఈ పద్దతిని; ఎజింగినవారు= తెలుసుకొన్నవారు; 
ఎల్లవలనను= సమస్తంనుండి; నిర్భయులు= భయరహితులు; (వారికి దేనినుంచీ ఏ భయమూ ఉండదని); భూవర!= ఓ జనకరాజా!; 
యోగంబును= యోగమునూ; సాంఖ్యంబును= సాంఖ్యమునూ; అక్షరంబును= అక్షర (తత్త) మునూ; చెప్పితిన్‌= నీకు వివరించాను; 
విద్యావిద్యలు= విద్య, అవిద్య అనేవి; చెప్పెదన్‌= తెలియజేస్తాను; ఆకర్లింపుము= (శ్రద్దగా విను. 

తాత్సర్యం: క్షేత్రం, అవ్యక్తం, ప్రకృతి, ప్రధానం అని చెప్పబడుతున్నది ఒక్కటే తత్వం. 'సత్వ్యము' దానికి మరొక 
సేరు. అట్టి (ప్రకృతిని ఎరిగినవాడు గనుక इख, ప్రకృతిలో ఉండటంవలన పురుషుడుగా జీవుడు 
ప్రకాశిస్తున్నాడు. ప్రకృతి వేరు, పురుషుడు వేరు అనేది స్పష్టం. (ప్రకృతి జ్ఞానం. పురుషుడు తెలిసికొనవలసినవాడు. 
ప్రకృతికి గుణాలు ఉన్నాయి. పురుషుడు నిర్గుణుడు. ఇది సాంఖ్య పద్దతి ఇట్టా పరిగణన రూపంగా ఇరవై నాలుగు 
తత్తాలనూ గ్రహించి దర్శించుకొంటే మోక్షం లభిస్తుంది. ఇది పునర్ణన్మ లేని స్థితి. తత్ససమూహం వ్యక్తం కానిది. 
నాశవంతమైనది. పంచవింశతితత్తాలతో కూడిన పురుషుడు ప్రకటస్వరూపుడు, క్షరము లేనివాడు. ఈ విషయం 
తెలిసినవాళ్ళు నిర్భయంగా ఉండగలరు. రాజా! యోగమునూ, సాంఖ్యమునూ అక్షరతత్యాన్ని, నీకు బోధించాను. 
ఇక “విద్య - అవిద్య' అనగా ఏమిటో వివరిస్తాను వినుము. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 899 


నిద్యావిద్యల ప్రకార నిరూపణము (సం.12-295-1) 

ఆ. విద్యయన(గ( బంచవింశతితమ తత్త్వ । మైన యక్షరంబు మానవేంద్ర! 
విను మవిద్య నాగ జను బ్రధానము, దేట । పటిచెదను విశేషభంగు లెల్ల. 44 

ప్రతిపదార్థం: మానవేం(ద్ర= మానవనాయకా!; విద్య+అన(గన్‌= విద్య అంటే; పంచవింశతితమ తత్త్యము+ఐన= ఇరవై అయిదో 

తత్యమైన; అక్షరంబు= అక్షరమే; వినుము; ప్రధానము= (ప్రకృతియే; అవిద్య నాయన్‌+చనున్‌= అవిద్య అనబడుతున్నది; 
విశేషభంగులు+ఎల్లన్‌= విశేష పద్దతులన్నీ; తేటపణిచెదను= స్పష్టపరుస్తాను. 

తాత్సర్యం: ఓ మానవనాయకా! ఇరవై అయిదో తత్త్యమైన అక్షరమే విద్య. ప్రధానమూ అవ్యక్తమూ క్లేత్రమూ 

అనే పేర్లతో వ్యవహరింపబడే ప్రకృతియే అవిద్య. వీటిలో ఉన్న తక్కిన విశేషవిభాగాలు కూడా స్పష్టంగా చెప్పుతాను 

వనుము. 

వ.  కర్మేంద్రియంబులకు బుద్దీంద్రియంబు విద్య, బుద్దీంద్రియంబులకు మనస్సును, మనస్సునకు 
భూతపంచకంబును, భూతపంచకంబునకు నహంకారమును, నహంకారమునకు బుద్దియు, బుద్దికి 
నవ్యక్తంబును, నవ్యక్తంబునకుం బంచవింశతితమ తత్త్వ్వంబును విద్య'లని చెప్పి వెండియు నమ్మునివరుం 
డిట్లనియె. 45 

ప్రతిపదార్థం: కర్మేంద్రియంబులకున్‌= కర్మాచరణ చేసే ఇంద్రియాలకు; బుద్ది+ఇం(ద్రియంబు= జ్ఞానేంద్రియం; విద్య; 

బుద్దీంద్రియంబులకున్‌= జ్ఞానేంద్రియాలకు; మనస్సును= మనస్సు అనేది విద్య; మనస్సునకున్‌= ఈ మనస్సుకు; భూతపంచకంబును= 
పంచభూతాలు విద్య; భూత పంచకంబునకున్‌= పంచభూతాలకు; అహంకారమును= అహంకారమూ; అహంకారమునకున్‌= 

ఆ అహంకారానికి; బుద్దియున్‌= బుద్ది అనేదీ; బుద్దికిన్‌= ఆ బుద్దికి; అవ్యక్తంబును= అవ్యక్తము అనబడే (ప్రకృతీ; అవ్యక్తంబునకున్‌= 

ఆ ప్రకృతికి; పంచవింశతితమతత్తంబును= ఇరవై అయిదవ తత్త్వమూ; విద్యలు= విద్యలు అవుతాయి; అని చెప్పి= ఇట్టా వివరించి; 

వెండియున్‌= తిరిగి; ఆ+మునివరుండు= ఆ వసిష్టుడు; ఇట్లు+అనియెన్‌= ఇంకా ఇట్లా చెప్పాడు. 

తాత్సర్యం: కర్మాచరణ చేసే ఇం(ద్రియాలకు జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలకు మనస్ఫూ, మనస్సుకు పంచ 

భూతాలూ, పంచ భూతాలకు అహంకారమూ, అహంకారానికి బుద్దీ, బుద్దికి ప్రకృతీ, ఆ (ప్రకృతికి ఇరవై అయిదవ 

= విద్యలు” అని చెప్పి, వసిష్టుడు ఇంకా ఇట్టా అన్నాడు. 

తే. "एक నక్షరమును నన గలుగు రెంటి । నేర్చటిచి మున్ను సెప్పితి నింక నొకటి 
సెప్ప( గలదు సమగ్రవిశేషకలిత । మవహితుండవై విను విదేహాధినాథ! 46 

ప్రతిపదార్హం: విదేహాధినాథ!= విదేహరాజ్యధిపా - జనకమహారాజా!; క్షరము= క్షరతత్త్య మూ; అక్షరమును= అక్షరతత్త్యమూ; అనన్‌= 

అనే పేర్లతో; కలుగు= ఉన్నటువంటి; రెంటిన్‌= రెండింటినీ; ఏర్పణిచి= విడమరిచి; మున్ను= ఇంతవరకూ; చెప్పితిన్‌= చెప్పాను; 
ఇంకన్‌+ఒకటి= మరొకటి; చెప్పన్‌= చెప్పటానికి; కలదు= ఉంది; సమ(గ్రవిశేషకలితము= అది పరిపూర్ణమైన విశేషంతో కూడినది; 
అవహితుండవై= సావధానుడవై; విను. 

తాత్సర్యం: ఓ విదేహరాజా! క్షరమూ అక్షరమూ అనే == రెండింటినీ ఇంతవరకూ వివరించి చెప్పాను. 

ఇంకా చెప్పవలసింది మరొకటి ఉన్నది. అది సమగ్రవిశేషకలితం. సావధానుడవై వినుము. 


900 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


29 


జీవుండు( బ్రకృతియు భూవర! యక్షర । క్షరము లీ రెంటిని క్షరము లనియు 
నార్యులు సెప్పుదు రక్షరంబులు నందు । రాద్యంతరహితంబు లగుట యీశ్వ 
రత్త్వ్వంబుగల్లుట తత్వాదికము లన । జనుట రెంటికి సద్భశంబు సూవె 
ప్రకృతిగుణంబులై పర(గెడు మహదహం । కారాదికంబుల( గలసినపుడు 


©. క్షర మనంగ వచ్చు బురుషుని( ప్రకృతిం దా। నని తలంచుగాన, నదియు 2००८६०८८ 

బొంద గుణవికారములు లేమి నిర్గుణ । మక్షరం బనంగ నగును దాని. 47 
ప్రతిపదార్థం: భూవర!= మహారాజా!; జీవుండున్‌= జీవుడూ; ప్రకృతియున్‌= (ప్రకృతి అనేదీ; అక్షర క్షరములు= వరుసగా అక్షరమూ 
క్షరమూను; ఈ రెంటినిన్‌= ఈ రెండింటినీ; క్లరములు+అనియున్‌= కేవలం క్షరములు అని కూడా; ఆర్యులు= పెద్దలు; 
చెప్పుదురు= చెప్పుతుంటారు; అక్షరంబులున్‌ అందురు= అక్షరములు అని కూడా అంటారు; ఆద్యంత రహితంబులు అగుట= 
ఆదీ అంతమూ లేనివి కావటం; ఈశ్వరత్వంబు కల్లుట= ఈశ్వరత్వం ఉండటం; తత్తాదికములు+అనన్‌+చనుట= తత్తాదికాలు 
అని చెప్పటానికి తగినవి కావటం అనే ఈ లక్షణాలు; రెంటికిన్‌= జీవుడికీ, (ప్రకృతికీ; సదృశంబు+చూవె= సమానం సుమా!; 
ప్రకృతిగుణంబులై= |ప్రకృతిగుణాలుగా; పరఠణౌడు= ఒప్పేటువంటి; మహత్‌+అహంకారాదికంబులన్‌= మహత్తు అహంకారం 
మొదలైనవాటితో; కలసినపుడు= కూడినప్పుడు(జీవుడు); ప్రకృతిన్‌= (ప్రకృతిని; తాను+అని= తానే అని; తలంచున్‌గానన్‌= 
భావిస్తాడు కాబట్టి; పురుషునిన్‌= జీవుడిని; క్షరము అనంగన్‌ వచ్చున్‌= క్షరము అని కూడా అనవచ్చును; అదియున్‌= ఆ 
ప్రకృతికూడా; పురుషున్‌+పొందన్‌= జీవుడిని పొందినప్పుడు; గుణవికారములు= గుణసంబంధమైన వికారాలు; లేమిన్‌= 
లేకపోవటం వలన; నిర్గుణము= నిర్గుణమనీ; అక్షరంబు= అక్షరము అనీ; దానిన్‌= ఆ ప్రకృతిని; అనంగన్‌ అగును= చెప్పవచ్చును. 
తాత్సర్యం: భూవరా! జీవుడిని అక్షరమనీ, ప్రకృతిని క్షరమనీ అంటారు. కొందరు పెద్దలు ఈ రెంటినీ 'క్షరములు” 
అన్నారు. మరికొందరు 'అక్షరములు' అన్నారు. ఆద్యంతాలు లేకపోవటం, ఈశ్వరతత్త్యాన్ని కలిగిఉండటం- 
ఇత్యాదులు జీవుడికీ ప్రకృతికీ ఉన్న సాదృశ్యాలు. మహదహంకారాది |ప్రకృతిగుణాలను పొందినపుడు పురుషుడు 
(బీవుడు) తనను తాను ప్రకృతిగా భావిస్తాడు కనుక అతడిని కరము అని కూడా అనవచ్చును. ఈ (ప్రకృతి 
పురుషుడిని పొందినప్పుడు గుణవికారరహితంగా ఉంటుంది కాబట్టి అప్పుడు దానిని నిర్గుణమనీ అక్షరమనీ కూడా 
వ్యవహరించవచ్చును. 
వ. ఎప్పుడు పురుషుండు ప్రబుద్దుం డయ్యె నప్పు డతండు. 48 
ప్రతిపదార్థం: ఎప్పుడు= ఎప్పుడయితే; పురుషుండు= జీవుడు; ప్రబుద్దుండు+అయ్యెన్‌= ప్రబుద్దుడు (జ్ఞాని) అవుతాడో; అప్పుడు; 
అతండు= ఆ బీవుడు. 
తాత్సర్యం: బీవుడు ఎప్పుడయితే జ్ఞాని అవుతాడో అప్పుడు ఆ జీవుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 
ఆ. ఇంతకాలమేని యెటు(గక సంగాభి । భూతయగుచు నప్రబోధకలిత 

యైనయట్టి ప్రకృతి యేనంటి నిస్సంగ । బోధమహిమయగాన( బోలదయ్యె. 49 


ప్రతిపదార్థం: ఇంతకాలమేని= ఇంతకాలమయినా; ఎణు(గక= తెలియక; సంగాభిభూతయగుచున్‌= సాంగత్యసహిత అవుతూ; 
అ(ప్రబోధకలిత+ఐనయట్టి= అజ్ఞానసహిత అయినటువంటి; ప్రకృతి= ప్రకృతియే; ఏను+అంటిన్‌= నేను అనుకున్నాను; నిస్సంగ 
బోధమహిమన్‌= నిస్సంగమహిమ, బోధమహిమ (సాంగత్య రహితతత్త్యమూ, జ్ఞానసహితతత్త్య మూ) - అనేవాటిని; కానన్‌+ పోలదు+ 
అయ్యెన్‌= తెలుసుకోలేకపోయాను. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 901 


తాత్సర్యం: సాంగత్యసహితమూ జ్ఞానరహితమూ అయిన ఫప్రకృతియే నేను అని ఇంతకాలమూ తెలియక 
అనుకొన్నాను. నిస్సంగమహిమనూ జ్ఞానమహిమనూ గుర్తించలేకపోయాను. (అని జీవుడు అనుకొంటాడట). 


క. ప్రకృతికి నాకును నుదకము । నకు మత్స్యంబునకు( బోలె నైసర్గికమై 


ప్రకటంబైనది వేర్పా । టకట! యహంకారవశత నది యే నంటిన్‌. 50 
ప్రతిపదార్థం: (ప్రకృతికిన్‌= (ప్రకృతినీ; నాకునున్‌= నాకూ; ఉదకమునకున్‌ మత్స్యంబునకున్‌+పోలెన్‌= నీటికీ చేపకూ వలె; 
నైసర్గికమై= సహజసిద్దమై; వేర్చాటు= విభిన్నత; (ప్రకటంబైనది= స్పష్టంగా ఉంది; అకట!= అయ్యో!; అహంకారవశతన్‌= 
అహంకారానికి వశుడిని అవటంవలన; అది= ఆ (ప్రకృతి; ఏను+అంటిన్‌= నేనే అనుకొన్నాను. 
తాత్సర్యం: (ప్రబుద్దుడైన పురుషుడు ఇంకా ఇట్లా అనుకొంటాడట). నీటికీ చేపకూ వలె ప్రకృతికీ నాకూ విభిన్నత 
అనేది సహజసిద్దమై స్పష్టంగా భాసిస్తూనే ఉన్నది. అయినా అయ్యో! అహంకారంవలన నేనే ఆ ప్రకృతి అనుకొన్నాను 

८ “~ ©> ~> 
సుమా! 
విశేషం: నీరూ చేపా వేరు వేరు అన్న దృష్టాంతాన్ని వ్యాసుడే ఇచ్చాడు. మత్ఫ్య్యో2న్యత్వం యథా జ్ఞానాదుదకాన్నాభినున్యతే । 
ఆత్మానం తద్వదజ్ఞానాదన్యత్వం చైన వేద్మ్య్యహమ్‌ ॥ (12-295-25). అజ్ఞానంతో చేప వలను అనుసరించినట్టుగా పురుషుడు 
ప్రకృతివెంట పడతాడనికూడా వ్యాసుడు చెప్పాడు. 'మత్ఫ్యో జాలం హ్యావిజ్ఞానా దనువర్తితవాం స్తథా' (12-295-23). 
క ప్రకృతి గుణంబుల( గొని బహు । వికృతపురూపముల నట్లు వెట్టిగొలిపె నే 

నకలంకుండ నరూపు(డ( । బ్రకృతి దొటి(గి నిలిచెదను నిరంజనమహిమన్‌. 51 
ప్రతిపదార్థం: ప్రకృతి= ప్రకృతి; గుణంబులన్‌ కొని= సత్తాది గుణాలను స్వీకరించి; బహు= పలురకాలయిన; వికృతపురూపములన్‌= 
రూపవికారాలతో; అట్టు= ఆ విధంగా; వెట్టిగొలిపెన్‌= వ్యామోహపరచింది; (నిజానికి) నేను; అకలంకుండన్‌= కళంకరహితుడను; 
అరూపు(డన్‌= రూపరహితుడను; ప్రకృతిన్‌ తొఅి(గి= (ప్రకృతి విడిపించుకుని (విడిచి పెట్టి); నిరంజనమహిమన్‌= నిరంజనమహిమతో 
(అహంకారమమకార రహితస్థితిలో); నిలిచెదను= నిలుస్తాను. 
తాత్సర్యం: (ప్రకృతి తన గుణవికారాలతో లోభపెట్టి ఇంతకాలమూ నన్ను వెర్రివాడిని చేసింది. నిజానికి నేను 
కళంకరహితుడను, రూపరహితుడను, ఈ ప్రకృతిని విడిచి నిర్మముడనూ, నిరహంకారుడనూ అయి శాశ్వతంగా 
నిలుస్తాను. అక్షరత్వం పొందుతాను. 

ख. ప్రకృతి సేసెనె యీ యపరాధ మరయ? । నాయదియకాక వే టొకండే? యసంగ 

కలితు(డగు నేను దానితో( గలియనేల? । కలిగె బహురూపములు దానయగాదె నాకు. 52 
ప్రతిపదార్థం: ఈ అపరాధము= ఈ అపరాధాన్ని; (ప్రకృతి చేసెనె?= నిజంగా ప్రకృతియే చేసిందా?; అరయన్‌= ఆలోచించి 
చూస్తే; నా+అదియకాక= ఇది నా అపరాధమే కాక; వేజొకండే?= వేరొకటా?; అసంగకలితు(డు+అగు= సాంగత్యరహితుడను 
అయిన; నేను= నేను(జీవుడు లేక పురుషుడు); దానితోన్‌= ఆ ప్రకృతితో; కలియన్‌+ఏల?= కలవటం ఎందుకు?; నాకున్‌= 
నాకు; బహురూపములు= అనేకరూపాలు; కలిగెన్‌= కలగటం; దానన్‌ కాదె!= దానివల్లనే కదా! 


తాత్సర్యం: నిజంగా ఈ అపరాధం ప్రకృతివలననే జరిగిందా? కాదు. దోషమంతా నాదే. అసంగుడను అయిన 
నేను అసలు (ప్రకృతితో ఎందుకు కలిశాను?అట్లా నేనై కలిసినందువలననే కదా ఈ అనేకరూపత కలిగింది నాకు! 


902 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


క మమతంగాదే బహు జ । న్మములయ్యెడు! దీని విడిచి నానాయోని 
భ్రమణంబుం బాసెద న । త్యమలు(డ నగు నాకు( బ్రకృతి యాశ్రయ మేలా? 53 


ప్రతిపదార్థం: మమతన్‌ కాదె= మమకారం వల్లనే కదా; బహుజన్మములు+అయ్యెడున్‌!= బహుజన్మలు కలుగుతున్నాయి!; దీనిన్‌= 
ఈ మమకారాన్ని; విడిచి= పరిత్యజించి; నానాయోని భ్రమణంబున్‌= పలు జాతులలో జన్మించటమనే ఈ తిరుగుడును; పాసెదన్‌= 
తొలగించుకుంటాను, అతి+అమలు(డన్‌+అగు= పూర్తిగా నిర్మలుడను అయిన; నాకున్‌= నాకు; (ప్రకృతి ఆశ్రయము= ప్రకృతిని 
ఆ(శయించటమనే ఈ లక్షణం; ఎలా?= ఎందుకూ? 


తాత్సర్యం: మమకారంవలన బహుజన్మలు కలుగుతున్నాయి. దానిని వదలించుకొన్నాను - అంటే ఈ నానా 
జన్మ(భ్రమణం తొలగిపోతుంది. సహజంగా నేను (పురుషుడు - జీవుడు) నిర్మలుడను. ప్రకృతిని ఆశ్రయించటం 
అనే ఈ లక్షణం నాకెందుకు? అనవసరం. 


తే. ఎన్ని రూపులు గొనివచ్చి యెట్లు పొడవు । సూపెనేనియు( బ్రకృతినే( జూడ మమత 

నా నహంకారమనC( గల్లు వాని జేర । నీక త్రోచిన( బ్రకృతి దానెట్లు 68८0? 54 
ప్రతిపదార్థం: ఎన్నిరూపులు= ఎన్ని రూపాలను; కొని= ధరించి; వచ్చి= ప్రత్యక్షమై; పొడవున్‌+చూపెన్‌+ఏనియున్‌= విజృంభణను 
చూపించినా; ప్రకృతిన్‌= -ఈప్రకృతిలో; ఏన్‌+చూడన్‌= నేను పరిశీలిస్తే; మమత+నాన్‌= మమకారం అనీ; అహంకారము+అనన్‌= 
అహంకారం అనీ; కల్లున్‌= రెండు ఉన్నాయి; వానిన్‌= ఆ రెండింటినీ; చేరనీక= దగ్గరకు రానివ్వకుండా; త్రోచినన్‌= 
పరిహరించినట్టయితే; ऊहो ఈ (ప్రకృతి; తాను= అది; ఎట్టుతోయన్‌?= ఇంక ఎలా నన్ను వశపరచుకుంటుంది? 
(వశపరచుకోదు). 
తాత్సర్యం: ఎన్ని రూపాలలో ఈ ప్రకృతి విజృంభించినా మమకారం, అహంకారం అనేవి రెండే దీని మూలతత్తాలు. 
ఇవి రెండూ పరిహరించగలిగితే ఇంక ఈ (ప్రకృతి పురుషుడిని ఏమీ చేయలేదు. 


క. నిశ్చేతనయును నెంతయు । దుశ్చేష్టయునైన ప్రకృతి దొటి(గి సముద్య 
న్నిశ్చయవృత్తి నిరామయ । నిశ్చలనిర్మల పదైక నిరతు(డ నగుదున్‌.' 55 


ప్రతిపదార్థం: నిశ్చేతనయున్‌= చైతన్యరహితమూ; ఎంతయున్‌= మిక్కిలి; దుశ్చేష్టయున్‌+అయిన= దుశ్చేష్టాసహితమూ అయిన; 
ప్రకృతిన్‌= ఈ (ప్రకృతిని; తొఆ(గి= విడిచిపెట్టి; సముద్యత్‌= విజృంభిస్తున్న; నిశ్చయవృత్తిన్‌= నిశ్చయ (ప్రవృత్తితో (నేను= నేను); 
నిరామయ= ఆమయ రహితమూ (రోగాదికాలు లేనిది); నిశ్ళల= रदी నిర్మల= మలిన రహితమూ అయిన; 
పద+ఏక+నిరతు(డన్‌= స్థానం పట్ట మాత్రమే ఆసక్తి కలవాడను; అగుదున్‌= అవుతాను. 


తాత్సర్యం: నిశ్చేతనతా దుశ్శేష్టతలు (ప్రకృతి లక్షణాలు. అటువంటి (ప్రకృతిని విడిచిపెట్టివేయాలి. అప్పుడు 
నిశ్చయవృత్తితో నిరామయ నిశ్చల నిర్మలపదాన్ని పొందగలుగుతాను”. 


వ. అని యిట్లు పరబోధనంబునం జేసి క్షరంబగు నవ్యక్తంబు 69९७०625 పంచవింశకుం డక్షరం బనం బర(గు, 
నక్షరంబునకుం బరంబైన దానిం బెక్కండ్రెటుంగరు, సాంఖ్యసూక్ష త్వదర్శకులు గాంతురు, క్షరాక్షర పరంబు 
లప్రబుద్దబుధ్యమాన బుద్దంబులను నిర్లేశంబులు గలిగియుండు(, బరతత్త్వ నిర్లేశంబునం బొల్లు షడ్వింశకంబు 

క్ర థి ద ద జ 
బుద్దంబును విమలంబును నప్రమేయంబును సనాతనంబునునై పంచవింశంబును జతుర్వింశంబునుం 


గనుచు వెలుంగు నని చెప్పి వెండియు. 56 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 903 


ప్రతిపదార్థం: అని+ఇట్టు= ఈ (ప్రకారంగా; పరబోధనంబునన్‌+చేసి= ఉత్తమ బ్ఞానంవలన; క్షరంబు+అగు= నశించేదైన; 
అవ్యక్తంబున్‌= (ప్రకృతిని; తొఅంగిన= విడిచిపెట్టిన; పంచవింశకుండు= ఇరవై అయిదవ తత్త్యమైన పురుషుడు (జీవుడు); 
ఆక్షరంబు+అనన్‌= అక్షరము’ అని; పర(గున్‌= అలరారుతాడు; అక్షరంబునకున్‌= ఈ అక్షరతత్తానికన్నా; పరంబు+అయిన+దానిన్‌= 
ఉత్తమమైన దానిని (పైది) (నాశనము లేనివాడు); పెక్కం(డ్రు= చాలామంది; ఎణుంగరు= ఎరుగరు; సాంఖ్యసూక్ష్మత్య దర్శకులు= 
సాంఖ్యశా స్త్రంలో ఉన్న సూక్ష్మతత్త్యాన్ని గ్రహించగలిగినవారు మా(త్రమే; కాంతురు= (గ్రహిస్తారు; క్షర+అక్షర+పరంబులు= క్షరమూ, 
అక్షరమూ పరమూ అనే ఈ మూడూ; అప్రబుద్ద+బుధ్యమాన+బుద్దంబులు= అప్రబుద్దమూ,(తెలుసుకోబడనిది) బుధ్యమానమూ 
(తెలుసుకొంటున్నది); బుద్దమూ; (తెలుసుకోబడినది) అను= అనేటటువంటి; నిర్దేశంబులు= పేర్చు; కలిగియుండున్‌= 
కలిగిఉంటాయి; పరతత్త్యనిర్లేశంబునన్‌= పరతత్త్యం అనే పేరుతో; పొల్బ్చు= ఉండేటటువంటి; షడ్వింశకంబు= ఈ ఇరవై 
ఆరవతత్త్యం; బుద్దంబును= బుద్దమూ (జ్ఞానసంపన్నం); విమలంబును= (మలినరహితం) విమలమూ; అ(ప్రమేయంబును= 
కొలతకు అందనిదీ; అప్రమేయమూ; సనాతనంబును+ఐ= సనాతనమూ అయి; పంచవింశంబును= ఇరవై అయిదవ తత్తాన్నీ; 
చతుర్వింశంబును= ఇరవై నాల్గవతత్త్యాన్నీ; కనుచున్‌= దర్శిస్తూ; వెలుంగున్‌= (ప్రకాశిస్తుంది; అని చెప్పి= అని వసిష్టుడు వివరించి; 
వెండియున్‌= మళ్ళీ. 

తాత్సర్యం: అని ఈ విధంగా ఉత్తమ జ్ఞానం వల్ల నశించే ప్రకృతిని విడిచిపెట్టిన పురుషుడు (ఇరవై అయిదవతత్త్యం) 
అక్షరు డనబడతాడు. దీనికంటె పైన ఉన్న ఉత్తమతత్తాన్ని చాలామంది ఎరుగరు. సాంఖ్యులు తప్ప. క్షరుడు, 
అక్షరుడు, ఉత్తముడు; వీరు అ(ప్రబద్దులు (తెలుసుకోబడనివారు)ఇరవై ఆరవతత్తం పురుషతత్తం. వరుసగా ఇవి 
- తెలిసికొనబడనిది, తెలిసికొంటున్నది, తెలియబడినదీను, చివరిది (పరతత్తం) జ్ఞానసంపన్నం, శుద్దం, కొలతకు 
అందనిదీ, శాశ్య్వతమైనదీను. ఇది ఇరవై అయిదవతత్తాన్ని, ఇరవై నాలగవతత్య్వాన్ని దర్శిస్తూ వెలుగొందుతుంది. 
క “విను దృశ్యంబు నద్భశ్యం । బును నగు జీవ పరతత్త్వములు బ్రహ్మసమా 

ఖ్యను నెగడు బ్రకృతి కది లే । దనఘా! యక్షరము తెటి(గు నభివర్ణింతున్‌. 57 


ప్రతిపదార్థం: అనఘా!= పవిత్రుడవైన జనకమహారాజా!; విను; దృశ్యంబున్‌= దృశ్యమూ; అదృశ్యంబును= అదృశ్యమూ; అగు= 
అయిన; జీవ-పరతత్త్యములు= జీవతత్స్యం, పరతత్త్యం అనేవి (ఈ జీవుడూ పరుడూ); (బ్రహ్మసమాఖ్యను= బ్రహ్మ(తత్తం) అనే 
పేరుతో; నెగడున్‌= ఒప్పారుతుంటాయి; (ప్రకృతికిన్‌= (ప్రకృతికి; అది లేదు= ఆ పేరు లేదు; అక్షరము తెణుగున్‌= 
అక్షరతత్తంయొక్క _పద్దతిని; అభివర్లింతున్‌= వివరిస్తాను. 
తాత్సర్యం: దృశ్యమూ అదృశళ్యమూ అయిన ఈ జీవతత్య్యపరతత్యాలకు “బ్రహ్మము” అనే పేరుకూడా ఉన్నది. 
ప్రకృతికి అది లేదు. ఇంక అక్షరతత్త్యాన్ని వివరిస్తాను తెలిసికొనుము. 
ఆ. ప్రకృతి దొటి(గి తన్ను( బరికించు జీవుండు । పరము గాంచునపుడు ప్రకృతి సగుణ 

తానిరూఢి యడంగి తన్మయత్వము నొంది । జీవకేవలత్వసిద్ది యొలయు. 58 


ప్రతిపదార్థం: (ప్రకృతిన్‌= (ప్రకృతిని; తొటగ= విడిచిపెట్టి; తన్నున్‌= తనను తాను; పరికించు= దర్శించేటువంటి; జీవుండు= 
బీవుడు (పురుషుడు); పరమున్‌= పరతత్యాన్ని (ఇరవై ఆరవది); కాంచునపుడు= తెలుసుకొనేటప్పుడు; ప్రకృతి= ప్రకృతి తాలూకు; 
సగుణతానిరూఢి= సగుణత్వస్ఫూర్తి; అడ(గి= నశించి; తద్‌+మయత్వమున్‌ ఒంది= తన్మయత్యాన్ని పొంది; జీవకేవలత్వసిద్ది= 
జీవుడియొక్క కేవలతా సిద్ది (నేను (ప్రకృతికాదు. కేవలమూ జీవుడిని అనే స్థితిని; ఒలయున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: (ప్రకృతిని విడిచిపెట్టేసి, జీవుడు తనను తాను తెలిసికొని, పరతత్త్యాన్ని దర్శించేటప్పుడు ప్రకృతి 
తాలూకు = నశించిపోతుంది. తన్మయ తాన్ని పొంది ఈ పురుషుడు తన కేవల జీవతత్త్యసిద్దిని 
[न <> 

(గహిస్తాడు. 


904 శ్రీనుదాం ధ్ర నముహాభారతము 


క విను కేవలు(డగు జీవు(డు । छत బరముంగాగ జూచి తల్లీనత్వం 
బున వెలుగు నది నిరామయ । మనంతమగు పదముసూవె యతులవివేకా! 59 


ప్రతిపదార్థం: అతులవివేకా!= సాటిలేని వివేకంకలవాడా!; విను; కేవలు(డు+అగు+బీవు(డు= కేవలత్వసిద్దిని పొందిన జీవుడు; 
తనున్‌= తనను తాను; పరమున్‌+కా(గన్‌= పరతత్త్యంగా; చూచి= దర్శించి; తద్‌+లీనత్వంబునన్‌= తన్మయత్వంతో; వెలు(గున్‌= 
ప్రకాశిస్తాడు (పరతత్త్యమయుడు అవుతాడు); అది= ఆ స్థితి; నిరామయము= ఆ మయరహితమూ; అనంతము+అగు= 
అనంతమూ అయిన పదము+చూవె= స్థానం సుమా! 
తాత్సర్యం: తన కేవలత్వాన్ని గుర్తించిన జీవుడు తనను తాను పరతత్త్యంగా దర్శించి తల్లీనుడవుతాడు. అదే 
నిరామయమూ అనంతమూ అయిన పదం సుమా! 
క ఈనెటి పురుషునకుం గల । నానాత్వైకత్వములును నరనాయక! శా 

స్తానూన దృష్టిం ९०८९८ । గా నగు దాత్పర్యశుద్ధ్ది (= 60 
ప్రతిపదార్థం: నరనాయక= ఓ జనకమహారాజా!; ఈ నెటిన్‌= ఈ విధంగా (ఈ ఉపాయంతో); పురుషునకున్‌ కల= పురుషుడికి 
(జీవుడు) ఉన్న; నానాత్వ+ఏకత్వములును= అనేకత్వమూ ఏకత్యమూ అనేవి; శాస్త్ర+అనూనదృష్టిన్‌= శాస్త్రం తాలూకు మహోన్నత 
దృష్టితో; తాత్సర్యశుద్దికలిత+ఆత్నునకున్‌= (శ్రద్దకలిగినవాడికి; కను(గొన(గాన్‌+అగున్‌= తెలుసుకోవటం సాధ్యమవుతుంది. 
తాత్సర్యం: ఓ రాజా! పురుషుడికి సంబంధించిన ఏకత్వం, అనేకత్వం అనేవాటిని శాస్త్రమర్యాదతో ఈ విధంగా 
తెలిసికొనవచ్చును. (ద్ద ఉన్నవాడు ఇవ (గహెంచగలుగుతాడు. 
క, అనఘా! మోక్షము తెటి( గిది । విను మోక్షణమిట్లు పంచవింశునకు( గా 

గనినది యతండు ప్రకృతిం । దనుగా( గొని తద్గుణముల( దగులుట వలనన్‌. 61 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పావనుడా! విను; మోక్షము कल्यत మోక్షంతాలూకు పద్దతి; ఇది= ఇదీ; ఇట్టు; మోక్షణము= 
(విడుదల) మోక్షం అనేది; పంచవింశునకు(గాన్‌= ఇరవై అయిదవ తత్త్యమయిన జీవుడికోసమని; కనినది= ఏర్పడింది, 
దర్శింపబడింది; అతండు= ఆ జీవుడు (పురుషుడు); (ప్రకృతిన్‌= ఈ (ప్రకృతిని; తనున్‌+కాన్‌= తానుగా; కొని= సంభవించి, 
స్వీకరించి; తద్‌+గుణములన్‌= ఆ ప్రకృతిగుణాలలో (మమకారాహంకారాదుల్లో); తగులుటవలనన్‌= తగుల్కోవటంవలన 
(అతడికి వాటినుంచి మోక్షణం అవసరమయ్యింది అని అన్వయం.) 
తాత్సర్యం: పరమపావనుడా! ఇది మోక్ష పద్దతికి. పంచవింశుడైన పురుషుడికే మోక్షం అనేది. ఈ జీవుడు తనను 
ప్రకృతిగా భావించి దాని గుణాలలో తగుల్కొని ఉంటాడు కాబట్టి అతడికి వాటినుంచి మోక్షణం (విడుదల) 
అవసరమవుతుంది. 
తే. తగులువాసి షడ్వింశకత్వమున( గలియ(। దనకు మును లేని కేవలత్వమును నిర 

లత్వ శుచితా స్వతంత్రత సత్వపరత । లొందు( దద్దర్మ సమవాయ మొలసి యధిప!' 62 
ప్రతిపదార్థం: అధిప!= రాజా!; తగులున్‌+పాసి= అహంకార మమకారాలనే (ప్రకృతి గుణాల్లో తగుల్కొన్న స్థితిని విడిచిపెట్టి (ఈ 
జీవుడు); షడ్వింశకత్వ మునన్‌= ఇరవై ఆరవ తత్త్యంలో (పరంలో); కలియన్‌= ఐక్యం పొందినట్టయితే; తనకున్‌= తనకు; మునులేని= 
అంతవరకూ లేని; కేవలత్వమును= కేవలత్త్యం; నిర్మలత్వ= నిర్మలత్వం; శుచితా= శుచిత్వం; స్వతం['త్రత్య్వ సత్వపరతలు= 
స్వతం[త్రత్వం, సత్త పరత్వం అనేవి; తద్‌+ధర్మ+సమవాయము+ఒలసి= ఆ ధర్మసముదాయంతో ఐక్యం జెంది (అవిభాజ్యంగా); 
ఒందున్‌= కేవలత్వాదులను పొందుతాడు. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 905 


తాత్సర్యం: ప్రకృతితో తనకున్న తగులును విడిచిపెట్టి పురుషుడు ఇరవై ఆరవతత్త్యంతో కలిసినట్టయితే అతడు 
తనకు అంతకు ముందు లేని కేవలత్వనిర్మలత్వాది పరతత్త్య లక్షణాలను పొందుతాడు. వాటితో సమైక్యంచెందుతాడు'” 


వ. అని యిట్లు ప్రబోధించి. 63 
ప్రతిపదార్థం: అని+ఇట్లు= అని ఈ (ప్రకారంగా; ప్రబోధించి= బోధపరచి - వసిష్టుడు ఇంకా కొనసాగిస్తున్నాడు. 
తాత్సర్యం: ఈ (ప్రకారంగా బోధించి, వసిష్టుడు ఇంకా ఇట్టా చెప్పాడు. 
క, “శివమును బరమ బ్రహ్మము । నవికృతియు సనాతనంబు నగు పదమును భూ 

ధవ! యెతి(గించితి ०००८1 డవు గ మ్మలవటిపు మిది దృఢంబుగ నాత్మన్‌. 64 
ప్రతిపదార్థం: భూధవ!= ఓ రాజా!; శివమును= శుభ(ప్రదమూ; పరమ(బ్రహ్మమున్‌= పరబ్రహ్మమూ; అవికృతియున్‌= వికారాలు 
లేనిదీ; సనాతనంబున్‌= సదాతనమూ (ఎల్లకాలమూ ఉండేది); అగు= అయిన; పదమును= స్థానాన్ని - పరమపదాన్ని; 
ఎటీ(గించితిన్‌= నీకు తెలియజేశాను; ఇది= ఈ తత్తాన్ని; ఆత్మన్‌= నీ ఆత్మలో; దృఢంబుగన్‌= గట్టిగా; అలవణుపుము= 
అలవరుచుకో; నిర్భయు(డవు కమ్ము= భయరహితుడవు కమ్ము. 
తాత్సర్యం: “'జనకమహారాజా! శివమూ, పర్నబ్రహ్మమూ, వికారరహితమూ, సనాతనమూ అయిన పదాన్ని 
తెలియజేశాను. దీనిని నీవు స్థిరచిత్తంతో అలవరచుకొమ్ము. అందువలన నిర్భయుడవు అవుతావు. 


తే. దీని నెటింగించునపుడు భక్తియును శమము । దమము సంశ్రయమును వేదతత్సరతయు( 
గలుగ(జూచి 63०68060 కానివాని । కీకుమా విద్య పాత్రదానైక నిరతి 65 


ప్రతిపదార్థం: దీనిన్‌= ఈ విద్యను; ఎటి(గించునపుడు= నీవు ఎవరికైనా తెలియజెప్పాలనుకుంటే; భక్తియున్‌= భక్తి; శమము= 
అంతరిం(ద్రియ నిగ్రహం; దమము= బాహ్యేం[ద్రియనిగ్రహం; సంశ్రయమును= అనన్యచిత్తంతో శరణాగతిగా ఆశ్రయించటం; 
వేదతత్సరతయున్‌= వేదాలపట్ల భక్తితాత్సర్యాలు; కలుగన్‌+చూచి= ఉండటాన్ని గమనించి కలవాడవై; పా(త్రదాన+ఏక+నిరత= 
పా(త్రుడికే దానం చెయ్యాలి అనే నియమం కలవాడా!; ఎటింగింపు= అటువంటివాడికే తెలియజెప్పుము; కానివానికిన్‌= ఈ లక్షణాలు 
లేని అనర్హ్జుడికి; విద్యన్‌= ఈ సాంఖ్యవిద్యను; ఈకుమా!= ఇవ్వకు సుమా! 

తాత్సర్యం: మహారాజా! నీకు ఇంతవరకూ తెలియజెప్పిన ఈ విద్యను నీవు మరెవరికయినా తెలియజెప్పాలని- 
అనుకొంటే అవతలి వ్యక్తి అర్హతానర్హతలు గమనించి వ్యవహరించుము. భక్తీ నిగ్రహం, సంశ్రయణం, వేదాలపట్ల 
గౌరవం - ఈ లక్షణాలు ఉన్నవాడికే ఉపదేశించుము. పాత్రత ఎరిగికదా దానం చేయుమన్నారు! ఈ లక్షణాలు 
లేని అపా(త్రుడికి ఈ విద్యను ఉపదేశం చేయకుము సుమా! 


©. అఖిల రత్నపూర్ణయగు వసుంధర యెల్ల । నొసయితేని నొసగు యోగ్యతాభి 
యుుక్తిలేనివాని కొస(గకు మీ విద్య । తగిన పాత్రమైన దడయ కిమ్ము.' 66 


ప్రతిపదార్థం: రాజా! అఖిల= సమస్తమైన; రత్న= రత్నాలతో; పూర్ణయగు= నిండినదైన; వసుంధర ఎల్లన్‌= భూమినంతటినీ; 
ఒసణితేనిన్‌ ఒసయగు= ఇస్తే ఇమ్ము; యోగ్యతా+అభియుక్తి లేనివానికిన్‌= నిగ్రహాదియోగ్యతల కూడిక లేనివాడికి మాత్రం; ఈ 
విద్యన్‌= ఈ సాంఖ్య విద్యను; ఒసంగకుము= ఇవ్వకు; తగిన పాత్రము ఐనన్‌= తగిన యోగ్యుడు (అర్హుడు) అయినట్టయితే; 

లా ల 
తడయక= ఆలస్యం చేయకుండా వెంటనే; ఇమ్ము= ఉపదేశించుము. 


906 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


తాత్సర్యం: మహారాజా! యోగ్యతాయోగ్యతలు చూడకుండా ఎవడికి ఇవ్వాలనుకొంటే వాడికి సామ్రాజ్యమంతా 
ఇచ్చివేయుము. నేను కాదనను. కానీ, ఈ విద్యనుమా(త్రం పైని పేర్కొన్న యోగ్యతలు లేనివాడికి దయచేసి 
ఎప్పుడూ ఇవ్వవద్దు. అర్హుడు అయినట్లయితే మరి ఆలస్యం చేయకుండా వాడికి ఉపదేశించుము”. 
> యా ©> 

క. _ “అని చెప్పె నియతు(ై విని 1 జనకన్ఫపాలు(డు గృతార్థజన్ముం డయ్యెన్‌ 

మనుజేంద్రవర్య నీకే । వినిపించితి( దదితిహాస విధ మేర్చడం(గన్‌.' 67 
ప్రతిపదార్థం: అని చెప్పెన్‌= ఈ (ప్రకారంగా వసిష్టుడు చెప్పాడు; జనక నృపాలు(డు= జనకమహారాజు; నియతు(డై= 
నియమనిష్టలు కలవాడై; విని= అంతా (శ్రద్దగా విని; కృతార్థజన్ముండు= చరితార్థమైన జన్మకలవాడు; అయ్యెన్‌= అయ్యాడు; 
మనుజేం(ద్రవర్య!= ఓ రాజ[శ్రేష్టు డా ధర్మరాజా!; తద్‌= ఆ; ఇతిహాస= జనకవసిష్టులమధ్య జరిగిన వృత్తాంతంయొక్క; విధము= 
వరుస అంతా; ఏర్పడ(గన్‌= స్పష్టపడేట్టు; నీకున్‌= నీకు; ఏన్‌= నేను; వినిపించితిన్‌= వివరించాను. 
తాత్సర్యం: జనకమహారాజు నియమనిష్టలతో వసిష్టుడు చెప్పినది అంతా విని జన్మ చరితార్థతను పొందాడు. 
ఓ ధర్మరాజా! ఆ జరిగిన కథ అంతా నీకు నేను స్పష్టంగా వివరించి చెప్పాను. 
వ. అని పలికి భీష్ముడు పాండవాగ్రజున కిట్లనియె. 68 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; భీష్ముడు; పాండవ+అ(గజునకున్‌= ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 

. = 9 % రా తో టా చె येष) 

తాత్సర్యం: అని చెప్పి భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా ఢడుః 
క. “82 బ్రహ్మ వసిష్టునకున్‌ । సదయుందడై చెప్పె నత(డు నారదునకు సం 

విదితంబు నేసి నమ్ముని । మదాత్మకుం దేటపటిచె మహనీయక్ళపన్‌. 69 
ప్రతిపదార్థం: (ధర్మరాజా!) ఇది= ఈ సాంఖ్యరహస్యాన్ని; (బ్రహ్మ= (బ్రహ్మదేవుడు; వసిష్టునకున్‌= వసిష్టుడికి; సదయుండై= 
దయ కలవాడై; చెప్పెన్‌= తెలియజెప్పాడు; అత(డు= ఆ వసిష్టుడు; నారదునకున్‌= నారదమహర్షికి; సంవిదితంబున్‌ చేసెన్‌= 
ఎరుక పరిచాడు; ఆ+ముని= ఆ నారదముని; మద్‌+ఆత్మకున్‌= నా ఆత్మకు (అంతరంగానికి); మహనీయకృపన్‌= గొప్ప దయతో; 
తేటపటిచెన్‌= స్పష్టపరిచాడు. 
తాత్సర్యం: “ధర్మరాజా! మొట్టమొదటిగా ఈ తత్త్యరహస్యాన్ని (బ్రహ్మదేవుడు వసిష్టుడికి తెలియజేశాడు. వసిష్టుడు 
నారదుడికి వివరించాడు. ఆ నారదుడేమో దయతో నాకు ఉపదేశించాడు. 
క. ఏను వసిష్ణువచనముల । కానెటి(గించితి మనంబు కల(క విడిచి యూ 

జ్ఞానం బలవటుపుము పర । మానందప్రదము కౌరవాన్వయముఖ్యా! 70 
ప్రతిపదార్థం: కౌరవ+అన్వయ+ముఖ్యా!= కౌరవవంశంలో (ప్రధానుడా!; ధర్మరాజా! ఏను= నేను; వసిష్ట వచనములు+అ కాన్‌= 
వసిష్టుని మాటలుగానే (అ కాన్‌= వలె); ఎటి(గించితిన్‌= నీకు తెలియజెప్పాను; మనంబు(యొక్క) కల(కన్‌= దిగులును; విడిచి= 
విడిచిపెట్టి; ఈ జ్ఞానంబు= నేను ఇంతవరకూ ఉపదేశించిన ఈ విద్యను; అలవణుపుము= అభ్యాసంలోకి తెచ్చుకొమ్ము; 
పరమ+ఆనంద (ప్రదము= (ఇది) (బ్రహ్మానందాన్ని (ఇస్తుంది) ఇచ్చేది. 
తాత్సర్యం: పాండవా(గ్రజా! నాకు నారదుడు ఉపదేశించిన ఈ విద్యను నీకు (జనక వసిష్టుల సంభాషణగా) వసిష్టుడి 
మాటలుగా తెలియజెప్పాను. మానసికమైన కలతను విడిచిపెట్టి, ఈ జ్ఞానాన్ని అలవరచుకొమ్ము. ఇది పరమానందాన్ని 
సమకూరుస్తుంది. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 907 


క  క్షరమును నక్షరమును ద। త్పరమును 5668 విశోకభయమోహు(డవై 
కురువర! యా నిశ్మేయస । కరప్రబోధంబు నూందు గాఢాదరతన్‌.' 71 


అ ५६ ५ ~ నో నూ ర్య్నారాజా!; - 9 = . ^< ~~ 
ప్రతిపదార్థం: కురువర!= ఓ కురువంశోత్తమా! ధర్మారాజా!; క్షరమును= క్షరతత్త్యం; అక్షరమును= అక్షరతత్తం; తద్‌ పరమును= 
వాటికంటే పై దయిన పరతత్త్యం - వీటిని; ०७७08८9) = తెలుసుకున్నావు; విశోకభయమోహు(డవై= శోకం, భయం, మోహం 


అనేవి విగళితమైపోయినవాడవై; ఆ=నేను వివరించిన; నిశ్రేయసకర= మోక్షప్రదమయిన; ప్రబోధంబున్‌= జ్ఞానాన్ని; గాఢ+ఆదరతన్‌= 
మిక్కిలి ఆదరంతో; ఊందు(ము)= అవలంబించుము. 


తాత్సర్యం: ఓ కురువరా! క్షర, అక్షర పరతత్తాల గురించి తెలిసికొన్నావు. శోకం, భయం, మోహం అనేవి నీకు 
పోయి ఉంటాయి. మోక్షప్రదమైన ఆ విద్యను గాఢమైన ఆదరంతో అవలంబించుము”. 


వ. అని చెప్పి వెండియు. 72 
ప్రతిపదార్థం: అని చెప్పి= ఇలా వివరించి; వెండియున్‌= తిరిగి - భీష్ముడే ఇంకా ఇట్టా కొనసాగిస్తున్నాడు. 


తాత్సర్యం: ఇట్లా వివరించి, తిరిగి ఇట్లా కొనసాగిస్తున్నాడు. 


సీ, _“వే(ట వేడుక నడవికి( జని వసుమంతు(। డనువా(డు జనకుని తనయు(డొక్క 


చో భృగువంశతేజో వర్దనుండగు । నొక మునీశ్వరు( జూచి యుచితవృత్తి( 
జేరి వినమ్రు(డై 'చిత్తానువృత్తిమై । నిహాపరంబుల కెద్ది హితము సెప్ప 
వే యన్న( గృప నతండిట్లను - భూతహి । తాహితాచరణంబు లధిప! సౌఖ్య 


ఆ. దుఃఖముల నొనర్షు దుర్వార తృష్ణ త । న్నిరసనంబు మేలు నరులు జుంటి 
చవియకాని నెగులు( జతి రయంబున నెక్కి! తారు 9९००7१८९ ८०९०८ దల(ప లేరు. 73 


ప్రతిపదార్థం: జనకుని తనయు(డు= జనకుని కుమారుడైన; వసుమంతు(డు+అనువాడు= వసుమంతుడు అనే వ్యక్తి; 
వేటవేడుకన్‌= వేటపట్ట ఉన్న వేడుకతో; అడవికిన్‌ చని= అరణ్యానికి వెళ్ళి; ఒక్కచోన్‌= ఆ అడవిలో ఒకచోట; 
భృగువంశతేజోవర్హనుండు+అగు= భృగువంశ తేజస్సును వృద్ది పరిచేవాడైన; ఒక మునీశ్వరున్‌= ఒక మునీశ్వరుడిని; చూచి= 
దర్శించి; ఉచితవృత్తిన్‌= తగిన పద్దతితో (ప్రవర్తనతో); చేరి= సమీపించి; వినము(డై= వినయంతో వంగినవాడై; చిత్త+అనువృత్తిమైన్‌= 
చిత్తాన్ని అనుసరించి; ఇహపరంబులకున్‌= ఇహపరాలకు; ఎద్ది= ఏది; హితము= హితమో; చెప్పవే= వివరింపవా”; అన్నన్‌= అని 
అడిగేసరికి; కృపన్‌= దయతో; అతండు= ఆ భృగువంశమునీశ్వరుడు; ఇట్లు+అనున్‌= ఇలా చెప్పాడు; అధిప!= రాజా! 
(జనకరాజపు(త్రా!) వసుమంతుడా!; భూత= ప్రాణులకు-లేదా పంచభూతాలకూ; హిత= మేలు; అహిత= కీడు; ఆచరణంబులు= 
చెయ్యటాలు; సౌఖ్య - దుఃఖములన్‌= సౌఖ్యాన్నీ, దుఃఖాన్నీ; ఒనర్చున్‌= కలిగిస్తాయి; దుర్వార= వారింపరానిదైన; తృష్ణ= ఇచ్చకలిగి 
ఉండటం; తద్‌= అది (దానిని); నిరసనంబు= నిరసించటం; మేలు= హితం; నరులు= జీవులు; జుూంటి= తేనెయొక్క; చవియకాని= 
రుచినేకానీ; నెగులున్‌= (శ్రమనూ (దుఃఖాన్నీ); చటీ= కొండచరియను; రయంబునన్‌= వేగంగా; ఎక్కి= అధిరోహించి; తారు= 
తాము; విణుగన్‌+పడుటన్‌= విరిగిపడిపోవటాన్నీ; తల(పన్‌ లేరు= ఊహించలేరు. 


తాత్సర్యం: 'ధర్మరాజా! జనకుడి కుమారుడైన వసుమంతుడు ఒకరోజున వేటకొరకు అడవికి వెళ్ళి అక్కడ ఒకచోట 
భృగువంశమునీశ్యృరుడిని చూచి వినయంగా “స్వామీ! ఇహపరాలకు హితం ఏదో తెలియచెప్పవా?' అని అడిగాడు. 
అప్పుడు ఆ మునీశ్వరుడు ఇట్లా అన్నాడు. 'వసుమంతుడా! మనం చేసే హితాహితకార్యాలు సౌఖ్యాన్నీ దుఃఖాన్నీ 


908 శ్రీనుదాం [८ మహాభారతము 


ఇస్తాయి. (హితకార్యాలు సౌఖ్యాన్నీ, అహితకార్యాలు దుఃఖాన్నీ ఇస్తాయి). అందుచేత అవి చేయాలి - అనే తృష్ణను 
విడిచిపెట్టుకొనటం మంచిది. మానవులు ఎట్లాంటివాళ్ళంటే - తేనె రుచిమీద కోరికేకానీ దాన్ని సంపాదించటంలో 
ఉన్న శ్రమమీద ధ్యాస ఉండదు. దానికొరకు కొండచరియలు ఎక్కుతున్నాం అనుకొంటారే తప్ప ఆనక అక్కడనుండి 
జారిపడతాం - అనే విషయం తలచుకోరు. 
విశేషం: 'దుర్వారతృ్నష్ణతన్నిరసనంబు' అనేది వావిళ్ళవారి ప్రతిలో ఉన్నపాఠం. 'దుర్వారతృష్టితన్నిరసనంబు' అనేది సంశోధితభారతప్రతిలో 
ఉన్న పాఠం. 'స్వాదుకాముక! కామానాం వైతృష్థ్యం కిం న గచ్చసి (12-297-7)' కోరికలపట్ల వైముఖ్యం ఎందుకుపొందవు? - 
అనేది వ్యాసభారతం. తృష్లతన్‌ లేదా తృష్టితన్‌+నిరసనంబు అని విభజించినా అర్థం కిట్టించవచ్చును. దుర్వారతృష్ణ లేదా 
తృష్లి+తన్నిరసనంబు అని సమాసాలుగా విభజిస్తే అన్వయం ఇంకా సులువుగా కుదురుతుంది. కానీ, అప్పుడు 'దన్నిరసనంబు' 
కావాలి. ఈ పాఠం ఎక్కడా లేదు. అందుచేత ఇక్కడ “తతో శబ్దాన్ని సమాసమధ్యంలో పూర్వావయవపరామర్శకంగా 
ప్రయోగించాడనటమే సమంజసం. దుర్వారతృష్ల(షప్టియది నిరసించుట - అన్న పద్దతిలో సమాసం. తత్‌ - తావదాదులను 
వాక్యాలంకారాలుగా వాడటమూ సంస్కృతంలో ఉన్నది. అప్పుడు 'తృష్టాతన్నిరసనంబు' అని ఉండవలసి వస్తుంది. అది ఆటవెలదిలో 
కుదరదు. కాబట్టి 'దుర్వారతృష్లితన్నిరసనంబు” అన్న సంశోధితము([ద్రణ పాఠమే మేలుబంతి. 
క. ధర్మంబు బరిజ్ఞానము । నిర్మలమతి నభ్యసించి నృప! యనిశంబున్‌ 

ధార్మికసంగతి గలిగిన(। బేర్మి యుభయలోకముల నభిష్టుత్యమగున్‌.' 74 
ప్రతిపదార్థం: నృప!= ఓ వసుమంతుడా!; ధర్మంబున్‌= ధర్మాన్నీ; పరిజ్ఞానమున్‌= విద్యనూ; నిర్మలమతిన్‌= నిర్మలమైన 
మనస్సుతో(నూ); అభ్యసించి= అలవరచుకొని; అనిశంబున్‌= ఎల్లవేళలా (రేయింబవళ్ళు); ధార్మికసంగతి= ధార్మికుల సాంగత్యం 
(ధార్మికక్రియల సాంగత్యం); కలిగినన్‌= పొందినట్టయితే; సపేర్మి= ఆ గొప్పదనం; ఉభయలోకములన్‌= ఇహ పరలోకాలలో; 
అభిష్టుత్యము+అగున్‌= కొనియాడదగినది అవుతుంది. 
తాత్సర్యం: ఓ వసుమంతుడా! ధర్మాన్నీ, జ్ఞానాన్నీ నిర్మలమైన మనస్సుతో అభ్యసించాలి. ఎల్లవేళలా 
ధార్మికసాంగత్యం పెంపొందించుకొనాలి. అప్పుడు ఆ గొప్పదనం ఆ ప్రవర్తన ఇహపరలోకాలలో అభినందించబడుతుంది” 


వ. అని మలియును. 75 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; మణియును= ఇంకా. 
తాత్సర్యం: అని చెప్పి ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం). 
ख. బ్రాహ్మణ ప్రార్థితములైన పనులు సేయు । మిమ్ము ధనము పాత్రములకు నిచ్చి వగవ 

కుండు, మక్రోధకామత్వ మొలయ( జేయు । మతికి ధృతి సాల గల్లుము మనుజనాథ! 76 
ప్రతిపదార్థం: మనుజనాథ!= ఓ వసుమన్మహారాజా!; |బ్రాహ్మణ= (दाथः హ్మణులచేత; ప్రార్థితములైన= కోరబడిన; పనులు= 
కార్యాలు; చేయుము= చెయ్యి; పా(త్రములకున్‌= అర్హులకు; ధనము= ధనం; ఇమ్ము; ఇచ్చి= అట్లా దానంచేసి; వగవకుండుము= 
మరి బాధపడవద్దు; అ(క్రోధకామత్వము= (క్రోధరహితత్వం - కామరహితత్యాలను; ఒలయన్‌ చేయు(ము)= పొందుము; మతికిన్‌= 
మదికి(అంతరంగానికి); ధృతి= ధైర్యాన్ని; చాలన్‌= అధికంగా; కల్లుము= కలిగించుకొమ్ము. 
తాత్సర్యం: 'ఓ రాజా! (బ్రాహ్మణులు కోరిన పనులు చేయుము. పాత్రత గుర్తించి ధనాదికం దానం చేయుము. 

9 వా 4 యో हण्ड" బాదప కో ధా కామా = be 

చేసిన తరువాత “అయ్యో! ఇచ్చేశానే” అని బాధపడకుము. (క్రోధాన్నీ, కామాన్నీ విడిచిపెట్టుము. మనస్సుకు ధైర్యం 
సెంపొందించుకొమ్ము. ఇది చాలా ముఖ్యం. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 909 


వ. ధృతిలేమింగాదె మహాభిషాఖ్యుండగు నృపముఖ్యుండు త్రివిష్టపంబుననుండి విభ్రష్ణుండయ్యె! 

ధృత్యాలంబనంబునంగదా యయాతి యాపద నిస్తరించె!' 77 
ప్రతిపదార్థం: మహాభిష+ఆఖ్యుండు+అగు= మహాభిషుడు అనే పేరుగల; నృపముఖ్యుండు= రాజోత్తముడు; ధృతిలేమిన్‌+కాదె= 
ధృతి అనేది లేకపోవటంవలననే కదా; ్రివిష్టపంబుననుండి= స్వర్గంనుండి; విభ్రష్టుండు+అయ్యెన్‌!= పరి భ్రష్ణుడయ్యాడు! 
(జారిపడ్డాడని); యయాతి= యయాతి మహారాజు; ధృతి+ ఆలం బనంబునన్‌+కదా= ధృతిని అవలంబించటం వల్లనేకదా!; ఆపదన్‌= 
ప్రమాదాన్ని; నిస్తరించెన్‌!:= కడచి గట్టెక్కగలిగాడు! (సం. 12-297-23). 


తాత్సర్యం: మహాభిషుడనే రాజు ధైర్యం కోల్పోయే కదా స్వర్గభ్రష్టుడైనాడు! అదీ ధైర్యాన్ని పొందటంవలననే కదా! 
యయాతి ఆపదనుండి బయటపడ్డాడు! 


క అనినవినియా నృపతి య। మ్ముని వచనము ९००८६ కామమునకుం గ్రోధం 
బునకుం దొల(గించి తనదు । మనము ధృతికి ధర్మమునకు మరుగంజేసిన్‌.' 78 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పేసరికి; ఆ నృపతి= ఆ వసుమంతుడు; ఆ+మునివచనములు= ఆ భృగువంశమహర్షి మాటలను; 
ఊంది= ఆధారం చేసికొని; తనదు మనమున్‌= తన మనస్సును; కామమునకున్‌= కామానికీ; (క్రోధంబునకున్‌= (క్రోధానికీ; 
తొలయగించి= దూరంచేసి; ధృతికిన్‌= ధైర్యానికీ; ధర్మమునకున్‌= ధర్మానికీ; మరుగన్‌+చేసెన్‌= అలవాటు పడేటట్టు చేశాడు. 


తాత్సర్యం: భృగువంశమహార్షి చేసిన ఉపదేశాన్ని ఆధారం చేసికొని ఆ వసుమంతుడు కామ(క్రోధాలను వదలిపెట్టి 
ధృతిధర్మాలను అలవాటు చేసికొన్నాడు.” 


వ. అని చెప్పినం బ్రియంబంది మందాకినీనందనుతో ధర్మనందనుండు 'ధర్మాధర్మవియుక్తంబును సర్వసంశయ 
విముక్తంబును జన్మమృత్యు రహితంబును నిత్యంబును శుచియును శివంబును నవ్యయంబును పరంబును 
ననాయాసంబును నగునట్టిదాని 5606055?" యని ప్రార్థించిన నతండు యాజ్ఞవల్క్య జనక సంవాదం 
బితిహాస రూపంబునం బ్రవర్తిల్లు నది వినిన భవదభ్యర్షితంబైన యర్ధంబు ప్రతిభాసించు మలియువలయునవి 
యెటుంగనగుం జెప్పెదనని పలికి యతని కిట్లనియె. 79 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= అని చెప్పేసరికి; ప్రియంబు+అంది= సంతోషించి; మందాకినీనందనుతోన్‌= గంగాపుత్రుడైన 
భీష్ముడితో; ధర్మనందనుండు= ధర్మరాజు; ధర్మ+-అధర్మ+వియుక్తంబును= ధర్మాధర్మాలు లేనిదీ; సర్వసంశయ= సమస్త 
సంశయాలనుంచీ; విముక్తంబును= విడుదల పొందినదీ; జన్మమృత్యు రహితంబును= పుట్టుక చావులు లేనిదీ; నిత్యంబును= 
సదాతనమైనదీ; శుచియును= పరిశు(భ్రమైనదీ; శివంబును= శుభప్రదమైనదీ; అవ్యయంబును= నశించనిదీ లేక మార్చులేనిదీ; 
పరంబును= పరము అని పిలువబడేదీ; అనాయాసంబును= దుఃఖరహితమైనదీ (క్లేశరహితమనిగానీ); అగునట్టి దానిన్‌= ఇటువంటి 
లక్షణాలు గల తత్తాన్ని; ఎటింగింపవే?= తెలియజెప్పవా?; అని; (ప్రార్థించినన్‌= (ప్రార్థించేసరికి; అతండు= ఆ భీష్ముడు; 
యాజ్ఞవల్య్యజనక సంవాదంబు= యాజ్ఞవల్క్యుడూ, జనకుడూ - వీరిద్దరికీ మధ్య సాగిన సంభాషణ; ఇతిహాసరూపంబునన్‌= 
కథారూపంగా; (ప్రవర్తిల్లును= ప్రసిద్ధికెక్కింది; అది= ఆ వృత్తాంతాన్ని; వినినన్‌= విన్నట్టయితే; భవత్‌= నీచేత; అభ్యర్థితంబైన= 
ప్రార్థించబడిన; అర్థంబు= విషయం; (ప్రతిభాసించున్‌= నీకు అవగతమవుతుంది; ०6805995 = అంతేకాదు; వలయునవి= 
కావలసినవి అన్నీ; ఎణుంగన్‌+అగున్‌= తెలుస్తాయి; చెప్పెదన్‌= ఆ ఇతిహాసం చెప్పుతాను; అని పలికి= అని చెప్పి; అతనికిన్‌= 
ఆ ధర్మరాజుకు; ఇట్లు అనియెన్‌= ఇలా తెలియజేశాడు. 


910 శ్రీనుదాం ధ్ర 23०259०८ >>> 


తాత్సర్యం: భీష్ము డింతవరకు చెప్పినదానికి సంతోషపడి ధర్మరా జతడితో 'ధర్మాధర్మాల విచారం లేనిదీ, అన్ని 
సంశయాలనూ పోగొట్టేదీ చావుపుట్టుకలు లేనిదీ, శుచి, శుభ్రత కలిగినదీ, శాశ్యతమైనదీ, మార్పులేనిదీ, “పరము” 
అని పిలువబడేది, దుఃఖాన్ని పోగొట్టేదీ - అయినట్టి తత్తాన్ని బోధించు” మన్నాడు. దానికి బదులుగా 'ీ 
ప్రశ్నలన్నింటికి సమాధానం ఇదీ - యాజ్ఞవల్క్య్యజనక సంవాదాన్ని గూర్చి చెప్పుతాను అంటూ ఆ వృత్తాంతాన్ని 
చెప్పసాగాడు. 

యాజ్ఞనల్క్య్య జనకరాజ సంవాదప్రకారము (సం.12-298-3) 


ఆ. వినుము సకలలోక విశ్రుత విజ్ఞాన । ఘనుని యాజ్ఞ్జవల్యు(డను మునీంద్రు 
a a 
వినయ మొప్ప( గాంచి వినతు(డై మిధిలేశు( । డైన జనకనృ్ఫపతి యతనితోడ. 80 


ప్రతిపదార్హం: వినుము= ధర్మరాజా! వినుము; సకలలోక= సమస్తలోకాల్లో; విశ్రుత= (ప్రసిద్ధికెక్కిన; విజ్ఞానఘనునిన్‌= మహా 

విజ్ఞాని అయిన; యాజ్ఞవల్క్యు(డు+అను+మునీం(ద్రున్‌= యాజ్ఞవల్క్యుడనే మునీశ్యరుడిని; వినయము+ఒప్పన్‌= వినయం 
Sy Sy 9 Sy ४ 

అలరారేటట్టు; కాంచి= దర్శించి; వినతుడై= నమస్కరించినవాడై; మిథిలేశు(డైన జనకనృ్ఫపతి= మిధథిలాపరిపాలకుడైన 

జనకమహారాజు; అతనితోడన్‌= ఆ యాజ్ఞవల్క్య మహర్షితో. 


తాత్సర్యం: ధర్మరాజా! యాజ్ఞవల్క్యుడు సకలలోకాలలోనూ (ప్రసిద్ధికెక్కిన మహాజ్ఞాని. ఒకరోజున జనకమహారాజు 
Sy <> = 
ఆ మహర్షిని దర్శించాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇట్లా అడిగాడు. 


వ. ఇంద్రియంబులు నవ్యక్తంబును బ్రహ్మంబును బరంబును భూతసర్గ ప్రకయంబులును దత్మాల సంఖ్యలును 
దేటపటిచి భవదీయ దయాకుత్వంబు నెజిపవే యనిన నమ్మునివరుం డమ్మహీవరున కిట్లనియె. 81 


ప్రతిపదార్థం: ఇంద్రియంబులును= జ్ఞానకర్మేం[ద్రియాలూ; అవ్యక్తంబును= (ప్రకృతి; బ్రహ్మంబును= (బ్రహ్మము అనబడేది; 
భూత సర్గ ప్రళయంబులును= పంచభూతాలూ, వాటి సృష్టీ, వాటి ప్రళయం; తత్‌కాల సంఖ్యలును= వాటికి చెందిన కాలసంఖ్యలు; 
తేటపటిచి= (వీటిని) నాకు స్పష్టంగా తెలియజేసి; భవదీయ= నీయొక్క; దయాళుత్వంబు= కృపాసహితత్తాన్ని (దయగలవాడవు 
అనటాన్ని); నెజిపవే= నిర్వహించవా; అనినన్‌= అని అభ్యర్థించేసరికి; ఆ+మహీవరునకున్‌= ఆ జనకమహారాజుకు; ఆ 
మునివరుండు= యాజ్ఞవల్క్యుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్సర్యం: “ఇంద్రియాలు, (ప్రకృతి, బ్రహ్మము, పంచభూతాలూ, వాటి సృష్టి ప్రళయం, వాటి సంఖ్యను - వీటి 
నన్నిటినీ దయతో నాకు చెప్పవలెను” అని జనక మహారాజు అడుగగా, దానికి మునిశ్రేష్రుడైన యాజ్ఞవల్క్యుడు 
ఇట్లా సమాధాన మిచ్చాడు. 


సీ. "©>! సర్గము బ్రకయంబు నవ్యక్తంబు । దానొనరించు( దత్మాల సంఖ్య 


విను-కల్పములు పది దినమున, కంతియ । రజనికాలంబు, సర్గంబు పగలు 
సేయు, రే ప్రకయంబు 2०००८ దొలుత న । శేషభూతములకు జీవనముగ 
నోషధికల్పన మొనరించు, దానికై । హైరణ్యమైన మహాండమున వి 


తే. ధాత బుట్టించు, నత(డు భూతములనెల్ల । జనన మొందించు, భూమ్యాది సారభూత 


గంధముఖ్య గుగోత్మరగ్రాహకములు । శ్రోత్రముఖములు, దత్వ్స్వామి సూవె మనసు. 82 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 911 


ప్రతిపదార్థం: అధిప!= జనకమహారాజా!; సర్గమున్‌= సృష్టినీ; ప్రళయంబున్‌= ప్రళయాస్నీ (వినాశం); అవ్యక్తంబు= అవ్యక్తం 
అనబడే ప్రకృతి; తాన్‌= తాను; ఒనరించున్‌= కల్పిస్తుంది; తత్కాలసంఖ్య= వాటి కాలపరిమాణం (పరిగణన); విను= చెప్పుతున్నాను 
ఆలకించుము; దినమునకున్‌= పగటిపూటకు; కల్పములు= కల్పాలు; పది= పది; రజనికాలంబు= రాత్రి సమయంకూడా; 
అంతియ= అంతే ~ పదికల్సాలు; సర్గము= సృష్టి అనే దాన్ని; పగలు చేయున్‌= పగటిపూట నిర్వహిస్తుంది; రే= రాత్రిపూట; 
ప్రభయంబు= ప్రళయాన్ని; చెల్లించున్‌= నిర్వహిస్తుంది; తొలుతన్‌+అ= వీటి అన్నింటికంటే ముందే; అశేష భూతములకున్‌= 
అన్ని ప్రాణులకూ; జీవనముగన్‌= ఆధారంగా; ఓషధి కల్పనమున్‌= ఓషధుల సృష్టిని; ఒనరించున్‌= చేస్తుంది; దానికై= దానికోసమని; 
హైరణ్యమైన= హిరణ్యసంబంధమైన; మహాండమునన్‌= ఈ పెద్ద అండంలో - (బ్రహ్మాండంలో; విధాతన్‌= విధాత అనబడే 
(బ్రహ్మదేవుడిని; పుట్టించున్‌= సృష్టిస్తుంది; అత(డు= ఆ విధాత; భూతములన్‌ ఎల్లన్‌= భూతాలను అన్నింటినీ (పంచభూతాలూ 
- సకలప్రాణులూ); జననము+ఒందించున్‌= పుట్టిస్తాడు; భూమి+ఆది= భూమ్యాకాశాది పంచభూతాలకూ; సారభూత= సారమైన; 
గంధముఖ్య= గంధశబ్దాదులైన; గుణ+ఉత్కర= గుణసమూహానికి; గ్రాహకములు= స్వీకారకాలు (గ్రహించేవి); (శ్రోత్రముఖములు= 
ముక్కూ చెవీ మొదలైన ఇంద్రియాలు; మనసు= మనస్సు అనేది; తద్‌= ఆ ఇంద్రియాలకు; స్వామి చూవె= (ప్రభువు సుమా! 
తాత్సర్యం: 'జనకమహారాజా! సర్గమూ ప్రళయమూ అనేవాటిని అవ్యక్తమే ('ప్రకృతి - అహంకారం) సృష్టిస్తుంది. 
పదికల్సాలు ఒక పగలు. పది కల్పాలు ఒక 0१8. పగటిపూట సృజన, రాత్రిపూట ప్రళయం. అశేష ప్రాణికోటికీ 
జీవనాధారంగా అన్నిటి కంటే ముందు ఓషధీసృష్టి జరుగుతుంది. దీనికొరకని ఈ (బ్రహ్మాండంలో విధాతను 
సృష్టిస్తుంది. అత డేమో పంచభూతాలనూ సృష్టిస్తాడు. పృథివీ - అప్‌ - తేజో - వాయు - ఆకాశాలు పంచభూతాలు. 
గంధ ~ రస - రూప ~ స్పర్శ ~ శబ్దాలు వీటికి సారభూతమైన గుణాలు. ఈ గుణాలను ముక్కు- నాలుక 
- కన్ను - చర్మం- చెవి - అనే ఐదు ఇంద్రియాలు (గ్రహిస్తాయి. గుణోత్కర (గ్రాహకాలు ఇవి. ఈ ఇంద్రియాలకు 
మనస్సు ప్రభువు. 
విశేషం: ఇంద్రియాలకు మనస్సు ప్రభువు అనటాన్ని వ్యాసుడు ఇంకా ఇట్లా వివరించాడు. ఇంద్రియాలు ఏమీ (గ్రహించలేవు. 
గ్రహించేది మనస్సే. కన్ను చూస్తోంది అనుకుంటాం. కాదు. మనస్సే కన్నుతో చూస్తోంది. మనస్సు కనక వ్యాకులంగా ఉంటే 
చూస్తున్నా కన్ను చూడనట్టే. ఏమీ కనపడదు. మనస్సు ద్వారానే ఇంద్రియాలు అన్నీ ఆయాగుణాలను గ్రహిస్తున్నాయి. మనస్సు 
నిద్రపోతే ఇంద్రియాలు అన్నీ నిద్రపోతాయి. ఇంద్రియాలు నిద్రపోయినా మనస్సు మా(త్రం నిద్రపోదు. అందుచేత మనఃప్రధానాలు 
ఇంద్రియాలు. చక్షుఃపశ్యతి రూపాణి మనసా తు న చక్షుషా। నునసి వ్యాకులే చక్షుః: పశ్యన్నపి న పశ్యతి । తధేంద్రియాణి సర్వాణి 
పశ్యన్తీత్య భిచక్షతే 

(12-299-16). నునస్యుపరతే రాజన్‌ ఇంద్రియోపరమో భనేత్‌। న చేంద్రియోసరమే మనస్యుపరమో భవేత్‌ ॥ ఏనం నునః 
ప్రధానాని ఇంద్రియాణి విభానయేత్‌ । ఇంద్రియాణాం హి సర్వేషామీశ్వరం (12-299-17,18). ఈ శ్లోకాల భావాన్ని తిక్కన 
ఈ తరువాతి పద్యంలో అందిస్తున్నాడు. 
వ. అది యెట్లంటేని. 83 
ప్రతిపదార్థం: అది= మనస్సే ०6०००९७ (ప్రభువు అనటం; ఎట్టు+అంటి(ఏ)+ఏనిన్‌= ఎలాగ అన్నట్టయితే - విను.వివరిస్తున్నాను. 
తాత్సర్యం: ఇం(ద్రియాలకు మన్సో ప్రభువు అవటం వలన. (తరువాతి పద్యంతో అన్వయం). 


క వినుటకును గనుటకును సా। ధనములయిన చెవియుC గన్ను దనతనయంతన్‌ 
విననుం గానను నేర్గునె । మనఃప్రభావమునం గాక? మనుజాధీశా! 84 


ప్రతిపదార్థం: మనుజాధీశా!= ఓ జనకమహారాజా!; వినుటకును= వినటానికీ; కనుటకునున్‌= చూడటానికీ; సాధనములు+ఐన= 
సాధనాలైన (ఉపకరణాలైన ఇంద్రియాలు); చెవియున్‌= చెవీ; కన్నున్‌= కన్నూ; మనఃప్రభావమునన్‌ కాక= ఇదంతా మనస్సు 


912 శ్రీనుదాం [८ మహాభారతము 


ప్రభావంతో కాకుండా తనతనయంతన్‌= తమంతతాము; విననున్‌= వినటం; కాననున్‌= చూడటం; నేర్చునె?= చెయ్యగలవా?;(అవి 
తమంతతాము వినలేవు, చూడలేవు అని.) 
తాత్సర్యం: ఓ మహారాజా! మనస్సు ప్రభావంతోనే తప్ప చెవి తనంత తాను వినలేదు, కన్ను తనంత తాను 
చూడలేదు. ఇట్లాగే తక్కిన ఇంద్రియాలు అన్నీను. 
తే. ఇంద్రియములెల్ల నట్టివ యెలసి యొండు । వలన మనసున్న: దమతమ వర్తనముల 

నిగుడ నేరమి తెల్లంబు నృపవరేణ్య! । యిట్టు లగు టజ్ఞులకునైన నెటు(గవచ్చు. 85 

౧m ar a ट) 

ప్రతిపదార్హం: నృపవరేణ్య!= ఓ రాజోత్తమా!; ఇం(ద్రియములు+ఎల్లన్‌= ఇం(ద్రియాలు అన్నీ; అట్టివి+అ= అట్టాంటివే - మనస్సు 
అధీనంలోనే ఉంటాయి; ఎలసి= ఆసక్తమై; ఒండువలనన్‌= మరొకవిషయం వైపు; మనసు+ఉన్నన్‌= మనస్సు ఉన్నట్టయితే; తమ 
తమ వర్తనములన్‌= ఇంద్రియాలు తమ తమ వ్యాపారాల్లో; నిగుడన్‌ నేరమి= (ప్రవర్తించలేకపోవటం (చౌరలేకపోవటం, 
ప్రవేశించలేకపోవటం); తెల్లంబు= స్పష్టం; ఇట్టులు+అగుట= ఇట్టా ఉండటం (ఈ పరిస్థితి); అజ్ఞులకునైనన్‌= అజ్ఞులకుకూడా; 
ఎణు(గన్‌+వచ్చున్‌= తెలియవచ్చే విషయమే. 
తాత్సర్యం: ఓ రాజా! ఇం(ద్రియాలన్నీ ఇట్లా మనఃప్రభావంతోనే ఉంటాయి. ఈ మనస్సు కనుక మరింకేదయినా 
విషయంలో ఆసక్తమై ఉన్నట్లయితే ఇం(ద్రియాలు ఏవీ కూడా తమతమ పనులను చేయలేవు. అజ్ఞానులు కూడా 
ఈ విషయాన్ని తేలికగా (గ్రహించగలరు. 


తే. మనసు చేతివ యింద్రియ మహిమలెల్ల । నుపరతంబైన మనసుతో నుడిగి మడ(గు 

నింద్రియము లుపరమ మొందెనేని దాన । మనసు మగుడదు విషయతృష్టన చరించు. 86 
ప్రతిపదార్హం: ఇంద్రియ మహిమలు+ఎల్లన్‌= ఇంద్రియాల శక్తులన్నీ; మనసుచేతివి+అ= మనస్సుచేతిలోవే (మనస్సుకి అధీనాలే); 
ఉపరతంబైన= వెనక్కుమళ్ళిన; మనసుతోన్‌= మనస్సుతోపాటు (ఇం(ద్రియమహిమలు కూడా); ఉడిగి= విరమించి; మడ(గున్‌= 
ఉపశమిస్తాయి; ఇంద్రియములు; ఉపరమము+ఒందెన్‌+ఏని= ఉపశమించినా; దానన్‌= దానివలన; మనసు= మనస్సు; మగుడదు= 
వెనక్కు మళ్ళదు; విషయతృష్ల్ణన్‌+అ= ఆసక్తిగొన్న ఆ విషయం పట్ట తృష్లతోనే; చరించున్‌= సంచరిస్తూ ఉంటుంది. 
తాత్సర్యం: రాజా! ఇంద్రియమహిమలన్నీ మనస్సు చేతిలోవే. మనస్సు కనుక విషయాసక్తినుండి వెనక్కు మళ్ళితే 
ఇం(ద్రియాలు అన్నీ దానితోపాటే వెనక్కు మళ్ళుతాయి. కానీ, ఇంద్రియాలు వెనక్కు మళ్ళినా వాటితోపాటు 
మనస్సుకూడా వెనక్కు మళ్ళుతుందని చెప్పలేము. మళ్ళదు. విషయత్సష్లలోనే అట్లాగే సంచరిస్తూ ఉంటుంది. 
క కావున నింద్రియ చేష్టల । నేవలనికి( బోవ నీమి యింతకు ముఖ్యం 

బై వడిగొను మనసు దిగువ(। గావలయును మగుడ దీని గనుగొను మనఘా! 87 
ప్రతిపదార్థం: అనఘా!= ఓ పవిత్రుడా!; కావునన్‌= కాబట్టి; ఇం(ద్రియచేష్టలన్‌= ఇంద్రియాల చేష్టలను; 9 వలనికిన్‌= ఏ వైపునకూ; 
పోవన్‌+-ఈమి= పోనివ్వకపోవటం; ఇంతకున్‌= ఇంతకూ; ముఖ్యంబై= ప్రధానమైనదై; వడిగొను= విషయాసక్తితో పరుగులుతీసే; 
మనసున్‌= మనస్సును; మగుడన్‌= వెనకకు మళ్ళేట్టు; తిగువ(గాన్‌ వలయున్‌= దిగలాగాలి; దీనిన్‌= ఈ విధాన్ని; కనుగొనుము= 
దర్శించుము, అభ్యసించుము. 
తాత్సర్యం: అనఘా! ఇం(ద్రియాలనూ వాటి చేష్టలనూ నిగ్రహించటం అతిప్రధానం. విషయాసక్తమై పరుగులుతీసే 
మనస్సును వెనుకకు మళ్ళించాలి. ఇది (గ్రహించి అభ్యసించుము. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 913 


వ. ప్రళకయప్రకారంబు వినుము. రాత్రియగుటయు నవ్యక్తం బహంకృతి పురుషు బోధించిన నతండు పండ్రెండు 
మూర్తులు గైకొని రశ్మిజాలంబుల  జరాయుజ ప్రభృతి సర్వభూతంబులను రూపుమాపెినం 
గూర్మపృష్టంబునుంబోని పృధివి జలమయం బగు జలంబు లోకంబు లెల్లం దమమయంబకా( टु తన్నుం 
గాలాగ్ని మడియింపం ०९००००८ బ్రజ్వల జ్ఞ్వాలాభీలం బగు నయ్యనలం బనిలంబుచేతం జెడు నెందునుం 
దానయై పరగు నమ్మహాబలు నాకసంబు మింగు నతివితతంబగు నవ్వియత్తత్వంబు మనంబు గ్రసియించు 
మనంబు నయ్యహంకారాధిష్టిత పురుషుండు గబళించు నయ్యహంకృతి నవ్యక్తంబు లో(గొను నిట్లు 
రేయివోయిన నెప్పటివిధంబు ప్రవర్తిల్లు. 88 


ప్రతిపదార్థం: ప్రళయ॥ప్రకారంబున్‌= ప్రళయపద్దతిని; వినుము; రా(త్రి+అగుటయున్‌= ०१९ కావటంతోనే; అవ్యక్తంబు= ప్రకృతి; 
అహంకృతిపురుషున్‌= అహంకారయుక్తుడైన పురుషుడిని; బోధించినన్‌= ని(ద్రలేపగా; అతండు= ఆ అహంకృతి పురుషుడు; 
పం[డెండుమూర్తులు కైకొని= పన్నెండు సూర్యరూపాలు ధరించి; రశ్శ్మిజాలంబులన్‌= కిరణసమూహాలతో; జరాయుజ+(ప్రభృతి= 
గర్భజాతాలూ, అండజాతాలూ, స్వేదజాతాలూ; ఉద్భిజ్ఞాలూ అయిన; సర్వభూతంబులను= చతుర్విధ జీవరాశినీ; రూపుమాపినన్‌= 
నశింపజేస్తే; కూర్మపృష్టంబునున్‌+పోని= తాబేటి వీపువలె ఉండే; పృధథివి= భూమి; జలమయంబు+అగున్‌= జలమయం 
అయిపోతుంది; జలంబు= ఈ నీరు; లోకంబులెల్లన్‌= లోకాలన్నీ; తమమయంబు+అ కాన్‌= జలమయాలే అయిపోయేట్టు; 
సేర్భి= విజృంభించి; తన్నున్‌= ఆ జలాన్ని; కాలాగ్ని= ప్రళయకాలాగ్ని; మడియింపన్‌= నశింపజేస్తే; కుదియున్‌= అంతరించిపోతుంది; 
ప్రజ్వలత్‌= అతిశయించి మండుతున్న; జ్వాలా= మంటలతో; ఆభీలంబు+అగు= భయంకరమైన; ఆ+అనలంబు= ఆ కాలాగ్ని; 
అనిలంబుచేతన్‌= అష్టాత్మకుడైన మహావాయువుచేత; చెడున్‌= నశిస్తుంది; ఎందునున్‌= ఎక్కడచూసినా; తానయై= తానే అయి; 
ठत సంచరిస్తున్న; ఆ+మహాబలున్‌= ఆ వాయువును; ఆకసంబు= ఆకాశము; (మింగున్‌= మింగేస్తుంది; అతి 
వితతంబు+అగు= ఆతి విస్తృతమైన; ఆ+వియత్‌తత్త్యంబున్‌= ఆ ఆకాశతత్తాన్ని; మనంబు= మనస్సు; గ్రసియించున్‌= 
కబళిస్తుంది; మనంబున్‌= మనస్సును; ఆ+అహంకార+అధిష్టిత పురుషుండు= ఆ అహంకృతిపురుషుడు; కబళించున్‌= 
మింగేస్తాడు; ఆ+అహంకృతిన్‌= ఆ అహంకారాన్ని; అవ్యక్తంబు= అవ్యక్తము అనబడే (ప్రకృతి; లోంగొనున్‌= కబళిస్తుంది; ఇట్టు= 
ఈ ప్రకారంగా; రేయి+పోయినన్‌= రా(త్రిగడిస్తే; ఎప్పటివిధంబు= మళ్ళీ పూర్వపద్దతి; |ప్రవర్తిల్లున్‌= ప్రవర్తిస్తుంది. 
తాత్సర్యం: (పగటిని సృష్టిగానూ, రా(త్రిని ప్రళయంగానూ లోగడ (శాంతి ~ 6-82) చెప్పాడు.) ०१७ అయ్యేసరికి 
అవ్యక్తం అహంకృతిపురుషుడిని (ప్రబోధిస్తుందిట. అప్పుడు అతను పన్నెండు సూర్యరూపాలు (గ్రహించి తన 
కిరణాలతో జీవరాశిని అంతటినీ నశింపజేస్తాడు. జీవరాశి నాలుగువిధాలు. గర్భాశయంనుండి పుట్టేవీ 
(జరాయుజములు), గుడ్డులనుండి పుట్టేవీ (అండజాలు), స్వేదంనుండి పుట్టేవి (స్వేదజములు), గింజలనుండి 
మొలకెత్తేవి (ఉద్భిజ్ఞాలు), ఈ మొత్తం జీవరాశిని ద్వాదశాదిత్యకిరణాలు నాశనం చేస్తాయి. అప్పుడు ఈ భూమి 
తాబేటి చిప్పవలె (కూర్మపృష్థం) అయిపోతుంది. అప్పుడు మహాప్రవాహంవలె నీరు వచ్చి ఈ భూగోళాన్ని 
ముంచివేస్తుంది. జలమయం చేసివేస్తుంది. కాలాగ్ని చెలరేగి ఆ నీటిని ఆవిరి చేసివేస్తుంది. మహావాయువును 
ఆకాశం (మైంగివేస్తుంది. ఆకాశాన్ని మనస్సు కబళిస్తుంది. మనస్సును అహంకృతిపురుషుడు గ్రసిస్తాడు. 
అహంకారాన్ని అవ్యక్తం లోగొంటుంది. ఇదీ ప్రళయం. ०१९ గడిస్తే మళ్ళీ అంతా మామూలే. పగటిపూట సృజన. 
క  ప్రీతిగ నధ్యాత్మము నధి । భూతము నధిదైవతంబు భూవర! సంప్ర 

ద్యోతితములుగా( జెప్పెద । నా తెటి(గు ప్రబోధకారియగు నూహింపన్‌. 89 


914 శ్రీనుదాం & 23०259०८ >>> 


ప్రతిపదార్థం: భూవర!= జనకమహారాజా!; అధ్యాత్మము= ఆధ్యాత్మికమూ; అధిభూతము= ఆధిభౌతికమూ; అధిదైవతంబు= 
ఆధిదైవికమూ అనే వీటినిగురించి; (ప్రీతిగన్‌= (ప్రేమగా; సం(ప్రద్యోతితములు+కాన్‌= స్పష్టపడేటట్లు; చెప్పెదన్‌= చెబుతాను; ఆ 
తెజుగు= ఆ పద్దతి; ఊహింపన్‌= ఆలోచిస్తే; ప్రబోధకారి+అగున్‌= నీకు జ్ఞానప్రదం అవుతుంది. 

తాత్సర్యం: మహారాజా! అధ్యాత్మ, అధిభూత, అధిదైవతాలు ఏమిటో నీకు స్పష్టపరుస్తాను. అది నీకు కనువిప్పు 
కలిగిస్తుందని భావిస్తాను, 


అధ్యాత్మాధిభూతాధిదైన త ప్రకారము (సం.12-301-1) 


29 


పాదపాయూపస్థపాణివాక్కులు విను । మధ్యాత్మములు దతమానుయక్తి 
గంతవ్యమును విసర్గంబు ९०८०२००८ । గర్తవ్యవక్తవ్యకములు నయ్యె 

నధిభూతములు వాని కధిదైవములు వరు । సన విష్ణుమిత్రప్రజాపతులును 
శక్రపావకులును జక్షువు జిహ్వయు । ఘ్రూణంబు( ద్వక్కు 89९१०६०८ జూవె 


తే, యనఘ! యధ్యాత్మములు రూపమును రసంబు(। జాలుపడ గంధసంస్పర్శ శబ్దములును 
దదధిభూతంబు లధిదైవతములు సూర్య । జలమహీ వాయు దిశలండ్రు శాస్త్రవిదులు 90 


ప్రతిపదార్థం: అనఘ != పాపరహితుడా!; విను(ము); పాద, పాయు, ఉపస్థ పాణి, వాక్కులు= కాళ్ళు, గుదము, రహస్యావయవము, 
చేతులు, నాలుక ఇవి అయిదూ; అధ్యాత్మములు= అధ్యాత్మాలు; తద్‌+(క్రమ+అనుయుక్తిన్‌= వాటివరుసలోనే; గంతవ్యమును= 
గమ్యం; విసర్గంబున్‌= విసర్ణించదగిన మలమూశత్రాదికం; ఆనందంబున్‌= ఆనందమును; కర్తవ్య= చేయదగినది; వక్తవ్యకములు= 
పలుకదగినది - ఇవి అయిదూ; అధిభూతములు= అధిభూతాలు; వానికిన్‌= ఆ అయిదింటికీ; వరుసన= అదే వరుసలో; విష్ణుమి(త్ర 
(ప్రజాపతులును= విష్ణువు, సూర్యుడు, ప్రజాపతి((బ్రహ్మ) అనేవారూ; శక్రపావకులును= ఇంద్రుడు, అగ్ని అనేవారూ మొత్తం 
అయిదుగురు; అధిదైవములు= అధిదైవతాలు; చక్షువు= కన్ను; బిహ్య్వయున్‌= నాలుక; ఘాణంబున్‌= ముక్కు; త్వక్కు= చర్మం; 
గ్రోత్రంబున్‌= చెవి అనే ఈ అయిదూ; అధ్యాత్మములు+చూవె= అధ్యాత్మాలు సుమా!; రూపమును= రూపమూ; రసంబున్‌= 
రుచి; గంధ= వాసన; సంస్సర్శ్భ= స్పర్శ; శబ్దములును= శబ్దమూ అనే ఈ అయిదూ; చాలుపడన్‌= వరుసగా; తద్‌= కన్ను 
మొదలైన వాటి కయిదింటికీ; అధిభూతంబులు= అధిభూతాలు; సూర్య= సూర్యుడూ; జల= నీరూ; మహీ= నేలా; వాయు= 
గాలీ; దిశలు= ఆకాశం అనే అయిదూ; అధిదైవతములు= పైవాటికి అధిదైవతాలు; శాస్త్రవిదులు= శాస్త్రవేత్తలు; అం|డ్రు= ఇట్లా 
చెబుతారు (దైవానికి అధీనంలో ఉండేవి). 


తాత్సర్యం: కాళ్ళూ, గుదమూ, ఉపస్థ, చేతులూ, నాలుక - అనేవి అయిదూ అధ్యాత్మాలు. వీటికి గంతవ్యం, 
విసర్ణనం, ఆనందం, కర్తవ్యం, వక్తవ్యం - అనేవి అయిదూ అధిభూతాలు. వీటికే వరుసగా విష్ణు సూర్య, ప్రజాపతి, 
ఇం(ద్ర, అగ్ని - వీరు అయిదుగురూ అధిదైవతాలు. కన్ను, నాలుక, ముక్కు, చర్మం, చెవి - ఇవి అయిదూ 
అధ్యాత్మాలు. రూప, రస, గంధ, స్సర్భ, శబ్దాలు వాటికి వరుసగా అధిభూతాలు. తేజస్సు, జలం, భూమి, వాయువు, 
ఆకాశం అనేవి అయిదూ అదే (క్రమంలో ७८5९०९०. 

క. మన మధ్యాత్మము దానికి । ననఘా! మంతవ్యమందు రధిభూతము చం 

ద్రుని నధిదెవతముగ బుధ । జనములు చెప్పుదురు శ్రుతివచఃప్రతిపత్తిన్‌. 91 

ప్రతిపదార్థం: అనఘా!= పవి(త్రుడా!; మనము= మనస్సు అనేది; అధ్యాత్మము= అధ్యాత్మం; దానికిన్‌= దానికి; మంతవ్యము= 
మంతవ్యమనేది (మననము చేసికొనదగినది); అధిభూతము= అధిభూతం; అందురు= అంటారు; (శ్రుతివచః= వేదవాక్కుల; 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 915 


(ప్రతిపత్తిన్‌= (ప్రామాణికతతో; బుధజనములు= పండితులు; చం(ద్రునిన్‌= చంద్రుడిని; అధిదైవతముగన్‌= మనస్సుకు 
అధిదైవతంగా; చెప్పుదురు. 
తాత్సర్యం: రాజా! మనస్సు అనేది అధ్యాత్మం. దీనికి మంతవ్య మనేది అధిభూతం. చం|ద్రుడేమో అధిదైవతం. 
వేదప్రామాణ్యాన్ని బట్టి పండితులు ఇట్లా చెప్పుతున్నారు. 
తే. బుద్ది యధ్యాత్మమన( జను భూతవర్య! । దాని కధిభూత మండ్రు బోద్ధవ్యమైన 

దాని( బొల్టు తదీయాధిదైవతంబు । వినుము క్షేత్రజ్ఞుడని చెప్పు వేదచయము. 92 
ప్రతిపదార్థం: భూతవర్య!= బీవోత్తమా! జనకమహారాజా!; బుద్ది= బుద్ది అనేది; అధ్యాత్మము= అధ్యాత్మం; అనన్‌+చెల్లును= 
అనటం తగును; బోద్దవ్యమైన దానిన్‌= (దానికి) తెలిసికొనదగినదానిని; అధిభూతము+అం॥డ్రు= బుద్దికి అధిభూతము అంటారు; 
పొల్ప్బు= అతిశయించే; తదీయ= ఆ బుద్దియొక్క; అధిధైవతంబు= అధిదైవతం; క్లే త్రజ్ఞాడు+అని= క్షేత్రజ్ఞుడే అని; వేదచయము= 
వేదసమూహం; చెప్పున్‌= చెప్పుతుంది; వినుము. 
తాత్సర్యం: బుద్ది అధ్యాత్మమనీ, బోద్దవ్యం అధిభూతమనీ, క్షేత్రజ్ఞుడైన జీవుడే అధిదైవతమనీ వేదాలు 
చెప్పుతున్నాయి. 
క ఆరయ నధ్యాత్మ మహం । కారం బధిభూతనామకం బభిమానం 

బారూఢ యశఃపరమో । దారా! రుద్రు( డధిదైవతం బన నెగడున్‌. 93 
ప్రతిపదార్థం: ఆరూఢ= ప్రసిద్ధికెక్కిన; యశః= కీర్తితో; పరమ+ఉదారా!= గొప్పు జౌదార్యం కలవాడా! ఓ జనకమహారాజా!; 
ఆరయన్‌= పరిశీలించగా; అహంకారంబు= అహంకారమనేది; అధ్యాత్మము= అధ్యాత్మం; అభిమానంబు= అభిమానమనేది; 
అధిభూతనామకంబు= అహంకారానికి అధిభూతం అవుతుంది; రు(ద్రుడు= భవుడు; అధిదైవతంబు= అధిధైవతం; అనన్‌= 
అనగా; నెగడున్‌= ఒప్పును. 
తాత్సర్యం: అహంకార మనేది ఆధ్యాత్మం. దానికి అభిమాన మనేది అధిభూతం. అధిదైవతమేమో రుద్రుడు. 
విశేషం: దీనికి మూలక్టోకం ఇట్లా ఉన్నది - “అభిమానో? ధిభూతం తు భవస్తత్రాధిదైనతమ్‌” (12-301-12). అనే పాఠం కూడా 
కొన్ని ప్రతులలో ఉన్నది. తెలుగు ప్రతులన్నింటా అభిమానమనేదే కనపడుతున్నది. భవుడు అన్నదానిని తిక్కన రుద్రుడు అన్నాడు. 
స్టూలార్థం సమానమే అయినా వ్యుత్పత్తి స్వభావంలో తేడా ఉన్నది. దీనికి 'బుద్ది యధిదైవతంబని అనే పాఠాంతరం తెలుగులో 
ఉన్నది. విరించోz త్రాధిదైవతమ్‌ అనే పాఠాన్ని సంశోధిత ముద్రణ అధస్ఫూచికలో (పి.వి.యన్‌. శా(స్తి ప్రతి 12-298-12) చూపింది. 
తే. ధరణివల్లభ! చిత్తమధ్యాత్మ మనగ । బర(గు( జేతయితవ్యంబు భావితాత్ము 

లైన మహనీయు లధిభూతమంకగ్రు బ్రహ్మ । మంచితాధిదైెవతమను నాగమములు.” 94 
ప్రతిపదార్థం: ధరణివల్లభ!= ఓ మహారాజా! (భూపతీ!); చిత్తము= చిత్తము అనేది; అధ్యాత్మము+అన(గన్‌+పర(గున్‌= అధ్యాత్మం 
అనబడుతుంది; భావిత+ఆత్ములైన= ఆలోచనాపరులైన; మహనీయులు= గొప్పవారు; చేతయితవ్యంబున్‌= చేతయితవ్యము 
అనబడేదాన్ని; అధిభూతము+అంధడ్రు= చిత్తానికి అధిభూతం అంటారు; ఆగమములు= వేదాలూ, శాస్త్రాలూ; (బ్రహ్మమున్‌= 
(బ్రహ్మము అనబడేదాన్ని; అంచిత= ఒప్పయిన; అధిదైవతము+అనున్‌= చిత్తానికి అధిదైవతం అంటాయి. 


తాత్సర్యం: రాజా! చిత్తం అధ్యాత్మం, చేతయితవ్యం దానికి అధిభూతం, పరబ్రహ్మం దానికి అధిదైవతం అని 
ఆగమాలు చెప్పుతున్నాయి'. 


916 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


విశేషం: దీనికి మూలశ్టోకం భండార్కరు వారి (ప్రామాణిక (ప్రతిలో ప్రధానపాఠంగా లేదు. అధస్ఫూచిలో మా(త్రమే ఉన్నది. 
చిత్తమధ్యాత్మమిత్యాహుర్యోగినః సూక్ష్మదృష్టయః । అధిభూతం చైత్యమాహూ రు ద్రస్తత్రాధిధైవతమ్‌ ॥ ఇది (గ్రంథలిపిలో లాహోరు 
ప్రతిగా వారు సూచించారు. దీనివలన చేతయితవ్యమే చైత్యమని తెలుస్తోంది. రుద్రుడు తెలుగులో (బ్రహ్మం అయాడు. 
వ. అని చెప్పి “ప్రకృతి పురుష ప్రకారంబులు వినుట మనో నిర్వికారత్వకారణం బగు’ నను పలుకు పలికి 
యిట్లనియె. 95 
ప్రతిపదార్థం: అని చెప్పి= యాజ్ఞవల్క్యుడు ఇట్టా చెప్పి; ప్రకృతి పురుష(ప్రకారంబులు= (ప్రకృతిపురుషుల పద్దతులు; వినుట= 
వినటం; మనోనిర్వికారత్వ కారణంబు+అగున్‌= మనస్సు తాలూకు నిర్వికారత్వానికి హేతువు అవుతుంది; అను పలుకు= ఈ 
మాట; పలికి= అని; ఇట్టు అనియెన్‌= మళ్ళీ ఇట్టా కొనసాగించాడు. 
తాత్సర్యం: యాజ్ఞవల్క్యుడు ఇట్లా చెప్పి “ప్రకృతి పురుషుల పద్దతులు వినుటవలన మనస్సు నిర్ప్వికారత్యాన్ని 
పొందుతుం'దంటూ, ఇంకా ఇట్లా చెప్పాడు. 
క “ప్రకృతి ८८९०००८ ర్రీడా । ర్థకముగ సత్వాదిగుణ వితానము నానా 
వికృతుల( బొందింప నసం । ఖ్యకవిధమై పరయగుచుండునది మనుజేంద్రా! 96 
ప్రతిపదార్థం: మనుజేంద్రా!= ఓ రాజేం[ద్రా!; ప్రకృతి= ప్రకృతి అనేది; తనయిచ్చన్‌= స్వేచ్చతో; క్రీడార్థకము గన్‌= క్రీడావిలాసంకోసం 
అన్నట్టు; సత్హాదిగుణవితానమున్‌= సత్యమూ, రజస్ఫూ, తమస్ఫూ అనే గుణసమూహాస్నీ; నానావికృతులన్‌= వాటివలన పలురకాల 
వికారాలనూ (రూపభేదాలనూ); పొందింపన్‌= కలుగజే స్తే; అసంఖ్యకవిధమై= లెక్క పెట్టలేనన్ని భేదాలు కలదై; పర(గుచుండున్‌+అది= 
ఒప్పుతూ ఉంటుంది. 
తాత్సర్యం: ఈ (ప్రకృతి అనేది స్వేచ్చగా క్రీడావిలాసంగా సత్త్యాదిగుణాలనూ, నానా వికృతులనూ పురుషుడికి 
కల్పిస్తూ ఉంటుంది. 
క. దీపమున ననేకములగు । దీపములు పరంపరానుదీప్తాక్ళతులై 
వ్యాపించు చందమున గుణ । ८०००९०९८ బరపు( బ్రకృతి రోషవిదూరా! 97 
ప్రతిపదార్థం: రోషవిదూరా!= రోషరహితుడా!; దీపమునన్‌= ఒక దీపంనుండి; అనేకములగు= అనేకమైన; దీపములు= దీపాలు; 
పరంపరా+అనుదీప్త+ఆకృతులై= ఒకదాని నుంచి ఒకటి వరసగా వెలిగిన ఆకారాలు కలవై; వ్యాపించు చందమునన్‌= వ్యాప్తి 
చెందినట్టుగా; (ప్రకృతి= ఈ (ప్రకృతి అనేది; గుణరూపంబులన్‌= సత్తాదిగుణాలనూ రూపాలనూ; పరపున్‌= వ్యాప్తి చెందిస్తుంది. 
తాత్సర్యం: రోషరహితుడా! ఒక దీపం నుంచి అనేకదీపాలు వ్యాప్తి చెందినట్టు ఈ (ప్రకృతి అనేది గుణరూపాలను 
వో 9. షా «^ 
వ్యాప్త పొందిస్తుంది. 
సీ. సత్త్వగుణంబులు సంతోష మానంద । మారోగ్య మక్రోధ మార్జవంబు 
శుద్ది ప్రకాశత సుస్థిరత్వ మహింస । నిర్మల శ్రద్ధ వినీతి లజ్జ 
సత్యంబు శౌచంబు సమత యాచారం బ । కార్పణ్యపైశున్య కామవృత్తి 
విను రజోగుణములు విగ్రహ దర్పాభి । మాన కామక్రోధ మత్సరములు 


ఆ. కరుణలేమి భోగకాంక్ష యహంకార । ముమ్మలిక తమోగుణమ్ము లప్ర 
కాశమోహ బహుతరాశన వాదప్ర । మాద మౌర్ట్యమరణ భేదనములు. 98 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 917 


ప్రతిపదార్థం: సంతోషంబు= సంతోషంగా ఉండటం; ఆనందము= ఆనందంగా ఉండటం; ఆరోగ్యము= రోగరహితంగా 
ఉండటం; అ(క్రోధము= (క్రోధంలేకపోవటం; ఆర్దవంబు= బుజుత్వం (తిన్నని నడవడి); శుద్ది= పరిశుభ్రత; ప్రకాశత= తేజస్విత; 
సుస్థిరత్వము= నిశ్చలత్వం; అహింస= హింస విడనాడటం; నిర్మల(శ్రద్ద= నిర్మలమైన (శ్రద్ద (దీక్ష); వినీతి= వినయం; లజ్ఞై సిగ్గు; 
సత్యంబు= నిజం చెప్పటం; శౌచంబు= శుచిగా ఉండటం; సమత= సర్వ(ప్రాణి సమానత్వం; ఆచారంబు= ఆచారపరత్వం; 
అకార్పణ్య పైశున్యకామవృత్తి= లోభించటం (దుష్ట్రత), చాడీలు చెప్పటం, కాముకత్వం అనేవి లేకుండా (ప్రవర్తించటం ఇవి; 
సత్త్వ్యగుణంబులు= సత్త్వగుణాలు; వను; మగ్రహ= కలహించటం; దర్స= అహంకారం; అభిమాన= గర్వం; కామ= అతివాంఛ; 
(इछ కోపం; మత్సరములు= ఈర్భ్య అనేవీ; కరుణ లేమి= దయ లేకపోవటం; భోగకాంక్ష= భోగాలు అనుభవించాలి అనే 
కోరిక; అహంకారము= అహంభావం; ఉమ్మలిక= దుఃఖం - ఇవన్నీ; రజోగుణములు= రజోగుణాలు; అ|ప్రకాశ= తేజోరహితత్వం; 
మోహ= వ్యామోహం; బహుతర+అశన= తిండిపోతుగా ఉండటం; వాద= వాదోపవాదాల్లో ప్రీతి; ప్రమాద= పొరపాటు పడటం; 
మౌర్థ్య= మూర్భ్థత్వం; మరణ= మరణం; భేదనములు= ఒకరిమీద ఒకరికి చాడీలు చెప్పటం - ఇవన్నీ; తమోగుణమ్ములు= 
తమోగుణాలు. 

తాత్సర్యం: సంతోషాదులు సత్త్వ్యగుణాలనీ, అహంకార కామ (క్రోధాదులు రజోగుణా లనీ, తిండిపోతుదనం 
చాడీకోరుతనం మొరకుదనం ఇత్యాదులు తమోగుణాలనీ తెలిసికొమ్ము. 


క  ప్రకృతికిని గుణములుం గొని । యకలంకుండైన యంతరాత్తుని వేవే 


२७२४०९८ బొందించుట పా । యక కలుగుం దత్స్వ్వభావ మది యరయంగన్‌. 99 


ప్రతిపదార్థం: గుణములన్‌+కొని= సత్ఫరజస్తమోగుణాలను స్వీకరించి; అకలంకుండు+ఐన= స్వతస్సిద్దంగా కళంకరహితుడైన; 
అంతరాత్మునిన్‌= అంతరాత్ముడిని; వేవేల్‌= వేలకువేలుగా; వికృతులన్‌+పొందించుట= రూప వికారాలను పొందేట్టు చెయ్యటం; 
ప్రకృతికిన్‌= -ఈ (ప్రకృతి అనేదానికి; పాయక= వదలక; కలుగున్‌= ఉంటుంది; అరయంగన్‌= ఆలోచించి చూస్తే; అది= అట్లా 
పొందించటమనేది; తద్‌= ఆ (ప్రకృతియొక్క; స్వభావము= స్వభావం. 
తాత్సర్యం: उपति గుణాలతో - కళంకరహితుడైన పురుషుడికి అనేకరూపాలు కల్పించటం (ప్రకృతికి స్వభావం. 
అది దానిని వదలదు. 
క, పురుషు(డు చైతన్యాతు(డు । నరనాయక! ప్రకృతి చేతనారహిత జగ 

ద్దుర బురుషుని వెలుగున( దా । ధరియించుం బురుషు( దిగుచు' ८52०0००८ దిరుగన్‌. 100 


ప్రతిపదార్థం: నరనాయక!= జనకమహారాజా!; పురుషు(డు= జీవాత్ముడు; చైతన్యాతు(డు= చైతన్యస్వరూపుడు; ప్రకృతి= ఈ 
ప్రకృతిమా(త్రం; చేతనారహిత= చైతన్యరహితం; పురుషుని= అంతరాత్నునికి చెందిన; వెలు(గునన్‌= (ప్రకాశంలో; తాను= ఈ 
ప్రకృతి; జగత్‌+ధురన్‌= జగద్భారాన్ని; ధరియించున్‌= వహిస్తుంది; పురుషున్‌= పురుషుడిని; తనమెయిన్‌= తనతో; తిరుగన్‌= 
తిరిగేట్టు; తిగుచున్‌= లాగుతుంది. 
తాత్సర్యం: రాజా! పురుషుడు చైతన్య సహితుడు. (ప్రకృతికి చైతన్యం లేదు. అయినా పురుషుడి (ప్రకాశంలోనే 
తాను జగద్భారాన్ని వహిస్తుంది. పురుషుడిని కూడా తనవెంట తిప్పుకొంటుంది. 
ఉ.  సత్త్వరజస్తమోగుణ వశస్థితి( గేవలపుణ్యమిశ్రకా 

९8 విరుద్ధకర్మములC బ్రేరితమై కను నూర్వలోకసే 

వితము మానుషత్త పదవీకలనంబును రౌరవంబు నా 

తత్వము తన్నెటుంగమి ప్రధానము చేతల నావహిల్లినన్‌. 101 


918 శ్రీనుదాం [८ మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ सरु పురుషుడు అనబడే = తత్త్యం; తన్నున్‌+ఎుంగమి= తనను తాను తెలుసుకోకపోవటంచేత; 
ప్రధానము చే(తలన్‌= ప్రధానము అనబడే ప్రకృతియొక్క చేష్టలలోకి; ఆవహిల్లినన్‌= లొంగిపోయినట్టయితే; సత్త రజ స్తమోగుణ 
€> ओ) €> [न 
వశస్టితిన్‌= సత్యమూ, రజస్ఫూ, తమస్స్ఫూ అనే మూడు గుణాలకూ వివశమైపోయిన పరిస్థితిలో; కేవలపుణ్య= పూర్తిగా పుణ్యకర్మలను 
చెయ్యటం; మి శ్రకారిత్వ= పుణ్యకార్యాలను కొన్నింటినీ, పాపకార్యాలను కొన్నింటినీ చెయ్యటం; విరుద్దకర్మములన్‌= పుణ్యవిరుద్దమైన 
పాపకర్మలు చెయ్యటం - వాటితో; (ప్రేరితమై= (పేరేపింపబడినదై; (క్రమంగా - ఊర్జ్యలోకసే విత్త ము= పుణ్యలోకాలను సేవించటం; 
మానుషత్త్య పదవీ+కలనంబును= మనుష్యజన్మను అధిష్టించటం; రౌరవంబున్‌= రౌరవము అనబడే నరకాన్నీ; కనున్‌= 
పొందుతుంది. 


తాత్సర్యం: జీవాత్మ అనబడే ఈ తత్యం తనను తాను తెలిసికొనలేక, ప్రధానము అనబడే ప్రకృతితత్యపు చేతలలో 
ఇరుక్కుపోయి సత్త్యగుణంతో కేవల పుణ్యకర్మలను ఆచరించి ఊర్హ్యలోకాలను పొందుతుంది. రజోగుణంతో 
మిశ్రకర్మలను ఆచరించి మానుషత్వం పొందుతుంది. తమోగుణంతో కేవల పాపకర్మలు ఆచరించి రౌరవాది 
నరకాల పాలవుతుంది. 


క తను నెటి(గిన నవ్యక్తము । చనవున( 289८ డాత్ము( డజర శాశ్వత విగతాం 
జన విమలాచ్యుత పదముం । గని యక్షరు(డగు నిజప్రకాశస్టిరతన్‌.' 102 


ప్రతిపదార్థం: ఆత్ము(డు= ఈ బీవాత్ము(డు; తనున్‌= తనను తాను; ఎటి(గినన్‌= తెలుసుకొన్నట్టయితే; అవ్యక్తము చనవునన్‌= 
అవ్యక్తము అనబడే ప్రకృతియొక్క చనవుతో; పో(డు= దానివెంట పడి వెళ్ళడు; అజర= ముసలితనం లేనిదీ; శాశ్యత= శాశ్యతమైనదీ; 
విగత+అంజన= నిరంజనమైనదీ (పాపరహితం, శివప్రదం); విమల= నిర్మలమైనదీ; అచ్యుత= చ్యుతిలేనిదీ అయిన; పదమున్‌= 
స్థానాన్ని; కని= పొంది; నిజ= తనయొక్క; ప్రకాశ= తేజస్సు తాలూకు; స్థిరతన్‌= నిశ్చలత్వంతో; అక్షరు(డు+అగున్‌= (జీవాత్ముడు) 
అక్షరాత్ముడే అయిపోతాడు. 


తాత్సర్యం: బీవాత్ముడు ప్రబుద్దు డైనట్లయితే అవ్యక్త మనబడే ప్రకృతివెంట తగిలిపోడు. శాశ్వతం, నిరంజనం, 
నిర్మలం, జరావిరహితం అయిన అచ్యుతపదాన్ని పొంది అక్షరుడై పోతాడు. పంచవింశతితత్య విశిష్టుడైన పురుషుడు 
తనను తాను తెలిసికొని ప్రబుద్దుడైతే అక్షరుడైపోతాడు.' 


వ. అనిన విని జనకపతి యమ్మునిపతితో 'ననాదినిధనంబులు నమూర్తంబులు నచలంబులు నగ్రాహ్యంబులు 
నగు పురుషప్రకృతితత్వంబులయం దొక్కటి సచేతనంబైయుండ( దక్కినయది చేతనారహితం బగుటకుం 
గతం బేమి యెతింగింపవే యనుటయు నతం డతని కిట్లనియె. 103 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలించి; జనకపతి= జనకమహారాజు; ఆ+మునిపతితోన్‌= ఆ యాజ్ఞవల్క్య 
మునీశ్య్వరుడితో; అనాదినిధనంబులును= ఆదీ అంతమూ లేనివీ; అమూర్తంబులును= ఆకారరహితాలూ; అచలంబులున్‌= 
నిశ్ళలాలూ; అ(గ్రాహ్యంబులును= గ్రహింపరానివీ; అగు= అయినటువంటి; పురుష- ప్రకృతి తత్త్యంబులయందున్‌= ఈ పురుషతత్త్య 
- ప్రకృతితత్యాలలో; ఒక్కటి= ఒకటి (పురుషతత్త్యం); సచేతనంబై+ఉండన్‌= సచేతనంగా ఉంటే; తక్కినయది= రెండవది 
((ప్రకృతితత్త్యం); చేతనారహితంబు+అగుటకున్‌= చైతన్యరహితమై పోవటానికి; కతంబు= కారణం; ఏమి= ఏమిటో; ఎటింగింపవే= 
తెలియజెప్పవా; అనుటయున్‌= అని వేడుకోగా; అతండు= ఆ యాజ్ఞవల్క్యుడు; అతనికిన్‌= ఆ జనకమహారాజుకు; ఇట్టు+అనియెన్‌= 
ఇట్లా చెప్పాడు. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 919 


తాత్సర్యం: అని చెప్పగా విని జనకమహారాజు ఆ యాజ్ఞవల్క్య మునీశ్యరుడితో (6, అంతమూ లేనివీ, 
ఆకారరహితాలూ, నిశృలాలూ, (గహింపరానివీ అయిన పురుష (ప్రకృతి తత్తాలలో ఒకటి సచేతనంగా ఉండగా 
రెండవది - ప్రకృతితత్తం చైతన్యరహితమై పోవటానికి కారణం ఏమిటో తెలియజెప్పు' మని అడుగగా ఆ 

హా రా తో టా న్నా ४) 
జనకమ జా యాజ్ఞవల్క్యుడు ఇట్లా అన్నాడు. 
క్ర సగుణం బగుణం బగునే? । యగుణము సగుణమగు నెట్టు? లవ్యక్తము ని 

త్యగుణసమవేతమై జడ । త గలిగియుండంగ( బురుషధర్మము గలదే? 104 
ప్రతిపదార్థం: సగుణంబు= సత్యాదిగుణసహితమైనది; అగుణంబు+అగునే?= గుణరహితం అవుతుందా?; అగుణము= 
గుణరహితమైనది; సగుణము= గుణసహితం; అగునెట్టులు?= ఎలా అవుతుంది?; అవ్యక్తము= అవ్యక్తము అనబడే ప్రకృతి; 
నిత్య= ఎల్లవేళలా; గుణసమవేతమై= సత్తాదిగుణాలతో కూడినదై; జడతన్‌= చైతన్యరహితత్యాన్ని; కలిగి+ఉండన్‌= ధరించి 
ఉండగా; పురుషధర్మము= పురుషతత్త్యానికి స్వభావమైన చైతన్యం; కలదే?= దానికి ఉంటుందా? 
తాత్సర్యం: సగుణం, అగుణం కాదు. అట్లాగే అగుణమూ సగుణం కాదు. సత్తాదిగుణాలు కలిగి జడస్థితిలో 
ఉండే అవ్యక్తానికి (ప్రకృతికి) పురుషధర్మమైన (జీవాత్మ) చైతన్యం ఉండదు. 
క, పురుషుని కల రూపెణి(గెడు । పరిబోధము లేకయుండు[ బ్రకృతికి( బ్రకృతిం 

2००८०८३८ డెటుంగును దనకుం । బరంబు లేదనియు గను శుభస్థిర దృష్టిన్‌. 105 
ప్రతిపదార్థం: ప్రకృతికిన్‌= (ప్రకృతికి (అవ్యక్షానికి); పురుషుని= పురుషుడియొక్క; కలరూపు= యధథార్థరూపాన్ని; ఎటిశౌడు= 
తెలిసికొనగలిగిన; పరిబోధము= జ్ఞానం; _లేకయుండున్‌= ఉండదు; పురుషు(డు= జీవాత్ముడు; (ప్రకృతిన్‌= అవ్యక్తాన్ని; 
ఎుంగును= తెలుసుకోగలడు; తనకున్‌= తనకంటే; పరంబు= పరమైనది; లేదు+అనియున్‌= లేదు అనికూడా; శుభస్థిరదృష్టిన్‌= 
శుభప్రదమైన నిశ్చలదృష్టితో; కనున్‌= దర్శింపగలడు. 
తాత్సర్యం: రాజా! పురుషుడి యథార్ణరూపాన్ని (గ్రహంచగలిగిన జ్ఞానం (ప్రకృతికి లేదు. కాని, (ప్రకృతిని 
తెలిసికొనగలిగిన జ్ఞానం - చైతన్యం పురుషుడికి ఉన్నాయి. అంతేకాదు - ఈ పురుషుడు నిశ్చలదృష్టితో చూచి 
తనకన్నా పరతత్త్యం లేదని కూడా (గ్రహించగలడు. 
క్ర కావున బ్రకృతి యచేతన । భూవల్లభ! చేతనుండు పురుషుడు సమ్య 

तृट యలవడిన మునీం । ద్రావళి యిమ్మెయి సునిశ్చ్రయంబుగ( బలుకున్‌. 106 


ప్రతిపదార్థం: భూవల్లభ!= జనకభూపతీ!; కావునన్‌= అందుచేత; (ప్రకృతి= (ప్రకృతితత్త్య మనేది; అచేతన= చైతన్యరహితం; 
పురుషుఃడు= జీవాత్ముడు; చేతనుండు= చైత్యసహితుడు; సమ్యక్‌+భావన= సరిగ్గా భావించటమనేది; అలవడిన= అభ్యాసపరచుకొన్న; 
మునిం[ద్రావళి= మునీశ్యరుల సమూహం; -ఈ+మెయిన్‌= ఈ (ప్రకారంగా; సునిశ్చయంబుగన్‌= కచ్చితమైన నిశ్చయంగా; 
పలుకున్‌= చెప్పుతోంది. 

తాత్సర్యం: పైని చెప్పిన కారణంవలన (ప్రకృతి అచేతన అనీ, పురుషుడు సచేతనుడని తెలుస్తున్నది. 
ఆలోచనాపరులైన మునీశ్యరులందరూ ఇదే నిశ్చయంగా తెలియజెప్పారు. 


వ. అని వెండియు. 107 


920 శ్రీమదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: అనిచెప్పి మరల ఇట్లా కొనసాగిస్తున్నాడు. 


©. తాను బ్రకృతి( బ్రకృతి తనయందు నిల్లు ని । ల్లినను దాన వికృతి జెందకుండు( 


९००८०८०८ డుదకమత్య్యముల యుదుంబరమశ । కముల సంగమంబు కరణి గలుగ. 108 


ప్రతిపదార్థం: తాను= పురుషుడు తాను; (ప్రకృతిన్‌= ప్రకృతియందూ; (ప్రకృతి= అవ్యక్తం; తనయందున్‌= తనయందూ; నిల్బున్‌= 
నిలుస్తారు; నిల్చినను= అట్లా నిల్చినప్పటికీ; ఉదకమత్స్యముల= నీరూ, చేపలయొక్క; ఉదుంబర మశకముల= మేడి దోమల 
యొక్క; సంగమంబు-కరణి= కలయికతో పోలిక; కలుగన్‌= లభించేట్టు; పురుషుడు= జీవాత్ముడు; వికృతిన్‌+చెందక+ఉండున్‌= 
ఏ వికారాన్నీ పొందకుండా ఉంటాడు. 
తాత్సర్యం: పురుషుడు ప్రకృతిలో ఉంటాడు. (ప్రకృతిని తనలో నిలుపుకొంటాడు. కానీ, ఈ కలయికవలన 
తానుమా(త్రం ఏ వికృతినీ పొందడు. చేప నీళ్ళల్లో ఉన్నట్టూ, ఒకరకం దోమలు మేడిపండులోకి దూరి ఉన్నట్టూ 
ఈ కలయిక ఉంటుంది. ఇదీ ప్రకృతితో పురుషుడి సాంగత్యం. లీనత్వంలో అలీనత్వం. 
విశేషం: 'మేడిపండు చూడ మేలిమై యుండును, పొట్ట విచ్చిచూడ పురుగులుండు” అన్నాడు వేమన్న. ఈ పురుగులు దోమల్లాగానే 
ఉంటాయి. ఎగిరే పురుగులు. వ్యాసుడూ మశకా లనే అన్నాడు. “అన్యం చ నుశకం నిద్యాత్‌, అన్యచ్చోదుంబరం తథా । ॐ 
చోదుంబర సంయోగైర్మశకస్తత లిప్యతే॥” (12-303-14) 
ఆ. జలము గదిసియుండ జలముచే నార్జ్భంబు । గాక యుండునట్టి కమలదళము 

భంగి నంతరాత్మ ప్రకృతి బొందియును ద । ద్వికృతి( బొందకుండు వీతదోష! 109 
ప్రతిపదార్థం: వీతదోష!= దోషరహితుడా! ఓ జనకమహారాజా!; జలమున్‌= నీటిని; కదిసి+ఉండి= కలిసి ఉండీ కూడా; జలముచేన్‌= 
ఆ నీటితో; ఆ(ర్టంబుకాక+ఉండునట్టి= తడి కాకుండా ఉండేటటువంటి; కమలదళము -భంగిన్‌= తామరపువ్వు రేకువలె; 
అంతరాత్మ= జీవాత్ముడు; |ప్రకృతిన్‌= (ప్రకృతిని; పొందియును= కలిసీకూడా; తద్‌+వికృతిన్‌= దానివలన కలిగే వికారాన్ని; 
పొందక+ఉండున్‌= పొందకుండా ఉండగలుగుతాడు. 
తాత్సర్యం: తామరపువ్వు గానీ తామర ఆకు గానీ నీళ్ళను తాకుతూ నీళ్ళల్లోనే ఉంటుంది. కానీ, దాని ఆకులకు 
గానీ రేకులకు గానీ తడి అంటదు. అట్లాగే జీవాత్ముడు (ప్రకృతిలో ఉన్నా దాని వికారాలు మా(త్రం ఇతడికి అంటవు. 
వ. ఇది సాంఖ్యానుభావంబు, యోగంబు @€० గెలింగించెద. 110 


ప్రతిపదార్థం: ఇది= ఇంతవరకూ చెప్పినది; సాంఖ్య+అనుభావంబు= సాంఖ్యస్వరూపం; యోగంబు తెజంగున్‌= ఇంక యోగం 
పద్దతిని; ఎణింగించెదన్‌= తెలియజేస్తాను. 
తాత్సర్యం: ఇంతవరకూ సాంఖ్యయోగం గురించి చెప్పాను. ఇక యోగపద్దతిని తెలియజేస్తాను. 


క. విను సాంఖ్యసమజ్ఞానం । బును యోగసమానబలము భూవర! లే వెం 
దును, నవి రెండును వేటుగ। గను బాలిశు( డొక్క తెరువకా ८ గందున్‌. 111 


ప్రతిపదార్థం: భూవర!= జనకమహారాజా!; విను; సాంఖ్య= సాంఖ్యంతో; సమ= సమానమైన; జ్ఞానంబును= జ్ఞానమూ; యోగ= 
యోగంతో; సమాన= సాటివచ్చే; బలమును= బలమూ; ఎందునున్‌ లేవు= ఇంక ఎక్కడా లేవు; అవి రెండును= ఆ సాంఖ్యయోగాలు 
రెండింటినీ; బాలిశు(డు= మూర్భుడు; వేణుగన్‌+కను= వేరు వేరుగా చూస్తాడు; నేన్‌= నేను; ఒక్కతెరువు+అకాన్‌= ఒకే మార్గంగా; 
కందున్‌= దర్శిస్తాను, భావిస్తాను. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 921 


తాత్సర్యం: జనకమహారాజా! సాంఖ్యంతో సాటివచ్చే జ్ఞానంకానీ, యోగంతో సాటివచ్చే బలంకానీ ఇంక ఎక్కడా- 
ఏ వేదశాస్తాలలోనూ కనిపించవు. మూర్భుడు ఈ రెండింటినీ వేరువేరు శాస్త్రాలుగా భావిస్తాడేమో కానీ నేను 
మాత్రం ఒక్కటిగానే చూస్తాను. 
క్ర జననాథ! మనోధారణ । యును బ్రాణాయామ విధియు నుపయోగ్యములై 

చను నిర్గుణమును సగుణం । బును నన(గా రెండు తంత్రములు యోగమునన్‌. 112 
ప్రతిపదార్థం: జననాథ!= ఓ జనకమహారాజా!; యోగమునన్‌= ఈ యోగంలో; మనోధారణయును= మనస్సును ఏకా(గ్రం 
చేయటం; ప్రాణ+ఆయామ+విధియున్‌= ప్రాణాయామం చెయ్యటం - అనేవి; ఉపయోగ్యములై= ఉపయోగింపదగినవిగా; చనున్‌= 
ఉంటాయి; నిర్గుణమును= ఒకటి నిర్గుణం; సగుణంబునున్‌= మరొకటి (ప్రాణాయామం) సగుణం; అనణగాన్‌= అని; రెండు 
తంత్రములు= ఇవి రెండు తంత్రాలు - రెండు ఉపాయాలు. 
తాత్సర్యం: మనస్సును ఏకా(గ్రం చేయటం, ప్రాణాయామం అనేవి యోగంలో రెండు ప్రధాన తం(త్రాలు. వీటిలో 
మొదటిదానిని నిర్గుణం అంటారు. రెండోదానిని సగుణం అంటారు. మనస్సును ఏకాగ్రం చేయటమే ధ్యానం. 
అదే మనోధారణ. 


క ప్రాణాయామము గ్రమమున( । బ్రాగోత్సీడనము గాని భంగి నడుపుచున్‌ 

ఘోణాగ్రస్టితి విషయ । శ్రేణి దొటి(గి యుండి యోగసిద్దత( బడయున్‌. 113 
ప్రతిపదార్థం: ఘోణ+అగ్రస్టితిన్‌= నాసిక అ(గ్రభాగం నుంచి; ప్రాణాయామమున్‌= (ప్రాణాయామాన్ని; (క్రమమునన్‌= ఒక 
క్రమంతో; ప్రాణ+ఉత్సీడనము= ప్రాణాపాయం; కాని భంగిన్‌= జరగని పద్దతిలో; నడుపుచున్‌= సాగిస్తూ; విషయశ్రేణిన్‌= 
ఇం(ద్రియసుఖాలను; తొజుగియుండి= విడిచిపెట్టేసి; యోగసిద్దతన్‌= యోగసిద్దిని; పడయున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: రాజా! శ్వాసకు ఇబ్బంది కలగకుండా నాసికా(గ్రభాగంనుండి (క్రమం తప్పకుండా ప్రాణాయామం 
నడిపిస్తూ, ఇం(ద్రియసుఖాలపట్ట ఆసక్తిని వదలించుకొని అభ్యాసకుడు యోగసిద్దుడు అవుతాడు. 
వ. ఎట్లంటేని. 114 
తాత్సర్యం: అది ఎట్లా అంటే (ఇదిగో వినుము). 


తే. కరము నియతు(ై కొంతేసి కాలముల శ । రీర ధర్మవిరోధిగా రేయు( ६०१९०८९ 

బ్రాణ సంయమనము నడపంగవలయు । దాన చిత్తంబు దనువు శుద్ధత వహించు. 115 
ప్రతిపదార్థం: కరమున్‌= మిక్కిలి; నియతు౯డై= నియమవంతుడై; కొంత+ఏసి+కాలములన్‌= కొంచెం కొంచెం సేపుగా; 
శరీరధర్మ: అవిరోధిగాన్‌= శరీరస్వభావానికి విరోధం కలగకుండా; రేయున్‌= రాత్రి; పగలున్‌= పగలూ; ప్రాణసంయమనము= 
ప్రాణాయామం; నడపంగన్‌+వలయున్‌= నడపించాలి; దానన్‌= దానితో; చిత్తంబున్‌= అంతరంగమూ; తనువు= బహిరంగమూ 
(శరీరం); శుద్దతన్‌ వహించున్‌= శుద్ది పొందుతాయి. 


తాత్సర్యం: ప్రాణాయామం అభ్యసించే వ్యక్తి చాలా నియమనిష్టలతో ఉండాలి. క్రమ(క్రమంగా కొంచెం కొంచెం 
సేపు దాన్ని అభ్యసించాలి. శరీరధర్మానికి ఇబ్బంది కలగని పద్దతిలో దాన్ని ఆచరించాలి. రేయి కొంతసేపూ, పగలు 
కొంతసేపూ నడిపించాలి. అట్లా చేస్తే అంతళ్ళుద్దీ బహిళ్ళుద్దీ లభిస్తాయి. 


922 శ్రీనుదాంధ్ర మహాభారతము 
వ. అది సిద్దత్వసంపదకు మూలం బిది సగుణతంత్రంబు తెటి(గు, నిర్గుణ తంత్రప్రకారం బెలింగించెద.116 


ప్రతిపదార్థం: అది= ప్రాణాయామమూ, దానివల్ల లభించే అంతర్బహిశ్ళుద్దులూ; సిద్దత్వసంపదకున్‌= యోగసిద్దిని పొందటమనే 
మహాభాగ్యానికి; మూలంబు= మూలం; ఇది= ఇంతవరకూ చెప్పింది; సగుణతం(త్రంబు తెజింగు= సగుణోపాయం తాలూకు 
పద్దతి; నిర్గుణతం('త్ర ప్రకారంబు= మనోధారణ లేదా ధ్యానం అనే నిర్లుణోపాయం తాలూకు తెరగు; ఎణింగించెదన్‌= ఇక 
తెలియజేస్తాను. 


తాత్సర్యం: ప్రాణాయామమూ దానివలన లభించే అంతర్భహిశ్ళుద్దులూ, యోగసిద్దికి మూలం. ఇంతవరకూ 
చెప్పింది సగుణోపాయ పద్దతి. ధ్యానం అనే నిర్గుణోపాయాన్ని ఇక తెలియబరుస్తాను. 


తే. ఇంద్రియంబులు మనమునం దివురడేసి । మనసు దిగిచి యహంకారమున నడంచి 
బుద్దిలోన నహంకృతి( బుచ్చి బుద్ది । ప్రకృతిం గల(పం దద్భ్యానతత్సరత గలుగు. 117 


ప్రతిపదార్థం: ఇం(ద్రియంబులు= ఇంద్రియాలను; మనమునందున్‌= మనస్సులో; ఇవురన్‌+చేసి= ఇంకిపోయేట్టు చేసి; మనసున్‌= 
మనస్సును; తిగిచి= వెనక్కులాగి; అహంకారమునన్‌= అహంకారంలో; అడంచి= అణిచివేసి; అహంకృతిన్‌= ఈ అహంకారాన్ని; 
బుద్దిలోనన్‌= బుద్దిలో; పుచ్చి= అంతరింప జేసి; బుద్ది= ఆ బుద్ది(ని); ప్రకృతిన్‌= ప్రకృతిలో; ०८5 = కలిపినట్టయితే; తద్‌= 
न न ० ॥। ౧ 

ఆ; ధ్యానతత్సరత= ధ్యానతత్సరత్వం; కలుగున్‌= లభిస్తుంది. 

: యా సూలో wu హ లో, అహ లో (६ లో 
తాత్సర్యం: ఇం(ద్రియాలను మనస్సుల్‌, మనస్సును అహంకృతిల్‌, అహంకృతిని బుద్దిల్‌, బుద్దిని ప్రకృతి 
సంలీనం చేసినట్లయితే అదే ధ్యానం. అదే మనోధారణ. 


క ధ్యానైక తత్పరాత్ము(డు । గానణబడయు నజరు నిర్వికల్బు విమలు ని 
త్యానందసత్యశుద్ద । జ్ఞానమయుం బరము నచలు శాశ్వతుని శివున్‌. 118 


ప్రతిపదార్థం: ధ్యాన+ఏక+తత్సర+ఆత్ము(డు= ధ్యానంపట్ల అద్వితీయమైన తత్సరత కలిగిన వ్యక్తి; అజరున్‌= జరలేనివాడూ; 
నిర్వికల్పున్‌= వికల్ఫాలు లేనివాడూ; విమలున్‌= మలినరహితుడూ; నిత్య+ఆనంద+సత్య+శుద్ద+జ్ఞానమయున్‌= నిత్యానందమయుడూ, 
సత్యమయుడూ, శుద్దమయుడూ; జ్ఞానమయున్‌= జ్ఞానమయుడూ; పరమున్‌= పరతత్త్యం అనబడేవాడూ; అచలున్‌= నిశ్చలుడూ; 
శాశ్యతునిన్‌= శాశ్యతమైనవాడూ అయిన; శివున్‌= శివుడిని; కానన్‌+పడయున్‌= చూడగలడు. 


తాత్సర్యం: ధ్యాననిష్ట కలిగిన వ్యక్తి - జరావికల్పరహితుడూ, నిర్మలుడూ, నిత్యానందమయుడూ, సత్య-శుద్ద 
జ్ఞానమయుడూ, పరముడూ, అచలుడూ, శాశ్యతుడూ అయిన శివుడిని దర్శించగలుగుతాడు. 


చ. ఉదిత సమగ్రబోధు(దగు యోగికి నిశ్చలదీపరూపసం 
పద సుఖసుప్తు భంగి ఘనపంక్త్తులు లేని వియత్తలంబు నొ 
ప్పెద మొదవుం దరంగముల పెల్లునC దా జలితంబుగాని వా 
ర్ధి దశ నతం డకంపు( డగు ధీపరివృత్తులు గల్గెనేనియున్‌. 119 


ప్రతిపదార్థం: ఉదిత= ఆవిర్భవించిన; సమగగ్ర= పరిపూర్ణమైన; బోధు(డు+అగు= జ్ఞానం కలవాడైన; యోగికిన్‌= ధ్యానతత్సరుడికి; 
నిశ్ళల= చలనంలేని; దీప= దీపంయొక్క; రూపసంపద= రూపసంపత్తీ; సుఖసుప్తు= ఆదమరిచి నిద్రపోయినవాడియొక్క; భంగి= 
పోలిక; ఘనపంక్తులు= మేఘాల గుంపులు; లేని= లేనటువంటి; వియత్‌+తలంబు(యొక్క) ఒప్పిదము= ఆకాశపు చందమూ; 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 923 


ఒదవున్‌= లభిస్తాయి; తరంగముల= కెరటాల; సెల్లునన్‌= అతిశయంతో; తాన్‌= తాను; చలితంబు= చలించినది; కాని= 
కానటువంటి; వార్డి+దశన్‌= సముద్రంవలె; అతండు= ఆ యోగి; ధీ+పరివృత్తులు= బుద్ది చాంచల్యాలు; కల్లెనేనియున్‌= ఎన్ని 
కల్లినప్పటికీ; అకంపు(డు+అగున్‌= కంపించడు - చలించడు. 
తాత్సర్యం: పరిపూర్ణ జ్ఞాని అయిన యోగి నిశ్చలదీపంవలె ఉంటాడు. ఒళ్ళు తెలియకుండా ని(ద్రపోతున్నట్టు 
६८2 ओ ౧ 

ఉంటాడు. నిర్మేఘమూ నిర్మలమూ అయిన ఆకాశంవలె ఉంటాడు. బుద్దిలో మార్పులూ చాంచలా(లూ ఎన్ని 
వచ్చినా- తరంగాల తాకిడికి చలించని సము[ద్రంవలె అతడూ నిశ్చలంగా ఉంటాడు. 
విశేషం: అలం: మాలోపమ. 
క్ర భేరీ శంఖాదిక నా - నారవములు వొడమెనేని నాత(డు దానం 

గారింప(బడ(డు వీతవి । కారస్థితి( బొలిచియుండు గగనముభంగిన్‌. 120 
ప్రతిపదార్థం: భేరీ= యుద్దభేరులూ; శంఖ+ఆదిక= శంఖాలూ మొదలైన; నానా+రవములు= రకరకాల ధ్వనులు; పౌడమెనేనిన్‌= 
తనచుట్టూ చెలరేగినా; ఆత(డు= ఆ యోగి; దానన్‌= ఆ రణగుణధ్వనితో; కారింప(బడ(డు= హింసింపబడడు; గగనముభంగిన్‌= 
ఆకాశంలాగా; వీతవికార స్థితిన్‌= వికారాలు ఏమీ లేని స్థితితో; పొలిచి+ఉండున్‌= విరాజిల్లుతూంటాడు. 
తాత్సర్యం: భేరీభాంకారాలూ శంఖరుంకారాలూ తన చుట్టూ ఎన్ని చెలరేగినా యోగి చలించడు. ధ్యానం 
భంగపడదు. నిర్హ్వికారంగా నిశ్చలంగా ఆకాశంవలె ఉంటాడు. 


క తేనియకుండ( గొనుచు సో । పానము లేమటుట లేక ప్రా(కిన క్రియ నా 
త్మానందరసంబొక కణ । మైన జిలుకనీక తుదికి నాతం దెక్మున్‌. 121 


ప్రతిపదార్థం: తేనియకుండన్‌= తేనెతో నిండిన కుండను; కొనుచున్‌= మోస్తూ; సోపానములు= మెట్టు; ఏమణుటలేక= 
ఏమరుపాటు లేకుండా; (@०८8 |(క్రియన్‌= అధిరోహించిన విధంగా('॥క్రియన్‌' అనేది “పోలెన్‌', “వలెన్‌” మొదలైన వాటివలె 
ఉపమావాచకం); ఆత్మానందరసంబు= ఆత్మానందమనే మధురద్రవం; ఒక కణమైనన్‌= ఒక్క బిందువు కూడా; చిలుకనీక= 
తొణికి పడనీయకుండా; ఆతండు= ఆ యోగి; తుదికిన్‌= కొసదాకా; ఎక్కున్‌= అధిరోహిస్తాడు. 


తాత్సర్యం: తేనెకుండ నెత్తిమీద పెట్టుకొని ఏమరుపాటు అనేది లేకుండా మెట్టులు ఎక్కినట్టుగా యోగి తన 
ఆత్మానందరసం ఒక్క బొట్టు కూడా చిందిపోకుండా అధిరోహించి గమ్యం చేరుకొంటాడు. 


విశేషం: అలం: ఉపమ. దీనికి వ్యాసుడి శోకం ఇట్లా ఉన్నది “తైలపాత్రం యథా పూర్ణం కరాభ్యాం గృహ్య పూరుషః । సంయతాత్మా 
భయాత్తేషాం న పాత్రాద్బిందు ముత్నజేత్‌ । తథైవోత్తరనూణస్య చైకాగ నునసస్తథా ॥” నూనె నిండిన పా(త్రను చేతులతో పట్టుకొని 
ఒక వీరుడు మెట్టు ఎక్కుతూ ఉంటాడు. అటూ ఇటూ కత్తులవారు రఖిపిస్తూ ఉంటారు. ఏకాగ్రతను కోల్ళోకుండా నూనె 
బొట్టు తొణికి పడకుండా ఆ వరుడు అన్ని మెట్టు ఎక్కి పైకి చేరుకొనాలి. చేరుకొంటాడు. అట్లాగే ఆకర్షణలూ ఆటంకాలూ 
ఎన్ని వచ్చినా యోగి చలించకుండా సాధన కొనసాగించి గమ్యం (ముక్తి) చేరుకొంటాడు. పోలికగా చెప్పిన ఈ అంశం ఒకరకం 
యుద్దవిద్య. వీరుడి భౌతికశక్తినీ, బౌద్ధిక శక్తినీ పరీక్షించే విధాన మిది. కరాటే - కుంగ్‌పూ వంటి మార్హల్‌ ఆర్ట్స్‌లో ఇది ఇప్పటికీ 
ఉన్నది. ఇక్కడ తైలపా(త్రను తిక్కన తేనియకుండగా మార్చాడు. ఆత్మానందరసంతో పోల్చటం వలన ఈ మార్పు మరింతగా 
అందగించింది. 


ख. అనఘ! యిది యోగపథ మిం । దనలసు(డై चतत జాలు ठत కృతార్గ్టుం 
డనితరసులభ పద ప్రా । ప్తినిరూఢు( డనామయుం డభిష్టుతు( డెందున్‌. 122 


924 శ్రీనుదాం & మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పవిత్రుడా!; ఇది= ఈ చెప్పినది; యోగపథము= యోగమార్గం; ఇందున్‌= ఈ మార్గంలో; అనలసు(డై= 
ఏమరుపాటు (అలసత) లేనివాడై; చన(గం జాలునత(డు= ప్రయాణించగల్గినవాడు; కృతార్థుండు= కృతకృత్యుడు; ఎందున్‌= 
సర్వ(త్ర; అత(డు; అనితరసులభ= ఇతరులకు అందని; పద= మోక్షపదం యొక్క; (ప్రాప్తి లబ్దితో; నిరూఢు(డు= 
ప్రసిద్దికెక్కినవాడూ; అనామయుండు= రోగరహితుడూ; అభిష్టుతు(డు= కొనియాడబడేవాడూను. 

తాత్సర్యం: జనకమహారాజా! ఇంతవరకూ చెప్పినది యోగమార్గం. ఈ మార్గంలో (ప్రయాణించాలంటే చాలా 
ఏకాగ్రత ఉండాలి. జాగరూకుడై ప్రయాణించినవాడు కృతార్ణుడవుతాడు. ఇతర మార్గాలలో ప్రయాణించేవారికి 
అంత తేలికగా అందని మోక్షపదం ఇతడికి లభిస్తుంది. అనామయు డవుతాడు. సర్వేసర్వతస్సుతిపాత్రుడు 
అవుతాడు. 


వ. అని యుపదేశించి వెండియు. 123 
ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; ఉపదేశించి= ఉపదేశం చేసి; వెండియున్‌= మరల - కొనసాగిస్తున్నాడు. 
తాత్సర్యం: ఈ (ప్రకారంగా చెప్పి, మరల (కొనసాగిస్తున్నాడు). 


8. నరనాథ! యుతమణప్రదేశంబులు । పాదజంఘాజానుపాయు గుహ్య 
ములు నూరుపార్ష్య్య్వనాభులు బాహువక్షోగ । ళాననశ్రోత్ర నాసాంబకములు 
భ్రూఫాలమస్తకంబులు నోలి విష్ణుండు । వసుసాధ్యమిత్రులు వసుధయును బ్ర 
జాపతి మరుదిందు సంక్రందనస్థ్థాణు । లును నరుం డను మహామునియు విశ్వ 


తే.  దేవదిగ్గంధవహులును బావకుండు । నశ్విపిత్ళృ శతానందులు నందు వెలు(గు 
చుండ్రు హృన్మయ పవనక్రమోత్రమముల । నొందు నద్దివతంబుల యోగివరు(డు.' 124 


ప్రతిపదార్థం: నరనాథ!= మిథిలేశ్య్వరా!; పాద= కాళ్ళు; జంఘా= పిక్కలు; జాను= మోకాళ్ళు; పాయు= గుదం; గుహ్యములును= 
రహస్యాంగాలు అనేవీ; ఊరు= తొడలు; रेष्ठ డొక్కలు; నాభులు= బొడ్డు అనేవీ; బాహు= చేతులు; अ= ఉరస్సు; గళ= 
గొంతు (కంఠం); ఆనన= ముఖం; (శ్రోత్ర= చెవులు; నాసా= ముక్కు; అంబకములు= కన్నులు అనేవీ; భ్రూ= కనుబొమలు; 
ఫాల= నుదురు; మస్తకంబులున్‌= శిరస్సు - అనేపీ; ఉ(త్కమణ ప్రదేశములు= యోగి హృదయగతమైన ప్రాణవాయువు 
శరీరంనుంచి ఉ(త్ర్రమించే (ప్రదేశాలు; ఓలిన్‌= (క్రమంగా; విష్ణుండు= విష్ణుమూర్తి (పాద); వసు= వసువులు (జంఘా); సాధ్య= 
సాధ్యులు; మిత్రులు= సూర్యుడు అనేవారూ; వసుధయును= భూమి (గుహ్య); ప్రజాపతి= ప్రజాపతి అనబడే బ్రహ్మ; మరుత్‌= 
మరుత్తులు అనే దేవతలు; ఇందు= చంద్రుడు (నాభి); సం(క్రందన= ३०८०८ (బాహు); స్థాణులును= శివుడు (వక్షః); అనేవారూ; 
నరుండు+అను+మహామునియున్‌= నరుడు అనే పేరుగల మహాముని (గళం); విశ్వదేవ= విశ్వేదేవతలు; దిక్‌= దిక్కులు (శ్రోత్ర); 
గంధవహులును= వాయువు (నాసా) అనేవారూ; పావకుండు= అగ్ని (అంబకములు); అశ్వి= అశ్వినీ దేవతలు; ॐ పితృదేవతలు; 
శతానందులు= శతానందుడు అనబడే మరొక (బ్రహ్మ; అందున్‌= ఆయా అవయవాలలో; వెలుగుచుం(డ్రు= విరాజిల్లుతూ 
ఉంటారు; యోగివరు(డు= యోగీశ్వరుడు; హృద్‌+మయ= హృదయగతమైన; పవన= (ప్రాణవాయువుయొక్క; (క్రమ+ 
ఉత్యమములన్‌= వరుసగా జరిగిన ఉత్యమణాలతో; ఆ+దైవతంబులన్‌= ఆయా దేవతలను; ఒందున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: (యోగీశృరుడి శరీరంలో ఏయే ప్రదేశాలనుండి ప్రాణవాయువు ఉ(త్రమిస్తే అతడు ఏయే దేవతల 
స్థానాన్ని పొందుతాడో ఈ పద్యంలో వివరించి చెప్పాడు). కాళ్ళనుండి ఉత్ర్రమిస్తే వైస్లవస్థానాన్నీ, పిక్కలనుండి 
< = ५2 ऊ 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 925 


అయితే వసుస్థానాన్ని, మోకాళ్ళనుండి సాధ్యులస్థానాన్ని, గుదప్రదేశంనుండి సూర్యస్థానాన్ని, రహస్యాంగంనుండి 
వసుధాస్మానాన్ని, తొడలనుండి (ప్రజాపతిస్థానాన్ని, పార్య్వాలనుండి మరుత్తుల స్థానాన్ని, నాభినుండి చంద్రస్మానాన్ని, 
బాహువులనుండి ఇం॥ద్రస్థానాన్ని, రొమ్మునుండి స్థాణుత్యాన్ని, గళంనుండి నరుడనే మునీశ్యరుడి స్థానాన్ని, 
ముఖంనుండి విశ్వేదేవత్యాన్ని, చెవులనుండి దిక్కుల స్థానాన్ని (దిక్సాలకత్వమేమో దిశః శ్రోత్రేణ చాప్నుయాత్‌ 
అని మూలం), నాసికనుండి వాయుతాన్ని, నేేత్రాలనుండి పావకత్యాన్ని, కనుబొమలనుండి అశ్సినీదేవత్యాన్ని, 
ఫాలంనుండి పితృదేవతల స్థానాన్ని, మస్తకంనుండయితే శతానందత్యాన్ని పొందుతాడు”. 


విశేషం: పాఠాంతరాలతో సరిజూచుకొంటే ఆం(ధ్రీకరణం యధథామూలంగా సరిపోతోంది. (12-305-1 నుండి 7 శోక్టాలు) 
యాజ్ఞవల్క్యు(డు జనకునితో నురణసూచకంబుల( జెప్పుట (సం. 12-305-7) 


వ. అని చెప్పి 28०80509 నిట్లను 'నరిష్టంబుల తెబం గెటుంగవలయుం గావున నెలింగించెద నాకర్లింపుము.” 
४ न (>) ణ 
125 


(ప్రతిపదార్హం: అని= ఈ (ప్రకారంగా; చెప్పి= వివరించి; మటియున్‌= ఇంకా; ఇట్లు+అనున్‌= ఇటా అంటున్నాడు యాజ్ఞవల్క్యుడు; 

థి ౧ ౧ a 
అరిష్టంబుల తెజింగు= అరిష్టాలు ఎట్లా ఉంటాయో; ఎణఖుంగన్‌ వలయున్‌= తెలుసుకోవాలి; కావునన్‌= కాబట్టి; ఎణింగించెదన్‌= 
తెలియజేస్తాను; ఆకర్లింపుము= ఆలించు. 


తాత్సర్యం: | ప్రాణో త్రమణవేళ అరిష్టసూచకాలను వివరిస్తాను తెలిసికొమ్ము' అని యాజ్ఞవల్క్యుడు జనకమహారాజుకు 
చెప్పుతున్నాడు. 
సీ, “ధ్రువమండలమున నరుంధతి( గనుశక్తి । 0०९6886 గలుగంగం గానకున్న 

ముక్కున 28९२4०८ జెక్కవాసినయట్లు । దోచిన బూర్జచంద్రుండు మలిను( 

డై కానవచ్చిన నాయువు సంవత్స । ८०६००८८ గడచను రాజముఖ్య! 

కాంతి దొల్లిటియట్లుగాక యంతకు నెక్కు। డైనను గడుజెడ్డ నట్లు ప్రజ్ఞ 


a) Wag 
తే. క్రొత్తగా బెద్దయైనను గొంచెమైన । నాటునెలల మరణదశ యగుట గలుగు 
నిందుమండలమున రవి యందు నడుమ । దెటిపి గాంచిన దెగు నేడు దివసములకు. 126 


ప్రతిపదార్థం: రాజముఖ్య!= ఓ రాజోత్తమా!; (ధ్రువమండలమునన్‌= సప్తర్షిమండలంలో; అరుంధతిన్‌= అరుంధతీ నక్షత్రాన్ని; 
కనుశక్తి= చూడగలిగిన శక్తి; కంటికిన్‌= నేత్రాలకు; కలుగంగన్‌= ఉన్నప్పటికీ; కానకున్నన్‌= చూడలేక పోతే; ముక్కునన్‌+వలపటన్‌= 
ముక్కు కుడివైపున; చెక్క+పాసినయట్లు= ముక్కు తెగిపోయినట్లు; తోశినన్‌= కనిపించినట్టయితే; పూర్ల్ణచం(ద్రుండు= నిండు 
జాబిల్లి; మలిను(డై= మసకబారి; కానవచ్చినన్‌= కనిపించినట్టయితే; ఆయువు= అటువంటివాడి ఆయుర్దాయం; సంవత్సరంబునన్‌= 
ఒక సంవత్సరకాలంలో; కడచను= అంతం అవుతుంది; కాంతి= తేజస్సు; తొల్లిటి+అట్లు గాక= మునుపటివలె కాకుండా; 
అంతకున్‌+ఎక్కుడు+ఐననున్‌= అంతకంటే ఎక్కువ అయినా; కడున్‌+చెడ్డన్‌= లేదా పూర్తిగా చెడిపోయినా; అట్టు= అట్లాగే; 
ప్రజ్ఞ= తెలివి అనేది; (క్రొత్తగాన్‌= ఉన్నట్టుండి; పెద్దయైననున్‌= గొప్పగా అతిశయించినా; కొంచెము+ఐనన్‌= బాగా తరిగిపోయినా; 
ఆటునెలలన్‌= ఆరుమాసాల్లో; మరణదశ+అగుట= మరణ దశ ప్రాప్తించటం; కలుగున్‌= జరుగుతుంది; ఇందుమండలమునన్‌= 
చంద్రబింబంలోనూ; రవియందున్‌= సూర్యబింబంలోనూ; నడుమన్‌= మధ్యభాగంలో; తెజపి= వెలితి; కాంచినన్‌= కనిపించినట్లయితే; 
ఏడు దివసములకున్‌= కేవలం వారం రోజుల్లో; తెగున్‌= వాడు మరణిస్తాడు. 


926 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


తాత్సర్యం: 'జనకమహారాజా! సప్రర్షిమండలంలో అరుంధతిని చూడగలిగిన శక్తి కంటికి ఉన్నా అరుంధతి 
కనపడకపోతే వాడి ఆయుర్ణాయం ఇక సంవత్సరమే అని (గ్రహించుము. నాసికకు కుడివైపున ఒక ముక్కు 
ఊడిపోయినట్టు తన చూపులకే అనిపిస్తే వాడు కూడా సంవత్సరంకంటె జీవించడు. అట్లాగే నిండు చందమామ 
మకిలిపట్టినట్టు బూజురు బూజాురుగా కనిపిస్తే అతడూ అంతే - సంవత్సరం తరువాత మరి ఉండడని తెలిసికొమ్ము. 
ముఖవర్చస్సు ఇదివరకువలె కాకుండా బాగా పెరిగినట్లు కనపడినా తరిగినట్ల్టుగా కనపడినా, తెలివికూడా అట్లాగే 
బాగా పెరిగినట్సో తరిగినట్స అనిపించినా వాడు ఆరునెలల్లో సెలవు తీసికొంటాడని గుర్తించుము. సూర్యచం ద్రబింబాలలో 
తొ(రైలు కనపడితే వాడు వారం రోజులకంటె (०९०४९) సుమా! 
క విను గుడిలోనున్న సమయ । మున సురభిద్రవ్యములను బొల వల్లుట గ 

ల్లిన నాటు దివసముల( గ । ల్లును మృత్యుసమాగమంబు గుణరత్ననిధీ! 127 
ప్రతిపదార్థం: గుణరత్ననిధీ!= గుణసము|ద్రుడా - జనకమహారాజా! విను; గుడిలోన్‌+ఉన్న+సమయమునన్‌= కోవెలలో కూర్చున్న 
తరుణంలో; సురభి (ద్రవ్యములను= పువ్వులూ, గంధం మొదలైన పరిమళవస్తువుల్లో; పొల వల్బుట= దుర్గంధ విజృంభణ; కల్గినన్‌= 
తనకు అనిపిస్తే, ఆణు దివసములన్‌= ఆరు రోజులలో; మృత్యు సమాగమంబు= మృత్యుప్రాప్తి; కలుగున్‌= అవుతుంది. 
తాత్సర్యం: సద్దుణసము[ద్రుడా! మరొక విషయం చెప్పుతున్నాను (గ్రహించుము. కోవెలలోకి వెళ్ళినప్పుడు 
అక్కడున్న గంధపుష్పాది సుగంధద్రవ్యాలు ఎవడి ముక్కుకి దుర్గంధంవలె సోకుతాయో వాడు ఆరునెలల్లో 'హరీ' 
అంటాడని తెలిసికొమ్ము. 
విశేషం: పొల వల్చ్బుటి అని మా(త్రమే అన్నాడు తిక్కన. కానీ వ్యాసుడు శవం కంపు కొట్టటం అన్నాడు. “శవగంధముపసా(ఘాతి 
సురభిం ప్రాప్య యో నరః । దేవతాయతనస్థస్తు షడ్రాత్రేణ స మృత్యుభాక్‌ ॥” (12-305-14). 
తే. ముక్కువ్రాలుట కర్ణముల్‌ మొగ్గ(బడుట । రదనవైవర్థ్యమక్షి విరాగభావ 

మంగ మతికృష్ణ మగు టుల్ల कठ జెడుట । సూచకములు సద్యోమృత్యు గోచరతకు. 128 
ప్రతిపదార్థం: ముక్కు= నాసిక; (వాలుట= ఒరిగిపోవటం; కర్లముల్‌= చెవులు; యొగ్గంబడుట= వాలిపోవటం; రదన= దంతాలు; 
వైవర్ల్యము= రంగు మారిపోవటం; అక్షి= నేత్రాల; విరాగభావము= విరక్తి; అంగము= శరీరం; అతికృష్ణము+అగుట= బాగా 
నల్లబడటం; ఉల్లము= హృదయం; అడరన్‌+చెడుట= స్పందన కోల్ళోవటం; సద్యోమృత్యు గోచరతకున్‌= వెంటనే మృత్యువు 
ప్రత్యక్షమవుతుంది అనటానికి; సూచకములు= చిహ్నాలు. 
తాత్సర్యం: చెవులూ, ముక్కూ వాలిపోవటం, దంతాలు రంగు మారిపోవటం, కన్నులు నిర్జీవంగా అయిపోవటం, 
శరీరమంతా మాడిపోయినట్టు నల్లబడటం, హృదయస్పందన కోల్పోవటం - ఇవన్నీ సద్యోమృత్యువుకు సూచకాలు. 
తే. కారణములేక దాపలి కను ద్రవించు। నెత్తి చక్కటి ధూమంబు నెగయు నపుడ 

మరణదశ యావహిల్లెడు మానవునకు । జనకన్ఫప! యివి బ్రహ్మ సెప్పిన విధములు. 129 
ప్రతిపదార్థం: జనకనృప!= జనకమహారాజా!; కారణములేక= కారణం ఏదీ లేకుండానే; దాపలి కను= ఎడమకన్ను; |ద్రవించున్‌= 
నీరు కారుతుంది; నెత్తిచక్కటిన్‌= నెత్తిమీద; ధూమంబు= పొగ; నెగయున్‌= ఎగసిపడుతుంది; మానవునకున్‌= ఇవి జరిగిన 
మానవుడికి; మరణదశ= చివరిదశ; అపుడు+?అ= ఆ క్షణంలోనే; ఆవహిల్లెడున్‌= ప్రాప్తిస్తుంది; ఇవి= ఇవన్నీ; (బ్రహ్మ= (బ్రహ్మదేవుడు; 
చెప్పిన= వివరించిన; విధములు= తీరులు. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 927 


తాత్సర్యం: అకారణంగా ఎడమకన్ను నీరోడినా, నెత్తిమీదనుంచి పొగలు రేగినా ఆ మానవుడు తత్‌ క్షణమే 
మరణిస్తాడని సూచన. ఇవన్నీ (బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పిన విషయాలు సుమా! 
క విను యోగివరు( డరిష్టము । కనుగొని యనిశమును యోగగతియుతసాంఖ్యం 

బనపాయత నడుపుచు నా । త్ముని( బరముం జేరి కాలముం గబళించున్‌. 130 
ప్రతిపదార్థం: విను= రాజా! ఆలకించుము; యోగివరు(డు= యోగీశ్వరుడు; అరిష్టము= అశుభాన్ని; కనుగొని= పైని చెప్పిన 
మరణ సూచకాలతో (గ్రహించి; అనిశమును= ఎల్లప్పుడూ; యోగగతియుత= యోగమార్గంతో కూడిన; సాంఖ్యంబున్‌= 
సాంఖ్యవిద్యను; అనపాయతన్‌= విడిచిపెట్టకుండా; నడుపుచున్‌= సాగిస్తూ; ఆత్మునిన్‌= జీవాత్వుడిని; పరమున్‌ చేర్చి= 
పరమాత్మను చేర్చి; కాలమున్‌= కాలాన్ని; కబళించున్‌= స్వాయత్తం చేసుకుంటాడు - స్వాధీనపరచుకుంటాడు. 
తాత్సర్యం: ఆయా మరణసూచకాలతో యోగీశ్వరుడు అరిష్టాన్ని గుర్తించి, యోగమార్గం విడువకుండా సాగిస్తూ, 
జీవాత్మను పరమాత్మతో అనుసంధానించి, కాలాన్ని స్వాధీనపరుచుకొంటాడు. 


వ. ఇవ్విధమున నతండు. 131 
ప్రతిపదార్థం: -ఈ+విధమునన్‌= ఈ పద్దతిగా; అతండు= ఆ యోగీశ్వరుడు. 
తాత్సర్యం: ఈ విధంగా ఆ యోగీశ్వరుడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


ఆ. కాల కబకళనైక శీలు(డై మృత్యువు । గెలిచి శాశ్వతము నచలము శివము 
నచ్యుతము ననామయము నమృతము నవ్య । యంబు నగు పదంబునందు నిలుచు.’ 132 
ప్రతిపదార్థం: కాల= కాలాన్ని; కబళన= స్వాధీనపరచుకోవటమనే; ఏక= (ఒకే ఒక్క) అద్వితీయమైన; శీలుడై= స్వభావం కలవాడై; 
మృత్యువున్‌= మృత్యువును; గెలిచి= జయించి; శాశ్యతమున్‌= నిత్యమైనదీ; అచలమున్‌= చలించనిదీ; శివమున్‌= శుభ(ప్రదమైనదీ; 
అచ్యుతమున్‌= చ్యుతిలేనిదీ; అనామయమున్‌= రోగరహితమైనదీ; అమృతమున్‌= మరణంలేనిదీ; అవ్యయం బున్‌= మార్చులేనిదీ; 
అగు= అయినటువంటి; పదంబునందున్‌= స్థానంలో; నిలుచున్‌= నిలుస్తాడు. 
తాత్సర్యం: యోగీశ్వరుడు కాలాన్ని కబళించే శీలంతో మృత్యువును జయించి, శాశృ్వతాదిలక్షణాలు కలిగిన అవ్యయ 
పదాన్ని పొందుతాడు”. 
వ. = అనిపలికి యాజ్ఞవల్క్య మునీశ్వరుండు జనకజనేశ్వరుతో('బరంబు దేటపటుపు మని నీ వడిగి; తా ప్రశ్నంబు 
సూక్ష్మం; బుత్తరం బవహితుండ వయి విను'మని యిట్లనియె. 133 
ప్రతిపదార్థం: అని పలికి= ఇట్లా చెప్పి; యాజ్ఞవల్య్యమునీశ్యరుండు= యాజ్ఞవల్క్యుడు; జనక+జన+ ఈశ్వరుతోన్‌=జనకమహారాజుతో; 
పరంబు= పరతత్యాన్ని; తేటపటుపుము+అని= విశదీకరించుమని; నీవు; అడిగితి(వి= అడిగావు: ఆ ప్రశ్నంబు= ఆ (ప్రశ; 
సూక్ష్మంబు= చాలా సూక్ష్మమైనది; ఉత్తరంబు= సమాధానం; అవహితుండవు+అయి= సావధానుడవై; వినుము; అని; 
ఇట్టు+అనియెన్‌= ఇట్లా వివరించాడు. 
తాత్సర్యం: అని చెప్పి యాజ్ఞవల్క్యుడు జనకమహారాజుతో 'పరతత్త్యాన్ని విశదీకరించు మని అడిగావు. ఆ (ऊधर 
చాలా సూక్ష్మమైనది” అంటూ ఇట్లా కొనసాగించాడు. 


928 శ్రీనుదాం & మహాభారతము 


సీ. _“మహనీయతపమున మార్తాండు నాకు బ్ర । సన్ను(గా( జేసితి సదయదృష్టి 
నను(జూచి యద్దేవు( డనఘ! వరంబు నీ । కిచ్చెద నీ కోర్కి యెద్ది? సెప్పు 
మనవుడు( బ్రణతుండనై యజుస్ఫంప్రాప్తి । గోరెద ననిన నవ్వారిజాప్పు( 


డట్లేని వాగ్టేవి నావహించెద వివ్భ । తంబుగా౯ జేయు మాస్యంబు విప్ర! 
म ^ 


తే  యనియె నవ్వచనము విని యాననమ్ము । సంతసమున విచ్చితి సరస్వతియు నాదు 

తనువు( दर బదంపడి దాహమొంది । తన్ను నెటు(గక వెగడొందు నన్ను నిను(డు. 134 
ప్రతిపదార్థం: మహనీయ తపమునన్‌= గొప్ప తపస్సుతో; మార్తాండున్‌= సూర్యుడిని; నాకున్‌= నాకు; (ప్రసన్ను(గాన్‌= ప్రసన్నుడిగా; 
చేసితిన్‌= చేసికొన్నాను; ఆ+దేవుడు= ఆ సూర్యభగవానుడు; సదయదష్టిన్‌= కరుణగల చూపులతో; ననున్‌+చూచి= నన్ను 
వీక్షించి; అనఘ!= ఓ పవిత్రుడా! యాజ్ఞవల్క్యుడా!; వరంబున్‌= ఒక వరాన్ని; నీకున్‌+ఇచ్చెదన్‌= నీకు ఇస్తాను; నీ కోర్కి= నీ 
కోరిక; ఎద్ది?= ఏమిటి?; చెప్తుము= చెప్పు; అనవుడున్‌= అని సూర్యుడు అనగానే; ప్రణతుండను+ఐ= నమస్కరించినవాడిని 
అయి; యజుః+సం ప్రాప్తిన= యజుర్వేద లబ్రిని; కోరెదన్‌= కోరుకుంటున్నాను; అనినన్‌= అని నేను అడగగానే; ఆ+వారిజ+ఆప్తు(డు= 
పద్మాలకు ఆప్తుడైన ఆ సూర్యుడు; అట్టు+ఏనిన్‌= అట్టాగయితే; వాగ్టేవిన్‌= సరస్వతిని; ఆవహించెదన్‌= ఆవహింపజేస్తాను; మిప్ర!= 
ఓ (బ్రాహ్మణుడా!; ఆస్యంబున్‌= నీ నోటిని; వివృతంబుగాన్‌+చేయుము= బాగా తెరుచుకునేట్టు చెయ్యి; అనియెన్‌= అన్నాడు; 
ఆ+వచనము= ఆ మాట; విని= ఆలించి (పాటించి); సంతసమునన్‌= సంతోషంతో; ఆననమ్మున్‌= నా నోటిని; విచ్చితిన్‌= 
తెరిచాను; సరస్వతియున్‌= करू; నాదు తనువున్‌= నా శరీరాన్ని; చొచ్చెన్‌= (ప్రవేశించింది; పదంపడి= వెనువెంటనే; 
దాహము+ఒంది= మంటలకు లోనై; తన్నున్‌+ © సూర్యభగవానుడిని; ఎణు(గక= గుర్తించలేక; వెగడు+ఒందు= తల్లడిల్లుతున్న; 
నన్నున్‌= నన్ను; ఇను(డు= ఆ సూర్యదేవుడు. 
తాత్సర్యం: 'జనకమహారాజా! ఒకప్పుడు నేను గొప్ప తపస్సుచేసి సూర్యభగవానుడిని మెప్పించాను. ఆ దేవుడు 
ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకొనుమన్నాడు. అయితే 'నాకు యజుస్సులను సంప్రాప్తింపజేయుము” అని అడిగాను. 
'సరే అట్లాగే. సరస్వతీదేవిని ఆవహింపజేస్తాను. నోరు పెద్దదిగా తెరువుము' - అన్నాడు సూర్యుడు. నేను ఆనందంతో 
నోరు తెరిచాను. సరస్వతి శరీరంలోనికి (ప్రవేశించింది. వెంటనే శరీరం భగభగ లాడిపోయింది. తట్టుకొనలేక 
ఎదురుగా ఉన్న సూర్యుడిని గుర్తుపట్టలేక తల్లడిల్లిపోయాను. అట్లాంటి నన్ను చూచి ఆ సూర్యుడు (ఇట్లా అన్నాడు). 
ख. కనుగొని యించుకసేపున( । దనువడు నని 2836 ८०८७2७८ దనువడుటయునుం 

బనుపడియె నప్పు డద్దే । వుని వదనాబ్దమున నా చెవుల కింపారన్‌. 135 
ప్రతిపదార్థం: కను(గొని= నన్నుచూసి; ఇంచుకసేపునన్‌= కొంచెం సేపట్లో; తనువడున్‌= చల్లబడుతుంది; అని పలికెన్‌= అని 
అన్నాడు; పిదపన్‌= అటు తరువాత; తనువడుటయునున్‌= చల్లపడటమనేది కూడా; పనుపడియెన్‌= జరిగిపోయింది; అప్పుడు= 
ఆ సమయాన; ఆ+దేవుని= ఆ సూర్యదేవుడి; వదన+అబ్బమునన్‌= ముఖ పద్మంనుంచి; నా చెవులకున్‌= నా కర్లేంద్రియాలకు; 
ఇంపారన్‌= ఇంపు అతిశయించేట్టు. 
తాత్సర్యం: సూర్యుడు నన్ను చూచి “ఓ విప్రుడా! కొంచెంసేపు తట్టుకొమ్ము. మంటలు చల్లబడతాయి” అన్నాడు. 
అనట మేమిటి చల్లబడటం కూడా జరిగిపోయింది. అప్పుడు సూర్యుడి ముఖపద్మంనుండి నా చెవులకు ఇంపుగా 
కొన్ని పలుకులు వినిపించాయి. 
విశేషం: 'వదనాబ్దమునుండి నా చెవులకింపారన్‌ అని ఉండవలసిన పంచమీవిభక్తికి బదులుగా 'వదనాబ్దమునన్‌' అని సప్తమీ విభక్తి 
నిలిచింది. దీనిని బాలవ్యాకర్త సూ(త్రించాడు. “ఉండి శబ్దము పరంబగునపుడు వలనకు ద్వితీయాసప్త్రములు ప్రాయికంబుగా నగు” 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 929 


(కారక - 11) 'వదనాబ్దముననుండి' అన్న చోట ఉన్న 'ఉండి” శబ్దానికి లోపం బహుళంబుగా వస్తుందని ప్రాఢవ్యాకర్త సూత్రించాడు. 
'వలన కాదేశంబగు ద్వితీయాసప్రములమీ(ది యుండికి లోపంబు బహుళంబుగా నగు (కారక -11)' “వదనాబ్దమున నా చెవుల 
కింపారన్‌.” 
క భూసురవర! వేదము ప్రతి । భాసిల్లుచు సంతతప్రపత్తి గలుగు ను 

ల్లాసంబు బుద్దినొందు స । మాసన్నంబు లగు సాంఖ్యమతయోగంబుల్‌, 136 


ప్రతిపదార్థం: భూసురవర!= ఓ (బ్రాహ్మణోత్తమా! యాజ్ఞవల్స్యుడా!; వేదము= నీవడిగిన యజుర్వేదం; (ప్రతిభాసిల్లుచున్‌= 
విరాజిల్లుతూ; సంతత(ప్రపత్తి= శాశ్వత శరణాగతి; కలుగున్‌= నీకు లభిస్తుంది; ఉల్లాసంబు= వికాసం; బుద్దిన్‌= నీ బుద్దిని; 
ఒందున్‌= పొందుతుంది; సాంఖ్యమతయోగంబుల్‌= సాంఖ్యమతమూ, యోగమూ; సమాసన్నంబులు+అగున్‌= నిన్ను చేరుకుంటాయి. 
తాత్సర్యం: యాజ్ఞవల్క్య్యమహార్షీ! వేదం నీకు లభిస్తుంది. నీ బుద్ది వికసిస్తుంది. సాంఖ్యయోగాలు నీకు ప్రాప్తిస్తాయి. 

వ అ => ద par) arpa?) 
(వేదం భాసించే (ప్రపత్తితో ఉన్న ఉల్లాసం బుద్దికి కలుగుతుందని గానీ). 


ఆ. యోగసాంఖ్య సిద్దినొందు నిష్టావాప్తి । సనుము సమ్మదమున' నను మృదూక్తు 

లుద్ధవించె మోద ముత్మట మయ్యె నా । కమృతవృష్టి( దో(గినట్టు లైతి. 137 
ప్రతిపదార్థం: యోగసాంఖ్య సిద్దిన్‌= యోగసాంఖ్యాల సిద్దితో; ఒందు+ఇష్ట+- అవాప్తిన్‌= లభించేటువంటి ఇష్టావాప్తితో; సమ్ముదమునన్‌= 
సంతోషంగా; చనుము= వెళ్ళుము; అను= అనేటువంటి; మృదు+ఉక్తులు= మృదువైన మాటలు; ఉద్భవించెన్‌= వెలువడ్డాయి; 
నాకున్‌= నాకు; మోదము= ఆనందం; ఉత్కటము+అయ్యెన్‌= అతిశయించింది; అమృత వృష్టిన్‌= అమృతవర్షంలో; 
తోణగినట్టులు+ఐతిన్‌= ఓలలాడినట్టు అయ్యాను. 
తాత్సర్యం: యోగసాంభఖ్యాల సిద్దివలన కలిగే ఇష్టావాప్తి నీకు లభిస్తుంది. ఆనందంగా వెళ్ళుము” అనే మెత్తని 
పలుకులు సూర్యుడి నోటినుండి నా చెవులకు సోకాయి. నా ఆనందానికి అవధులు లేవు. అమృతవర్షంలో 
దొప్పదోగినట్టు అయ్యాను. 

€> 

విశేషం: అలం: ఉపమ. 


వ. తదనంతరంబ యరద్దేవుం డస్తాచలంబువలని కరిగె; నేనుం బరమానందకందళిత మనస్ముండ నగుచు 
మందిరంబున కేతెంచి సరస్వతిం దలంచుచున్నంత - 138 
ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= ఆ వెంటనే; ఆ+దేవుండు= ఆ సూర్యభగవానుడు; అస్తాచలంబువలనికిన్‌= పళ్చిమాద్రి 
వైపునకు; అరిగెన్‌= వెళ్ళిపోయాడు; నేనున్‌= నేనుకూడా; పరమానంద= గొప్ప ఆనందంతో; కందళిత= పులకించిన; 
మనస్కుండను+అఆగుచున్‌= మనస్సుకలవాడను అవుతూ; మందిరంబునకున్‌= ఇంటికి; ఏతెంచి= తిరిగివచ్చి; సరస్వతిన్‌= 
వాగ్టేవిని; తలంచుచున్‌+ఉన్నంతన్‌= ధ్యానిస్తూండగా. 
తాత్సర్యం: తరువాత ఆ సూర్యభగవానుడు పళ్చిమదిక్కుగా వెళ్ళిపోయాడు. నేను మిక్కిలి సంతోషిస్తూ ఇంటికి 
వచ్చి సరస్వతీదేవిని ధ్యానిస్తూ ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం). 
క వినుము వినుతస్వరవ్యం । జనభూషిత యగ్రభాగ సంస్స్పురదోంకా 
రనితాంత హృద్యమధుగ । ర్థనిజాకృతి విశదముగ సరస్వతి దో(చెన్‌. 139 


930 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


ప్రతిపదార్థం: వినుము= జనకమహారాజా! ఆలకించుము; వినుత= పొగడొందిన; స్వర= అచ్చులూ; వ్యంజన= హల్టులతో; 

భూషిత= అలంకరింపబడినదీ; అ(గ్రభాగ= ఉపరిభాగంలో; సంస్ఫురత్‌= విరాజిల్లుతున్న; ఓంకార= ప్రణవం కలదీ; నితాంత= 

మిక్కిలి; హృద్య= మనోహరమైన; మధు= తీయందనం- మకరందం; గర్భ= మధ్యభాగంలోగల; నిజ+ఆకృతి= తన ఆకారం 
కలదీ; ఐన సరస్వతి= భారతి; విశదముగన్‌= స్పష్టంగా; తోణెన్‌= భాసించింది. 

తాత్సర్యం: మిథిలాధిపతీ! ఓంకారం అ(గ్రభాగంలో ఉండగా అచ్చులూ హల్లులతో అలంకరింపబడిన సరస్వతి 

నాకు ప్రత్యక్షం అయింది. హృద్యమైన మధువు ఆ రూపానికి మధ్యభాగంలో భాసిస్తోంది. ఈ రూపం నాకు 

స్పష్టంగా కనిపించింది. 
విశ్వానసునకు యాజ్ఞనల్క్యు( డుపదేశించిన తత్ప్వ్వప్రకారము (సం. 12-306-30) 

వ. తోణిన నత్యంతభక్తిం బ్రపత్తిసేసి సూర్యప్రసాదలబ్దయు( బంచ దశశాఖా సమన్వితయు నిఖిలోత్తర 
సంహితయు నగు నయ్యజుర్వచోమూర్తి ధరియించి శిష్యులం బరిగ్రహించి వారల నధ్యయనంబు 
సేయించుచు నివ్వాజ్యాయ  బ్రహ్మంబునందు వేదితవ్యం బెయ్యదియో యని విచారింప 
విరోచనుమహానుభావంబునం జేసి యోగసాంఖ్య రూపోపాయ ప్రకారంబు 68८८ బదంపడి 
తదుపేయంబగు వేదవేద్యంబును నద్దేవుని కరుణావిశేషంబునం బ్రతిభాసించె గొండొక కాలంబునకు 
విశ్వావసుం డను గంధర్వేశ్వరుండు నాకడకుం జనుదెంచి తన్నెటింగించి యేనుజేయు నతిథధిపూజనం 
బత్యాదరంబున( గైకొని “విశ్వావిశ్వంబులు మిత్రావరుణులు జ్ఞానజ్జేయంబులుC దపోz?తపంబులు 
సూర్యాతిసూర్యులు విద్యావిద్యలు వేద్యావేద్యంబులుం జలాచలంబులు ననునవి వేదోదితంబులు వానిం 
దేటపటుపవే యని యడిగిన నవహితుండవై వినుమని పలికి - విశ్వంబు భూతభవ్యభవత్మరం బగు నవ్యక్తం 
బవ్యక్తనామ ప్రకృతి య; విశ్వంబు నిర్గుణుండగు పురుషుండు; మిత్రావరుణులు పురుష ప్రకృతులు, 
జ్ఞానజ్జేయంబులు( దపో?తపంబులు సూర్యాతిసూర్యులును ప్రకృతిపురుషుల కానెటుంగుము. విద్యావిద్యా 
వేద్యావేద్యా చలచలంబులను శబ్దంబులు వరుసం బురుషునకుం బ్రకృతికిని వాచకంబు లని చెప్పి వెండియు 
నిట్లనియె. 140 


ప్రతిపదార్థం: తో(చినన్‌= సరస్వతీదేవి ప్రత్యక్షమయ్యేసరికి; అత్యంత భక్తిన్‌= మిక్కిలి భక్తితో; (ప్రపత్తి+చేసి= శరణాగతి చేసి; 
సూర్య= సూర్యదేవుడి; (ప్రసాద= అనుగ్రహంతో; లబ్బయున్‌= చేకూరినదీ; పంచదశ= పదిహేను; శాఖా= శాఖలతో; 
సమన్వితయున్‌= కూడుకొన్నదీ; అగు= అయిన; ఆ+యజుః+వచః+ మూర్తిన్‌= యజుర్వేదం అనే ఆ సరస్వతిని; ధరియించి= 
ఆవాహన చేసికొని; శిష్యులన్‌= కొందరు శిష్యులను; పరిగ్రహించి= స్వీకరించి; వారలన్‌= వారితో; అధ్యయనంబు+చేయించుచున్‌= 
యజుశ్ళాఖల అధ్యయనం చేయిస్తూ; ఈ+వాజ్మయ (బ్రహ్మంబునందున్‌= ఈ వా(గ్రూపమైన యజుర్వేదంలో; వేదితవ్యంబు= 
తెలిసికొనవలసినది; ఏ+అదియో= ఏదో; అని; విచారింపన్‌= ఆలోచిస్తుండగా; విరోచను= సూర్యుడియొక్క; మహా+ 
అనుభావంబునన్‌+చేసి= గొప్ప మాహాత్మ్యంతో; యోగ - సాంఖ్యరూప= యోగం సాంఖ్యం అనే రూపంగల; ఉపాయ(ప్రకారంబు= 
ఉపాయవిధానం; తోణెన్‌= కనిపించింది; పదంపడి= తరువాత; తద్‌= ఆ ఉపాయంతో; ఉపేయంబు+అగు= పొందదగినదై; 
వేదవేద్యంబును= వేదంతో మా(త్రమే తెలుసుకోవలసిన తత్త్యం కూడా; ఆ+దేవుని= ఆ సూర్యభగవానుడి; కరుణా విశేషంబునన్‌= 
దయావిశేషంతో; ప్రతిభాసించెన్‌= స్ఫురించింది; కొండొక కాలంబునకున్‌= కొంతకాలానికి; విశ్వావసుండు+అను= విశ్యావసుడు 
అనే; గంధర్వ+-ఈశృరుండు= గంధర్వ(ప్రభువు; నా కడకున్‌= నా వద్దకు; చనుదెంచి= వచ్చి; తన్నున్‌+ఎటింగించి= తన పరిచయం 
చెప్పుకుని; ఏను= నేను; చేయు= చేసిన; అతిథిపూజనంబు= అతిథిమర్యాదలను; అతి+ఆదరంబునన్‌= మిక్కిలి ఆదరంతో; 
కైకొని= స్వీకరించి; విశ్య--అవిశ్యంబులున్‌= విశ్వమైనదీ, విశ్వంకానిదీ; మి(త్రావరుణులు= మి(తుడూ, వరుణుడూ అనేవారూ; 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 931 


शू జ్లేయంబులున్‌= జ్ఞానమూ, జ్ఞేయమూ అనేవీ; తపః+అతపంబులున్‌= తపస్సయినదీ తపస్సు కానిదీ; సూర్య-+-అతిసూర్యులున్‌= 
సూర్యుడూ, అతిసూర్యుడూ అనేవి; విద్యా+అవిద్యలు= విద్య అయినదీ, విద్యకానిదీ; వేద్య+అవేద్యంబులున్‌= తెలిసికొనదగినదీ 
తెలిసికొనదగనిదీ; చల+అచలంబులున్‌= చలించేదీ, చలించనిదీ; అనునవి= అనే ఇవన్నీ; వేద+ఉదితంబులు= వేదోక్తాలు; వానిన్‌= 
వాటిని; తేటపణుపవే= నాకు తెలియజెప్పవా; అని; అడిగినన్‌= అభ్యర్థిస్తే; అవహితుండవు+ఐ= సావధానుడవై; వినుము; అని; 
పలికి= చెప్పి; భూతభవ్య భవత్కరంబు+అగు= భూతకాలమూ, భవిష్యత్కాలమూ, వర్తమానకాలమూ అనేవాటిని రూపొందించే; 
అవ్యక్తనామ(ప్రకృతి= అవ్యక్తం అనబడే ప్రకృతియే; విశృంబు= విశ్వము అనబడుతుంది; నిర్గుణుండు+అగు= సత్యాది 
గుణరహితుడైన; పురుషుండు= పురుషుడే; అవిశ్యంబు= అవిశ్ళం అనబడేది; మిత్రావరుణులు= మి(తుడూ, వరుణుడూ అనేవారు; 
పురుష (ప్రకృతులు= వరుసగా పురుషుడూ, ప్రకృతీ; బ్ఞానజ్జేయంబులున్‌= జ్ఞానమూ, జ్ఞేయమూ అనేవీ; తపః+అతపంబులున్‌= 
తపస్ఫూ అతపస్స్పూ అనేవీ; సూర్య--అతిసూర్యులును= సూర్యుడూ, అతిసూర్యుడూ అనేవీ; ప్రకృతిపురుషులు+అ కాన్‌= వరుసగా 
ప్రకృతి పురుషులు అని; ఎణుంగుము= తెలుసుకో; విద్యా+అవిద్యా= విద్య, అవిద్యలూ; వేద్య+అవేద్య= వేద్య, అవేదా(లూ; 
అచల+చలంబులు= అచలమూ, చలమూ; అను= అనేటువంటి; శబ్దంబులు= పదాలు; వరుసన్‌= క్రమంగా; పురుషునకున్‌= 
పురుషుడికీ; (ప్రకృతికిని= (ప్రకృతికీ; వాచకంబులు= బోధకాలు; అని చెప్పి= అని వివరించి; వెండియున్‌= తిరిగి ఇంకా; 
ఇట్టు+అనియెన్‌= యాజ్ఞవల్క్యుడు గంధర్వుడితో ఇలా అన్నాడు. 


తాత్సర్యం: ధ్యానంలో సాక్షాత్కరించిన సరస్వతీదేవిని నేను (యాజ్ఞవల్క్యుడు) శరణు వేడగా సూర్యాను(గ్రహంతో 
పదిహీను శాఖల యజుర్వేదం స్ఫురించింది. దానిని శిష్యులకు నేర్చి, వేదవేద్యమైన తత్తాన్ని సాంఖ్యయోగాల 
సహాయంతో తెలిసికొనగలిగాను. ఇట్లా కాలం గడుస్తున్నది. ఒకనాడు విశ్వావసువు అనే గంధర్వుడు నా దగ్గరకు 
వచ్చాడు. పదిహేను (श्री వేసాడు. అన్నింటికీ సమాధానాలు చెప్పాను. విశ్వావిశ్వాలూ మి(త్రావరుణులూ 
జ్ఞానజ్జేయాలూ తపోతపస్సులూ, సూర్యాతిసూర్యులూ, విద్యావిద్యలూ, వేద్యావేద్యాలూ, చలాచలాలూ - వీటిని 
తెలియజెప్పుమని పదిహేనవ ప్రశ్నగా కట్టకడపట అడిగాడు. విశ్య్వమూ, వరుణుడూ, జ్ఞానమూ, తపస్ఫూ, సూర్యుడూ 
- ఇవన్నీ అవ్యక్తము అనబడే (ప్రకృతి. అవిశ్వమూ, మి(త్రుడూ, జ్ఞేయమూ, అతపస్ప్ఫూ, అతిసూర్యుడూ - ఇవన్నీ 
పురుషుడు, అట్లాగే విద్య, వేద్యం, అచలం అనే శబ్దాలు పురుషుడికి పర్యాయపదాలు - అని చెప్పి యాజ్ఞవల్క్యుడు 
ఇంకా ఇట్లా అన్నాడు. 

విశేషం: “విశ్వంబు భూతభవ్యభవత్కరంబగు నవ్యక్తం బవ్యక్త నామషప్రకృతి” తెలుగు (సం. 12-306-36) భారతప్రతులలో 
కనిపిస్తున్న పాఠం. దీనికి మూలకశ్టోకం ఇట్టా ఉన్నది: విశ్వావ్యక్తం పరం విద్యాత్‌ భూతభవ్య భయంకరమ్‌. దీనికి 'భూతభవ్యరూపం 
యద్భయం, సంసారస్తత్కరోతీతి భూతభవ్యభయంకరమ్‌' అని నీలకంఠ వ్యాఖ్య. 'భూతభవ్యభవత్తథా' అనే పాఠాంతరంకూడా 
(బి2, ఎమ్‌ 1 5-7) ఉన్నట్లు భండార్కరు (ప్రతిలో అధస్పూచిక ఉన్నది. తిక్కన్నకు దొరికిన పాఠం ఇదే అయ్యుండాలి. 
'భయంకరమగు' అనేది పాఠాంతరంగా తెలుగు ప్రతులలోనూ ఉన్నది. అయితే ఇందులో 'అవ్యక్తంబు' అనే మాట ఒకటి అదనంగా 
కనపడుతున్నది. దాని అవసరం కనిపించటంలేదు. భూత భవ్యభవత్కరంబగు నవ్యక్తనామ (ప్రకృతి= విశ్యంబు అని అన్వయం 
కుదిరిపోతున్నది. కాబట్టి అదనంగా ఉన్న 'అవ్యక్తంబు” అనే మాట లేఖకదోషమో ము ద్రాపకుల దోషమో అయి ఉంటుంది. 'విద్యావిద్యా 
- వేద్యావేద్య-చలాచలంబులు” అని సంశోధితము(ద్రణ పాఠం. దీని ప్రకారం చల= పురుషుడు, అచల= (ప్రకృతి అని అన్వయం. 
“చలాంతు ప్రకృతిం ప్రాహుః కారణం క్షేపసర్గయోః 1@ పసర్గయోః కర్తా నిశ్చలః పురుషః సతః” (12-306-42) అనేది మూలకశ్టోకం. 
సర్గప్రతిసర్గలకు కారణం అవుతున్నది కాబట్టి చల అంటే ప్రకృతి. వాటికి కర్త కాడు కనుక అచలుడు (నిశ్చలః) అంటే పురుషుడు. 
సంశోధిత ముద్రణలో పాఠం పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి 'విద్యావిద్యా-వేద్యావేద్యాచల చలంబులు' అని ఉన్న 
వావిళ్ళ (ప్రతిలో పాఠమే సరియైనది. విద్యా+అవిద్యా, వేద్య+అవేద్య+అచల+చలంబులు అని పదవిభాగం. అప్పుడు వరుసగా 
“అచలంబు పురుషునకున్‌, చలంబు ప్రకృతికిని వాచకంబులు’” అవుతాయి. 


932 శ్రీనుదాం [८ మహాభారతము 


©. అజము లవ్రణంబు లక్షయంబు లతీంద్రి । యములు ప్రకృతి పురుషు €^ బరయగు 
రెండు తత్వములు నఖండరూపత( బొంది । నపుడు ప్రకృతి పురుషునట్ల కాన. 141 


ప్రతిపదార్థం: రెండు తత్ఫ్యములున్‌= వ్యక్తమూ అవ్యక్తమూ అనే ఈ రెండు తత్తాలూ; అఖండరూపతన్‌+పొందిన+అపుడు= 
ఏకాకారాన్ని పొందినప్పుడు; ప్రకృతి= అవ్యక్తమనబడే ప్రకృతి; పురుషునట్లు+అ+కాన= వ్యక్తమనబడే పురుషునివంటిదే అవుతుంది 
కాబట్టి; అజములు= అజాలూ; అ(వ్రణంబులు= అ(వ్రణాలూ (అక్షరాలు); అక్షయంబులు= అక్షయాలూ; అతీం(ద్రియములు= 
అతీం(ద్రియాలూ; అన(గన్‌= అనే పేర్లతో; ప్రకృతి పురుషులు= (ప్రకృతి తత్త్యమూ, పురుషతత్త్యం రెండూ కూడా; పర(గున్‌= 
ఒప్పుతాయి. 

తాత్సర్యం: విశ్వావసుగంధర్యా! వ్యక్తావ్యక్త తత్వాలు రెండూ సమైక్యం పొంది అఖండరూపత్యం పొందినప్పుడు 
అజములూ అవ్రణములూ అక్షయములూ అతీంద్రియములూ అనే పేర్లతో రెండూ వ్యవహరించబడుతూ 
ఉంటాయి. 


విశేషం: దీనికి మూలక్లోకాలు ఇట్లా ఉన్నాయి: “అజా వుభా వప్రజౌ చ అక్షయౌ చాప్యుభానపి । అజౌ నిత్యావుభౌ ప్రాహురధ్యా 
త్మగతి నిశ్చయాః ॥ అక్షయత్వాత్రజననే అజనుత్రాహురవ్యయనమ్‌ । అక్షయం పురుషం ప్రాహుః క్షయో హ్యస్య న విద్యతే ॥ 
' (12-306-43,44) అజములూ, అ(ప్రజములూ, అక్షయములూ, నిత్యములూ అనే పేర్గు రెండింటికీ వర్తిస్తాయని ద్వివచనంతో 
చెప్పాడు వ్యాసుడు. అ(ప్రజములూ, నిత్యములూ అనే పదాలు తిక్కన ఆంధ్రీకరణంలోనికి రాలేదు. అ(ప్రజంబులు అనేది 
అ(వ్రణంబులు అయిందో! అతీం(ద్రియములు అనేది అదనంగా వచ్చి చేరింది. “అతీం(ద్రియావుభౌ” అనే పాఠాంతరం దీనికి మూలం. 
అజొ అన్నపదాన్ని వ్యాఖ్యానిస్తూ నీలకంరీయం । “అజొ, అజననహేతూ, పురుషసన్నిధానస్య, అనయా భూతసర్గం కరోమీ తీచ్చాయాశ్చ 
అభావాత్‌. ప్రకృతేరపి సర్గాసామర్థ్యాత్‌' - అంది. సాన్నిధ్యం లేకపోవటం వలన, ఇచ్చలేకపోవటం వలన (ప్రకృతి పురుష తత్తాలు 
జననహేతువులు కాలేకపోతున్నాయి. భూతస్ఫష్టి చెయ్యలేక పోతున్నాయి. కాబట్టి రెండూ 'అజములు’ అవుతాయి అని తాత్సర్యం. 
“అ(ప్రజములు” అనేది దీనికి పర్యాయపదం అవుతుంది. 

అజ్బొ అని పాఠాంతరం ఉన్నది. దాన్ని వ్యాఖ్యానిస్తూ 'యథా ప్రకృతిర్దడత్వాత్‌ స్వాత్మానం న జానాత్యేవం నిష్కలాత్మాపి 
స్వాత్మని వృత్తివిరోధాత్‌ స్వాత్మనం న జానాతీత్యత ఉభావప్యజ్ఞా' అన్నాడు. జడత్వం కారణంగా ప్రకృతికి స్వాత్మజ్ఞానం ఉండదు. 
నిర్గుణుడైన పురుషుడికి కూడా ఆత్మవృత్తి విరోధం వలన ఈ జ్ఞానం ఉండదు. అందుచేత రెండూ అజ్ఞములు అవుతాయని 
భావం. छद" నిత్యావుభౌ' అనే ఉత్తరార్దాన్ని వ్యాఖ్యానిస్తూ 'ద్విత్వ మవివక్షితమ్‌. తేన యదకర్మఫలం తదజం తదేవ చ నిత్యమిత్యర్థః' 
అన్నాడు. రెండింటికీ కలిపి ఇవి వాచకాలు అవుతున్నాయి కాబట్టి ద్వివచనం అవసరం లేదు. అది వివక్షితం కాదు. అకర్మఫలాన్నే 
“అజము' అంటారు. ఇది (ప్రకృతి పురుషతత్తాలకు రెండింటికీ సమానం. 


వ. అని తెలిపి మటియును. 142 
ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; తెలిపి= తెలియజెప్పి; మణియును= ఇంకా . 
. టా 9, కా వా 3 తో 
తాత్సర్యం: ఇట్లా తెలిపి, ఇంకా (తరువాతి పద్యం అన్వయం). 
క విను వేదవేద్యము నెటుం । గని యాతని వేదపాఠకలనంబు సుధీ 
ధన! వేదభారవహనం । బన(జను నింతియ నిరర్ణకాయాసంబై, 143 


ప్రతిపదార్థం: సుధీధన!= జ్ఞానసంపన్నుడా! విశ్వావసూ!; విను; వేదవేద్యమున్‌= వేదంతో తెలుసుకోదగిన ఆ తత్త్యాన్ని; ఎణుంగని 
ఆతని= తెలుసుకోని వ్యక్తియొక్క) చేసే; వేదపాఠకలనంబు= వేదపఠనమనే పని (వ్యాపారం); నిరర్ణక= నిష్ర్రయోజనమైన; 
ఆయాసంబై= శ్రమ అయి; వేదభార వహనంబు= వేదాల బరువు మొయ్యటం మాత్రమే; అనన్‌+చనున్‌= అనదగింది;ఇంతియ=ఇంతే. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 933 


తాత్సర్యం: వేదాధ్యయనానికి ఫలం వేదవేద్యాన్ని తెలిసికొనటం. అది జరగనినాడు అయిదు వేదాలనూ బట్టీయం 
పట్టినా అది కేవలం (శ్రమ. వేదాల బరువుని మోయటం మా(త్రమే. నిష్ట్రయోజనం. ఇంతే! 


©. క్షరము నక్షరంబు( గానంగ( బోలు వే । దార్భచింతనమున నమ్మిథధునము 


క) =) 


నందు( బూర్వ మురివి యపరంబు సేపట్టి । నిలివవలయు నధికనిష్ట గలిగి. 144 
ప్రతిపదార్థం: వేదార్థచింతనమునన్‌= వేదార్థాన్ని మననం చెయ్యటంవలన; క్షరమున్‌= ఏది క్షరతత్త్యమో; అక్షరంబున్‌= ఏది 
అక్షరతత్త్యమో; కానంగన్‌+పోలున్‌= తెలుసుకోగలగాలి; ఆ+మిథునమునందున్‌= ఆ జంటలో; పూర్వము= మొదటిది; ఉరివి= 
విడిచిపెట్టి; అపరంబు= రెండవదైన అక్షరతత్యాన్ని; చేపట్టి= స్వీకరించి; అధికనిష్ట కలిగి= దృఢమైన నిష్టను వహించి; 
నిలువన్‌+వలయున్‌= నిలవాలి. 
తాత్సర్యం: వేదారచింతనవలన క్షర - అక్షరతత్తాల వివేకం కలుగుతుంది. వీటిలో క్షరాన్ని విడిచిపెట్టి అక్షరతత్త్యాన్ని 
స్థిరమైన నిష్టతో స్వీకరించాలి. 

థ “~ © 
తే. అక్షరం బగు పంచవింశాఖ్య తత్త్వ । తత్పరత నున్న( గేవలత్వము ఘటిల్లు 

వినుము కేవలత్వమున షడ్వింశదర్శ । నంబు పురుషున కొదవి తన్మయత గలుగు. 145 
ప్రతిపదార్థం: అక్షరంబు+అగు= అక్షరము అనబడే; పంచవింశాఖ్య= ఇరవై అయిదవదైన; छु తత్త్యంపట్ల; తత్సరతన్‌= 
తాత్సర్యంతో; ఉన్నన్‌= ఉన్నట్లయితే; కేవలత్వము= కేవలత్వస్థితి; ఘటిల్లున్‌= సంభవిస్తుంది; వినుము= ఓ విశ్వావసూ! 
ఆలకించుము; కేవలత్వమునన్‌= ఆ కేవలతా సిద్దివలన; పురుషునకున్‌= పురుషుడికి; షట్‌+విం శదర్శనంబు= ఇరవై ఆరవదైన 
పరతత్త్య సాక్షాత్కారం; ఒదవి= లభించి; తద్‌+మయత= దానితో తాదాత్మ్యం; కలుగున్‌= సిద్దిస్తుంది. 
తాత్సర్యం: ఇరవై అయిదవదైన అక్షరతత్యాన్ని ఉపాసిస్తే క్షరాతీతమైన కేవలత్వం సిద్దిస్తుంది. దానివలన ఇరవై 
ఆరవదైన పరతత్యం సాక్షాత్కరిస్తుంది. తాదాత్మ్యం కలుగుతుంది. 

క పురుషుని నవ్యక్తము 20 । డు రూపులుగ( జూచు టొప్పెడు తెటం గత(డుం 

బురుషోత్తముండు నరయయCగ । నిరువురుగా एत యాత డిది నిజము సుమీ. 146 
ప్రతిపదార్థం: పురుషునిన్‌= పురుషతత్తాన్నీ; అవ్యక్తమున్‌= (ప్రకృతినీ; రెండు రూపులుగన్‌= వేరువేరైన రెండు తత్త్యాలుగా; 
చూచుట= చూడటమనేది; ఒప్పెడు कल्ला ఒప్పయిన పద్దతియే; అత(డున్‌= పరముడు అనబడే |ప్రబుద్దపురుషుడూ; 
పురుషోత్తముడున్‌= పురుషోత్తముడు అనబడే ఇరవై ఆరవతత్త్యమూ; అరయయగన్‌= పరిశీలించి చూస్తే; ఇరువురు కారు= విడివిడిగా 
ఇద్దరు కారు; అత(డు+అ= అతడే; ఆత(డు= ఆతడు; ఇది; నిజము సుమీ= సత్యం సుమా! 


తాత్సర్యం: పురుషుడినీ, ప్రకృతినీ వేరువేరు రూపాలుగా చూడట మనేది సమంజసమే. కాని, పరముడూ 
పురుషోత్తముడూ వేరువేరు కాదు. ఇద్దరూ ఒకటే. (ఇరవై అయిదూ ఇరవై ఆరూ తత్యాలకు భేదం లేదని). 
క పురుషోత్తమ షడ్వింశక । పరమేశ్వర నామకములు వర(గును విను మా 

పరమునకు నదియ నిష్కళ । నిరంజనానంద బోధనిత్యం బనఘా!' 147 
ప్రతిపదార్థం: అనఘా!= పవి(త్రుడా! విశ్వావసూ!; వినుము; ఆ పరమునకున్‌= |ప్రసిద్దుడైన ఆ పరమాత్మకు; పురుషోత్తమ= 
పురుషోత్తముడనీ; షడ్వింశక= ఇరవై ఆరవ తత్త్యమనీ; పరమేశ్యర= పరమేశ్వరుడనీ; నామకములు= (ప్రసిద్దమైన నామధేయాలు; 


934 శ్రీనుదాం [८ మహాభారతము 


పర(గును= ఉన్నాయి; అదియ= అదే; నిష్కళై నిర్గుణం; నిరంజన= నిరంజనం; ఆనంద= ఆనందం; బోధ= జ్ఞానం; నిత్యంబు= 
నిత్యం. 


తాత్సర్యం: పురుషోత్తముడూ షడ్వింశకతత్త్యమూ పరమేశ్యరుడూ అనేవి ఆ పరమాత్మకే పేర్లు. (ప్రబుద్దుడైన 

జీవాత్ముడే పరమాత్ముడని లోగడ వివరించాడు). అదే నిష్కలం. అదే నిరంజనం. అదే ఆనందం. అదే జ్ఞానం. 

అదే నిత్యం”. 

వ. అని చెప్పిన విని విశ్వావసుండు “పంచవింశకతత్వంబునకుం బరంబు గలుగుటయు నది రూపింప 
నేకంబగుటయు నారద జైగీషవ్య దేవల కపిలశుక సుమంత పైలాదులైన పరమమునుల గోష్టీ విశేషంబుల 
విందు. వినినను నిస్సంశయంబగు బోధం బుదితంబు గామి నిన్నాశ్రయించితి, నీవు సంయమిలోక 
సురలోక బ్రహ్మలోక ప్రఖ్యాత ప్రజ్ఞాన సంభావనీయుండవు. మదీయ సందేహాపనయంబు సేయవే 
యనుటయు నారదాయత్త చిత్తుండనై. 148 

ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= అని యాజ్ఞవల్క్యుడు చెప్పగా; విని= (గ్రహించి; విశ్వావసుండు= ఆ విశ్వావసువు; పంచవింశక 

తత్త్యంబునకున్‌= ఇరవై అయిదవ తత్త్యంకంటే; పరంబు= పరమైనది; కలుగుటయున్‌= ఉండటమూ; అది= ఆ తత్త్యం; 
రూపింపన్‌=నిర్దారి స్తే; ఏకంబు+అగుటయున్‌= ఒక్కటే కావటం అనేది; నారద= నారదుడూ; జైగీషవ్య= జైగీషవ్యుడూ; దేవల= 
దేవలుడూ; కపిల= కపిలుడూ; శుక= శుకుడూ; సుమంత= సుమంతుడూ; పైల+ఆదులైన= పైలుడూ మొదలైన; పరమమునుల= 
మహామునులు; గోష్టీవిశేషంబులన్‌= చర్చాసందర్భాలలో; విందున్‌= విని ఉన్నాను; వినిననున్‌= విన్నప్పటికీ; నిస్స్పంశయంబు+అగు= 
సంశయరహితమైన; బోధంబు= జ్ఞానం; ఉదితంబు+కామిన్‌= కలగకపోవటంతో; నిన్నున్‌= నిన్ను; ఆశ్రయించితిన్‌= ఆ(శ్రయించాను; 
నీవు= ఓ యాజ్ఞవల్క్య్యమహర్షీ! నీవు; సంయమిలోక= నిగ్రహసంపన్నులైన మహర్షుల సమూహంలోనూ; సురలోక= దేవలోకంలోనూ; 

(బ్రహ్మలోక= బ్రహ్మలోకంలోనూ; ప్రఖ్యాత= ప్రసిద్ధికెక్కిన; ప్రజ్ఞాన= తత్త జ్ఞానంతో; సంభావనీయుండవు= గౌరవింపబడుతున్న వాడవు; 

మదీయః= నా; సందేహ+అపనయంబు= సందేహాన్ని తొలగించటం; చేయవే?= చేయవా?; అనుటయున్‌= అని అభ్యర్థించటంతో; 

నారద+ఆయత్త-చిత్తుండను+ఐ= నారదుడిని ధ్యానించిన హృదయం కలవాడనై - హృదయంలో నారదుడ్ని ధ్యానించి 
యాజ్ఞవల్క్యుడు పలుకుతున్నాడు. 

తాత్సర్యం: అని యాజ్ఞవల్క్యుడు చెప్పగా విశ్వావసుడు “ఇరవై అయిదవ తత్యానికి పైన మరొకటి ఉండటం, 

అది మరలా ఒకటే కావటం అన్న విషయాన్ని నారద, జైగీషవ్య, దేవల, కపిల, శుక, సుమంత పైలాదుల గోష్టి 

సందర్భాలలో విని ఉన్నాను. అయినా ఇంకా అనుమాన నివృత్తి కాలేదు. సర్వలోక పూజ్యాడవైన నీవే నా సందేహాన్ని 
తొలగించాలి” అని న న్నడుగగా, నారదుడిని ధ్యానించి. 


క. మునిగోష్టివలని 6०७८९०३० । విను భవదీయాంతరంగవృత్తి కలుషయై 
నిను సంశయాత్త్మునింగా । నొనరించుచు నున్నయది సముజ్ఞ్వలతేజా! 149 


ప్రతిపదార్థం: సముత్‌+జ్వలతేజా= (ప్రకాశించే తేజస్సు కలవాడా!; మునిగోష్థివలని కొటంతయె= నీ సంశయం తీరకపోవటం 
మహర్షుల గోష్టిలోని లోపమా?; విను; భవదీయ= నీ; అంతరంగవృత్తి= మనః (ప్రవృత్తి - ఏకాగ్రత; కలుషయైనను= కలుషితయై 
చెడిపోతే; నిను, సంశయాత్మునిన్‌+కాన్‌= నిన్ను సంశయాత్నుడిగా; ఒనరించుచునున్న+అది= చేస్తోంది. 

తాత్సర్యం: ఓ తేజస్వీ! నీ సందేహం తీరకపోవట మనేది ఎవరి తప్పు అంటావు? మహర్షుల గోష్టిదా ఆ లోటు? 
కాదు కదా! ఏకాగ్రత కోల్ఫోయి నీ బుద్ది కలుషం అయితే అది నిన్ను సంశయాత్ముడిగానే ఉంచేస్తుంది మరి. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 935 


వ.  ప్రసన్రైకాగ్రబిత్తుండవై యాకర్ణింపు మని యిట్లంటి. 150 


Trea ~ +^ 
ప్రతిపదార్థం: (అందుచేత ఓ విశ్వావసూ!); (ప్రసన్న= కలతదేరి ప్రసన్నమైన; ఏకా(గ్షచిత్తుండవు+ఐ= ఏకాగ్రతతో ఉన్న చిత్తం 
కలవాడవై; ఆకర్లింపుము= వినుము; అని; ఇట్టు+అంటిన్‌= ఈ (ప్రకారంగా పలికాను. 
తాత్సర్యం: అందుచేత ఓ విశ్వావసూ! (ప్రశాంతమైన మనస్సుతో వినుము అంటూ ఇట్లా కొనసాగించాను. 
క. _“పురుషున కవ్యక్త పరి । స్పురణ శబలవృత్తి గలుగ బోయిన నతనిం 

బురుషోత్తము( డనరు జనన । మరణాది వికారయుక్తి మాటయి యజ్ఞల్‌. 151 
ప్రతిపదార్థం: పురుషునకున్‌= జీవాత్నునికి; అవ్యక్త ప్రకృతియొక్క; పరిస్ఫురణన్‌= స్ఫూర్తితో; శబలవృత్తి= అనేక రూపత్వం; 
కలుగన్‌+పోయినన్‌= కలిగినట్టయితే; అతనిన్‌= ఆ జీవాతుడిని; జననమరణ+ఆది= పుట్టుక చావు మొదలైన; వికారయుక్తి= 
వికారాలతో కూడి ఉండటమనేది; మాటు+అయి= మిషగా; అజ్ఞుల్‌= తత్వజ్ఞాన రహితులు; పురుషోత్తము(డు+అనరు= 
పురుషోత్తముడు అని అనరు. 
తాత్సర్యం: ప్రకృతితో సాంగత్యంవలన పురుషుడికి అనేకరూపత్యం కలుగుతుంది. జనన మరణాది వికారాలు 
తప్పవు. ఇది కారణంగా అతడిని పురుషోత్తముడు అనకపోవటం అజ్ఞత. ప్రకృతి సాంగత్యంలో ఉంటూనే పురుషుడు 
తన విభిన్నత్వాన్ని తెలిసికొనగలిగితే ప్రబుద్దుడు అయినట్లే, జననమరణాది వికారాలు ఎన్ని ఉన్నా అతడిని (ప్రబుద్ద 
జీవాత్మను) పురుషోత్రముడుగా గుర్తించటం విజ్ఞులు మాత్రమే చెయ్యగలరు. 
వ. అని వెండియు. 152 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; వెండియున్‌= మరల. 
తాత్సర్యం: అని చెప్పి మరల యాజ్ఞవల్క్యుడు ఇట్టా అంటున్నాడు. 
తే. ప్రకృతి పురుషుని గానదు, ప్రకృతిం గనుచు । నునికి( బురుషుండు పరముని( గనుట లేక 

(4०००८३०८, గను దద్ద్వయము( బరముండు, పరమ । వీక్షణము పురుషున కగు వెరవు వినుము. 153 
ప్రతిపదార్థం: ప్రకృతి= ప్రకృతితత్త్యం; పురుషునిన్‌= జీవాత్ముడిని; కానదు= దర్శించదు; పురుషుండు= జీవాత్ముడు; ప్రకృతిన్‌= 
ప్రకృతిని; కనుచున్‌+ఉనికిన్‌= దర్శిస్తూ ఉండటంచేత; పరమునిన్‌= పరమాత్ముడిని; కనుట= దర్శించటం; లేక+ఉండున్‌= 
లేకుండా ఉండిపోతాడు; పరముండు= పరమాత్మ; తద్‌+ద్వయమున్‌= ప్రకృతి పురుషతత్తాలు రెండింటినీ; కనున్‌= చూస్తాడు; 
పురుషునకున్‌= జీవాత్మకు; పరమవీక్షణము= పరమాత్మ దర్శనం; అగు= అయ్యే; వెరవు= ఉపాయం; వినుము. 
తాత్సర్యం: (ప్రకృతి పురుషుడిని చూడదు. ప్రకృతినే చూస్తూ పురుషుడు పరమాత్మను దర్శించలేడు. పరమాత్మ 
మాత్రం ఈ రెండింటినీ చూస్తూ ఉంటాడు. పురుషుడు పరమాత్మను దర్శించే ఉపాయం ఏమిటో చెప్పుతాను 
వనుము. 
సహవాసములు స । మోహము దలకొలుప( గాలమున మునుగుచు గా 

ఢాహంకారమమత్వము । 8०८ బెనుప( బ్రకృతి( బురుషు( డే ననుచుండున్‌. 154 
ప్రతిపదార్థం: స్నేహసహవాసములు= స్నేహమూ, సహవాసమూ అనేవి; సమ్మోహమున్‌= వ్యామోహాన్ని; తలకొలుపన్‌= కలిగిస్తే; 
కాలమునన్‌= బుతువులూ, సంవత్సరాలూ ఇత్యాదిగా ఉన్న కాలంలో; మునుగుచున్‌= మునిగిపోతూ; గాఢ= గాఢమైన;అహంకార= 


936 శ్రీనుదాం [८ మహాభారతము 


అహంభావమూ; మమత్వములు= మమకారం అనేవి; ఈహన్‌= కోరికను; పెనుపన్‌= పెంపొందించగా; పురుషు(డు= బీవాత్ముడు; 
ఏను= నేను; (ప్రకృతిన్‌= (ప్రకృతిని; అనుచుండున్‌= అనుకుంటూ ఉంటాడు. 
తాత్సర్యం: పురుషుడికి ప్రకృతితో స్నేహమూ, సహవాసమూ తప్పవు. అవి అతడిలో ప్రకృతిపట్ట వ్యామోహం 
కలిగిస్తాయి. దానితో కాలంలో మునిగిపోతాడు. అహంకార మమకారాలు కోరికను పెంచుతాయి. ఇంక ఈ 
బీవాత్ముడు ననే ప్రకృతిని” అనుకొంటూ ఉంటాడు. ఈ వ్యామోహం ఉన్నంతవరకూ పురుషుడికి “పరమవీక్షణము” 
లభించదు. 
క. అది లెస్సగ విడిచి ప్రకృతి । కుదకనిభాకలనమును ర్లుషోపమ తనకుం 

బదిలుడయి చూడనేర్షిన । విదితం బగు దానితోడి వేర్పా టనఘా! 155 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా! - విశ్వావసూ!; అది= ప్రకృతిని నేనే అనే భావం; లెస్ఫగన్‌= బాగా; విడిచి= విడిచిపెట్టేసి; 
ప్రకృతికిన్‌= (ప్రకృతికి; ఉదకనిభ+ఆకలనమును= నీటితో పోలిక; తనకున్‌= తనకు; రుష+ఉపమ= చేపతో పోలిక; 
పదిలు(డు+అయి= జాగరూకుడై; చూడనేర్చినన్‌= చూడగలిగితే; దానితోడి వేర్చాటు= (ప్రకృతితో తన విభిన్నత; విదితంబు+అగున్‌= 
స్పష్టపడుతుంది. 
తాత్సర్యం: ఓ విశ్వావసూ! నేనే ప్రకృతిని అనే భావం విడిచిపెట్టి పురుషుడు చూడగలగాలి. ప్రకృతిని నీరుగా, 
తనను చేపగా దర్భ్శించగలిగితే తనకూ (ప్రకృతికీ ఉన్న వేర్పాటు ఏమిటో తెలుస్తుంది. 
ఆ. ప్రకృతి దొటి(గి తన్ను( బన్నుగా( జూచు వి । వేక దృఢత( బంచవింశకుండు 

సంగరహితమైన షడ్వింశపదము ని । స్సంశయముగ( గాంచు వంశవర్య! 156 
ప్రతిపదార్థం: వంశవర్య!= గంధర్వవంశశ్రేష్టుడా!; ప్రకృతి= (ప్రకృతిని; "€= విడిచిపెట్టి; తన్నున్‌= తననుతాను; పన్నుగాన్‌= 
వేరుపడినవానిగా; చూచు= దర్శించే; వివేకదృఢతన్‌= జ్ఞానదృఢత్వంతో; పంచవింశకుండు= ఇరవై అయిదవ తత్త్యమైన పురుషుడు 
(బీవాత్ముడు); సంగరహితము+ఐన= బంధరహితమైన; షడ్వింశపదమున్‌= ఇరవై ఆరవ सरु పరమస్థితిని; నిస్సంశయముగన్‌= 
నిస్సందేహంగా; కాంచున్‌= దర్శిస్తాడు. 
తాత్సర్యం: 2, విశ్వావసూ! ప్రకృతిని విడిచిపెట్టి తనను తాను భిన్నుడుగా గుర్తించగలిగిన దృఢవివేకం పురుషుడికి 
లభిస్తే అప్పుడు నిస్సంగమైన పరతత్తాన్ని నిస్సందేహంగా చూడగలుగుతాడు. 
క. జననజరామృత్యు భయం । బున యోగసమేతసాంఖ్యముం దిరముగ నూ 

దిన యతులు నిర్మమత్వం । బున బడయుదు రప్పరంబు పొం దచలముగన్‌. 157 


ప్రతిపదార్థం: జనన= పుట్టుట; జరా= ముసలితనం; మృత్యు= చావు అనే వీటివలన కలిగే; భయంబునన్‌= భయంతో; 
యోగసమేత= యోగసహితమైన; సాంఖ్యమున్‌= సాంఖ్యాన్ని; తిరముగన్‌= స్థిరంగా; ఊందిన= ఆశ్రయించిన; యతులు= 
యోగులు; = నిర్మమత్వంబునన్‌= మమకార రహితస్థితితో; ఆ+పరంబు+పొందు= ఆ పరతత్త్య సాన్నిధ్యాన్ని; అచలముగన్‌= 
నిశ్చలంగా; పడయుదురు= పొందుతారు. 


తాత్సర్యం: జననమృత్యుభయాలతో యోగసాంఖ్యాలను ఆశ్రయించిన యతీశ్యరులు నిర్మమత్వస్థితితో పరతత్త్య 
సాన్నిధ్యాన్ని సుస్థిరంగా అనుభవిస్తారు. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 937 
వ. అపునరావతిపదం బగు నప్పదంబు సూవె పరం' బని చెప్పి వెండియు. 158 
jar ८2 


ప్రతిపదార్థం: అపునరావృత్తి పదంబు+అగు= పునర్జన్మ అనేది లేని స్థానమైన; ఆ+పదంబు+చూవె= ఆ స్థితియే సుమా!; పరంబు= 
పరతత్త్యమంటే; అని; చెప్పి= పలికి; వెండియున్‌= మరల. 


తాత్సర్యం: పునర్ణన్మ లేని స్థానమైన, ఆ స్థితియే పరతత్త్య మంటే” అని పలికి మరల. 


క్ర నెట్టన చూడమి నయ్యెడు । నట్టిది యొకచూపునం బరానందంబున్‌ 
గట్టిగ జేయగ వికృతులు । పుట్టక పురుషుండు తత్తబోధాత్ము(దగున్‌. 159 


ప్రతిపదార్థం: నెట్టన= పూనికతో; చూడమిన్‌= చూడకపోవటంవలన; అయ్యెడు+అట్టిది= ఏర్పడేటువంటిది; ఒకచూపునన్‌= ఒక 
ప్రత్యేక అవగాహనతో; పరానందంబున్‌= పరము అనబడే ఆనందాన్ని; గట్టిగన్‌+చేయయగన్‌= స్థిరపరుచుకుంటే; వికృతులు= 
సత్యరజస్తమోగుణ సంబంధమైన వికారాలు; పుట్టక= కలగకుండా; పురుషుండు= బీవాత్ముడు; తద్‌= ఆ పరమాత్మకు 
సంబంధించిన; (ప్రబోధ+ఆత్ను(డు+అగున్‌= జ్ఞానంతో కూడినవాడు అవుతాడు. 


తాత్సర్యం: నేను ప్రకృతికంటే భిన్నుడను” అనే పూనికతో చూడకపోవటం వలన కలిగేది, ఒక ప్రత్యేకమైన 
అవగాహనతో కూడిన చూపుతో చూస్తే, అందువలన కలిగే పరమానందాన్ని స్థిరపరుచుకొనగలిగితే పురుషుడికి 
ఏ వికారాలూ ఉండవు. ప్రబుద్దుడు అవుతాడు. 
క్ర పురుషోత్తముండు( బురుషు(డు । నిరువు రగుట గలదు గలిగెనేనియు( బురుషుం 
బురుషోత్తమునందు( గలపు । వెరవున నేకత్వమహిమ విజ్ఞాతమగున్‌. 160 
ప్రతిపదార్థం: పురుషోత్తముండున్‌= పరమాత్ముడూ; పురుషు(డున్‌= జీవాత్ముడూ; ఇరువురు+అగుట= ఇద్దరుగా విభిన్నులు+ 
కావటం; కలదు= ఉంది; కలిగెనేనియున్‌= ఉన్నప్పటికీ; పురుషున్‌= జీవాత్ముడిని; పురుషోత్తమునందున్‌= పరమాత్మలో; కలపు= 
+~ ; వెరవునన్‌= ఉపాయంలో; ఏకత్వ మహిమ= ఏకత్వం తాలూకు గొప్పతనం; విజ్ఞాతము+అగున్‌= తెలివిడికి వస్తుంది. 
తాత్సర్యం: పురుషోత్తముడూ, పురుషుడూ విభిన్ను లనటమూ ఉన్నది. అయినా ఇద్దరినీ కలిపే ఉపాయంలోనే 
ఏకత్వమహిమ సాధకుడికి అనుభవంలోనికి వస్తుంది. (సాంఖ్యయోగాలద్యారా ఇది సిద్దిస్తుందని). 


క ఇది విజ్ఞానము కృత్యము । తుది విజ్ఞానాత్ము(డు నగు, దుర్గభము ప్రశాం 
తి దశాహీనాత్ముల క । ప్పదమది, మోక్షంబు మమత వాసిన( గల్లున్‌.” 161 


ప్రతిపదార్థం: ఇది= ఏకత్వమహిమ విజ్ఞాతం కావటమనేది; విజ్ఞానము కృత్యము= విద్యవలన జరిగేపని; తుదిన్‌= కట్టకడపటికి; 
విజ్ఞానాత్ఫు(డున్‌= పురుషుడు విద్యావంతుడు కూడా అగున్‌= అవుతాడు; ప్రశాంతిదశా+హీన+ఆత్ములకున్‌= చిత్తశాంతి అనే 
దశ లేనివారికి; ఆ+పదము+అది= ఆ పరమాత్మ స్థాయి; దుర్హభము= ఒకపట్టాన దొరకదు; మమత= మమకారం అనేది; పాసినన్‌= 
వదిలిపోయినట్టయితే; మోక్షంబు= ముక్తి; కల్లున్‌= లభిస్తుంది. 

తాత్సర్యం: జీవాత్మ పరమాత్మల ఏకత్వమహిమను ఎరుక పరచటమే విజ్ఞానం (విద్య) చేసేపని. చిత్తశాంతి అనేది 
లేనివాళ్ళకు పరానందం లభించదు. ఏకత్వ మహిమ సిద్దించదు. మమకారాన్ని విడిచి పెట్టుకొంటే మోక్షం లభిస్తుంది. 


938 శ్రీనుదాం & 23०259०८ >>> 


వ. అని యుపదేశించిన విని విశ్వావసుండు ప్రమోదంబు నొంది “పథ్యంబును హితంబును దథ్యంబును 
నగుతెటం గనుగ్రహించితి భవదీయ ప్రసాదంబునం గలంకదేతీ నిర్మలుండ నయితి' నని పలికి సభక్తికంబుగా 
బ్రదక్షిణంబును ప్రణామంబునుం జేసి నిజస్థానంబున కరిగి” నని చెప్పి యాజ్ఞవల్యమునినాథుండు 
జనకజననాధుతో వెండియు నిట్లనియె. 162 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; ఉపదేశించినన్‌= ఉపదేశించగా; విని; విశ్వావసుండు= విశ్వావసుడు అనే గంధర్వుడు; 
ప్రమోదంబున్‌+ఒంది= సంతోషించి; పథ్యంబును= ఆచరించదగినదీ; హితంబును= మేలుకూర్చేదీ; తథ్యంబును= నిజమైనదీ; 
అగు= అయిన; తెణంగు= విధానాన్ని; అనుగ్రహించితి(వి)= నాకు దయచేశావు; భవదీయ= నీ; ప్రసాదంబునన్‌= అనుగ్రహంతో; 
కలంక+తేటి= కలతనుంచి తేరుకుని తేటపడి; నిర్మలుండన్‌+అయితిన్‌= మలినరహితుడిని అయ్యాను; అని పలికి= ఇట్టా చెప్పి; 
సభక్తికంబుగాన్‌= భక్తితో; (ప్రదక్షిణంబును= (ప్రదక్షిణం; (ప్రణామంబును= సాష్ట్రాంగనమస్కారం; చేసి= ఆచరించి; నిజ 
స్థానంబునకున్‌= తన నెలవుకు; అరిగెన్‌= వెళ్ళిపోయాడు; అని చెప్పి= ఇట్టా వివరించి; యాజ్ఞవల్క్య మునినాథుండు= మునీశ్వరుడైన 
యాజ్ఞవల్క్యుడు; జనక - జననాథుతోన్‌= జనేశ్వరుడైన జనకుడితో; వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్సర్యం: ఇట్టా నేను ఉపదేశించగా వినిన విశ్వావసుడు 'నాకు మేలుకూర్చేదీ ఆచరణయోగ్యమైనదీ, నిజమైనదీ 
అయిన మార్గాన్ని చెప్పావు. ध అను(గహంవలన తేటపడ్డాను' అని నాకు నమస్కరించి, విశ్వావసుడు సెలవు 
తీసికొన్నాడు' అని యాజ్ఞవల్క్యుడు ఇంకా ఇట్లా చెప్పసాగాడు. 
క “మానవపతిసత్తమ! యీ । జ్ఞానము బ్రహ్మాది దివిజ సంయమిమత మె 

వ్వానికి మోక్షంబునకుం । దాన తెరువు - తెరువు లొండ్లు దల(పం గలవే? 163 


(ప్రతిపదార్థం: మానవ+పతిసత్తమ!= రాజోత్తమా!; ఈ జ్ఞానము= నేను ఇంతవరకూ ఉపదేశించిన ఈ విద్య; (బ్రహ్మ+ఆది= 
(బ్రహ్మమొదలైన; దివిజ= దేవతల; సంయమి= నిగ్రహసంపన్నులైన మునీశ్యరుల; మతము= అభిమతం; ఏ+వానికిన్‌= ఎవడికైనా; 
మోక్షంబునకున్‌= ముక్తికి; తాను+అ= అదియే; తెరువు= మార్గం; ఒండ్లు+తెరువులు= వేరే మార్గాలు; తల(పన్‌= ఎంత 
ఆలోచించినా; కలవే?= ఉన్నాయా? (లేవని భావం). 


తాత్సర్యం: జనకరాజోత్తమా! ఇంతవరకూ నేను చెప్పింది (బ్రహ్మాది దేవతలకూ, మునులకూ సమ్మతమైన మతం. 
ఇదే ముక్తికి మార్గం. మరి వేరే మార్గాలు లేనే లేవు. 


ఆ. జ్ఞానమునన కాని జన్మజరామృత్యు । వుల జయించునట్టి యలఘు మోక్ష 
పదము గల్ల నేర దది కారణముగ సు । జ్ఞాన మెల్లభంగి సాధ్యతమము. 164 


ప్రతిపదార్థం: జ్ఞానమునన్‌+అ+కాని= జ్ఞానంచేతనే తప్ప; జన్మ= పుట్టుక; జరా= ముసలితనం; మృత్యువులన్‌= మరణం అనే 
వీటిని; జయించునట్టి= జయించేటువంటి; అలఘుమోక్షపదము= ఆ గొప్పు ముక్తిపదవి; కల్లన్‌ నేరదు= లభించదు; అది 
కారణముగన్‌= అందుచేత; ఎల్లభంగిన్‌= సర్వవిధాలా; సుజ్ఞానము= ఈ మంచిజ్ఞానం (విద్య); సాధ్యతమము= తప్పకుండా 
సాధించవలసిన వాటి అన్నింటిలో ఉత్తమోత్తమం. 


తాత్సర్యం: జననమరణాలను జయించటమే మోక్షపదవి. అది కేవలం ఈ జ్ఞానంచేతనే లభిస్తుంది కాబట్టి 
జ్ఞానసాధన అనేది అన్నివిధాలా ఉత్తమోత్తమ కర్తవ్యం. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 939 


క గురుడెవ్వ(డైననగు ని । వ్వెర వుపదేశించువా(డ వేల్పుగ శ్రద్దా 
పరమతి గావలయు జనన । మరణంబులు శ్రద్ద లేని మనుజుని బొదువున్‌. 165 


ప్రతిపదార్థం: గురుడు= ఆచార్యుడు; ఎవ్వ(డు+ఐనన్‌+అగున్‌= చతుర్వర్గాలలో ఎవడయినా కానిమ్ము; ఈ+వెరవు= ఈ 
ఉపాయాన్ని; ఉపదేశించువా(డు+అ= ఉపదేశించినవాడే; వేల్పుగన్‌= దేవుడుగా; శ్రద్దాపర+మతిన్‌= శ్రద్దతోకూడిన బుద్దికలవాడు; 
కావలయున్‌= కావాలి; జననమరణంబులు= ఈ జననజరామృత్యువులు; (శ్రద్దలేని= శ్రద్దలేనటువంటి; మనుజునిన్‌= మానవుడిని; 
పొదువున్‌= పొదువుకుంటాయి లేక ఆవరిస్తాయి. 

తాత్సర్యం: చతుర్వర్గాలలో గురువు ఎవడైనా కానిమ్ము, ఈ ఉపాయం చెప్పినవాడే దేవత. శిష్యుడికి అంతటి 
శ్రద్ద ఉండాలి. (శ్రద్ద లేకపోతే జననమరణరూపమైన అజ్ఞానం వదలదు. పొదువుకొనే ఉంటుంది. 


> విను మజ్ఞానంబున( గ । ర్మనిరూఢత గలుగు దాన మల(గవు జననం 
బును మరణము సమ్యక్‌ జ్ఞా। న నిత్యు( డగువా(డు మోక్షణము कहल గనున్‌. 166 


ప్రతిపదార్థం: వినుము= రాజా! ఆలకించు; అజ్ఞానంబునన్‌= అవిద్యవలన; కర్మనిరూఢత= కర్మాచరణమనే బంధంలో 
కూరుకుపోవటమనేది; కలుగున్‌= జరుగుతుంది; దానన్‌= అందుచేత; జననంబును-మరణమున్‌= జననమరణాలు; మల(గవు= 
అంతరించవు; సమ్యక్‌+బ్ఞాన+నిత్యు(డు+అగువా(డు= సరియెన విద్యపట్ట నిష్ట కలిగినవాడు; మోక్షణమున్‌= ముక్తిని; చుల్కన్‌= 
తేలికగా; కనున్‌= పొందుతాడు. 


తాత్సర్యం: రాజా! వింటున్నావా! అజ్ఞానంవలన జీవాత్ముడు కర్మాచరణబంధనంలో కూరుకొనిపోతాడు. అతడికి 
జననమరణాదులు అంతరించవు. మోక్షపదం లభించదు. సరియెన జ్ఞానం కలవాడికి ముక్తి కరతలామలకం. 


క్ర ఈ तए వూ(దుము నృప! నను । నీ వడిగిన యంతయును వినిశ్చయకృతి సం 

భావితముగా(గ( జెప్పితి( । బోవిడువుము శోకమోహమును, నిలుపు ధృతిన్‌. 167 
ప్రతిపదార్థం: నృప!= రాజా!; ఈ వెరవు= ఈ మార్గాన్ని; कर्ज ఆగశ్రయించుము; ననున్‌= నన్ను; నీవు; 
అడిగినయంతయునున్‌= అడిగినంతా; వినిశ్చయకృతిన్‌= ఏ సందేహమూ, సంశయమూ లేని నిశ్చయరీతిలో; సంభావితముగా(గన్‌= 
అందరూ ఒప్పి మెచ్చేట్టు; చెప్పితిన్‌= వివరించాను; శోకమోహమును= దుఃఖహేతువైన మోహాన్ని; పోన్‌+విడువుము= 
వదలించుకొమ్ము; ధృతిన్‌= ధైర్యాన్ని; నిలుపు= అలవరచుకొమ్ము. 
తాత్సర్యం: రాజా! ఇప్పటివరకూ నేను ఉపదేశించిన ఈ మార్గాన్ని ఆశ్రయించుము. నీవు నన్ను అడిగినదంతా 
నలుగురికీ సమ్మతమైన పద్దతిలో ఏ సందేహాలకూ తావులేకుండా వివరించి చెప్పాను. శోకహేతువైన మోహాన్ని 
లేదా శోకాన్నీ, మోహాన్నీ, విడిచిపెట్టుము. జ్ఞానంవలన కలిగే ధైర్యం నిలుపుకొమ్ము'. 
క అని చెప్పిన ముదితుండై । జనకు(డు శోకాదిభావ సంగవిరహితం 

బును బ్రహ్మధ్యానపరం । బును నగు చిత్తంబుతోడ ముదితుం డగుచున్‌. 168 
ప్రతిసదార్థం: అని చెప్పినన్‌= యాజ్ఞవల్క్యుడు ఇట్టా చెప్పేసరికి; జనకు(డు= జనకమహారాజు; ముదితుండై= సంతోషించినవాడై; 
శోక+ఆది= దుఃఖమూ మొదలైన; భావ= భావాలతో; సంగవిరహితంబును= సాంగత్యం లేనిదీ; బ్రహ్మధ్యాన పరంబును= 
పరమాత్మను ధ్యానించటంలో సక్తమైనదీ; అగు= అయిన; చిత్తంబుతోడన్‌= అంతరంగంతో; ముదితుండు+అగుచున్‌= 
సంతోషించినవాడు అవుతూ. 


940 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


తాత్సర్యం: యాజ్ఞవల్క్యుడు ఇట్టా వివరించి చెప్పేసరికి జనకమహారాజు సంతోషపడ్డాడు. దుఃఖాది భావాలను 
విడిచిపెట్టేసి బ్రహ్మధ్యానంలో జనకుడి చిత్తం సంలగ్నమయ్యింది. అందువలన మరీ సంతోషం కలిగింది. ఆ 


ఆనందంలో అట్లా ఉండిపోయాడు. 


విశేషం: సంశోధిత ముద్రణ ప్రతిలో ముదితుండై - ముదితుండగుచున్‌ అనే పాఠమే కనపడుతున్నది. వావిళ్ళవారి (ప్రతిలోనూ 

ఇట్లాగే ఉన్నది. ఇది పునరుక్తి. “ముని నతు(డగుచున్‌' అనే పాఠాంతరాన్ని సంశోధితము[ద్రణ అధస్పూచికగా ఇచ్చింది. దాన్ని 

స్వీకరిస్తే పునరుక్తి తొలగిపోతుంది. ముని= యాజ్ఞవల్క్య మహర్షికి; నతు(డు+అగుచున్‌= నమస్కరిస్తూ - ఉండెను అని అన్వయం 
మరింత సమంజసంగా ఉంటుంది. 

వ. ఉండెం బాండవాగ్రజా! యీ యాజ్ఞవల్క్యమునివరు వాక్యరూపంబునన యే నిమ్మహనీయజ్ఞానంబు నీ 
కుపదేశించితి' నని చెప్పి कृ డతనితో 'నీ విందుల తాత్పర్యంబు గలిగి యార్యగర్షితంబులగు 
శోకమోహాదిప్రాకృతభావంబులం దొటింగి సుఖి వగు' మనిన విని య క్మౌంతేయాగ్రజుండు 
సంతుష్టాంతరంగుండై య గ్గాంగేయునకుం బ్రణమిల్లి 'గృహస్థ ధర్మంబు పరిత్యజింపక మోక్షంబు వదయుట 
గలుగనోపునే?' మదీయ చిత్తంబు సంశయాయత్తం బగుచుండు; నిక్మాలుష్యంబు వాపవే యని యభ్యర్థించిన 
నతండు 'జనకసులభాసంవాదం బను నితిహాసంబు గలుగు దాన నేతత్సంశయంబు వాయు దానిం జెప్పెద 
విను’ మని పలికి యతని కిట్లనియె. 169 


ప్రతిపదార్థం: ఉండెన్‌= ఉన్నాడు; పాండవ+అ(గ్రజా!= ధర్మరాజా!; ఈ యాజ్ఞవల్క్య్యమునివరు= ఈ యాజ్ఞవల్క్యుడనే 
మునీశ్వరుడి; వాక్యరూపంబునన్‌+అ= పలుకుల (ప్రకారమే; ఏను= నేను; ఈ+మహనీయ జ్ఞానంబున్‌= ఈ గొప్ప విద్యను; 
నీకున్‌= నీకు; ఉపదేశించి తిన్‌= ఉపదేశించాను; అని చెప్పి= అని తెలిపి; భీష్ము(డు= భీష్మాచార్యుడు; అతనితోన్‌= ఆ ధర్మరాజుతో; 
నీవు; ఇందులన్‌= ఈ విషయంపట్ట; తాత్సర్యంబు= (శ్రద్ద; కలిగి= వహించి; ఆర్య= సజ్ఞనులచేత; గర్హితంబులు+అగు= 
నింద్యాలయిన; శోక మోహ+ఆది= దుఃఖమూ, వ్యామోహమూ మొదలైన; ప్రాకృత భావంబులన్‌= (ప్రకృతి సంబంధమైన భావాలను; 
తొఅింగి= విడిచి; సుఖివి= సుఖవంతుడవు; అగుము= కమ్ము; అనినన్‌= అని పలుకగా; విని; ఆ+కౌంతేయ+లఅ(గజాండు= 
కుంతీపుత్రులలో పెద్దవాడైన ఆ ధర్మరాజు; సంతుష్ట+అంతరంగుండై= సంతోషించిన హృదయం కలవాడై; ఆ+గాంగేయునకున్‌= 
గంగాపుత్రుడైన ఆ భీష్ముడికి; (ప్రణమిల్లి= నమస్కరించి; గృహస్థధర్మంబు= గృహనస్మాశ్రమాన్ని; పరిత్యబింపక= విడిచిపెట్టకుండా; 
మోక్షంబు+పడయుట= ముక్తి పొందటం; కలుగన్‌+ఓపునే?= సంభవిస్తుందా?; మదీయచిత్తంబు= నా అంతరంగం; 
సంశయ+ఆయత్తంబు+అగుచుండున్‌= ఈ సందేహానికి లోనవుతూ ఉంటుంది; ఈ+కాలుష్యంబు= ఈ మాలిన్యాన్ని; పాపవే?= 
దయచేసి తొలగింపవా?; అని; అభ్యర్థించినన్‌= ప్రార్థించేసరికి; అతండు= ఆ భీష్ముడు; జనకసులభాసంవాదంబు+అను= 
ధర్మధ్వజుడనే జనకమహారాజూ, సులభాదేవి - వీరిద్దరిమధ్యా నడిచిన వివాదం అనే; ఇతిహాసంబు= ఒక పూర్వవృత్తాంతం; కలుగున్‌= 
ఉంది; దానన్‌= ఆ కథతో; ఏతత్‌+సంశయంబు= నీ ఈ సందేహం; పాయున్‌= తొలగిపోతుంది; దానిన్‌= ఆ సంవాదాన్ని; 
చెప్పెదన్‌= చెబుతాను; వినుము; అని పలికి= అని చెప్పి; అతనికిన్‌= ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇలా వివరించాడు. 
తాత్సర్యం: ధర్మరాజా! యాజ్ఞవల్క్య్యముని పలుకుల (ప్రకారమే నేను ఈ గొప్పవిద్యను నీకు ఉపదేశించాను; 
అని చెప్పి భీష్ముడు నీవు దీనియందు శ్రద్దకలిగి సజ్జనులు १६.०२ శోకమోహాలను త్యబించి సుఖివి కమ్ము' 
అని ధర్మరాజుతో పలుకగా అతడు సంతోషించి భీష్ముడికి నమస్కరించి “గృహస్థ ధర్మాన్ని వదలకుండా మోక్షం 
పొందవచ్చునా? అనే అనుమానం నా మనస్సులో ఉన్నది. దానిని తొలగించు” మని వేడుకొన్నాడు. భీష్ముడు 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 941 


'జనకసులభాదేవుల నడుమ జరిగిన సంవాద మనే ఇతిహాసాన్ని విను” మనీ, “దానివలన సందేహాలన్నీ 
తొలగిపోతాయి. దానిని విను” మని ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. 
భీష్ముడు ధర్మరాజునకు జనక సులభా సంవాదంబు సెప్పుట (సం. 12-308-3) 


క సులభాభిధాన యగునొక । లలన విమలయోగధర్మ లంపటు జనకుం 
గెలన విని యతని బోధము । కొలంది పరీక్షింప( దనకు గోర్కి వొడమినన్‌. 170 


ప్రతిపదార్థం: సులభా+అభిధాన+అగు= సులభ అనే పేరుగలదైన; ఒక లలన= ఒక వనిత; విమల= పవిత్రమైన; యోగధర్శ్మ= 
యోగాచరణంలో; లంపటున్‌= పూర్తిగా మునిగిపోయిన; జనకున్‌= ధర్మధ్య్వజుడనే జనకమహారాజును; కెలనన్‌= సమీపంలోనే 
(ఉన్నాడని); విని= తెలిసికొని; అతని= ఆ జనకుడి; బోధముకొలంది= జ్ఞానం లోతు; పరీక్షింపన్‌= పరీక్షించాలని; తనకున్‌= 
తనకు; కోర్కి= కోరిక; పొడమినన్‌= కలుగగా. 


తాత్సర్యం: అనగా అనగా ఒక వనిత. ఆవిడపేరు సులభ. యోగ ధర్మాలను ఒక వ్యసనంవలె ఆచరిస్తున్న 
జనకమహారాజును పరీక్షించాలనీ, అతడి జ్ఞానం తాలూకు లోతు ఎంతో తెలిసికొనాలనీ ఆవిడకు ఒక కోరిక 
కలిగింది. జనకమహారాజు ఆ దగ్గరలోనే ఉన్నా డని తెలిసికొన్నది. 


వ. నియమాచరణకృశం బగు శరీరంబు యోగప్రభావంబున డా(చి సుందరసుకుమారం బగు నాకారంబు 
వహించి జనకుం గాంచి భిక్షావృత్తిత్వ సూ చకంబు లగు వచనంబు లుపన్యసించిన నతండాసనపాద్యార్దనంబు 
లాచరించి మహనీయంబగు భోజనం कनकं సంతృప్తిం బొంది యవ్విదేహపతికి నాసన్నంబగు 
నుచితాసనంబున నాసీనయైయుండి యాతండు ముక్తుండగుం గామి గనుగొను తలంపున 
నిజానుభావంబున నతని చిత్తంబు ప్రవేశించి మారవికారంబు భావించి. 171 


ప్రతిపదార్థం: నియమ+ఆచరణ= యోగ నియమాలను ఆచరించటం వలన; కృశంబు+అగు= చిక్కిపోయిన; శరీరంబున్‌= 
తన శరీరాన్ని; యోగ(ప్రభావంబునన్‌= యోగశక్తితో; డాచి= మరుగుపరచి; సుందర సుకుమారంబు+అగు= సుందరమూ, 
సుకుమారమూ అయిన; ఆకారంబు= రూపం; వహించి= ధరించి; జనకున్‌= జనకమహారాజును; కాంచి= సమీపించి; భిక్షావృత్తిత్వ= 
తాను భిక్షావృత్తితో ఉన్నాను అనే విషయానికి; సూచకంబులగు= సూచకాలైన; వచనంబులు= మాటలు; ఉపన్యసించినన్‌= పలికే 
సరికి; అతండు= ఆ జనకుడు; ఆసన పాద్య+అర్బనంబులు= కూర్చోవటానికి ఆసనం; కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళూ 
అందివ్వటమనే గౌరవాలు; ఆచరించి= చేసి; మహనీయంబు+అగు= గొప్పదైన; భోజనంబు+ఒనర్భినన్‌= విందుభోజనం ఏర్పాటు 
చేయగా; సంతృప్తిన్‌+పొంది= ఆవిడ సంతుష్టురాలై; ఆ+విదేహపతికిన్‌= ఆ జనకమహారాజుకు; ఆసన్నంబు+అగు= సమీపంలో 
ఉన్న; ఉచిత+ఆసనంబునన్‌= సముచిత పీఠంమీద; ఆసీనయై యుండి= సుఖంగా కూర్చుని; ఆతండు= ఆ జనకుడు; ముక్తుండు= 
సంగవిరహితుడు; అగున్‌ కామిన్‌= అవునోకాదో; కనుగొను తలంపునన్‌= తెలిసికొనే ఉద్దేశంతో; నిజ= తన; అనుభావంబునన్‌= 
కటాక్షాది చేష్టలతో; అతని చిత్తంబు= ఆ జనకుడి హృదయం (లోనికి); ప్రవేశించి= చొరబడి; మారవికారంబున్‌= మన్మథవికారాన్ని; 
భావించి= ఊహించి. 


తాత్సర్యం: ఆమె యోగప్రభావంతో చిక్కిపోయిన తన శరీరాన్ని మరుగుపరిచి, అందమైన శరీరాన్ని తెచ్చి పెట్టుకొని, 
జనకుడివద్దకు వెళ్ళి, తాను భిక్షుకి నన్నట్లుగా తోచే మాటలు అతడితో అనగా, ఆయన ఆమెను సాదరంగా 
ఆహ్వానించి, భోజనం పెట్టి, సుఖాసీనురాలినిగా చేశాడు. అతడు నిజంగా విరక్తుడగునో కాదో పరీక్షించటానికి 
తన చేష్టలతో ఆమె మన్మథవికారాన్ని కలిగించబోయింది. 


942 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


క తన లోచనదీప్తుల న । మ్మనుజపతి మొగంబునందు మల్లడిగొన( జే 

సిన నమ్మహాతు( డప్ప । ద్మనయన २९८ పెటి(గి జనిత మందస్మితుండై. 172 
ప్రతిపదార్థం: తన= ఆ సులభాదేవి తన యొక్క; లోచనదీపులన్‌= నేత్రకాంతులను; ఆ+మనుజపతి= ఆ జనకమహారాజు గారి; 
మొగంబునందున్‌= ముఖంమీద; మల్లడిగొనన్‌= గుంపుగా పెనవేసుకునేట్టు; చేసినన్‌= చేసేసరికి; ఆ+మహాత్ము(డు= ఆ 
మహానుభావుడు; ఆ+పద్మనయన= ఆ పద్మాక్షియొక్క; తలపు= ఆలోచనను; ఎతిగ= గుర్తించి; జనితమందస్మితు(డై= 
మొలకెత్తిన చిరునవ్వు కలవాడై. 
తాత్సర్యం: సులభాదేవి మన్మథభావసూచకాలైన తన మెరుపు చూపులను జనకమహారాజు ముఖంమీదికి 
వ్యాపింపజేసింది. అతడు ఆమె మనస్సును (గ్రహించాడు. చిన్నగా నవ్వుకొన్నాడు. మెల్లగా (ప్రశ్నించాడు. 
ఆ. ‘“ఎచటినుండి యెచటికే(గెద? వెవ్వరి । దాన? వేమి వెంట దగిలి నడతు 

సుదతి! నాకు జెప్పు మది యట్టులుండె నా । మాట వీవు విను సమాదరమున. 173 


ప్రతిపదార్థం: సుదతి!= అందమైన పలువరుస కలదానా!; ఎచటనుండి+ఎచటికిన్‌+ఏగాదవు?= ఎక్కడనుండి ఎక్కడికి 
వెళుతున్నావు?; ఎవ్వరిదానవు?= నీవెవరవు?; ఏమిటి వెంట+తగిలి+నడతు(వు)= నీవు ఏమి చేస్తుంటావు?; నాకున్‌= నాకు; 
చెప్పుము= తెలియజేయుము; అది+అట్టులు+ఉండెన్‌= అది అట్లా ఉంచి; నా మాటలు= నీకు చెప్పబోయే మాటలు; ఈవు= 
నీవు; సమాదరమునన్‌= (శ్రద్దతో; విను. 
తాత్సర్యం: 'ఓ సుదతీ! నీవు ఎవరవు? ఏ ఊరు? ఎక్కడికి వెళ్ళుతున్నావు? ఏమి చేస్తుంటావు? వివరంగా చెప్పుము. 
దానికేంగానీ ముందు నేను చెప్పే మాటలు శ్రద్దగా వినుము. 
విశేషం: ఈ ఇతిహాసంలో జనకమహారాజు పేరు ధర్మధ్వజుడు. “సన్న్యాస ఫలికః కళ్చిద్బభూన నృపతిః పురా! మైథిలో జనకో 
నాము ధర్మధ్వజ ఇతి (శుతః॥” (12-308-4). మిథిలాధిపతులందరికీ 'జనకుడు” అనేది సాధారణ నామధేయం. ఎవరికి వారికి 
ప్రత్యేకంగా విశిష్టనామధేయాలూ ఉంటాయి. అది ఆ వంశసంప్రదాయం. ఈ సులభ - జనకమహారాజును మిధిలానగరం వెళ్ళి 
మంత్రి పండిత సభా మధ్యంలో కలుసుకున్నట్టుగా వ్యాసుడు ముందే చెప్పాడు. “సా ప్రాప్య మిథిలాం రమ్యూం సమృద్దజనసంకులామ్‌। 
భైక్షచర్యాపదేశేన దదర్భ మిధిలేశ్వరమ్‌॥” (12-308-12). “అథ భుక్తనతీ ప్రీతా రాజానం మంత్రిభిరతం । సర్వభాష్యవనిదాం 
మధ్యే చోదయామాస భిక్టుకీ” (15). దీనిని తిక్కన 206వ వచనంలో (ప్రస్తావించాడు. తన నేత్రకాంతులతో జనకుడి 
నేత్రకాంతులను సంయోజన చేసి (చూపుల పగ్గాలు పెనవేసి - ८8} అంటే పగ్గమనికూడా) యోగబంధనంలో అతడిని బంధించింది 
అన్నాడు వ్యాసుడు. క నేత్రాభ్యాం నేత్రయోరస్య రశ్మీన్సంయోజ్య न. । ठे స్మ సంచోదయిష్యంతం యోగబంధైర్భబంధ 
హ॥” (12-308-17). 
సీ, పంచశిఖుండను పరమమునీశ్వరు । శిష్యుండ నతనిచే శిక్షితంబు 

గమలాక్షి సాంఖ్యయోగక్షితి పాలనం । 2०९८ ద్రివిధంబగు మోక్షధర్మ 

మట్లుగావున సంశయము లేక ముక్తకా । మస్ఫితి నమూూ(డు మార్గములను 

నడచి పరంబున కెడపడకుండుదు । ముక్తి వైరాగ్యైకమూల సూవె 


తే.  వినువిరక్తి దృఢ జ్ఞానజనిత గాన । దీపిత జ్ఞానమును విరక్తియు ధరింప 
బడిన బుద్ధి నిర్వ్వంద్వత బర(గు నింటి । యంద నిల్చి నిస్సంగు(డనై చరింతు. 174 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 943 


ప్రతిపదార్థం: కమలాక్షి!= పద్మాలవంటి కన్నులుగలదానా!; పంచశిఖుండు+అను= పంచశిఖుడు అనే పేరుగల; పరమమునీశ్య్ళరు= 
మహామునివరుని; శిష్యుండన్‌= శిష్యుడను నేను; సాంఖ్య ~ యోగ - క్షితిపాలనంబులన్‌= సాంఖ్యమూ, యోగమూ, 
రాజ్యపరిపాలనమూ అనే ఏటితో; (త్రివిధథంబు+అగు= మూడు విధాలైన; మోక్షధర్మము= ముక్తి పద్దతి (స్వభావం); అతనిచేన్‌= 
ఆ పంచశిఖగురునిచేత; శిక్షితంబు= (నాకు) నేర్సబడింది; అట్టు+కావునన్‌= అందుచేత; సంశయము లేక= ఏ సందేహమూ 
లేకుండా; ముక్తకామస్థితిన్‌= కోరికలు తొలగిన స్థితితో; ఆ+మూ(డు+మార్గములను= ఆ మూడు మోక్షపద్దతుల్లోనూ; నడచి= 
ప్రవర్తించి; పరంబునకున్‌= పరతత్తానికి లేదా పరలోకానికి; ఎడపడక+ఉండుదున్‌= దూరం కాకుండా ఉండగలుగుతున్నాను; 
ముక్తి= మోక్షమనేది; వైరాగ్యైకమూల+చూవె= వైరాగ్యమే మూలంగా కలది సుమా!; విను; విరక్తి= వైరాగ్యమనేది; దృఢ-జ్ఞాన- 
జనిత= నిశ్చలమైన జ్ఞానం వల్లనే పుడుతుంది; కానన్‌= కాబట్టి; దీపిత జ్ఞానమునున్‌= (ప్రకాశించే జ్ఞానమూ; విరక్తియున్‌= 
అందువలన కలిగే వైరాగ్యమూ; ధరింప(బడిన= రెండూ ధరించినటువంటి; బుద్ది= అంతరంగం; నిర్వంద్వతన్‌= సుఖదుఃఖాది 
ద్వంద్యాలకు అతీతంగా; పరగున్‌= వ్యవహరిస్తుంది; ఇంటియంద= ఇంటిలోనే; నిల్చి= ఉండీ; నిస్ఫంగు(డనై= విరక్తుడనై; 
చరింతున్‌= సంచరిస్తూ ఉంటాను. 
తాత్సర్యం: ఓ పద్మాక్షీ! పంచశిఖుడు అనే మునీశ్వరుడికి నేను శిష్యుడను. ఆయన నాకు సాంఖ్యంలోనూ 
యోగంలోనూ రాజ్యపరిపాలనలోనూ - ఈ మూడింటా ముక్తిపొందే మార్గాలు ఉపదేశించారు. అందుచేత 
నిస్సంశయంగా నిష్కామంగా ఆ మూడు మార్గాల్లోనూ నడుస్తూ పరమాత్మకు సన్నిహితంగా ఉంటున్నాను. ముక్తికి 
వైరాగ్యమే మూలం. వైరాగ్యానికి జ్ఞానమే ఆధారం. కాబట్టి జ్ఞానంతో కలిగిన విరక్తి నా అంతరంగంలో ఉండటం 
వలన సుఖదుఃఖాలూ, రాగద్వేషాలూ వంటి ద్వంద్యాలకు అతీతంగా జీవించగలుగుతున్నాను. ఇంటిలోనే 
(సంసారంతోనే) ఉండి కూడా నిస్సంగుడిగా మనుతున్నాను. 
క వనితా! చందనమున( బూ । సిన గత్తిని వ్రేసినను సుచిత్తత నా క 

జ్ఞను లిరువురయందును సరి, । కనకము లోష్టమును సమమ కా గనుగొందున్‌. 175 


ప్రతిపదార్థం: వనితా!= ఓ మగువా!; చందనమునన్‌= మంచి గంధంతో; పూసినన్‌= పులిమినా; కత్తిని= ఖడ్గంతో; |వ్రేసినన్‌= 
ఖండించినా; నాకున్‌= నాకు; ఆ+జనులు= ఆ పనిచేసిన వ్యక్తులు; ఇరువురయందునున్‌= ఇద్దరిపట్టా సుచిత్తత= ద్వేషం లేని 
మంచి మనస్సు కలిగి ఉండటమనేది; సరి= సమానం; కనకమున్‌= బంగారాన్నీ; లోష్టమునున్‌= మట్టినీ; సమము+అ= సమానమే; 
కాన్‌= అయ్యేట్టు; కను(గొందున్‌= చూస్తాను. 


తాత్సర్యం: ఓ వనితా! నా శరీరానికి (కుడిభుజానికి) చందనం పులిమినా (ఎడమభుజాన్ని) కత్తితో నరికినా 
ఆ ఇద్దరి వ్యక్తుల పట్టా నేను రాగ-ద్వేష రహితంగా సమానంగా ఉండగలను. నా దృష్టిలో బంగారానికీ, మట్టికీ 
తేడా లేదు. నాకు రెండూ సమానమే. 


తే. జ్ఞానమును గర్మమును రెంటి సంగమంబు । నిష్టలుగ మోక్షవిదులు వర్ణింతు రాత్మ 
శాస్త్రములు గని మద్గురుశాసనంబు । సుగమపదము తృతీయంబు సూవె యబల! 176 


ప్రతిపదార్థం: అబల!= ఓ సుకుమారీ!; జ్ఞానమును= జ్ఞానమూ; కర్మమును= కర్మత్యాగమూ లేదా కర్మాచరణమూ; రెంటి= 
ఈ రెండింటి; సంగమంబున్‌= సాంగత్యాన్ని; నిష్టలుగన్‌= జ్ఞాననిష్టగానూ, కర్మనిష్టుగానూ; మోక్షవిదులు= ముక్తిస్వరూపం 
తెలిసినవారు; ఆత్మశాస్త్రములు+కని= ఆత్మతత్త్యాన్ని గురించీ మోక్షం గురించీ చర్చించే శాస్త్రాలు చదివి; వర్లింతురు= వివరించి 
చెబుతూ ఉంటారు; మత్‌4+గురు+శాసనంబు= మా గురువుగారి ఆజ్ఞ(ఉపదేశం); సుగమపదము= తేలికగా పొందదగినది; 
తృతీయంబు+చూవె= అది మూడవ నిష్ట సుమా! 


944 శ్రీనుదాం & మహాభారతము 


తాత్సర్యం: ఓ సుకుమారీ! వేదాంత(గ్రంథాలు చదివిన మోక్షవేత్తలు జ్ఞాననిష్ట - కర్మనిష్థ అనే రెండు మార్గాలు 
చెప్పుతూ ఉంటారు. కానీ, మా గురువుగారు చెప్పేది సులభమైన మూడవ మార్గం సుమా! 
ఆ. = కీడుగని యొకండు గృహధర్మ ముడిగి స । మాశ్రయించు నాశ్రమాంతరంబు 

దాన సంగ ముడుగయా నేర దదియొల్ల । మియును వలపుగాన మీననయన! 177 
ప్రతిపదార్థం: మీననయన!= ఓ మచ్చెకంటీ!; కీడు+కని= ఏదో ప్రమాదాన్ని పొంది; ఒకండు= ఒక గృహస్థు; గృహధర్మము+ఉడిగి= 
గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి; ఆ(శ్రమాంతరంబున్‌= సన్న్యాసా(శ్రమాన్ని (ఎందుకంటే); సమాశ్రయించున్‌= స్వీకరిస్తాడు; దానన్‌= 
అట్లా స్వీకరించినందువలన; సంగము= తగుల్కోలు; ఉడుగణాన్‌+నేరదు= అంతరించిపోదు (మరొక ఆ(శమం - సన్న్యాసం); 
అది+ఒల్లమియున్‌= గృహస్థాశ్రమం వద్దనటం కూడా; వలపు+కానన్‌= ఒక కోరికయే కాబట్టి. 
తాత్సర్యం: ఓ చేపకన్నుల చిన్నదానా! కుటుంబంలో ఏదో కీడు జరిగింది కదా అని ఒకడు గృహస్థాశ్రమం వదిలేసి 
సన్న్యాసా(శ్రమం స్వీకరిస్తాడు. అంతమా(త్రాన అతడికి సాంగత్యం వదలదు. గృహస్థాశ్రమం వద్దు అని ద్వేషించటం 
కూడా ఒక సంగమే. రాగమే కాదు ద్వేషమూ పనికి రాదు సుమా! 
క దండము గాషాయంబును । ముండితయు( గమండలువును మోక్ష మొస(గ వె 

ట్లండేని లింగములకు న । ఖండజ్ఞాన ప్రదత్వకలనము గలదే? 178 
ప్రతిపదార్థం: దండమున్‌= సన్నాసులు ధరించే పొడవాటి కర్ర (త్రిదండి); కాషాయంబును= కాషాయవస్ర్రధారణ; 
ముండితయున్‌= గుండు కలిగియుండుట; కమండలువును= నీటి కమండలమూ - ఇవి; మోక్షమున్‌+ఒ స(గవు= మోక్షాన్ని ఇయ్యవు; 
ఎట్టు+అండు(వు)+ఏనిన్‌= ఎలాగంటే; లింగములకున్‌= చిహ్నాలకు; అఖండ= అఖండమైన; జ్ఞాన= బ్ఞానాన్ని; ప్రదత్వకలనము= 
ఇవ్వగలిగిన శక్తి; కలదే?= ఉన్నదా? (లేదని భావం.) 
తాత్సర్యం: సన్న్యాసా(శ్రమం స్వీకరించాడు - అనటానికి చిహ్నాలైన కాషాయధారణ, ముండనం, దండకమండల 
వహనం, ఇత్యాదులు మోక్షాన్ని ఇవ్వవు. బాహ్యాచిహ్నాలకు జ్ఞాన ప్రదానశక్తి ఉండదుగదా! జ్ఞానమనేది ఆత్మగుణం. 
ఈ చిహ్నాలు ఏమీ లేకుండానూ జ్ఞాని ఉండవచ్చును. 
విశేషం: ఎట్లు+అంటి(ఏ)+ఏనిన్‌= ఎట్లంటేనిన్‌ అని ఉంటే అన్వయం హాయిగా కుదురుతుంది. కానీ అప్పుడు ప్రాసనియమం 
భంగపడుతుంది. అందు(వు)+ఏనిన్‌= అందేనిన్‌ అని విభజించి ద-డలకు అభేదం కనక “అండేనిన్‌ అని సమన్వయించాలి. 
“అందురు- అంధడ్రు” అనే రూపాల్లో దకారం డకారంగా మారటం ఉన్నది. 
క మగువా! దుఃఖుము శిథిలం । బగునని లింగములు దాల్లు రమ్మెయి లే ठ 

ట్లు? గొడుగునందుం గావున । వగవ(గ మోక్షదముగా(గ వలయున్‌ గొడుగున్‌. 179 
ప్రతిపదార్థం: మగువా!= ఓ వనితా!; దుఃఖము= శోకమనేది; శిథిలంబు+అగున్‌+అని= తొలగిపోతుంది అనుకొని; లింగములు= 
కాషాయమూ మొదలైన వైరాగ్య చిహ్నాలను; తాల్తురు= ధరిస్తూ ఉంటారు; ఆ+మెయి= ఆపాటి; గొడుగునందున్‌= రాజలాంఛనమైన 
వెల్లగొడుగులోమాత్రం; లేదు+ఎట్టు?= లేదా ఏమిటి?; కావునన్‌= కాబట్టి; వగవ(గన్‌= దుఃఖాలు కొనితెచ్చుకొనటానికీ; 
మోక్షదము+కా(గన్‌= ముక్తిప్రదం అవ్వటానికీ; గొడుగున్‌= కాషాయాదులతోపాటు గొడుగుకూడా; వలయున్‌= కావలసిందే మరి! 
తాత్సర్యం: దుఃఖం తొలగిపోతుందని కాషాయాది సన్న్యాసచిహ్నాలను స్వీకరిస్తారు. ఆ పాటి శక్తి రాజలాంఛనంగా 
నేను ధరించే సితచ్చ(త్రానికి మాత్రం లేదా! అది దుఃఖహేతువైనా ముక్తిప్రదమైనా గొడుగు అనేది నాకు తప్పదు. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 945 


(జ్ఞానం కాక కాషాయాదులే మోక్షాన్ని ఇచ్చేటట్లయితే నాకు నా గొడుగూ మోక్షదం అవుతుందని; జ్ఞానమే మోక్ష 
హేతువయినప్పుడు అది నాకు ఉన్నది కనుక ఇంక ఈ రాజలాంఛనాలు నాకు దుఃఖకారణాలూ బంధనాలూ 
కావని భావం.) 
విశేషం: దీనికి మూలక్టోకంలో భావం మరింత స్పష్టంగా కనపడుతున్నది. “అథవా దుఃఖశైథిల్యం వీక్ష్య లింగే కృతా మతిః । 
కిం తదేవార్థ సామాన్యం ఛత్రాదిషు న లక్ష్యతే॥” (12-308-49). ఏ చిహ్నాలూ లేనంతమా(త్రం చేత మోక్షం లభించదు. ఏవో 
కొన్ని లాంఛనాలు ఉన్నంతమా(త్రంచేత అవి బంధనాలూ కావు. చిహ్నాలు ఉన్నా లేకపోయినా జీవుడు జ్ఞానంచేతనే ముక్తుడు 
అవుతున్నాడు. “ఆకించన్యే న మోక్షోబ్తి, కైంచిన్యే నాస్తి బంధనమ్‌ । కైంచిన్యే చేతరే చైన జంతుః జ్ఞానేన ముచ్యతే॥” 
(12-308-50). 
ఆ. జ్ఞానమునన కాని మానిని! లింగమా । త్రమున ముక్తి యగునె? రాజ్యబంధ 

రాగబంధ నిఖిల భోగబంధములయ బ్ర । జ్ఞాసి( దునిమినా(డ నది గతముగ. 180 
ప్రతిపదార్థం: మానిని!= ఓ మగువా!; జ్ఞానమునన్‌+అ+కాని= జ్ఞానం చేతనే తప్ప; లింగమా(త్రమునన్‌= కాషాయాది చిహ్నాలను 
ధరించినంత మా(త్రంచేత; ముక్తి+అగునె?= మోక్షం లధభిస్తుందా?; రాజ్యబంధ= రాజ్యపరిపాలనం అనే బంధాన్నీ; రాగబంధ= 
వ్యామోహం అనే బంధాన్నీ; నిథిల= సమస్తమైన; భోగబంధములన్‌= భోగబంధాలనూ; (ప్రజ్ఞా+అసిన్‌= ప్రజ్ఞ అనే ఖడ్గంతో; 
తునిమినా(డన్‌= ఖండించినవాడను; అది+కతముగన్‌= ఆ కారణంగా. 
తాత్సర్యం: మానినీ! జ్ఞానంవలన మా(త్రమే ముక్తి లభిస్తుంది. దండ కమండల కాషాయాది చిహ్నాలవలన కాదు. 
నేను రాజ్య, రాగ, భోగబంధాలను అన్నింటినీ జ్ఞానం అనే కత్తితో తెగకోసుకొన్నాను. అది కారణంగా ముక్తుడను 
అయ్యాను. (తరువాతి వచనంతో అన్వయం). 


విశేషం: అలం: రూపకం. 
వ. ఇట్లు ముక్తుండ నైయున్న నాయెడ ముక్తత్వాముక్తత్వంబు లారయవే(డి వచ్చి మచ్చిత్రంబు మెత్తన చొచ్చి 
తిదియ ప్రయోజనం బట్లుంగాక. 181 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ (ప్రకారంగా; ముక్తుండను+ఐ+ఉన్న= ముక్తుడిని అయి ఉన్న; నా+ఎడన్‌= నాయందు; ముక్తత్వ+ 
అముక్తత్వంబులు= ముక్తుడా? అముక్తుడా? అనే లక్షణాలు; ఆరయన్‌= తెలుసుకోవటం కోసం; వేడి వచ్చి= కోరి వచ్చి; 
మత్‌+చిత్తంబున్‌= నా హృదయాన్ని; మెత్తన= మెల్లగా; చొచ్చితి(వ)= |ప్రవేశించావు; ప్రయోజనంబు= దీనికి ప్రయోజనం; ఇదియ= 
ఇదే, ఇంతే; అట్టున్‌+కాక= అట్టా కాక, 
తాత్సర్యం: ఇట్టా ముక్తుడనై ఉన్న నన్ను పరీక్షించటానికి నా హృదయంలోనికి మెల్లగా (ప్రవేశించావు. దీనికి 
ప్రయోజనం ఇంతే! అట్లా కాక. 
ख.  బ్రాహ్మణివి యోగినివి పరభార్య వబల! । భర్త ప్రోషితు( డేను నృపాలసుతు(డ 
వినుము గృహమేధి నాచారఘను(డ నిట్టి । నేను నీవు రమించుట ०८८ దేదె? 182 
ప్రతిపదార్దం: అబల!= ఓ సుకుమారీ!; (బ్రాహ్మణివి= నీవు బ్రాహ్మణ స్ర్తీవి; యోగినివి= భిక్షుకివి; పరభార్యవు= పరకాంతవు; 
భర్త నీ మగడు; ప్రోషితుడు= ఏదో పనిమీద దూరప్రాంతాలకు వెళ్ళినవాడు; వినుము= ఆలకించు; ఏను= నేను; నృపాల 
సుతు(డన్‌= క్షత్రియకుల సంజాతుడిని; గృహమేధిన్‌= గృహస్థాశ్రమంలో ఉన్నవాడిని; ఆచారఘను(డన్‌= ఆచారాలను 


०46 శ్రీనుదాం & 23०259०८ >>> 


పాటించటంలో నిష్టకలవాడిని; ఇట్టి= ఇటువంటి; నేనున్‌= నేనూ; నీవున్‌= నీవూ; ४२००२०९० = సుఖించటమనేది; నిందన్‌+ తేదె?= 
అపకీర్తి తీసుకురాదా? 
తాత్సర్యం: మానినీ! నేను ముక్తుడనో కాదో పరీక్షించటంకొరకే నీవు నా హృదయంలోనికి (ప్రవేశించావు 
అనుకొంటున్నాను. అట్లా కాక మరింకేదయినా శృంగారపరమైన శారీరకవాంఛతో |ప్రవేశించినట్లయితే - వినుము. 
మరి నీవు బ్రాహ్మణకులంలో పుట్టినదానవు. నేను క్షత్రియుడను. నీవు యోగినివి. నేను గృహమేధిని. నీవ పరభార్యవు. 
నేను ఆచారపరుడను. ఇట్టాంటి నీవూ నేనూ రమించటం ఎంతటి నింద్యం! ఎంతటి అపకీర్తి! 
వ. స్వతంత్రవై నీవు చేసిన యీ యవినయంబున నెయ్యది వాటిల్లిన నది నీయంద నిలుచుం గాక!’ యని పలికి 

వెండియు. 183 
ప్రతిపదార్థం: స్వతంత్రను+ఐ= స్వతం(త్రురాలవై: నీవు; చేసిన; ఈ; అవినయంబునన్‌ అవినీతివలన; ఎయ్యది= ఏది; పాటిల్లినన్‌= జరిగినా; 
అది; నీయందున్‌+అ= నీయందే; నిలుచున్‌+కాక!= నిలుచుగాక!; అని పలికి= అని హెచ్చరించి; వెండియున్‌= మళ్ళీ ఇలా అన్నాడు. 
తాత్సర్యం: స్వతంత్రించి నీవు చేసిన ఈ అవినీతి పనివలన ఏమి జరిగినా అది నీకే చెందుతుంది గాక!” అని 
చెప్పి, ఇంకా ఇట్లా అన్నాడు. 
క, “నావలని రాగముననే । నీవిట్లెతి నను గెల్లు నిపుణతకుం గా 

కీ వెడమాయల నిప్పుడు । బో విడువవు యోగశక్తి పొలుపు కలిమినే. 184 
ప్రతిపదార్థం: ననున్‌= నన్ను; గెల్బ్చు= జయించటం అనే; నిపుణతకున్‌+కాక= నైపుణ్యంకోసం కాకుండా; ఈ+వెడమాయలన్‌= 
ఈ రకమైన వృథా మాయలు; ఇప్పుడున్‌= ఇంత చెప్పినా ఇప్పటికీ; పోన్‌+విడువవు= నీవు విడవటం లేదు; అది యోగశక్తి= 
యోగశక్తియొక్క; పొలుపు= మహిమ; కలిమినే= నీకు ఉండటంచేతనే. 
తాత్సర్యం: £, మానినీ! నన్ను పరీక్షించి గెలవటంకొరకు కాక నాపట్ల అనురాగంతోనే నీవు ఇట్లా అందాలరాశిగా 
రూపం ధరించి వచ్చావు. అందుకే ఈ వృథామాయలను ఇప్పటికీ నీవు వదిలిపెట్టటం లేదు. ఇదంతా నీకున్న 
యోగశక్తి మహిమవలన సాధ్యపడుతున్నది. 
క్ర నిను డా(చి కుటిలభావం । బున దుష్టచరిత్రవైతి ముక్తుల తెఐిగే 

వనిత! యిది యే బయలుపలి । చిననైనను మానవలదె చెన్న(టిచూపుల్‌?' 185 
ప్రతిపదార్థం: వనిత!= ఓ మగువా!; నినున్‌= నిన్ను నీవు; డాచి= కప్పిపుచ్చుకొని; కుటిలభావంబునన్‌= వక్రబుద్దితో; 
దుష్టచరిత్రవు+ఐతి(ఏ)= దుష్టస్వభావవు అయ్యావు; ఇది= ఇటువంటిది; ముక్తుల తెణగే?= ముక్తుల పద్దతియేనా?; ఏన్‌= నేను; 
బయలుపటిీచిన నైననున్‌= ఇట్లా నా స్వభావాన్నీ, ని వ్యవహారాన్నీ బట్టబయలు చేసినప్పుడైనా; చెన్న(టి చూపుల్‌= వంకర చూపులు 
(దుష్టమైన చూపులు); మానవలదె?= మానవద్ధా? 
తాత్సర్యం: అమ్మాయీ! వ(క్రబుద్దితో నిన్ను నీవు కప్పిపుచ్చుకొని నీ దుష్ట్రస్వభావం వెల్లడించుకొన్నావు. ఇది ముక్తుల 
పద్దతేనా? పోనీ నేను బయలుపరచాను కనుక ఇప్పటికైనా నీ కుటిల వీక్షణాలు మానుకొనవద్దా?' 
క. అని తన వైరాగ్యంబును । ఘనబోధము మహిమయుం బ్రకాశింప మనం 

బున సరకుగొనక యి ట్ల । వ్వనిత( బలికి యనృరేంద్రవర్యు(డు మటియున్‌. 186 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 947 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; ఆ+నరేం[ద్రవర్యు(డు= ఆ రాజశ్రేష్ట్ణుడు జనకమహారాజు; తన= తనయొక్క; వైరాగ్యంబును= 
విరక్తీ; ఘన= గొప్పదైన; బోధము+మహిమయున్‌= జ్ఞానం యొక్క మహిమా; (ప్రకాశింపన్‌= విరాజిల్లేటట్లు; మనంబునన్‌= 
మనస్సులో; సరకుగొనక= సులభను లెక్కచెయ్యకుండా; ఇట్టు= ఈ (ప్రకారంగా; ఆ+వనితన్‌= ఆ స్త్రీని ఉద్దేశించి; పలికి= 
ఉపన్యసించి; మటణియున్‌= ఇంకా (ఇట్లా అంటున్నాడు.) 
తాత్సర్యం: జనకమహారాజు అమెను లెక్కచెయ్యకుండా తన వైరాగ్యమూ, తన జ్ఞానమహిమమూ ప్రకాశించేట్టు 
ఇట్లా మాట్లాడి, మళ్ళీ తనే ఇంకా ఉపన్యాసం కొనసాగిస్తున్నాడు. 
క తను వొప్పెడునది యౌవన । మును నూతన మిట్టి నీకు బొల(తీ! యోగం 

బున నింతచొరవ యెమ్మెయి(। బనుపడియెం జెపుమ! దా(ప( బనిలే దింకన్‌.' 187 
ప్రతిపదార్థం: పొల(తీ!= ఓ వనితా!; తనువు= నీ శరీరం; ఒప్పెడునది= చాలా అందంగా ఉంది; యౌవనమును= నీ జవ్వనంకూడా; 
నూతనము= తొలిదశలో ఉంది; ఇట్టి నీకున్‌= ఇలా తొలిప్రాయంలో ఉన్న నీకు; యోగంబునన్‌= యోగమార్గంలో; ఇంత చొరవ= 
ఇంతటి (ప్రవేశం (చనవు); ఏ+మెయిన్‌= ఎట్టా; పనువడియెన్‌= అలవడింది; చెపుమ!= దయచేసి చెప్పుము!; ఇంకన్‌= ఇక; 
దాటన్‌+పనిలేదు= దాచవలసిన అవసరంలేదు. 
తాత్సర్యం: ఓ వనితా! నీ శరీరం చూస్తే ఒప్పులకుప్పవలె ఉన్నది. నీ యౌవనమా తొలిదశలో ఉన్నది. మరి 
నీకు ఇంతటి యోగమహిమ ఎట్టా అలవడింది? ఇంకా దాపరికం ఎందుకు? చెప్పుము”. 


వ. అనుచు. 188 
తాత్సర్యం: అంటూ. 


క తనుసరకుసేయ కి ట్ల। జ్ఞననాథు(డు వలుక నవ్వచనములు దెలియన్‌ 
విని సులభ చతురముగ ని । ట్లను నించుక గొంకులేక యవ్విభుతోడన్‌. 189 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; తనున్‌= తనను; సరకుసేయక= లక్ష్యపెట్టకుండా; ఇట్టు= ఈ విధంగా; ఆ+జననాథు(డు= 
ఆ జనకమహారాజు; పలుకన్‌= మాట్లాడేసరికి; ఆ+వచనములు= ఆ మాటలు; తెలియన్‌ విని= అర్థమయ్యేట్యు ఆలకించి; సులభ= 
ఆ సులభ; చతురముగన్‌= నిపుణంగా; ఆ+విభుతోన్‌= ఆ రాజుతో; ఇంచుక= కొంచెమైనా; కొంకులేక= జంకు అనేది లేకుండా; 
ఇట్టు= ఈ (ప్రకారంగా; అనున్‌= అన్నది. 


తాత్సర్యం: జనకమహారాజు ఇట్టా తనను ఏ మాత్రమూ లెక్కచెయ్యకుండా మాట్లాడినా; అంతా (శ్రద్దగా ఆలకించి, 
సులభాదేవి చాలా నిపుణంగా బదులు పలికింది. 


క _“శ్రోతకు( దనకుం బ్రియమగు । నే తెరువున నట్టిమెయి సమీరిత మైనం 
జూ తగు వాక్యం బది నృప । సూతీ! పెటిపలుకు బాలిశుల చొ ప్పరయన్‌. 190 


ప్రతిపదార్థం: నృపసూతీ!= ఓ రాకుమారా!; (శ్రోతకున్‌= వినే వ్యక్తికీ, తనకున్‌= చెప్పే తనకూ; ఏ తెరువునన్‌= ఏ పద్దతిలో; 
ప్రియము+అగున్‌= హితవు అవుతుందో; అట్టి మెయిన్‌= ఆ పద్దతిలో; సమీరితము+ఐనన్‌+చూ!= చెప్పబడినది అయితేనే సుమా!; 
అది; తగువాక్యంబు= తగినమాట అవుతుంది; పెజిపలుకు= తక్కినవాక్యం (మాట); అరయన్‌= పరిశీలనగా చూస్తే; బాలిశుల 
చొప్పు= మూర్భుల పద్దతి. 


948 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


తాత్సర్యం: 'ఓ క్షత్రియకుమారా! వినే వ్యక్తికీ, చెప్పే వ్యక్తికీ హితమైన పద్దతిలో వెలువడినదే సరి అయిన మాట. 
తక్కినవన్నీ మూఢుల మాటలక్రిందే లెక్క. 
వ. భవదీయ వాక్యవైదగ్యం బట్లుండె నీవు నన్నెవ్వరిదాన? వెచ్చటినుండి వచ్చి? తెటుపోయె?దని తొలుత నడిగి 

తవహితుండనై వినుము చెప్పెద. 191 
ప్రతిపదార్థం: భవదీయ= నీ; వాక్య= మాటల; వైదగ్య్యంబు= నేర్పు; అట్టు+ఉండెన్‌= అట్టా ఉంది; నీవు; నన్నున్‌= నన్ను; 
ఎవ్వరిదానవు?= ఎవరి వనితవు?; ఎచ్చటినుండి వచ్చితి(ఏ)?= ఎక్కడనుంచి వచ్చావు?; ఎటుపోయెదు?= ఎక్కడికి వెడతావు?; 
అని; తొలుతన్‌= ఆదిలో; అడిగితి(వి)= అడిగావు, అవహితుండవై= సావధానుడవై; వినుము= ఆలకించు; చెప్పెదన్‌= చెబుతాను 
తాత్సర్యం: నీ మాటల చాతుర్యం అటా ఉండనిమ్ము. నా వివరాలను మొదటో అడిగావు కనుక చెప్పుతున్నాను. 

౧ ce 
సావధానంగా వినుము. 
జనకుని ప్రశ్నంబులకు సులభ ప్రత్యుత్తరంబు లిచ్చుట (సం. 12-308-95,96) 

క విను పాంసూదకముల చా । డ్చున జతుకాష్టముల భంగి భూతంబులకున్‌ 

మనుజేంద్ర! కలుగు బొం దా । పని నన్యోన్యసమధీనభావము గలదే? 192 
ప్రతిపదార్థం: మనుజేంద్ర= ఓ మహారాజా!; విను; పాంసు+ఉదకముల+చాడ్సునన్‌= దుమ్మూ, నీరులాగా; జతు+కాష్ట్రముల+భంగిన్‌= 
లక్కా చెక్కల్లాగా; భూతంబులకున్‌= పంచభూతాలకు; పొందు= కలయిక (సాంగత్యం); కలుగున్‌= ఏర్పడుతుంది; ఆ పనిన్‌= 
ఆ కలయికలో; అన్యోన్య సమ్‌+అధీన+భావము= పరస్పరం ఒకదాని అధీనంలో మరొకటి ఉండటమనే స్థితి; కలదే?= ఉంటుందా? 
తాత్సర్యం: ధూళికణాలూ, నీటి బిందువులూ కలిసినట్లుగా, లక్కతో కర్ర అతికినట్టుగా పంచభూతాలకు 
యాదృచ్చికంగా పరస్పరం కలయిక ఏర్పడుతూ ఉంటుంది. ఎంతగా కలిసి ఉన్నా ఇవి పరస్సరాధీనాలు కావు. 
దేని అస్తిత్వం దానికుంటుంది. ఒకదానితో కలిసి ఉన్నట్టు మరొక దానికి తెలియదు. 
నిశేషం: అలం: ఉపమ. 
ఆ. ఒక్కమేనియంద యుర్వీశ! పంచభూ । తములు దశమితేంద్రియములు మనసు 

బుద్దియును బ్రధానమును గల వివి యొక్క । డొకటియవియె, యేల యొండు సెప్పు? 193 


ప్రతిపదార్హం: ఉర్సీశ!= రాజా!; ఒక్క మేనియందున్‌+అ= ఒక్క శరీరంలోనే; పంచభూతములున్‌= పంచభూతాలూ; దశమిత+ 
ఇం(ద్రియములున్‌= పది పరిమితమైన ఇం(ద్రియాలూ; మనసున్‌= మనస్సూ; బుద్దియును= బుద్ది అనేదీ; ప్రధానమును= (ప్రకృతి 
లేదా అవ్యక్తం అనబడే తత్త్యమూ; కలవు= ఉన్నాయి; ఇవి= ఇవన్నీ; ఒక్క(డు+ఒకటి+అవియె= వేటికవి స్వతం(త్రాలే; ఒండు= 
మరొకటి ఉదాహరణంగా; చెప్పన్‌ ఏల?= చెప్పటం ఎందుకూ? 

తాత్సర్యం: ఒకే శరీరంలో పంచభూతాలూ, దశేం(ద్రియాలూ, మనస్సూ, బుద్దీ, ప్రకృతీ ఇవి అన్నీ కలిసిఉంటున్నాయి. 
కానీ, ఒకదాని ఉనికి మరొక దానికి తెలియదు. దేని కది (ప్రత్యేకమే. ఇంక మరొకటి చెప్పవలసిన పని ఏముంది? 
(పంచభూతాల కలయిక అన్యోన్య సమధీనం కాదు అనటానికి ఇది చాలు - అని.) 


వ. నిక్శంబునకు నెవ్వరు నెవ్వరివారుం గామి తెలియవే? యని పలికి వెండియు. 194 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 949 


ప్రతిపదార్థం: నిక్కంబునకున్‌= నిజానికి; ఎవ్వరున్‌= ఎవ్వరూకూడా; ఎవ్వరివారున్‌+కామి= ఎవ్వరివారూ కాకపోవటం; 
తెలియవే?= ఎరుగవా?; అని పలికి= అని చెప్పి; వెండియున్‌= మరల. 


తాత్సర్యం: నిజానికి ఎవరూ ఒకరికి చెందినవారు కారని తెలియదా?’ అని చెప్పి మరల ఇట్లా కొనసాగించింది. 


తే. _“సకలలోకములను సదశ్వంబు కరణి । ధావనము సేయుచుండు( బ్రధాన మింత 

యెటి(గి జననాథ! యెవ్వరి నెచటనుండు । వార లనువార మమ్మాటవలను సెపుమ! 195 
ప్రతిపదార్థం: జననాథ!= ఓ రాజా!; ప్రధానము= ప్రకృతి అనేది (ప్రాణం); సత్‌+అశ్యంబు+కరణిన్‌= మేలుజాతి గుర్రంలాగా; 
సకలలోకములను= సమస్తలోకాలలోనూ; ధావనము+చేయుచుండున్‌= పరుగుతీస్తూ ఉంటుంది; ఇంత= ఇదంతా; ఎటి(గి= 
తెలిసీ; ఎవ్వరిన్‌= ఎవరిని; ఎచటనుండువారలు= ఎక్కడ ఉండేవారు; అనువారము?= అనగలం?; ఆ+మాట+వలనున్‌= ఆ 
మాట తీరూ అర్థం; (వలను= తీరు, దిక్కు); చెపుమ!= చెప్పుము చూద్దాం! 
తాత్సర్యం: 'జనకమహారాజా! (ప్రకృతి అనేది జవనాశ్యంవలె సకలలోకాలకూ పరుగులు తీస్తూ ఉంటుంది. అది 
నీకూ తెలుసు, నాకూ తెలుసు. ఇంత తెలిసీ ఎవరిని ఎక్కడివాళ్ళు అని అడగగలం? అసలు ఆ (ప్రశ్నకు అర్థంఏమిటి? 


తే. నీవు నీయందు నిను(గను 5604 యొరుల । ०९००८०८ గానంగవలవదే యధిప! తన్ను 
నొరులనొక్కటిగా జూచు పురుషు డెచట । మీరలుండుదు రెవ్వరివార లనునె? 196 


ప్రతిపదార్థం: అధిప!= రాజా!; నీవు; నీయందున్‌= నీలో; నినున్‌= నిన్ను; కను= చూసుకొనే; నెజీయ= అందమే, పద్దతియే; 
ఒరులయందున్‌= ఇతరులలో కూడా; కానంగన్‌+వలవదే?= చూడవద్దా?; తన్నున్‌= తననూ; ఒరులన్‌= ఇతరులనూ; ఒక్కటిగాన్‌= 
అభిన్నంగా; చూచు= దర్శించగలిగిన; పురుషు(డు= జ్ఞాని; ఎచటన్‌= ఎక్కడ; మీరలు= మీరు; ఉండుదురు?= నివసిస్తారు?; 
ఎవ్వరివారలు?= ఎవరికి చెందినవారు మీరు?; అనునె?= అని (ప్రశ్నిస్తాడా? 


తాత్సర్యం: రాజా! నీలో నిన్ను నీవు చూచికొనగలిగినట్లే ఇతరులలోనూ చూడగలగాలి కదా! బీవాత్ముడి 
సాక్షాత్కారం సర్వ(ప్రాణికోటిలోనూ పొందగలిగినవాడు తాను అనీ, ఇతరులు అనీ భేదభావంతో ఉండగలడా? 
అతడికి అందరూ అంతా ఒక్కటే. 'నీవు ఎవరవు? ఎవరి దానవు?” ~ ఇట్లాంటి ప్రశ్నలు వెయ్యడు. అవునా? 


తే. అరులు మిత్రు లుదాసీను లనుచు సంధి । విగ్రహాది షడ్గుణముల వెరవు లొకరుC 
డలవరించుచు విజయంబు నాసపడుచు । నుండునటె? ముక్తితెబి గిటులున్నె యరయ?! 197 

ప్రతిపదార్థం: ఒకరు(డు= అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఒకడు; అరులు= శత్రువులూ; మి(త్రులు= స్నేహితులూ; ఉదాసీనులు= 
మధ్యస్తులూ; అనుచున్‌= అని ఇతరులను విభజిస్తూ; సంధి= పొత్తూ; విగ్రహ= యుద్దమూ; ఆది= మొదలైన; షడుణముల= 
ఆరు విధానాల; వెరవులు= ఉపాయాలు; అలవరించుచున్‌= ఆచరణలో పెట్టుతూ; విజయంబున్‌= శృత్రువులమీద విజయాన్ని; 
ఆశపడుచున్‌= ఆశిస్తూ; ఉండునటె?= ఉంటాడా?; అరయన్‌= ఆలోచిస్తే; ముక్తి తెణగు= మోక్షవిధానం - ముక్తిమార్గం; 
ఇటులు+ఉన్నె?= ఇట్లా ఉంటుందా? 

తాత్సర్యం: రాజా! ఏరు శత్రువులని, వారు మి(త్రులని, వీరు మధ్యస్థులనీ జనులను విభజించి చూస్తూ, వాళ్ళమీద 
విజయం సాధించటానికి ఆరురకాల రాజనీతి ఉపాయాలను పన్నుతూ ~ ఇట్టా ఉంటాడా నిజమైన జ్ఞాని? 
ముక్తిమార్గం ఇట్లాగే ఉంటుందా? 


950 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


&. కావున నీవు ముక్తు(డవు గా & € గాకయు నిన్ను ముక్తుగా 

భూవర! చూచి దిక్కల(క బుద్దులు సెప్పి తగం దొలంగయగా( 

ద్రోవ(గ( బాడి బంధులకు దుర్మతి వుట్టినయట్టి మర్వు వా 

ठं విధినైన మందు లిడి యెప్పటి బుద్ది ఘటించుచాడ్చునన్‌. 198 
ప్రతిపదార్థం: భూవర!= రాజా!; కావునన్‌= కాబట్టి; నీవు; ముక్తుడవు= బంధవిముక్తుడవు (జ్ఞానివి); కావు= కాదు; ఇటు+ 
కాకయున్‌= ఇట్లా కాకపోయినా; నిన్నున్‌= నిన్ను నీవు; ఇటు= ఇట్టా; ముక్తున్‌+కాన్‌= ముక్తుడుగా; చూచెదు= భావిస్తున్నావు; 
ఈ+కల(కన్‌= ఈ రుగ్మతను; బుద్దులు+చెప్పి= జ్ఞానం ఉపదేశించి; తగన్‌= తగిన పద్దతిలో; తొలంగగాన్‌+త్రోవంగన్‌= తొలగ 
జేయటం; బంధులకున్‌= హితులకు; దుర్మతి+పుట్టిన+అట్టి+ మర్వ్యున్‌= దురాలోచనలూ, దుర్చుద్దులూ పుట్టే మానవుడిని; వారు= 
ఆ బంధువులు; ఏ విధినైనన్‌= ఎట్లాగైనా; మందులు+ఇడి= జొషధాలు ఇచ్చి; ఎప్పటి బుద్ది= మునుపటి సద్బుద్ది; ఘటించు+ 
చాడ్సునన్‌= కలగజేసినట్టుగా; పాడి= ధర్మం. 
తాత్సర్యం: ఓ రాజా! షాడ్లుణ్యం పన్నుతూ జయాభిలాషివై ఉన్నావు కాబట్టి నీవు ముక్తుడవు కావు. కాకపోయినా 
ఇట్లా నిన్ను నీవు ముక్తుడుగా భావిస్తున్నావు. అంటే ఇదేదో మానసికరుగ్మత. తగిన బుద్ది చెప్పి దీనిని తొలగించటం 
బంధువుల కర్తవ్యం. ఎవడయినా ఒకడు ఉన్నట్టుండి దుర్మతి అయిపోతే వాడికి ఎట్టాగైనా ఏ మందులో మాకులో 
ఇప్పించి మళ్ళీ మనిషిని చేసినట్టుగా బంధువులంతా పూనుకొని నీ కలక వదలించాలి. ఇది పాడి. ఇది ధర్మం. 


వ. ఏనెట్లు ముక్తుండ(గా? నంటేని విను మింకనుం జెప్పెద. 199 
ప్రతిపదార్థం: రాజా! ఏను= నేను; ఎట్టు= ఏ విధంగా; ముక్తుండన్‌+కాను?= ముక్తుడిని కాను?; అంటి(వ)+ఏనిన్‌= అని నీవు 
అడిగినట్టయితే; వినుము= ఆలకించు; ఇంకనున్‌= ఇంకా వివరంగా; చెప్పెదన్‌= చెబుతాను 

తాత్సర్యం: ఓ రాజా! 'నేను ఏ విధంగా ముక్తుడను కాను?’ అని నీవు అడిగితే గనుక ఇంకా చెప్పుతాను. 
వనుము. 


సీ. వర్గత్రయంబున వలనను సప్తాంగ । ములయందు€( జిత్తంబు మెల(గుచుండ, 
రాజులు-మజ్జనభోజన నిద్రావ । సరములు లోనుగా జనులుసేయు 
విజ్ఞాపనము విని యాజ్ఞాపనం బొన । రించుచు, మంత్రులు బ్రేమపాత్ర 
తరుణులు నస్వతంత్రత( జేయ, నర్జుల । కొసరి తిండియు ధనగుప్తిమీ(ది 


తే. భరము దమలో విరోధులై పట్టి మనసు । జిక్కువటుపంగం, బెక్కండ్రు సిరికి నడువ 
బరిహరించుచు - బహుదుఃఖపరులు నల్ప । సౌఖ్యులును నగుచునికి రాజ్యంబు తెటి(గు. 200 


ప్రతిపదార్థం: వర్గ్షత్రయంబున+వలనను= ధర్మ, అర్హ, కామాలు అనే మూడు పురుషార్థాల పట్లా; సప్త+ అంగములయందున్‌= 
సైన్యమూ, కోశమూ మొదలైన రాజ్యాంగాలు ఏడింటిపట్లా; చిత్తంబు= మనస్సు; మెల(గుచున్‌+ఉండన్‌= నిత్యమూ మెలగుతూ 
ఉంటే; మజ్జన+అవసరము= స్నాన సమయమూ; భోజన+అవసరము= భోజనసమయమూ; నిద్రా+అవసరము(లు)= నిద్రాసమయమూ 
అని; లోనుగాన్‌= ఈ మొదలైనవాటిని; జనులు= సేవకజనులు; చేయు= చేసేటటువంటి; విజ్ఞాపనము= విన్నపం; విని= ఆలకించి; 
ఆజ్ఞాపనంబు+ఒనరించుచున్‌= వాటివాటికి ఏర్పాట్లు చెయ్యమని ఆజ్ఞలు జారీ చేస్తూ; మం|త్రులున్‌= అమాత్యులూ; ప్రేమపా(త్ర= 
ప్రేమకు పాత్రలైన; తరుణులున్‌= వనితలూ; అస్వతం(త్రతన్‌= అస్వతం[త్రస్థితిని; చేయన్‌= తనకు కల్పించగా; అర్జుల= 
యాచకుల విషయంలో; కొసరి= ఇంకా ఇంకా కొసరి కొసరి; తిండియున్‌= ఆహారాదికం; ధనగుప్తిమీ(ది= కోశాగారంలో ఉన్నధనం 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 951 


కాపాడటంపట్ల ఉండే; భరమున్‌= బాధ్యత; తమలోన్‌= పరస్పరం; విరోధులై= శృత్రువులై; పట్టి= ఆక్రమించి; మనసున్‌= మనస్సును; 
చిక్కు+పణుపంగన్‌= కలతపెట్టగా; పెక్కం(డ్రు= పలువురు; సిరికిన్‌= తన సంపదకోసం; నడువన్‌= (ప్రయత్నిస్తోంటే; 
పరిహరించుచున్‌= అటువంటివారిని పరిహరిస్తూ; రాజులు= పరిపాలకులు; బహుదుఃఖపరులు= అధికదుఃఖాలు కలవారూ; 
అల్పసౌఖ్యులును= తక్కువ సుఖాలు కలవారుగా; అగుచున్‌+ఉనికి= అవుతూ ఉండటం; రాజ్యంబు తెఅ(గు= రాజ్యం తాలూకు 
పద్దతి. 
తాత్సర్యం: రాజుల హృదయంలో ఎప్పుడూ వర్గత్రయకాంక్ష, సప్తాంగాలపట్ల జాగరూకత - ఇవే ఉంటాయి. వారి 
స్నానసంధ్యాదులు దాసదాసీజనం గుర్తుచేస్తే జరుగుతాయి. వారు చేసే ఏర్పాట్ల ప్రకారం ఉంటాయి. మంత్రులూ, 
తరుణులూ రాజులను పూర్తిగా అస్వతం(త్రులను చేసేస్తారు. ధనాగారం కాపాడుకొనటం ఒకవైపూ, అర్జులకు 
దానం చెయ్యటం మరొకవైపూ రాజుల మనస్సులను పట్టిపీడిస్తూ ఉంటాయి. తన సిరికి ఆశపడేవాళ్ళను 
పరిహరించటం- అదొక బాధ్యత. మొత్తంమీద పరిపాలకులకు దుఃఖాలు ఎక్కువ - సౌఖ్యాలు తక్కువ. ఇదీ 
రాజ్యం పద్దతి. 
విశేషం: 'అర్జులకొసరి తిండియు - ధనగుప్తిమీ(ది భరమున్‌' అనే పాఠంలో అన్వయం క్లిష్టంగా ఉన్నది. 'అర్జుల కొసం తిండియు” 
అన్న పాఠాంతరంలో అన్వయసౌలభ్యం ఉన్నా అఖండయతి అవుతున్నది. 'అర్జులకున్‌+ఒసయగ= అర్జుల కొసయగి'లో इ" కి గుప్తిలో 
'గు'తో యతి. దీనికి మూలమైన సంస్కృతశ్టోకాలు “అభిగమ్యూభిగమైనం యాచంతే సతతం నరాః । న చాప్యుత్సహతే దాతుం 
విత్తరక్షీ మహాజనాత్‌॥ దానే కోశక్షయోహ్యస్య వైరం చాప్యప్రయచ్చతః । క్షణేనాస్యోపవర్తంతే దోషా వైరాగ్యకారకాః ॥ స్పష్టంగా 
ఉన్నాయి. (12-308-144). 
వ. వారలు 2००६९ గామి దెల్లం బది యట్లుండె నీకు విశేషించియు. 201 
ప్రతిపదార్థం: వారలు= అటువంటి రాజులు; ముక్తులు+కామి= ముక్తులు కాకపోవటం; తెల్లంబు= స్పష్టం; అది= ఆ విషయం; 
అట్లు+ఉండెన్‌= అట్టా ఉండనిమ్ము; నీకున్‌= నీకు; విశేషించి= విశేషంగా. 
తాత్సర్యం: అటువంటి రాజులు ముక్తులు కాకపోవటం స్పష్టం, నీకు విశేషంగా చెప్పాలంటే. 
చ. సదయ మనీష( బంచశిఖసంయమి మోక్షము దెల్పెనంటి, నీ 

హృదయము నాదు చొచ్చుటకు నెంతయు రోసితి, ముక్తు చందమే 

యిది? నిరపేక్షు(డైన విను మెయ్యది యెట్లయినం బ్రశాంతిసం 

పద నొకయింతయుం ९८५८ బాబకయుండ(డె నిర్వికారు(దై? 202 
ప్రతిపదార్థం: సదయమనీషన్‌= దయగల హృదయంతో; పంచశిఖ-సంయమి= పంచశిఖుడు అనే యోగీశ్వరుడు; మోక్షంబు= 
ముక్తివిధానం; తెల్సెన్‌+అంటి(వఏ)= తెలియజేశాడు అన్నావు; నీ హృదయమున్‌= నీ హృదయాన్ని; నాదు+చొచ్చుటకున్‌= నేను 
ప్రవేశించటానికి; ఎంతయున్‌+రోసితి(ఏ)= ఎంతగానో అసహ్యించుకున్నావు; ఇది= ఇట్టా అసహ్యించుకోవటం; ముక్తు+చందమే?= 
ముక్తుడి పద్దతియేనా?; వినుము; నిరపేక్షు(డైనన్‌= వ్యక్తినిజంగా విరక్తుడే అయితే; ఏ+అది+ఎట్టు+అయినన్‌= ఏది ఎట్టా జరిగినా; 
నిర్వికారు(డై= ఏ రకమైన ప్రతిస్సందనా లేనివాడై; (ప్రశాంతిసంపదన్‌= తన విలువైన మానసిక (ప్రశాంతి విషయంలో; 
ఒక+ఇంతయున్‌= రవ్వంతకూడా; కల(గన్‌+పాణక= కలతచెందకుండా; ఉండ(డె?= ఉండడా? 
తాత్సర్యం: మహారాజా! పంచశిఖమునీశ్వరుడు నీకు మోక్షపద్దతిని ఉపదేశించాడు అన్నావు. నేను నీ హృదయంలోకి 
ప్రవేశించా నని అసహ్యించుకొంటున్నావు. ఇది ముక్తుడి పద్దతేనా? నిజంగా విరక్తుడైన వీ క్రి ఏది ఎట్లా జరిగినా 
నిర్వికారుడుగానే ఉంటాడు తప్ప ఎట్టి పరిస్థితులలోనూ తన మానసిక ప్రశాంతినికోల్చోడు,చలించడు, కలత 
చెందడు. 


952 శ్రీనుదాం & 23०259०८ >>> 


క. విను శూన్యస్థానంబున । నునికి యతికి( గృత్య మగుట నుర్వీశ్వర! ము 
క్తుని మానసంబు శూన్యం । బని చొచ్చితి, ముక్తి లేమి నది తప్పయ్యెన్‌. 203 


ప్రతిపదార్హం: ఉర్వీ శృర!= భూపాలా!; విను; శూన్యస్థానంబునన్‌= శూన్య(ప్రదేశంలో (నిర్ణన ప్రదేశంలో); ఉనికి= నివాసం; యతికిన్‌= 
యోగికి; కృత్యము+అగుటన్‌= కర్తవ్యం కాబట్టి; ముక్తుని= ముక్తుడైనవాడి; మానసంబున్‌= మనస్సుకూడా; శూన్యంబు+అని= 
శూన్యమే అని; చొచ్చితిన్‌= నీ మనస్సులోకి (ప్రవేశించాను; ముక్తి= ముక్తి అనేది; లేమిన్‌= లేకపోవటంతో; అది= అట్టా నేను 
(ప్రవేశించటం; తప్పు+అయ్యెన్‌= పొరపాటు అయ్యింది. 
తాత్సర్యం: మహారాజా! యోగీశ్వరులు శూన్య(ప్రదేశాలలో నివసించటం పరిపాటి. యోగుల మనస్సులు కూడా 
రాగద్వేషాదిభావశూన్యాలుగానే ఉంటాయి. నీవు ముక్తుడవుకదా అనుకొని నీ మనస్సులోనికి (ప్రవేశించాను. కానీ 
నీవు ముక్తుడవు కావు. అందుకని నేను చేసిన పని తప్పు అయింది. నివు నిందిస్తున్నావు. 
వ. అట్లుంగాక, 204 
ప్రతిపదార్థం: అట్టున్‌+కాక= అదీకాక. 
తాత్సర్యం: అదీకాక మరొక్క విషయం. 
७. కాలు(జేయి మొదలుగాగల నాయంగ । కములలోన నిన్ను గలయ దొకటి 

యేని, రిత్త యిప్పుడేటికి గటకటం । బడుచు నిట్లు దూరంబలికి తధిప! 205 


ప్రతిపదార్థం: అధిప!= ఓ రాజా!; కాలున్‌= కాలూ; చేయిన్‌= చేయీ; మొదలు గాన్‌+కల= మొదలుగా ఉన్న; నా+అంగకములలోనన్‌= 
నా శరీరావయవాలలో; ఒకటియేనిన్‌= ఒక్కటయినా; నిన్నున్‌= నిన్ను; కలయదు= స్పృశించలేదు; రిత్త(న్‌)= వృథా(గా); ఇప్పుడు; 
ఏటికిన్‌= ఎందుకని; కటకటంబడుచున్‌= మనస్సు కష్టపెట్టుకుంటూ; ఇట్టు= ఇలా; దూరన్‌+బలికితి(ఏ)?= నన్ను నిందించావు? 
తాత్సర్యం: రాజా! నా కాలుగానీ చేయిగానీ మరింక ఏ అవయవంగానీ నిన్ను తాకలేదు. ఎందు కింత వ్యథ 
చెందుతున్నావు? వృథాగా నన్ను ఎందుకు నిందిస్తున్నావు? ఇప్పుడు ఏమంత అపచారం జరిగిపోయిందని? 
వ. అని యమాత్యుల దిక్కు సూచి. 206 
ప్రతిపదార్థం: అని; అమాత్యుల దిక్కు= మం(త్రులవైపు; చూచి= వీక్షించి. 
తాత్సర్యం: అని మం(త్రులవైపు చూచి. 
©. వీరు పెద్దవారు; వీరలు విన నిట్టి । తులువమాటలాడ దొరకు(దగునె? 

యెదిరి( దూలవుచ్చు టే మంచివెరవు? గాం । భీర్యహాని దలచు పెంపు छठ? 207 


ప్రతిపదార్థం: వీరు= ఈ మంత్రులందరూ; పెద్దవారు= పెద్దలు; వీరలు= వీరంతా; వినన్‌= వింటూండగా; ఇట్టి= ఇటువంటి; 
తులువమాటలు= నీచమైన పలుకులు; ఆడన్‌= మాట్లాడటం; దొరకున్‌= (ప్రభువుకు; తగునె?= తగునా?; ఎదిరిన్‌= ఎదుటి 
వ్యక్తిని; తూల+పుచ్చుట= కించపరచటం; ఏ మంచి వెరవు?= ఏమంత మంచి పద్దతి?; గాంభీర్యహానిన్‌= ఉదాత్తత దెబ్బతింటోంది 
అనే విషయాన్ని; తలయ= గుర్తించేటువంటి; పెంపు= బౌన్నత్యం; లేదె?= నీకు లేదా? 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 953 


తాత్సర్యం: వయోజ్ఞాన వృద్దులూ, పెద్దలూ అయిన మం(త్రులు ఇంతమంది ఏంటూ ఉండగా ఇట్టా నీచంగా 
మాట్లాడటం నీవంటి ప్రభువుకు తగిన విషయమేనా? ఎదుటివారిని కించపరచటమే మంచిపద్దతి అనుకొంటున్నావా? 
నీ గాంభీర్యం దెబ్బతింటున్నది - అనే విషయాన్ని గమనించేపాటి జౌన్నత్యంకూడా నీకు లేదనుకోనా? 


క వనితల పురుషులయెడ( బు । ట్టినయది వెల్లివిరిసేత డిమ్మరితన, మె 

ట్టి నికృష్ణుం డైనను ని । ००8८ జొర(డు; దగునె యిది నృపాలసుతునకున్‌? 208 
ప్రతిపదార్థం: వనితల - పురుషుల+ఎడన్‌= (స్త్రీపురుషుల మధ్య; పుట్టిన+అది= ఏర్పడిన సంబంధాన్ని; వెల్లివిరిసేత= బాగా 
ప్రచారం చేయటమనేది; డిమ్మరితనము= దుష్ట్రుడి లక్షణం; ఎట్టి= ఎంతటి; నికృష్ణుండు+ఐననున్‌= నీచుడైనా; ఇప్పనికిన్‌= 
ఈ పనికి; చొరడు= పూనుకోడు; నృపాలసుతునకున్‌= నీవంటి రాకుమారుడికి; ఇది; తగునె?= అర్హమా? 
తాత్సర్యం: స్త్రీపురుష సంబంధాన్ని ఊరంతా వరదగట్టించటం దుష్టలక్షణం. ఎంతటి నీచుడైనా ఈ పని చెయ్యడు. 
అటువంటిది ఒక రాజకుమారుడవై నీవు చేయటం సమంజసమా? చెప్పుము. 


చ. బిసరుహపత్రలగ్న జలబిందువు చాడ్చున సంగవర్జితో 
ల్లసనమునన్‌ వసించితి నిలావర! నీ మది నిట్టిదానింగా 
బొసగ నెటుంగవైతి నను; బొంకగు టేర్పడియెన్‌ విముక్తి చొ 
ప్పు సదయరవత్తి నీకు మునిపుంగవు చెప్పుట మాటలెేటికిన్‌? 209 


ప్రతిపదార్థం: ఇలావర!= భూవిభూ!; బిసరుహప(త్ర= తామరపాకుమీద; లగ్న= నిలిచిన; జలబిందువు చాడ్సునన్‌= నీటిబిందువువలె; 
సంగవర్దిత= సాంగత్యరహితమైన; ఉల్లసనమునన్‌= విలాసంతో; వసించితిన్‌= ఇంతకాలమూ జీవించాను; ఇట్టిదానిన్‌+కాన్‌= 
ఇటువంటి నిస్ఫంగగా; ననున్‌= నన్ను; పొస(గన్‌= సముచితంగా; నీ మదిన్‌= నీ మనస్సులో; ఎణఖుంగవు+ఐతి(వ)= 
తెలుసుకోలేకపోయావు; సదయవృత్తిన= దయామయమైన ప్రవృత్తితో; నీకున్‌= నీకు; విముక్తి చొప్పు= మోక్షపద్దతి; మునిపుంగవు 
చెప్ప్తుట= పంచశిఖమునీశ్యరుడు ఉపదేశించటం; బొంకు+అగుట= అసత్యం కావటం; ఏర్పడియెన్‌= జరిగింది, సిద్ధించింది; 
మాటలు+ఏటికిన్‌= ఇంక వెయ్యిమాటలు ఎందుకు? 


తాత్సర్యం: తామరాకుమీద నీటిబొట్టువలె నిస్సంగంగా జీవితం గడుపుతున్నాను. నన్ను నీవు తెలిసికొనలేకపోయావు. 
అంటే - పంచశిఖమునీశ్యరుడు దయతో నీకేదో ముక్తిమార్గం ఉపదేశించాడు ~ అన్నది అసత్యమని తేలింది. 
ఇంతకూ సారాంశం ఇదీ. ఇంక వేయిమాటలు ఎందుకు! 


విశేషం: అలం: ఉపమ. 
క నీవు గృహధర్మ 5८२००००८ । బో విడిచితి; నీకు మోక్షమును విదితము గా 


దేవలనికి( గా కిట్లు ए । రావర! మిథ్యా ప్రబోధరతు(డై తరయన్‌. 210 


ప్రతిపదార్థం: ధరావర!= భూభర్గా!; నీవు; గృహధర్మపరతయున్‌= గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించటమూ; పోవిడిచితి(వి)= పూర్తిగా 
విడిచిపెట్టేశావు; నీకున్‌= నీకు; మోక్షమును= ముక్తిమాగ్గమంటామా - అదీ; విదితము+కాదు= అర్థం కాలేదు; అరయన్‌= ఆలోచిస్తే; 
ఏవలనికిన్‌+కాక= ఎటూ చెందకుండా; ఇట్టు= ఇట్టా; మిథ్యా ప్రబోధరతు(డు(డవు)= మిథ్యాజ్ఞానంలో సంబరపడే వాడవు; ఐతి(వి)= 
అయ్యావు. 


954 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


తాత్సర్యం: రాజా! నీవు అటు గృహస్థా శ్రమధర్మాలనూ విడిచి పెట్టేశావు. ఇటు మోక్షమాగ్గమూ నీకు అర్థం కాలేదు. 
రెంటికీ చెడ్డావు. ఒక మిధథ్యాజ్ఞానంతో సంబరపడుతున్నావు. 


క ముక్తులు ముక్తుల( గలయుట । యుక్తమ - యది నభము నభము నొందు తెటి(గు, నీ 
ముక్తత బొంకని దీనిని । సక్తతగా నీవు గనుట సాలదె తెలుపన్‌? 211 


(ప్రతిపదార్థం: ముక్తులు= భవబంధాలనుండి మానసికంగా ముక్తిపొందినవారు; ముక్తులన్‌= అటువంటి ముక్తులతో; కలయుట= 
కలవటం; యుక్తము+అ= ఉచితమే; అది= ఆ కలయిక; నభము= ఆకాశం; నభమున్‌= ఆకాశాన్ని; ఒందు తెజుగు= 
పొందినట్టుంటుంది; దీనినిన్‌= ఈ కలయికను; సక్తతగాన్‌= సాంగత్యంగా; నీవు; కనుట= భావించటమనేది; నీ ముక్తత= నీవు 
ముక్తుడవనటం; బొంకు+అని= అబద్దమని; తెలుపన్‌= తెలియజెయ్యటానికి; చాలదె?= సరిపోదా? 


తాత్సర్యం: ముక్తులూ, ముక్తులూ కలవటం ఎప్పుడూ యుక్తమే - ఆకాశమూ, ఆకాశమూ కలిసినట్టుగా. రెండూ 
శూన్యాలే. కాబట్టి సక్తత అనేదే ఉండదు. కానీ, నీవు ఈ కలయికను సక్తతగా భావించావు. అంటే నీవు ముక్తుడవు 
కావన్నమాట. నీ ముక్తత అబద్ద మనటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలదా? 


వ. మనము ముక్తులము గాకున్నను మనకు సాంగత్యము గలుగుట నింద్యంబుగా దెట్లంటేని. 212 


ప్రతిపదార్థం: మనము= నీవు, నేనూ; ముక్తులము= ముక్తులం; కాకున్నను= కాకపోయినప్పటికీ; మనకు= మన ఇద్దరికీ; 
సాంగత్యము= కలయిక; కలుగుట= ఏర్పడటం; నింద్యంబు+కాదు= దుష్టం కాదు; ఎట్టు+అంటి(వ)+ఏనిన్‌= అది ఎట్లా అంటే. 


తాత్సర్యం: మనం ముక్తులం కాకపోయినప్పటికీ, మనకు కలయిక ఏర్పడటం దుష్ట్రం కాదు. అది ఎట్లా అంటే 
చెప్పుతాను ఏనుము. 


సీ. నిభిలజన శ్రోత్రసుఖకరం బగు చరి । త్రమున( బెంపారెడు ప్రథన నృపతి 
కులమునంబుట్టితి, సులభ నా పేరు, మ । త్పూర్వులు శతశృ్ళంగమునను ద్రోణ 
మునను శక్రద్వారమున మహాధ్వరములు । సేసిరి, విను పాకశాసనుండు 
దమ పాలి కేతేర( దద్లోష్టిం బరమార్థ । చింత సేయుదురు, భూకాంత! యేను 


తే. నాకు నెనయైన పురుషుండు లేకయునికి । మోక్షధర్మ ప్రవర్తనమున( జరింతు(, 
గాన నీ చూచు వర్ణసాంకర్య మస్మ । దీయ సాంగత్యమున లేమి దెల్లమరయ. 213 


ప్రతిపదార్థం: భూకాంత!= భూపతీ!; నిఖిలజన= సమస్తజనుల; శ్రోత్ర= చెవులకు; సుఖకరంబు+అగు= పండువుగా సుఖ(ప్రదమైన; 
చరిత్రమునన్‌= చరిత్రతో; పెంపు+ఆరెడు= పెంపొందుతున్న; ప్రథననృపతి కులమునన్‌= ప్రథనుడు అనే పేరుగల రాజుగారి 
వంశంలో; పుట్టితిన్‌= జన్మించాను; నా పేరు; సులభ; మత్‌+పూర్వులు= మా వంశంలో పూర్వపు పెద్దలు; శతశృంగమునను= 
శతశృ్ళంగం అనే చోట; [ద్రోణమునను= [ద్రోణం అనే చోట; శ(క్రద్యారమునన్‌= శ(క్రద్యారం అనే చోట; మహా+అధ్య్వరములు= 
గొప్ప యజ్ఞాలు; చేసిరి= చేశారు; విను; పాకశాసనుండు= దేవేం(ద్రుడంతటివాడు; తమపాలికిన్‌= తమ సన్నిధికి; ఏతేరన్‌= రాగా; 
తద్‌+గోష్టిన్‌= అతడితో గోష్టిలో; పరమార్థ చింత= పరమార్థానికి సంబంధించిన ఆలోచనలు; చేయుదురు= చేస్తూ ఉండేవారు; 
నాకున్‌= నాకు; ఎనయైన= సాటియైన; పురుషుండు= మగవాడు; లేక+ఉనికిన్‌= లేకపోవటంతో; ఏనున్‌= నేను; మోక్షధర్మ 
ప్రవర్తనమునన్‌= మోక్షధర్మ ఆచరణతోనే; చరింతున్‌= సంచరిస్తున్నాను; కానన్‌= కాబట్టి; నీ+చూచు= నీవు చూస్తున్న; 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 955 


వర్లసాంకర్యము= (బ్రాహ్మణ, క్షత్రియ వర్ల సాంకర్యం అనేది; అస్మదీయ= మన ఇద్దరియొక్క; సాంగత్యమునన్‌= కలయికలో; 
లేమి= లేకపోవటం; అరయన్‌= పరిశీలించి చూస్తే; తెల్లము= తేటతెల్లం. 
తాత్సర్యం: ఓ క్షత్రియా! నేను ప్రథనమహారాజు వంశంలో పుట్టిన దానను. మా వంశచరిత్ర జగదానందదాయకం. 
ప్రజల చెవులకు పండుగ. నా పేరు సులభ. మా వంశంలో పూర్వీకులు శతశృంగంలో, (ద్రోణంలో, శక్రద్యారంలో 
మహాయజ్ఞాలు అనేకం చేశారు. దేవేం(ద్రుడంతటివాడు తానై తరలివచ్చి కూర్చుంటే మా పెద్దలు ఆయనతో 
పరమార్థగోష్టి నడిపేవాళ్ళు తెలుసా? వింటున్నావా? నాకు సాటివచ్చే పురుషుడు కనిపించకపోవటంతో నేను ఇట్లా 
మోక్షధర్మం పట్టి సంచరిస్తున్నాను. కాబట్టి మన ఇద్దరి సాంగత్యంలోనూ నీవు అనుకునే వర్లసాంకర్యం ఏమీ లేదు. 
€> => €> (ఈ) £> 

నేను (బ్రాహ్మణిని కాను సుమా! 
విశేషం: 'నీవు (బ్రాహ్మణివి - నేను క్షత్రియుడను' మన ఇద్దరి సాంగత్యమూ నింద తేదా? - అని తిక్కన గారి జనకుడు చాలా 
సుకుమారంగా పలికాడు (182). వ్యాసభారతంలో ఇది చాలా ఘాటుగా ఉన్నది. “నీవు బ్రాహ్మణ కాంతవు - నేను క్షత్రియ 
పురుషుడను. కాబట్టి మొదటిది వర్లసాంకర్యం. నీవు యోగినివి - నేను గృహస్టుడను. కాబట్టి రెండవది ఆ(శ్రమసాంకర్యం. స్తీ 
గోత్రమేమిటో నాకు తెలియదు. నా గోత్రం ఏమిటో నీకు తెలియదు. ఒకవేళ సగోత్రులమైతే మూడవది గోత్రసాంకర్యం. నీ 
భర్త జీవించి ఉన్నాడో - ప్రోషితుడయ్యాడో. ఏమయినా పరభార్యవు. పొందదగని దానవు. కాబట్టి నాలుగవది ధర్మసాంకర్యం. 
ఇన్ని అకార్యాలకు సిద్దపడుతున్నావు. ఇది అజ్ఞానమో! మిథ్యాజ్ఞానమో! అన్నాడు వ్యాసులవారి జనకుడు. “నర్లప్రవరముఖ్యాసి 
బ్రాహ్మణీ క్షత్రియో హ్యహమ్‌। నావయోరేకయోగో7స్తి మా కృథా వర్లసంకరమ్‌. (12-308-59). వర్తసీ మోక్షధర్మేషు గార్హస్ట్యే 
త్వహమాగ్రమే । అయం చాపి సుకష్టస్తే ద్వితీయోz2శ్రముసంకరః (60). సగోత్రాం వాసగోత్రాం నా న వేద త్వాం న వేత్ధనూమ్‌ 
। సగోత్రమూవిశంత్యాస్తే తృతీయో గోత్రసంకరః (61). అథ జీనతి తే భర్తా ప్రోషితోబ్యథవా క్వచిత్‌ । అగమ్యా పరభార్యేతి 
చతుర్లో ధర్మసంకరః ॥ (62) సా త్వమేతాన్యకార్యాణి కార్యాపేక్షా వన్యవస్యసి । అనిజ్ఞానేన వా యుక్తా మిధ్యాజ్ఞానేన వా పునః॥ 
* (63). ఇన్ని శ్లోకాల సారాంశాన్నీ ఒక తేటగీతిలోకి (6-182) సంగ్రహించాడు తిక్కన. వీటికి అన్నింటికీ సమాధానంగా మన 
కలయికలో ఏ సాంకర్యమూ అధర్మమూ లేదని ఈ సీసపద్యంలో సులభ స్పష్టం చేసింది. ప్రథననృపతి కులంలో పుట్టాను 
అనటం వలన వర్ల గోత్రసూచన. అవివాహితనూ, కన్యనూ అని చెప్పటం వలన ఆ(శ్రమ-ధర్మ సాంకర్యాలు లేవని సూచన, 
క ననుడా(పనేల దానం । గనియెడునది గలదె? ముక్తి గలదో? లేదో? 

జనకున కరసెద( గా కని । చనుదెంచితి(, దప్పె యది విచారింపంగన్‌.” 214 
ప్రతిపదార్థం: ననున్‌= నన్ను నేను; డా(పన్‌+ఏల= దాచుకోవటం ఎందుకు?; దానన్‌= అట్లా దాచుకున్నందు వలన; కనియెడునది= 
పొందేది; కలదె?= ఏమైనా ఉన్నదా?; జనకునకున్‌= ఈ జనకమహారాజుకు; ముక్తి= ముక్తి అనేది; కలదో?= ఉన్నదో?; లేదో?; 
అరసెదన్‌+కాక= పరీక్షించెదను; అని; చనుదెంచితిన్‌= వచ్చాను; విచారింపంగన్‌= ఇప్పుడు ఆలోచించి చూస్తే; అది; తప్పె= 
తప్పయిపోయింది, వ్యర్థమని తేలింది. 
తాత్సర్యం: నన్ను నెను కప్పి పుచ్చుకొనవలసిన అవసరం ఏముంది? అట్లా చేసినందువలన నాకు కలిగేది ఏముంది? 
జనకమహారాజు ముక్తుడా? కాదా? - పరిశీలిద్దామని వచ్చాను. ఇప్పుడు ఆలోచిస్తే అది తప్పే అని తేలింది. 
> అని యిట్లు పలుకు పలుకులు । విని పలుకకయున్న జనకవిభు నాననముం 

గనుగొని సులభ నగుచు ని । ట్లనియె నతనితోడ( గౌరవాన్వయముఖ్యా! 215 
ప్రతిపదార్థం: కౌరవాన్నయముఖ్యా!= కౌరవవంశంలో (ప్రధానమైనవాడా! ఓ ధర్మరాజా!; అని; ఇట్లు= ఈ (ప్రకారంగా; పలుకు= 
పలుకుతున్న; పలుకులు= మాటలు; విని= ఆలకించి; పలుకక+ఉన్న= మాట్లాడకుండా కూర్చున్న; జనకవిభు+ఆననమున్‌= 


956 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


జనకమహారాజుయొక్క ముఖాన్ని; కనుగొని= చూచి; సులభ= ఆ సులభ; నగుచున్‌= నవ్వుతూ; అతనితోడన్‌= ఆ జనకుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఇలా అంది. 
తాత్సర్యం: (ఇదంతా భీష్ముడు ధర్మరాజుతో చెప్పుతున్నాడు) ఓ ధర్మరాజా! సులభ ఇట్లా మాట్లాడుతుంటే 
వింటూ జనకమహారాజు మౌనంగా ఉండిపోయాడు. ఆ రాజుగారి ముఖం చూసి నవ్వుతూ మళ్ళీ సులభ ఇట్లా 
అన్నది. 
తే. “అగ్ని వెచ్చనొ? చల్లనో? యని మనమున(। గరము సందియ మందుట గాదె నిన్ను 

నధిప! ముక్తుండవో? కావొ? యని తలంచు । టది మదీయ బాలిశభావ మని తలంపు. 216 
ప్రతిపదార్థం: అధిప!= జనకమహారాజా!; నిన్నున్‌= నిన్ను; ముక్తుండవో?= ముక్తి పొందినవాడవో?; కావొ?= కావో?; అని; 
తలంచుట+అది= ఆలోచించటమనేది; అగ్ని= నిప్పు; వెచ్చనొ?= వేడిగా ఉంటుందో?; చల్లనో?= చల్లగా ఉంటుందో?; అని; 
మనమునన్‌= మనస్సులో; సందియము+అందుట+కాదె= సందేహించటం కాదా!; మదీయ= నాయొక్క; బాలిశభావము= 
అవివేకం; అని; తలంపు(ము)= భావించుము. 
తాత్సర్యం: 'రాజా! నీవు ముక్తుడవు అవునో కాదో అని నేను సంశయించటం - అగ్ని వేడిగా ఉంటుందో చల్లగా 
ఉంటుందో అని సందేహించటంతో సమానం. ఇది కేవలం నా అజ్ఞానమనీ మూర్ధత్వమనీ భావించుము. 
విశేషం: అలం: దృష్టాంతం. 


చ. జనవర! నీ సుభాషల నసత్యమొకండును లేదు నీవు స 

న్మునిగణకీర్తనీయు(డవు మోక్షము నీ కజిచేతిలోనిదై 

యునికి దృఢంబుగా( గనియు నొండొక చందము మాటలాడితిన్‌ 

నిను నగుపింప(గా వలసి నీదగు మన్నన శంక వాసినన్‌. 217 
ప్రతిపదార్థం: జనవర!= ఓ రాజా!; నీ= నీయొక్క; సుభాషలన్‌= మంచి మాటలలో; అసత్యము= అబద్దమనేది; ఒకండునున్‌= 
ఒక్కటికూడా; లేదు; నీవు; సత్‌+మునిగణ= మహాముని బృందంచేత; కీర్తనీయు(డవు= స్తుతింపదగినవాడవు; మోక్షము= ముక్తి 
అనేది; నీకున్‌= నీకు; అబిచేతిలోనిది= అరచేతిలోది; ఐ+ఉనికి= అయి ఉండటం; దృఢంబుగాన్‌= గట్టిగా; కనియున్‌= తెలిసికొని 
కూడా; నీది+అగు= నీవు ఇచ్చినటువంటి; మన్ననన్‌= గౌరవంవల్ల (చనవువలన); శంక+పాసినన్‌= (అయ్యో); మహారాజు కదా; 
నేను ఇట్లా మాట్టాడవచ్చునా? - అనే శంక తొలగిపోవటంతో; నినున్‌= నిన్ను; నగుపింప(గాన్‌+వలసి= నవ్విద్దామనిపించి; ఒండొక 
చందము= మరొకరకం; మాటలు= పలుకులు; ఆడితిన్‌= పలికాను. 
తాత్సర్యం: రాజా! నీవు మాట్లాడిన వాక్యాలలో ఒక్కటయినా అసత్యం లేదు. మునీశ్వరులచేతకూడా కీర్తనీయుడవు. 
మోక్షం నీకు అరచేతిలోనిది. ఇన్నీ తెలిసినా - నీవు ఇచ్చిన మన్ననతో జంకు వదిలిపోయి, నిన్ను నవ్విద్దా మనిపించి 
(ఆటపట్టిద్దామని) మరోరకంగా మాట్లాడాను. అంతే సుమా! 
క్ర అవియెల్ల నసత్యంబుల । యవనీశ్వర! యరయవచ్చుటది యొక్క(డు ని 

కువ మీ యపరాధము భవ । దవిరళ సౌజన్యమగ్న మగుగాక తగన్‌. 218 
ప్రతిపదార్థం: అవనీశ్యర= మహారాజా!; అవి+ఎల్లన్‌= ఆ నా మాటలన్నీ; అసత్యంబులు+అ= అబద్దాలే; అరయన్‌+వచ్చుట= 
నిన్ను పరీక్షించటానికి నేను రావటం అనేది; అది+ఒక్క(డు= ఆ ఒక్కటీ; నిక్కువము= నిజం; ఈ+అపరాధము= ఈ తప్పు;తగన్‌= 
తగినట్టు; భవత్‌= నీయొక్క; అవిరళ చిక్కనైన; సౌజన్య= జొదార్యంలో(సజ్ఞనత్వంతో); మగ్నము+అగున్‌+కాక= మునిగిపోవుగాక! 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 957 


తాత్సర్యం: ఓ రాజా! ఇంతవరకూ నేను మాట్లాడినవన్నీ అసత్యాలే. అయితే - నిన్ను పరీక్షించాలి అని రావటం 

ఉన్నదే - అదొక్కటే నిజం. నా ఈ అపరాధం నీ స్నిగ్రమైన సౌజన్యంలో (మంచితనంలో) మునిగి, మరుపున 

పడిపోవాలని ఆశిస్తున్నాను. 

క సులభానామము సంసృతి । పొలమొల్లక తిరుగుటయును భూలోకవరా! 
కలరూప నేటి కిచ్చట । నిలిచెద నీవు మునిసేవనీయు(డ వగుటన్‌.' 219 

ప్రతిపదార్థం: భూలోకవరా!= భూపాలా!; సులభానామము= సులభ అనే పేరు; సంసృతి పొలము= సంసార పరిధి; ఒల్లక= 
ఇష్టపడక; తిరుగుటయును= దేశసంచారం చేయటం; కల+రూపు+అ= (ఇవి రెండూ) ఉన్న స్వరూపమే.; నీవు; ముని= మునులకు 
కూడా; సేవనీయు(డవు= సేవింపదగినవాడవు; అగుటన్‌= కాబట్టి; నేటికిన్‌= ఈ రోజుకి; ఇచ్చటన్‌= ఇక్కడే; నిలిచెదన్‌= ఉంటాను. 
తాత్సర్యం: జనకమహారాజా! నా పేరు సులభ అనేదీ, నేను సంసార బంధం ఇష్టపడక దేశసంచారం చెయ్యటమనేదీ 
~ ఇవి రెండూ ఉన్న నిజాలు. నీవేమో మునులకుకూడా అర్బనీయుడవు. కాబట్టి ఈ రోజు ఇక్కడే నీ అతిథిగా 
ఉంటాను.” 

తే, అనిన దానును మంత్రులు నవ్విభుండు । సులభ( గొనియాడె; నా(డెల్ల నలఘుగోష్టిం 
బ్రియము రెట్టింప నయ్యోగినియును దారు । నెమ్మి నొక్కట నుండిరి నృపవరేణ్య! 220 

ప్రతిపదార్థం: నృపవరేణ్య!= రాజశ్రేష్టా! ధర్మరాజా!; అనినన్‌= సులభ ఇట్లా అనేసరికి; ఆ+విభుండు= ఆ జనకమహారాజు; 

మం(త్రులున్‌= మం(తులూ; తానునున్‌= తానూ; సులభన్‌= సులభాదేవిని; కొనియాడెన్‌= (ప్రశంసించాడు; నా(డు+ఎల్లన్‌= ఆ 

రోజంతా; అలఘుగోష్టిన్‌= సుదీర్భమైన చర్చలో (విలువైన గోష్టి; ప్రియము= ప్రీతి; రెట్టింపన్‌= రెట్టింపుకాగా (ఇబ్బడికాగా); 

ఆ+యోగినియును= ఆ సులభాదేవీ; తారును= రాజూ, మం(త్రులూ; నెమ్మిన్‌= మై(త్రితో (ఆదరంతో); ఒక్కటన్‌+ఉండిరి= 
ఒకేచోట కాలక్షేపం చేశారు. 

తాత్సర్యం: ఇట్లా సులభాదేవి పలికేసరికి జనకుడూ అతడి మంత్రులూ ఆమెను ఎంతగానో కొనియాడారు. 

ధర్మరాజా! ఆ రోజంతా వారందరికీ విలువైన విషయాలతో గోష్టి నడిచింది. (ప్రేమాదరాలతో ఒకేచోట కాలక్షేపం 

చేశారు. 

వ. = 2०९७०८०८ డజ్జనపతి యనుమతిసేయ నమ్మహానుభావ నిజేచ్చం జనియె’ నని చెప్పిన నప్పారవోత్తముండు 
ప్రమోదాయత్తస్వాంతుండయి శాంతనవునితో 'శుకుని కెవ్విధంబున వైరాగ్యంబు సొప్పడియెం జెప్పవే?' 
యనుటయును నతం డా ధర్మ సుతున క్లినియె. 221 

ప్రతిపదార్థం: మటునా(డు= మరుసటిరోజు; ఆ+జనపతి= ఆ జనకమహారాజు; అనుమతి+చేయన్‌= అనుమతించగా; ఆ+ 
మహానుభావ= ఆ మహాత్మురాలు - సులభాదేవి; నిజ+ఇచ్చన్‌= తన కోరిక (ప్రకారం; చనియెన్‌= వెళ్ళిపోయింది; అని; చెప్పినన్‌= 
భీష్ముడు వివరించేసరికి; ఆ+పౌరవ+ఉత్తముండు= పురువంశంలో ఉత్తముడైన ఆ ధర్మరాజు; ప్రమోద= ఆనందానికి; ఆయత్త= 
స్వాధీనమైన; స్వాంతుండు+అయి= హృదయం కలవాడై (మనస్సులో సంతోషించి); శాంతనవునితోన్‌= శంతనుమహారాజు 
పుత్రుడైన భీష్ముడితో; శుకునికిన్‌= శుకమహర్షికి; ఏ+విధంబునన్‌= ఎట్టాగ; వైరాగ్యంబు= విరక్తి అనేది; చొప్పడియెన్‌= ఏర్పడింది?; 
చెప్పవే?= దయచేసి వివరించవా?; అనుటయున్‌= అనటమూ; అతండు= ఆ భీష్ముడు; ఆ; ధర్మసుతునకున్‌= ధర్మరాజుకు; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్సర్యం: మరుసటిరోజు జనకుడి అనుమతితో ఆ సులభాదేవి వెళ్ళిపోయింది” అని భీష్ముడు వివరించగా, ధర్మరాజు 

శుకుడికి వైరాగ్యం ఎట్టా కలిగింది?' అనే (रौ వేశాడు. దానికి బదులుగా భీష్ము డీ విధంగా చెప్ప సాగాడు. 


958 శ్రీనుదాం & 23०259०८ >>> 


వేదవ్యాసుడు శుకున కుపదేశించిన వైరాగ్యప్రకారము (సం. 12-309-2) 
స. “ప్రాకృతజనుల వర్తనములవెంట( జి । త్రమున జరామరణముల కలిమి 
దల(పక యేమలి మెలంగెడు శుకు(జూచి । విపులధర్మజ్ఞాన నిపుణ ९२६९२०८ 
డైన వేదవ్యాసు( డాతని కిట్లను । “మనసు నింద్రియములు మర్దితములు 
గా జేయు ముత్సథగాములు గానీకు । మక్రోధసత్య శమార్జవములుC 


తే దపము దమము నహింసయు ధర్మమునకు । నాకృ్ళతులు 88८ బాలింపు మా(కలియును 
నీరువట్టును దగియెడు 868 నడంచి । దేవతాతిథి శేషాోపజీవి వగుము. 222 


ప్రతిపదార్ధం: ప్రాకృతజనుల= పామరజనులయొక్క; వర్తనములవెంటన్‌= నడవడికలను అనుసరిస్తూ; జరామరణముల= 
ముసలితనం, మరణం అనే విషయాలయొక్క; కలిమిన్‌= ఉనికిని; చిత్తమునన్‌= ఎడదలో; తలయపక= ఆలోచించకుండా; ఏమటి= 
ఏమరుపాటుతో; మెలగాడు= జీవిస్తున్న; శుకున్‌= తన పుత్రుడైన శుకుడిని; చూచి= తిలకించి; నిఖిల= సమస్తమైన; ధర్మ= 
ధర్మాలకు సంబంధించిన; బ్ఞాన= ఎరుకతో; నిపుణ= నిపుణమైన; ధిషణు(డు= బుద్దికలవాడు; ఐన= అయిన; వ్యాసు(డు= 
వ్యాసభగవానుడు; ఆతనికిన్‌= ఆ శుకుడికి; ఇట్లు; అనున్‌= చెప్పుతున్నాడు; మనసున్‌= మనస్సునూ; ఇం(ద్రియములున్‌= జ్ఞాన 
కర్మేం(ద్రియాలనూూ; మర్దితములుగాన్‌= అణచివేయబడినవిగా; చేయుము; ఉత్సథగాములు= తప్పుడు మార్గాలలో ప్రయాణించేవిగా; 
కానీకుము= కానీయకుము; అ(క్రోధ= (క్రోధం లేకపోవటం; సత్య= సత్యం; శమ= అంతరిం(ద్రియనిగ్రహం; ఆర్డవములున్‌= 
బుజుత్వం అనే ఇవీ; తపమున్‌= తపస్స్ఫూ; దమమున్‌= బాహ్యేం(ద్రియ నిగ్రహం; అహింసయున్‌= హింసా(ప్రవృత్తి లేకపోవటం 
~ ఇవన్నీ; ధర్మమునకున్‌= ధర్మానికి; ఆకృతులు= స్వరూపాలు; వీనిన్‌= వీటిని; పాలింపుము= ఆచరించుము; ఆ(కలియును= 
ఆకలీ; నీరువట్టును= దప్పికా; తగియెడు నెటిన్‌= తగిన పద్దతిలో; అడంచి= అణచివేసికొని; దేవతా+అతిథి= దేవతలకూ, 
అధితులకూ సమర్పించాక; శేష= మిగిలినదానితో; ఉపజీవివి= జీవించేవాడవు; అగుము= కమ్ము. 


తాత్సర్యం: “జీవుడికి జరామరణాలు ఉన్నాయి అనే విషయమే మర్చిపోయి పామరజనులతో కలిసి అజాగ్రత్తగా 
జీవితం గడిపివేస్తున్న శుకుడిని చూసి వ్యాసుడు ఇట్టా ఉపదేశించాడు. “మనస్సునూ, ఇం(ద్రియాలనూ మర్దించి 
స్వాధీనం చేసికొమ్ము. వాటిని ఎప్పుడూ తప్పుడు దారులలోనికి రానివ్వకుము. అదుపులో ఉంచుకొమ్ము. 
క్రోధత్యాగం, సత్యం, నిగ్రహం, బుజుత్వం, తపస్సు, అహింస - అనేవి ధర్మానికి ఆకారాలు. వీటిని పరిపాలించుము. 
ఆకలి దప్పికలను నేర్పుగా తగ్గించుకొమ్ము. దేవతలకూ, అతిథులకూ సమర్పించాక మిగిలినదానితో జీవితం 
గడుపుకొనటం అలవాటు చేసికొమ్ము. 
క నురువున నొనరించిన పం । జరంబులో నున్న పులుగు చాడ్నున మేనం 

బురుషవర! జీవ ముండుట । పరికింపక యేమటంగ( బాడియె నీకున్‌? 223 
ప్రతిపదార్థం: పురుషవర!= ఓ మానవోత్తమా!; నురువునన్‌= ఫేనంతో(నీటి నురుగుతో); ఒనరించిన= తయారుచేసిన; 
పంజరంబులోన్‌= పంజరంలో; ఉన్న= ఉన్నటువంటి; పులుగు చాడ్సునన్‌= పిట్టవలె; మేనన్‌= శరీరంలో; జీవము= (ప్రాణం; 
ఉండుట= ఉండటాన్ని; పరికింపక= గమనించకుండా; ఏమణంగన్‌= ఇట్టా ఏమరుపాటుతో ఉండటం; నీకున్‌= నీకు; పాడియె?= 
తగునా? 
తాత్సర్యం: నాయనా! నురుగుతో చేసిన పంజరంవంటిది ఈ శరీరం. ఇందులో ఒక పిట్టవలె ఉంటున్నది ప్రాణం. 
ఈ పరిస్థితిని గమనించకుండా ఏమరుపాటుతో ఉండటం నీకు తగునటరా! (ఈ నురుగు పంజరం ఏ క్షణంలోనైనా 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 959 


చితికిపోవచ్చును. పిట్ట తురగ్రుమనవచ్చును. తలచుకొంటేనే భయంగా ఉంటుందే - నీకసలు ని[ద్ర ఎట్టా పట్టుతున్నది 
పుత్రకా! అని భావం.) 


१9 


శేషం: అలం: ఉపమ. దీనికి సంస్కృత మూలం: “ఫేనపాత్రోపమే దేహే జీవే శకునివత్‌ స్థితే । అనిత్యే ప్రియసంవాసే కథం 
స్వసిషి పుత్రక॥” (సం. 12-309-6) 
తే.  ఎన్నికొనుచుండ( జనుచుండు నేండ్లు లివ్వి । ధమున నాయువు 6568८56 దటి(గి జీవ 

హాని వాటిల్ల(గా( బుత్ర! యనవధాన । నిద్ర మోహితు(డై యున్మి ७०८ దగునె? 224 
ప్రతిపదార్థం: పుత్ర!= బిడ్డా!; ఎన్నికొనుచుండన్‌= లెక్క పెట్టుకొంటూంటే; ఏండ్డులు= సంవత్సరాలు; చనుచుండున్‌= వెళ్ళిపోతూ 
ఉంటాయి; -ఈ+విధమునన్‌= ఈ విధంగా; ఆయువు= ఆయుర్దాయం; తోడ్లోడన్‌= (క్రమక్రమంగా; తణి(గ= తరిగిపోయి; 
బీవహాని= (ప్రాణవియోగం; పాటిల్ల(గాన్‌= జరిగే పరిస్టితి ఉండగా; అనవధాన= ఏమరుపాటు అనేటటువంటి; నిద్రన్‌= నిద్రలో; 
మోహితు(డై= సమ్మోహితుడై; ఉన్కి= ఉండటమనేది; నీకున్‌= నీకు (నీ వంటి వాడికి); తగునె?= అర్హమా? - సమంజసమా? 
తాత్సర్యం: తనయా! లెక్కపెట్టుతూ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటాయి సంవత్సరాలు. ఇట్టా (క్రమ(క్రమంగా 

€> 62 

ఆయుర్దాయం తరిగిపోయి, చివరికి హంస ఎగిరిపోతుంది. ఇది తెలిసి నీవంటివాడు ఏమరుపాటుతో నిద్రపోతూ 
ఉండటం తగునా? చెప్పుము. లేచి పరుగెత్తవద్దూ? 
విశేషం: దీని మూలశ్లోకం ఇట్లా ఉన్నది. “గణ్యమానేషు వర్తేషు క్షీయమాణే తథాయుషి జీవితే శిష్యమాణే చ కిముత్తాయ న 
ధానవసి?” (12-309-8). 'గణ్యమానేషు' అనే పదానికి అనువాదంగా ఎన్నికొనుచుండన్‌ అన్నాడు తిక్కన. ఎన్నటం, ఎంచటం 
అనేవి లెక్కపెట్టటం అనే అర్థంలో నెల్లూరు మాండలికాలట. 
క, విను మాంసశోణిత వివ । ర్థనమగు నైహికమునందు( దత్సరులు పరం 

బని యొకటి కలిమి దల(పరు । గొనరు బుధులమాట నాస్తికులు వినయనిధీ! 225 
ప్రతిపదార్థం: వినయనిధీ!= వినయానికి నిధీ!; విను; మాంస= మాంసంతోనూ; శోణిత= రక్తంతోనూ; వివర్హనము+అగు= 
వృద్దిపొందేటువంటి; ఐహికమునందున్‌= ఈ శరీరంపట్లా, ఈ జన్మపట్లా; తత్సరులు= సంసక్తులైనవారు; పరంబు+అని= పరము 
అంటూ; ఒకటి; కలిమి= ఉండటాన్ని; తల(పరు= అసలు ఆలోచించరు; నాస్తికులు= పరము లేదు అనే ఈ నాస్తికులు; బుధుల= 
పండితులయొక్క; మాట= ఉపదేశాన్ని; కొనరు= స్వీకరించరు. 
తాత్సర్యం: ఓ వినయశీలీ! ఇహలోకం అంతా మాంసశోణితాలతో వృద్ది పొందుతూ ఉంటుంది. దానిలో 
సంసక్తులైనవారు పరలోకం అంటూ ఒకటి ఉన్నది - అనే విషయాన్ని (గ్రహించరు (నాస్తికులు). వీళ్ళు పెద్దల 
మాట చెవిని పెట్టరు. 
తే. బుద్దిమంతుల తెరువున( బోక యుత్ప । థప్రవర్తుల నడచు పథంబునందు( 

జనుట విను మప్పటికి( జూడ దనకు జాల । నించియుండు నాపద 68००९००८ ७८2. 226 
ప్రతిపదార్థం: వినుము; బుద్దిమంతుల= బుద్దిమంతులయొక్క; తెరువునన్‌= మార్గంలో; పోక= నడవకుండా; ఉత్సథవర్తులు+అ= 
దుష్టులు మా(త్రమే; నడచు= ప్రయాణించే; పథంబునందున్‌= మార్గంలో; చనుట= నడవటం; అప్పటికిన్‌ చూడన్‌= అప్పటికి 
చూస్తే; తనకున్‌= తనకు; చాలన్‌= బాగా; ఇంచియుండున్‌= నచ్చి కనపడుతుంది - ఆనందదాయకంగా ఉంటుంది; పిదపన్‌= 
తరువాత; ఆపద+ఒనరించున్‌= ఆపద కలిగిస్తుంది. 


960 శ్రీనుదాం & మహాభారతము 


తాత్సర్యం: బుద్దిమంతుల మార్గంలో పోకుండా దుష్ట్రులమార్గంలో నడిస్తే అది అప్పటికి బాగానే ఉంటుంది. 
తృప్తిగానూ, ఆనందంగానూ ఉంటుంది. కానీ, ఆలోచించి చూడగా - అది చిట్టచివరకు ఆపద తెచ్చిపెట్టుతుంది. 


చ. తన తన ధర్మమున్‌ నడపి దానన సంతసమంది శాంత భా 
వనరతినుండు వారి గని, వారల చెప్పెడు ధర్మవత్తి ని 
80०0 ००८९ సత్సదము( జెందుట కెక్కుము, పొత్తినూలి ప్రు 
వ్వునెనయుయగాకు, బంధకు(డవుం దన కజ్జుడు దాన యెమ్మెయిన్‌. 227 


ప్రతిపదార్థం: తన తన ధర్మమున్‌= తమకు విధ్యుక్తమైన ధర్మాన్ని; నడపి= ఆచరించి; దానన్‌+అ= దానితోనే; సంతసము+అంది= 
ఆనందించి; శాంతభావన రతిన్‌= (ప్రశాంతమైన భావనపట్ల (ప్రేమతో; ఉండువారిన్‌= జీవిస్తున్నవారిని; కని= దర్శించి; వారల= 
వారియొక్క; చెప్పెడు= ఉపదేశించేటువంటి; ధర్మవృత్తి= ధర్మప్రవృత్తి; నిచ్చెనయుగన్‌+ఊంది= నిచ్చెనగా ఆలంబనం చేసికొని; 
సత్సదమున్‌= సత్‌ స్థానాన్ని; చెందుటకున్‌= అందుకోవటానికి; ఎక్కుము; పొత్తినూలిప్రవ్వు+ఎనయున్‌+కాకు= సాలీడుకి సాటి 
కాకుము ((ఫ్రువ్వు= పురుగు, ఎన= సాటి); అజ్ఞాడు= మూర్భుడు; ఏ+మెయిన్‌= ఎలాగయినా; తనకున్‌= తనకు; తాను+అ= 
తానే; బంధకు(డు+అవున్‌= బంధనం కల్పించుకొనేవాడు అవుతాడు. 


తాత్సర్యం: ధర్మాచరణంతో ఆనందిస్తూ శాంతచిత్తులై జీవితం గడిపేవారిని దర్శించుము. వారి ధర్మోపదేశాలు 
నిచ్చెనగా సత్సదం అందుకొమ్ము. సాలీడువలె నీకు నీవే బంధనాలు కల్పించుకొనవద్దు. అది అజ్ఞాడి లక్షణం. 


విశేషం: అలం: ఉపమ. శాంతభావ నిరతినుండు వారి గని - అనే పాఠాంతరంలో అన్వయసౌలభ్యం ఉన్నది. 


ॐ.  అస్టిరేంద్రియ సలిలమయంబు( గామ । రోషదారుణ గ్రాహ ప్రదూషితంబు 
నైన సంసారసాగర మతులధైర్య । పోతపాత్రిక నిస్తరింపుము కుమార! 228 


ప్రతిపదార్థం: కుమార!= పుత్రకా!; అస్థిర- చంచలమైన; ఇం(ద్రియ= ఇం(ద్రియాలు అనేటటువంటి; సలిలమయంబున్‌= నీటితో 
నిండినదీ; కామ= కామమూ; రోష= (క్రోధమూ అనేటటువంటి; దారుణ= భీషణమైన; (గ్రాహ= మొసళ్లతో; (ప్రదూషితంబున్‌= 
నింద్యమైనదీ; ఐన= అయినటువంటి; సంసారసాగరమున్‌= సంసారము అనే సముద్రాన్ని; అతుల= సాటిలేని; ధైర్య= ధీరత్వం 
అనే; పోతపా(త్రికన్‌= -ఈతకాయతలో; నిస్తరింపుము= పూర్తిగా తరించు - దాటు. 


తాత్సర్యం: కుమారా! ఈ సంసారం ఒక సముద్రం. చంచలమైన ఇం(ద్రియాలే నీళ్ళు. అరిషడ్వర్గమే మొసళ్ళు. 
దీనిని దాటటానికి ధైర్యం ఒక్కటే తెప్ప. దానితో తరించవయ్యా! 


విశేషం: అలం: ఉపమ. దీనికి మూలక్టోకం ఇట్లా ఉన్నది: “కామం (క్రోధం చ మృత్యుం చ పంచేంద్రెయజలాం నదీమ్‌ । నానం 
ధృతిమయీం కృత్వా జన్మదుర్గాణి సంతర ॥” (12-309-16). పోతము అంటే నావ, తెప్ప, దోనె ఇట్లాంటి అర్థాలు ఉన్నాయి. 
ఇవస్నీ నీటిని దాటటానికి ఉపయోగించే సాధనాలే. ఈతకొట్టే వ్యక్తి సులువుగా ఎక్కువదూరం ఈదటానికని సొరకాయ కానీ 
కుండగానీ బిందెగానీ గుండెలకింద అదుముకుంటాడు. ఆ పాత్రను “ఈతకాయి” అంటారు. ఈదటానికి ఉపయోగించే కాయ. 
పాండురంగమాహాత్మ్యంలో (ద్వితీయాశ్వాసం) దశావతార వర్లన చేస్తూ కూర్మావతారాన్ని “ఈతకాయరూపై పృథుకర్పరంబనర... 
(2.57)' అన్నాడు తెనాలి రామకృష్ణుడు. పోతపా(త్రిక అంటే పోతంవలె - తెప్పవలె - ఉపయోగించే చిన్నపా(త్ర (2१७७) అని 
తాత్సర్యార్థం. అలాగే సంసారసాగరాన్ని ఈదటానికి కూడా గుండె ధైర్యంకలిగి ఉండాలి. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 961 


క, కామాదితృప్తు(డై ८०८ । డేమటియుండంగ గొటియనెత్తెడు పులి యు 
ద్దామత మృత్యువు గొని చను । నామూఢుని యట్లుగాకు మతుల వివేకా! 229 


ప్రతిపదార్థం: అతులవివేకా!= సాటిలేని తెలివికలవాడా!; కామ+ఆది= కామము మొదలైన సుఖాలలో; తృప్తు(డై= తృప్తిపాందినవాడై; 
నరు(డు= జీవుడు; ఏమటియుండంగన్‌= ఏమరుపాటుతో ఉంటే; గొతియన్‌+ఎత్తెడు= గొర్రైను వేసుకుపోయే; పులి= పులియొక్క; 
ఉద్దామతన్‌= బొద్దత్యంతో; మృత్యువు; కొని చనున్‌= తన్నుకుపోతుంది; ఆ మూఢుని+అట్టు= అటువంటి మూర్భునిలాగా; 
కాకుము= కావద్దు. 


తాత్సర్యం: నాయనా! నీకు గొప్ప వివేకం ఉన్నది. (గ్రహించగలవు. అందుకే చెప్పుతున్నాను వినుము. కామాది 
సౌఖ్యాలతో తృప్పుడై బీవుడు ఏమరితే గొర్రెను ఎత్తుకుపోయే పులివలె మృత్యువు తన్నుకొనిపోతుంది. నీవు మాత్రం 
అట్లాంటి మూథఢుడివి కావద్దు. 


ॐ.  బ్రాహ్మణత్వంబు గడు దుర్లభంబు; దాని । నెట్టకేలకు( గని కడయెయ్డ( జేయ 
వలదె తపము దమంబు నిశ్చలవివేక । సంపదయు నూంది నరుడు దుస్సంగ ముడిగి? 230 
ప్రతిపదార్థం: బ్రాహ్మణత్వంబు= (బ్రహ్మపరాయణుడుగా ఉండటమనేది; కడున్‌= మిక్కిలి; దుర్లభంబు= దుర్లభం; దానిన్‌= 
ఆ బ్రాహ్మణత్వాన్ని; ఎట్టకేలకున్‌= ఎట్టాగో ఎన్నిజన్మలకో; కని= పొంది(న); నరు(డు= జీవుడు; దుస్ఫంగము+ఉడిగి= చెడు 
సాంగత్యాన్ని విడిచిపెట్టీ; తపమున్‌= తపస్సునూ; దమంబున్‌= ఇం(ద్రియనిగ్రహాన్నీ; నిశ్చల వివేక సంపదయున్‌+ఊంది= 
స్థిరమైన జ్ఞానసంపత్తినీ ఆసరా చేసికొని (ఆ బాహ్మణత్య్వాన్ని); కడఎయ్డన్‌+చేయన్‌+వలదె?= ఈ జన్మ ముగిసేంతవరకు 
ఆచరించవదా? 
ఢా) 
తాత్సర్యం: నాయనా! బ్రాహ్మణత్వమనేది బహుజన్మదుర్లభం. ఎట్టకేలకు దానిని పొందిన నీవంటివాడు ఏం 
చేయాలి? దుస్ఫాంగత్యాలు విడిచిపెట్టి, తపస్సునూ, ఇం[ద్రియని గ్రహాన్ని, స్థిరమైన జ్ఞానసంపత్తినీ ఊతగా తీసికొని 
23 థి డా = ~ 
ఈ జన్మ ముగిసేంతవరకు ఆచరించవద్దా? 


క్ర విను విప్రశరీరము సుఖ । మునకే? బహునియమదుఃఖముల నిహమున( జెం 
దను నిత్యసౌఖ్యముం బర । మున బొందను బుట్టె గాక బోధప్రవణా! 231 


ప్రతిపదార్థం: బోధ(ప్రవణా!= బ్ఞానం పట్ల ఆసక్తి కలవాడా!; విను; విప్రశరీరము= బ్రాహ్మణజన్మ అనేది; సుఖమునకే?= సుఖాలు 
అనుభవించటానికా?; బహునియమ= అనేక నియమాలవలన కలిగే; దుఃఖములన్‌= క్లేశాలను; ఇహమునన్‌= ఈ లోకంలో; 


చెందనున్‌= అనుభవించటానికీ; పరమునన్‌= పరలోకంలో; నిత్యసౌఖ్యమున్‌= శాశ్వతమైన సౌఖ్యాన్ని; పొందనున్‌= అనుభవించటానికీ; 
పుట్టెన్‌+కాక!= పుట్టిందే తప్ప! 


తాత్సర్యం: అబ్బాయీ! నీకు జ్ఞానంమీద (శ్రద్ద ఉన్నది. ఆలకించుము. (బ్రాహ్మణజన్మ అనేది ఇహలోకంలో 
నియమనిష్థలవలన కలిగే దుఃఖాన్ని అనుభవించటానికీ, పరలోకంలో శాశ్వతమైన సౌఖ్యాన్ని చవిచూడటానికీ 
లభిస్తుందే తప్ప ఇహంలో సుఖపడటానికి కాదురా నాయనా! 
క్ర బలితపుటురి గామంబున । నిలుచుట యా రజ్ఞుగ్రెవ్వ నీలిగి సుమతుల్‌ 

వెలువడి చని సుఖు లగుదు ర । వ్వల నెటు(గరు పడుదు రంద వత్స! దురాతుల్‌. 232 


962 శ్రీనుదాం [८ మహాభారతము 


ప్రతిపదార్హం: వత్స!= బిడ్డా!; కామంబునన్‌= కామసౌఖ్యంలో; నిలుచుట= ఉండటం అనేది; బలితపు+ట్‌+ఉరి= దృఢమైన 
ఉరి; సుమతుల్‌= బుద్దిమంతులు; ఆ రజ్ఞున్‌= ఆ ఉరిత్రాడును; త్రెవ్వన్‌+నిలిగి= తెగిపోయేటట్టు లాగి; వెలువడి చని= బయటకు 
వచ్చి; సుఖులు+అగుదురు= సుఖవంతులు అవుతారు; దురాత్ముల్‌= దుర్చుద్దులు; ఆ+వలను= ఆ ఉపాయాన్ని; ఎణుగరు= 
గుర్తించలేరు; అందున్‌+అ= దానిలోనే; పడుదురు= పడిపోతూ ఉంటారు. 


తాత్సర్యం: నాయనా! కామసుఖాలు అనుభవించటమంటే మనకు మనం బలమైన ఉరి(త్రాడు బిగించుకొనటం. 
బుద్దిమంతులు ఎవ్వరూ అట్లా చెయ్యరు. ఆ ఉరి(త్రాడును తెగ(దైెంచుకొని బయటపడతారు. నిత్యమూ = 
శాశ్వతమూ - సత్యమూ అయిన సుఖాలను అనుభవిస్తారు. అజ్ఞానులు ०१९४० ఆ వలను గుర్తించలేరు. అందులోనే 
పడి అట్లాగే కొట్లుకొంటూ ఉంటారు. 

62 €> 
తే, తాను దెగునేని బాంధవదారపుత్ర । మిత్తు లను నజ్జనంబు లేమిటికి? విగత 

చింతు(డై గుహసొచ్చి యశ్రాంతబుద్ది(। దడవి కానంగ వలవదె తన్ను( దాన? 233 
ప్రతిపదార్థం: తాను= నరుడు తాను; తెగున్‌+ఏని= మరణించినట్లయితే; బాంధవ= బంధువులూ; దార= భార్య; పు(త్ర= 
సంతానం; మి(త్రులు= స్నేహితులూ; అను= అనేటువంటి; ఆ+జనంబులు= ఆ మనుష్యులంతా; ఏమిటికిన్‌?= ఎందుకు?; 
విగతచింతు(డు+ఐ= చింత తొలగినవాడై; గుహ+చొచ్చి= ఏ కొండగుహలోకో (ప్రవేశించి; అశ్రాంత= అలిసిపోని; బుద్దిన్‌= బుద్దితో; 
తడవి= అన్వేషించి; తన్నున్‌= తనను; తాను+అ= తానే; కానంగన్‌+వలవదె?= దర్శించవద్దా? 
తాత్సర్యం: నరుడు తాను మృతి చెందాక బంధుమి(త్ర భార్యాపుత్ర బృందం ఉండీ ఏమి లాభం? ఏమి ప్రయోజనం? 
కాబట్టి జ్ఞాని చింతాసక్తుడు కాకుండా, ఏకాంతంగా ఏ కొండగుహలోనికో వెళ్ళి (అంతర్దర్భనం) మేల్కొన్న బుద్దితో 
అన్వేషించి తనను తాను తెలిసికొనాలి. ఆత్మసాక్షాత్కారం పొందాలి. 
తే. జరయు మరణంబు మర్త్వుని జన్మమాది । గాగ వెనువెంట దగులు నగ్గంబు వేచి 

యెల్లి సేసెద ననక మే లిపుడ చేయు । తనయ! వార్డునె మృత్యువు జనుల పనులు! 234 
ప్రతిపదార్థం: తనయ!= పుత్రుడా!; జరయున్‌= ముసలితనమూ; మరణంబున్‌= మృత్యువూ; మర్త్యునిన్‌= మానవుడిని; జన్మము+ 
ఆది+కా(గన్‌= పుట్టుక మొదలుగా; వెనువెంటన్‌= వెంటబడినే; తగులున్‌= అనుసరించి ఉంటాయి; అగ్గంబు= తగిన సమయం; 
వేచి= వచ్చేదాకా ఆగి; ఎల్లి= రేపు; చేసెదన్‌= చేస్తాను; అనక= అనకుండా; మేలు= మంచిని (మంచి పనులను); ఇపుడు+అ= 
ఈ క్షణంలోనే; చేయు(ము); మృత్యువు= మరణమనేది; జనుల= (ప్రజల; పనులు= కార్యాలు; వార్చునె?= ప్రతీక్షిస్తూ ఆగుతుందా? 
తాత్సర్యం: జరామృత్యువులు మనిషిని పుట్టుకనాటినుండి వెన్నంటే ఉంటాయి. కాబట్టి అనుకూల ముహూర్తం 
వరకూ వేచి వేచి ఎప్పుడో మంచి పనులు” చేస్తాను అంటే కుదరదు. చేద్దామనుకొన్న మంచిని వెంటనే ఆ క్షణంలోనే 
చేసివేయ్యాలి. నీవు చేసే మంచిపనులు పూర్తి అయ్యేవరకూ నిరీక్షిద్దామని మృత్యువు అనుకోదు సుమా! 
ఆ. ఆశ్యశాన గమను లంతియ చుట్టంబు । లగ్ని( గలిపి మరలు నభీలమైన 

జ్ఞాతిజనము దీని 2०2 కందటి । యందు మమత+ బెనుచు कुत డనఘ! 235 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; చుట్టంబులు= బంధువులు; ఆశ్మశాన గమనులు= శ్మశానం వరకూ తోడు వచ్చేవారు; 
అంతియ= అంతే; అగ్నిన్‌= అగ్నిలో; కలిపి= భస్మంచేసేసి; అఖిలమైన= సమస్తమైన; జ్ఞాతిజనమున్‌= బంధువర్గమూ; మరలున్‌= 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 963 


వెనక్కి మరలి వెళ్ళిపోతారు; దీనిన్‌= ఈ సత్యాన్ని; చర్చింపక= ఆలోచించకుండా; అజ్ఞుడు= మూర్భుడు; అందటజియందున్‌= 
అందరిపట్టా; మమతన్‌= అనురాగాన్ని; పెనుచున్‌= పెంచుకుంటాడు. 

తాత్సర్యం: నాయనా! బంధువర్గం ఎంత రక్తసంబంధీకులైనా చచ్చినవాడితో తామూ చావరు. కాటిదాకా సాగనంపి, 
కళేబరాన్ని అగ్నికి ఆహుతి చేసి, తిరిగి ఎవరి ఇళ్ళకు వాళ్ళు వచ్చేస్తారు. అంతే! ఎవరి లోకయా(త్ర వారు హాయిగా 
సాగిస్తారు. దీనిని గుర్తించకుండా అందరిపట్లా అనురాగం పెంచుకొనటం, మమకారం పెంచుకొనటం ~ ఇది 


అజ్లాడి లక్షణం. 
కు ९३ 


క లోకము కాలముచే ని । ట్లాకుల పడుచునికి గాంచి యధికధ్యతిని ధ 

ర్మెకాంతతా నిరూఢిం । గైకొని త్రోవంగవలదె కాలవికృతులన్‌? 236 
ప్రతిపదార్థం: లోకము= ప్రపంచం (ప్రాణికోటి); కాలముచేన్‌= కాలంచేత; ఇట్టు= ఈ రకంగా; ఆకులపడుచున్‌+ఉనికి= 
వ్యాకులం చెందుతూ ఉండటాన్ని; కాంచి= చూచి( గ్రహించి); అధికధృతిని= అత్యంత ధైర్యంతో; ధర్మ+ఏకాంతతా+నిరూఢిన్‌= 
ధర్మాచరణం ఒక్కటే శాశ్వతం అనే నిశ్చయాన్ని; కైకొని= స్వీకరించి; కాలవికృతులన్‌= కాలం తెచ్చే వికారాలను; (త్రోవంగన్‌+వలదె?= 
పారద్రోలవద్లా? 

> 

తాత్సర్యం: కాలం ఇన్ని ఇబ్బందులపాలు చేస్తోంది లోకాన్ని. అది గమనించి, అత్యంత ధైర్యంతో ధర్మాచరణం 
ఒక్కటే ఏకాంతం అనే నిర్ణయం తీసికొని కాలవికారాలను జయించగలగాలి. 
క మానుషము దుర్ల్హభము, సో । పానంబగు నది విముక్తి పదము గనుటకున్‌, 

దాని గని తొంటి చందము । రానీక, సముద్యమమున( బ్రాక(గ వలదే? 237 
ప్రతిపదార్థం: మానుషము= మానవజన్మ అనేది; దుర్గభము= దుర్లభం; ముక్తిపదము= మోక్షపదవి; కనుటకున్‌= పొందటానికి; 
అది= ఆ మానవజన్మ; సోపానంబు+అగున్‌= ఒక మెట్టు అవుతుంది; దానిన్‌= ఆ విషయాన్ని; కని= (గ్రహించి; తొంటిచందము= 
పూర్వపు జన్మల పద్దతి; రానీక= దరికి రానివ్వకుండా; సముద్యమమునన్‌= గొప్ప ప్రయత్నంతో; ప్రాకంగన్‌+వలదే?= పై మెట్టులకు 
(©> प्ट? 
తాత్సర్యం: మానవజన్మ బహు దుర్హభం. దాన్ని ఒక సోపానంగా చేసికొని నిచ్చెన ఎక్కి, మోక్షపదం అందుకొనాలి. 
పూర్వజన్మల లక్షణాలు దరికి రానివ్వకూడదు. 


విశేషం: అలం: రూపకం. 


క అనఘా! తపోవనమునన । జననంబును మరణదశయు సంప్రాప్తము ల 

య్యెనయేని వా(డు ముక్తు(డె । మనంబు బహుకామవికృతి మగ్నంబైనన్‌. 238 
ప్రతిపదార్థం: అనఘా!= పావనుడా!; జననంబునున్‌= పుట్టుకా; మరణదశయున్‌= మరణమూ; తపోవనమునన్‌+అ= 
ఆశ్రమంలోనే; సంప్రాస్తములు+అయ్యెను+అ+ఏనిన్‌= (ప్రాప్తించినట్టయితే; మనంబు= వాడి హృదయం; బహు= పలురకాలైన; 
కామవికృతి= కామ వికారాలలో; మగ్నంబు+ఐనన్‌= మునిగిపోయినచో; వా(డు= ఆ వ్యక్తి; ముక్తుడె?= ముక్తుడు అగునా? 
తాత్సర్యం: పావనుడా! జననమూ మరణమూ అనేవి తపోవనంలోనే జరిగినప్పటికీ జీవించి ఉన్నకాలంలో వాడి 
మనస్సు ఎన్నో కామవికారాలకు లోనైతే వాడు ముక్తుడు కాగలడా? (కాలేడని భావం). 


964 శ్రీనుదాం & 23०259०८ >>> 


తే. భోగములు సంపరిత్యక్తములుగ జేసి । కేవలాంగు(డై నిర్మలభావయుక్తి( 

దపము గృహముననేనియు( దత్సరత( జ । రించి సంసారజలధి( దరించు నరు(డు. 239 
ప్రతిపదార్హం: భోగములు= భోగాలు; సంపరిత్యక్తములుగన్‌+చేసి= పూర్తిగా విడిచిపెట్టి; కేవల+అంగు౯డై= శరీరమా(త్రుడుగా 
మిగిలి; నిర్మల= మలినరహితమైన; భావయుక్తిన్‌= హృదయస్పందనలతో; నరు(డు= మానవుడు; గృహమునన్‌+ఏనియున్‌= 
ఇంటిలోనే అయినా; తత్సరతన్‌= తాదాత్మ్యంతో; తపము= తపస్సు; చరించి= ఆచరించి; సంసారజలధిన్‌= సంసారము అనే 
సముధ్రాన్ని; తరించున్‌= దాటుతాడు. 
తాత్సర్యం: భోగాలను విడిచిపెట్టి, నిస్సంగుడై, నిర్మలాంతరంగుడై ఇంటిలోనైనా తాదాత్మ్యంతో తపస్సు చేసికొనే 
నరుడు సంసారసముద్రాన్ని తేలికగా తరిస్తాడు. 
విశేషం: అలం: రూపకం. 


క విను దారపుత్రమిత్రులు । సనిరి కొడుక! మున్ను చనిన జన్మంబుల, నీ 
కును వారు, వారలకు నీ । వును మటుపుట్టువుల( గొబయవుట గల్లెనొకో? 240 


ప్రతిసదార్థం: కొడుక!= పు(త్రుడా!; వను; మున్ను= ఇంతకుముందు; చనిన= కడచిన; జన్మంబులన్‌= పుట్టుకలలో; దార 
భార్యలూ; పుత్ర= సంతానం; మి(త్రులు= స్నేహితులూ - ఎంతోమంది; చనిరి= గతించారు; నీకును= నీకు; వారున్‌= వారూ; 
వారలకున్‌= వారికి; నీవునున్‌= నీవూ; మణుపుట్టువులన్‌= అనంతర జన్మలలో; కొటి+అవుట= శేషంగా కొనసాగటం; కల్గెనొకో?= 


జరిగిందా? 


తాత్సర్యం: నాయనా! ఇప్పటికి నీవు ఎన్ని జన్మలు ఎత్తి ఉంటావు? ప్రతిజన్మలోనూ భార్యాపుత్ర మిత్రులు ఉంటూనే 
ఉన్నారు కదా! వారంతా గతించిపోయారు. ఒక జన్మలో వారు మరొక జన్మలోనికి అదే బంధుత్వంతో శేషంగా 
కొనసాగటమనేది నీకుగానీ వారికిగానీ జరిగిందంటావా? నీ అంతట నీవూ - వారంత వారుగా జన్మపరంపరలలో 
యాత్ర సాగిస్తున్నారు. ఇది తెలిసికొనరా తండ్రీ! 


ఆ. ఏన కలను నాకు, నెవ్వరివాని(గా । నాత్మ దల(తు?, నన్ను నట్టివాని 
నెందుగాన(, గాన యెవ్వరివా(డను । గా ననంగవలదె మాననీయ! 241 


ప్రతిపదార్థం: మాననీయ!= గౌరవింపదగినవాడా!; ఏను+అ= నేనే; నాకున్‌= నాకు; కలను= ఉన్నాను; ఎవ్వరివానిన్‌+కాన్‌= 
ఎవ్వరివాడనుగా; ఆత్మన్‌= అంతరంగంలో; తల(తున్‌= (నన్ను నేను) భావిస్తాను?; నన్నున్‌+అట్టివానిన్‌= నావంటి వాడిని; 
ఎందున్‌= ఎక్కడా; కానన్‌= చూడను; కాన= కాబట్టి; ఎవ్వరివా(డనున్‌+కాను= నేను ఎవరివాడినీ కానే కాను; అనంగన్‌+వలదె?= 
అనుకోవద్దా? 

తాత్సర్యం: మాన్యుడా! నాకు నేనే ఉన్నాను. మరెవ్వరూ లేరు. నేను ఎవరివాడను అని అనుకోను? నావంటివాడు 
మరొకడు ఎక్కడా లేడు, ఉండడు. అందుచేత నేనే ఎవ్వరివాడనూ కాను. జ్ఞాని అయినవాడు ఇట్లా భావించాలి 
నాయనా! 


క్ర దారాపేక్షం గష్ట । ప్రారంభము బూని యిహమునందు( బరమునన్‌ 
వారని సంక్లేశంబుల । గూరు నరుడు దాని జేయ గొనకొండ్రె బుధుల్‌? 242 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 965 


ప్రతిపదార్దం: నరు(డు= పురుషుడు; దార+అపేక్షన్‌= భార్యావ్యామోహంతో; కష్ట(ప్రారంభమున్‌= కష్టాల ఆరంభాన్ని; పూని= 
పొంది; ఇహమునందున్‌= ఈ లోకంలోనూ; పరమునన్‌= పరలోకంలోనూ; వారని= ఎడతెగని; సంక్లేశంబులన్‌= క్లేశాలలో; కూరున్‌= 
కూరుకుపోతాడు; దానిన్‌= అటువంటి దారాపేక్షను; చేయన్‌= పెట్టుకోవటానికి; బుధుల్‌= జ్ఞానులు; గొనకొం[డైె?= పూనుకొంటారా? 


తాత్సర్యం: భార్యపట్ట వ్యామోహం (అపేక్ష) అనేది కష్టాలకు ప్రారంభం. ఇహంలోనూ పరంలోనూ అది అంతులేని 
క్లేశాలను కల్పిస్తుంది. అందుచేత తెలివిగలవారెవ్వరూ దారాపేక్షకు పూనుకోరు, కష్టాలలో కూరుకోరు. 


౧ 
చ. ధన మది యేల భోగమును దానము లేదగునేని? శత్రు మ 
రన మొనరింప(డేని బలదర్పము లేల? సధర్మవృత్తికిన్‌ 
(ఎ) 9 
గొనకొనడెేని 8९ మునికుంజర! యేల జితేంద్రియుండు గా 
డన జనునేని నాత్మవిధ మారయు నా క్రమమేల చెప్పమా!' 243 


ప్రతిపదార్థం: మునికుంజర?= మునిశ్రేష్టా!; భోగమును= అనుభవించటమూ; దానమున్‌= త్యాగం చెయ్యటమూ అనేవి; 
లేదు+అగున్‌+ఏని= లేకపోయినది అయినట్లయితే; ధనము+అది= ఆ ధనం; ఏల?= ఎందుకు?; శత్రుమర్హనము= శత్రువులను 
మర్దించటం; ఒనరింప(డు+ఏనిన్‌= చేయనివాడు అయినట్లయితే; బల దర్భములు= బలమూ పౌరుషమూ అనేవి; ఏల?= 
ఎందుకు?; _సధర్శ్మవృత్తికిన్‌= ధర్మసహితమైన (ప్రవర్తనకు; గొనకొన(డు+ఏనిన్‌= పూనుకోనివాడు అయినట్లయితే; విన్కి= 
బహు(శుతత్వం (వేదాలూ, శా(స్తాలూ గురుముఖతః వినటం); ఏల?= ఎందుకు?; బిత+ఇం(ద్రియుండు+కా(డు= ఇంద్రియనిగ్రహం 
కలవాడు కాదు; అనన్‌= అనటానికి; చనున్‌+ఏని= వీలు కలిగినట్లయితే; ఆత్మవిధము= ఆత్మతత్తం; ఆరయు= తెలిసికొనే; 
ఆ+(క్రమము= ఆ వరుస అంతా; ఏల?= ఎందుకు?; చెప్పుమా!= చెప్పు చూద్దాం! 


తాత్సర్యం: మునివరా! శుకా! భోగానికీ, త్యాగానికీ కాని ధనం ఎందుకు? శృత్రు సంహారం చేయలేని బలదర్చాలు 
ఎందుకు? ధర్మాచరణానికి పూనుకోని జ్ఞానం ఎందుకు? జితేంద్రియుడు కాలేనప్పుడు ఆత్మతత్తం గురించి 
శ్రమపడి తెలిసికొని ఏమి లాభం - చెప్పుము!” 
క అనియి ట్లుపదేశించిన । విని శుకు(డు విముక్తిమార్గవిదు(డై చనియెన్‌ 

జనకు దొటి(గి నిశ్చలదీ । పనిభాత్ముం డగుచుC గురున్భపాలవరేణ్యా!' 244 


ప్రతిపదార్థం: కురునృపాల వరేణ్యా!= కురురాజోత్తమా! ధర్మరాజా!; అని; ఇట్టు= ఈ (ప్రకారంగా; ఉపదేశించినన్‌= వ్యాసుడు 
ఉపదేశించేసరికి; విని= ఆలకించి; శుకుడు; విముక్తిమాగ్గ విదు(డై= మోక్షమార్గం తెలిసికొన్నవాడై; జనకున్‌= తండ్రిని; తొటుగి= 
విడిచిపెట్టి; నిశ్చల= చలించని; దీప= దీపంతో; నిభ= సాటివచ్చే; ఆత్ము(డు+అగుచున్‌= ఆత్మ కలవాడు అవుతూ, నిశ్చలదీపంలా; 
చనియెన్‌= వెళ్ళిపోయాడు. 
తాత్సర్యం: ధర్మరాజా! వ్యాసుడు ఇట్లా ఉపదేశించేసరికి శుకుడికి ముక్తిమార్గం తెలిసిపోయింది. ఆత్మ నివాత 
నిశ్చలదీపంవలె (ప్రకాశించింది. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు”. 
€> 

విశేషం: అలం: ఉపమ. 
క అనిన విని దేవతటినీ । తనయునితో( బాండురాజ తనయాగ్రజుC డి 

८5०८ బ్రీతియు వినయము నా । ననమున( దకుకొత్త నరతనయవంశవరా! 245 


966 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


ప్రతిపదార్థం: నర= అర్జునుడియొక్క; తనయ= కుమారుడైన అభిమన్యుడి; వంశ= వంశంలో; వరా!= (్రేష్టమైనవాడా ఓ 
జనమేజయా!; అనినన్‌= అని భీష్ముడు చెప్పగా; విని= ఆలకించి; పాండురాజతనయ+అగ్రజుడు= పాండురాజు కొడుకులలో 
పెద్దవాడైన ధర్మరాజు; దేవతటినీ+ తనయుతోన్‌= గంగాపుత్రుడైన భీష్ముడితో; ప్రీతియున్‌= (ప్రేమా; వినయమున్‌= వినయమూ; 
ఆననమునన్‌= ముఖంలో; తళుకొత్తన్‌= వికసించగా; ఇట్లు; అనున్‌= అన్నాడు. 


తాత్సర్యం: జనమేజయా! ఇట్లా గాంగేయుడు చెప్పినది అంతా శ్రద్దగా ఆలకించాడు ధర్మరాజు. అతడి ముఖంలో 
ఒక తృప్తి ఒక వినయం వికసించాయి. జనమేజయా! ధర్మరాజు భీష్ముడితో ఇట్టా అంటున్నాడు. 
భీష్ముడు ధర్మరాజునకు శుకుని జన్మప్రకారంబు సెప్పుట (సం. 12-310-1) 

వ. * కృష్ణద్వైపాయన పుత్రుండను మాత్రమ కాని శుకుని జన్మంబు తెటింగును నతని తల్లిని నతండు 
బాల్యంబున మహానుభావుం డగుటకుం గతంబును నతండు సిద్దివొందిన భంగియు నెటుంగ 
నవియెల్ల నెలింగింపుము.’ 246 

ప్రతిపదార్హం: కృష్ణద్వైపాయన పుత్రుండు= వ్యాసుడి కుమారుడు; అను మాత్రము+అ+కాని= అని మా(త్రమే కానీ; శుకుని= 

శుకునియొక్క; జన్మంబు తెజంగునున్‌= జన్మ(ప్రకారమూ; అతని= అతడియొక్క; తల్లిని= తల్లినిగురించి; అతండు= ఆ శుకుడు; 
బాల్యంబునన్‌= పిన్నవయస్సులోనే; మహానుభావుండు= మహాత్ముడు; అగుటకున్‌= కావటానికి గల; కతంబునున్‌= కారణమూ; 
అతండు= ఆయన; సిద్ది+పొందిన భంగియున్‌= సిద్దుడు అయిన విధానమూ; ఎణుంగన్‌= ఇవి ఏవీ నేను ఎరుగను; అవి+ఎల్లన్‌= 

ఆ విశేషాలన్నీ; ఎణింగిపుము= దయచేసి తెలియజెప్పుము. 

తాత్సర్యం: శుకుడు వ్యాసుడి పుత్రుడనే విషయం తప్పించి, ఆతడు ఎట్టా జన్మించాడు? చిన్నతనంలోనే అంతటి 

మహానుభావు ठू అయ్యాడు? అతడు సిద్దు ठू అయ్యాడు - ఈ వివరాలను అన్నింటినీ నే నెరుగను. 

అవి నాకు తెలుపవలసింది'. (అని ధర్మరాజు భీష్ముడిని అడిగాడు). 


సీ. అనవుడు నతండిట్టులను నాతనికి( कटु । కారవనం బన గలదు మేరు 
తటమున నం దద్రితనయయు( దానును । పశుపతి ९०८ బ్రమథగణము 
గొలువనుండ( దనూజు(గోరి వేదవ్యాస । సంయమి దత్తదేశమున యోగ 
బలమూర్జితముగ( దపంబొనరించె యో । గమునకు రాజసూయములు నశ్వ 


తే. మేధములును నపరిమితములైనను సరి । గావు సూవె వినుము కౌరవేంద్ర! 
తత్తపోవిశిష్టతకు మెచ్చి శివుడు ప్ర । త్యక్షమై యభీష్టమడుగు మనిన. 247 


ప్రతిపదార్థం: కౌరవేం(ద్ర!= ధర్మరాజా!; అనవుడున్‌= అని ధర్మరాజు అడిగేసరికి; అత(డు= ఆ భీష్ముడు; ఆతనికిన్‌=ఆ 
ధర్మరాజుతో; ఇట్టులు= ఈ (ప్రకారంగా; అనున్‌= చెబుతున్నాడు; మేరుతటమునన్‌= మేరు పర్వతపార్శ్వంలో; కర్లికార 
వనము+అనన్‌= కర్లికారము అనే పేరుతో ఒక వనం; కలదు= ఉన్నది; అందున్‌= ఆ వనంలో; పశుపతి= శివుడు; ప్రమథగణము= 
ప్రమథుల సమూహం; కొలువన్‌= సేవిస్తూండగా; తానున్‌= తానూ; అ(ద్రితనయయున్‌= పార్వతీదేవీ; లీలమైన్‌= విలాసంగా; 
ఉండన్‌= (క్రీడిస్తూ ఉన్న కాలంలో; వేదవ్యాస సంయమి= మునీశృరుడైన వేదవ్యాసుడు; తనూజాన్‌= ఒక పుత్రుడిని; కోరి= కోరుకుని; 
తద్‌+(ప్రదేశమునన్‌= ఆ (ప్రదేశంలో; యోగబలము= యోగశక్తి; ఊర్టితముగన్‌= అతిశయించేటట్టు; తపంబు= తపస్సు; 
ఒనరించెన్‌= చేశాడు; వినుము; రాజసూయములున్‌= రాజసూయ యజ్ఞాలూ; అశ్యమేధములున్‌= అశ్వమేధాలూ; 
అపరిమితములైననున్‌= అసంఖ్యాకంగా చేసినా; యోగమునకున్‌= యోగమార్గానికి; 

సరి+కావు+చూవె!= సాటిరావు సుమా!; 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 967 


తద్‌= ఆ వ్యాసుడియొక్క; తపః+విశిష్టతకున్‌= విశిష్టమైన తపస్సుకు; మెచ్చి= సంబరపడి; శివుడు= పశుపతి; (ప్రత్యక్షమై= 
దర్శనం అనుగ్రహించి; అభీష్టమున్‌= కోరుకొన్నదానిని; అడుగుము= అడుగుమని; అనినన్‌= అనేసరికి. 
తాత్సర్యం: (భీష్ముడు చెప్పుతున్నాడు) “ధర్మరాజా! మేరుపర్వత సానువులలో కర్ణికారవనం ఉన్నది. అందులో 
పార్వతీపరమేశ్యరులు (ప్రమథుల సేవలు అందుకొంటూ విహరిస్తుంటారు. ఒకప్పుడు వేదవ్యాసుడు ఆ (ప్రదేశంలో 
పుత్రుడిని కోరి తపస్సుకు పూనుకొన్నాడు. ఇక్కడ ఒకమాట చెప్పుతాను వనుము. రాజసూయాలూ, అశృమేధాలూ 
ఎన్నయినా యోగనిష్టకు సాటిరావు సుమా! వ్యాసుడి తపస్సుకు శివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. ఏమి 
కావాలో కోరుకొనుమన్నాడు. (తరువాతి వచనంతో అన్వయం). 
వ. © మ్మునీశ్వరుండు భక్తి సంభ్రమభరితుం డగుచుం దండప్రణామంబు చేసి. 248 
ప్రతిపదార్థం: ఆ+ముని+ఈశ్వరుండు= బుషీం[ద్రుడైన ఆ వ్యాసుడు; భక్తి= భక్తితో; సంభ్రమ= భరితుండు+అగుచున్‌= 
దండప్రణామంబు= సాష్ట్రాంగనమస్కారం; చేసి= ఆచరించి. 
తాత్సర్యం: ఆ వ్యాసుడు ఆనందభరితుడై భక్తితో సాష్ట్రాంగనమస్కారం చేసి. 
క “జల పవనాంబరవసుధా । నల సమవీర్యు(డగు పుత్రు నా కొస(గంగా 

వలయు” ననుడు నిచ్చితి నని । పలికి చనియె నమ్మహాకృపామూర్తి నృపా! 249 
ప్రతిపదార్థం: నృపా!= ధర్మరాజా!; జల= నీటితో; పవన= వాయువుతో; అంబర= ఆకాశంతో; వసుధా= భూమితో; అనల= 
అగ్నితో; సమ= సమానమైన; వీర్యు(డు= శక్తికలవాడు; అగు= అయిన; పుత్రున్‌= కుమారుడిని; నాకున్‌= నాకు; ఒస(గంగాన్‌+ 
వలయున్‌= ఇమ్ము; అనుడున్‌= అని అనటంతోనే; ఇచ్చితిన్‌= ఇచ్చాను; అని; పలికి= చెప్పి; ఆ+మహా కృపామూర్తి= గొప్ప 
దయా స్వరూపుడైన ఆ శివుడు; చనియెన్‌= వెళ్ళిపోయాడు. 
తాత్సర్యం: “ధర్మజా! పంచభూతాలతో సమానమైన శక్తియుక్తులు కలిగిన పుత్రుడిని వరప్రసాదంగా అను 
(గ్రహించుము'” అని వ్యాసుడు శివుడిని వేడుకొన్నాడు. “ఇచ్చాను” అని చెప్పి శివుడు అంతర్జానం అయ్యాడు. శివుడు 
గొప్ప దయామయుడు. 


వ. ఇట్లు లబ్దవరుం డగుచు సత్యవతీసుతుం డగ్నికార్యపరుండై యరణి వుచ్చికొని మధింపం దొడంగిన 
ఘృతాచి యను నప్పరోవనిత లోచనగోచరం బగుటయు( దానునుం గామగోచరత్వంబు నొందిన 
నయ్యిందువదన యమ్ముని ७७० గెటింగి వంచనం జిలుకయై యుండె నతండును ధైర్యం బవలంబించి 


యరణికార్య ప్రవణుండై యుండం బ్రబలుండగు నంగజుని చెయ్డు నప్పరోరూపాతిశయసక్తచిత్తుండైన 
యా సంయమి శుక్లం బయ్యరణియందు' బడియె. నవ్విప్రుండు నిర్విశంకంబగు నంతఃకరణంబుతో 
నరణిమథనం బొనరించిన. 250 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా;  లబ్దవరుండు= పొందినవరం కలవాడు; అగుచున్‌= అయి (వరం పొందినవాడై); 
సత్యవతీసుతుండు= సత్యవతి కుమారుడైన ఆ వ్యాసుడు; అగ్నికార్యపరుండు+ఐ= అగ్నికార్యం నిర్వహిద్దామనే పూనికతో; అరణి+ 
పుచ్చికొని= అరణిని అందుకొని; మధింపన్‌+తొడంగినన్‌= మధించటం మొదలు పెట్టేసరికి; ఘృతాచి= ఘృతాచి; అను= అనే 
పేరుగల; అప్పరస్‌+వనిత= అప్పరస; లోచనగోచరంబు+అగుటయున్‌= కన్నుల ఎదుట కనిపించటంతో; తానునున్‌= ఆ వ్యాసుడు 
కూడా; కామగోచరత్వంబున్‌+ఒందినన్‌= ఇంద్రియాలు కామ(ప్రకోపాన్ని పొందేసరికి; ఆ+ఇందువదన = ఆ చంద్రముఖి; 


968 శ్రీనుదాం [८ మహాభారతము 


ఆ+ముని+తెణంగు= ఆ మునీశ్వరుడి పరిస్థితి; ఎటింగి= గుర్తించి; వంచనన్‌= వంచనతో; చిలుక+అయి+ఉండెన్‌= చిలుకగా 
మారిపోయింది; అతండును= ఆ వ్యాసుడుకూడా; ధైర్యంబు= ధీరత్వాన్ని; అవలంబించి= వహించి; అరణికార్య(ప్రవణుండు+ఐ= 
అరణిని మధథించే పనిలో నిమగ్నుడై; ఉండన్‌= ఉండగా; (ప్రబలుండు+అగు= మిక్కిలి బలశాలియెన; అంగజుని= మన్మథుడియొక్క; 
చెయ్టిన్‌= చేష్టవలన; అప్పరస్‌+రూప+అతిశయ= ఘృతాచియొక్క సౌందర్యాతిశయం పట్ట; సక్త= లగ్నమైన; చిత్తుండు+ఐన= 
మనస్సు కలవాడైన; ఆ+సంయమి= ఆ బుషియొక్క; శుక్లంబు= వీర్యం; ఆ+అరణియందున్‌= ఆ అరణిలో; పడియెన్‌= పడింది; 
ఆ+విప్రండు= ఆ (బ్రాహ్మణుడు; నిర్విశంకంబు+అగు= ఏ సంశయమూ లేని; అంతఃకరణంబుతోన్‌= హృదయంతో; 
అరణిమథనంబు= అరణిని మధథించటం; ఒనరించినన్‌= కొనసాగించేసరికి. 

తాత్సర్యం: ధర్మరాజా! వరం పొందిన వ్యాసుడు ఒకరోజున తన ఆశ్రమంలో అగ్నికార్యాలు నిర్వహించటం కొరకని 
అరణిని మధిస్తున్నాడు (గుండ్రటి చెక్కమీద పుల్లతో మధించి అగ్నిని పుట్టిస్తారు. ఆ చెక్కను అరణి అంటారు). 
ఆ సమయంలో ఘృతాచి అనే అప్పరస కనిపించింది. మహర్షికి ఆమెను చూసి కామ(ప్రకోపం కలిగింది. దానిని 
గమనించిన అప్పరస భయపడిందో ఏమో ఎందుకయినా మంచిదని వంచనతో చిలకగా మారిపోయింది. వ్యాసుడు 
మనస్సు చిక్కబట్టుకొని అరణిని చిలకటం కొనసాగించాడు. కానీ, మన్మథుడు మహాబలశాలి కదా! వ్యాసుడి 
మనస్సులో అప్పరస రూపమే నిలిచిపోయింది. దాని కారణంగా వీర్యస్థలనం అయింది. అది అరణిలో పడింది. 
అయినా వ్యాసుడు నిర్వికారచిత్తంతో అరణిమథనం కొనసాగించాడు. 


ख.  అయ్యరణి( బుట్టి జనకసమాకృతియును । భూరి కాంతియు వెలు(గంగ( బొలిచె శుకు(డు 

యాగకాల సుసంభృత హవిరవాప్తి । మహితతేజస్ముడగు హుతవహుని మాడి, 251 
ప్రతిపదార్థం: ఆ+అరణిన్‌= ఆ అరణిలో; పుట్టి= ఉద్భవించి; జనకసమ= తండ్రితో సమానమైన; ఆకృతియును= ఆకారమూ; 
భూరి= గొప్ప; కాంతియున్‌= తేజస్పూ; వెలు(గంగన్‌= ప్రకాళశించగా; శుకు(డు= వ్యాసపుత్రుడు శుకుడు; యాగకాల= 
యజ్ఞసమయంలో; సుసంభృత= సమృద్దిగా సమర్పించబడిన; హవిస్‌+అవాప్తి= హవిస్సుయొక్క (నెయ్యి) ©" మహిత= 
గొప్పు; తేజస్కు(డు+అగు= తేజస్వంతుడయ్యే; హుతవహుని+మాడ్కిన్‌= అగ్నిలాగా; పొలిచెన్‌= విరాజిల్లాడు. 
తాత్సర్యం: ఆ అరణినుంచి ఒక మగపిల్లవాడు జన్మించాడు. అతడే శుకుడు. రూపంలో ముమ్మూర్తులా వ్యాసుడే. 
యజ్ఞకుండంలో ఆజ్యంపోస్తే అగ్ని ఎట్టా ప్రకాశిస్తుందో శుకుడు గొప్ప తేజస్సుతో. అట్లా వెలిగిపోతున్నాడు. 
విశేషం: అలం: ఉపమ. 


సీ, అపుడు మందాకిని సాకారయై వచ్చి । మంగళస్నాన సమన్వితు(డు గ 
నొనరించె నాకసంబుననుండి 29665०८ గృ । ష్టాజినదండంబు లతని యెదుర 
దివ్యదుందుభులును దేవాంగనాగాన । ములును వీతెంచె నద్దుతముగా(గ 
గుసుమవర్షంబులు గురిసె నింద్రాది దే! వతలు గారవమున వచ్చి రంబి 


తే. కాసమేతు(డై యేతెంచి కామవైరి । యతని నుపనీతు( గావించె నమరనాధు( 
८९०१९०२८ గమండులు వొస(గె నిచ్చి । రమరు లెన్నండు మాయని యంబరములు. 252 


ప్రతిపదార్థం: అపుడు= ఆ సమయంలో; మందాకిని= గంగానది; సాకారయె= ఆకారం ధరించి; వచ్చి; మంగళస్నానసమన్వితు(డుగన్‌= 
వచ్చి మంగళస్నానంతో కూడుకొన్నవాడిగా శుకుడిని; ఒనరించెన్‌= చేసింది (మంగళస్నానం చేయించింది); ఆకసంబుననుండి= 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 969 
ఆకాశంనుంచి; కృష్ణాబినదండంబులు= నల్లని జింకతోలూ, (బ్రహ్మచారి ధరించే ఒక దండమూ; అతని+ఎదురన్‌= అతడి 
ఎట్టఎదుట; పడియెన్‌= పడ్డాయి; దివ్యదుందుభులును= దేవతల దుందుభులూ; దేవాంగనా= అమరకాంతల; గానములును= 
పాటలూ; వీతెంచెన్‌= వినవచ్చాయి; అద్భుతము+కా(గన్‌= ఆశ్చర్యజనకంగా; కుసుమవర్షంబులు= పూలవానలు; కురిసెన్‌= 
కురిశాయి; ఇం(ద్ర+ఆది+దేవతలు= ఇం(ద్రుడు మొదలైన దేవతలు; గారవమునన్‌= గౌరవసూచకంగా; వచ్చిరి= వచ్చారు; 
కామవైరి= మన్మథసంహారకుడైన శివుడు; అంబికా సమేతు(డై= పార్వతితో కూడినవాడై; ఏతెంచి= వచ్చి; అతనిన్‌= ఆ బాలుడిని; 
ఉపవీతున్‌= ఉపనయనం జరిగినవాడిగా; కావించెన్‌= చేశాడు (పార్వతీ పరమేశ్వరులు వచ్చి అతడికి ఉపనయనం చేసి జందెం 
వేశారని భావం); అమరనాథు(డు= దేవనాయకుడు ఇం(ద్రుడు; ఉజ్ఞ్యలంపు= ప్రకాశిస్తున్న; కమండలువు= కమండలువును; 
धत्त బహూకరించాడు; అమరులు= దేవతలు; ఎన్నండున్‌= ఎప్పటికీ; మాయని= మాసిపోని; అంబరములు= వస్త్రాలను; 
ఇచ్చిరి= సమర్పించారు. 
తాత్సర్యం: పాండవా! సరిగ్గా అప్పుడే గంగానది (స్తీరూపంలో వచ్చింది. ఆ బిడ్డకు మంగళస్నానం చేయించింది. 
ఆకాశంనుండి కృష్ణాజినమూ దండమూ వచ్చి పడ్డాయి. దుందుభులు మోగాయి. దేవతాంగనల గానాలు 
వినిపించాయి. ఆశ్చర్యజనకంగా పూలవాన కురిసింది. ఇంద్రాది దేవతలు గౌరవంతో వచ్చారు. పార్ష్వతీపరమేశ్యరులు 
శుకుడికి ఉపనయనం చేశారు. దేవేం(ద్రుడు తళతళలాడే కమండలం ఇచ్చాడు. దేవతలేమో ఎప్పుడూ మాసిపోని 
దివ్యమైన వ(స్రాలు బహూకరించారు. 

క ध సమూహము లా । దిగ గల్లు చరాచరముల దివ్యప్రభవుం 

డగు శుకుని పుట్టొనర్ణెం । బ్రగాఢతమ సంప్రమోద భరితంబులుగాన్‌. 253 
ప్రతిపదార్థం: దివ్యప్రభవుండు+అగు= మానవాతీతమైన జన్మకలవాడైన; శుకుని= శుకుడియొక్క; పుట్టు= పుట్టుక; మృగపక్షి 
సమూహములు= జంతుబృందాలూ పక్షిసమూహాలూ; ఆదిగన్‌= మొదలుగా; కల్లు= ఉన్న; చరాచరములన్‌= జంగమస్థావరాలను; 
ప్రగాఢతమ= మిక్కిలిగాఢమైన; సంప్రమోద= ఆనందంతో; భరితంబులు+కాన్‌= నిండినవాటిగా; ఒనర్బెన్‌= చేసింది. 
తాత్సర్యం: శుకుడిది దివ్యమైన పుట్టుక. అది మృగపక్షి సమూహాలతో కూడిన సకలచరాచర జగత్తులోనూ 
ప్రగాఢమైన ఆనందాన్ని నింపివేసింది. 


క  జనియించిన మాత్రన య । మ్మునిప కిశోరమును వేదములు వొందెను ద 
జ్ఞనకుని మును పొందిన తెటి( 1 గున, నబ్బాలు(డు వరించె గురు(డుగ ९६००5. 254 


ప్రతిపదార్దం: జనియించిన మాత్రన్‌+అ= పుట్టటంతోనే; ఆ+మునిప+కిశోరమును= మునీశ్వరుడి బిడ్డ అయిన ఆ శుకుడిని; 
వేదములు= వేదాలు; మునుపు= పూర్వం; తద్‌+జనకున్‌= అతడితం(డ్రి వ్యాసుడిని; పొందిన తెజు(గునన్‌= పొందినట్లే; పొందెను= 
వరించాయి; ఆ+బాలు(డు= ఆ కుమారుడు; ధిషణున్‌= బృహస్పతిని; గురు(డుగన్‌= తనకు గురువుగా; వరించెన్‌= కోరుకొన్నాడు; 
తాత్సర్యం: మునుపు వ్యాసుడు పుట్టగానే వేదాలు అతడిని పొందాయి. ఇప్పుడూ అట్లాగే శుకుడిని వచ్చి చేరాయి. 
శుకుడేమో బృహస్పతిని తనకు గురువుగా వరించాడు. 

వ. ఆచారపరిపాటి యవలంబించి యి ట్లుపాధ్యాయవరణంబు సేసి. 255 


ప్రతిపదార్థం: ఆచార పరిపాటి= ఆచారవిధానం; అవలంబించి= స్వీకరించి; ఇట్లు; ఉపాధ్యాయవరణంబు= ఉపాధ్యాయుడిని 
కోరుకోవటం అనేది; చేసి= చేసి. 


970 శ్రీనుదాంధ్ర మహాభారతము 
తాత్సర్యం: ఆచారవిధానం స్వీకరించి ఉపాధ్యాయుడిని కోరుకొని (తరువాతి పద్యంతో అన్వయం). 


ख. అతడు సదివింప వేదవేదాంగధర్మ । శాస్త్రరాజనీత్యాదిక సకల విద్య 
లును గ్రమంబున( జదివి యమ్మునికుమారుC౯ । డచ్చటన యుండె వ్రతచర్యలందు( దగిలి. 256 


ప్రతిపదార్థం: అత(డు= ఆ బృహస్పతి; చదివింపన్‌= చదివిస్తూంటే; వేద= వేదాలూ; వేదాంగ= ఛందోవ్యాకరణ జ్యోతిషాదులైన 
షడంగాలూ; ధర్మశా స్ర్ర= ధర్మశా(స్ర్రాలూ; రాజనీతి+ఆదిక= రాజనీతి మొదలైన; సకలవిద్యలును= సమస్తవిద్యలనూ; క్రమంబునన్‌= 


వరుసగా; చదివి= అభ్యసించి; ఆ+మునికుమారు(డు= ఆ శుకుడు; (వ్రతచర్యలందున్‌= (బ్రహ్మచర్యవ్రతనియమాలపట్ల్ట; తగిలి= 
ఆసక్తి కలవాడై; అచ్చటన్‌+బృహస్పతి సన్నిధిలోనే; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్సర్యం: బృహస్పతి చదివిస్తూంటే శుకుడు వేదాలూ వేదాంగాలూ సకల శా(స్తాలూ (క్రమంగా అభ్యసించాడు. 
(బ్రహ్మచర్య వ్రతదీక్షతో ఆ నియమాలు పాటిస్తూ గురువుగారి దగ్గరే ఉండిపోయాడు. 


వ. దేవతలకు లోనుగా నామంత్రణీయుండును మాననీయుండును నగుచు నట్లుండు నయ్యారణీయుండు 
నిజాశ్రమంబున నున్న తండ్రిపాలికిం జనుదెంచి తదనుసరణ ప్రక్రియం బ్రవర్తించునెడ నచ్చేరువం జరించు 
మునికుమారులతోడి మాటలు మరిగి లోకంబుతోడి పాటియై యాత్మానుసంధానంబు సేయలేక 
మెలంగుచున్నం జూచి యా సత్యవతీసుతుండు సాంఖ్యయోగశా స్త్రంబు లతనికి నధిగతంబులు గావించె 
మటియు దేహంబునందలి యహంకారంబంతయు బంధులవలని మమతయుం బాయునట్టి వాక్యంబు 
లుపదేశించె దానం బ్రబోధం బుదయించుటం జేసి యమ్మహామతికి బ్రహ్మచర్య గార్డస్థ్య వానప్రస్థ ధర్మంబులను 
నాశ్రమంబులు మూటను బుద్ది రమింపదయ్యె నయ్యు( బరమపరుం డప్పారాశర్యుతో మోక్షప్రదం బెయ్యది 
దాని నెఖింగింపవే యనుటయు. 257 


ప్రతిపదార్థం: దేవతలకులోనుగాన్‌= దేవతలకుకూడా; ఆమం(త్రణీయుండున్‌= ఆహ్యానింప దగినవాడును; మాననీయుండును= 
గౌరవింపదగినవాడును; అగుచున్‌= అవుతూ; అట్టు+ఉండు= అలా ఉన్న; ఆ+ఆరణీయుండు= అరణి సంభవుడైన ఆ శుకుడు; 
నిజ+ఆశ్రమంబునన్‌+ఉన్న= తన ఆశ్రమంలో తానుగా ఉన్న; తం(డ్రిపాలికిన్‌= తం(డ్రిదగ్గరకు (వ్యాసా(శ్రమానికి); చనుదెంచి= 
వచ్చి; తద్‌+అనుసరణ= ఆ తండ్రిని అనుసరించే; (ప్రక్రియన్‌= విధానంతో; ప్రవర్తించునెడన్‌= (ప్రవర్తిస్తున్న సమయంలో (తండ్రిని 
అనుసరించి మెలగుతున్న తరుణంలో); ఆ+చేరువన్‌= ఆశ్రమానికి సమీపంలో; చరించు= సంచరిస్తున్న; మునికుమారులతోడి= 
మునిబాలకులతోటి; ఆటలు మరిగి= (క్రీడలకు అలవాటుపడి; లోకంబుతోడి పాటియై= మిగతా (ప్రపంచంతో సమానుడైపోయి; 
ఆత్మ+అనుసంధానంబు= ఆత్మధ్యానం; చేయలేక; మెలంగుచున్నన్‌= కాలం గడుపుతూండగా; చూచి; ఆ సత్యవతీసుతుండు= 
సత్యవతి కుమారుడైన ఆ వ్యాసుడు; సాంఖ్య - యోగ శాస్త్రంబులు= సాంఖ్యమూ, యోగమూ అనే శాస్త్రాలు; అతనికిన్‌= ఆ 
శుకుడికి; అధిగతంబులు+కావించెన్‌= బోధించి నేర్చాడు;మణియున్‌= ఇంకా; దేహంబునందలి= జీవోపాధిలో ఉండే; 
అహంకారంబు+అంతయున్‌= అహంకారమంతటినీ; బంధులవలని= బంధువులపట్ల; మమతయున్‌= మముకారాన్నీ; పాయునట్టి= 
విడిచిపెట్టేటువంటి; వాక్యంబులు= పలుకులు; ఉపదేశించెన్‌= ఉపదేశించాడు; దానన్‌= దానితో; (ప్రబోధంబు= జ్ఞానం; 
ఉదయించుటన్‌+చేసి= కలగటంచేత; ఆ+మహామతికిన్‌= ఆ గొప్పు ధీశాలికి; (బ్రహ్మచర్య= (బ్రహ్మచర్యం; గార్హస్థ్య= గార్హస్థ్యం; 
వానప్రస్థధర్మంబులు= వాన(ప్రస్థధర్మాలు; అను= అనేటువంటి; ఆ(శ్రమంబులు= ఆ(శ్రమాలు; మూ(టను= మూడింటిలోనూ; 
బుద్ది= అంతరంగం; రమింపదు+అయ్యెన్‌= ఆసక్తం కాలేదు; అయ్యున్‌= అయినప్పటికీ; పరమపరుండు= పరమాత్మపట్లనే ఆసక్తి 
కలిగిన ఆ శుకుడు; ఆ+పారాశర్యుతోన్‌= ఆ వ్యాసుడితో; మోక్షప్రదంబు= మోక్షాన్ని ఇచ్చేది; ఎయ్యది= ఏది; దానిన్‌= దానిని; 
ఎటింగింపవే= తెలియజెప్పవా; అనుటయున్‌= అని అడగటంతో. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 971 


తాత్సర్యం: దేవతలచేతకూడా గౌరవించబడే ఆ శుకుడు తన తండ్రిని అనుసరిస్తూ ఉండేవాడు. తోటి 
మునికుమారుల సహవాసంవలన ఆటలలోపడి ధ్యానం చేయలేకపోతున్న కుమారుడికి సాంఖ్యయోగ శాస్త్రాలను 
బోధించి అహంకారమముకారాలను విడిచిపెట్టే పద్దతిలో బోధచేశాడు, దానితో జ్ఞానోదయమైన శుకుడు విరాగి 
అయ్యాడు. అయినా కూడా 'మోక్లాన్ని ఇచ్చేది ఏది?” అనే విషయమై తనకు తెలియజెప్పుమని తండ్రిని ప్రార్థించగా. 
ఆ. అతడు మోక్షదర్శి యగుట నిరూపించి । యమ్మహామునీంద్రు డతనితోడ 

వత్స! కాన బొమ్ము వైదేహు(డగు జన । క క్షితీశు వినయగౌరవమున. 258 
ప్రతిపదార్థం: అత(డు= తన కుమారుడైన ఆ శుకుడు; మోక్షదర్శ్భి= మోక్షాన్ని దర్శించాలి (తెలుసుకోవాలి) అనే శీలం కలవాడు; 
అగుట= కావటాన్ని; నిరూపించి= నిర్దారించుకొని; ఆ+మహాముని+ఇం|ద్రుడు= ఆ మహామునీశ్వరుడైన వ్యాసుడు; అతనితోడన్‌= 
ఆ శుకుడితో; వత్స!= నాయనా! (బిడ్డా!); వైదేహు(డు+అగు= విదేహ రాజ్యాధిపతి అయిన; జనక క్షితీశున్‌= జనకమహారాజును; 
వినయగౌరవమునన్‌= వినయాతిశయంతో; కానన్‌+పొమ్ము= దర్శించటానికి వెళ్ళు. 
తాత్సర్యం: తన కుమారుడు మోక్షాన్ని సందర్శించాలి అనే కోరికతో ఉన్నాడు - అనే విషయాన్ని వ్యాసుడు 
గమనించాడు. ఇట్లా అన్నాడు: నాయనా! విదేహాధిపతి జనకమహారాజు ఉన్నాడు. నీవు వినయంగా, గౌరవంగా 
ఆయన దగ్గరకు వెళ్ళుము. 


క గగనంబున( జను టుడుగుము । ९०८८ బాదప్రచారితన చను మిథిలా 

నగరమునకు నమ్ముని మా । న్యగుణుం గను మోక్షధర్మ మతం డెటి(గించున్‌. 259 
ప్రతిపదార్థం: గగనంబునన్‌= ఆకాశమార్గంలో; చనుట= ప్రయాణంచేసి వెళ్ళటం; ఉడుగుము= మానివేయుము; తగంగన్‌= 
తగినట్టు; పాద(ప్రచారితన్‌+అ= పాదసంచారంతోనే; మిథిలానగరమునకున్‌= మిథిలాపట్టణానికి; చను(ము)= వెళ్ళుము; 
ఆ+మునిమాన్యగుణున్‌= మునులకు కూడా గౌరవింపదగిన గుణాలుకల ఆ జనకుడిని; కను(ము)= సందర్శించు; మోక్షధర్మము= 
ముక్తిమార్గం; అత(డు= ఆయన; ఎటిగించున్‌= తెలియజెబుతాడు. 


తాత్సర్యం: నాయనా! ఆకాశమార్గంలో వెళ్ళవద్దు. పాదచారివై ప్రయాణం చేసి, మిథిలానగరం చేరుకొమ్ము. 
జనకుడంటే మునులకు కూడా గౌరవింపదగినవాడు. ఆయన నీకు మోక్షధర్మం ఉపదేశిస్తాడు. 
క ఆ రాజన్యునెడ నహం । కారిత మమకారితయును గర్తవ్యముగా 

దేరికినైనను బూజ్యుం । డారయ నాత(డు వినీతియ తగుం జుమ్మీ! 260 
ప్రతిపదార్థం: ఆ రాజన్యునెడన్‌= ఆ జనకమహారాజుపట్ట; అహంకారిత= అహంకారం చూపడం; మమకారితయును= మమకారం 
చూపటం; కర్తవ్యము+కాదు= చెయ్యదగినపని కాదు; ఆరయన్‌= పరిశీలించి చూస్తే; ఆత(డు= ఆయనగారు; ఏరికిన్‌+ఐనను= 
ఎవ్వరికైనా; పూజ్యూండు= అర్బింపదగినవాడు; అందుచేత - వినీతి+అ= వినయమే; తగున్‌+చుమ్మీ= తగును సుమా! 
తాత్సర్యం: తనయుడా! ఆ జనకమహారాజు పట్ల అహంకారం చూపటంగానీ, మమకారం (ప్రదర్శించటం కానీ 
ఎవ్వరికీ తగదు. ఎవ్వరికైనా అతడు పూజింప దగినవాడు. అందుచేత వినయం ఒక్కటే కర్తవ్యం సుమా! 


ఆ. అనిన నట్లకాక యని మేరుముఖనగం । బులు 55७८०९०८ బలుదెటి(గుల 
దేశములను వివిధతీర్ణంబులును జుల్మ( । గడచి వచ్చె భరతఖండమునకు. 261 


972 శ్రీనుదాం [८ మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వ్యాసుడు చెప్పగా; అట్టు+అ+కాక= అట్టాగే; అని; మేరుముఖ= మేరువు మొదలైన; నగంబులున్‌= 
పర్వతాలూ; అనేక నదులున్‌= అనేక ప్రవాహాలూ; పలుతెణు(గుల దేశములను= రకరకాల దేశాలలో; వివిధ= అనేకమైన; తీర్ణంబు 
లును= పుణ్యక్షేత్రాలూ; చుల్కన్‌= వేగంగా; కడచి= దాటి; భరతఖండమునకున్‌= భరతభూభాగానికి; వచ్చెన్‌= శుకుడు వచ్చాడు. 


తాత్సర్యం: వ్యాసుడు చెప్పినదానికి అట్లాగే అని ఒప్పుకొన్నాడు శుకుడు. వెంటనే పాదచారిగా బయలుదేరాడు. 
మేరువు మొదలైన పర్వతాలు దాటాడు. నదులు ఈదాడు. పలు దేశాలలో అనేక పుణ్యతీర్థాలు అతిగమించాడు. 
తేలికగా, వేగంగా ప్రయాణం సాగించి సాగించి, భరతఖండం చేరుకొన్నాడు. 


వ.  వచ్చునప్పుడెయ్యెడ నే పదార్థంబుల( జూచినం జూడనివా(డపోలె వచ్చె. నిట్టు వచ్చి విదేహజనపదంబు సొచ్చి 

మిధిలాపురంబు నుపవనంబు దటిసి చని తదీయప్రాకారద్వారదేశంబు సేరిన సమయంబున. 262 
ప్రతిపదార్థం: వచ్చునప్పుడు= వస్తున్నప్పుడు; ఏ+ఎడన్‌= ఎక్కడ; ఏ పదార్థంబులన్‌= ఏ వస్తువులను; చూచినన్‌= చూచినా; 
చూడనివా(డు+అ+పోలెన్‌= చూడనివాడివలెనే; వచ్చెన్‌= ప్రయాణం సాగించి వచ్చాడు; ఇట్టు= ఇట్టా; వచ్చి= విచ్చేసి; 
విదేహజనపదంబు= విదేహరాజ్యం; చొచ్చి= (ప్రవేశించి; మిథిలాపురంబు+ఉపవనంబు= మిథిలాపట్టణంయొక్క ఉద్యానవనం; 
छर సమీపించి; చని= ఇంకా ముందుకు నడిచి; తదీయ= జనక మహారాజు గారి మిధిలాపట్టణంయొక్క; (ప్రాకార= 
కోటగోడతాలూకు (ప్రహరి); ద్వారదేశంబు= (ప్రధానద్వారాన్ని; చేరిన సమయంబునన్‌= చేరుకున్న సమయంలో. 
తాత్సర్యం: దారిలో దేనిని చూచినా చూడనివాడివలె దానిని ఉపేక్షిస్తూ ప్రయాణించి, మిథిలా నగరాన్ని చేరుకొన్నాడు 
శుకుడు. ఉద్యానవనాన్ని దాటి, (ప్రధానద్యారాన్ని చేరుకొన్న సమయంలో. 
©. ద్వారపాలు రచట వారింప శాంతిమై । నూరకున్న( జూచి వారు వెటిచి 

లోని కెటుకచేసి లో(గుచు వారు ద । న్ననుప నరిగె నృపగృ్భహంబు ठठ. 263 
ప్రతిపదార్థం: ద్వారపాలురు= ద్వారపాలకులు (గుమ్మం కావలివారు); అచటన్‌= అక్కడ; వారింపన్‌= ఆపివేస్తే; శాంతిమైన్‌= 
ప్రశాంతంగా (కిమ్మనకుండా); ఊరకున్నన్‌= శుకుడు ఊరుకునేసరికి; చూచి; వారు= ఆ ద్వారపాలకులు; వెబిచి= భయపడి; 
లోనికిన్‌= (ప్రాకారంలోపలికి; ఎణుకచేసి= తెలియజెప్పి; లో(గుచున్‌= వినయంగా వంగుతూ; వారు= ఆ కావలివారు; తన్నున్‌= 
తనను; అనుపన్‌= లోపలికి పంపగా; నృపగృహంబు= రాజప్రాసాదం; చేరన్‌+అరిగన్‌= సమీపించటానికి వెళ్ళాడు, ప్రాసాదం 
సమీపించాడు. 
తాత్సర్యం: |ప్రాకారద్యారం దగ్గర కావలివారు అడ్డగించారు. శుకుడు కోపించలేదు. ప్రశాంతంగా నిలిచాడు. ఆ 
ప్రశాంతిని చూచి, ద్వారపాలకులు భయపడి, లోపలికి వర్తమానం పంపి సగౌరవంగా రాజగృహం వైపు పంపించారు. 
అట్టా రాజప్రాసాదం చేరుకొన్నాడు శుకుడు. 


క. అచట బ్రతిహారు లాగిన । నచలిత శమవృత్తినుండె నవ్వేత్రధరుల్‌ 
ప్రచలితమతులై యా తెటి( । గుచితంబుగ( జెప్ప నృపతియు( బురోహితునిన్‌. 264 


ప్రతిపదార్థం: అచటన్‌= రాజగృహద్యారంలో; (ప్రతిహారులు= సేవకులు; ఆయగినన్‌= ఆపితే; అచలిత= చలించని; శమవృత్తిన్‌= 
శాంతప్రవత్తితో; ఉండెన్‌= నిలబడ్డాడు; ఆ+వేత్రధరుల్‌= బెత్తాలు ధరించిన ఆ ప్రతిహారులు; (ప్రచలిత= కంపించిన; మతులు+ఐ= 
మతికలవారై; ఆ+తెణు(గున్‌= ఆ విధానమంతా; ఉచితంబుగన్‌= తగినరీతిలో; చెప్పన్‌= లోపలికి వచ్చి వివరించేసరికి; 
నృపతియున్‌= ఆ జనకమహారాజు కూడా; పురోహితునిన్‌= తన పురోహితుడిని. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 973 


తాత్సర్యం: రాజగృహద్వారంలో సేవకులు ఆపివేశారు. అక్కడా శుకుడు అట్లాగే చలించని ప్రశాంతితో నిలబడ్డాడు. 
(ప్రతిహారుల గుండెలు చలించిపోయాయి. బెత్తాలు ఊపుకొంటూ గబగబా లోపలికి వెళ్ళి రాజుగారికి విషయమంతా 
వివరించారు. అప్పుడు జనకుడు తన పురోహితుడిని పిలిచి (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. అరయంబుత్రెంచె నాత(డు నరసిపోయి । నిజ మెటింగింప భక్తి వినీతి సంభ్ర 
మములు ముప్పిరిగొన(గ నమ్మనుజనాథు( । ८९ మంత్రులు ६०८०९०८ దో నరుగుదేర. 265 


ప్రతిపదార్థం: అరయన్‌= చూచి రావటానికి; పుత్తెంచెన్‌= పంపించాడు; ఆత(డున్‌= ఆ పురోహితుడు కూడా; అరసి= చూచి; 
పోయి= తిరిగి లోపలికి వెళ్ళి; నిజము= ఉన్న పరిస్థితిని; ఎణింగింపన్‌= తెలియ జెప్పేసరికి; ఆ+మనుజనాథు(డు= ఆ జనక 
మహారాజు; భక్తి; వినీతి= వినయం; సం(భ్రమములు= హడావిడి అనేవి; ముప్పిరిగొనన్‌= మూడూ ఒక్కసారిగా చుట్టుముట్టగా; అఖిల 
మం|త్రులున్‌= తన మంత్రులు అందరూ; బుధులున్‌= ఆస్థాన పండితులూ; తోన్‌+అరుగుదేరన్‌= తనతోపాటు బయలుదేరిరాగా. 
తాత్సర్యం: జనకుడు తన పురోహితుడిని పంపించాడు. ఆయన వెళ్ళి ద్వారదేశంలో శాంతచిత్తంతో నిలబడి 
ఉన్న శుకుడిని చూచి వచ్చి మహారాజుకు విన్నవించాడు. రాజుగారి మనస్సులో భక్తీ, వినయమూ, సం(భ్రమమూ 
ముప్పేటగా అలుముకొన్నాయి. తన మం(త్రులూ, పండితులూ వెంటరాగా బయలుదేరాడు. 


చ. శిరమున నర్హ్హపాత్ర(గొని చెచ్చెర వచ్చి ప్రియం బెలర్బ న 
గ్గురుసుతుగాంచి యంతిపురి కోటకు లోనగు నొక్క సౌమ్యమం 
దిరమున కమ్మునిం గొనుచు దేవసమప్రతిపత్తి నేగి ర 
త్నరుచిర కాంచ నాసనమునం దగనుంచి సునీతపాద్యుండై. 266 


ప్రతిపదార్థం: శిరమునన్‌= శిరస్సుమీద; అర్థ్యపా(త్రన్‌= అర్థ్యంతో నిండిన పాత్రను; కొని= వహించి; చెచ్చెరన్‌= గబగబా; వచ్చి= 
శుకుడు నిలబడ్డ ద్వారం దగ్గరికి వచ్చి; ప్రియంబు+ఎలర్సన్‌= పీతి చిగురింపగా; ఆ+గురుసుతున్‌= 1०८०9 (९७5 ఆ శుకుడిని; 
కాంచి= దర్శించి; అంతిపురి= అంతఃపురమూ; కోటకున్‌= రాజప్రాసాదానికీ; లోన్‌+అగు= మధ్యలో ఉన్న; ఒక్క= ఒకానొక; 
సౌమ్యమందిరమునకున్‌= సౌమ్యమైన మందిరానికి; ఆ+మునిన్‌= ఆ శుకుడిని; కొనుచున్‌= నడిపిస్తూ; దేవ= దేవుడితో; సమ= 
సమానమైన; ప్రతిపత్తిన్‌= గౌరవం చూపుతూ; ఏ(గి= తీసుకువెళ్ళి; రత్న= రత్నాలతో; రుచిర= అందమైన; కాంచన+ఆసనమునన్‌= 
బంగారుగద్దెమీద; తగన్‌+ఉంచి= తగినట్టు కూర్చోబెట్టి; సునీతపాద్యు(డై= కాళ్ళు కడిగినవాడై. 


తాత్సర్యం: జనకమహారాజు స్వయంగా అర్థ్యపా(త్రను (పూజా[ద్రవ్యాలు ఉంచిన పా(త్ర) నెత్తిమీద పెట్టుకొని గబగబా 
ఎదురువెళ్ళాడు. గురుపుత్రుడిని చూసేసరికి ఎంతో ప్రీతి కలిగింది. తన కోటలో ఒక చం(ద్రశాలకు శుకుడిని 
వెంట ఉండి తీసికొని వెళ్ళాడు. దేవుడివలె చూచుకొంటూ తీసికొనివెళ్ళాడు. రత్నాలు పొదిగిన బంగారు ఆసనంమీద 
కూర్చోబెట్టి కాళ్ళు కడిగాడు. 

నిశేషం: సౌమ్యము= సోమసంబంధమైనది. (సోముడు= చంద్రుడు). (తెల్లని మందిరానికి అనిగానీ, చం[ద్రశాలకు అనిగానీ). 
2 అంతస్తులో విశాలమైన ముంగిలితో నిర్మించిన ఒంటరిగదిని చం|ద్రశాల అంటారు. చం(ద్రకాంతపు మణులు పొదిగిన 


a 


మందిరమైనా కావచ్చును. 


క్ర లలితాక్షతముల( గుసుమం । 2०९८ బూజితు( జేసి యర్హ్యమును గోవును న 


క్కులపతికి నిచ్చె విధిపరి । కలనజ్ఞాండైన ००२४८८०८ 28865०८ దగన్‌. 267 


974 శ్రీనుదాం [८ 23०259०८ >>> 


ప్రతిపదార్థం: లలిత= మనోజ్ఞమైన; అక్షతములన్‌= అక్షతలతోనూ (అక్షింతలు అంటారు. బియ్యమూ, పసుపూ, కుంకుమ కలిపి 
చేసినవి); కుసుమంబులన్‌= పువ్వులతోనూ; పూజితున్‌= పూజింపబడినవాడినిగా; చేసి= పూజించి; అర్థ్యమును= అర్థ్యమును; 
గోవునున్‌= ఒక ఆవును; ఆ+కులపతికిన్‌= ఆ శుకుడికి; ఇచ్చెన్‌= జనకుడు సమర్పించాడు; విధిపరికలనజ్ఞాండు+ఐన= అతిధథిపూజా 
నియమాలు తెలిసినవాడైన; అత(డున్‌= ఆ శుకుడున్నూ; తగన్‌= తగినట్టు; కైకొనియెన్‌= వాటిని స్వీకరించాడు. 
తాత్సర్యం: జనకమహారాజు అక్షతలూ కుసుమాలూ తీసికొని అతడిని అర్భించాడు. అర్థ్యం ఇచ్చాడు. గోవును 
బహూకరించాడు. అతిథులను అర్బించే విధులు తెలిసిన వాడు కాబట్టి శుకుడు వాటిని స్వీకరించాడు. 
నిశేషం: పదివేలమందికి అన్నపానాదులు ఇచ్చి విద్యను బోధించే (బ్రహ్మర్షిని కులపతి అంటారు. వ్యాసుడు కులపతి. ఆయన 
కుమారుడు కాబట్టి శుకుడికీ ఆ విశేషణం కుదురుతుంది. వంశశ్రేష్టుడని కూడా అర్థం ఉన్నది కాబట్టి అట్లాగయినా చెల్లుతుంది. 
వ, జనకుండు సవినయంబుగా నిలుచుండి యమ్ముని యనుమతి సేసిన మణి మహియంద సమాసీనుండై 
తానును మంత్రులు విద్వజ్ఞనంబులు గొలిచియుండె నట్టియెడ నన్నరపతి పరివారజాతం బెల్లను 
గౌతుకంబునం జనుదెంచి యంతంత మైక్కుచుం జూచుచుండ. 268 


ప్రతిపదార్థం: జనకుండు= జనకమహారాజు; సవినయంబుగాన్‌= వినయం ఉట్టిపడేట్టు; నిలుచుండి= నిలబడి; ఆ+ముని= ఆ శుకుడు; 
అనుమతి+చేసినన్‌= అనుమతించగా; మణి= అప్పుడు; మహి+అందున్‌+అ= నేలమీదనే; సమాసీనుండై= కూర్చుని; తానునున్‌= 
తానూ; మం(త్రులున్‌= తన అమాత్యులూ; విద్వత్‌+జనంబులున్‌= పండితులూ; కొలిచియుండెన్‌= సేవిస్తూ ఉన్నాడు; అట్టియెడన్‌= 
ఆ సమయంలో; ఆ+నరపతి= ఆ రాజుగారి; పరివారజాతంబు+ఎల్లనున్‌= సేవకసమూహం అంతా; కౌతుకంబునన్‌= కుతూహలంతో; 
చనుదెంచి= వచ్చి; అంతంతన్‌= అంతంత దూరంలో; (మొక్కుచున్‌= వంగివంగి నమస్కరిస్తూ; చూచుచుండన్‌= చూస్తూ ఉండగా. 
తాత్సర్యం: సవినయంగా నిలబడిన జనకమహారాజును కూర్చోమన్నాడు శుకుడు. అప్పుడు రాజుగారూ అతడి 
మంత్రులూ, పండితులూ అంతా నేలమీదనే ఆసీనులయ్యారు. ఇది చూచి, పరిజనమంతా ఆశ్చర్యపోయి వాళ్ళూ 
వంగి వంగి అల్లంత దూరంలో నమస్కరిస్తూ నిలబడ్డారు. 
తే. రూపవిభ్రమముల నప్పరోజనంబు( । గ్రేణిీసేయు వారాంగనాశ్రేణి గీత 

నృత్యనిరతి నారాధింప నిర్విశేష । యోజితేంద్రియు(డై యత డుండె నధిప! 269 
ప్రతిపదార్హం: అధిప!= ధర్మరాజా!; రూప= సౌందర్యంలోనూ; విభ్రమములన్‌= విలాసాల్లోనూ; అప్పరస్‌+జనంబున్‌= దేవకాంతా 
సమూహాన్ని; (క్రేణి+చేయు= తిరస్కరించేటటువంటి; వారాంగనాశ్రేణి= వేశ్యాబ్బృందం; గీతనృత్య నిరతిన్‌= సంగీత నాట్యాల 
ప్రదర్శనతో; ఆరాధింపన్‌= అర్చించగా; అత(డు= ఆ శుకుడు; నిర్విశేష= నిర్వికారంగా; యోజిత= నిగహింపబడిన; ఇం(ద్రియు(డై= 
ఇంద్రియాలు కలవాడై; ఉండెన్‌= కూర్చున్నాడు, ఆరాధన స్వీకరించాడు. 
తాత్సర్యం: ధర్మరాజా! సౌందర్యంలోనూ, విలాసాలలోనూ అప్సరసలను మించిన వేశ్యలు వచ్చి తమ సంగీతంతో, 
నృత్యప్రదర్శనతో శుకుడిని అర్చించారు. ३०6०5 వికారాలు ఏమీ లేని నిశ్చలస్థితితో శుకుడు వాటిని ఆలకించాడు, 
తిలకించాడు. 
చ. అతనికి నన్నపానముల నంచితభక్తి నొనర్ప(గా( బురో 

హితు నియమించి యవ్వసుమతీశ్వరు( డద్దినశేషయామినుల్‌ 

చతురము భక్తియుక్తమును సంప్రమదంబును( గా నయించె స 

మ్మితమృదు సారభాషణసమీరణతం దదుపాంతవర్తియై. 270 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 975 


ప్రతిపదార్థం: అతనికిన్‌= ఆ శుకుడికి; అన్నపానములన్‌= భోజనపానీయాదులను; అంచిత భక్తిన్‌= గొప్పభక్తితో; ఒనర్ప(గాన్‌= 
సమకూర్చటానికి; పురోహితున్‌= తన కుల(బ్రాహ్మణుడిని; నియమించి= నియోగించి; ఆ+వసుమతీ+ఈశృ్ళరుడు= ఆ 
జనకభూపాలుడు; ఆ+దినశేష+యామినుల్‌= ఆ రోజులో అప్పటికి శేషించి ఉన్న సమయాన్నీ, ఆనాటి రాత్రినీ; చతురమున్‌= 
చతురంగానూ (నేర్పుగా); భక్తియుక్తమును= భక్తియుక్తంగానూ; సం(ప్రమదంబునున్‌+కాన్‌= సంతోషంగానూ; సమ్మిత= 
అంగీకారయోగ్యమైన; మృదు= సుకుమారమైన; సార= విలువైన; భాషణ= సంభాషణలయొక్క; సమ్‌+-ఈరణతన్‌= ప్రసారంతో; 
తద్‌= ఆ శుకునియొక్క; ఉపాంత= సమీపంలో; వర్తియె= కూర్చున్నవాడై; నయించెన్‌= కడపాడు. 


తాత్సర్యం: ఒప్పిన భక్తితో శుకుడికి అన్నపానాదులు సమకూర్చటానికని జనకుడు తన పురోహితుడిని 
నియమించాడు. అవి అయిన తరువాత ఆ దినశేషాన్నీ, ఆ రాత్రినీ హాయిగా, నేర్పుగా, భక్తి ప్రపత్తులతో 
సారవంతమూ సజ్ఞనసమ్మతమూ అయిన సంభాషణలతో గడిపాడు జనకమహారాజు. అతడి సన్నిధిని విడిచిపెట్టి 
మరి ఎక్కడికీ వెళ్ళలేదు. పనికిరాని మాటలు దొర్లలేదు. 


వ. మజటునా( డమ్మహీపాలుండు గాలోచితకృత్యంబు లాచరించి కృతకరణీయుండును సుఖాసీనుండునునై 
యున్నయమ్మునిపాలికి సూరిజన సమేతంబుగా(జని పరివేష్టించి యుండి కేలుమోడ్డి 'మీరిట విచ్చేయుటకుం 
గతంబేమి?' యని సవినయంబుగా నడిగిన నమ్మహాత్ముండు 'మా తండ్రి పంపున మోక్షమార్గబోధార్థినై వచ్చితి 
విప్రునకుం గర్తవ్యం బెయ్యది? మోక్షం బేమిటం బదడయవచ్చు? నెలింగింపవే!' యనుటయు నతండు సవిశేష 
సమాదరుండై - 271 


ప్రతిపదార్థం: మణునా(డు= మరుసటిరోజున; కాల+ఉచితకృత్యంబులు= ఉదయకాలానికి చేయవలసిన స్నానాది విధులను; 
ఆచరించి= చేసి; కృతకరణీయుండునున్‌= చేయవలసినవి చేసినవాడూ; సుఖ+ఆసీనుండును+ఐన= సుఖంగా ఆసీనుడై 
ఉన్నవాడూ అయి; ఉన్న= ఉన్నటువంటి; ఆ+ముని+పాలికిన్‌= ఆ శుకుడి దగ్గరికి; సూరిజనసమేతంబుగాన్‌= పండితజన 
సహితంగా; ఆ+మహీపాలు(డు= ఆ జనకమహారాజు; చని= వెళ్ళి; పరివేష్టించి ఉండి= ఆయనకు చుట్టూ కూర్చుని; కేలుమోడ్సి= 
నమస్కరించి; మీరు= తమరు; ఇటన్‌= ఇక్కడికి; విచ్చేయుటకున్‌= రావటానికి; కతంబు= కారణం; ఏమి?= ఏమిటి; అని; 
సవినయంబుగాన్‌= వినయంతో; అడిగినన్‌= అభ్యర్థించేసరికి; ఆ+మహాత్ముండు= ఆ మహానుభావుడు శుకుడు; మా తండి 
పంపునన్‌= మా తండ్రిగారి ఆజ్ఞమీద; మోక్షమార్గ= ముక్తిమార్గానికి సంబంధించిన; బోధ= జ్ఞానాన్ని; అర్థినై= కోరినవాడనై; వచ్చితిన్‌= 
ఇక్కడకు వచ్చాను; విప్రనకున్‌= (బ్రాహ్మణుడికి; కర్తవ్యంబు= చెయ్యదగినది; ఏ+అది= ఏది?; మోక్షంబు= ముక్తి అనేది; ఏమిటన్‌= 
దేనితో; పడయన్‌ వచ్చున్‌?= పొందవచ్చును?; ఎణింగింపవే!= తెలియజెప్పవా! - అనుటయున్‌= అని శుకుడు అనటమూ; 
అతండు= ఆ జనకుడు; సవిశేష+సమాదరుండై= విశిష్టమైన ఆదరం కలవాడై. 


తాత్సర్యం: మరుసటిరోజున ఉదయకాలానికి చేయవలసిన స్నానాది విధులను నిర్వహించి, సుఖాసీనుడైన ఆ 
శుకుడి దగ్గరికి, పండితజన సహితంగా ఆ జనకమహారాజు వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని నమస్కరించి, 'మీరు 
ఇక్కడికి రావటానికి కారణం ఏమి?” టని సవినయంగా అడిగేసరికి, శుకుడు 'మా తండ్రిగారి ఆజ్ఞమీద, ముక్తి 
మార్గానికి సంబంధించిన జ్ఞానాన్ని కోరినవాడనై ఇక్కడకు వచ్చాను. (బ్రాహ్మణుడు చేయదగినది ఏది? ముక్తి 
అనేది దేనితో పొందవచ్చును? తెలియజెప్పు'మని జనకుడిని అడుగగా, జనకుడు విశిష్టమైన ఆదరంతో. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


976 శ్రీనుదాం & 23०259०८ >>> 


జనకు(డు శుకున కుపదేశించిన మోక్షధర్మ ప్రకారము: (సం. 12-313-9) 


29 


“విను ముపనీతు(డై విప్రుండు బ్రహ్మచ । ర్యంబు వేదాభ్యసనంబు నడపి 
దారసంగ్రహము సంతానసంపాదనం । బును నధ్వరక్రియయును నొనర్షి 
దేవపిత్రతిథిపూజా విధిపరు(డగు । చుండి వనమునకు హుతవహప్ర 
యుతముగC జని యందు నతిథుల( గొనియాడి । వ్రతము గషాయపక్వత నొనర్ప 


తే.  నగ్నులాత్మయంద యారోపితములుగ( । జేసి వీతరాగ చిత్తవృత్తి( 

బరమశాంతి( బొంది బ్రహ్మాశ్రమపదంబు( । బొందువా(డు లోకపూజ్యచరిత!' 272 
ప్రతిపదార్హం: లోకపూజ్యచరిత!= లోకానికి పూబింపదగిన (ప్రవర్తనకలవాడా! ఓ శుకమహర్షీ!; వినుము; విప్రండు= (బ్రాహ్మణుడు; 
ఉపనీతు(డై= ఉపనయనం చేసికొని; (బ్రహ్మచర్యంబున్‌= (బ్రహ్మచర్యాన్నీ; వేద+అభ్యసనంబున్‌= వేదాధ్యయనాన్నీ; నడపి= 
నిర్వర్తించి; దారసం(గ్రహమున్‌= భార్యను పొందటం (వివాహంతో గృహస్థాశ్రమం స్వీకరించటం); సంతాన సంపాదనంబునున్‌= 
పుత్రపౌ(త్రాదికంగా సంతానం కలగటం; అధ్య్వరక్రియయునున్‌= యజ్ఞాలు చెయ్యటం అనేవాటిని; ఒనర్భి= నిర్వహించి; దేవ= 
దేవతలు; పితృ= పితృదేవతలు; అతిథి= అతిథులు - వీరిని; పూజా= అర్బించటమనే; విధి= కర్తవ్యంపట్ల్ట; పరు(డు= తత్పరుడు; 
అగుచుండి= అవుతూ (గృహస్థాశ్రమాన్ని) గడపి; హుతవహ(ప్రయుతముగన్‌= అగ్నిహో(త్రంతో సహా; వనమునకున్‌= అరణ్యానికి; 
చని= వెళ్ళి (వానప్రస్థం స్వీకరించి); అందున్‌= అక్కడ కూడా; అతిథులన్‌= అతిథులను; కొనియాడి= అర్చించి; (వ్రతమున్‌= 
వానప్రస్థ దీక్షను; కషాయ 355 = కషాయం పరిపక్వతను పొందినట్టు ('కాషాయపక్వతన్‌' - అనే పాఠాంతరం ఉంది. 'వైరాగ్య 
పరిపక్వతలో' అని దాని అర్థం); ఒనర్చన్‌= నిర్వహించుటకై; అగ్నులు= అగ్నిహోత్రాలను; ఆత్మయందున్‌+అ= అంతరంగంలోనే; 
ఆరోపితములుగన్‌+చేసి= ఆరోపించి; వీతరాగచిత్తవృత్తిన్‌= తొలగిపోయిన రాగబంధంతో కూడిన మనః(ప్రవృత్తితో (వైరాగ్య 
సంపన్నమైన మనస్సుతో అని); పరమశాంతిన్‌= గొప్ప (ప్రశాంతిని; పొంది= అనుభవించి; (బ్రహ్మ+ఆ(శ్రమపదంబున్‌= 
(బ్రహ్మాశ్రమము అనబడే జ్ఞానమయ సన్న్రాసా శ్రమాన్ని; పొందువా(డు= పొందుతాడు. (పొందేవాడు అవుతాడు). 
తాత్సర్యం: లోకాలకు ఆరాధనీయమైన (ప్రవర్తన కలవాడా! అడిగావు కనుక చెప్పుతున్నాను. ఆలకించుము. 
(బ్రాహ్మణుడు ముందు ఉపనయనం చేసికొని, బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించాలి. వేదాధ్యయనం చేయాలి. అటుపైని 
వివాహం చేసికొని గృహస్థాశ్రమంలోనికి (ప్రవేశించాలి. పుత్రపౌొత్రాదికంగా సంతానం పొందాలి. గృహస్థుడు 
చేయవలసిన యజ్ఞయాగాదులు చేయాలి. దేవపూజలూ, పిత్సపూజలూ, అతిథిపూజలూ తత్సరతతో నిర్వహించాలి. 
అటుపైని తన నిత్యాగ్నిహోత్రాలతో సహా అరణ్యానికి వెళ్ళి వానప్రస్థం స్వీకరించాలి. అక్కడకూడా అతిధిపూజలు 
జరపాలి. ఆ దీక్షలో కషాయసమపాకంగా పరిపక్వతను పొందటానికై అగ్నిహోత్రాలను ఆత్మలో నిక్షేపించుకొని, 
వైరాగ్యపూర్ల్ణమైన మనః|ప్రవృత్తితో పరమ (ప్రశాంతిని పొంది, సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. అటువంటి వాడే ఆ 
(బ్రహ్మాశ్రమపదవికి అర్హుడు అవుతాడు”. 


వ. అనిన విని యమ్మునివరుండు. 273 
ప్రతిపదార్థం: అనినన్‌= జనకుడు ఇట్టా అనేసరికి; విని= ఆలకించి; ఆ+మునివరుండు= ఆ మునీశ్యరుడైన శుకుడు. 
తాత్సర్యం: దీనినంతా ఆ శుకుడు ఆలకించి. (ఇట్టా అంటున్నాడు). 


క _“జ్ఞానోదయమైయుండ(గ । మానక వెండియును నాశ్రమత్రయవాసుం 
డై నిలిచి తత్రియాను । ష్టానము గ్రమవృత్తి నడపుటయు వలయు నొకో? 274 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 977 


ప్రతిపదార్థం: జ్ఞాన+ఉదయమై+ఉండ(గన్‌= తనంత తాను జ్ఞానోదయమై ఉన్నప్పటికీ; మానక= విడువకుండా; వెండియును= 
మళ్ళీ; ఆశ్రమత్రయవాసుండై= (బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం అనే ఈ మూడు ఆ(్రమాలలోనూ నివసించినవాడై; నిలిచి= 
ఉండి; తద్‌= ఆయా ఆ(్రమాలకు చెప్పిన; (క్రియా= విధులయొక్క; అనుష్టానమున్‌= ఆచరణను; |క్రమవృత్తిన్‌= యథా(క్రమంగా 
((క్రమట్రక్రియగా); నడపుటయున్‌= నిర్వహించటంకూడా; వలయున్‌+ఒకో?= అవసరమంటావా? 
తాత్సర్యం: జ్ఞానోదయమై ఉండగా విడువకుండా మళ్ళీ మూడు ఆ(శ్రమాల్లోనూ ఉండి ఆయా ఆ(శ్రమాల విధులను 
యధా(ప్రకారంగా నడపడం అవసరమా! 
తే. జ్ఞానవిజ్ఞాన దృష్టి శాశ్వతిక తత్వు(। డయ్యెనేనియు విడువరా దాశ్రమముల 

క్రమ సమారూఢి యనునేె వేదములు? దీని । దెలియయజెప్పవె మోక్షవిత్తిలకజన్మ .' 275 
ప్రతిపదార్థం: మోక్షవిత్‌= ముక్తివేత్రలయందు; తిలక= (శ్రేష్టమైన; జన్న!= పుట్టుక కలవాడా! - జనకమహారాజా!; జ్ఞాన= జ్ఞానమూ; 
విజ్ఞాన= వివేకమూ అనేవాటితో కూడిన; దృష్టిన్‌= దర్శనంతో; శాశ్వతిక తత్వు(డు= శాశ్యతమైన పరమాత్మ తత్త్యం తెలిసికొన్నవాడు; 
అయ్యెన్‌+ఏనియున్‌= అయినప్పటికీ; వేదములు= వేదాలు; ఆశ్రమముల= (బ్రహ్మచర్యాది ఆశ్రమాల; (క్రమసమారూఢి= (క్రమ 
నివాసాన్ని; విడువన్‌+రాదు= వదలటానికి వీలు లేదు; అనునె?= అంటున్నాయా?; దీనిన్‌= ఈ విషయాన్ని; తెలియన్‌= నాకు 
తెలిసేట్టు; చెప్పవె?= చెప్పవా? 
తాత్సర్యం: “మోక్షవేత్తలయందు (్రేష్టమైనజన్మకలవాడా! జ్ఞానము వివేకమూ కలిగి శాశ్వతమైన పరమాత్మతత్యాన్ని 
తెలుసుకొన్నాకుండా((బ్రహ్మచర్యాలు) ఆ(శ్రమాలన్నింట (క్రమంగా నివసించడం విడువరాదని వేదాలంటాయా? 
దీనిని తెలియజేప్పుము”. 
వ. అనవుడు నతం డతని కిట్లనియె. 276 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని శుకుడు అనేసరికి; అతండు= ఆ జనకుడు; అతనికిన్‌= శుకుడికి; ఇట్లు అనియెన్‌= ఇలా చెప్పాడు. 
తాత్సర్యం: అని శుకుడు అనగా జనకుడు మళ్ళీ ఇట్లా అన్నాడు. 


తే  జ్ఞానవిజ్ఞానములు మోక్షసాధనములు । గురుని యుపదేశమున నవి దొరకొనంగ 

వాన మోక్షంబు గాంచినవా(డు విడుచు । నయ్యుపాయద్వయమ్య్మును నతులబుద్ది. 277 
ప్రతిపదార్థం: జ్ఞానవిజ్ఞానములు= విద్యావివేకాలు; మోక్షసాధనములు= మోక్షానికి ఉపకరణాలు; గురుని= గురువుయొక్క; 
ఉపదేశమునన్‌= ఉపదేశంతో; అవి; దొరకొనంగన్‌= లభిస్తే; వానన్‌= వాటితో; మోక్షంబు= ముక్తి; కాంచినవా(డు= పొందినవాడు; 
అతులబుద్దిన్‌= సాటిలేని ధీశక్తితో; ఆ+ఉపాయద్వయమ్మును= ఆ రెండు ఉపాయాలనూ; విడుచున్‌= విడిచిపెట్టేస్తాడు. 
తాత్సర్యం: మోక్షసాధనాలైన జ్ఞానవిజ్ఞానాలను సద్గురుడి ఉపదేశం వలన పొంది వాటితో ముక్తి సంపాదించినవాడు 
కట్టకడపటికి తన బుద్దిపటిమతో ఆ రెండుసాధనాలనూ కూడా వదిలివేస్తాడు. (అతులబుద్ది అనే సమాసాన్ని 
బహు్రీహిగా శుకుడికి సంబోధనకూడా చేయవచ్చును.) 
క లోకోచ్చేదము( గర్మ। వ్యాకులతయు(గాక యుండవలయుటకై సు 

శ్లోకా! చతురాశ్రమములు । గైకొని నడిపిరి దృఢంబుగా( బూర్వమునుల్‌. 278 


ప్రతిపదార్హం: సుక్గోకా!= పొగడదగినవాడా!; లోక+ఉచ్చేదమున్‌= లోక వినాశమూ; కర్మవ్యాకులతయున్‌= కర్మాచరణలోసాంకర్యమూ 


978 శ్రీనుదాం [८ మహాభారతము 


(కలత); కాక= జరగకుండా; ఉండన్‌+వలయుటకై= ఉండటంకోసం; పూర్వమునుల్‌ మన పూర్వ మహర్షులు; చతుర్‌+ఆ(శ్రమములు= 
నాలుగు ఆశ్రమాలు; కైకొని= స్వీకరించి; దృఢంబుగాన్‌= కట్టుదిట్టంగా; నడిపిరి= నడిపారు (సమాజాన్ని నడిపారు). 
తాత్సర్యం: స్తుతింపదగినవాడా! లోకవినాశమూ, కర్మసాంకర్యమూ జరగకుండా ఉండటంకొరకే (బహ్మచర్యాది 
ఆశ్రమాలను నాల్గింటిని ఏర్పాటుచేసి మన పూర్వమహర్షులు ఆ ఆ(గశ్రమధర్మాలను దృఢంగా నడిపారు, 
నడిపించారు. 
తే. అందు( దుదముట్ట నడచిన నందవచ్చు । ముక్తి బహుజన్మ సంసిద్దమోక్షకార 

ణముల శుద్దు(డై ప్రథమాశ్రమమునయంద । కాంచు మోక్ష మెందేని నొక్మరు(డు మునిప! 279 
ప్రతిపదార్థం: మునిప!= మునీశ్యర!; అందున్‌= ఆ(శ్రమచతుష్టయమార్గంలో; తుదముట్టన్‌= కట్టకడపటిదాకా; నడచినన్‌= 
నడిచినట్టయితే; ముక్తిన్‌= మోక్షాన్ని; అందవచ్చున్‌= పొందవచ్చు; ఎందేనిన్‌= ఎక్కడయినా (అరుదుగా); ఒక్కరు(డు= ఒక 
వ్యక్తి; బహుజన్మ= పూర్వానేక జన్మలలో; సంసిద్ద= లభించిన; మోక్షకారణములన్‌= మోక్షసాధనాలతో; శుద్దు(డై= శుద్ది పొందినవాడై; 
ప్రథమ+ఆ(శ్రమున+అందున్‌+అ= మొదటిదైన (బ్రహ్మచర్యాశ్రమంలోనే; మోక్షమున్‌= ముక్తిని; కాంచున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: మునీశ్వరా! ఈ ఆ[(శ్రమాల వరుసలో ప్రయాణం చేసేవాడు కట్టకడపటిదాకా యథావిధిగా నడిస్తే 
ముక్తి పొందుతాడు. అట్టాకాక అరుదుగా ఎక్కడైనా ఒక వ్యక్తికి పూర్వజన్మల సంస్కారం వలన ముక్తిహీతువులు 
సిద్ధిస్తే అతడు ఈ జన్మలో ప్రథమా(్రమంలోనే - బ్రహ్మచర్యాశ్రమంలోనే ~ ముక్తిని కైవసం చేసికొంటాడు. అట్లా 

థి - ° ౧ 

జరుగవచ్చును. 
క వానికి మూగాశ్రమముల । లో నిలువ( బ్రయోజనంబులుం గలవె? తమోz 

ధీనతను రజఃపరత । న్మానవలయు( గాక? సత్త్వనైష్ణికమతియై. 280 
ప్రతిపదార్థం: సత్తనైష్టికమతియె= సత్త్యనిష్టకుదురుకొన్న మతికలవాడై; తమః+అధీనతను= తమోగుణానికి లొంగిపోవటం; 
రజఃపరతన్‌= రజోగుణానికి పరతం(త్రు కావటం అనేవాటిని; మానవలయున్‌+కాక= విడిచిపెట్టాలే తప్ప; వానికిన్‌= అటువంటి 
అరుదైన వ్యక్తికి; మూ(డు+ఆ(శ్రమములలోన్‌= (బ్రహ్మచర్యాదికమైన మొదటిమూడు ఆ(శ్రమాలలోనూ; నిలువన్‌= ఉండటంవలన; 
ప్రయోజనంబులున్‌+కలవె?= ఉపయోగాలు ఏమయినా ఉన్నాయా? (లేవు అని భావం.) 
తాత్సర్యం: పూర్వజన్మల సంస్కారాలవలన మోక్షహితులు ఈ జన్మలో సిద్దించిన అరుదైన వ్యక్తి మొదటి మూడు 
ఆ(శ్రమాలలోనూ వరుసగా కాలం గడపవలసిన అవసరం ఏమీ లేదు. అట్లా గడపినందువలన ప్రత్యేక ప్రయోజనమూ 
లేదు. కాకపోతే అతడు తమోగుణానికీ రజోగుణానికీ లొంగిపోకుండా సత్త్యగుణనిష్ట కలిగినవాడై ఉండాలి. అంతే. 
తే.  సత్వ్వమార్గ్లాభిరతి యాత్మతత్త్వదర్శ । నంబు గావింప( దను( దాన నరు(డు గాంచు 

విశ్వమున( దాను దనయందు విశ్వమును వ । సించుటయు'( జూచుచును ముక్తిం జెందియుండు.281 
ప్రతిపదార్థం: खु సత్సగుణసంపన్నమైన; మార్గ= విధానంలో; అభిరతి= ఆసక్తి అనేది; ఆత్మతత్త్య= ఆత్మతత్యానికి 
సంబంధించిన; దర్శనంబు= దర్శనాన్ని (ఆత్మసాక్షాత్కారాన్ని); కావింపన్‌= కలిగిస్తే; నరు(డు= సాధకుడు; తనున్‌= తనను; 
తాను+అ= తానే; కాంచున్‌= దర్శిస్తాడు; విశ్వమునన్‌= ప్రపంచంలో; తానున్‌= తానూ; తనయందున్‌= తనలో; విశ్య్వమును= 
ప్రపంచం; వసించుటయున్‌= ఉండటం అనేదాన్ని కూడా; చూచుచును= దర్శిస్తూ; ముక్తిన్‌= విముక్తిని; చెందియుండున్‌= 
పొందుతాడు.= 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 979 


తాత్సర్యం: నరుడు సాత్తికప్రవృత్తివలన ఆత్మతత్త్యాన్ని తెలిసికొంటాడు. దానివలన తనను తాను 
దర్శించగలుగుతాడు. ఆత్మజ్ఞుడు అవుతాడు. అప్పుడు విశ్వంలో తననూ, తనలో విశ్యాన్నీ చూడగలుగుతాడు. 
రాగద్వేషాది బంధాలనుంచి విముక్తి పొందిన స్థితితో జీవిస్తూ ఉంటాడు. 
వ. ఇవ్విషయంబున యయాతి వాక్యంబులు గల వాకర్ణింపుము. 282 
ప్రతిపదార్హం: ఈ+విషయంబునన్‌= ఈ అంశంలో; యయాతి వాక్యంబులు= యయాతి చెప్పిన మాటలు; కలవు= ఉన్నాయి; 
ఆకర్లింపుము= చెప్పుతాను వినుము. 
తాత్సర్యం: ఈ > ०2522 యయాతి చెప్పిన మాటలను ఎనుము. 
ఆ. జ్యోతి యాత్మయంద యున్నది కాన శ। క్యము సమాహితాతుు(డైన మునికి 

నొరులవలన( దనకు నొరులకు( దన దెస । భయము లేకయున్న( ०८००८ గాంచు. 283 
ప్రతిపదార్థం: డ్యోతి= తేజస్సు (పరమాత్మ); ఆత్మయందున్‌+అ= నరుడి ఆత్మలోనే; ఉన్న ది= ఉంది; సమాహిత+ఆత్ను(డు+ఐన= 
ఏకాగ్రచిత్తం కలవాడైన; మునికిన్‌= జ్ఞానికి; కానన్‌= ఆ జ్యోతిని దర్శించటం; శక్యము= సాధ్యమే; ఒరులవలనన్‌= ఇతరులవలన; 
తనకున్‌= తనకూ; ఒరులకున్‌= ఇతర జీవులకూ; తనదెసన్‌= తనవలనా; భయము= భీతి అనేది; లేక+ఉన్నన్‌= లేకపోయినట్లయితే 
(నిర్భయస్థితిలో); పరమున్‌= పరమాత్మను; కాంచున్‌= దర్శిస్తాడు. 
తాత్సర్యం: జ్యోతిస్పరూపమైన పరతత్త్యం (ప్రతివ్యక్తికీ ఆత్మలోనే ఉంటుంది. ఏకాగ్రత సాధించిన మునీశ్వరుడు 
= జ్యోతిని తనలో తాను దర్శించగలుగుతాడు. ఇతరులవలన తనకూ, తనవలన ఇతరులకూ ఏ విధమైన భయమూ 
లేని నిర్భయస్థితి అలవడినప్పుడు పరమాత్మను సాధకుడు చూడగలుగుతాడు. 
క్ర కోరికయు నొల్లమియు లే । కే రూపున భూతములకు నెగ్గగు తెటి(గుం 

జేరక యకామవృత్తి( ద । పోరతి నున్నత(డు బ్రహ్మముం బ్రాపించున్‌. 284 
ప్రతిపదార్దం: కోరికయున్‌= ఒకటి కావాలి అనుకోవటంగానీ; ఒల్లమియున్‌= ఒకటి వద్దు అనుకోవటంగానీ; లేక= లేకుండా; 
9 రూపునన్‌= ఏ రకంగానూ; భూతములకున్‌= ప్రాణికోటికి; ఎగ్గు+అగు+తెఖుగున్‌= అపకారం చేసే పద్దతిని; చేరక= చేరకుండా; 
అకామవృత్తిన్‌= నిష్కామ(ప్రవర్తనతో (కోరికలు లేని జీవనవిధానంతో); తపోరతిన్‌= తపస్సు పట్ల గాఢమైన ఆసక్తితో; ఉన్న+ 
అత(డు= ఉన్న వ్యక్తి; (బ్రహ్మమున్‌= పరమాత్మను (పరబ్రహ్మను); (ప్రాపించున్‌= పొందుతాడు ((బ్రహ్మసాక్షాత్కారం అతడికి 
అవుతుంది). 
తాత్సర్యం: రాగమూ, ద్వేషమూ అనేవి లేకుండా ఏ ప్రాణికీ అపకారం చెయ్యకుండా సర్వభూతహితుడై, 
నిష్కామంగా తపస్సు చేసికొనే సాధకుడు పరబ్రహ్మను పొందగలుగుతాడు. 
క్ర విన జూడం బడు నం దె।ల్లను సమతం బరము( గనుచు లౌొల్యనిరసనం 

బున సుఖదుఃఖాదిద్వం । ద్వనిరూఢు(డు గాక యున్నత(డు ముక్తిం గనున్‌. 285 


ప్రతిపదార్థం: వినన్‌+పడునందెల్లనున్‌= వినబడే అన్నింటిలోనూ; చూడన్‌+పడునందున్‌+ఎల్లనున్‌= కనపడే అన్నింటిలోనూ; 
సమతన్‌= సమదృష్టితో; పరమున్‌= పరమాత్మను; కనుచున్‌= దర్శిస్తూ; లౌల్య= లోలత్వంయొక్క; నిరసనంబునన్‌= పరిత్యాగంతో 
(లోలుడు కాకుండా); సుఖదుఃఖాది= సుఖదుఃఖాలూ - రాగద్వేషాలూ మొదలైన; ద్వంద్వ= జంటలలో; నిరూఢు(డు+కాక= 
తగుల్కొనవాడు కాకుండా; ఉన్న+అత(డు= జీవించగలిగిన వ్యక్తి; ముక్తిన్‌= విముక్తిని (మోక్షాన్ని); కనున్‌= పొందుతాడు. 


980 శ్రీనుదాం & 23०259०८ >>> 


తాత్సర్యం: వినబడే, కనబడే సర్వవిషయాలలోనూ సమదృష్టితో పరమాత్మనే చూడగలిగి, దేనిలోనూ లోలుడు 
కాకుండా, రాగద్వేష సుఖదుఃఖాదికమైన ద్వంద్వాలకు అతీతంగా, జీవితం గడపగలిగినవాడు తప్పకుండా ముక్తి 
పొందుతాడు. 
క ఇనుమును గనకము నిందయు । వినుతియు సమములుగ( గొనుచు వివిధాంగకముల్‌ 

దనలోన నడచు కమరఠము । ననువున నింద్రియము లడచునతం(డు గను 225." 286 
ప్రతిపదార్థం: ఇనుమును= ఇనుమునూ; కనకమున్‌= బంగారాన్నీ; నిందయున్‌= నిందనూ; వినుతియున్‌= స్తుతినీ; 
సమములుగన్‌= సమానంగా; కొనుచున్‌= పరిగణించి పరిగ్రహిస్తూ; వివిధ+అంగకముల్‌= అన్ని అవయవాలనూ; తనలోనన్‌= 
తన డిప్పలోనే; అడ(చు= ముడుచుకొనే; కమఠము (యొక్క)+అనువునన్‌= తాబేలు చందంగా; ఇం|(ద్రియములు= తన 
ఇంద్రియాలను; అడయ+అత(డు= నిగ్రహించేవాడు; శివున్‌= పరమాత్మను; కనున్‌= దర్శిస్తాడు. 
తాత్సర్యం: ఇనుమునూ, బంగారాన్నీ సమానంగా చూడగల గాలి. పొగడ్తనూ, తెగడ్తనూ ఒక్కలాగే స్వీకరించగలగాలి. 
తాబేలు తన కాళ్ళూ, చేతులూ, తలా మొదలైన అన్ని అవయవాలనూ సాచి మళ్ళీ డిప్పలోకి ఉపసంహరించు 
కొంటున్నట్టుగా- లేదా - సంకోచపరచుకొంటున్నట్టుగా సాధకుడు సర్వేం(ద్రియాలను నిగ్రహించుకొనగలగాలి. 
అటు వంటి వ్యక్తి మాత్రమే శివుడిని దర్శించగలుగుతాడు.' 


విశేషం: అలం: ఉపమ. 

వ. అనిచెప్పి, 287 
ప్రతిపదార్థం: అని= యయాతి వాక్యాలుగా వీటిని; చెప్పి= జనకుడు వినిపించి- 

తాత్సర్యం: అని చెప్పి (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  అవ్విశేషంబు లెల్ల నీయందు గలుగు । టనఘ! భవదీయ జనకదయాసమృద్ది 
సిద్ద దివ్యబోధంబున( జేసి తో(చె । నవ్విధముకంటె నీ చంద మధికతరము. 288 


ప్రతిపదార్థం: అనఘ!= పావనుడా!; ఆ+విశేషంబులు+ఎల్లన్‌= పైని చెప్పిన ఆ విశేషాలు అన్నీ; నీయందున్‌= నీలో; కలుగుట= 
ఉండటం; భవదీయ= నీయొక్క; జనక= తం(డ్రియెన వ్యాసుని; దయాసమద్ది= పుష్కలమైన కృపచేత; సిద్ద= సిద్దించిన; 
దివ్యబోధంబునన్‌+చేసి= దివ్యజ్ఞానం చేత; తోణెన్‌= జరిగినది; ఆ+విధముకంటెన్‌= ఆ तण्डु పద్దతికన్నా; నీ చందము= 
నీ విధం; అధికతరము= మిక్కిలి గొప్పది. 


తాత్సర్యం: పవి(త్రుడా! పైని చెప్పిన సాత్మికపద్దతులన్నీ నీలో ఉన్నాయి. అది మీ తండ్రిగారి దయావిశేషంవలన 
> ©> 
నికు లభించిన జ్ఞానంతో సిద్దించింది. నిజం చెప్పాలంటే నీ పద్దతి అంతకన్నా గొప్పది. 


క నీ వట్టి(డ వగు టెటు(గవు । భావంబున సంశయమును భయమును బాల్యం 
బావేశింప(గ౯ జేయ న । భావితనిశ్చయు(డ వగుట బరముమునీంద్రా! 289 


ప్రతిపదార్హం: పరమమునీం(ద్రా!= అత్యుత్తమ మహార్షీ!; బాల్యంబు= పిన్నవయస్సు అనేది; భావంబునన్‌= అంతరంగంలో; 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 981 
సంశయమును= సంశయమూ; భయమును= భయమూ (వెరపూ) అనేవాటిని; ఆవేశింప(గన్‌+చేయన్‌= ఎక్కువగా కలిగి 


స్తున్నందువలన; అభావితనిశ్ళ్చయు(డవు= నిశ్చయం లేనివాడవు; అగుటన్‌= కావటంచేత; నీవు; అట్టిడవు= అంతటివాడవు 
(అటువంటి గొప్పవాడవు); అగుటన్‌= కావటం; ఎణు(గవు= గుర్తించలేకపోతున్నావు. 


తాత్సర్యం: ఓ ఉత్తమోత్తమ మునీశ్యరా! నిజానికి నీవు మీ తండ్రి అంతటివాడవే. కానీ నీ బాల్యమనేది నీ మనస్సులో 
కొంత సంశయాన్నీ, కొంత భయాన్నీ ఆవేశింపజేస్తున్నది. దానితో నీ వొక నిశ్చయానికి రాలేక నిన్ను నీవు అంతటి 
వాడుగా గుర్తించలేకపోతున్నావు. అంతే సుమా! 


విశేషం: బాల్యం సంశయభయాలను ఆవేశింపజేస్తున్నది అన్నట్టుగా అన్వయిస్తున్నది ఈ పద్యం. కానీ మూలంలో బాల్యం కూడా 
ఒక హేతువుగా కనపడుతున్నది. “బాల్యాద్వా సంశయాద్వాపి భయాద్వాప్యనిమోక్షజాత్‌ । ఉత్ప్సన్నే చాపి విజ్ఞానే నాధిగచ్చతి తాం 
గతిమ్‌॥” (12-313-45) 


క జ్ఞానము విజ్ఞానము నీ । మానిత గుణము లగు నవి సమగ్రములైనం 

గానేరదు మోక్షపదము । గానుపు - దృఢనిశ్రయుండు గాకున్నేనిన్‌. 290 
ప్రతిపదార్థం: జ్ఞానము= జ్ఞానమూ; విజ్ఞానము= విజ్ఞానమూ; నీ= నీయొక్క; మానితగుణములు+అగున్‌= గొప్ప గుణాలు 
అయ్యాయి - నిజమే; అవి= ఆ రెండూ; సమ(గ్రములు+ఐనన్‌= పరిపూర్ణాలు అయినా; దృఢనిశ్చయుండు= దృఢమైన నిశ్చయం 
కలవాడవు; కాకున్న+ఏనిన్‌= కానట్లయితే; మోక్షపదము+కానుపు= మోక్షపదం యొక్క దర్భనం; కానేరదు= జరగబోదు. 
తాత్సర్యం: శుకమహర్షీ! జ్ఞానం, విజ్ఞానం అనేవి నీ గొప్ప గుణాలు అనటం నిజమే. అవి ఎంత సమగగ్రంగా 
నీలో ఉన్నా నీవు బాల్యం వలన కలిగే సంశయభయాలను విడిచిపెట్టి దృఢనిశ్చయానికి రాకపోతే ముక్తిపదవీదర్శనం 
జరుగదు సుమా! 


తే. ఒక్కకొటితయు లేదు నీ వుదితమోక్ష । బోధు(డవు సంశయములెల్ల బోవవిడిచి 
నిశ్చయింపుము నీ కన్న నెలవు శాశ్వ । తంపు నెలవుగ విషయావికంపితాత్త!” 291 


ప్రతిపదార్థం: విషయ= నృత్యగీత సౌందర్యాదులూ ద్వంద్వాలూ మొదలైన విషయాలకు; అవికంపిత= చలించని; ఆత్మ!= 
అంతరంగం కలవాడా!; ఒక్క కొఖతయున్‌= ఒక్కటంటే ఒక్క లోటుకూడా; లేదు= నీలో లేదు; నీవు; ఉదిత= సిద్దించిన; 
మోక్షబోధు(డవు= మోక్షజ్ఞానం కలవాడవు; సంశయములు+ఎల్లన్‌= సందేహాలన్నీ; పోవన్‌+విడిచి= పారద్రోలి; నీ+కన్న+నెలవు= 
నీవు దర్శించిన చోటు; శాశ్యతంపు+నెలవుగన్‌= శాశ్యతస్థానంగా; నిశ్చయింపుము. 


తాత్సర్యం: నిశ్చలమైన మనస్సు కలవాడా! నీకు ఏ లోటూ లేదు. నీవు మోక్షబ్ఞానివి. సంశయాలు అన్నీ 
విడిచిపెట్టుము. నీవు దర్శించిన చోటునే ఈ శాశ్వతనివాసంగా నిశ్చయించుకొమ్ము. 


విశేషం: ఇక్కడ మూలభారతంలో శుకుడిని ప్రశంసించే శోకాలు మూడు ఉన్నాయి. “మహర్షీ! నీకు సుఖదుఃఖాలకు తేడా లేదు. 
దేనికీ లోలుడవు కావు. నృత్తగీతాలపట్ల బౌత్సుక్యం లేదు. రాగమూ లేదు. బంధువులపట్ల అనుబంధం లేదు. భయమూ లేదు. 
మట్టినీ, బంగారాన్నీ సమానంగా చూడగలిగిన మహానుభావుడవు నీవు. అక్షయమూ, అనామయమూ అయిన మోక్షమార్గాన్ని 
పొందినవాడవుగా నిన్ను నేనూ తక్కిన ఈ మనీషులూ భావిస్తున్నాం. “నాస్తి తే సుఖదుఃఖేషు నిశేషో నాస్తి లోలుపా(?) నౌత్సుక్యం 
నృత్తగీతేషు న రాగ ఉపజాయతే (48). న బంధుషు నిబంధస్తే న భయేప్పస్తి తే భయమ్‌ । పశ్యామి త్వాం మహాభాగ 
తుల్యలోస్థాశ్మకాంచనమ్‌ ॥ (49). అహం చ త్వామనుపశ్యామి యే చాస్యన్యే మనీషిణః । ఆస్థితం పరనుం నూర్గమక్షయం 


982 శ్రీమదాంధ్ర నముహాభారతము 
తమనామయమ్‌॥” (50). ఈ మూడు శ్లోకాల సారాన్నీ తిక్కన 'విషయాకంపితాత్మ!” అనే సంబుద్దిలోనికి సంగ్రహించాడు. 
శుకుడు హినునంతంబున నున్న వ్యాసునియొద్దకు వచ్చుట (సం. 12-314-2) 


క అని బోధించిన జనకు వ । చనములు విని శుకు(డు విగతసంశయు(డై శాం 
తినిరూఢి( బరమసౌఖ్యం । బు నొంది २8०८ దాన కనుచు( బోవుచునుందెన్‌. 292 


ప్రతిపదార్థం: అని= ఈ (ప్రకారంగా; బోధించిన= ఉపదేశించిన; జనకు= జనకమహారాజు గారి; వచనములు= పలుకులు; విని= 
ఆలకించి; శుకు(డు= శుకమహర్షి; విగత= తొలగిపోయిన; సంశయు(డై= సంశయాలు కలవాడై (సంశయాలు తొలగినవాడ్డై); 
శాంతి= మనశ్ళాంతియొక్క; నిరూఢిన్‌= స్థిరసంప్రాప్తితో; పరమసౌఖ్యంబున్‌= గొప్ప సౌఖ్యాన్ని; ఒంది= పొంది; తనున్‌= తనను; 
తాను+అ= తానే; కనుచున్‌= దర్శిస్తూ; పోవుచున్‌+ఉండెన్‌= ప్రయాణం సాగిస్తున్నాడు. 

తాత్సర్యం: జనకుడి ఉపదేశంతో శుకుడి సంశయాలు తీరిపోయాయి. శాంతీ సౌఖ్యమూ గాఢంగా లభించాయి. 
అంతర్దర్భనం ఏర్పడింది. ప్రయాణం అయ్యాడు. 


తే. మారుతముతో సమానధర్మత్వమొంది । యత డుదజుఖుడై నిఖిలామరులును 
మునులు గరుడగంధర్వాదులును గుతూహ । లమున వసియించు శిశిరశైలమున కరిగి. 293 


ప్రతిపదార్థం: మారుతముతోన్‌= వాయువుతో; సమానధర్మత్య్వము= సమానమైన లక్షణాన్ని; ఒంది= పొంది; అత(డు= ఆ శుకుడు; 
ఉదక్‌+ముఖుడు+ఐ= ఉత్తరదిక్కుకు అభిముఖుడై; నిథఖిల+అమరులును= సమస్తదేవతలూ; మునులున్‌= మునులూ; 
గరుడగంధర్వ+ఆదులును= గరుత్మంతుడూ, గంధర్వులూ మొదలైన దివ్యజాతులవారూ; కుతూహలమునన్‌= ఉత్సుకతతో; 
వసియించు= నివసించే; శిశిరశైలమునకున్‌= చలిమలకు (హిమవత్సర్వతానికి); అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: శుకుడు ఉత్తరదిశగా బయలుదేరాడు. వాయువేగంతో ఆకాశమార్గాన సాగిపోయాడు. సకలదేవతలూ, 
మునులూ గరుడగంధర్యాదులూ ముచ్చటపడి నివసించే హిమశైలానికి వెళ్ళాడు. 


సీ. కురువంశముఖ్య! యగ్గిరి పుణ్యవిభవస । మేతంబు విను మమ్మహీధరమున( 
బరమేశ్వరుండు దపం బేకపాదస్థు(। డై బహువర్షంబు లాచరించె, 
బుత్రలాభార్థిత్వమున( कृनत డుత్మృష్ట । నియమాచరణములు నిష్ట సలిపె, 
షణ్ముఖుం డాత్మీయశక్తి ప్రభావంబు( । దెలిపి దేవాధికతేజు( డయ్యె, 


ख. = 2०68०००८ బెక్కండ్రు మునులు నమర్వులును సు । చరితములC బెంపునొంది, రా శైల మా వృ 
షాంకునకు( గూ(తునిచ్చె, యాగాంగయోని । యగుట నజు(డు దదాత్మత్వమర్థి(బొందె. 294 


ప్రతిపదార్హం: కురువంశముఖ్య!= కురువంశంలో (ప్రధానుడవైన ఓ ధర్మరాజా!; ఆ+గిరి= ఆ హిమవత్సర్వతం; పుణ్యవిభవ= 
పుణ్యవైభవంతో; సమేతంబు= కూడుకొన్నది; వినుము; ఆ+మహీధరమునన్‌= ఆ పర్వతంమీద; పరమేశ్వరుండు= శివుడు; 
ఏకపాదస్థు(డై= ఒంటికాలిమీద నిలిచి; తపంబు= తపస్సు; బహువర్షంబులు= చాలా సంవత్సరాలు; ఆచరించెన్‌= చేశాడు; 
కృష్ణుడు= శ్రీకృష్ణుడు; పుత్రలాభ+అర్థిత్వమునన్‌= తనకు కొడుకు పుట్టాలి అనే కోరికతో; ఉత్కృష్టై (శ్రేష్టమైన; నియమ= 
తపోనియమాల; ఆచరణములు= ఆచరణాలను (నియమాలను ఆచరించటాలు); నిష్టన్‌= దీక్షతో (నిష్టతో); సలిపెన్‌= జరిపాడు; 
షట్‌+ముఖుండు= ఆరు ముఖాలుగల కుమారస్వామి; ఆత్మీయ= తనయొక్క; శక్తి= శక్తి అనే ఆయుధం తాలూకు; ప్రభావంబున్‌= 
మహిమను; తెలిపి= (ప్రకటించి; దేవ+అధిక= దేవతలందరిలోకీ అధికమైన; తేజు(డు= పరాక్రమం కలవాడు; అయ్యెన్‌= అయ్యాడు- 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 983 
సకలదేవతలలోకీ అధికతేజస్వి అయ్యాడు; మటియున్‌= ఇంకా; పెక్కం(డ్రు= పలువురు; మునులు= బుషులూ; అమర్హ్యులును= 
దేవతలూ; సుచరితములన్‌= మంచి చరిత్రలతో - తపోనియమాల ఆచరణలతో; సెంపున్‌+ఒందిరి= (ప్రసిద్ది పొందారు 
(అతిశయించారు); ఆ+శైలము= ఆ హిమవత్సర్వతం; వృష+అంకునకున్‌= వృష(భ) వాహనుడైన శివుడికి; కూ(తున్‌+ఇచ్చెన్‌= 
కూతురునిచ్చి వివాహం చేశాడు; యాగ+అంగ+యోని= యజ్ఞయాగాలకు అవసరమైన వస్తువులకు (అంగాలకు) జన్మస్థలం; 
అగుటన్‌= అవ్వటంవలన; అజు(డు= (బ్రహ్మదేవుడు; తద్‌+ఆత్మత్వము= హిమవంతుడి హృదయస్మానాన్ని; అర్థిన్‌= కోరికతో; 
పొందెన్‌= పొందాడు; (బ్రహ్మదేవుడే తానై కోరి హిమశైలాత్మ అయ్యాడు. 
తాత్సర్యం: ధర్మరాజా! పరమపవ(త్రమూ, పుణ్యప్రదమూ అయిన ఆ హిమవత్సర్వతం గురించి చెప్పుతాను 
వినుము. పరమేశ్యరుడు ఒంటికాలిమీద నిలబడి వేల సంవత్సరాలు అక్కడ తపస్సు చేశాడు. కొడుకు పుట్టాలి 
- అనే కోరికతో విష్ణుమూర్తి (శ్రీకృష్ణుడు) కఠిన నియమాలతో తపస్సు చేసింది అక్కడే. షణ్ముఖుడు తన 
శక్యాయుధం మహిమను దేవతలకందరికీ ప్రదర్శించి అత్యధిక తేజస్వంతుడుగా నిరూపణ పొందిందీ అక్కడే. 
ఇంకా చాలామంది మునులూ, దేవతలూ తమ తమ తపోదీక్షలతో (ప్రశస్తి పొందిందీ అక్కడే. ఆ శైలరాజే తన 
కూతురు పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చేశాడు. యజ్ఞావసర వస్తువుల కన్నీంటికీ ఆ పర్వతం పుట్టిల్లు. 
అందుకని (బ్రహ్మదేవుడు కోరి ఆ పర్వతాత్మ అయ్యాడు. (అంటే హిమవత్సర్వతం పరబ్రహ్మస్వరూపం అని. 
ఇంకా భీష్ముడు చెప్పుతున్నాడు.) 

వ. అట్టి మహామహిమ గలుగు నా హిమవంతంబునకు మున్న వచ్చి సుమంతు వైశంపాయన జైమిని 
పైలనామధేయు లగు శిష్యులం గరుణావిధేయుండగు సాత్యవతేయుం డధ్యయనంబు సేయించుచుండం 
బుణ్యతమంబగు తదాశ్రమంబు భానుప్రభానిభంబగు నిజకాంతి విసరంబున వెలుంగ నయ్యారణేయుం 
డమ్ముని పాలికింజని తాను యోగబలంబున ననేకంబులైన గిరిసరిదరణ్యంబులు గడచి యెందునుం 
దగులువడక కార్ష్ముకజ్యానిర్ముక్త శరంబుచందంబున నేతెంచుటకుం బ్రీతుండగు నప్పరాశరనందను 
పాదంబుల కభివందనంబు సేసిన నతం డభినందింప నాసన్నక్షమాసీనుండై జనకజననాథసంవాదవిధంబు 
విన్నవించి విశేషసమ్మదం బావహించె నిట్లరణిసుతు సమాగంబు నొంది. 295 

ప్రతిపదార్థం: అట్టి= అటువంటి; మహామహిమ= గొప్ప మహత్తు; కలుగు= కలిగిన; ఆ హిమవంతంబునకున్‌= ఆ 

హిమవత్సర్వతానికి; మున్ను+అ+వచ్చి= ముందే చేరుకుని; సుమంతు= సుమంతుడూ; వైశంపాయన= వైశంపాయనుడూ; జైమిని; 

ट పైలుడూ అనే; నామధేయులు+అగు= పేర్టు కలవారైన; శిష్యులన్‌= శిష్యులను; కరుణావిధేయుండు+అగు= దయకు 

లొంగిపోయినవాడైన (దయాశీలి); సాత్యవతేయుండు= సత్యవతీదేవి కుమారుడు - వ్యాసుడు; అధ్యయనంబు= వేదాభ్యాసం; 

చేయించుచుండన్‌= చేయిస్తూ ఉండగా; పుణ్యతమంబు+అగు= అధికపుణ్యప్రదమైన; తద్‌+ఆ(శ్రమంబు= ఆ ఆ(శ్రమం; 
భానుప్రభా= సూర్యకాంతితో; నిభంబు+అగు= సాటివచ్చేదయిన; నిజ= తనయొక్క; కాంతివిసరంబునన్‌= తేజఃపుంజంతో; 
వెలుంగన్‌= ప్రకాశించగా; ఆ+ఆరణేయుండు= అరణి సంభవుడైన ఆ శుకుడు; ఆ+ముని+పాలికిన్‌= ఆ వ్యాసమహర్షి సమీపానికి; 
చని= వెళ్ళి; తాను; యోగబలంబునన్‌= యోగశక్తితో; అనేకంబులు+ఐన= అసంఖ్యాకాలైన; గిరి= పర్వతాలూ; సరిత్‌= నదులూ; 
అరణ్యంబులు= అడవులూ; కడచి= దాటుకుంటూ; ఎందునున్‌= ఎక్కడా కూడా; తగులు+పడక= మనస్సు సంలగ్నంకాక; కార్ముక= 
ధనుస్సుయొక్క; జ్యా= అల్లెత్రాడునుంచి; నిర్ముక్త= విడువబడిన; శరంబు+చందంబునన్‌= బాణంవలె; ఏతెంచుటకున్‌= 
తిరిగివచ్చినందుకు; (ప్రీతుండు+అగు= సంతోషించినవాడైన; ఆ+పరాశరనందను= ఆ వ్యాసునియొక్క; పాదంబులకున్‌= 
చరణాలకు; అభివందనంబు= నమస్కారం; చేసినన్‌= చేసేసరికి; అతండు= ఆ వ్యాసుడు; అభినందింపన్‌= మెచ్చుకోగా; ఆసన్న= 
సమీపమందలి; క్షమా= నేలమీద; ఆసీనుండై= కూర్చున్నవాడై; జనక జననాథ= జనకమహారాజుతో జరిగిన; సంవాద= 


984 శ్రీనుదాం [८ మహాభారతము 


సంభాషణయొక్క; విధంబున్‌= పద్దతిని; విన్నవించి= మనవిచేసి; విశేష= అత్యధికమైన; సమ్మదంబున్‌= సంతోషాన్ని; 
ఆవహించెన్‌= కలిగించాడు; ఇట్టు; అరణిసుతు= శుకమహర్షియొక్క; సమాగమంబున్‌= కలయికను; ఒంది= పొంది. 


తాత్సర్యం: అటువంటి హిమాలయానికి శుకుడికంటే ముందే వ్యాసుడు చేరుకున్నాడు. సుమంతు వైశంపాయన 
జైమిని ఫపైలులనే నలుగురు శిష్యులకు వేదం నేర్పుతున్నాడు. అటువంటి దయాశాలి నివసిస్తున్న ఆ(శ్రమం 
సూర్యకాంతితో |ప్రకాశిస్తోంది. శుకుడు అక్కడికి చేరుకొన్నాడు. తాను యోగబలంతో నానాగిరినదీనదాలు దాటి 
ఎక్కడా చిక్కుపడక ధనుస్సునుండి వెలువడిన బాణంవలె తన పుత్రుడు తిరిగిరావటాన్ని వ్యాసుడు సంతోషించాడు. 
శుకుడు పాదాభివందనం చేసి చేరువలో నేలమీద కూర్చున్నాడు. జనకుడితో జరిపిన సంభాషణ అంతా 
విన్నవించాడు. వ్యాసుడికి పరమానందం అయింది. 


విశేషం: అలం: ఉపమ. 


క అమ్మునియును శిష్యులతో । నమ్మహితాత్యు నునుచికొని యధ్యాపనశీ 
లమ్మగు చిత్తముతోడ సు । ఖమ్ముండ(గ నొక్కనా(డు గౌరవమొప్పన్‌. 296 


ప్రతిపదార్థం: ఆ+మునియును= ఆ వ్యాసుడుకూడా; శిష్యులతోన్‌= తన నలుగురు ఛా(త్రులతోనూ; ఆ+మహితాత్మున్‌= ఆ 
మహానుభావుడైన శుకుడిని; ఉనిచికొని= కలుపుకొని; అధ్యాపనశీలమ్ము+అగు= నిరంతరం చదువు చెప్పే స్వభావం కలదైన; 
చిత్తముతోడన్‌= హృదయంతో; సుఖమ్ము+ఉండ(గన్‌= సుఖంగా ఉండగా; ఒక్కనా(డు= ఒకరోజున; గౌరవము+ఒప్పన్‌= గౌరవం 
స్ఫురించేట్టు. 

తాత్సర్యం: వ్యాసుడు ఆ శుకుడిని తన నలుగురు శిష్యులతోనూ కలిపి మొత్తం అయిదుమందికీ అధ్యాపనం 
చేస్తున్నాడు. వ్యాసుడు అనారతాధ్యాపన తత్పరుడు. అదే ఆయనకు ఆనందం. అట్లా సుఖంగా కాలం గడుస్తోంది. 
వ్యాసుడిని గౌరవంగా సేవించుకొనే శిష్యులంతా ఒకరోజున ఇట్లా అన్నారు: (తరువాతి వచనంతో అన్వయం). 


వ. కొలిచియుండు సుమంతుప్రభృతులు నలువు రతనితో 'దేవా! శుకుండు మొదలుగా గల యేమేవురము 
వేదవిషయప్రఖ్యాతి నెల్లవారికంటె నెక్కుడు గావలయు, మమ్ముంబోలె నొడ్ల నాదరాధిక్యంబున భరంపడి 
సవిశేషంబుగా నధ్యయనంబు సేయింపకుండుట మాకు వరం' బని విన్నవించిన వీత పక్షపాత చిత్తుండగు 
నత్తాపసోత్తముండు. 297 


ప్రతిపదార్థం: కొలిచియుండు= సేవిస్తూండే; సుమంతుప్రభృతులు= సుమంతుడూ మొదలైన; నలువురు= నలుగురూ; 
అతనితోన్‌= ఆ వ్యాసుడితో; దేవా!= గురుదేవా!; శుకుండు= శుకుడు; మొదలుగాన్‌= మొదటివాడుగా; కల= ఉన్న; 
ఏము+ఏవురమున్‌= మేము అయిదుగురమూ; వేదవిషయ= వేదాలు కారణంగా లభించే; (ప్రఖ్యాతిన్‌= (ప్రసిద్ది విషయంలో; 
ఎల్లవారికంటెన్‌= అందరికన్నా; ఎక్కుడు= ఎక్కువ; కావలయున్‌= కావాలి; మమ్మున్‌+పోలెన్‌= మాలాగా; ఒడ్డను= ఇతరులను; 
ఆదర+ఆధిక్యంబునన్‌= అధికాదరంతో; భరంపడి= పూచీవహించి (బాధ్యత వహించి); సవిశేషంబుగాన్‌= అత్యధికంగా; 
అధ్యయనంబు+చేయింపక+ఉండుట= వేదాధ్యయనం చేయించక పోవటం (ఇతరులకు మాకంటే అధికంగా వేదాలు నేర్చకపోవటం); 
మాకున్‌= మాకు; వరంబు+అని= మంచిది అని (నీవు -ఈయవలసిన వరం అని); విన్నవించినన్‌= మనవి చేసేసరికి; వీతపక్షపాత= 
పక్షపాతం లేని; చిత్తుండు+అగు= హృదయం కలవాడైన; ఆ+తాపస+ఉత్తముండు= ఆ బుషీశ్వరుడు- 


తాత్సర్యం: గురుదేవా! వేదాలవలన లభించే (ప్రసిద్దిలో మేము అయిదుగురమూ అందరికంటే ఎక్కువగా ఉండాలి. 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 985 


మమ్మల్ని మించినవారు ఉండకూడదు. అంటే నీవు మరింకెవరికీ ఇంతకన్నా ఆదరంతో ఇంతకన్నా అధికంగా 
వేదాలు నేర్పకూడదు. ఈ వరం అనుగ్రహించు” మని శిష్యులు అభ్యర్థించేసరికి పక్షపాతరహితుడైన ఆ వ్యాసుడు 
ఇట్లా సమాధానం చెప్పాడు. 
తే. భక్తు(దగు బ్రాహ్మణునకు వా ,గ్రహ్మ మభఖిల । మును బ్రియంబున నిచ్చు సజ్ఞ్జనుని చేతి 
— ఇ జ ~~ ఇ జ 

లోనియది బ్రహ్మలోకంబు దీని మీర । सदत నెన్న(డును విని యెటు(గ రెట్లు! 298 
ప్రతిపదార్థం: (బహ్మలోకంబు= (బ్రహ్మలోకం; భక్తుడు+అగు= భక్తుడైన (ఆసక్తి కలవాడైన); (బ్రాహ్మణునకున్‌= విప్రుడికి; 
వాక్‌+(బ్రహ్మము= వాగ్రూపమైన (బ్రహ్మము) వేదాన్ని; అఖిలమున్‌= పూర్తిగా; పియంబునన్‌= (ప్రేమతో; ఇచ్చు= నేర్సేటువంటి; 
సజ్ఞనుని= సత్సురుషుడియొక్క; చేతిలోని+అది= చేతిలోది; దీనిన్‌= -ఈ విషయాన్ని; మీరలు= మీరు; ఏర్పడంగన్‌= స్పష్టపడేట్టు; 
ఎన్న(డునున్‌= ఏనాడూ; విని+ఎణు(గరు+ఎట్టు!= విని ఎరగరా ఏమి! (విని ఉండలేదా!). 
తాత్సర్యం: 'భక్తుడైన బ్రాహ్మణుడికి వేదమంతా (ప్రేమతో तठ) సత్సురుషుడికి బ్రహ్మలోకమనేది అరచేతిలో 
వస్తువు. అతడు అంత అనాయాసంగా (బ్రహ్మలోకం పొందుతాడు. దీన్ని మీరు ఎప్పుడూ ఎక్కడా విని ఉండలేదా! 
© శృర్యమేనే | 
క విను డెల్లవారు దుర్గం । బును గడచి శుభంబునొంది పురుషార్థములం 

గనువార కాక యనియెడు । ననుగ్రహము వలదె? యిట్టులన( దగ వగునే? 299 
ప్రతిపదార్థం: విను(డు= శిష్యులారా! వినండి; ఎల్లవారున్‌= చతుర్వర్థాలవారు అందరూ; దుర్గంబును= కష్టాన్ని; కడచి= దాటి; 
శుభంబున్‌= మంచిని; ఒంది= పొంది; పురుష+అర్థములన్‌= ధర్మార్గకామ మోక్షాలను; కనువారు+అ+కాక!= పొందేవారే కదా!; 
అనియెడు= అనేటువంటి; అనుగ్రహము= అనుగ్రహం; వలదె?= ఉండవర్ధా?; ఇట్టు= ఇలా; అనన్‌= అనటం; తగవు= న్యాయం; 
అగునే?= అవుతుందా? - ధర్మమేనా? 
తాత్సర్యం: శిష్యులారా! ఆలకించండి. ప్రపంచంలో ప్రతివాడూ కష్టాలు గడచి శుభాలు పొందాలి, పురుషార్థాలను 
అనుభవించాలి ~ అనివారిపై అనుగహం మనకు ఉండవర్గా! మీరు ఇట్లా స్వార్థంతో అడగటం సమంజసమా? 
అది ధర్మమా? చెప్పండి? 
విశేషం: అందరూ కష్టాలను గట్టెక్కుదురుగాక! భ(ద్రాలను పొందుదురుగాక! బ్రాహ్మణుడిని అగ్రభాగంలో కూర్చోబెట్టుకుని 
నాలుగువర్ణాలవారికీ వేదాలు వినిపింతురుగాక! - అని ఉంది మూలంలో. “సర్వస్తరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు । 
శ్రావయేచ్చతురో నర్గాన్‌ కృత్వా బ్రాహ్మణముగ్రతః ॥" (12-314-45). 
చ. అనుటయు వార లొండొరుల యాననముల్‌ గనుగొంచు నవ్వి యి 

ట్లని రటులేని( బోదుమె దయాపర! శైలము డిగ్గి భూమి నెం 

దును జరియించి యధ్యయన దోహలులం జదివించి యాజనం 

బు నడపి నీ కృపారసము పొంగు నిగుడ్తుమె యెల్ల చోటులన్‌? 300 
ప్రతిపదార్థం: అనుటయున్‌= వ్యాసుడు అలా అనేసరికి; వారలు= ఆ శిష్యులు నలుగురూ; ఒండొరుల+ఆననముల్‌= ఒకళ్ళ 
ముఖాలు ఒకళ్ళు; కను(గొంచున్‌= చూసుకుంటూ; నవ్వి= చిరునవ్వుల చిందించి; ఇట్టు+అనిరి= ఇలా అన్నారు: దయాపర!= 
ఓ కృపాళూ!; శైలమున్‌= ఈ హిమవత్సర్వతాన్ని; డిగ్గి= దిగి; పోదుమె?= వెళ్ళమా?; భూమిన్‌= భూలోకంలో; ఎందున్‌= అంతటా; 
చరియించి= సంచారం సాగించి; అధ్యయనదోహలులన్‌= వేదాలు అధ్యయనం చేయాలి అనే ఉత్సాహమూ, కోరికా కలవారిని, 
చదివించి; యాజనంబున్‌= యజ్ఞాలు చెయ్యించటాన్ని; నడపి= నిర్వహించి; ఎల్లచోటులన్‌= అన్ని (ప్రదేశాల్లోనూ; నీ= నీయొక్క; 


986 శ్రీమదాంధ్ర మహాభారతము 
కృపారసము+పొంగున్‌= దయామృతపు వెల్లువను; నిగుడ్తుమె?= ప్రవహింప చెయ్యమా? 


తాత్సర్యం: వ్యాసుడి మాటలకు ఆ శిష్యులు నలుగురూ ముఖముఖాలు చూచుకొన్నారు. చిన్నగా నవ్వులు చిందించి 
ఇట్లా అన్నారు: ఓ దయాళూ! అయితే మరి మమ్మల్ని ఈ హిమాలయం దిగి భూమిమీదకు వెళ్ళుమంటారా? 
అక్కడ అంతటా సంచరిస్తూ, వేదాలు నేర్చుకొనాలి ~ అనే కోరిక కలవాళ్ళను గుర్తించి వాళ్ళకు నేర్పుమంటారా? 
యజ్ఞయాగాదులు చేయించమంటారా? మీ దయామృతం వెల్లువలను అంతటా (ప్రవహింపజేయుమంటారా? 
విశేషం: ఇక్కడ మూలంలో శిష్యులు పరమవైదికంగా మాట్లాడారు. 'మహామునీ! వేదాలను బహుశాఖలుగా విస్తరింపజేయాలి 
అనే కోరికతో మేమంతా ఇక్కడినుండి భూమికి దిగాలని కోరుకొంటున్నాం. సమ్మతమేనా?' అన్నారు. “శైలాదస్మాన్మహీం గంతుం 
కాంక్షితం నో మహామునే, చేదా ననేకధా కర్తుం యది తే రుచిరం ప్రభో (4). కృపారసము పొంగు నిగుడ్డుమె' అనే కవితామయోక్తి 
తిక్కన కల్పన. 
చ. అనవుడు “మున్న యిట్టు లన రైతిరి వోవ(గనీను మిమ్ము నెం 

దును గడు వెడ్డువెట్టితిరి దోహల మిమ్మెయినుండ జాణలై 

నను నిటు వేటొకం డడిగి నా వచనంబులు మీ మనోరథం 

బున కిటు సాధనంబులుగ( 28७९८ బోయితి' రంచు నవ్వుచున్‌. 301 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అని శిష్యులు అడిగేసరికి - వ్యాసుడు ఇట్టా అంటున్నాడు; మున్ను+అ= ముందుగానే; ఇట్టులు= 
ఇట్టా అనరు+ఐతిరి= మీరు అనకపోయారు; మిమ్మున్‌= మిమ్ములను; ఎందున్‌= ఎక్కడికీ; పోవ(గన్‌+ఈను= వెళ్ళనీయను; 
కడున్‌= బాగా; వెడ్డు+పెట్టితిరి= నన్ను మోసగించారు; దోహలము= మీ ఉత్సాహం; ఈ+మెయిన్‌= ఈ రీతిగా; ఉండన్‌= 
ఉంటే (ఉండగా); జాణలై= చతురులై; ననున్‌= నన్ను; ఇటు= ఇట్టా; వేణు+ఒకండు= మరొకటి; అడిగి= అభ్యర్థించి; उ+ 
వచనంబులు= నా సమాధానవాక్యాలు; మీ+మనోరథంబునకున్‌= మీ కోరికకు; సాధనంబులుగన్‌= అనుకూలముగా ఉండేట్టు; 
పోకలన్‌+పోయితిరి= వేషాలు వేసారు; అంచున్‌= అంటూ; నవ్వుచున్‌= నవ్వుతూ. 


తాత్సర్యం: శిష్యులు అట్టా అడిగేసరికి వ్యాసుడికి అసలు సంగతి అర్థమయింది. నవ్వుతూ ఇట్లా అన్నాడు: 

€ థె ౧ 
“శిష్యులారా! ముందుగానే మీరు ఇట్టా అడిగి ఉంటే బాగుండేది. అడుగలేదు. నన్ను మోసం చేశారు. మీ మనస్సులో 
కోరిక ఇట్లా భూమిమీదకు వెళ్ళాలి అని ఉంటే మరో విధంగా మాట్లాడి నా మాటలు మీ కోరికలకు అనుకూలంగా 
ఉండేటట్టు పన్నాగం పన్నారు. జాణతనం చూపించి వేషాలు వేశారు. అంటూ నవ్వుతూ. 


విశేషం: ఈ సరస సంభాషణ పూర్తిగా అమూలకం. తిక్కన కల్పన. 


తే తమ్ము సంప్రీతిం గనుగొను నమ్మునీంద్రు । చరణకమలంబులకు( జక్క >© మొక్కి 
రన్నలువురును వారల నతడు దివిచి । కరుణ సిగురొత్త బిగియారC గౌంగిలించి. 302 


ప్రతిపదార్థం: తమ్మున్‌= తమ నలుగురినీ; సంప్రీతిన్‌= (ప్రేమతో; కను(గొను= తిలకిస్తున్న; ఆ+మునీం(ద్రు= ఆ వ్యాసమహర్షి 
@థ జ ప్‌ 


యొక్క; చరణకమలంబులకున్‌= పాదపద్మాలకు; ఆ+నలువురును= ఆ నలుగురూ; చక్కన్‌= (వెంటనే) చక్కగా; చాగిమొక్కిరి= 
సాష్టాంగ నమస్కారం చేశారు; వారలన్‌= ఆ నలుగురినీ; అత(డు= ఆ వ్యాసుడు; తివిచి= లేవనెత్తి; కరుణ+చిగురు+ఒత్తన్‌= 


శాంతిపర్వము - షస్టాశ్వాసము 987 

దయ పల్లవింపగా; బిగియారన్‌= గట్టిగా; కౌణిలించి= ఆలింగనం చేసుకొని. 
తాత్సర్యం: (ప్రేమ నిండిన కన్నులతో తమను వీక్షిస్తున్న ఆ వ్యాసుడికి నలుగురూ సాష్ట్రాంగపడ్డారు. వారిని లేవనెత్తి 
ఆ మహర్షి దయ పల్లవించగా గట్టిగా కౌగిలించుకొన్నాడు. అటుపైని దీవించాడు. (తరువాతి వచనంతో అన్వయం). 
వ. దీవించి'యెయ్యది సేసిన నప్రమాదాయత్త చిత్తులరై చేయుండు త్రిలోకంబు లందును మీకుం బ్రియంబైన 

చోటుల వర్తిల్లుం'డని వీడుకొలిపిన( జని వార లధ్యాపనయాజన విశేషంబుల నశేషదేశంబులు 

నలంకరించుచుండి; రట్టియెడ. 303 
ప్రతిపదార్థం: దీవించి= ఆశీర్వదించి; ఏ+అది+చేసినన్‌= ఏది చేసినా; అ(ప్రమాద+ఆయత్త+చిత్తులరు+ఐ= పొరపాటుపడని 
మనస్సుకలవారై (జాగరూకులై); చేయుండు= చేయండి; (త్రిలోకంబులందునున్‌= ముల్లోకాలలోనూ; మీకున్‌= మీకు; ప్రియంబైన 
చోటులన్‌= ఇష్టమైన (నచ్చిన) ప్రదేశాలలో; వర్తిల్లుండు= సంచరించండి; అని= అని చెప్పి; వీడుకొలిపినన్‌= వ్యాసుడు పంపిస్తే; 
చని= వెళ్ళి; వారలు= ఆ నలుగురూ; అధ్యాపన= వేదాలు చదివించటం; యాజన= యజ్ఞాలు చేయించటం అనే; విశేషంబులన్‌= 
విశేషకార్య(క్రమాలతో; అశేషదే శంబులన్‌= అన్ని రాజ్యాలనూ (ప్రదేశాలనూ); అలంకరించుచుండిరి= శోభిల్లజేస్తున్నారు; అట్టియెడన్‌= 
అప్పుడు. 
తాత్సర్యం: వ్యాసుడు ఆ శిష్యులను దీవించి, “ఏది చేసినా, జాగరూకులై చెయ్యండి. ముల్లోకాలలోనూ, మీకు 
ఇష్టమైన (ప్రదేశాలలో సంచరించండి' అని చెప్పి పంపగా వెళ్ళి ఆ నలుగురూ వేదాలు చదివించటం, యజ్ఞాలు 
చేయించటం వంటి కార్యక్రమాలతో అన్ని రాజ్యాలనూ శోభింపజేస్తున్నారు. అప్పుడు. 


క నారదుడు వచ్చి ప్రీతిం । బారాశర్యముని( గాంచి 'బ్రహ్మనినాదం 
బీ రున్నచోట లేమికి । గారణమేమియొకొ?' యనుడు तन् 23०59०5. 304 


ప్రతిపదార్థం: నారదు(డు= నారదమహర్షి; వచ్చి= విచ్చేసి; ప్రీతిన్‌= ప్రియంగా; పారాశర్యమునిన్‌= పరాశరుడి సంతానమైన 
వ్యాసమునీం(ద్రుడిని; కాంచి= దర్శించి; ఈరు= మీరు; ఉన్నచోటన్‌= ఉన్నస్థలంలో; (బ్రహ్మనినాదంబు= వేదధ్వని; లేమికిన్‌= 
లేకపోవటానికి; కారణము+ఏమియొకొ?= హేతువు ఏమిటిచెప్మా?; అనుడున్‌= అనటంతో; గారవము+ఎస(గన్‌= గౌరవం 
స్ఫురించేట్టు. 

తాత్సర్యం: శిష్యులు నలుగురూ వెళ్ళిపోయారు. తండ్రీకొడుకులు ఇద్దరే ఆశ్రమంలో ఉంటున్నారు. ఆ సమయంలో 
ఒకరోజున నారదమహర్షి వ్యాసా(శ్రమానికి వచ్చాడు. వస్తూనే ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. “మహర్షీ! మీరు ఉన్నచోట 

०२. == ०२. 

వేదధ్వనులు వినిపించకపోవటం ఏమిటి? వింతగా ఉందే? దీనికి కారణం ఏదయినా ఉన్నదా?” అని అడిగాడు. 
సగౌరవంగా వ్యాసుడు (బదులు పలికాడు). 


క అత డతనితోడ “శిష్య । ప్రతతి యిచట లేమి యనుడు 'బ్రహ్మర్షివరా! 

సుతు(డును నీవైనను ద । ద్వ్వృతంబు సెల్లించుచుండవలదే?” యనినన్‌. 305 
ప్రతిపదార్థం: అత(డు= ఆ వ్యాసుడు; అతనితోడన్‌= ఆ నారదుడితో; శిష్యప్రతతి= శిష్యబృందం; ఇచటన్‌= ఇక్కడ; లేమి= 
లేకపోవటమే (కారణం); అనుడున్‌= అనేసరికి; బ్రహ్మర్షివరా!= (బ్రహ్మర్శులలో ఉత్తముడా! ఓ వ్యాసా!; సుతు(డును= నీ కుమారుడూ; 
నీవు+ఐనను= నీవు అయినా; తద్‌+(వ్రతంబు= ఆ వేదాధ్యయన వ్రతాన్ని; చెల్లించుచుండన్‌+వలదే= నిర్వహిస్తూ ఉండవద్దా? 
(దానికి అంతరాయం రాకూడదు కదా!); అనినన్‌= అనేటప్పటికి. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 988 


తాత్సర్యం: 'శిష్యబ్బృందం ఇప్పుడు ఇక్కడ లేకపోవటమే వేదధ్వని వినిపించక పోవటానికి కారణం” అని వ్యాసుడు 
సగౌరవంగా బదులు పలికాడు. 'వేదాధ్యయనం నిరంతరంగా కొనసాగాలి కదా! అందుచేత నీవూ నీ కుమారుడూ 
అయినా ఆ వ్రతాన్ని కొనసాగించకపోయారా? అనగా. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: 'నీవును నైనను (వ్రతమది సెల్లించుచుండవలదే?' - అని పాఠాంతరం ఉన్నది. 'నీవును నైనను’ అనే సముచ్చయార్హకంలో 
అన్వయసౌలభ్యమూ వాక్యవిన్యాసంలో వ్యావహారికతా మరింత ఎక్కువగా ఉన్నాయి. 
ख. నారదుని 282००९०८ బెం । పారం గొనియాడి భువనమంతయు నాదా 

పూరితము€ జేసి నమ్ముని । సారాధ్యయనమున( బుత్రసంయుక్తుండై. 306 
ప్రతిపదార్థం: నారదుని= నారదుడియొక్క; వచనములున్‌= సూచనలనుకూడా; సెంపారన్‌= అతిశయించేట్టు; కొనియాడి= 
ప్రశంసించి; ఆ+ముని= ఆ వ్యాసుడు; పుత్రసంయుక్తుండై= పుత్రుడితో కలిసినవాడై; సార+అధ్యయనమునన్‌= సారభూతమైన 
వేదాధ్యయనంతో; భువనము+అంతయున్‌= లోకమంతటినీ; నాద= వేదధ్వనితో; ఆపూరితమున్‌= నిండిపోయిన దానినిగా; 
చేసెన్‌= చేసివేశాడు. 
తాత్సర్యం: నారదుడినీ అతడి సూచననూ వ్యాసుడు ఎంతగానో (ప్రశంసించాడు. తన పుత్రుడితో కలిసి 
ఉత్తమోత్తమమైన వేదాధ్యయనం తత్‌క్షణమే (ప్రారంభించి ముల్లోకాలనూ వేదధ్వనితో నింపివేశాడు. 


వ. ఇట్లయ్యిరువురు నధ్యయనంబు సేయ మహావాయువు బెట్టు వీచిన నవిశ్వేషజ్ఞుండు పుత్రుతో ననధ్యయన 
సమయం బగుట సెప్పి తదధ్యయనంబు వారించి తానును నూరకున్న నయ్యారణీయుండు 
'నియ్యత్యధికమారుతం బెక్కడిది?' యని యడిగిన నఖిల భూతవేదియగు వేదవ్యాసుండు దేవయానంబున 
విష్ణుండును పితృయానంబున భానుండును నూర్ణ్వాధోగమన పర్యాయరూపంబునం బ్రవర్తిల్లుదు రది 
పవనాలంబనకలితంబై చెల్లు బవనుల వినుము సెప్పెద సమానుండు దైవతసంఘసంభవుం డతనికి 
నుదానుండును నుదానునికి వ్యానుండును వ్యానునికి నపానుండును నపానునికిం బ్రాణుండును 
జనియించిరి. జగంబులు వీరిచేత సంవ్యాప్తంబులైయుండుం బ్రవహుం డావహుం డుద్వహుండు 
సంవహుండు వివహుండు పవహుండు పరాహుం డనం బవనులు సప్తసంఖ్యు లదితిపుత్రు లభిల 
భువనవ్యాప్తులై చరియింతురు. వారు సమానాదిపవనపంచక మహితాత్ములు. వారలవలన వర్షంబులకుం 
బ్రవర్తన నివర్తనంబులు గలుగుచుండు. వివిధదైవత విమానంబులకును మహితయానం బావహిల్లు 
నొక్కొక్కనా(డు విష్ణుని నిశ్న్వాసవేగంబు. 307 


ప్రతిపదార్థం: ఇట్లు; ఆ+ఇరువురున్‌= ఆ తం(డ్రీకొడుకు లిద్దరూ; అధ్యయనంబు+చేయన్‌= వేదాధ్యయనం చేస్తుంటే; మహా 
వాయువు= పెద్దగాలి; బెట్టువీచినన్‌= భయంకరంగా వీచేసరికి; ఆ+విశేషజ్ఞుండు= విశేషజ్ఞానం కలిగిన ఆ వ్యాసుడు; పుత్రుతోన్‌= 
కుమారుడితో; అనధ్యయన సమయంబు= అది వేదాధ్యయనం చెయ్యకూడని సమయం; అగుట= కావటాన్ని; చెప్పి= తెలియపరిచి; 
తద్‌= అతడి; అధ్యయనంబు= వేదాధ్యయనం; వారించి= నిలుపుదల చేయించి; తానునున్‌= తాను కూడా ఊరక+-ఉన్నన్‌= 
ఆపివేసి ఉండగా; ఆ+ఆరణీయుండు= అరణి సంభవుడైన ఆ శుకుడు; ఈ+అత్యధిక మారుతంబు= ఈ మహావాయువు; 
ఎక్కడిది?= ఎక్కడినుంచి వీస్తున్నది; అని; అడిగినన్‌= అడిగితే; అఖిలభూతవేది+అగు= పంచభూతాలనూ ఎరిగినవాడైన; 
వేదవ్యాసుండు= ఆ వేదవ్యాసుడు; దేవయానంబునన్‌= దేవతావిమానంలో; విష్ణుండును= విష్ణుమూర్తీ; పితృయానంబునన్‌= 
పితృదేవతలు ప్రయాణించే విమానంలో; భానుండును= సూర్యుడూ; ఊర్థ+అధః+గమన+పర్యాయరూపంబునన్‌= పైకీ కిందికీ 
ఒకరి తరువాత ఒకరుగా; (ప్రవర్తిల్లుదురు= ప్రయాణం చేస్తారు; అది= ఆ ప్రయాణం; పవన+ఆలంబన+కలితంబై= వాయువే 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 989 


ఆధారంగా కలదై; చెల్లున్‌= జరుగుతుంది; పవనులన్‌= వాయువులనుగురించి; చెప్పెదన్‌= వివరిస్తాను; వినుము; సమానుండు= 
సమానుడు అనే పేరుగల వాయువు; దైవతసంఘ సంభవుండు= దేవతల జాతిలో (సమూహంలో) జన్మించాడు; అతనికిన్‌= 
ఆ సమానుడికి; ఉదానుండును= ఉదానుడనే వాయువూ; ఉదానునికిన్‌= ఆ ఉదానుడికి; వ్యానుండును= వ్యానుడు అనే వాయువూ; 
వ్యానునికిన్‌= ఆ వ్యానుడికి; అపానుండును= అపానుడు అనే వాయువూ; అపానునికిన్‌= ఆ అపానుడికి; ప్రాణుండును= ప్రాణుడు 
అనే వాయువూ; జనియించిరి= జన్మించారు; జగంబులు= లోకాలన్నీ; వీరిచేతన్‌= ఈ వాయుదేవతలచేత; సంవ్యాస్తంబులై= 
నిండినవై; ఉండున్‌= ఉంటాయి; (ప్రవహుండు= (ప్రవహుడూ; ఆవహుండు= ఆవహుడూ; ఉద్వహుండు= ఉద్వహుడూ; 
సంవహుండు= సంవహుడూ; వివహుండు= వివహుడూ; పవకుండు= పవకుడూ; పరాహుండు= పరాహుడూ; అనన్‌= అనే रुख 
అదితిపుతులు= అదితికుమారులైన; పవనులు= వాయుదేవతలు; సప్తసంఖ్యులు= ఏడుగురు; అఖిలభువనవ్యాప్తులై= అన్ని 
లోకాలకూ వ్యాపించినవారై; చరియింతురు= సంచరిస్తూ ఉంటారు; వారు= ఆ ఏడుగురూ; సమాన+ఆది= సమానుడూ మొదలైన; 
పవనపంచక= అయిదుగురు పవనులతో; మహిత+ఆత్ములు= కలిసిన మహానుభావులు; వారలవలనన్‌= వారివల్లనే; వర్షంబులకున్‌= 
వానలకు; (ప్రవర్తన+నివర్తనంబులు= (ప్రవృత్తి - నివృత్తులు; కలుగుచుండున్‌= కలుగుతూ ఉంటాయి; వివిధ= పలురకాలైన; 
దైవతవిమానంబులకున్‌= దేవవిమానాలకు; మహితయానంబు= వేగవంతమైన కదలిక; ఆవహిల్లున్‌= సంభవిస్తుంది; ఒక్కొక్కనా(డు= 
ఎప్పుడైనా ఒక్కొక్కరోజున; విష్ణుని= విష్ణుమూర్తియొక్క; నిశ్వాసవేగంబు= నిట్టూర్సు వాయువుల వేగం. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


తాత్సర్యం: ఈ విధంగా ఆ ఇద్దరూ వేదాధ్యయనం చేస్తుంటే భయంకరంగా పెద్దగాలివీచింది. వ్యాసుడు ఆనాడు 
అనధ్యయనదినంగా ప్రకటించాడు. శుకుడు ఈ పెనుగాలి ఎక్కడినుండి ఏస్తున్నది?” అని అడిగాడు. విశ్య్వభూత 
బ్ఞానంగల వ్యాసుడు దానికి కారణం చెప్పాడు. 'దేవతావిమానంలో విష్ణుమూర్తీ, పితృదేవతల విమానంలో సూర్యుడూ 
క్రిందికీ మీదికీ ప్రయాణం చేయటం వలన ఈ పెనుగాలి ఏర్పడింది. ఆ వాయువులను గురించి వివరిస్తాను. 
వినుము. సమానుడు అనే వాయువు దేవతలగణంలో పుట్టాడు. సమానుడికి ఉదానుడూ, ఉదానుడికి వ్యానుడూ, 
€ వ్యానుడికి అపానుడూ, అపానుడికి ప్రాణుడూ పుట్టారు. లోకాలన్నీ ఈ వాయువులతో నిండి ఉన్నాయి. 
ప్రవహుడూ, ఆవహుడూ, ఉద్వహుడూ, సంవహుడూ, వివహుడూ, పవహుడూ, పరాహుడూ అనే పేర్లతో 
అదితిపుత్రులైన వాయుదేవతలు ఏడుగురు లోకాలన్నీ వ్యాపించి తిరుగుతూ ఉంటారు. ఈ ఏడుగురూ సమానాది 
పంచవాయువులతో కలిసి ఉండే గొప్పవారు. వారివలననే వానలు కురవటం, కురవకపోవటం కలుగుతూ ఉంటాయి. 
వివిధ దేవవిమానాలకు వేగవంతమైన కదలికలు కలిగితే, ఒక్కొక్కనాడు విష్ణుదేవుడి నిట్టూర్పు గాలుల వేగం 
(తరువాతి పద్యంతో అన్వయం). 

క, అప్పవనములను तरलं । నిప్పరుసగు వికృతవాయు విది దీని రయం 

బిప్పడు మహనీయంబగు । నిప్పర్వతమును( జలింప నెసకం 2590758. 308 


ప్రతిపదార్థం: ఆ+పవనములను= ఆ సప్తవాయువులనూ; కల(చినన్‌= కలచివేస్తే; ఈ+పరుసు+అగు= ఈ విధంగా జరుగు 
తుంది; వికృతవాయువు+ఇది= పిచ్చి గాలి ఇది; దీని= ఈ వెర్రిగాలియొక్క; రయంబు= వేగం; ఇప్పుడు; మహనీయంబు+అగున్‌=పరమ 
పవిత్రమైన; ఈ+పర్వతమునున్‌= ఈ హిమవత్సర్వతం కూడా; చలింపన్‌= కదలిపోయేట్టు; ఎసకంబు+ఎసలాన్‌= అతిశయిస్తుంది. 
తాత్సర్యం: విష్ణుమూర్తులవారి నిట్టూర్పు గాలుల వేగం సప్తపవనాలనూ కలచి వేస్తే అప్పుడు ఇటువంటి వె(ర్రిగాలి 
ఆవిర్భవిస్తుంది. ఈ హిమాలయాన్ని కూడా కదలించేస్తుందా అన్నంతగా ఉంటుంది దీని అతిశయం. 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 990 


తే.  ఇట్టియప్పడు సదివిన నెల్లభంగి । నెడరువుట్టు( గావున జదు వుడుగవలసె' 
ననియె బదపడి ప్రకృతిస్థమయ్యె( బవన । మఖీల భూతంబులకు సౌఖ్య మావహిల్లె. 309 

ప్రతిపదార్థం: ఇట్టి+అప్పుడు= ఇటువంటప్పుడు; చదివినన్‌= వేదాధ్యయనం చేస్తే; ఎల్లభంగిన్‌= అన్నివిధాలా; ఎడరు+పుట్టున్‌= 

కీడు సంభవిస్తుంది; కావునన్‌= కాబట్టి; చదువు= అధ్యయనం; ఉడుగన్‌+వలసెన్‌= ఆపివెయ్యవలసి వచ్చింది; అనియెన్‌= అని 
వ్యాసుడు; చెప్పాడు పదపడి= (క్రమంగా (కొంతసేపటికి); పవనము= ఆ వికృత వాయువు; ప్రకృతిస్థము +అయ్యెన్‌= సహజస్థితికి 
వచ్చింది; అఖిల= సమస్తమైన; భూతములకున్‌= ప్రాణులకూ; సౌఖ్యము+ఆవహిల్లెన్‌= సౌఖ్యం కలిగింది. 

తాత్సర్యం: నాయనా! ఇటువంటి సమయంలో వేదాధ్యయనం చేస్తే అది అన్నివిధాలా కీడు కలిగిస్తుంది. అందుకని 

చదువు ఆపవలసి వచ్చింది' అని వ్యాసుడు వివరించాడు. అటుపైని (క్రమంగా సుడిగాలి సద్దు 2322806. 

(ప్రాణికోటి అంతా హమ్మయ్య అనుకొన్నది, సుఖపడింది. 

వ. స్మానకాలం బయ్యెనని పలికి పుత్రునకు 'నీవు చదువుచుండు' మని చెప్పి యప్పారాశర్యుం డాకాశగంగా 
ప్రపాతప్రదేశంబునకుం జనియె నయ్యారణీయుండును నారదుం డాకర్ణింప( గొంతసే పధ్యయనంబుసేసిన 
నద్దేవముని మెచ్చి యతనితో “నీకు మేలొనర్జెద నిష్టంబు సెప్పు' మనిన నతం 'డీలోకంబునం బుట్టినవానికి 
హితం బెయ్యది దానిం జెప్పవే?” యనుటయు నమ్మహాత్ముండు దొల్లి సంయములకు సనత్ముమారుండు 
సెప్పిన వాక్యంబు లేతత్తయోజనంబు లయియుండు వానిం జెప్పెద వినుమని యిట్లనియె. 310 

ప్రతిపదార్థం: స్నానకాలంబు= స్నానానికి వేళ; అయ్యెన్‌+అని= అయింది అని; పలికి= అంటూ; నీవు; చదువుచుండుము= 

వేదపాఠం కానిస్తూండుము; అని; పుత్రునకున్‌= శుకునికి; చెప్పి= ఆజ్ఞాపించి; ఆ+పారాశర్యుండు= పరాశరుడి కుమారుడైన 

ఆ వ్యాసుడు; ఆకాశగంగా= ఆకాశగంగయొక్క; (ప్రపాత= జలపాతాలు ఉన్న; ప్రదేశంబులకున్‌= (ప్రాంతాలకు; చనియెన్‌= వెళ్ళాడు; 

ఆ+ఆరణీయుండును= ఆ శుకమహర్షి; నారదుండు; ఆకర్లింపన్‌= వింటూండగా; కొంతసేపు= కొంచెంసేపు; అధ్యయనంబు= 

వేదపఠనం; చేసినన్‌= చేసేసరికి; ఆ+దేవముని= దేవముని అయిన ఆ నారదుడు; మెచ్చి= మెచ్చుకొని; అతనితోన్‌= ఆ శుకుడితో; 
నీకున్‌= నీకు; మేలు+ఒనర్బెదన్‌= మేలు చేస్తాను; ఇష్టంబు= నీకు ఇష్టమైనది ఏమిటో; చెప్పుము; అనినన్‌= అంటే; అతండు= 

ఆ శుకుడు; ఈ లోకంబునన్‌= ఈ లోకంలో; పుట్టినవానికిన్‌= జన్మించిన వ్యక్తికి; హితంబు= హితమైనది; ఎయ్యది= ఏది?; 

దానిన్‌= అటువంటి దాన్ని గురించి; చెప్పవే?= వివరించవా?; అనుటయున్‌= అనటమూ; ఆ+మహాత్ముండు= మహానుభావుడైన 

ఆ నారదుడు; తొల్లి= పూర్వకాలంలో; సంయములకున్‌= మునీశ్వరులకు; సనత్కుమారుండు= సనత్కుమారుడు అనే మహర్షి; 

చెప్పిన= వివరించినటువంటి; వాక్యంబులు= మాటలు; ఏతద్‌+(ప్రయోజనంబులు= ఇదే ప్రయోజనంగా కలవి; అయి+ఉండున్‌= 

అవుతాయి నీవు అడిగిన ప్రయోజనానికి సరిపోతాయి; అని; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. 
తాత్సర్యం: ఇక నాకు స్నానానికి వేళ అయింది” అని వ్యాసుడు లేచి, ఆకాశగంగా జలపాతా లున్న చోటికి 
వెళ్ళిపోయాడు. శుకుడు నారదుడు వింటూండగా కొంతసేపు వేదపఠనం చేశాడు. దానికి మెచ్చి నారదుడు 'ీ 
కేమి కావాలో కోరుకొమ్ము' అని అడుగగా “మానవుడికి హితమైనదానిని తెలియజెప్పు' మని శుకుడు అడిగాడు. 
దానికి నారదుడు “మునుపు సనత్కుమారుడనే బుషి కొందరు మునులకు ఇదే విషయాన్ని వివరించాడు. ఇదే 
ప్రయోజనంకొరకు ఆ వివరాలను విశదీకరిస్తాను' అంటూ నారదుడు మొదలుపెట్టాడు. 


నారదు(డు శుకున కుపదేశించిన తత్వ ప్రకారము (సం. 12-316-5) 


తే. తపము సత్యంబ, కన్ను విద్యయ, సుఖంబు । విడుప, దుఃఖంబు రాగంబ, వినుడు నరుడు 
ముక్తి కుత్సహింపక భవసక్తు( డైన । నొండు పుట్టువునం దది యొందరాదు. 311 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 991 


ప్రతిపదార్థం: సత్యంబు+అ= సత్యమే; తపము= తపస్సు; విద్యయ= విద్యయే (జ్ఞానమే); కన్ను= నేత్రం; విడుపు+అ= త్యాగం 
చెయ్యటమే; సుఖంబు= సుఖం; రాగంబు+అ= అనురాగమే; దుఃఖంబు= దుఃఖం; వినుడు= మహర్షులారా! ఆలకించండి; 
నరు(డు= జీవుడు; ముక్తికిన్‌= మోక్షానికి; ఉత్సహింపక= ఉత్సాహం చూపకుండా; భవసక్తుడు+ఐనన్‌= సంసారంలో తగుల్కొన్న 
వాడైతే; ఒండు పుట్టువునందున్‌= మరొకజన్మలో; అది= ఆ ముక్తి; ఒందన్‌+రాదు= పొందటం సాధ్యం కాదు. 


తాత్సర్యం: సత్యమే తపస్సు. జ్ఞానమే కన్ను. త్యాగమే సుఖం. రాగమే దుఃఖం. మునులారా! వినండి. నరుడుమోక్షా 
నికి ప్రయత్నించకుండా సంసార బంధాలలో తగుల్కొన్నట్లయితే మరొక జన్మలోకూడా ఆ ముక్తి సాధ్యం కాదు. 
విశేషం: దీనికి మూలమైన సంస్కృతశ్టోకం చతురస్రంగా ధారణయోగ్యంగా క్లుప్తంగా ఉన్నది. “నాస్తి విద్యాసమం చక్షుః నాస్తి 
విద్యాసనుం తపః । నాస్తి రాగసముం దుఃఖం నాస్తి త్యాగసమం సుఖమ్‌॥” (12-316-6) 
క ఆరయ గామము( గ్రోధము । వైరులు ముక్తి కవి రెండు వారించిన సం 

సార మనాకారం బగు । నేరిమి యొండేల ముక్తి నెలవు గనుటకున్‌? 312 


ప్రతిపదార్థం: ఆరయన్‌= పరిశీలించి చూసినట్టయితే; కామమున్‌= కామమూ; (క్రోధమున్‌= (క్రోధమూ; ముక్తికిన్‌= మోక్షానికి; 
వైరులు= శత్రువులు; అవి రెండున్‌= ఆ రెండింటినీ; వారించినన్‌= అడ్డుకోగలిగినట్టయితే; సంసారము= భవము అనేది; 
అనాకారంబు+అగున్‌= ఆకారరహితం అయిపోతుంది - సంసారం తన ఉనికిని కోల్పోతుంది; ముక్తి నెలవు= మోక్షపదాన్ని; 
కనుటకున్‌= పొందటానికి; నేరిమి= నేర్పు; ఒండు= ఇంతకన్నా మరొకటి; ఏల?= ఎందుకు? 


తాత్సర్యం: కామ(క్రోధాలే ముక్తికి శత్రువులు. ఆ రెండింటినీ జయించి పారద్రోలినట్లయితే మానవుడికి 
సంసారమనేది రూపరహితం అయిపోతుంది. ముక్తి పదం పొందటానికి ఇంతకన్నా మరొక నేర్పరితనం 
ఎవరికిమాత్రం ఎందుకు? 


తే. అపరిగ్రహ సర్వారం । क పరిత్యాగములు గలుగు పండితునకు దుః 

ఖపు( దెరువు వాటిలదు మో । క్షపదము సాొప్పడి తదాత్మక సుఖం బొందున్‌. 313 
ప్రతిపదార్థం: అపరిగ్రహ= ఏ దానాన్నీ స్వీకరించటకపోవటం; సర్వ= సమస్తవిధాలైన; ఆరంభ= ప్రయత్న - (క్రియా ప్రారంభాల; 
పరిత్యాగములు= త్యాగం (విడవటం) అనేవి రెండూ; కలుగు= ఉన్నటువంటి; పండితునకున్‌= బ్ఞానికి; దుఃఖపున్‌ తెరువు= 
దుఃఖమార్గం అనేది; పాటిలదు= సంభవించదు; మోక్షపదము= ముక్తిస్థానం; చొప్పడి= లభించి; తదాత్మక= తాదాత్మ్య్యరూపమైన; 
సుఖంబున్‌= సౌఖ్యాన్ని; ఒందున్‌= పొందుతాడు. 
తాత్సర్యం: అపరిగ్రహం ~ సర్వారంభపరిత్యాగం అనేవి రెండూ ఉన్న జ్ఞానికి అసలు దుఃఖమనేదే ఉండదు. 
మోక్షపదాన్ని తాదాత్మ్యంతో పొందటం, సుఖపడటం - అనేవి అతడికి సిద్ధిస్తాయి. 


క భూతంబుల దర్శింపమి భూతాస్పర్శనము భూతములయెడ సంభా 
షా తరలత నొందమి సూ । రే తెరువు విమోక్ష సుఖగరిష్టత వడయన్‌. 314 


ప్రతిపదార్థం: భూతంబులన్‌= ప్రాణికోటిని; దర్శింపమి= చూడకపోవటం; భూత= ప్రాణికోటియొక్క; అస్పర్శ్భనము= 
తాకకపోవటం (వాటిని); భూతములయెడన్‌= (ప్రాణులతో; సంభాషాతరలతన్‌= సంభాషించాలి అనే ఉబలాటాన్ని; ఒందమి= 
పొందకపోవటం అనే ఇవి; విమోక్ష= విముక్తికి సంబంధించిన; సుఖ= సుఖంయొక్క; గరిష్టతన్‌= ఆధిక్యాన్ని; పడయన్‌= పొందటానికి; 
తెరువు= మార్గం; చూరే= చూడండి. (తెలుసుకోండి సుమా!) 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 992 


తాత్సర్యం: మహర్షులారా! ప్రాణికోటిని దర్శించకుండా, స్పృశించకుండా, సంభాషించకుండా నిగ్రహంతో దూరంగా 
ఉండటమే విముక్తికి మార్గం. దయచేసి గుర్తించండి. 
విశేషం: చూరె - చూరే అనేవి అన్వయాలు. ప్రసిద్దినీ ఆభిముఖ్యాస్నీ తెలియజేస్తాయి. “అదర్శనమసంస్పర్శః తథా7సంభాషణం 
సదా। యస్య భూతైస్సహ మునే స శ్రేయో నిందతే పరమ్‌॥” '(12-316-17) 
ఆ. ‘“హింసలేక యునికి యింద్రియ జయము నై! । రాశ్య మచపలత్వ మను గుణములు 

నాల్లు( గలుగునట్టి నరునకు గరతలా । మలక మంతరాత్మ మహిమ యెల్ల. 315 
ప్రతిపదార్థం: హింసలేక+ఉనికి= హింసా(ప్రవృత్తి లేకపోవటం; ఇం(ద్రియజయము= == ఇంద్రియనిగ్రహమూ; నైరాశ్యము= 
ఆశారహితత్వమూ; అచపలత్వము= చాపల్యం లేకపోవటమూ; అను= అనే; గుణములు= సద్దుణాలు; నాల్లున్‌= నాలుగూ; 
కలుగునట్టి= ఉన్నటువంటి; నరునకున్‌= జీవుడికి; అంతరాత్మ మహిమ ఎల్లన్‌= అంతరాత్మయొక్క గొప్పతనం అంతా; 
కరతల-+ఆమలకము= అరచేతిలోని ఉసిరికపండు; 
తాత్సర్యం: అహింస, ఇం(ద్రియనిగ్రహం, నైరాశ్యం, అచపలత్వం అనే ఉత్తమగుణాలు నాలుగూ ఉన్న వాడికి 
అంతరాత్మ తత్త్వం తేటతెల్లమవుతుంది. అరచేతిలో ఉసిరికపండంత సులభంగా అనుభవంలోకి వస్తుంది. 
విశేషం: 'వైరాగ్యము’ అనే సంశోధిత ము[ద్రణపాఠంలో యతిభంగం. నిర్‌+ఆశా... 'నైరాశ్యము' - ఇది వావిళ్ళవారి పాఠం. 'వైరాగ్య' 
అయినా 'నైరాశ్య అను’ అయినా, రెండవ పాదంలోని మొదటి అక్షరం ©" కదా! ००८० మికు యతి ఉంటే ఉన్నట్టు - లేకపోతే 
రెండు పాఠాలలోనూ లేనట్లే కదా! గమనించగలరు. 
క “అమ్మునిపతి వాక్యముల వి । ధమ్మిది దీనం బ్రగాఢ తత్ప్సరతం జి 

త్తమ్మున నిడి తెలిసినడవు । మిమ్మెయి సమకూరు నీకు నిహపర సుఖముల్‌. 316 
ప్రతిపదార్థం: ఆ+మునిపతి= మునీశ్వరుడైన ఆ సనత్కుమారుడు చెప్పిన; వాక్యముల= మాటలయొక్క; విధమ్ము+ఇది= పద్దతి 
ఇది - ఇట్టా ఉన్నది; దీనిన్‌= ఈ విధాన్ని; ప్రగాఢతత్సరతన్‌= (ప్రగాఢమైన ఆసక్తితో; చిత్తమ్మునన్‌= మనస్సులో; ఇడి= పెట్టుకుని; 
తెలిసి నడవుము= ఎరుకతో సంచరించుము ((ప్రవర్తించుము); ఇహపరసుఖముల్‌= ఇహానికీ పరానికీ చెందిన సుఖాలు; 
ఈ+మెయిన్‌= ఇట్లా (ఇకనుండి); నీకున్‌= నీకు; సమకూరున్‌= వాటంతట అవి లభిస్తాయి. 
తాత్సర్యం: సనత్కుమారుడు ఆ మహర్షులకు చెప్పిన మాటల సారాంశం ఇది. దీన్ని నిజమైన ఆసక్తితో మనసులో 
పెట్టుకొని తెలిసి నడిచావంటే ఇహపరసుఖాలు వాటంతట అవి నీకు సమకూరుతాయి.” 
వ. అని చెప్పి వెండియు. 317 
ప్రతిపదార్థం: అని= ఈ ప్రకారంగా; చెప్పి= నారదుడు చెప్పి; వెండియున్‌= తిరిగి ఇలా అన్నాడు. 
తాత్సర్యం: ఈ విధంగా నారదుడు చెప్పి ఇంకా. 
ఆ. *పుత్త్రదార బంధుమిత్ర సక్తు(డు రొంపి(। బడిన గజము నట్ల యెడరునొందు 

భోగజాలపరు(డు వాగురాజాలసం । పతిత మృగరుషముల ०९८ దలరు. 318 
ప్రతిపదార్థం: పుత్ర= సంతానమూ; దార కళ్ళత్రమూ; మి(త్ర= నెచ్చెలులూ - వీరిపట్ట; సక్తుడు= వ్యామోహితుడైనవాడు; 
రొంపిన్‌+పడిన= ఊబిలో కూరుకుపోయిన; గజము+అట్లు+-అ= ఏనుగువలెనే; ఎడరున్‌+ఒందున్‌= దుఃఖాన్ని పొందుతాడు; భోగ= 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 993 


సుఖాల; జాల= సమూహంలో; పరు(డు= ఆసక్తుడైన వ్యక్తి (భోగసమూహంలో లాలసుడైనవాడు); వాగురా= వలలు; జాల= 
సమూహంలో; సంపతిత= చిక్కుకొన్న; మృగ= లేడి; రుషముల= చేపల; భంగిన్‌= పోలికగా; తలరున్‌= దుఃఖిస్తాడు. 
తాత్సర్యం: “శుకమహర్షీ! పుత్రికాపుత్రులు, భార్యలూ, బంధువులూ, మిత్రులూ - 26:3९ వ్యామోహితుడైనవాడు 
ఊబిలో దిగిన ఏనుగువలె హింస పడతాడు. భోగలాలసుడు వలలో చిక్కుకొన్న మృగంవలె చేపవలె 
గిలగిలలాడతాడు. 

విశేషం: పుత్రులు అంటే కేవలం మగబిడ్డలే కా నవసరం లేదు. 'పుత్రాశ్ళ పుత్రశ్ళ - పుత్రా అని ఏకశేషసమాసం. 'పుమాన్‌ 
స్త్రియా” - అని పాణినీయసూత్రం). పుత్రికలూ, పుత్రులూ కలిపి పుత్రులు అనవచ్చును. పుత్రదార బంధుమిత్ర- అన్నచోట 
పుత్రికా పుత్రరూపమైన సంతానం అంతా - అని అర్థం. మిత్రపదంకూడా అట్లాగే ఏకశేషసమాసం అనుకుంటే స్నేహితురాం|డ్రూ 
స్నేహితులూ ఇద్దరూ వస్తారు. నెచ్చెలి అనేది (స్తీ పురుషులకు సమానం. 

వ. ధర్మాధర్మంబులును సత్యాసత్యంబులును దొటింగవలయు( దొటింగుటెట్లు సొప్పడు నంటేని. ౩319 


ప్రతిపదార్థం: ధర్మ+-అధర్మంబులును= ధర్మాధర్మాలూ; సత్య+అసత్యంబులును= సత్యాసత్యాలూ; ९०७००1९5 125९0596 = 
విడిచిపెట్టెయ్యాలి; తొజంగుట= ఆ విడవటం; ఎట్టు= ఎలా; చొప్పుడున్‌= సాధ్యమవుతుంది; అంటి(వ)+ఏనిన్‌= అన్నావనుకో. 


తాత్సర్యం: ధర్మాధర్మాలను, సతా సత్యాలను విడనాడాలి. అ దెట్లా సాధ్యమంటే. 


సీ. విను మధర్మం బహింసనమున నెడలు ए । ర్మంబు సంకల్పవర్ణనముచేత 
నవ్యాప్తి( బొందు సత్యాసత్యములు బుద్ది । గొని త్రోవనగు' నని మునివరుండు 
మటియును జెప్పు 'నాత్మవిభావనంబున । బుద్దివిలీనత(బొందు శోక 
భయహేతువులు నిచ్చ బదివేలు వాటిల్లుC । బండితుం ८०८०८ బొందండు భూత 


తే. ములును నింద్రియములు నొక్క ప్రోవు గట్టి । యున్న వీనికి వగ బొందు టూరివారి 
కొలయు నెడరుల కెల్ల దా నుమ్మలికము । గట్టికొని కుందునట్టులు గాదె? వత్స!’ 320 


ప్రతిపదార్థం: వినుము= శుకమహార్షీ! ఆలకించుము; అధర్మంబు= అధర్మము అనేది; అహింసనమునన్‌= అహింసవలన; 
ఎడలున్‌= తొలగిపోతుంది; ధర్మంబు= ధర్మమనేది; సంకల్ప= సంకల్పాల యొక్క; వర్ణనముచేతన్‌= విడుమరతో (సంకల్పరాహిత్యంతో); 
అవ్యాప్తిన్‌+సౌందున్‌= వ్యాప్తిని కోల్పోతుంది; సత్య+అసత్యములు= సత్యాసత్యాలు అనేవాటిని; బుద్దిన్‌+కొని= బుద్దియొక్క 
సహకారం స్వీకరించి; (త్రోవన్‌+అగున్‌= పారద్రోలవచ్చును; అని; మునివరుండు= నారదుడు; మణియునున్‌= ఇంకా; చెప్పున్‌= 
ఉపదేశిస్తున్నాడు; బుద్ది= ఈ బుద్ది అనేది; ఆత్మవిభావనంబునన్‌= ఆత్మసందర్భనంలో; విలీనతన్‌+పొందున్‌= లీనమైపోతుంది; 
శోకభయ్వహోతువులు= శోకకారణాలూ, భయతువులూ అనేవి; నిచ్చన్‌= ఎల్లప్పుడూ; పదివేలు= అసంఖ్యాకంగా; వాటిల్లున్‌= 
ఏర్పడుతూనే ఉంటాయి; పండితుండు= జ్ఞాని; అందున్‌= వాటిలో; పొందండు= సంలగ్నుడు కాడు; వత్స!= నాయనా!; 
భూతములును= పంచభూతాలూ; ఇం(ద్రియములును= పది ఇం(ద్రియాలూ; ఒక్క(ప్రోవుగట్టి= ఒక పోగులాగా (మూట) చర్మంతో 
కట్టి; ఉన్నన్‌= ఉండగా; వీనికిన్‌= ఈ శరీరాలకోసమని; వగన్‌= దుఃఖాన్ని; పొందుట= పొందటం; ఊరివారికిన్‌= ఊళ్ళో జనానికి; 
ఒలయు= వచ్చే; ఎడరులకున్‌= క్లేశాలకూ, కీడులకూ; ఎల్లన్‌= అన్నింటికీ; తాను; ఉమ్మలికము+కట్టికొని= దిగులు పెట్టుకొని; 
కుందునట్టులు+కాదె!= బాధపడినట్లు కాదా! 


తాత్సర్యం: అహింసను అలవాటు చేసికొనటంతో అధర్మాన్ని విడిచిపెట్టవచ్చును. సంకల్ఫాలను పరిత్యబించటంతో 
ధర్మాన్ని వదిలించుకొనవచ్చును. బుద్దిబలంతో సతా సత్యాలను తొలగించుకొనవచ్చును. శుకా! ఆలకించుము. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 994 


ఆత్మజ్ఞానంతో బుద్దినీ వికసింపజేసికొనవచ్చును. శోకౌౌతువులూ, భయఊ్యేతువులూ నిత్యజీవితంలో రోజూ 
వేలకువేలు ఉంటూనే ఉంటాయి. జ్ఞాని అయినవాడు వాటిలో తగుల్కొనడు. పంచభూతాలనూ పది ఇం(ద్రియాలనూ 
పోగుచేసి చర్మంతో మూటగట్టిన ఈ శరీరంకొరకు దుఃఖించటమా? ఊళ్ళోవాళ్ళ దుఃఖాలకు మనం ఏడవటం 
వంటిది కాదూ ఇది! 


చ. అనవిని సంశయం బురివి యమ్మునితో నరణీతనూజు( డి 

ట్లను 'భవదీయ దివ్యవచనామృత మాని యరోగచిత్తతం 

గని కృతకృత్యతం బొరయం గాంచితి( బొందెద యోగసిద్ధి సూ 

ర్యుని మహితప్రసారమున, నూని సమస్తము © ద్రావెదన్‌.' 321 
ప్రతిపదార్థం: అనన్‌= అని (నారదుడు) చెప్పగా; విని= ఆలకించి; సంశయంబు= సందేహం; ఉరివి= తొలగి; ఆ+మునితోన్‌= 
ఆ నారదమహర్శితో; అరణీతనూజు(డు= అరణీ సంభవుడైన శుకుడు; ఇట్టు+అనున్‌= ఇలా అంటున్నాడు; భవదీయ= నీయొక్క; 
దివ్య= దివ్యమైన (పవిత్రమైన); వచన+అమృతము= వాగమృతాన్ని; ఆని= (క్రోలి (త్రాగి); అరోగచిత్తతన్‌= రోగరహితమైన 
మానసికస్థితిని; కని= పొంది; కృతకృత్యతన్‌= చరితార్థతను; పొరయన్‌+కాంచితిన్‌= పొందగలిగాను; సూర్యుని= సూర్య 
భగవానుడియొక్క; మహిత= గొప్పదైన; ప్రసారమునన్‌= ప్రసరణంతో (దయా(పసారం వలన); యోగసిద్దిన్‌= యోగంలో సిద్దిని; 
పొందెదన్‌= పొందుతాను; ఊని= ప్రయత్నించి; సమస్తమున్‌= అన్నింటినీ; డిగ్గన్‌+(త్రావెదన్‌= పరిత్యబిస్తాను. 
తాత్సర్యం: నారదుడి ఉపదేశంతో శుకుడికి సంశయాలు తొలగిపోయాయి. అతడితో అంటున్నాడు “మహర్షీ! 
నీ వాగమృతం (గోలటంతో నా మనస్సుకు స్వస్థత చేకూరింది. చరితార్జుడను అయాను. సూర్యభగవానుడి 
దయవలన యోగసిద్ది పొందుతాను. రాగద్వేషాలూ, ధర్మాధర్మాలూ, సత్యాసత్యాలూ మొదలైనవన్నీ పరిత్యజిస్తాను.' 
క, © పలికి యమ్మునీశ్వరు । ననుజ్ఞ[ గొని తండ్రికడకు నరిగి వినతు(డై 

తన నిశ్చయంబు సెప్పిన । 88 ००९४८ డలరెం దదీయ విజ్ఞానతకున్‌. 322 


ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ఆ+మునీశ్యరు+అనుజ్జన్‌= ఆ నారదమహర్షి అనుమతిని; కొని= స్వీకరించి; తం(డ్రికడకున్‌= 
తండ్రియెన వ్యాసుడి దగ్గరకు; అరిగి= వెళ్ళి; వినతు(డై= నమస్కరించి; తన= తనయొక్క; నిశ్చయంబు= నిర్ణయం; చెప్పినన్‌= 
చెప్పగా; విని= ఆలకించి; అత(డు= ఆ వ్యాసుడు; తదీయ= ఆ పుత్రుడియొక్క; విజ్ఞానతకున్‌= తెలివికి; అలరెన్‌= సంతోషించాడు. 
తాత్సర్యం: శుకమహర్షి తన ఆకాంక్షను చెప్పి నారదుడి అంగీకారం పొంది వెళ్ళి వ్యాసుడికి నమస్కరించాడు. 
६3. ९3 
తన నిశ్చయం తెలియజేశాడు. వ్యాసుడు పుత్రుడి విజ్ఞతకు సంతోషించాడు. 
క. సంప్రమోదమందు సాత్యవతేయుని(। గని ప్రదక్షిణంబుగాయగ వచ్చి 
నరుగ నుత్సహించె నారణీయు(డు దాని(। గాంచి వత్సలత్వగౌరవమున. 323 


ప్రతిపదార్థం: సం(ప్రమోదము= ఆనందాన్ని; అందు= పొందుతున్న; సాత్యవతేయునిన్‌= వ్యాసుడిని; కని= చూచి; (ప్రదక్షిణంబుగా 
(గన్‌= (ప్రదక్షిణం అయ్యేట్టు; వచ్చి= చుట్టి వచ్చి; ఆరణీయు(డు= శుకుడు; అరుగన్‌+ఉత్సహించెన్‌= వెళ్ళటానికి ఉత్సాహపడ్డాడు; 
దానిన్‌= ఆ ఉత్సాహాన్ని; కాంచి= గమనించి; వత్సలత్వ= వాత్సల్యరూపమైన; గౌరవమునన్‌= గురుత్వంతో - గారాబంతో. 
తాత్సర్యం: ఆనందిస్తున్న తండ్రికి (ప్రదక్షిణం చేసి శుకుడు బయలుదేరబోయాడు. ఆ ఉత్సాహాన్ని గుర్తించిన 
వ్యాసుడు పుత్రట్రేమతో, గారాబంతో (ఇట్లా అన్నాడు). 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 995 


వ. © బ్రహ్మర్షి సత్తముండు 324 


ప్రతిపదార్థం: ఆ (బ్రహ్మర్షి సత్తముండు= (బ్రహ్మర్షులలో ఉత్తముడైన ఆ వ్యాసుడు. 
తాత్సర్యం: ఉత్తముడైన ఆ వ్యాసుడు. 
క “ప్రమద మొనర్జెదు నా నయ । నములకు నంత కటు నిలుము నాగా" నిః స్నే 

హము నిస్సంశయముం దన । యమలమతిం బల్లవింప నా 8०८ డరిగెన్‌. 325 
ప్రతిపదార్థం: నాయనా! నా = నాయొక్క; నయనములకున్‌= కన్నులకు; ప్రమదము= ఆనందాన్ని; ఒనర్చెదు= కలిగిస్తున్నావు; 
అంతకున్‌= అంతదాకా; అటు= అట్టా నిలువుము= ఆగుము; నాణగాన్‌= అని వ్యాసుడు అనగా; ఆ శుకు(డు= ఆ శుకర్ణి; 
నిస్ఫేహమున్‌= మై(త్రీరాహిత్యమూ; నిస్సంశయమున్‌= సంశయరాహిత్యమూ; తన= తనయొక్క; అమలముతిన్‌= నిర్మలమైన 
మనస్సులో; పల్లవింపన్‌= చిగురొత్తగా; అరిగెన్‌= ఆగకుండా వెళ్ళిపోయాడు. 
తాత్సర్యం: 'నాయనా! నా కన్నులకు ఆనందం కలిగిస్తున్నావు. కొంచెం సేపు (ఈపూటకు) ఇక్కడ ఉండవయ్యా!' 
అని వ్యాసుడు అడిగాడు. కానీ, శుకుడి మనస్సులో ఏ స్నేహమూ లేదు. ఏ సంశయమూ లేదు. నిర్మమంగా 
బయలుదేరి వెళ్ళిపోయాడు. 
విశేషం: ఇక్కడ మూలంలో క్లోకం ఇట్లా ఉన్నది. “శ్రుత్వా బుషిస్తద్వచనం శుకస్య ప్రీతో మహాత్మా పునరాహ చైనమ్‌ । భోభోః 
పుత్ర! స్థీయతాం తావదద్య యావచ్చక్షుః ప్రీణయామి త్వదర్ధమ్‌॥” (12-318-62) ఎంతవరకూ నా కన్నులు ఆనందిస్తాయో అంతవరకూ 
నీవు ఈ రోజు ఇక్కడ ఉండుము - అని యావత్తావత్‌ శబ్దాలతో ఉన్న వాక్యాన్ని 'అంతకిటు నిలువుము” అని తిక్కన ఆంధ్రీకరించాడు. 
७. జనకు విడిచి యిట్లు సని సిద్దచారణ । సముదయోపసేవితమును యోగ 

సేవనార్హ విధమునై వెలుగొందు కై । లాసశిఖరితట మలంకరించె. 326 
ప్రతిపదార్థం: జనకున్‌= తం(డ్రియెన వ్యాసుడిని; విడిచి= వదలి; ఇట్టు; చని= వెళ్ళి; సిద్ద సిద్దులూ; చారణ= చారణులూ 
అనే దేవజాతులయొక్క; సముదయ= సమూహంతో; ఉపసేవితమును= సేవింపబడేదీ; యోగసేవన= యోగాభ్యాసానికి; 
అర్హవిధమును+ఐ= అనువైన పద్దతిలో ఉండేదీ అయి; వెలు(గు+ఒందు= (ప్రకాశించే; కైలాసశిఖరి= కైలాసము అనే పేరుగల 
పర్వతంయొక్క; తటమున్‌= చరియను; అలంకరించెన్‌= అలంకరించాడు. 


తాత్సర్యం: ఇట్టా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిన శుకుడు కైలాసపర్వతం చేరుకొన్నాడు. అక్కడ సిద్దులూ, చారణులూ 
మొదలైన దేవతలు నివసిస్తూ ఉంటారు. అది యోగసాధనకు చాలా అనుకూలమైన (ప్రదేశం. అందుకని అది 
ఎంచుకొని వెళ్ళాడు శుకుడు. 


సీ, విను మందు సమము వివిక్తంబు నగుచోట( । బ్రాజుుఖాసీను(డై పరమయోగ 
८९८ బదప్రభృతిగాత్రములC గ్రమంబుగ । నాత్మధారణము సేయంగ నంత 
నిను డుదయించినం గని పాణిపాదసం । యమ మొప్ప నద్దేవు నాశ్రయించి 
నిర్విషయంబగు సర్వాత్మ తత్వంబు । గాంచి విశిష్టయోగక్రమంబు( 


తే. బొంది నారదముని యలవోక యచటి । కరుగుదెంచిన వినతు(డై యాత్మయోగ 
సిద్ది యెటి(గించి' నీ కృప(జేసి తెరువు । గంటి నరిగెద విగతసంగత్వమొంది.' 327 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 996 


ప్రతిపదార్థం: వినుము= ధర్మరాజా! ఆలకించుము; అందున్‌= ఆ కైలాసపర్వతంమీద; సమము= ఎత్తుపల్లాలు లేనిదీ; 
వివిక్తంబున్‌= ఏకాంతం కలదీ; అగు= అయిన; చోటన్‌= స్థలంలో; (ప్రాక్‌+ముఖ+ఆసీను(డై= తూర్పు ముఖంగా కూర్చున్నవాడై; 
పరమ యోగరతిన్‌= (శ్రేష్టమైన యోగంపట్ట గాఢమైన అభినివేశంతో (కోరికతో); పదప్రభృతి= పాదాలు మొదలుకొని; గాత్రములన్‌= 
సర్వావయవాల్లోనూ; (క్రమంబుగన్‌= వరుసగా; ఆత్మధారణము+చేయంగన్‌= ఆత్మధారణ చేయగా; అంతన్‌= అప్పుడు; ఇను(డు= 
సూర్యుడు; ఉదయింపన్‌= సాక్షాత్కరిస్తే; కని= దర్శించి; పాణి= చేతులూ; పాద= కాళ్ళూ వీటి; సంయమము+ఒప్పన్‌= పొందిక 
అతిశయించేట్టు; ఆ+దేవున్‌= ఆ సూర్యభగవానుడిని; ఆ(శ్రయించి= శరణువేడి; నిర్విషయంబు+అగు= విషయవాసనా రహితమైన; 
సర్వాత్మ తత్యంబున్‌= సర్వాత్మయొక్క తత్త్యాన్ని; కాంచి= తెలిసికొని; విశిష్ట= అసాధారణమైన; యోగ[క్రమంబున్‌= 
యోగమార్గాన్ని; పొంది= అందుకొని; నారదముని= నారదమహర్షి; అలవోక= యథాలాపంగా; అచటికిన్‌= అక్కడికి; అరుదెంచినన్‌= 
వచ్చేసరికి; వినతు(డై= శుకుడు నమస్కరించి; ఆత్మయోగసిద్ది= తనకు కలిగిన ఆత్మ యోగం యొక్క సిద్దిని; ఎటింగించి= 
నారదుడికి చెప్పి; నీ= నీయొక్క; కృపన్‌+చేసి= దయచేత; తెరువు= సరియెన మార్గం; కంటిన్‌= దర్శించాను; విగతసంగత్వము+ 
ఒంది= నిస్ఫంగస్టితిని పొంది; అరిగెదన్‌= ప్రయాణం సాగిస్తాను. 
తాత్సర్యం: కైలాసపర్వతంమీద అనువైన చోటు చూచికొని శుకుడు తూర్పుముఖంగా కూర్చున్నాడు. సర్యాంగాలలోనూ 
ఆత్మధారణ చేశాడు. అంతలో సూర్యుడు సాక్షాత్కరించాడు. శుకుడు సాష్టాంగపడ్డాడు, సమాగ్రయించాడు. 
సర్వాత్మతత్తాన్ని (గ్రహించాడు. అప్పుడు యథాలాపంగా నారదుడు వచ్చాడు. శుకుడు తన యోగసిద్దిని 
తెలియజేశాడు. 'దేవర్షీ! నీ దయవలన సరియైన మార్గం దొరికింది. నిస్సంగుడినై ఈ యోగమార్గంలో 
ప్రయాణిన్తాను.” (అన్నాడు.) 
క అని పలికి విమలయోగం । బున నాకసమునకు నెగసిపోయె గరుత్మం 

తుని భంగి నపుడు సాధ్యులు । మునులుంగని విసయమున మును(గుచు( దమలోనన్‌. 328 
ప్రతిపదార్దం: అని పలికి= అని చెప్పి; విమలయోగంబునన్‌= పవిత్రమైన యోగశక్తితో; ఆకసమునకున్‌= ఆకాశానికి; గరుత్మంతుని 
భంగిన్‌= గరుత్మంతుడిలా; ఎగసి+పోయెన్‌= శుకుడు ఎగిరి వెళ్ళాడు; అపుడు= ఆ సమయంలో; సాధ్యులు= సాధ్యులు అనే 
దేవతలూ; మునులున్‌= మహర్షులూ; కని= చూచి; విస్మయమునన్‌= ఆశ్చర్యంలో; మునుగుచున్‌= మునుగుతూ; తమలోన్‌= 
తమలో తాము 
తాత్సర్యం: నారదుడితో ఆ రెండుమాటలూ పలికి శుకుడు తన యోగశక్తితో గరుత్మంతు డిలా ఆకాశంలోకి 
ఎగిరి వెళ్ళాడు. చాలాకాలం ఆ పర్వతంమీదనే యోగాభ్యాసం చేస్తున్న సిద్దులూ, సాధ్యులూ, మహర్షులూ - వీరంతా 
అది చూచి ఆశ్చర్యంలో మునిగిపోతూ తమలో తాము. (తరువాతి పద్యంతో అన్వయం). 
తే. “అచిరకాలంబునన యమ్మహాత్తు( డిట్లు । యోగసిద్ది( బ్రాపించునె? యుల్ల మెంత 

నిర్మలమొ! పితృభక్తి వినిశ్చలత్వ । సంపదన చూవె ००००८ డీ పెంపువడసె. 329 
ప్రతిపదార్థం: అచిరకాలంబునన్‌+అ= అనతికాలంలోనే; ఆ+మహాత్ము(డు= ఆ మహానుభావుడు - శుకుడు; वथः యోగసిద్దిన్‌= 
యోగసిద్దిని; (ప్రాపించునె?= పొందగలిగాడా!; ఉల్లము= అతడి హృదయం; ఎంత నిర్మలమొ!= ఎంత నిర్మలమైనదో కదా!; 
పితృభక్తి= పితృభక్తి రూపమైన; వినిశ్చలత్వ= స్థిరత్వంయొక్క; సంపదన్‌+అ= సంపత్తితోనే; చూవె!= సుమా!; ఈత(డు= ఈ 
శుకుడు; ఈ సెంపున్‌= ఈ గొప్పదనాన్ని; పడసెన్‌= పొందాడు! 
తాత్సర్యం: “అనతికాలంలోనే ఈ మహాత్ముడు యోగసిద్దిని ఎట్లా పొందగలిగాడో! ఈయన మనస్సు ఎంత 
నిర్మలమో! పిత్సభక్తిపట్ల ఇతడి కున్న <© వల్లనే సుమా ~ ఇతడికి ఈ పెంపు లభించింది!” అనుకొన్నారు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 997 


వ్యాసు(డు వెనుకొన శుకు(డు యోగమార్గంబున నదృశ్వ్యుండగుట (సం. 12-320-2,3) 


వ. అనిమటియుననేకభంగులం బ్రస్తుతించుచుండి రట్టియెడ శుకుండు మృగపక్షి శైల సరిత్సరసీతరుగుల్మలతలం 
గలయం గనుంగొని 'మా తండ్రి నా వెనుకం జనుదెంచి నాదగు పేరం బిలిచెనేని మీరెల్ల నో 
యనవలయుంజుండీ!' యనిన నవి యట్ల చేసెదమనియె. నా బ్రహ్మర్షివరుండు దమోరజస్ప్సత్త్వంబులం 
గ్రమంబున प्र ద్రావియు నుత్తరాభిముఖుండై పోవ నొక్క మహాపర్వతంబు శృంగంబులు రం 
డత్యంతపీతశ్వేతంబులై మేరు హిమవంతంబులం దెగడుచుం గదిసి యనేక యోజనాయామ విస్తారంబులు 
గలిగి మార్గంబున కడ్డపడియుండె నతం డప్రతిహతగమనంబునం జన నవి దుత్తుమురై రాలె 
నద్దుతభంగియగు నా సెద్ధపుంగవుపై( బుష్పవర్షంబు గురియుచు నమరగణంబు బహువిధంబులం బ్రణుతించె 
నప్పారాశర్యపుత్రుం డయ్యెడం బ్రవహించు మందాకిని మీ(దం జదల( జేరువం జనియె నట్లు సను 
సమయంబున. 330 


ప్రతిపదార్థం: అని; మటియున్‌= ఇంకా; అనేకభంగులన్‌= పలురకాలుగా; |ప్రస్తుతించుచున్‌+ఉండిరి= పొగుడుతున్నారు; అట్టియెడన్‌= 
అప్పుడు; శుకుండు= ఆ శుకమహర్షి మృగ= జంతువులనూ; షక్షి= షక్షులనూ; శైల= పర్పతాలనూ; సరిత్‌= నదులనూూ; సరసీ= సరోవరాలనూూ; 
తరు= వృక్షాలనూ; గుల్మ= పొదలనూూ; లతలన్‌= తీగాలనూ; కలయన్‌+కనుంగొని= అన్నివైపులా తేరిపార చూచి; మా తం(డ్రి= మా 
నాన్నగారు (వ్యాసుడు); నా వెనుకన్‌= నా వెన్నంటి; చనుదెంచి= ఇక్కడికి వచ్చి; నాది+అగు+పేరన్‌= నా పేరుతో; పిలిచెన్‌+ఏని= 
పిలిచినట్లయితే; మీరు+ఎల్లన్‌= మీరంతా; ఓ+అనవలయున్‌+చుండీ= £.” అని బదులు పలకాలి సుమండీ! - అనినన్‌= అనేసరికి; 
అవి= ఆ మృగషకి శెలాదులన్నీ; అట్లు+ అ= అట్లాగే; చేసెదము= చేస్తాం; అనియెన్‌= అన్నాయి; ఆ+(బ్రహ్మ+-బుషి+-వరుండు= (బ్రహ్మర్షులలో 
అగ్రగణ్యుడైన ఆ శుకుడు; తమః= తమోగుణాన్నీ; రజః= రజోగుణాన్నీ; సత్త్యంబులన్‌= సత్త్యగుణాన్నీ; క్రమంబునన్‌= ఇదే వరుసలో; 
డిగ్గషద్రావియున్‌= పరిత్యజించి; ఉత్తర+అభిముఖుండు+అయి= ఉత్తరదిక్కువైపు; పోవన్‌= వెళ్ళగా; ఒక్క= ఒకానొక; మహాపర్వతంబు= 
మహాగిరియొక్క; శృంగంబులు= శిఖరాలు; రెండు; అత్యంత= మిక్కిలి; కీత= పసుపూ; శ్వేతంబులై= తెలుపూ అయి; మేరు= మేరు 
పర్వతాన్నీ; హిమవంతంబులన్‌= హిమవత్సర్వతాన్నీ; తెగడుచున్‌= తిరస్కరిస్తూ; కదిసి= (క్రిక్కిరిసి; అనేకయోజన= పలు యోజనాల; 
ఆయామవిస్తారంబులు= పొడుగూ, వెడల్సులు; కలిగి; మార్గంబునకున్‌= శుకుడు (ప్రయాణిస్తున్న ఆకాశమార్గానికి; అడ్డపడి+ఉండెన్‌= 
అవరోధంగా ఉన్నాయి; అతండు= ఆ శుకుడు; అప్రతిహత నిరాటంకమైన; గమనంబునన్‌= సంచారంతో; చనన్‌= (ప్రయాణించేసరికి; 
అవి= ఆ రెండుపర్పత శిఖరాలూ; తుత్తుమురై= తునకలు తునకలై; రాలెన్‌= నేలకు రాలిపోయాయి; అద్భుతభంగి+అగు= ఆశ్చర్యకరమైన 
పద్దతి కలవాడైన; ఆ; సిద్దపుంగవుపైన్‌= యోగసిద్దులలో అ(గ్రగణ్యుడిమీద (శుకుడిమీద); పుష్పవర్షంబు= పూలవాన; కురియుచున్‌= కురిపిస్తూ; 
అమరగణంబు= దేవతల సమూహం; (ప్రణుతించెన్‌= స్తుతించింది; ఆ+పారాశర్యపుత్రుండు= వ్యాసపు త్రుడైన ఆ శుకుడు; ఆ+ఎడన్‌= 
ఆ సమీపంలో; (ప్రవహించు= (ప్రవహిస్తున్న; మందాకినిమీ(దన్‌= గంగానదిమీద నుండి; చదలన్‌= ఆకాశంలో; చేరువన్‌= తక్కువ ఎత్తున; 
చనియెన్‌= వెళ్ళాడు; అట్టు; చను+సమయంబునన్‌= వెడుతున్న తరుణంలో. 


తాత్సర్యం: అని అనేకవిధాలుగా పొగడుతున్నారు. అప్పుడు శుకుడు మృగాలనూ, పక్షులనూ, పర్వతాలనూ, 
నదులనూ, కొలకులనూ, చెట్లనూ, గుట్టలనూ, తీగలనూ చూచి 'మాతండి నా వెంట వస్తూ నాపేరుతో పిలుస్తూ 
ఉంటే మీరు “ఓ” అని బదులు పలకాలి సుమా! అనగానే అవి దానికి అంగీకరించాయి. శుకుడు (త్రిగుణాలనూ 
త్యజించి ఉత్తరంగా వెళ్ళుతుండగా, మహాపర్వత శిఖరాలు రెండు పసుపూ, తెలుపు రంగులలో ఉండి మేరు 
హిమనగాలను ధిక్కరిస్తూ శుకుడి పయనానికి అడ్డం వచ్చాయి. శుకుడు నిరాఘాటంగా ముందుకు సాగేసరికి 
ఆ శిఖరాలు ముక్కలు ముక్కలై కూలిపోయాయి. దేవతలు అతడిమీద పూలవాన కురిపించారు. శుకుడు గంగానది 
మీద ఆకాశంలో తక్కువ ఎత్తున వెళ్ళే సమయంలో. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 998 


ख. నగ్నలై యప్పరస్త్రీజనములు సలిల । కేళి సలుపుచునుండి శంకింప కమ్మ 
హాత్ము( గను(గొను చెప్పటియట్ల నిర్వి । కారవృత్తి వర్తించిరి కౌరవేంద్ర! 331 
ప్రతిపదార్థం: కౌరవ+ఇం(ద్ర!= ధర్మరాజా!; అప్ప్సరస్‌+(స్త్రీ+జనములు= అప్పరసలు; నగ్నలు+ఐ= దిగంబరలై; సలిలకేళి= 
జల(క్రీడను; సలుపుచున్‌+ఉండి= ఆ గంగానదిలో జరుపుతూ; శంకింపక= అయ్యో!- పురుషుడే అని సంకోచించకుండా; 
ఆ+మహాత్మున్‌= మహానుభావుడైన ఆ శుకుడిని; కను(గొనుచున్‌= అట్లా చూస్తూ; ఎప్పటి+అట్లు+అ= ఎప్పటిలాగానే; 
నిర్వికారవృత్తిన్‌= ఏ వికృతీ లేని ప్రవృత్తితో; వర్తించిరి= జలకేళి కొనసాగించారు. 
తాత్సర్యం: ధర్మరాజా! తక్కువ ఎత్తులో శుకుడు అట్టా వెళ్ళుతున్నప్పుడు (క్రింద ఆ గంగానదిలో అప్పరసలు 
దిగంబరంగా జలకేళి ఆడుతున్నారు. వారంతా శుకుడిని చూచారు. కానీ, ఏ వికారమూ పొందలేదు, శంకించలేదు. 
సిగ్గు అనుకోలేదు. ఎప్పటివలె జల(క్రీడలు కొనసాగించారు. 
వ. అయ్యవసరంబున సత్యవతీసుతుండు నిజసుతు వెనుక మహాయోగ గమనంబు గైకొని తగిలె నంతకు 
నయ్యారణేయుండు వాయుపథం బతిక్రమించి సర్వభూతాత్మకుం డయ్యె నప్పుడు. 332 
ప్రతిపదార్థం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; సత్యవతీసుతుండు= వ్యాసుడు; నిజసుతు (యొక్క); వెనుకన్‌= తన 
కుమారుడి వెనకాల; మహాయోగ గమనంబు= గొప్ప యోగవిద్యవలన లభించిన (గతిని) గమనాన్ని; కైకొని= స్వీకరించి (చేపట్టి); 
తగిలెన్‌= వెంటపడ్డాడు; అంతకున్‌= అప్పటికి; ఆ+ఆరణేయుండు= ఆ శుకుడు; వాయుపథంబు= వాయుమాగ్గం; అతి(క్రమించి= 
దాటి; సర్వభూతాత్మకుండు= పంచభూతాలకూ అంతర్యామి; అయ్యెన్‌= అయ్యాడు; అప్పుడు= అప్పుడు. 
తాత్సర్యం: ఆ సమయంలో వ్యాసుడు తన కుమారుడి వెనుక గొప్ప యోగవఐద్యవలన లభించిన గమనాన్ని స్వీకరించి 
వెంటపడ్డాడు. అప్పటికి ఆ శుకుడు, వాయుమార్గం దాటి పంచభూతాలకూ అంతర్యామి అయ్యాడు. అప్పుడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
తే. వెనుక నరుగుచునున్న యవ్వేదమూర్తి । తోడ సిద్దచారణులు దత్సుతు(డు శైల 
శృంగ విధ్వంసియై పోక సెప్ప నెలు(గు । పెంపు మిగుల 'శుకా!” యని పిలిచె నతడు. 333 
ప్రతిపదార్థం: వెనుకన్‌= శుకుని వెనకాల; అరుగుచునున్న= వెడుతున్న; ఆ+వేదమూర్తితోడన్‌= వేదస్వరూపుడైన ఆ వ్యాసుడితో; 
సిద్దచారణులు= సిద్దులూ, చారణులూ; తద్‌+సుతు(డు= ఆయన పుత్రుడైన శుకుడు; శైలశృంగ= పర్వతశిఖరాల; విధ్వంసియై= 
వినాశకుడై; పోక= వెళ్ళటం; చెప్పన్‌= చెప్పేసరికి; అత(డు= ఆ వ్యాసుడు; ఎలుగుపెంపు= కంఠధ్వని; మిగులన్‌= అతిశయించేట్టు; 
శుకా!= ఓ శుకా!; అని; పిలిచెన్‌= కేకవేశాడు; 
తాత్సర్యం: కొడుకును వెదుక్కొంటూ వెనకాలే బయలుదేరిన (బ్రహ్మశ్రీవేదమూర్తులైన వ్యాసులవారిని చూచి 
సిద్దచారణులు ఇట్లా అన్నారు: “స్వామీ! మీ అబ్బాయి రెండు పర్యతశృ్ళంగాలను విధ్వంసం చేసి ఇటే వెళ్ళాడు” 
అని. ఇది విన్న వ్యాసుడు గొంతెత్తి గట్టిగా “శుకా!' అని అరచి పిలిచాడు. 
వ.  పిలిచిననా సర్వగతుండు నిజప్రకారం బంతర్శితం బగుట దేటపడ బయల నో యను నాదంబు నిగుడునట్లు 
సేసెం దదనంతరంబ. 334 
ప్రతిసదార్థం: పిలిచినన్‌= వ్యాసుడు అట్టా పిలిస్తే, ఆ సర్వగతు(డు= సర్వభూతాత్మకుడుగా మారిపోయిన ఆ శుకుడు; 
నిజప్రకారంబు= తన స్వరూపం; అంతర్హితంబు+అగుటన్‌= అదృశ్యమైపోవటం; తేటపడన్‌= స్పష్టపడేట్టు; బయలన్‌= 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 999 


ఆకాశంలో; ఓ+అను+నాదంబు= ఓ అనే ధ్వని; నిగుడునట్లు+చేసెన్‌= వ్యాపించేట్టు చేశాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ 
తరువాత. 


తాత్సర్యం: వ్యాసుడు అట్లా పిలిచేసరికి శుకుడికి తెలిసింది. అత డిప్పుడు సర్వభూతాత్మకుడుగా మారిపోయాడు. 
కాబట్టి రూపం కనపడదు. అయినా వ్యాసుడికి వినిపించేటట్టు ఓ అనే ధ్వని ఆకాశమంతటా వ్యాపించి 
మారుమోగేటట్టు చేశాడు. అప్పుడు ఏమి జరిగిందంటే. 
విశేషం: 'అంతర్జితంబగుటం దేటపడి అని అన్నిప్రతులలోనూ అరసున్న ఉన్నది. ००७४६२० అవటంచేత తేటపడేటట్లు - అంటే 
ఏది తేటపడేటట్టు? అన్న ప్రశ్న పుట్టుతుంది. దానికి సమాధానం లేదు. అరసున్న తీసేస్తే - తన స్వరూపం ७०९६. మవ్వటం 
అనేది తండ్రికి తేటపడేట్టు ఓ అనే ధ్వని నిగుడించాడు - అని అన్వయం హాయిగా కుదురుతుంది. ఈ సందర్భంలో మూలక్ల్టోకం 
ఇట్లా ఉన్నది. “అంతర్హితః ప్రభానం తు దర్శయిత్వా శుకస్తదా । గుణాన్సంత్యజ్య శబ్బాదీన్‌ పదనుధ్యగనుత్సరమ్‌ 1” (12-320- 
26). అంతర్చితుడైన శుకుడు తన (ప్రభావాన్ని (ప్రదర్శిస్తూ శబ్బాదిగుణాలను కూడా విడిచిపెట్టి పరమపదాన్ని పొందాడు అని ఈ 
శోకానికి భావం. పై అన్వయానికి అనువైనది. 
తే. సకలజంగమ స్థావర సమితు లెల్ల । నో యనిన నద్దుతం బెడ్డ నుద్ధవింప 

సత్యవతి కొడ్కు - కొడుకు విశాలమహిమ( । దెలిసి యప్పర్వతముమీ(ద నిలువ(బడియె. 335 
ప్రతిపదార్థం: సకల= సమస్తమైన; జంగమః= కదిలేఏీ; స్థావర= కదలినివీ; (చరాచర) అయిన; సమితులు+ఎల్లన్‌= (వస్తు) 
సమూహం అంతా; ఓ+అనినన్‌= ఓ అనేసరికి; అద్భుతంబు= ఆశ్చర్యం; ఎడ్డన్‌= హృదయంలో (ఎడ(ద-ఎడ్డ-ఎడ్డ-ఎద, ఎడ); 
ఉద్భవింపన్‌= కలగగా; సత్యవతి కొడ్కు= సత్యవతీ సుతుడైన వ్యాసుడు; కొడుకు= తన కొడుకు శుకుడియొక్క; విశాలమహిమన్‌= 
విస్తారమైన మహత్తును; తెలిసి= (గ్రహించి; ఆ+పర్వతముమీ(దన్‌= అదే కొండమీద; నిలువన్‌+పడియెన్‌= నిలబడ్డాడు. 
తాత్సర్యం: చరాచర వస్తుసమూహం అంతా 'ఓ' - అని ధ్వనించింది. వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. తన కుమారుడి 
అనంతమైన మహిమ తెలిసికొన్నాడు. అదే పర్వతశిఖరం మీద అట్లాగే నిలుచుండిపోయాడు. 


వ. ఇట్లు నిలిచిన యవ్వేదవ్యాస మునీశ్వరుం గాంచి జలవిహారంబు సలుపు నయ్యప్పరోజనంబులు సిగ్గు 
నగ్గలికగ్రందుకొన నందటు నంబరంబులు ధరియించి రద్దివ్యబోధమహనీయుండు నిజతనయు చనునప్పుడు 
వారు శంకలేక ०८००९३८ గని యతని ముక్తతయు దన సక్తతయు నిరూపించి ప్రియంబును లజ్ఞయు 
నొక్కటం బొడమ నున్నంత. 336 

ప్రతిసదార్థం: वल ఇలా; నిలిచిన= ఆగిపోయిన; ఆ+వేదవ్యాసముని+ఈశ్వరున్‌= ఆ వ్యాసమహర్షిని; కాంచి= చూసి; 
జలవిహారంబు+సలుపు= (అప్పటికీ) గంగానదిలో (ఇంకా) జలవిహారం చేస్తున్న; ఆ+అప్పరోజనంబులు= ఆ దేవకాంతలు; 
సిగ్గున్‌+అగ్గలిక= లజ్ఞాతిశయం (మిక్కిలి సిగ్గు); (క్రందుకొనన్‌= ఆవహించగా; అంబరంబులు= వస్త్రాలు; ధరియించిరి= 
ధరించారు; ఆ+దివ్యబోధ+మహనీయుండు= దివ్యజ్ఞానంతో మహానుభావుడైన ఆ వ్యాసుడు; నిజతనయు= తన కుమారుడు; 
చనునప్పుడు= వెళ్ళేటప్పుడు; వారు= ఆ అప్సరసలు; శంకలేక+ఉనికిన్‌= ఏ సంకోచమూ లేకుండా ఉండటాన్ని; కని= చూసి; 
అతని= ఆ శుకుడి యొక్క; ముక్తతయున్‌= విముక్తస్థితీ; తన= తనయొక్క; సక్తతయున్‌= సక్తస్థితీ (సాంసారిక స్పృహ); 
నిరూపించి= (గ్రహించి; ప్రియంబునున్‌= (కుమారుడి స్థితికి) సంతోషమూ; లజ్ఞయున్‌= (తన స్థితికి) సిగ్గూ; ఒక్కటన్‌= ఒకేసారి; 
పొడమన్‌= కలగగా; ఉన్నంత= అలా ఉన్న సమయంలో. 

తాత్సర్యం: ఇట్లా ఆగిపోయిన వ్యాసుడిని చూచి, అక్కడ జలకాలాడుతున్న అప్పరసలు సిగ్గు ఎక్కువ కాగా, అందరూ 

బట్టలు కట్టుకొన్నారు. దివ్యజ్ఞానం కలిగిన ఆ వ్యాసుడు తన కుమారుడు అదే దారిలో వెళ్ళినప్పుడు వారికి శంకలేదన్న 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1000 


నిజాన్ని (గ్రహించి, కుమారుడి వఏముక్తస్థితిని, తన ఆసక్తస్థితినీ (గ్రహించి కుమారుడి జొన్నత్యానికి సంతోషించాడు. 
తన స్లితికి సిగుపడాడు. అటా ఆయన ఉండగా. 
(cs) ^ BG 69 

క, = ण्ठ ముని సిద్దగణంబులు । పరివేష్టింపంగ నతని పాలికి గంగా 

८०८ డే(గుదెంచి నెవ్వగ(। బొరయు నతనితోడ( గరుణ వొంపిరివోవన్‌. 337 
ప్రతిపదార్థం: సుర (గణంబులు)= దేవతాబృందాలూ; ముని (గణంబులు)= ముని సమూహాలూ; సిద్దగణంబులు= సిద్దుల 
గుంపులూ; పరివేష్టింపంగన్‌= గుమిగూడి రాగా; గంగాధరు(డు= శివుడు; అతనిపాలికిన్‌= ఆ వ్యాసుడి దగ్గరకు; ఏ(గుదెంచి= 
వచ్చి; నెవ్వగన్‌ (నెఅ+వగన్‌)= పెద్ద దిగులు; పొరయు= పొందుతున్న; అతనితోడన్‌= ఆ వ్యాసుడితో; కరుణ= దయ; 
పొంపిరి+పోవన్‌= అతిశయించేటట్టు. 
తాత్సర్యం: దిగులుపడుతున్న వ్యాసుడిదగ్గరకు సాక్షాత్తూ గంగాధరుడు విచ్చేశాడు. సురలూ, మునులూ, సిద్దులూ- 
ఇత్యాదులందరూ గుంపులు గుంపులుగా ముందు వెనుకల నడుస్తూంటే పెద్ద కోలాహలంగా వచ్చాడు 
పరమేశ్వరుడు. దిగులుపడుతున్న వ్యాసుడిని చూచి దయ తొణికిసలాడేటట్టు ఓదార్పు మాటలు పలికాడు. 
వ. అనునయ పూర్వకంబుగా నిట్లనియె. 338 
ప్రతిపదార్థం: అనునయ పూర్వంబుగాన్‌= బుజ్జగింపుగా; ఇట్టు=- ఈ (ప్రకారంగా; అనియెన్‌= పలికాడు - శివుడు. 
తాత్సర్యం: బుజ్జగింపుగా శివుడు ఇట్లా అన్నాడు. 
క *జలపవనాంబర వసుధా । నల సమవీర్యు(డగు పుత్రు నాకొస(గంగా 

వలయు'నని యడిగి తిచ్చితి। నలఘు తపోవిభవ! యేను నట్టికుమారున్‌. 339 

ప్రతిపదార్థం: అలఘు!= గొప్ప; తపోవిభవ!= తపోవైభవం కలవాడా!; జల= నీరు; పవన= వాయువు; అంబర= ఆకాశం; వసుధా= 
నేల; అనల= అగ్ని - ఈ పంచభూతాలతో; సమ= సాటివచ్చే; ఏర్యు(డు+అగు= శక్తి కలవాడైన; పుత్రున్‌= కుమారుడిని; నాకున్‌= 
నాకు; ఒస(గంగాన్‌+ వలయున్‌= ఇవ్వాలి; అని; అడిగితి(వి)= అలనాడు అడిగావు; ఏనున్‌= నేనుకూడా; అట్టికుమారున్‌= అటువంటి 
పుత్రుడిని; ఇచ్చితిన్‌= నీకు వరంగా ఇచ్చాను. 
తాత్సర్యం: £, తపస్వీ! అలనాడు నీ తపస్సుకి మెచ్చి నేను (ప్రత్యక్షమయినప్పుడు “పంచభూత సమవీర్యుడిని 
కొడుకుగా అనుగ్రహించు'మని నీవు వరం అడిగావు. నేను అట్లాగే అటువంటి వాడినే ఇచ్చాను. 
వ. _వా(డును మత్త్సభావంబునను భవత్తపోవిశేషంబునను బ్రహ్మతేజోమయుండై దేవతలకుం బొందరానిపరమగతిం 

బ్రాపించె దీనంజేసి మోదంబు నందవలదె? విషాదంబునకుం బనియేమి?' యని పలికి వెండియు. ౩40 
ప్రతిపదార్థం: వా(డునున్‌= ఆ శుకుడు; మత్‌+(ప్రభావంబుననున్‌= నా ప్రభావంవల్లనూ; భవత్‌= నీ; తపోవిశేషంబుననున్‌= 
ని విశిష్ట తపస్సువల్లనూూ; (బ్రహ్మతేజోమయుండు+ఐ= (బ్రహ్మతేజస్సుతో కూడినవాడై; దేవతలకున్‌= దేవతలకైనా; పొందరాని= 
పొందటానికి శక్యంకాని; పరమగతిన్‌= ఉత్తమోత్తమ గతిని; ప్రాపించెన్‌= పొందాడు; దీనన్‌+చేసి= దీనితో; మోదంబున్‌+అందన్‌+వలదె?= 
సంతోషించవద్దా?; విషాదంబునకున్‌= దుఃఖానికి; పని+ఏమి?= అవసరం ఏముంది?; అని పలికి= అని మాట్లాడి; వెండియున్‌=తిరిగి. 
తాత్సర్యం: ఆ శుకుడు నా ప్రభావంవలన, నీ విశిష్టమైన తపస్సువలనా, (బ్రహ్మతేజస్సుతో కూడినవాడై, దేవతలకైనా, 
పొందటానికి శక్యంకాని ఉత్తమోత్తమ గతిని పొందాడు. దీనితో సంతోషించాలి. దుఖపడవలసిన అవసరం ఏముంది?” 
అని చెప్పి తిరిగి. (తరువాతి పద్యంతో అన్వయం). 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1001 


తే. “ఇలయు గిరులును శరధులు నెంతదాక(। గలుగు నంతకాలంబును వెలయుచుండు 
శుకుని కీర్తియు నీదు యశోవిభూతి । యును జనంబుల వీనుల కుత్సవముగ.' 341 


ప్రతిపదార్థం: ఇలయున్‌= ఈ భూమీ; గిరులునున్‌= పర్వతాలూ; శరధులున్‌= సముద్రాలూ; ఎంతదా(కన్‌= ఎంతకాలం; 
కలుగున్‌= ఉంటాయో; అంతకాలంబునున్‌= అంతకాలమూ; శుకుని= శుకమహర్షియొక్క; కీర్తియున్‌= యశస్స్ఫూ; నీదు= 
నీయొక్క; యశః+విభూతియునున్‌= కీర్తి మహిమ (ఇవి రెండూ); జనంబుల= (ప్రజల; వీనులకున్‌= చెవులకు; ఉత్సవముగన్‌= 
పండువుగా; వెలయుచుండున్‌= (ప్రకాశిస్తూ ఉంటాయి. 


తాత్సర్యం: 'వ్యాసమహర్షీ! ఈ నేలా, ఈ కొండలూ, ఈ సముద్రాలూ ఉన్నంతకాలమూ నీ పుత్రుడి కీర్తీ, నీ 
యశోవిభూతీ ఉంటాయి. తరతరాలకూ (ప్రజలకు చెవులపండువు చేస్తాయి. ' 


వ. అని నిర్దేశించి 'వలయునేని బుత్రసదృ్భశయన ఛాయ నిన్నెప్పుడు ననుగమింప దర్శించువా(డవు గా'కనియె 
నిట్లనుగ్రహించి యా బ్రహ్మర్షి ప్రవరుని సంప్రీతునింజేసి వీడుకొల్సి విశ్వేశ్వరుండు నిజేచ్చం జనియె నింతవట్టు 
నారదుండు నాకుం జెప్పె, 342 

ప్రతిపదార్థం: అని; నిర్దేశించి= అలా నిర్దేశం చేసి; వలయునేనిన్‌= అంతగా కావలిస్తే; పుత్ర సదృశ+అయిన= నీ కుమారుడిలాంటి; 

ఛాయ= నీడ ఒకటి; నిన్నున్‌= నిన్ను; ఎప్పుడున్‌= ఎల్లవేళలా; అనుగమింపన్‌= అనుసరిస్తూంటే; దర్శించువా(డవు+కాక= దర్శిస్తావు 
గాక; అనియెన్‌= అని అనుగ్రహించాడు; ఇట్టు= ఇలా; అను గ్రహించి= దయచూపించి; ఆ= ఆ ప్రసిద్దుడైన; బ్రహ్మ+బుషి+(ప్రవరునిన్‌= 

(బ్రహ్మర్షులలో శ్రేష్ణుడైన వ్యాసుడిని; సంప్రీతునిన్‌= సంతోషించినవాడినిగా; చేసి; వీడుకొల్పి= వీడ్కోలు చెప్పి; విశ్వేశ్యరుండు= 

గంగాధరుడు; నిజ+ఇచ్చన్‌= తన ఇచ్చమేరకు; చనియెన్‌= వెళ్ళిపోయాడు; ఇంతవట్టున్‌= ఇంతమట్టుకే; నారదుండు= నారదుడు; 

నాకున్‌+చెప్పెన్‌= నాకు చెప్పాడు. 

తాత్సర్యం: అని చెప్పి, 'నీకు అంతగా కావాలని అనిపిస్తే, అతడివంటి నీడ నిన్ను అనుసరించగా చూడగలవు” 

అని అనుగ్రహించి, శివుడు వెళ్ళిపోయాడు. ఇంతవరకూ నాకు నారదుడు చెప్పాడు. 


> ఇది యితిహాసవరము దను । జదివిన వారలకు వినిన జనముల కాయుః 
ప్రదమగు లక్షీ కీర్య, భ్యుదయంబుల నిచ్చు సుగతియును గావించున్‌. 343 


ప్రతిపదార్థం: ఇది; ఇతిహాసవరము= శ్రేష్టమైన ఇతిహాసం (కథ); తనున్‌= తనను; చదివినవారలకున్‌= చదివినవారికీ; వినిన 
జనములకున్‌= విన్న ప్రజలకూ; ఆయుఃప్రదము+అగున్‌= దీర్జాయుస్సును ఇస్తుంది; లక్ష్మీ+ అభ్యుదయంబులన్‌= సంపదల 
అభివృద్ధినీ; కీర్తి+అభ్యుదయంబులన్‌= యశస్సుల అభివృద్దినీ (లక్ష్మినీ, కీర్తినీ ఇంకా పలురకాల అభ్యుదయాలనూ); ఇచ్చున్‌= 
ఇస్తుంది; సుగతియునున్‌= సధ్గతిని కూడా (ముక్తిని); కావించున్‌= కలిగిస్తుంది; 


తాత్సర్యం: ధర్మరాజా! ఉత్తమోత్తమమైన ఇతిహాసం ఇది. దీనిని చదివినవారికీ, విన్నవారికీ దీర్భాయుర్జాయం 
లభిస్తుంది. సకలసంపదలూ యశస్సులూ ఇంకా అనేకమైన అభ్యుదయాలూ కలుగుతాయి. కట్టకడపటికి 
సధ్గతులను (ఉత్తమలోకాలను) (ప్రసాదిస్తుంది. (అని ఫల(శ్రుతి కూడా చెప్పాడు నారదుడు.) 

వ. అనియె నద్దేవమునిచేత నా వినినచొప్పున నీకుం జెప్పితి నీవింక నేమి వినవల తనుటయ ధర్మతనయుండు 


శంతనుతనయుతో బ్రహ్మచర్యాదులగు నాలుగాశ్రమంబుల వారును దమకు నుత్తమపదసిద్దిం గోరి 
యారాధించు దైవం బెయ్యది దయ పల్లవింప నా కెటింగింపుము. 344 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1002 


ప్రతిపదార్థం: అనియెన్‌= అని ముగించాడు నారదుడు; ఆ+దేవమునిచేతన్‌= దేవర్షి అయిన ఆ నారదుడిచేత; నా+వినిన 
చొప్పునన్‌= నేను విన్నది విన్నట్టు; నీకున్‌= నీకు; చెప్పితిన్‌= చెప్పాను; నీవు; ఇంకన్‌= ఇంకా; ఏమి= ఏమిటి; వినన్‌+వలతు(వు)?= 
వినగోరుతున్నావు?; అనుటయున్‌= అని భీష్ముడు అడిగేసరికి; ధర్మతనయుండు= యమునికుమారుడైన ధర్మరాజు; శంతను 
తనయుతోన్‌= శంతనుమహారాజుగారి కుమారుడైన భీష్ముడితో; (బ్రహ్మచర్య+ఆదులు+అగు= (బ్రహ్మచర్యం మొదలుగాగల; 
నాలుగు+ఆ(శ్రమంబులవారునున్‌= నాలుగు ఆశ్రమాలలోనూ ఉండేవారు; తమకున్‌= తమకు; ఉత్తమపదసిద్దిన్‌= ఉత్తమమైన 
మోక్షసిద్దిని; కోరి= కాంక్షించి; ఆరాధించు= కొలిచే; దైవంబు= దైవం; ఏ+అది= ఏది (నాలుగు ఆశ్రమాలవారికీ ఆరాధింపదగిన 
దైవం ఎవరు?); దయ పల్లవింపన్‌= కృప చిగురొత్తగా; నాకున్‌= నాకు; ఎటీంగింపుము= తెలియజేయుము. 
తాత్సర్యం: నారదు డిట్లా చెప్పగా నేను విన్నంతమేరకు నీకు చెప్పాను. నీ వింకా ఏమి వినగోరుతున్నావు?' 
అని భీష్ము డడుగగా ధర్మరాజు 'నాలుగు ఆశ్రమాలలోనూ ఉండేవాళ్ళు కొలిచే దైవం ఏది? నాకు తెలియజెప్పుము.' 
అని అడిగాడు. 
క అనియె నని చెప్పి గురుభ । క్తి నిరూఢు(డు లోకమాన్య తేజు(డు విద్యా 

ఘను(డగు నా వైశంపా । యనమునివరు( డిట్టు లనియె నాతనితోదన్‌. 345 
ప్రతిపదార్థం: అనియెన్‌= అని అడిగాడు ధర్మరాజు; అని చెప్పి= అని; గురుభక్తినిరూఢు(డు= గొప్ప భక్తితో స్థిరంగా కూడినవాడూ; 
లోక= (ప్రజలకు; మాన్య= గౌరవింపదగిన; తేజు(డు= తేజస్సుకలవాడూ; విద్యాఘను(డు= విద్యచేత గొప్పువాడూ; అగు= ఐన; 
ఆ+వైశంపాయన+మునివరు(డు= మునివరేణ్యుడైన ఆ వైశంపాయనుడు; ఆతనితోడన్‌= (శ్రోతగా ఉన్న జనమేజయుడితో; 
ఇట్టులు+అనియెన్‌= ఇంకా ఇలా అన్నాడు. 
తాత్సర్యం: (ఇప్పుడు కథను జనమేజయ వైశంపాయనులతో కలుపుతున్నాడు కవి.) ధర్మరాజు భీష్ముడిని ఇట్లా 
అడిగాడు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఈ వైశంపాయనుడు గురుభక్తి కలవాడు. (సకలలోకాల 
చేత) లోకులు అందరిచేత గౌరవించబడేవాడు. విద్యావిషయకంగా ఘనుడు. ఆయన తన (ప్రధాన శ్రోత అయిన 
జనమేజయుడితో ఇట్లా అన్నాడు: 
తే.  వ్యాసమునినాథు షడ్డుణైశ్వర్యధుర్యు । నాగమవ్యాసకర్మరు నమితతేజు( 

గొలిచి తత్తసాదంబున వలను( బెంపు( । గలిగి యేను నారాయణు కథ ఘటింతు. 346 


ప్రతిపదార్థం: షట్‌+గుణ= ఆరువిధాలైన; ఐశృర్యధుర్యున్‌= సౌభాగ్యం కలవాడూ; ఆగమ= ఆగమాలలో (ధర్మశాస్త్రాలలో); 
వ్యాస= వివరింపబడిన; కర్మరఠున్‌= కర్మలను ఆచరించేవాడూ (కర్మఠః= కర్మాచరణ పరాయణుడు); అమితతేజున్‌= 
మహాతేజస్వంతుడూ అయిన; వ్యాసమునినాథున్‌= మునీశ్యరుడైన వ్యాసుడిని; కొలిచి= సేవించి; తద్‌+(ప్రసాదంబునన్‌= ఆయన 
అనుగ్రహంవలన; వలనున్‌= సామర్థ్యమూ; పెంపున్‌= అతిశయమూ; కలిగి= పొంది; ఏను= నేను; నారాయణు (యొక్క) కథన్‌= 
నారాయణుడి ఇతిహాసాన్ని; ఘటింతున్‌= (నీ వీనులకు) పొందుపరుస్తాను. 


తాత్సర్యం: ఆరు రకాలైన ఆధ్యాత్మిక ఐశ్వర్యాలు కలవాడూ, ఆగమశా(స్తాలలో చెప్పబడినట్టుగా కర్మాచరణం 
చేసేవాడూ, మహాతేజస్వంతుడూ అయిన వ్యాసమునీశ్యరుడిని సేవించి వారి దయవలన సామర్థ్యమూ, 
ప్రావీణ్యమూ పొందిన నేను నారాయణుడి కథను నీకు వివరించి చెప్పుతాను. అని వైశంపాయనుడు. 
జయమేజయునితో అన్నాడు 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1003 


వ. అని భక్తిపూర్వకంబుగా( బలికి జనమేజయున కిట్లనియె న ట్లజాతశత్రుం డడిగిన నయ్యాపగాపుత్రుం 
డతనితో నారాయణనారద సంవాదం బను నితిహాసంబు మా తండ్రి నాకుం జెప్పె దాన నీయడిగిన 
యర్థంబు దేటపడం జెప్పెద. 347 


ప్రతిపదార్థం: అని= ఇలా; భక్తిపూర్వంబుగాన్‌= భక్తిపురస్సరంగా; పలికి= మాట్లాడి; జనమేజయునకున్‌= జనమేజయుడితో; 
ఇట్టు= ఈ (ప్రకారంగా; అనియెన్‌= వైశంపాయనుడు చెప్పాడు; అట్టు= ఆ విధంగా; అజాతశృత్రుండు= ధర్మరాజు; అడిగినన్‌= 
అడిగితే; ఆ+ఆపగాపుత్రుండు= గంగా పుత్రుడైన ఆ భీష్ముడు (ఆపగ= నది); అతనితోన్‌= ఆ ధర్మరాజుతో; నారాయణ 
నారదసంవాదంబు= నారాయణ, నారద సంవాదం; అను= అనే; ఇతిహాసంబు= వృత్తాంతం; మా తం(డ్రి= మా తండ్రిగారైన 
శంతనుమహారాజు; నాకున్‌= నాకు; చెప్పెన్‌= చెప్పాడు; దానన్‌= దానితో; నీ+అడిగిన= నీవు అడిగిన; అర్థంబు= ప్రయోజనం 
(విశేషం); తేటపడన్‌= స్పష్టపడేట్టు; చెప్పెదన్‌= వివరిస్తాను; ఈ ఇతిహాసం ద్వారా నీ సందేహం తీరుస్తాను అని భావం. 

తాత్సర్యం: ఇట్లా చెప్పి వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్టా అన్నాడు: 'ధర్మరాజు ప్రశ్నకు బదులుగా భీష్ముడు 
“మా తండ్రి శంతనుడు నాకు నారాయణనారద సంవాదాన్ని చెప్పాడు. అది నీ సందేహాన్ని తీర్చగలదు.' 


క అని పలికి యాదరంబున । మనంబు మేదురము గాగ మనుజేశ్వర! య 

జ్ఞనపతి వీను లమృతరస । మున నించినయట్టి చందముగ నిట్లనియెన్‌. 348 
ప్రతిపదార్థం: మనుజ+ ఈశృర= జనమేజయమహారాజా!; అని పలికి= భీష్ముడు అట్లా పలికి; ఆదరంబునన్‌= (ప్రేమతో; 
మనంబు= హృదయం; మేదురము+కా(గన్‌= (క్రిక్కిరియగా; ఆ+జనపతి= ఆ ధర్మరాజుయొక్క; వీనులు= చెవులు; 
అమృతరసమునన్‌= అమృతరసంతో; నించిన+అట్టి చందముగన్‌= నింపినట్టుగా; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 
తాత్సర్యం: జనమేజయా! ఆదరంతో మనస్సు మేదురం కాగా భీష్ముడు ధర్మజుడి చెవులలో అమృతరసం 
నింపినట్టుగా ఆ ఇతిహాసాన్ని ఇట్లా వివరించాడు. 

భీష్ముడు ధర్మజునకు నారదనారాయణ సంవాదంబు సెప్పుట: (సం. 12-321-7) 

సీ, “విను మవ్యయు(డు సనాతనుడు విశ్వాత్ము(డు । నైన నారాయణుండను మునీంద్రు 

బదరికాశ్రమమున ९&०८ గొలిచి నా । ८८०८ దెద్ది సిద్ధి కారాధనీయ 

మానతి యిమ్మన్న నత(డు( ధ్రువం బచ । లం బింద్రియాగోచరంబు సూక్ష్మ 

మనుపమ మన సర్వమున కంతరాత్మయై । వెలుగు తత్వము దక్క వేటి కలదె? 


తే, అరయ నారాధ్యమై ०५०९८ డాదిగా(గ । సకల భూతంబులకును బూజ్యంబు దాన 
యనియె నిట్లన్న నరసఖు( డతిక్ళపార్ట । భావు(డై చెప్ప నప్పద్మభవసుతుండు. 349 


ప్రతిపదార్థం: వినుము= ధర్మరాజా! ఆలకించుము; అవ్యయు(డు= వ్యయంకానివాడూ; సనాతను(డు= సనాతనుడూ; 
విశ్వాత్ము(డు= విశృస్వరూపుడూూ; ఐన= అయినటువంటి; నారాయణుండు= నారాయణుడు; అను= అవనే; మునీం|ద్రున్‌= 
మునీశ్వరుడిని; బదరికాశ్రమమునన్‌= బదరికా(శ్రమంలో; భక్తిమైన్‌= భక్తితో; కొలిచి= సేవించి; నారదు(డు= నారదమహర్షి; ఎద్ది= 
ఏది; సిద్దికిన్‌= మోక్షసిద్దికి; ఆరాధనీయము= ఆరాధింప దగినదో; ఆనతి+ఇమ్ము= ఆజ్ఞాపించుమని; అన్నన్‌= అడిగితే; అత(డు= 
ఆ నారాయణుడు; (ధువంబు= (ధ్రువమైనదీ; అచలంబు= చలించనిదీ; ఇం(ద్రియ+అగోచరంబు= ఇం(ద్రియాలకు అందనిదీ; 
సూక్ష్మము= సూక్ష్మమైనదీ; అనుపమము= సాటిలేనిదీ; అనన్‌= అనబడుతూ; సర్వమునకున్‌= సమస్తానికీ; అంతరాత్మయె=లోపలి 
ఆత్మయె; వెలు(గు= ప్రకాశించే; తత్త్యము= ఆ తత్త్యం ఒక్కటి; తక్కన్‌= తప్ప; వేణు+అ= వేరే మరొకటి; అరయన్‌= ఎంత 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1004 

పరిశీలించినా; ఆరాధ్యము+ఐ= ఆరాధనీయమైనది; కలదె?= ఉన్నదా?; అజు(డు+ఆదిగాయగన్‌= (బ్రహ్మదేవుడు మొదలుగా; 
సకల భూతంబులకున్‌= సమస్త ప్రాణులకూ; పూజ్యంబు= ఆరాధింపదగినది; తాను+అ= అదే; అనియెన్‌= అని చెప్పాడు; 
ఇట్ల్టు+ అన్నన్‌= ఇట్లా అన్నటువంటి; నరసఖు(డు= నరుడి మి(త్రుడైన (నరనారాయణులే అర్జున కృష్ణులు) నారాయణుడు; అతి 
కృపా+ఆ|ర్హభావు(డై= మిక్కిలి దయతో చెమ్మగిల్లిన హృదయం (భావం) కలవాడై; చెప్పన్‌= వివరించేసరికి; ఆ+పద్మభవ+సుతుండు= 
(బ్రహ్మదేవుని (పద్మభవుడు) కుమారుడైన ఆ నారదుడు. 

తాత్సర్యం: భీష్ముడు చెప్పుతున్నాడు. ధర్మరాజా! వినుము. నారాయణుడు అనే మునీం(ద్రుడిని బదరికాశ్రమంలో 
సందర్శించి సంసేవించి నారదుడు ఒక (ప్రశ్న వేశాడు. మోక్షసిద్దికి ఆరాధనీయమైనది ఏది?- అని. “సమస్తానికీ 
అంతరాత్మగా వెలిగే తత్త్యం ఒక్కటే తప్ప మరొకటి ఆరాధనీయం ఏముంది? (బ్రహ్మాదులకూ సకల భూతాలకూ 
అదే ఆరాధనీయం'”. అని నరసఖుడైన నారాయణుడు తెలిపేసరికి నారదుడు విని సంప్రీతుడయ్యాడు. 

వ. సంప్రీతుండై సవిశేష వినయంబున నమ్మహాత్మున కిట్లనియె. 350 


ప్రతిపదార్థం: సంప్రీతు(డు= నారదుడు ఆనందించి; సవిశేషవినయంబునన్‌= విశిష్టమైన వినయంతో; ఆ+మహాత్మునకున్‌= 
ఆ మహానుభావుడికి; ఇట్టు= ఇట్లా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: నారదుడు ఆనందించి, సవినయంగా ఇట్లా అడిగాడు. 


క “లోకేశ! నీవు ధర్మ। శ్రీ కావలి గాగ నవతరించుట విద్వ 
ల్లోకంబు సెప్పు నమ్మూ । లాకృతి యెట్లుండునో? దయాత్మకమూర్తీ! 351 


ప్రతిపదార్థం: లోక+ ఈ శ= జగన్నాయకా!; నీవు; ధర్మశ్రీ= ధర్మసంపదకు (లక్ష్మి యొక్క); కావలి+కా(గన్‌= రక్షకుడవుగా; 
అవతరించుట= జన్మించటం; విద్వత్‌+లోకంబు= పండితుల సమూహం; చెప్పున్‌= చెప్పుతోంది; ఆ+మూల+ఆకృతి= నీ దయిన 
ఆ అసలు స్వరూపం; దయా+ఆత్మకమూర్తీ!= ఓ దయాస్వరూపుడా!; ఎట్టు+ఉండునో?= ఎలా ఉంటుందో? 
తాత్సర్యం: £ జగన్నాయకా! 2. దయాస్వరూపా! ५) ధర్మసంరక్షకుడవుగా ఈ అవతారం ధరించావని విజ్ఞాలంతా 
చెప్పుతున్నారు. మరి నీదయిన అసలు సిసలు మూలాకారం ఎట్లా ఉంటుందో కదా! 
క శ్రుతిపరతయు గురుభక్తియు । మతి( గల వొకకొంత కొంత మన్నింప(గ( బా 

త్రత గలిగెనేని నా కొస(। గు తదీయాలోకనం బగు తెటింగు కృపన్‌. 352 


ప్రతిపదార్హం: శ్రుతిపరతయున్‌= వేదనిష్ట; గురుభక్తియున్‌= గురువుపట్ట భక్తి అనేవి; మతిన్‌= నా హృదయంలో; కలవు= ఉన్నాయి; 
ఒక కొంతకొంత= ఏ కొంచెమయినా; మన్నింప(గన్‌= గౌరవించటానికి; పాత్రత= అర్హత; కలిగెన్‌+ఏనిన్‌= నాకు ఉన్నట్టయితే; 
తదీయ= ఆ మూలాకృతియొక్క; ఆలోకనంబు= దర్శనం; అగు= అయ్యే; తెజంగున్‌= పద్దతిని (ఉపాయాన్ని, మార్గాన్ని); కృపన్‌= 
దయతో; నాకున్‌= నాకు; ఒస(గు(ము)= ఇమ్ము (అనుగ్రహించు - తెలియజేయుము). 

తాత్సర్యం: మహానుభావా! నాకు వేదాలపట్ల నిష్ట ఉన్నది . గురువులపట్ట భక్తి ఉన్నది. వీటివలన ఏ కొంచెమయినా 
గౌరవార్హత నాకు కలిగినట్టయితే దయచేసి నీ మూలస్వరూపాన్ని దర్శించే అవకాశం కల్పించుము. 


వ. అనివే(డిన భక్తపరాధీనుండైన యమ్మహానుభావుం డద్దేవసంయమితో( బరమైకాంతి వగుము. నీ కట్టి పెంపు 
సంపాదించెదం బొ మ్మని యత్యాదరంబున వీడుకొలిపెనం బ్రీతుండై యవ్వియద్వీథిం జని యమ్ముని 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1005 


గనకనగంబునందు నియతాత్ముండయి యుండి దుగ్భార్థవంబు నుత్తరంబు చేరువ నున్న శ్వేతద్వీపంబునం 
దనాహారులు నింద్రియవృత్తిరహితులు నస్వేదులు సుగంధిశ్వేతాంగులు నగు పురుషులం గాంచె ననిన విని 
ధర్మపుత్రుం డవ్విశేషంబులు ముక్తలక్షణంబులై యున్నయవి యప్పురుషుల తెజిం గెలింగింపవే ? యని 
యడిగిన శంతనునందనుం డతని కిట్లనియె. 353 


(ప్రతిపదార్థం: అని; వే(డినన్‌= అభ్యర్థించగా; భక్తపరాధీనుండైన= భక్తులకు పరవశుడైన; ఆ+మహానుభావుండు= ఆ మహాత్ముడు; 
ఆ+దేవసంయమితోన్‌= ఆ దేవర్షి నారదుడితో; పరమ+ఏకాంతివి= మిక్కిలి ఏకా(గ్రచిత్తుడవు; అగుము= కమ్ము; నీకున్‌= నీకు; 
అట్టి= అటువంటి; పెంపున్‌= శక్తిని (మహత్తును); సంపాదించెదన్‌= కలిగిస్తాను; పొమ్ము= వెళ్ళుము; అని; అతి+ఆదరంబునన్‌= 
మిక్కిలి ఆదరంతో; వీడుకొలిపినన్‌= సాగనంపగా; (ప్రీతుండు+ఐ= సంతుష్టుడై; వియత్‌+వీథిన్‌= ఆకాశమార్గంలో; చని= 
ప్రయాణించి; ఆ+ముని= ఆ నారదుడు; కనకనగంబునందున్‌= మేరుపర్వతంమీద; నియత+ఆత్ముండు+అయి= నియమబద్దుడై; 
ఉండి= (తపోదీక్షతో) ఉండి; దుగ్గ+అర్లవంబు+ఉత్తరంబు+చేరువన్‌= క్షీరసము(ద్రం యొక్క ఉత్తరతీరంలో; ఉన్న; 
శ్వేతద్వీపంబునందున్‌= శ్వేతద్వీపంలో; అనాహారులున్‌= ఆహారం తీసికొననివారూ; ఇం(ద్రియవృత్తి రహితులున్‌= 
ఇం(ద్రియవ్యాపారాలనన్నింటినీ వదిలించుకొన్నవారూ (జితేం(ద్రియులు); అస్వేదులున్‌= స్వేదం (చెమట) పట్టనివారూ; సుగంధి= 
పరిమళించే; శ్యేత+అంగులున్‌= తెల్లని శరీరాలు కలవారూ; అగు= అయినటువంటి; పురుషులన్‌= పురుషులను; కాంచెన్‌= 
(నారదుడు) దర్శించాడు; అనినన్‌= అని భీష్ముడు చెప్పగా; విని= ఆలకించి; ధర్మపుత్రుండు= ధర్మరాజు; ఆ+విశేషంబులు= 
ఆ విశేషాలు; ముక్తలక్షణంబులు+ఐ= ముక్తి పొందినవారి చిహ్నాలై; ఉన్నయవి= ఉన్నాయి; ఆ+పురుషుల= ఆ పురుషులయొక్క; 
తెజింగున్‌= పద్దతి అంతా; ఎణీంగింపవే?= తెలియజేయవా?; అని; అడిగినన్‌= అడిగితే; శంతనునందనుండు= భీష్ముడు; 
అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పాడు. 


తాత్సర్యం: అని వేడగా నారాయణుడు నారదుడితో ఇట్లా అన్నాడు: నీవు మిక్కిలి ఏకా(గ్రచిత్తుడవు కమ్ము. 
నీకు కూడ అటువంటి మహత్తును కలిగిస్తాను పొమ్ము' అని ఆదరంతో వీడుకొల్పాడు. నారదుడు గగనమార్గంలో 
పయనించి మేరుపర్వతంమీద నియమనిష్టలతో, క్షీరసము(ద్రపు టుత్తరతీరంలో ఉన్న శ్వేతద్వీపంలో నిరాహారులై, 
జితేంద్రియులై, చెమట పట్టనివారై, పరిమళయుతమైన తెల్లని మేనులతో ఉన్న పురుషులను చూచాడు.” అని 
భీష్ము డనగా ఆ లక్షణాలు ముక్తులైన పురుషుల "न्य ఉన్నాయి. € పురుషులపద్దతి నాకు తెలియజెప్పు” 
మని అడిగాడు. భీష్ముడు ఈ విధంగా చెప్పాడు. 

క “వారల కథ మా తండ్రికి । గారవమున బుధులు సెప్ప(గా నే వింటిం 

గౌరవముఖ్య! విశిష్టా । చారుడు क డొక్క డుపరిచరవసు వనంగన్‌. 354 


ప్రతిపదార్థం: కౌరవముఖ్య!= ధర్మరాజా!; వారలకథ= ఆ పురుషుల వృత్తాంతం; మా తండ్రికిన్‌= మా నాన్నగారికి; గారవమునన్‌= 
గౌరవంతో ((పేమతో); బుధులు= దేవతలు లేదా పండితులు; చెప్పుగాన్‌= చెపుతుండగా; ఏన్‌= నేను; వింటిన్‌= విన్నాను; 
ఏశిష్ట+ఆచారు(డు= విశిష్టమైన ఆచారాలు కలిగినవాడైన; నృపు(డు= రాజు; ఒక్క(డు= ఒకానొకడు; ఉపరిచరవసువు= ఉపరిచర 
వసువు; అనగన్‌= అనే పేరుతో. 

తాత్సర్యం: 'ధర్మరాజా! సుగంధిశ్వేతాంగులైన ఆ పురుషుల వృత్తాంతం ఒకప్పుడు బుధులు మా తండ్రిగారికి 
చెపుతుంటే నేను విన్నాను. అది నీకు చెప్పుతాను. ఉపరిచరవసువు అనే పేరుతో ఒక రాజు ఉండేవాడు. ఆయన 
ఆచారపరాయణుడు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1006 


ఆ. కలిగెందొల్లి భూమి గలయంతయును నేలు । సత్యమును దమంబు శమము విష్ణు 
భక్తియును నయంబు బలిమియు' గ్రతుకుతూ । హలము బ్రాహ్మణ ప్రియంబు( గలడు. 355 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వకాలంలో; కలిగన్‌= (ఉపరిచరవసువు అనే రాజు) ఉన్నాడు; భూమి+కల+అంతయునున్‌= మొత్తం 
ఉన్న భూమిని అంతటినీ (భూగోళం మొత్తాన్ని); ఏలున్‌= పరిపాలిస్తూ ఉండేవాడు; సత్యమునున్‌= సత్యవాక్య పరిపాలనమూ; 
దమంబున్‌= బాహ్యేం(ద్రియ నిగ్రహమూ; శమము= అంతరిం(ద్రియ నిగ్రహమూ; విష్ణుభక్తియునున్‌= విష్ణుమూర్తి పట్ల భక్తీ; 
నయంబు+బలిమియున్‌= నైతిక బలమూ (రాజనీతివలన కలిగే బలం. లేదా నయంబున్‌= రాజనీతి; బలిమియున్‌= సైన్యబలమూ 
- స్వీయబలమూ); (క్రతు= యజ్ఞాలపట్ట; కుతూహలమున్‌= చేయాలనే ఉత్సాహమూ; బ్రాహ్మణ= (బ్రాహ్మణులపట్ట; ప్రియంబున్‌= 
ఇష్టమూ; కల(డు= కలిగినవాడు అతడు. 

తాత్సర్యం: = ఉపరిచరవసువు మొత్తం భూగోళాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు సత్యసంధుడు, ఇంద్రియ 
నిగ్రహం కలవాడు, విష్ణుభక్తుడు, రాజనీతికుశలుడు. అదే అతడికి బలం. యజ్ఞయాగాదులు చేయటమంటే 
ఆయనకు ఎంతో సంబరం. (బ్రాహ్మణులపట్ట చాలా (ప్రేమగా ఉండేవాడు. 


వ. అమ్మహాత్ముండు. 356 
ప్రతిపదార్థం: ఆ+మహాత్ము(డు= మహానుభావుడైన ఆ ఉపరిచరవసువు. 
తాత్సర్యం: మహానుభావుడైన ఆ ఉపరిచరవసువు. 


చ. అలఘు తపంబు(గోరి వసుధాధిపతిత్వము © > కా 
28९८ జరియించుచుండ సురనాయకు( డాతని పాలికే(గి 'నె 
చ్చైలివయి నా కడం దగ వసింపుము వచ్చుచు బోవుచున్న మే 
లిలయును నేలు దివ్యతయు నిచ్చితి మెచ్చితి నీదు నిష్టకున్‌. 357 


ప్రతిపదార్థం: అలఘు తపంబున్‌= మహాతపస్సును; కోరి= చేయగోరి (ఆ వసురాజు); వసుధా+అధిపతిత్వ ము= రాజ్యాధికారాన్ని; 
డిగ్గ(ద్రావి= పరిత్యజించి; కానలన్‌= అడవుల్లో; చరియించుచుండన్‌= సంచరిస్తుండగా; సురనాయకు(డు= దేవేంద్రుడు; 
ఆతనిపాలికిన్‌= ఆ వసురాజుదగ్గరకు; त= వెళ్ళి; నెచ్చెలివి+అయి= మంచి మి(త్రుడవై; నాకడన్‌= నా దగ్గర; తగన్‌= తగినట్లు; 
వసింపుము= ఉండుము; వచ్చుచున్‌+పోవుచున్నన్‌= (లేదంటే) మా నగరానికి వస్తూ పోతూ ఉంటే; మేలు= మంచిది; ఇలయునున్‌= 
భూమినికూడా; ఏలు(ము)= పరిపాలించుము; దివ్యతయున్‌= దివ్యత్వాన్ని కూడా ఇచ్చితిన్‌= నీకు ఇచ్చాను; నీదు నిష్టకున్‌= 
నీ తపోదీక్షకు; మెచ్చితిన్‌= మెచ్చాను. 


తాత్సర్యం: ఆ వసురాజు మహాతపస్సును చెయ్యాలని నిశ్చయించుకొని రాజ్యభారాన్ని వదలి అరణ్యాలలోనికి 
వెళ్ళిపోయాడు. ఒక రోజున దేవేంద్రుడు అతడి దగ్గరకు వచ్చాడు. 'వసురాజా! నాతో స్నేహం చేయుము. నాతో 
ఉండుము. మా నగరానికి (అమరావతికి) వస్తూ పోతూ ఉండుము. ఈ భూమినికూడా పరిపాలించుము. నీకు 
దివ్యత్వాన్ని ఇస్తున్నాను. నీ తపోనిష్థకు మెచ్చుకొంటున్నాను. 
తే. _దేవభావంబునకు( దగ దీనినెక్కి । తిరుగు మెల్లెడి నని రత్నదీప్తమైన 

యొక విమానంబు సంప్రీతి నొసగె నతడు । నతని మాటకు మిగులక యట్ల చేసి. 358 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1007 


ప్రతిపదార్థం: దేవభావంబునకున్‌= దివ్యత్వానికి; తగన్‌= తగినట్టుగా; దీనిన్‌= ఈ విమానాన్ని; ఎక్కి= అధిరోహించి; ఎల్ల+ఎడన్‌= 
అంతటా (సకలలోకాలూ); తిరుగుము= విహరించుము; అని; రత్న= రత్నాలతో; దీప్తమైన= (ప్రకాశించే; ఒక+విమానంబున్‌= 
ఒక విమానాన్ని; సంప్రీతిన్‌= (ప్రేమతో; एत బహూకరించాడు; అత(డున్‌= ఆ వసురాజుకూడా; అతని మాటకున్‌= ఆ 
ఇంద్రుడి మాటకు; మిగులక= జవదాటకుండా; అట్టు+అ= అలాగే; చేసెన్‌= చేశాడు. 


తాత్సర్యం: దివ్యత్వానికి అనువుగా ఇదిగో - ఈ విమానాన్ని స్వీకరించి దీనిమీద సకలలోకాలకూ రాకపోకలు 
చేయుము.” అంటూ ఇం(దుడు రత్నఖచితమైన ఒక విమానం వసురాజుకు బహూకరించాడు ఇం(ద్రుడిమాట 
కాదనలేక వసురాజు అట్లాగే నని స్వీకరించాడు. 


వ. దానంజేసివసునామధేయుండైన యతం డుపరిచరు(డనం బర(గె నదియునుం గాక వేటొక్కటి యవ్విభుని 
విశేషంబు వినుము -కల్పాదియందు మరీచి యత్రి అంగిరసుండు పులహుండు పులస్వుండు క్రతువు 
వసిష్టుండనియెడు మహామునులు చిత్రశిఖండినామధేయులు స్వాయంభువుండను మనువుం దారు 
ననేకవర్షంబులు విష్ణు నుద్దేశించి తపంబు సేసిన నద్దేవుం డదృశ్యరూపంబున వారల కట్టెదుర 8 
వారితో 'మీరు ధర్మశా స్రకరణ ప్రవణులరై నన్నాశ్రయించితిరి. భారతి మీయందు నిలువ నియోగించితి. 
మీచేతం బ్రణీతంబై సకల జగంబులకు హితంబును మర్యాదాప్రవర్తకంబును నై శాస్త్రంబు వెలుంగు 
నంగిరసువలన బృహస్పతి యను నొక్కమహామతి జన్మించు వానియం దాసందర్భంబు ప్రతిష్టించునది' 
యని యానతిచ్చి వెండియు. 359 


ప్రతిపదార్థం: దానన్‌+చేసి= అట్లా విమానం ఎక్కి తిరగటంచేత; వసునామధేయుండైన= వసువు అనే పేరుగలిగిన; అతండు= 
ఆ రాజు; ఉపరిచరు(డు+అనన్‌+పరలగాన్‌= ఉపరిచరుడు అనే (ప్రఖ్యాతిని పొందాడు; అదియున్‌+కాక= అదీకాక; ఆ+విభుని= 
ఆ వసురాజుగారి; వేటొక్కటి+విశేషంబు= మరొక విశేషం; వినుము; కల్ప+ఆదియందున్‌= ఈ కల్ఫానికి ఆదిలో, మరీచి - 
అత్రి ~ అంగిరసుండు, పులహుండు, పులస్త్యుండు, (క్రతువు, వసిష్టుండు; అనియెడు= అనేటువంటి; మహామునులున్‌= మహర్షులూ; 
చిత్ర - శిఖండి నామధేయులున్‌= చిత్రుడు, శిఖండి అనేవారూ; స్వాయంభువుండు+అను= స్వాయంభువుడు అనే; మనువున్‌= 
మనువూ; తారున్‌= తామంతా; అనేకవర్షంబులు= అనేక సంవత్సరాలపాటు; విష్టున్‌+ఉద్దేశించి= విష్ణుమూర్తిని మనస్సులో 
పెట్టుకొని; తపంబు+చేసినన్‌= తపస్సు చేస్తే; ఆ+దేవుండు= ఆ విష్ణు భగవానుడు; అదృశ్యరూపంబునన్‌= అదృశ్యరూపంలో; 
వారల= వారియొక్క; కట్టెదురన్‌= ఎట్టఎదుట; నిల్చి= నిలబడి; వారితోన్‌= వారందరితోనూ; మీరు= మీరంతా; ధర్మశాస్త్ర కరణ= 
ధర్మశా(స్రాలను రచించటంలో; ప్రవణులరు+ఐ= తత్ప్సరులై; నన్నున్‌= నన్ను; ఆశ్రయించితిరి= ఆశ్రయించారు; భారతిన్‌= 
సరస్వతిని; మీయందున్‌= మీలో; నిలువన్‌= నివసించటానికి; నియోగించితిన్‌= ఆజ్ఞాపించాను; మీచేతన్‌= మీచేత; ప్రణీతంబై= 
రచింపబడి; సకలజగంబులకున్‌= సమస్తలోకాలకూ; హితంబునున్‌= మేలునూ; మర్యాదా(ప్రవర్తకంబునున్‌+ఐ= కట్టుబాటుల 
అమలునూ చేసేదై; శాస్త్రంబు= ధర్మశాస్త్రం; వెలుంగున్‌= (ప్రకాశిస్తుంది; అంగిరసువలనన్‌= అంగిరసుడికి; బృహస్పతి+అను= 
బృహస్పతి అనేటువంటి; ఒక్క= ఒకానొక; మహామతి= మహాధీశాలి; జన్మించున్‌= ప్రభవిస్తాడు; వానియందున్‌= ఆ బృహస్పతిలో; 
ఆ+సందర్భంబు= ఆ శాస్త్రగంథం; ప్రతిష్థించునది= నెలకొల్పండి (బృహస్పతికి బోధించి, ఆ శాస్త్రానికి అతడిని వారసుడిని 
చేయండి); అని; ఆనతి+ఇచ్చి= ఆజ్ఞాపించి; వెండియున్‌= తిరిగి ఇట్లా, 


తాత్సర్యం: వసువు అనే పేరుగల ఆ రాజు అట్లా విమానం ఎక్కి తిరగటంచేత ఉపరిచరుడు అనే ప్రఖ్యాతిని 
పొందాడు. మరొకవిశేషం వినుము. కల్పాదిలో మరీచి మొదలైన మునులూ, చిత్తుడు, శిఖండి, స్వాయంభువుడు 
(మనువు), అనేక సంవత్సరాలు విష్ణువును గూర్చి తపస్సు చేశారు. ఆ దేవుడు వారికి అదృశ్యరూపంలో వారి 
ఎదుట నిలిచి మీరంతా ధర్మశాస్త్రాలు రచించటంలో ఆసక్తులై నన్ను ఆశ్రయించారు. సరస్వతిని మీలో నిలవాలని 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1008 


ఆజ్ఞాపించాను. మీ వలన ధర్మశాస్త్రం సమస్త లోకాలకూ మేలును, మర్యాదలను కలిగించేటట్టు వెలుగొందుతుంది. 

అంగిరసుడికి బృహస్పతి పేర ఒక మేధావి జన్మిస్తాడు. అతడి ద్వారా శాస్త్ర (గ్రంథాన్ని నెలకొల్పండి” అని ఆజ్ఞాపించి 

మరల ఇట్లా అన్నాడు: 

తే. “ఉపరిచరవసు వను నొక్కన్భపతి వుట్టు । నాత( డర్ల్యు డా శాస్త్రంబు నధిగమింప 
నా బృహస్పతి సెప్పంగ నధిగమించి । తత్సమాచార నాయకత్వము వహించు. 360 

ప్రతిపదార్థం: ఉపరిచరవసువు= ఉపరిచరవసువు; అను= అనేటటువంటి; ఒక్క నృపతి= ఒక రాజు; పుట్టున్‌= జన్మిస్తాడు; 

ఆత(డు= ఆయన; ఆ శాస్త్రంబున్‌= ఆ ధర్మశాస్త్రాన్ని; అధిగమింపన్‌= పొందటానికి (నేర్చుకోవటానికి); అర్హుడు= యోగ్యుడు; 

ఆ బృహస్పతి= అంగిరసుడి కుమారుడై పుట్టబోయే ఆ బృహస్పతి; చెప్పంగన్‌= నేర్పగా; అధిగమించి= నేర్చుకొని; తద్‌+సమ= 

ఆ శాస్త్రంతో సమానమైన; ఆచార= ఆచరించటానికి నాయకత్యమున్‌= నేతృత్యాన్ని; వహించున్‌= వహిస్తాడు. 

తాత్సర్యం: “మహర్షులారా! ఉపరిచరవసువు అనే ఒక మహారాజు జన్మిస్తాడు. అతడు మీరు రచించబోయే 

ధర్మశా(స్రాన్ని అధ్యయనం చెయ్యటానికి యోగ్యుడు. బృహస్పతి నేర్చ్పగా అతడు నేర్చుకొని శాస్త్రప్రకారం ఆచరిస్తూ 
యజ్ఞయాగాది ఆచారాలకు నాయకుడు జొతాడు. 

వ. “అమ్మహితాత్ముండు మద్ధక్తుండు మీకు సంభావనీయుం' డని పలికి చనియె నత్తెబింగునన యా పెంపు 
నొందినయట్టి యవ్వసువు హయమేధంబునకుం బ్రవర్తించిన నమ్మరీచ్యాదులగు సప్తసంఖ్యులును 
మటియునుందత్సములగు మహానుభావులును బుత్విక్కరణంబు లాచరించిరి, బృహస్పతి యుపదర్శనంబు 
నడపె(, బ్రజాపతిపుత్రు లగు నేకతుండును ద్వితుండును ద్రితుండును నను మునిసత్తములు సదస్యులై రిట్లు 
సెల్లు నయ్యధ్వరంబునందు. 361 


ప్రతిపదార్థం: ఆ+మహిత+ఆత్య్ముండు= మహానుభావుడైన ఆ వసురాజు; మత్‌+భక్తుండు= నా భక్తుడు; మీకున్‌= మీ కందరికీ; 
సంభావనీయుండు= గౌరవింపదగినవాడు; అని; పలికి= చెప్పి; చనియెన్‌= విష్ణుమూర్తి వెళ్ళిపోయాడు; ఆ+తెజింగునన్‌+అ= 
అదే విధంగా; ఆ+పెంపున్‌= ఆ అభివృద్దిని; ఒందినయట్టి= పొందినటువంటి; ఆ+వసువు= = వసుమహారాజు; హయమేధంబునకున్‌= 
అశృమేధయజ్ఞం చేయటానికి; ప్రవర్తించినన్‌= పూనుకొంటే; ఆ+మరీచి+ ఆదులు+అగు= మరీచి ప్రభృతులైన ఆ; సప్తసంఖ్యులునున్‌= 
ఏడుగురూ; మణియునున్‌= ఇంకా; తద్‌+సములు+ఆగు= వారితో సమానులైన; మహానుభావులునున్‌= మహాత్ములూ; 
బుత్విక్‌+కరణంబులు= బుత్సిక్కులు చేసే పనులు (యాజ్ఞికత్వాలను); ఆచరించిరి= చేశారు; బృహస్పతి= ఆంగిరసుడు; 
ఉపదర్భనంబున్‌= పెత్తనాన్ని; నడపెన్‌= నడిపాడు; (ప్రజాపతిపుత్రులు+అగు= (బ్రహ్మదేవుడి కుమారులైన; ఏకతుండును= 
ఏకతుడూ; ద్వితుండునున్‌= ద్వితుడూ; (త్రితుండునున్‌= (త్రితుడూ; అను= అనే; మునిసత్తములు= మునిశ్రేష్టులు; 
సదస్యులు+ఐరి= సభ్యులయ్యారు; ఇట్లు; చెల్లు= నడుస్తున్న; ఆ+అధ్వరంబునందున్‌= € యజ్ఞంలో. 
తాత్సర్యం: మహానుభావుడైన ఆ వసురాజు నా భక్తుడు, గౌరవింపదగినవాడు' అని చెప్పి విష్ణువు వెళ్ళిపోయాడు. 
వసుమహారాజు అభివృద్ది పొంది అశ్వమేధయాగం చేశాడు. అందులో మరీచి మొదలైన సప్తర్షులు, మరికొందరు 
బుత్సిక్కులుగా పాల్గొన్నారు. బృహస్పతి దర్శకత్వం వహించాడు. (బ్రహ్మ పుత్రులైన ఏకతుడూ, ద్వితుడూ, 
త్రితుడూ సదస్యులయ్యారు. అట్లా నడుస్తున్న ఆ యజ్ఞంలో. 
ॐ. అన్నరేంద్రుం డహింసకుం డగుట జేసి । పశు విశసనంబు లేకుండ బరమనిష్ట 

నాత( డారణ్యకోద్గీత మైన వాక్య । సంచయము విష్టుగుటిచి పరించె నధిప! 362 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1009 


ప్రతిసదార్థం: అధిప= ధర్మరాజా!; ఆ+నరేం(ద్రుండు= ఆ వసుమహారాజు; అహింసకుండు= ప్రాణిహింసకు వ్యతిరేకి; అగుటన్‌+ 
చేసి= కావటంచేత; పశువిశసనంబు= యజ్ఞంలో పశువును బలి ఇవ్వటం అనేది; లేకుండన్‌= లేకుండా దాని బదులు; పరమనిష్టన్‌= 
అత్యంతనిష్టతో; ఆత(డు= యజమానుడైన ఆ వసురాజు; ఆరణ్యక+ఉర్లీతము+ఐన= ఆరణ్యకాలు అనే వేదభాగాలలో చెప్పబడిన; 
వాక్యసంచయమున్‌= మం(త్రసమూహాన్ని; విష్ణుగుటిచి= విష్ణుమూర్తినుద్దేశించి; పరించెన్‌= జపించాడు. 


తాత్సర్యం: ధర్మరాజా! ఆ వసుమహారాజు జీవహింసకు వ్యతిరేకి. అందుచేత అశ్యమేధంలో పశుసంహారానికి 
అంగీకరించలేదు. దానికి బదులుగా ఆరణ్యకాలలో చెప్పబడిన కొన్ని మం(త్రాలను పరమనిష్టతో ఆ మహారాజు 
విష్ణుమూర్తి నుద్దేశించి పరించాడు. 


క _కరుణావిధేయు౯ డగు నా। హరి యతనికి( గానవచ్చు నట్టులుగా( జె 
सए వచ్చి హవిర్ణాగా । హరణం బొనరించి చనుడు నతికుపితుందై. 363 


ప్రతిపదార్థం: కరుణా విధేయు(డు+అగు= దయకు వశంవదుడైన; ఆ+హరి= ఆ విష్ణుమూర్తి; అతనికిన్‌= ఆ వసురాజుకు 
మా(త్రమే; కానవచ్చునట్టులుగాన్‌= కనిపించేటట్టు; చెచ్చెరన్‌+వచ్చి= వేగమే వచ్చి; హవిర్భాగ+ఆహరణంబు+ఒనరించి= యజ్ఞ 

€> €> Gy 
హవిర్భాగాన్ని (పురోడాశం) స్వీకరించి; చనుడున్‌= వెళ్ళిపోగా; అతికుపితుండై= మిక్కిలి కోపించి. 


తాత్సర్యం: దయాపరుడైన విష్ణుమూర్తి సంతోషించి యజమానుడైన వసురాజుకు మా(త్రమే కనిపించేటట్లు వచ్చి 
తనకు ఉద్దేశించిన హవిర్భాగాన్ని స్వీకరించి వెంటనే వెళ్ళిపోయాడు. ఆధ్వర్యం వహిస్తున్న బృహస్పతికి కోపం 
వచ్చి. (తరువాతి పద్యంతో అన్వయం). 


వ. = ९९९०० డగు ధిషణుండు గన్నీ రొలుక నన్నరపతితో( దనకై యెత్తిన పురోడాశభాగంబు విష్ణుం డెల్ల 
వేలుపులుంబోలె నాకు దర్శనగోచరుండై కొనక యద్భృశ్యుండై కొనియె నని యుగ్గడించిన 
నయ్యుపరిచరుండు భరితవినయుండై యతని ననునయించె. సదస్యులు సంభ్రమంబు లేక 
యన్నాకేశమంత్రితో నిట్లనిరి. 364 


ప్రతిపదార్థం: దివ్య= దివ్యమైన; ధిషణుండు= బుద్దికలవాడు; అగు= అయిన; ధిషణుండు= బృహస్పతి; కన్నీరు+ఒలుకన్‌= 
శోకిస్తూ; ఆ+నరపతితోన్‌= ఆ వసుమహారాజుతో; విష్ణుండు= విష్ణుమూర్తి; తనకై= తనకొరకని; ఎత్తిన= మీదుగట్టిన; 
పురోడాశభాగంబున్‌= హవిర్భాగాన్ని; ఎల్ల+-వేలుపులున్‌+పోలెన్‌= తక్కిన అందరు దేవతలవలె; నాకున్‌= నాకు; దర్శనగోచరుండై= 
కనబడుతూ; కొనక= స్వీకరించకుండా; అదృశ్యుండై= అదృశ్యరూపంలో; కొనియెన్‌= స్వీకరించాడు(డా); అని; ఉగ్గడించినన్‌= 
పలికేసరికి; ఆ+ఉపరిచరుండు= ఆ ఉపరిచరవసువు; భరితవినయుండై = నిండా (నిండిన) వినయంతో; అతనిన్‌= ఆ బృహస్పతిని; 
అనునయించెన్‌= ఊరడించాడు (బుజ్జగించాడు); సదస్యులు= సదస్యులుగా వచ్చిన ప్రజాపతి పుత్రులు; సంభ్రమంబు లేక= 
కంగారుపడకుండా; ఆ+నాక+ఈశమం్రితోన్‌= దేవేం(ద్రుడి మం(త్రియెన ఆ బృహస్పతితో; ఇట్టు; అనిరి= అన్నారు. 


తాత్సర్యం: ధీమంతుడైన బృహస్పతి కన్నీరు కారుస్తూ వసుమహారాజుతో ఇట్టా అన్నాడు: “అందరు దేవతలవలై 
కాక ननो తన కిచ్చే హవిర్భాగాన్ని ప్రత్యక్షంగా కాక అదృశ్యుడై స్వీకరించా” డని చెప్పాడు. వసుమహారాజు 
బృహస్పతిని ఊరడించాడు. అప్పుడు ప్రజాపతి పుత్రులు బృహస్పతితో ఇట్లా అన్నారు! 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1010 


ఏకతద్వితత్రితులు బృహస్పతికి నిష్ణుదేవుముహిను సెప్పుట (సం. 12-323-19) 


2 


* అలుక మానుము హరికై సముద్యతమైన । భాగంబు హరిగొన్న( బదరనేల? 
యతని దర్శింప శక్యమె నీకు మాకును? । నజుని మానస పుత్రు లైన యేము 
హరిదర్శనము( గోరి యధికతపం బాచ । రించుచుండ(గ నశరీరవాణి 
దుగ్గార్ణవంబునందు విశాల రమణీయ । మగు నొక్కదీవి దెల్పారియుండు 


ख. నచటి కరుగు డనుచు నతి సితవరుల । స్వేదు లింద్రియప్రవృత్తి విముఖు 
లధిక సురభిదేహు లాహార రహితులు । హరిపరాత్ములైన నరులు గలరు. 365 


ప్రతిపదార్థం: ఓ బృహస్పతీ! అలుక కోపం; మానుము= విడిచిపెట్టుము; హరికై= విష్ణుమూర్తికోసం; సముద్యతము+ఐన= 
మీదుగట్టిన; భాగంబున్‌= హవిర్భాగాన్ని; హరి= విష్ణుమూర్తి; కొన్నన్‌= స్వీకరిస్తే; పదరన్‌+ఏల= బాధ పడటం ఎందుకు?; అతనిన్‌= 
ఆ విష్ణుమూర్తిని; దర్శింపన్‌= చూడగలగటమనేది; నీకున్‌= నీకూ; మాకునున్‌= మాకూ; శక్యమె?= సాధ్యమా?; అజుని= 
(బ్రహ్మదేవునియొక్క; మానసపుత్రులు+ఐన= మనస్సు నుంచి జన్మించిన కుమారులమైన; ఏము= మేము ముగ్గురమూ; 
హరిదర్భనమున్‌= విష్ణుమూర్తి దర్శనాన్ని; కోరి; అధికతపంబు= గొప్ప తపస్సు; ఆచరించుచున్‌+ఉండయగన్‌= చేస్తూండగా; 
అశరీరవాణి= ఆకాశవాణి; దుగ్గ+అర్లవంబునందున్‌= క్షీరసము॥ద్రంలో; విశాల= విశాలమూ; రమణీయము= రమణీయమూ; 
అగు= అయిన; ఒక్క= ఒకానొక; దీవి= ద్వీపం; తెలుపు+ఆరి+యుండున్‌= తెల్లగా ఉంటుంది; అచటికిన్‌= అక్కడికి; అరుగు(డు= 
వెళ్ళండి; అచటన్‌= ఆ ద్వీపంలో; అతిసితవర్గులు= మిక్కిలి తెల్లని రంగు కలవారూ; అస్వేదులు= చెమటపోయనివారూ; 
ఇం(ద్రియ(ప్రవృత్తి= ఇం(ద్రియవ్యాపారాలపట్ట; విముఖులు= వైముఖ్యం కలవారూ; అధిక= బాగా; సురభి= పరిమళాలు విరజిమ్మే; 
దేహులు= శరీరాలు కలవారూ; ఆహారరహితులు= ఆహారం ఏమీ తీసికొననివారూ; హరి+పర+ఆత్నులు= విష్ణుమూర్తి పట్ట 
సంలగ్నమైన ఆత్మలు కలవారూ; ఐన= అయినటువంటి; నరులు= పురుషులు; కలరు= ఉన్నారు. 

తాత్సర్యం: £. బృహస్పతీ! ఎందుకయ్యా అనవసరంగా అలుగుతావు? కోపం వదలుము. విష్ణుమూర్తికొరకని 
ఎత్తిన హవిరంశాన్ని విష్ణుమూర్తి తీసికొనివెళ్ళాడు. దానికి నీవు అలగటం ఎందుకు? నీవు బాధపడటం ఎందుకు? 
ఆయనను దర్శించటమనేది నీకూ మాకూ అవుతుందా! సాక్షాత్తూ (బ్రహ్మమానసపుత్రులమైన మాకే సాధ్యం కాలేదు. 
విష్ణుమూర్తి దర్శనం కోరి మేము ముగ్గురమూ (బ్రహ్మాండమైన తపస్సు చేశాం. అపుడు అశరీరవాణి మాకు 
వినిపించేటట్టు ఇట్లా చెప్పింది. క్షీరసముద్ర మధ్యభాగంలో ఒక శ్వేతద్వీపం ఉన్నది. అక్కడికి వెళ్ళండి. ఆ ద్వీపంలో 
మిక్కిలి తెల్లని రంగువారూ, చెమట పట్టనివారూ, జితేం(ద్రియులూ, పరిమళాలు విరజిమ్మే శరీరం కలవారూ, 
నిరాహారులూ, హరిభక్తి పరాయణులూ అయిన నరులు ఉంటారు. 


క వారలకు జుపు నిజతే । జోరూపము విష్ణుం డపుడు సూడ(గనైనన్‌ 
మీరును జూతు రనిన( బ్రియ । మారిన చిత్తములతోడ నందటము వెసన్‌. 366 


ప్రతిపదార్థం: వారలకున్‌= ఆ నరులకు; విష్ణు(డు= విష్ణుమూర్తి; నిజ= తనయొక్క; తేజస్‌+రూపమున్‌= కాంతిమయమైన 
రూపాన్ని; చూపున్‌= చూపిస్తూ ఉంటాడు (కాంతి స్వరూపుడుగా దర్శనం అను(గహిస్తాడు); అపుడు= ఆ సమయంలో; 
చూడ(గన్‌+ఐనన్‌= చూడగలిగితే (చూడటం తటస్థపడితే); మీరునున్‌= మీరుకూడా; చూతురు= చూద్దురుగాని; అనినన్‌= అని 
అశరీరవాణి చెప్పగా; ప్రియము+ఆరిన= ప్రీతినిండిన; చిత్తములతోడన్‌= హృదయాలతో; అందణిమున్‌= మేము ముగ్గురమూ; 
వెసన్‌= వెంటనే. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1011 


తాత్సర్యం: ఆ నరులకు విష్ణుమూర్తి తన తేజోరూపాన్ని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు చూడగలిగితే మీరూ 
చూద్దురుగాని - అని ఆకాశవాణి చెప్పింది. ఆ మాటలకు మా హృదయాలు ఆనందపరవశాలు అయ్యాయి. 
ముగ్గురమూ వెంటనే బయలుదేరాము. 


వ. శ్వేతద్వీపంబునకుం జని యశరీరవాణి సెప్పిన చందంబు మానవులం గంటి మట్టి దీప్తి విశేషంబు లే 
లోకంబుల నెజ్జాతులకు లేవు. వారలు మానసజప పరాయణులైయున్నవా రే మయ్యెడ నేకాంతిజనుల 
కింతనంత నున్నంత భాను సహస్ర ప్రభాభాసితంబగు నొక్కదివ్య తేజోరూపంబు వారి యగ్రభాగంబునం 
దోచిన వారు గూడుకొని భక్తిమయ ప్రణామంబులు సేయుచుం జేరి జయ పుండరీకాక్ష! జయ హృషీకేశ! 
జయ విశ్వభావన! నమస్తే నమస్తే యను నెలుంగులు నింగిముట్టం గొల్చి రట్టియెడ. 367 


ప్రతిపదార్థం: శ్వేతద్వీపంబునకున్‌= © శ్వేతద్వీపానికి; చని= వెళ్ళి; అశరీరవాణి= ఆకాశభారతి; చెప్పిన+చందంబు+మానవులన్‌= 
చెప్పిన తీరులోనే ఉన్న నరులను; కంటిమి= చూశాము; అట్టి= అటువంటి; దీప్తివిశేషంబులు= విశిష్టమైన శరీరకాంతులు 
(రూపటప్రకాశం); ఏ లోకంబులన్‌= ఏ లోకాలలోనూ; ఏ+జాతులకున్‌= ఏ జాతులవారికీ; లేవు= ఉండవు; వారలు= ఆ శ్వేతశరీరాలు; 
మానస+జప+పరాయణులు+ఐ= మనస్సులో ధ్యానతత్సరులై; ఉన్నవారు= ఉన్నారు; ఏము=. మేము; అయ్యెడన్‌= అక్కడ; 
ఏకాంతిజనులకున్‌= ఏకా(గ్రచిత్తులైన ఆ విష్ణుభక్తులకు; ఇంతన్‌+అంతన్‌= చేరువలో (ఇంతా అంతా దూరాలలో); ఉన్నంతన్‌= 
నిలువగా; భానుసహ(స్ర= వేయిమంది సూర్యబింబాల; (ప్రభా= వెలుగులతో; భాసితంబు+అగు= (ప్రకాశించే; ఒక్క= ఒకానొక; 
దివ్యతేజోరూపంబు= దివ్యమైన కాంతిమయ స్వరూపం; వారి= ఆ శ్వేతవర్గుల; అగ్రభాగంబునన్‌= ఎట్టయెదుట; తో(చినన్‌= 
ప్రత్యక్షమయ్యేసరికి; వారు= ఆ నరులందరూ; కూడుకొని= సామూహికంగా; భక్తిమయ= భక్తితో నిండిన; ప్రణామంబులు= 
నమస్కారాలు; చేయుచున్‌= చేస్తూ; చేరి= సమీపించి; పుండరీకాక్ష!= తెల్లతామరల వంటి కన్నులుకలవాడా!; జయ= నీకు జయము; 
హృషీకేశ!= ఓ విష్ణూ!; జయ= జయము; విశ్యభావన!= విశ్యరూపా!; జయ= నీకు జయము నమః+తే= నీకు నమస్కారము; 
నమః+తే= నీకు నమస్కారము; అను= అనే; ఎలుంగులు= కంఠధ్వనులు; నింగి+ముట్టన్‌+కొల్సిరి= ఆకాశం అంటేటట్లు చేశారు 
(మిన్ను ముట్టేలా బిగ్గరగా జయజయ ధ్వానాలు చేశారు); అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: € శ్వేతద్వీపానికి వెళ్ళి, ఆకాశవాణి చెప్పినట్లుగా ఉన్న మానవులను చూచాం. అటువంటి విశిష్టమైన 
శరీరరూపాలు ఏ లోకాలలోనూ ఏ జాతులవారికీ ఉండవు. ఆ శ్వేతశరీరులు మనస్సులో ధ్యానతత్సరులై ఉన్నారు. 
మేము అక్కడ ఏకాగ్రమైన మనస్సుతో ఆ విష్ణుభక్తుల చెంత నిలువగా వేయిమంది సూర్యబింబాల వెలుగులతో 
ప్రకాశించే ఒకానొక దివ్యమైన కాంతిమయ స్వరూపం ఆ శ్వేతవర్గుల ఎట్టయెదుట (ప్రత్యక్షమయ్యేసరికి ఆ 
నరులందరూ సామూహికంగా భక్తితో నిండిన నమస్కారాలు చేసి 'తెల్లతామరలవంటి కన్నులుకలవాడా! నీకు 
జయము! హే విష్ణూ! నీకు జయము. విశ్యరూపా! నీకు జయము జయము.” అంటూ మిన్నుముట్టేటట్లు 
జయజయరధ్యానాలు చేశారు. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో అన్వయం). 
విశేషం: హృషీకము= ఇంద్రియము. హృషీక+ఈశు(డు= ఇంద్రియాలను స్వాధీనపరచుకొన్నవాడు - విష్ణువని అర్థం. 
క  మానయనంబులు छु । జోనిహతము లగుడు( దెలియ జూడ నశక్యం 

బైనం జేడ్చడి యుండం । గా నొక భూతంబు వలికె గగనతలమునన్‌. 368 


ప్రతిపదార్థం: మా నయనంబులు= మా కన్నులు; తత్‌+తేబోనిహతములు= ఆ కాంతిచేత చూడలేనివి; అగుడున్‌= కావటంచేత; 
తెలియన్‌= స్పష్టంగా; చూడన్‌= చూడటానికి; అశక్యంబు+ఐనన్‌= సాధ్యం కాకపోగా; చేడ్సడి+ఉండన్‌= నివ్వెరపాటుచెంది ఉండగా; 
ఒక భూతంబు= ఒక మహాశక్తి; గగనతలమున్‌= ఆకాశభాగాన; పలికెన్‌= మాట్లాడింది. 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1012 


తాత్సర్యం: ఆ కాంతిచేత మా కన్నులు చూడలేకపోవటంతో ఆ దివ్యరూపాన్ని స్పష్టంగా తెలిసికొనటం సాధ్యంకాక 
మేమందరం నివ్వెరపాటుచెంది ఉండగా ఒక భూతం ఆకాశపుటంచున ఈ విధంగా పలికింది. 
క. ఈ దేవుని గన్నట్లుల । కాదే? యిప్పురుషవరులం గాంచుట మీకున్‌ 

ఖేదంబు వలదు నియమ త । పోదానము లితని( జూప( బూ(టవడియెనే? 369 
ప్రతిపదార్థం: -ఈ+పురుషవరులన్‌= నరులలో శ్రేష్టులైన ఈ శ్వేతశరీరులను; కాంచుట= చూడటం అనేది; ఈ దేవునిన్‌= 
ఈ విష్ణుమూర్తిని; కన్న+అట్టుల+కాదే?= చూసినట్టుకాదా?; మీకున్‌= మీకు; ఖేదంబు= దిగులు; వలదు= వద్దు (దిగులుపడకండి); 
నియమ= మీరు ఆచరించిన నియమాలూ; తపః= తపస్సులూ; దానములు= దానాలూ; ఇతనిన్‌+చూపన్‌= ఈ దేవుడిని 
దర్శింపజేయటానికి; పూ(ట+పడియెనే= పూచీపడ్డాయా? 
తాత్సర్యం: |బ్రహ్మమానసపు(త్రులారా! విష్ణుమూర్తిని దర్శించలేకపోయామే అని ఖేదపడకండి. ఈ శ్వేత శరీరులైన 
దివ్య్వపురుషులను దర్శించారు. చాలు. సంతృప్తి పడండి. విష్ణుమూర్తిని దర్శించినట్లే. ఇంతకాలమూ మీరు 
ఆచరించిన నియమనిష్థలూ, తపస్సులూ, దానాలూ ఇవన్నీ విష్ణుమూర్తి దర్శనం మీకు ఇప్పించటానికి ఏమయినా 
పూచీపడ్డాయా? (మీ తపస్సులు ఇంకా చాలవు సుమా! అని భావం). 
క, ఏకాంతిక భక్తిరతి న । నేకములగు వత్సరముల కివ్విష్ణుని నా 

లోకింపంగా దొరకొను(। గా కిటు వేగపడ మీకు గాన(గ వశమే? 370 
ప్రతిపదార్థం: ఏకాంతిక= తదేకమైన; భక్తి రతిన్‌= భక్తినిరతితో (దీక్షతో); అనేకములు+అగు+వత్సరములకున్‌= అనేక సంవత్సరా 
లకు; ఈ+విష్ణునిన్‌= ఈ విష్ణుమూర్తిని; ఆలోకింపంగాన్‌= చూడటానికి; దొరకొనున్‌+కాక= అవకాశం లభిస్తుందే తప్ప; ఇటు= 
ఇట్లా; వేగపడన్‌= తొందరపడితే; మీకున్‌= మీకు; కాన(గన్‌+వశమే?= దర్శించటం సాధ్యమా? 
తాత్సర్యం: తదేకభక్తితో, దీక్షతో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తే, అప్పటికి ఈ విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది. 
అంతే కాని ఇట్లా తొందరపడితే దొరుకుతుందా? అది అంత తేలిక విషయం కాదు. 
క, అని పలికిన విని క్రమ్మబి(। జనుదెంచితి మేము విష్ణు చందం బిది నీ 

కనఘా! యలుగం బనిలే । దనూనములు గాగ నడపు మధ్వరవిధులన్‌.' 371 
ప్రతిపదార్థం: అనఘా!= ఓ పవిత్రుడా!; అని; పలికినన్‌= (ఆకాశవాణి) పలికితే; విని; ఏము= మేము ముగ్గురమూ; |క్రమ్మణన్‌= 
తిరిగి; చనుదెంచితిమి= వచ్చేశాం; విష్ణు+చందంబు= విష్ణుమూర్తియొక్క పద్దతి; ఇది; నీకున్‌= నీకు; అలుగన్‌+పనిలేదు= 
అలగవలసిన అవసరంలేదు; అధ్వరవిధులన్‌= ఈ యజ్ఞకర్తవ్యాలను; అనూనములు+కా(గన్‌= ఏ లోటూ లేనివిగా; నడపు(ము)= 
జరిపించుము. 


తాత్సర్యం: ఆకాశవాణి ఇట్లా చెప్పేసరికి మేము ముగ్గురం మళ్ళీ తిరిగి వచ్చాం. విష్ణుమూర్తులవారి పద్దతి అది. 
అట్లా ఉంటుంది. అందుచేత ఓ బృహస్పతీ! కనిపించకుండా వెళ్ళిపోయాడే విష్ణుమూర్తి - అని నీవు అలగవలసిన 
పనిలేదు. ఈ అశ్యమేధయజ్ఞంలో ఇంకా మిగిలిపోయిన విధుల నన్నింటినీ ఏ లోటూ రాకుండా (శ్రద్దగానడిపించుము.' 
వ. అనియిట్లేకతద్వితత్రితులు సెప్పినం బ్రశాంతుండై పురుహూతపురోహితుం డయ్యాగంబు సుప్రయోగంబుగా( 
జెల్లించె నా భూవల్లభుం డట్లు పుణ్యపరుం డగుచు బ్రజాపరిపాలనం బొనరించె నట్టియెడ నాకలోకంబునన 
సురమునిగోష్టె యందు సుర లధ్వరంబుల నజంబుల విశసింపవలయు నని పలికిరి మును లజంబు లన్నంతన 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1013 


యెల్లయుగంబులను ఛాగంబులయగా( గొనరాదు. కృతయుగ విషయంబుగా వేదంబు లజంబు లోషధులని 
చెప్పెంగాన యని రిట్లు వివాదంబైన సమయంబున నలవోక నుపరిచరవసు వయ్యెడకుం జనిన నా రెండు 
దెటింగులవారును జయాపజయంబులకు నతనిమాట పాటిగా నూ(ది యడిగిన నాతండు. 372 


ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఈ విధంగా; ఏకత, ద్విత, త్రితులు= ఏకతుడూ, ద్వితుడూ, (త్రితుడూ అనే ముగ్గురూ; చెప్పినన్‌= 
చెప్పేసరికి; ప్రశాంతుండై= కోపం తగ్గి ప్రశాంతి పొందినవాడై; పురుహూత పురోహితుండు= దేవేంద్రుడి పురోహితుడైన బృహస్పతి; 
ఆ+యాగంబున్‌= వసురాజు చేస్తున్న ఆ అశృమేధ యజ్ఞాన్ని; సుప్రయోగంబుగాన్‌= బాగా చేయబడినదానిగా; చెల్లించెన్‌= 
పూర్తిచేయించాడు; ఆ+భూవల్లభుండు= ఆ వసుమహారాజుూ; అట్లు; పుణ్యపరుండు+అగుచున్‌= పుణ్యతత్సరుడు అవుతూ; 
ప్రజాపరిపాలనంబు= లోకపరిపాలన; ఒనరించెన్‌= చేశాడు; అట్టియెడన్‌= అట్లా ఉండగా ఒకనాడు; నాకలోకంబునన్‌+అ= 
దేవలోకంలోనే; సురమునిగోష్టియందున్‌= దేవతలూ, మునులూ జరుపుతున్న ఒక చర్చలో; సురలు= దేవతలు; అధ్వరంబులన్‌= 
యజ్ఞాలలో; అజంబులన్‌= మేకలను (గొర్రెలు); విశసింపన్‌+వలయున్‌= బలి ఇవ్వాలి; అని; పలికిరి= అన్నారు; మునులు= 
మునులేమో; అజంబులు+అన్నంతన= అజములు అనగానే; ఎల్లయుగంబులను= అన్ని యుగాలలోనూ; ఛాగంబులన్‌+కాన్‌+ 
కొనరాదు= మేకలు అనే తీసుకోవటానికి వీలులేదు; వేదంబులు= వేదాలు; కృతయుగ విషయంబుగాన్‌= కృతయుగంలో మాటగా; 
అజంబులు+ఓషధులు= అజములంటే ఓషధీలతలూ; అని; చెప్పెన్‌= చెప్పింది; కానన్‌= కాబట్టి అజములు అంటే అన్ని యుగాల 
లోనూ ఛాగాలు కాదు యుగయుగానికీ దీని అర్థం మారిపోతూ ఉంటుంది కాబట్టి; అనిరి= అన్నారు; ఇట్లు; వివాదంబు+ 
ఐన+సమయంబునన్‌= వాదం నడుస్తున్న తరుణంలో; అలవోక+పోలెన్‌= యథాలాపంగా అన్నట్టు; ఉపరిచరవసువు; 
అయ్యెడకున్‌= వివాదం జరుగుతున్న ఆ చోటికి; చనినన్‌= (తన విమానంమీద) వెళ్ళేసరికి; ఆ+రెండు తెజంగులవారునున్‌= 
ఆరెండు పద్దతులవారూ; జయ+అపజయంబులకున్‌= ౫లుపూ ఓటములకు; అతనిమాట= వసురాజు గారి వాక్కే; పాటిగాన్‌+ ఊంది= 
ఆధారంగా భావించి (తుదినిర్ణయంగా ఒప్పుకొని); అడిగినన్‌= అడిగితే; ఆతండు= ఆ వసురాజు. 

తాత్సర్యం: ఈ విధంగా ఏకతుడూ, ద్వితుడూ, త్రితుడూ అనే ముగ్గురూ చెప్పేసరికి కోపం తగ్గి ప్రశాంతుడై 
బృహస్పతి వసుమహారాజుాయొక్క యజ్ఞాన్ని పూర్తిచేయించాడు. ఆ వసుమహారాజు పుణ్యతత్సరుడై లోకపరిపాలన 
చేశాడు. అట్టా ఉండగా ఒకనాడు దేవలోకంలోనే దేవతలూ, మునులూ జరుపుతున్న ఒక చర్చలో దేవతలు 
యజ్ఞాలలో మేకలను బలిఇవ్యాలి అన్నారు. మునులేమో “అజములు అనగానే అన్ని యుగాలలోనూ మేకలు అనే 
అర్థాన్ని తీసికొనటానికి వీలులేదు. కృతయుగంలో అజములంటే ఓషధులనే అర్థం గ్రహించాలి” అని అన్నారు. 
యథాలాపంగా అక్కడకు వెళ్ళిన ఉపరిచరవసువును చూచి, తుదినిర్ణయాన్ని ఉభయపక్షాలవారూ అతడికి 
వదలివేశారు. దానికి అతడు. (తరువాతి పద్యంతో అన్వయం). 


క ఛాగమ విశసనయోగ్యము । యాగంబుల నెల్ల యుగములందు ననియెం 


దా గీర్వాణుల పక్షం । బై గెలు పది యపుడు వారి కగుటకు నధిపా! 373 


[५] 


ప్రతిపదార్థం: అధిపా!= ధర్మరాజా!; తాన్‌= ఆ వసురాజు; १0९६२०९ పక్షంబై= దేవతల 224०568; అపుడు= అప్పటికి; 
గెలుపు+అది= జయమనేది; వారికిన్‌= దేవతలకు; అగుటకున్‌= కావటం కోసం; ఎల్లయుగములందున్‌= అన్ని యుగాలలోనూ; 
యాగంబులన్‌= యాగాలలో; ఛాగము+అ= మేకయే; విశసనయోగ్యము= బలి ఇయ్యదగినది; అనియెన్‌= అన్నాడు; 


తాత్సర్యం: అప్పుడు ఆ వసురాజు అన్ని యుగాలలోనూ యజ్ఞాలలో బలి ఇవ్వదగినది మేక ఒక్కటే అని దేవతలను 
అప్పటికి గెలిపించటంకొరకు వారి పక్షం చేరి వారికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1014 


వ. అనిన విని వేదార్థాపలాపంబునకుం గోపంబు నొందిన మునుల శాపంబున నతండు భూవివరపతితుండై 
యుండ నమరు లేతెంచి యతని యంతరంగంబునకుం దెలివును నంగంబునకు డప్పి లేకునికియు 
నొసంగి విష్ణుప్రసాదంబున( బ్రత్యాపన్నుండ వగు దని ०4००७९० యరిగి రన్నరవరుండును విష్ణుధ్యాన 
జపపరాయణుం డగుచుండ నచిరకాలంబునకు విష్ణుండు విహగపతిం బుత్తెంచి యెత్తించికొనిపోయి 
శరీరంబుతోడన బ్రహ్మలోకగతుం గావించి సంభావించిన నమ్మహానుభావుండు పరమానందంబునొంది 
వెలింగి. 374 


ప్రతిపదార్థం: అనినన్‌= వసురాజు అట్టా అనేసరికి; విని= మునులు విని; వేదార్థ-అపలాపంబునకున్‌= వేదార్థాన్ని అన్యథాకరించినందుకు; 
కోపంబున్‌+ఒందిన= కోపించిన; మునుల= మునులయొక్క; శాపంబునన్‌= శాపంతో; అతండు= ఆ వసురాజు; 
భూవివర+పతితుండు+ఐ+ఉండన్‌= భూమిరంధ్రంలో పడిపోయినవాడై ఉండగా; అమరులు= దేవతలు; ఏతెంచి= అక్కడికివచ్చి; 
అతని= ఆ వసుమహారాజు గారి; అంతరంగంబునకున్‌= (మనస్సుకు) ఆత్మకు; తెలివును= కాంతీ, (జ్ఞాపకం); అంగంబునకున్‌= 
శరీరానికి; డప్పి= దప్పికా; లేక+ఉనికియున్‌= లేకపోవటాన్ని; ఒసంగి= ఇచ్చి (మనస్సుకు తెలివీ, శరీరానికి డప్పికా లేకుండా 
చేశారు); విష్ణు= విష్ణుమూర్తియొక్క; ప్రసాదంబునన్‌= అనుగ్రహంతో; (ప్రతి+ఆపన్నుండవు= మళ్ళీ యథాస్థితికీ వచ్చినవాడవు; 
అగుదు(వు)+అని= అవుతావు అని (మళ్ళీ సురలోకానికి తిరిగి వస్తావని); ఊణడించి= ఉపశమన వాక్యాలు పలికి; అరిగిరి= 
వెళ్ళిపోయారు; ఆ+నరవరుండునున్‌= ఆ వసుమహారాజు; విష్ణుధ్యాన జప పరాయణుండు= విష్ణుమూర్తిని ధ్యానించేవాడూ, 
జపించేవాడూ; అగుచుండన్‌= అవుతూ ఉండగా (ధ్యానజపాలు చేస్తూండగా - అని); అచిరకాలంబునకున్‌= స్వల్పకాలంలోనే; 
విష్ణుండు= ఆ విష్ణుమూర్తి; విహగపతిన్‌= పక్షిరాజయిన గరుత్మంతుడిని; పుత్తెంచి= పంపించి; ఎత్తించి కొనిపోయి= వసురాజును 
పైకి లేవనెత్తించి తీసికొనివెళ్ళి; శరీరంబుతోడన్‌+అ= సశరీరంగానే; బ్రహ్మలోకగతున్‌= (బ్రహ్మలోకం పొందిన వాడినిగా; కావించి= 
చేసి ((బ్రహ్మలోకంలో ఆవాసం కల్పించి); సంభావించినన్‌= గౌరవించేసరికి; ఆ+మహానుభావుండు= ఆ మహాత్ముడు; 
పరమానందంబున్‌+ఒంది= గొప్ప ఆనందం పొంది; వెలింగెన్‌= విరాజిల్లాడు. 


తాత్సర్యం: వసురాజు అట్లా అనేసరికి వేదార్థాన్ని అన్యథాకరించినందుకు కోపించిన మునులు శపించగా అతడు 
నేలపై పడ్డాడు. దేవతలు అక్కడికి వచ్చి అతడి మనస్సుకు తెలివీ, శరీరానికి దప్పికా లేకుండా చేశారు. 'విష్ణుదేవుడి 
ప్రసాదం వలన మరల సురలోకానికి వస్తా'వని ఊరడించి వెళ్ళారు. వసురాజు విష్ణుదేవుడిని ధ్యానించి, జపించి 
సేవించగా కొద్దికాలంలోనే విష్ణువు గరుత్మంతుడిని పంపి, అతడిని సశరీరంగా (బ్రహ్మలోకానికి తెప్పించాడు. 
ఆ గౌరవానికి వసురాజు పరమానందం పొందాడు. 
విశేషం: 'అంతరంగంబునకుం - 'దెలివును” అనే పాఠానికి 'తెవులును అని మరొకపాఠం ఉన్నది. సంస్కృతమూలంలో “నూ 
చత్వాం గ్లాని రాస్సృశేత్‌' (13-324-24) అని ఉన్నది. 'గాని'కి 'తెవులు' అనే పాఠం సముచితమని తోస్తున్నది. 
క్ర కురునాథ! యుపరిచరవసు । చరితంబు ప్రసంగకలన సంప్రాప్తంబై 

బెరసెను నీ వడిగిన య । ప్పురుషుల దివ్యానుభావముం జెప్పంగన్‌.' 375 
ప్రతిపదార్థం: కురునాథ!= ఓ ధర్మరాజా!; నీవు; అడిగిన= అడిగినటువంటి; ఆ+పురుషుల= ఆ శ్వేతశరీరుల; దివ్య+అనుభావమున్‌= 
దివ్యమైన ఆకార చేష్టాదికాన్ని; చెప్పంగన్‌= చెప్పుతూ ఉంటే; ప్రసంగకలనన్‌= ప్రసంగవశాత్తూ; ఉపరిచరవసు= ఉపరిచరవసుమహారాజు 
యొక్క; చరితంబు= కథ; సంప్రాప్తంబై+బెరసెను= వచ్చి కలిసింది. (బెరయు= కలియు) 
తాత్సర్యం: ధర్మరాజా! శ్వేతద్వీపంలో ఉండే దివ్యపురుషుల ఆకారాదులను నీ కోరికపై చెప్పబోతే మధ్యలో ఈ 
ఉపరిచరవసువు వృత్తాంతం (ప్రసంగవశాత్తూ వచ్చిపడింది.” 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1015 


వ. అని పలికి భీష్ముం డా భూపతితో 'నారదు వృత్తాంతంబు వివరించెద నాకర్ణింపుము.” 376 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; భీష్ముండు= భీష్మాచార్యుడు; ఆ+భూపతితోన్‌= ఆ ధర్మరాజుతో; నారదు= నారదుడి 
యొక్క; వృత్తాంతంబు=(349వ పద్యంతో (ప్రారంభించిన) కథ; వివరించెదన్‌= (మిగిలినది) వివరిస్తాను; ఆకర్లింపుము= వినుము. 
తాత్సర్యం: అని భీష్ముడు నారదుడి కథను ధర్మరాజుకు చెప్పటం మొదలుపెట్టాడు. 
సీ, అని చెప్పి యిట్లను 'నధిప! నారదు( డట్టు । లద్దీవియును నద్దుతాంగులైన 

యమ్మానవులు' దన యంతరంగంబున( । 69८८ బ్రీతి నందులకు నేగి 

యమ్మహాత్ములు దన్ను నాత్మల నాదరిం । పంగ దా నత్యంతభక్తి( २०६०२०८ 

డై పరమైకాంతులగువారి కింతింత । నిలిచి దుష్కరతపోనిష్ట( బూని 


ख. యూర్ద్వబాహుత( గదలకయుండి వివిధ । గూఢ దివ్యనామోక్తి సంప్రాఢి యచటి 


సకలజీవుల నానంద సంభృతముల( । జేయుచుండ విష్ణుస్తుతి సేయుచుందె. 377 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని; ఇట్టు+అనున్‌= ఇట్లా కొనసాగిస్తున్నాడు; అధిప!= ఓ ధర్మరాజా!; అట్టులు= ఆ రకంగా; 
నారదు(డు= నారదమహర్షి ఆ+దీవియునున్‌= ఆ శ్వేతద్వీపమూ; అద్భుత+అంగులైన= ఆశ్చర్యకరమైన శరీరాలు కలిగిన; 
ఆ+మానవులున్‌= ఆ దివ్యపురుషులూ (నరులు); తన= తనయొక్క; అంతరంగంబునన్‌= హృదయంలో (మనస్సులో); 
తో(చినన్‌= కనిపించేసరికి; ®= (ప్రేమతో; అందులకున్‌= ఆ శ్యేతద్వీపంలోకి; ఏ(గి= వెళ్ళి; ఆ+మహాత్ములు= ఆ శ్వేతశరీరులైన 
మహానుభావులు; తన్నున్‌= తనను; ఆత్మలన్‌= వారి హృదయాలలో; ఆదరింపంగన్‌= గౌరవించగా; తాన్‌= తాను(నారదుడు); 
అత్యంత భక్తిన్‌= మిక్కిలి భక్తితో; (ప్రణతు(డై= నమస్కరించినవాడై; పరమ+ఏకాంతులు+అగు= మిక్కిలి ఏకా(గ్రచిత్తులైన; 
వారికిన్‌= ఆ శ్వేతశరీరులకు; ఇంతింతన్‌= చేరువలో; నిలిచి= నిలబడి; దుష్కర= కఠినమైన; తపోనిష్టన్‌= తపోదీక్షను; పూని= 
వహించి; ఊర్హ్యబాహుతన్‌= చేతులు పైకి చూపిన భంగిమలో (స్థితిలో); కదలక+ఉండి= నిశ్చలంగా ఉండి; వివిధ= పలురకాలైన; 
గూఢ= రహస్యమైన; దివ్యనామ= మం(త్రప్రాయమైన విష్ణునామాల; ఉక్తి= తన ఉచ్చారణతో ఏర్పడిన; సంప్రాఢి= ప్రోఢత్వం; 
అచటి= అక్కడ ఉన్న; సకలజీవులన్‌= సమస్త ప్రాణికోటినీ; ఆనంద= ఆనందంతో; సంభృతములన్‌= నిండినవిగా 
(నిండినవాని(గా); చేయుచుండన్‌= చేస్తూఉంటే (దివ్యనామాల ఉచ్చారణ వఏటిని ఆనందపరుస్తోంది ~ అని); విష్ణుస్తుతి= ఇట్టా 
విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రం; చేయుచుండెన్‌= (నారదుడు) చేస్తూ ఉన్నాడు. 
తాత్సర్యం: 'ధర్మరాజా! నారదుడి మనస్సులో శ్వేతద్వీపమూ శ్వేతశరీరులైన దివ్య పురుషులూ రూపుగట్టారు. 
వెంటనే బయలుదేరి ఆ ద్వీపం చేరుకొన్నాడు. ఆ మహాత్ములను దర్శించాడు, నమస్కరించాడు. వారంతా 
నారదుడిని ఆత్మీయంగా గౌరవించారు. వారికి చేరువలోనే నారదుడు కూడా తపస్సుకు పూనుకొన్నాడు. 
ఊర్షబాహుడై నిలబడి విష్ణునామాలను ఉచ్చరించటం మొదలుపెట్టాడు. అవి నిగూఢమైన దివ్యనామాలు. వాటి 
ఉచ్చారణ ఆ ప్రాంతంలో ఉన్న సకల ప్రాణులనూ ఆనందింపజేసింది. ఇట్టా నారదుడు ధ్యానమూ విష్ణుస్తోత్రమూ 
చేస్తున్నాడు. 

వ. ఇవ్విధంబున నేకాంతియై సంస్తుతింప సితాసితపీతారుణ పిశంగ హరిత వర్ణంబులను 
బహుశిరోబాహుపాదంబులను వేది - కమండలు - స్రుక్సు వాగ్ని ధారణంబున నోంకారసావిత్రీ చతుర్వేదో 
చ్ఞారణంబులను మహాద్దుతంబయిన నిజదివ్యరూపంబు నారదునకు దర్శనగోచరంబుగా నిలిచి విష్ణుండు 
వినయ సంభ్రమోపేతభక్తి ప్రణతుండగు నప్పరమముని నాదరించి యిట్లనియె. 378 


ప్రతిపదార్థం: -ఈ+విధంబునన్‌= ఈ (ప్రకారంగా; ఏకాంతియె= ఏకా(గ్షచిత్తుడై; సంస్తుతింపన్‌= స్తుతించేసరికి; సిత= తెలుపు; 
అసిత= నలుపు (నీలం); పీత= పసుపు; అరుణ= ఎరుపు; పిశంగ= పుప్పొడి రంగు; హరిత= ఆకుపచ్చ; వర్ణంబులను= రంగులతోనూ; 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1016 


బహు= అనేకమైన; శిరః= తలలూ; బాహు= చేతులూ; పాదంబులను= కాళ్ళతోనూ; వేది= కుండమూ; కమండలు= కమండలువూ; 
స్రుక్‌+(స్రువ= హోమం చెయ్యటానికి నెయ్యి పోసే చెక్క గరిటెలు రెండూ (పాత్రలోనుండి నెయ్యి తీయటానికి ఉపయోగించేది 
- స్రువం. అగ్నిలో ఆ నెయ్యిని పోయటానికి ఉపయోగించే పొడవాటిది - (స్రుక్కు); అగ్ని= హోమాగ్ని - వీటి; ధారణంబునన్‌= 
వహనంతో (వీటిని ధరించటంతోపాటు); ఓంకార= ప్రణవమూ; సావిత్రీ= గాయత్రీ మంత్రమూ; చతుర్వేద= నాలుగువేదాలూ 
- వీటి; ఉచ్చారణంబులను= ఉచ్చారణలతోనూ; మహా (హత్‌)+అద్భుతంబు+ఐన= మిక్కిలి ఆశ్చర్యకరమైన; నిజ= తనయొక్క; 
దివ్యరూపంబు= దివ్యస్వరూపం; నారదునకున్‌= ఆ నారదమహర్షికి; దర్శన+గోచరంబుగాన్‌= చూపులకు (కన్నులకు) 
కనిపించేటట్టు; నిలిచి= (ప్రత్యక్షమై నిలబడి; విష్ణుండు= ఆ విష్ణుమూర్తి; వినయ= వినయమూ; సం('భ్రమ= కంగారూ - వీటితో; 
ఉపేత= కూడుకొన్న; భక్తి= భక్తితో; ప్రణతుండు+అగు= నమస్కరిస్తున్న; ఆ+పరమమునిన్‌= ఆ దేవర్శి నారదుడిని; ఆదరించి= 
గారవించి; ఇట్లు; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: ఇట్టా నారదుడు ఏకాగ్రచిత్తుడై ధ్యానం చేస్తుండగా విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. ఆయన తెలుపూ, 
నలుపూ, పసుపూ, ఎరుపూ, గోరోచనమూ, ఆకుపచ్చ రంగులలో ఉన్నాడు. సహ(స్రశిరస్సులూ, సహ(స్రబాహువులూ, 
సహ(స్రపాదాలూ ఉన్నాయి. హోమవేదిక, కమండులువూ, (సుక్కూ, స్రువమూ, అగ్నీ - వీటినన్నింటిని ధరించి 
ఉన్నాడు. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నాడు. గాయట్రీమం(త్రాన్ని జపిస్తున్నాడు. ఇట్టా అత్యద్భుతమైన దివ్యరూపంతో 
స్వామి (ప్రత్యక్షమయ్యాడు. నారదుడి కన్నులకు కనిపించాడు. వినయసం(భ్రమాలతో భక్తిగా నారదుడు 
నమస్కరించాడు. స్వామి ఆతడిని ఆదరించి ఇట్లా అన్నాడు: 
శ్వేతద్వీపవాసియగు నారాయణుండు నారదున కుపదేశించిన తత్త్వము (సం. 12-326-10,11) 

క, “నను(గాన(బడయ రెవ్వరు । ననఘా! యేకాంతికులక యర్ధము మద్ద 

ठ మీ వేకాంతికు(డవు । ననహంకారు(డవు( గాన యబ్జెం జూడన్‌.' 379 


ప్రతిపదార్థం: అనఘా!= పుణ్యాత్మా!; ఎవ్వరున్‌= ఎవరు ఎంతటివారైనప్పటికీ; ననున్‌= నన్ను; కానన్‌+పడయరు= చూడటం 
పొందరు (చూడలేరు - అని); ఏకాంతికులకున్‌+అ= ఏకా(గచిత్తులకే; మత్‌+దర్భనము= నా దర్శనం; అర్హము= యోగ్యం. (వారే 
పొందగలరు - అని); ఈవు= నీవు; ఏకాంతికు(డవు= ఏకా(గచిత్తం కలవాడవు; అనహంకారు(డవు= అహంకారం లేనివాడవు; 
కాన= కాబట్టే; చూడన్‌= నన్ను దర్శించటం; అబ్బెన్‌= (అబ్బింది) నీకు లభించింది. 
తాత్సర్యం: 'ఓ పవిత్రుడా! ఎవ్వరూ నన్ను దర్శించలేరు. ఏకాగ్రచిత్తులే నా దర్శనం పొందటానికి అర్హులు. నీవు 
ఏకా(గ్రచిత్తుడవు. అహంకార రహితుడవు. కాబట్టి నా దర్శనం నీకు లభించింది. 
వ. అని పలికి వరంబు వేడుమనుటయు నతండు ‘దేవా! భవద్దర్శ్యనంబుకంటె మిగుల వరంబునుం గలదే? 
యనుటయు నద్దేవుండు సవిశేషప్రసాదభరితుందడై. 380 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; వరంబున్‌= ఏదయినా ఒక వరాన్ని; వేడుము= కోరుకొమ్ము; అనుటయున్‌= అనటమూ; 
అతండు= ఆ నారదుడు; దేవా!= మహానుభావా!; భవత్‌= నీ; దర్భనంబుకంటెన్‌= దర్శనంకన్నా; మిగుల= మించి (అతిశయించి); 
వరంబునున్‌+కలదే?= వరం ఒకటి ఏదయినా ఉన్నదా?; అనుటయున్‌= అనటమూ; ఆ+దేవుండు= ఆ విష్ణుమూర్తి; సవిశేష= 
విశేషంతో కూడిన; (ప్రసాద= అనుగ్రహంతో (విశిష్టమైన అనుగ్రహంతో); భరితుండు+ఐ= నిండినవాడై. 
తాత్సర్యం: అని చెప్పి ఏదయినా వరాన్ని కోరుకోమన్నాడు. నారదుడు 'దేవా! నీ దర్శనభాగ్యానికి మించి వేరొక 
వరం ఉన్నదా? అన్నాడు. అపుడు విష్ణుమూర్తి అనుగ్రహం నిండిన మనస్సు కలవాడై. (తరువాతి పద్యంతోఅన్వయం). 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1017 


2 


ఇంద్రియంబుల కందం డెల్ల భూతంబులు( । దెగినను 20००८६०८ ద్రిగుణరహితుC 
డభీలంబునకు నాత్మ యన సర్వసాక్షినా । నజు( డన నిష్కకళకుండన వెలుంగు 
క్షేత్రజ్ఞ డాతండు జీవుండు వాసుదే । వుండును సంకర్షణుండు( జూవె 


Ye” 


వారు మనం బహంకారంబు వరుస బ్ర । ద్యుమ్మానిరుద్దనామోపహితము 


తే. లింతయును మన్మయంబ యే నిరువదియును । నాల్లునగు తత్త్వకోటికి నాథు(డైన 
పంచవింశకాభిఖ్యుండ( బరమపురుషు(। డనియు నాపేరు మణి పర మరయ లేదు. 381 


ప్రతిపదార్థం: క్షేత్రజ్ఞడు= క్లేత్రజ్ఞుడు అనబడేవాడు (ఆత్మ); ఇం(దియంబులకున్‌= ఇంద్రియాలకు; అంద(డు= లొంగడు; 
ఎల్ల+-భూతంబులున్‌= సకల(ప్రాణులూ (పంచభూతాలూ); తెగినను= నశించినా; తెగకుండున్‌= తాను నశించకుండా ఉంటాడు; 
త్రిగుణ రహితు(డు= సత్త్యరజస్తమోగుణాలు లేనివాడు; అఖిలంబునకున్‌= సమస్తానికీ; ఆత్మ+అనన్‌= ఆత్మ అనీ; సర్వసాక్షి+ 
నాన్‌= సర్వసాక్షి అనీ; అజు(డు+అనన్‌= అజుడు అనీ; నిష్కళుండు+అనన్‌= నిష్కళుడు అనీ - వ్యవహరింపబడుతూ; వెలుంగున్‌= 
ప్రకాశిస్తాడు; ఆతండు= ఆతడే; జీవుండున్‌= జీవుడూ; వాసుదేవుండును= వాసుదేవుడూ; సంకర్షణుండున్‌+చూవె= సంకర్షణుడూ 
సుమా!; మనంబు= మనస్సూ; అహంకారంబున్‌= అహంకారమూ అయిన; వారు= వాసుదేవ సంకర్షణులు; వరుసన్‌= (క్రమంగా; 
ప్రద్యుమ్న+అనిరుద్ద= ప్రద్యుమ్నమూ అనిరుద్దమూ అనేటువంటి; నామ= పేరులతో; ఉపహితములు= చెప్పబడేవి; ఇంతయునున్‌= 
ఇదంతా; మత్‌+మయంబు+అ= నా వికృతియే (నా మయమే); ఏను= నేను; ఇరువదియును నాల్లునగు= ఇరవై నాల్లుగా చెప్పబడిన; 
తత్త్యకోటికిన్‌= తత్ఫ్యసమూహానికి; నాథు(డు+ఐన= ప్రభువైన; పంచవింశక+అభిఖ్యు(డన్‌= పంచవింశకుడు అనే పేరుగలవాడిని 
(ఇరవై అయిదవ తత్త్యాన్ని నేనే); పరమపురుషు(డు+అనియున్‌= పరమపురుషుడు అని కూడా; నాపేరు= నా నామధేయం; 
మటీ= ఇంతకన్నా; పరము= పరము అనేది; అరయన్‌= ఎంత చూసినా; లేదు= లేదు. 


తాత్సర్యం: నారదా! క్షేత్రజ్ఞుడూ, జీవుడూ, వాసుదేవుడూ, సంకర్షణుడూ - అందరూ ఒక్కటే. అంతా నేనే. 
వాసుదేవుడే మనస్సు. అదే ప్రద్యుమ్నం. అహంకారమే సంకర్షణుడు. అదే అనిరుద్దం. ఇరవైనాలుగు తత్త్యాలకూ 
ప్రభువైన ఇరవై అయిదవ తత్త్యం నేనే. నన్ను అందుకే పంచవింశకుడు అంటారు. పరమపురుషుడిని నేనే. నాకంటె 
పరం (శ్రేష్టం) మరొకటి లేనేలేదు. 
క విను మేకాంతికు( డెవ్వని(। గని నిత్యానందపదము గను నప్పరమా 

త్ముని వాసుదేవు నిష్కలు । ననుపము(గా నను నెటుంగు టాత్మహితమగున్‌. 382 


ప్రతిపదార్థం: వినుము= నారదా! ఆలకించుము; ఏకాంతికు(డు= ఏకాగ్రచిత్తుడైన యోగి; ఎవ్వనిన్‌+కని= ఎవరిని దర్శించి; 
నిత్య+ ఆనందపదము= ఎల్లప్పుడూ ఆనందమయమైన స్థానాన్ని (నిత్యానంద స్థితి); కనున్‌= పొందుతాడో; ఆ+పరమాత్నునిన్‌= 
ఆ పరమాత్మగా; వాసుదేవున్‌(కాన్‌)= వాసుదేవుడిగా; నిష్కలున్‌ (కాన్‌)= నిష్కలుడిగా; అనుపమున్‌+కాన్‌= సాటిలేనివాడినిగా; 
ననున్‌= నన్ను; ఎణుంగుట= తెలియుట; ఆత్మహితము+అగున్‌= ఆత్మకు మేలు అవుతుంది. 

తాత్సర్యం: ఏకాగ్రచిత్తులైన యోగీశ్వరులు ఎవరిని దర్శించి నిత్యానందస్థితి పొందుతారో ఆ పరమాత్మగా, ఆ 
వాసుదేవుడిగా, ఆ నిష్కలుడిగా, ఆ సాటిలేనివాడిగా నన్ను తెలిసికొనటం నీకు ఆత్మహితం. (గ్రహించుము దేవర్షీ! 
క భూతాత్మకమైన యభఖిల । ధాతుచయము వెలిగ లేదు తను నా మొత్తం 

బాతతజీవవ్యాప్తి స । మేతము గాకున్న( జేష్ట నెస(గదు వత్సా! 383 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1018 


ప్రతిపదార్థం: వత్సా!= నాయనా!; భూత+ఆత్మకమైన= సకల జీవులకూ ప్రాణభూతమైన; అఖిల ధాతుచయము= సమస్తవిధాల 
ధాతుసమూహం (అంతశ్ళక్తి); వెలిగన్‌+లేదు= నాకన్నా భిన్నంగా (వెలుపలగా) లేదు; తను= అది; నా= నాయొక్క; మొత్తంబు= 
మొత్తం (అది సమస్తం నేను, నా సమస్తం అదీ); ఆతత= నిడుపైన; జీవ= జీవశక్తియొక్క (ప్రాణం); వ్యాప్తి వ్యాపనంతో;సమే తము= 
(ధాతుచయం) కూడుకొన్నది; కాకున్నన్‌= కాకపోయినట్టయితే; చేష్టన్‌= కదలికతో ((క్రియాశక్తితో); ఎసగదు= అలరారదు. 
తాత్సర్యం: నాయనా! నారదా! ఈ సృష్టిలో సకల ప్రాణికోటిలో అంతర్గతంగా ఉన్న ధాతుశక్తి నాకంటె భిన్నమైనది 
కాదు. నాలోనే ఉన్నది. అది నా మొత్తం. జీవశక్తి అనేది సర్వ(త్ర పరివ్యాప్తం కాకపోతే చేష్టలూ చైతన్యాలూ ఉండవుగదా! 
క, _జీవశరీరములు పృథ । గ్టావాకలితములు గాగ గనుటయు వలయున్‌ 
జీవుని గంటి ననుట మా । యావిలసన మస్మదీయ మది మునివర్యా! 384 

ప్రతిపదార్థం: మునివర్యా!= మునిశ్రేష్టా!; జీవ+శరీరములు= జీవమూ, శరీరమూ అనేవాటిని; పృథక్‌+భావ+ఆకలితములు 
కా(గన్‌= వేరు వేరు అనే భావంతో; కనుటయున్‌= చూడటంకూడా; వలయున్‌= అవసరం; జీవునిన్‌= జీవుడిని; కంటిన్‌= 
దర్శించాను; అనుట= అనటం; మాయా+విలసనము= ఒక మాయావిలాసం; అది= ఆ మాయావిలాసం; అస్మదీయము= నాదే. 
తాత్సర్యం: మునీశ్యరా! జీవుడు వేరు, శరీరం వేరు అనే విషయాన్ని గ్రహించటం చాలా అవసరం. ఎవరయినా 
జీవుడిని చూశాను అని అంటే అదంతా మాయ. ఆ మాయావిలాసానికి సృష్టికర్తను నేనే. 
క జీవుడు మత్సముపేతు(డు । గావు టెటుగవలయు దృఢముగా భక్తిమయం 

బై వటిలు నాశ్రయంబున । నేవా( డొందు నను వాని కిత్తు విముక్తిన్‌. 385 
ప్రతిపదార్థం: జీవు(డు= జీవాత్మ (ఎప్పుడూ); మత్‌+సమ్‌+ఉపేతు(డు= నాతో గాఢంగా కూడి ఉన్నవాడే (నాలో భాగం); కావుట= 
కావటాన్ని; ఎణు(గన్‌+వలయున్‌= (నీవు) తెలిసికోవాలి; దృఢము గాన్‌= గట్టిగా (నిశ్చలంగా); భక్తిమయంబు+ఐ= భక్తితో నిండినదై 
(భక్తిమయం అయి); వజలు= ఒప్పేటటువంటి; ఆ(శ్రయంబునన్‌= ఆధారంతో (సాధనంతో); ఏ వా(డు= ఎవడు; ననున్‌= 
నన్ను; ఒందున్‌= పొందుతాడో; వానికిన్‌= ఆ భక్తుడికి; విముక్తిన్‌= మోక్షాన్ని; ఇత్తున్‌= ఇస్తాను. 
తాత్సర్యం: జీవుడు నాకంటె భిన్నుడు కాదు. నాతోనే కలిసి ఉంటాడు. ఈ విషయాన్ని కూడా (గ్రహించటం 
అవసరం. భక్తిమయమైన సాధనంతో ఎవడు నన్ను పొందుతాడో వాడికి విముక్తిని అనుగ్రహిస్తాను. 
క్ర ఆదిత్య మరు ద్వసురు । ద్రాది దివిజగణము నంబుజాసను(డు6 జతు 

ర్వేదములు మదాతకతం । గాదే తత్తద్విశేష గౌరవమొందున్‌! 386 


ప్రతిపదార్థం: ఆదిత్య= ఆదిత్యులూ; మరుత్‌= మరుత్తులూ; వసు= వసువులూ; రు[ద్ర= రు[ద్రులూ; ఆది= మొదలైన; 
దివిజగణమున్‌= దేవతాసమూహమూ; అంబుజ+ఆసను(డున్‌= పద్మాసనుడైన (బ్రహ్మదేవుడూ; చతుర్వేదములున్‌= నాలుగు 
వేదాలూ; మత్‌+ఆత్మకతన్‌+కాదే!= నా స్వరూపాలు కావటం వల్లనేకదా!; తత్తత్‌= ఆయా; విశేషగౌరవమున్‌= విశేషమైన గౌరవాన్ని; 
ఒందున్‌= పొందేది. 
తాత్సర్యం: ఆదిత్యులూ, మరుత్తులూ, వసువులూ, రు(ద్రులూ మొదలైన దేవగణాలూ, (బ్రహ్మదేవుడూ, 
చతుర్వేదాలూ ఆయా గౌరవాలను పొందటం నా మహిమవలననే. 
తే. కమలగర్డు సృజించి సకలజగద్దు । రానియుక్తుని( గావించి యే నివృత్తి 

పరత నేకాకినై దివ్యభవ్య మగు స | హాయముగ సంచరింతు మధ్యస్థవృత్తి. 387 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1019 


ప్రతిపదార్థం: కమలగర్భున్‌= (బ్రహ్మను; సృజించి= సృష్టించి; సకలజగత్‌= సకల(ప్రపంచం యొక్క; ధురా= భారవహనంపట్ట; 

నియుక్తునిన్‌+కావించి= నియమించి; ఏన్‌= నేను; నివృత్తిపరతన్‌= నివృత్తిమార్గంలో తత్సరత కలిగి; ఏకాకిని+ఐ= అద్వితీయుడిని 

అయి (ఏకాంతం అనుభవిస్తూ); మధ్యస్థవృత్తిన్‌= మధ్యస్థుడుగా ఉంటూ (ఏ పక్షపాతమూ లేకుండా); దివ్య= దివ్యమూ; భవ్య= 
భవ్యమూ; అగు= అయిన; సహాయముగన్‌= సహాయంగా; సంచరింతున్‌= వ్యవహరిస్తూ ఉంటాను. 

తాత్సర్యం: (బ్రహ్మదేవుడిని నేనే సృష్టించాను. ప్రపంచభారాన్ని అప్పగించాను. నేను నివృత్తి మార్గం చేపట్టాను. 

ఏకాంతంగా గడుపుతాను. మధ్యస్టుడుగా ఉంటూ (బ్రహ్మాదులకు అవసరాన్ని బట్టి దివ్య్వమూ, భవ్యమూ అయిన 

సహాయం చేస్తుంటాను. 

వ. ఒక్కొక్కకాలంబుల జగద్ద్ధితంబుగా జన్మకర్మంబులం బూనుదు వినుము వారాహ రూపంబు దాల్చి హిరణ్యాక్షుని 
నారసింహమూర్తి ధరియించి హిరణ్యకశిపుని భృగువంశంబున జామదగ్నుుం డన జనియించి సర్వక్షత్రంబును 
దశరథుండను రాజునకు రామనామంబునం బుట్టి రావణాసురుం బరిమార్పంగలవా(డ. భూభారంబు 
వాపుటకై యాదవకులంబున( బ్రభవించి పురందరనందనుండై యవతరించిన నరుండు దోడ్చడ నక్మార్యంబు 
నిర్వహింతు. నేను దొల్లి నరనారాయణు లనియెడు నామంబుల మూర్తిద్వ్యయంబును బుషిత్వంబును 
వెలయ నొలసి లోకరక్షణం బాచరించుచున్నవా(డ. నమ్మూర్తుల పదంపడి కేళీమానుషత్వంబు గైకొని 
యిట్లు సేయు నయ్యవతారంబున( గంస కాలయవన ముర నరక బాణప్రముఖులైన కంటకులం జెటుతు. 
నందు బాణాసురుం గాతునని పూని మహాదేవుండు మహాసేనానీసహితుండై యడ్డపడ నమ్మహాతుని 
జయించి బాణునిం బరాభవింతు. నింతకుమున్ను మత్య్యత్వంబుకూర్మత్వంబుల నొంది 
నిఖిలచ్చందోబృందారక హితం బొనర్జితి మచ్చరితంబులు నీకుం గర్భగో చరంబులు గాకుండెడునే? ०605 
ధర్మరక్షణార్థంబుగా నేమేమి సేయవలయు నవియెల్లనుం జేయువా(డం గృత్యంబులు గృతంబులైన మదీయ 
ప్రకృతిం బొందుదు( బరమేష్టినందనా! నీ వేకాంతికుండ వగుట నీకు నా తెటింగెల్ల నెటింగించితి' నని చెప్పి 
యమ్మునిం గని యనాహారులు ననింద్రియులు నస్వేదులు సుగంధి శ్వేతదేహులు నగు నమ్మానవులం జూపి 
“వీరేకాంతికులు' మన్మయధ్యానపరులునై యున్నవారు వీరలకు సమ్మర్థంబుగా మెల(గం దగదు. నీవింకం 
బొమ్మని పరమాదరంబునం బలికి వీడ్కొలిపిన నద్దేవమునిసత్తముండు పరమానందభరితు( డై 
బదరికాశ్రమంబునకుం జనుదెంచి నరనారాయణులం గాంచి. 388 

ప్రతిపదార్దం: ఒక్కొక్కకాలంబులన్‌= కొన్ని కొన్ని సమయాలలో; జగత్‌+హితంబుగాన్‌= (ప్రపంచానికి మేలు అయ్యేట్టు; 

జన్మకర్మంబులన్‌= జన్మలనూ, కర్మాచరణాలనూ (జన్మల రూపమైన కర్మలను); పూనుదున్‌= వహిస్తూ ఉంటాను; వినుము; 
వారాహరూపంబున్‌+తాల్చి= వరాహావతారం ధరించి; హిరణ్య+అక్షునిన్‌= హిరణ్యాక్షుడు అనే రాక్షసుడినీ; నారసింహ+మూర్తిన్‌= 
నరసింహరూపాన్ని; ధరించి= వహించి; హిరణ్యకశళిపునిన్‌= హిరణ్యకశిపుడు అనే రాక్షసుడినీ; భృగువంశంబునన్‌= భృగు మహర్షి 
వంశంలో; జామదగ్భ్యుండు+అని= పరశురాముడు అనే రూపంతో (జమదగ్ని కుమారుడు); జనియించి= జన్మించి; సర్వక్షత్రంబునున్‌= 
సకల క్షత్రియసమూహాన్ని; దశరథుండు+అను= దశరథుడు అనే; రాజునకున్‌= రాజుగారికి; రామనామంబునన్‌= రాముడు అనే 
సేరుతో; పుట్టి= (ప్రభవించి; రావణ+-అసురున్‌= దశగీవుడు అనే రాక్షసుడినీ; పరిమార్సన్‌+కలవా(డన్‌= సంహరిస్తాను; భూభారంబు= 
భూమి బరువును; పాపుటకై= తగ్గించటంకోసం; యాదవకులంబునన్‌= యదువు అనే రాజుగారి వంశంలో; ప్రభవించి= జనించి; 
పురందర ఇం॥ద్రుడియొక్క; నందనుండై= కుమారుడై; అవతరించిన= పుట్టిన; నరుండు= అర్జునుడు; తోడ్సడన్‌= సహకరించగా; 
ఆ+కార్యంబున్‌= భూభారాన్ని తొలగించటమనే ఆ పనిని (కురుక్షేత్ర సం గ్రామంతో); నిర్వహింతున్‌= నిర్వహిస్తాను; ఏను= నేను; 
తొల్లి= పూర్వకాలంలో; నరనారాయణులు+అనియెడు= నరనారాయణులు అనే; నామంబులన్‌= పేరులతో; మూర్తిద్యయంబును= 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1020 


రెండు రూపాలూ; బుషిత్వంబునున్‌= బుషిత్వమూ; వెలయన్‌= పరిఢవిల్లగా (ఒప్పగా); ఒలసి= పొంది; లోకరక్షణంబు= ప్రపంచ 
సంరక్షణ (ప్రాణిరక్ష); ఆచరించుచున్నవా(డన్‌= చేస్తున్నాను; ఆ+మూర్తుల= ఆ నరనారాయణ అవతారాల; పదంపడి= తరువాత; 
కేళీమానుషత్వంబున్‌= విలాసార్థంగా మానవరూపం; కైకొని= చేపట్టి; ఇట్టు= ఇట్టా; చేయు+ఆ+అవతారంబునన్‌= చేసే ఆ 
శ్రీకృష్ణావతారంలో; కంస= కంసుడూ; కాలయవన= కాలయవనులూ; ముర= మురుడూ; నరక= నరకుడూ; బాణ= బాణుడూ; 
ప్రముఖులైన= మొదలైన; కంటకులన్‌= పీడకులను (లోక కంటకులు= లోకానికి ముళ్ళవంటివారు); చెణుతున్‌= నాశనం చేస్తాను 
(కంటకాలను చెబిపటం అంటే చెక్కివేయటం); అందున్‌= వారిలో (ఆ పని చేస్తున్నప్పుడు); బాణ+అసురున్‌= బాణుడు అనే 
రాక్షసుడిని; కాతున్‌+అని= రక్షిస్తాను అని; పూని= పూనుకొని (బాధ్యత మీద వేసికొని); మహాదేవుండు= శంకరుడు; 
మహాసేనానీసహితుండై= ప్రమథసేనాపతి అయిన కుమారస్వామితో కలిసి (సేనాని= కుమారస్వామి); అడ్డపడన్‌= నాకు (బాణాసుర 
సంహారంలో) అడ్డురాగా; ఆ+మహాత్మునిన్‌= మహానుభావుడైన ఆ శివుడిని; జయించి= జయించి; బాణునిన్‌= (శివరక్షణలో 
ఉన్న) బాణాసురుడిని; పరాభవింతున్‌= అవమానపరుస్తాను (ఉషానిరుద్దుల వివాహంతో ఆ రాక్షసుడిని అవమానించటం); 
ఇంతకున్‌+మున్ను= ఇంతకుపూర్వం; మత్స్యత్వ+కూర్మత్వంబులన్‌= మత్స్యావతారాన్ని, కూర్మావతారాన్నీ (తాబేలు); ఒంది= 
ధరించి; నిఖథిల= సమస్తమైన; ఛందః= వేదాలకూ (మత్సావతారంలో సోమకాసురుడిని జయించి వేదాలను ఉద్దరించటం); 
బృందారక= దేవతలకూ (క్షీరసము[ద్రమథనం - అమృతోత్సత్తి - కూర్మావతారం); హితంబు= మేలు; ఒనర్బితిన్‌= చేశాను; 
మత్‌+చరితంబులు= నా (ప్రవర్తనలు (చరిత్రలు - కథలు); నీకున్‌= నీకు; కర్లగోచరంబులు= చెవులకు వినిపించినవి; 
కాకుండెడునే?= కాకుండా ఉన్నాయా? (ఇవి వినే ఉంటావు - అని); మణియున్‌= ఇంకా; ధర్మరక్షణార్థంబుగాన్‌= ధర్మాన్ని 
రక్షించటంకోసమని; ఏమేమి+చేయన్‌+వలయున్‌= ఏమిటేమిటి చేయాలో; అవి+ఎల్లనున్‌= అవి అన్నీ; చేయువా(డన్‌= చేస్తాను 
- చేస్తుంటాను; కృత్యంబులు= చేయవలసినవి; కృతంబులు+ఐనన్‌= చేయబడినవి అయినట్టయితే (చేయవలసినవసన్నీ చేశాక); 
మదీయ (ప్రకృతిన్‌= నా సహజస్వభావాన్ని (స్థితిని); పొందుదున్‌= పొందుతాను; పరమేష్టినందనా!= (బ్రహ్మదేవుని పుత్రుడా! 
నారదుడా!; నీవు; ఏకాంతికు(డవు+అగుటన్‌= ఏకా(గ్రచిత్తం కలవాడవు అవటంచేత; నీకున్‌= నీకు; నా+తెణుంగు+ఎల్లన్‌= నా 
పద్దతి (విధం) అంతా; 2680०९९5 = తెలియజెప్పాను; అని; చెప్పి= పలికి; ఆ+మునిన్‌= ఆ నారదమహర్షిని; కని= తిలకించి; 
అనాహారులు= ఆహారం తీసికోనివారూ; అనిం(ద్రియులున్‌= ఇం(ద్రియచాంచల్యం లేనివారూ; అహ్వేదులున్‌= చెమటపట్టనివారూ; 
సుగంధి= పరిమళించే; శ్వేతదేహులున్‌= తెల్లని శరీరాలు కలవారూ; అగు= అయినటువంటి; ఆ+మానవులన్‌= ఆ నరులను; 
చూపి= చూపించి; వీరు= ఏరంతా; ఏకాంతికులున్‌= ఏకాగ్రత కలవారూ; మత్‌+మయ+ధ్యానపరులై= నాతో నిండిన ధ్యానం 
కలవారూ అయి (నన్నే ధ్యానిస్తూ); ఉన్నవారు= ఉన్నారు; వఏరలకున్‌= ఈ దివ్యపురుషులకు; సమ్మర్దంబుగాన్‌= ఒత్తిడి అయ్యేట్టు 
(ఇబ్బంది అయ్యేట్టు); మెల(గన్‌+తగదు= సంచరించటం పనికిరాదు (నీ సంచారమూ నీ ఉనికీ వాళ్ళ ఏకాగ్రతను భంగపరుస్తుంది 
- అని); నీవు; ఇంకన్‌= ఇంక; పొమ్ము= తిరిగివెళ్ళుము; అని; పరమ+ఆదరంబునన్‌= మిక్కిలి ఆదరంతో (ద్రేమతో, 
ఆత్మీయతతో); పలికి= చెప్పి; వీడ్కొలిపినన్‌= వీడ్కోలు ఇచ్చేసరికి; ఆ+దేవముని+సత్తముండు= దేవర్శులలో ఉత్తముడైన ఆ 
నారదుడు; పరమ+ఆనంద భరితుండై= (బ్రహ్మానందంతో నిండినవాడై; బదరికా+ఆ(శ్రమంబునకున్‌= తానుండే బదరికా(శ్రమానికి 
(బదరి= రేగుచెట్టు); చనుదెంచి= తిరిగి వచ్చి; నరనారాయణులన్‌= నరనారాయణులు ఇద్దరినీ; కాంచి= దర్శించి. 


తాత్సర్యం: కొన్ని కొన్ని సమయాలలో లోకహితం కొరకు జన్మకర్మలను పూనుతూ ఉంటాను. వరాహరూపం 
తాల్చి హిరణ్యాక్షుడిని, నరసింహరూపం ధరించి హిరణ్యకశిపుడినీ, భృగువంశంలో పరశురాముడై పుట్టి 
క్షత్రియలోకాన్నంతటినీ, దశరథరాముడిగా జన్మించి రావణుడినీ సంహరిస్తాను. యాదవకులంలో కృష్ణుడినై పుట్టి 
అర్జునుడి సహాయంతో భూభారాన్ని తొలగిస్తాను. నేను పూర్వం నరనారాయణు లనే పేర్లతో రెండు రూపాలతో, 
బుషిత్వంతో వెలసి జగ(ద్రక్షణాన్ని చేస్తున్నాను. ఆ మూర్తులే తరువాత లీలామానుష రూపాలతో తమ కార్యాలను 
నిర్వహిస్తూ కంసుడు, కాలయవనుడు, మురుడు, నరకుడు, బాణుడు మొదలైన కంటకులను రూపుమాపుతారు. 
అందులో బాణాసురుడిని రక్షిస్తానని పూనుకొని శివుడు కుమారస్వామితో కలిసి అడ్డగించగా ఆ మహాత్ముడిని 
జయించి బాణుడిని అవమానించాను. ఇంతకు ముందు మత్స్యకూర్మభావాలను పొంది దేవగణాలకు మేలు చేశాను. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1021 


నాలీలలు నీవు వినకుండా ఉన్నావా? ఇంకా ధర్మరక్షణం కొరకు ఏయే పనులు చేయాలో వాటిని తప్పక నిర్వహిస్తాను. 
నా కర్తవ్యాలు పూర్తి కాగానే నా మూల(ప్రకృతిని మరల పొందుతాను. నారదా! ఏకా(గ్షచిత్తుడవు కావటంచేత నా 
తీరునంతా నీకు తెలిపాను’ - అని పలికి ఆ మునిని చూచి నిరాహారులూ, ఇం(ద్రియ నిగ్రహులూ, స్వేదం లేనివారూ, 
సుగంధి శ్వేతదేహులూ అయిన ఆ మానవులను చూపి, వారు ఏకాగ్రచిత్తులు, నన్నే స్మరించేవారూ అయి ఉన్నారు. 
వారికి ఇబ్బంది కలిగేటట్టు వ్యవహరించరాదు. నీ వింక పొమ్ము" అని పలికి గౌరవంగా వీడ్కోలు పలుకగా, నారదుడు 
పరమానందంగా బదరికా(శ్రమానికి వచ్చి నరనారాయణులను దర్శించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే. భక్తి వీడ్మొని చని మునిప్రతతి కెందు । నచ్యుతాననోద్గతము వేదార్థమయము 
యోగసాంఖ్యాత్మకమునైన వాగమృతము' | గర్భపుటపేయముగ జేయు గారవమున. 389 


ప్రతిపదార్థం: భక్తిన్‌= భక్తితో; వీడ్కొని= (విష్ణుమూర్తి దగ్గర) సెలవు తీసికొని; చని= నారదుడు వెళ్ళి; మునిప్రతతికిన్‌= 
మునిబృందానికి; ఎందున్‌= అంతటా; అచ్యుత= విష్ణుమూర్తియొక్క; ఆనన= ముఖంనుండి; ఉద్లతమున్‌= వెలువడినదీ; వేద+ 
అర్థమయమున్‌= వేదసారంతో నిండినదీ; యోగ+సాంఖ్య+ఆత్మకమున్‌= యోగరూపమూ, సాంఖ్యరూపమూ; ఐన= అయినటువంటి; 
వాక్‌+ అమృతమున్‌= వా(గ్రూపమైన అమృతాన్ని; గారవమునన్‌= (ప్రేమతో; కర్లపుట= (చెవులు అనే దొప్పలతో) చెవులతో; 
పేయముగన్‌= (క్రోలబడేదిగా; చేయున్‌= చేశాడు (వాగమృతాన్ని మునుల చెవులకు పానీయంగా అందించాడు - అని). 
తాత్సర్యం: విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసికొని వెళ్ళిన నారదుడు తాను స్వామినుండి (గ్రహించిన ఉపదేశామృతాన్ని 
తక్కిన మహర్షులందరికీ కర్ల్ణరసాయనంగా అందించాడు. అదియే వేదసారం. యోగసారం. సాంఖ్యసారం. 
వ. _నారదుం డట్లు విష్ణుని దివ్యవాక్యవితతి విద్వజ్ఞనంబులకు వినిపించుచు బ్రహ్మసభ కరిగి యందునుం 
బ్రకటించె' ననుటయు 'నప్పద్మభవునకు నది వింతయే?' యనిన నక్మొంతేయాగ్రజుతో శాంతనవుం 'డా 
శతానందునకు నపరిజ్ఞాతంబునుం గలదే? యతనిం గొలువ వచ్చినట్టి సిద్దసాధ్యాదులకు వినిపించెయగాక' 
యని పలికి వెండియు నిట్లనియె. 390 
ప్రతిపదార్థం: నారదుండు; అట్టు; విష్ణుని= విష్ణుమూర్తియొక్క; దివ్య= దివ్యమైన; వాక్య+వితతిన్‌= వాక్టమూహాన్ని; విద్వత్‌+ 
జనంబులకున్‌= పండితులకు; వినిపించుచున్‌= వినిపిస్తూ; (బ్రహ్మసభకున్‌= (బ్రహ్మదేవుడి సభకు; అరిగి= వెళ్ళి; అందునున్‌= 
ఆ సభలోకూడా; |ప్రకటించెన్‌= అందరికీ వినిపించాడు; అనుటయున్‌= అని భీష్ముడు చెప్పటంతోనే; ఆ+పద్మభవునకున్‌= ఆ 
(బ్రహ్మదేవుడికి; అది= ఆ విషయం; వింతయే?= అంత కొత్తదా (ఎరుగనిదా)?; అనిన= అని అడిగిన; ఆ+కౌంతేయ+అగ్రజుతోన్‌= 
కుంతీపుత్రులలో (మొదటివాడైన) పెద్దవాడైన ఆ ధర్మరాజుతో; శాంతనవుండు= శంతను సుతుడు ఆ భీష్ముడు - ఇట్లా అన్నాడు: 
ఆ+శతానందునకున్‌= ఆ (బ్రహ్మదేవుడికి; అపరిజ్ఞాతంబునున్‌+కలదే?= తెలియనిది కూడా ఉన్నదా? (ఆయనకు అన్నీ తెలుసు 
అని); అతనిన్‌= ఆ (బ్రహ్మను; కొలువన్‌= సేవించటానికి; వచ్చినట్టి= వచ్చినటువంటి; సిద్దసాధ్య+ఆదులకున్‌= సిద్దులూ,సాధ్యులూ 
ఈ మొదలైన జనాలకు; వినిపించెన్‌+కాక= (నారదుడు) వినిపించాడు కానీ - అని పలికి= అని భీష్ముడు; వెండియున్‌= మళ్ళీ; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 
తాత్సర్యం: అట్లా నారదుడు (బ్రహ్మలోకానికి కూడా వెళ్ళాడు. అక్కడ కూడా ఆ ఉపదేశామృతాన్ని ప్రకటించాడు” 
అని భీష్ము డనగా, ఆ విషయం (బ్రహ్మకు (క్రొత్తదా?' అని ఆ ధర్మరాజు అడిగాడు. “బ్రహ్మకు తెలియదని 
కాదు. ఆ సభకు వచ్చిన సిద్దసాధ్యాదులకొరకు ఆయన అట్లా చేశాడు అని భీష్ముడు బదులిచ్చి, చెప్పటం 
మొదలుపెట్టాడు. 
క “క్రమమున వాజ్మయమగు న । య్యమృతము లోకమున బర౮గె నది మజ్జనకుం 
డమితదయమః జెప్పె నాకును । శమయుత! యేడెప్పితిని విశదముగ నీకున్‌. 391 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1022 


ప్రతిపదార్థం: శమయుత!= ఇంద్రియనిగ్రహం కలవాడా!; క్రమమునన్‌= (క్రమ[క్రమంగా (ఆనోటా ఆనోటా); వాక? మయము+అగు= 
వాగ్రూపమైన; ఆ+అమృతము= ఆ ఉపదేశామృతం; లోకమునన్‌= భూలోకమంతటా; పరలాన్‌= వ్యాపించింది; అది= దాన్ని; 
మత్‌+జనకుండు= మా తండ్రిగారు; అమితదయన్‌= మిక్కిలి దయతో; నాకునున్‌= నాకు; చెప్పెన్‌= తెలియజేశారు; ఏన్‌= 
నేను; నీకున్‌= నీకు; విశదముగన్‌= స్పష్టంగా; చెప్పితిని= తెలియజెప్పాను. 

తాత్సర్యం: 2, శాంతస్వభావా! విష్ణుమూర్తి అందించిన ఆ ఉపదేశామృతం క్రమక్రమంగా కర్ణాకర్లికగా 
లోకమంతటా వ్యాపించింది. మా తండ్రి దానిని నాకు అత్యంతదయతో బోధించాడు. నేనేమో నీకు విశదంగా 
తెలియజెప్పాను ४ 


క్ర మునులును సురలును దీనిని । విని కొనియాడుదురు విష్ణు వినుతింతురు భ 
క్రినిరూఢులై జపింతురు । మనమున జపింతు రతిసమాహితు లగుచున్‌. 392 


ప్రతిపదార్థం: మునులునున్‌= మహర్షులూ; సురలునున్‌= దేవతలూ; దీనినిన్‌= ఈ ఉపదేశసారాన్ని; విని= ఆలకించి; 
కొనియాడుదురు= (ప్రశంసిస్తారు; విష్ణున్‌= విష్ణుమూర్తిని; వినుతింతురు= స్తుతిస్తారు; భక్తి+నిరూఢులై= గాఢమైన భక్తి కలవారై; 
మనమునన్‌= మనస్సులో; జపింతురు= జపిస్తారు; అతి= మిక్కిలి; సమాహితులు+అగుచున్‌= సావధానులు అవుతూ; 
చర్చింతురు= (దీన్ని పలురకాలుగా) చర్చిస్తారు. 
తాత్సర్యం: ధర్మరాజా! విష్ణుమూర్తి అందించిన ఈ ఉపదేశసారాన్ని మునులూ, బుషులూ మెచ్చుకొంటారు. 
విష్ణుమూర్తిని స్తుతిస్తారు. భక్తితో దీన్ని జపిస్తారు. నలుగురూ కలిసినచోట ఏకాగ్రచిత్తులై దీనినే చర్చిస్తారు. ఇవన్నీ 
జరగటం నేను ఎరుగుదును. 
ख. నీవు నిట్టుల చేయు వినీతిపరు(డు । విష్ణుభక్తుండు శమదమాన్వితు(డు నైన 

యట్టివానికి జెప్పుమీ యచ్యుతాన । నోద్గతంబైన యిప్పురాణోత్తమంబు. 393 
ప్రతిపదార్థం: నీవున్‌= నీవుకూడా; ఇట్టులన్‌= ఇట్లాగే; చేయు(ము)= స్తుతించటం, జపించటం, చర్చించటం చేయుము; వినీతి 
పరు(డున్‌= వినయ సంపన్నుడూ; విష్ణుభక్తుండున్‌= విష్ణుభక్తుడూ; శమ+దమ+అన్వితు(డున్‌= అంతర్భహిరిం(ద్రియ నిగ్రహం 
కలవాడూ; ఐన+అట్టివానికిన్‌= అయినటువంటి వాడికి; అచ్యుత= విష్ణుమూర్తియొక్క; ఆనన= ముఖంనుంచి; ఉద్గ్లతంబు+ఐన= 
వెలువడిన; -ఈ+పురాణ+ఉత్తమంబున్‌= ఈ ఉత్తమ పురాణగాథను; చెప్పుమీ!= ఉపదేశించు సుమీ! 
తాత్సర్యం: ధర్మరాజా! నీవు కూడా ఇట్లాగే విష్ణుమూర్తిని స్తుతించుము. ఈ ఉపదేశం చర్చించుము. ఈ మం(త్రం 
జపించుము. అంతేకాదు, నీవు ఎవరికైనా ఈ ఉత్తమపురాణాన్ని చెప్పదలచుకొంటే వినయపరుడూ, విష్ణుభక్తుడూ 
ఇంద్రియనిగ్రహం కలవాడూ అయిన వ్యక్తికే ఉపదేశించుము. 
క్ర నీ వినిన యుపాఖ్యానము । లేవియు సరిగావు దీని కిది దీర్షాయుః । 

శ్రీవిభవారోగ్యములం । గావించు( బరించినం దగం దను వినినన్‌.' 394 
ప్రతిపదార్థం: నీ= నీయొక్క; వినిన= (ఇంతవరకూ) విన్నటువంటి; (నీవు విన్న - అని); ఉపాఖ్యానములు= ఉపకథలు; ఏవియున్‌= 
ఏవీ కూడా; దీనికిన్‌= ఈ ఉపాఖ్యానానికి; సరిగావు= సాటిరావు (సమానం కావు); ఇది= ఈ ఉపాఖ్యానం; తగన్‌= శ్రద్దగా; 
తనున్‌= తనను; పఠించినన్‌= చదివినా; వినినన్‌= ఆలకించినా; 60 = దీర్గమైన ఆయుర్జాయాన్నీ; శ్రీ విభవ= 
సంపద్దైభవాన్నీ; ఆరోగ్యములన్‌= ఆరోగ్యాన్నీ (ఆయు్రీ= ఆయుస్సంపదనూ); కావించున్‌= కలిగిస్తుంది. 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1023 


తాత్సర్యం: ధర్మజా! ఇంతవరకూ నీవు విన్న ఉపాఖ్యానాలు ఏవీ దీనికి సరిపోలవు. దీనిని శ్రద్దగా చదివినా, వినినా 
అట్టివారికి దీర్భాయుస్ఫూ, సకల సంపదలూ, వైభవాలూ, ఆరోగ్యమూ అన్నీ సమకూడుతాయి. 
క్ర అని శాంతనవు(డు సెప్పిన । విని మోదమునొంది పాండవేయులు దీనిన్‌ 

వినుచు€ బరించుచు విష్ణుం । గొనియాడుదు రధికభక్తి( గురువంశవరా! 395 


ప్రతిపదార్థం: కురువంశవరా!= కురువంశంలో ఉత్తముడా! ఓ జనమేజయుడా!; అని= ఈ (ప్రకారంగా; శాంతనవు(డు= 
శంతనుకుమారుడైన భీష్ముడు; చెప్పినన్‌= చెబితే; విని= ఆలకించి; మోదమున్‌+ఒంది= సంతోషించి; పాండవేయులు= 
పాండుపుత్రులు; దీనిన్‌= ఈ ఉపాఖ్యానాన్ని; వినుచున్‌= వింటూ; పఠించుచున్‌= పఠిస్తూ; విష్ణున్‌= విష్ణుమూర్తిని; అధికభక్తిన్‌= 
అత్యంతభక్తితో; కొనియాడుదురు= స్తుతించేవారు. 
తాత్సర్యం: (కథను మళ్ళీ జనమేజయ వైశంపాయనులకు కలుపుతున్నాడు.) 2, జనమేజయా! భీష్ముడు ఇట్లా 
చెప్పితే (శ్రద్దగా విన్న పాండుపు(త్రులు దీనినే వింటూ, పఠిస్తూ భక్తితో విష్ణుమూర్తిని స్తుతిస్తూ కాలం గడిపారు.” 
వ. అని చెప్పి వైశంపాయనుండు వెండియు. 396 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; వైశంపాయనుండు= వ్యాసశిష్యుడైన వైశంపాయనముని; వెండియున్‌= తిరిగి ఇట్టా అన్నాడు: 
తాత్సర్యం: ఇంకా వ్యాసశిష్యు డైన వైశంపాయనముని ఇట్టా చెప్పాడు. 
ఉ. “సాత్యవతేయు( డీ పరమ జప్యము భక్తి బరించుచున్‌ వియ 

ద్గత్యభిరాము(డై నియమతత్ప్సరతం జను దుగవారికిన్‌ 

అ థ్ధ 
నిత్యము విష్ణుగాంచి మహనీయతరం బగు పూజనంబు సం 
స్తుత్యముగాగ జే(తకు( గుతూహలసంపద 23९80565." 397 


ప్రతిపదార్థం: నిత్యమున్‌= ప్రతిరోజూ; విష్ణున్‌= విష్ణుమూర్తిని; కాంచి= దర్శించి; మహనీయతరంబు+అగు= మిక్కిలి పవిత్రమైన 
(విలువైన); పూజనంబు= అర్చనను; సంస్తుత్యము+కా(గన్‌= పొగడొందేట్టు; చేతకున్‌= చేయటానికి; కుతూహల సంపద= 
ఉత్సాహశ్రీ; పల్లవింప(గన్‌= చిగురొత్తగా; సాత్యవతేయు(డు= సత్యవతీ తనయుడైన వ్యాసుడు; -ఈ+పరమ+జప్యమున్‌= 
ఉత్తమమూ జపించదగినదీ అయిన ఈ ఉపాఖ్యానాన్ని; భక్తిన్‌= భక్తితో; పరించుచున్‌= పఠిస్తూ; వియత్‌+గతి+అభిరాము౯ై= 
ఆకాశగమనంతో శోభిల్లినవాడై; నియమతత్సరతన్‌= నియమనిష్టాపరుడై; దుగ్తవార్డికిన్‌= క్షీరసము[ద్రానికి; చనున్‌= వెడతాడు. 


తాత్సర్యం: ఈ పరమపవి(త్రమైన ఉపాఖ్యానాన్ని భక్తితో జపిస్తూ వ్యాసుడు ఆకాశమార్గాన ప్రయాణం చేసి 

క్షీరసముద్రానికి వెళ్ళుతాడు. నిత్యమూ విష్ణుమూర్తిని దర్శించాలి, ఉత్తమపూజలు ఆచరించాలి అనే కుతూహలం 

వ్యాసుడి మనస్సులో ఎప్పుడూ పల్లవిస్తూ ఉంటుంది.” 

వ. అనిన విని జనమేజయుండు మోదంబునొంది యమ్ముని సత్తమునితోడ నీవు మోక్షం బత్యంత సుఖం బని 
చెప్పుదు. సకలజనంబులు నభ్యుదయకరంబులైన కర్మవిశేషంబులం దగిలి యుండుదు 'రొరుల నననేల? 
దేవతలును దద్ధర్మంబు వాటింపక హవ్యభోజనపరత్వం బూని యుండుదు రమ్మహాత్ము లట్లగుట యెట్లొకో? 
యని యేను విచారించుచుండుదు నత్తెటింగు దేటపడ 5680605?" యని యడిగిన నప్పారాశర్యశిష్యుం 
డా భూవరున కిట్లనియె. 398 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1024 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వైశంపాయనుడు చెబితే; విని= ఆలకించి; జనమే జయు(డు= జనమేజయుడు; మోదంబున్‌+ఒంది= 
సంతోషించి; ఆ+మునిసత్తమునితోడన్‌= ఆ మునీశ్యరుడితో (వైశంపాయనుడితో); నీవు; మోక్షంబు= ముక్తి అనేది; అత్యంత 
సుఖంబు= మిక్కిలి సుఖమైనది; అని; చెప్పుదు(వు)= చెబుతావు; కానీ - సకలజనంబులున్‌= జనులందరూ; అభ్యుదయ 
కరంబులు+ఐన= భౌతికంగా అభివృద్దిని కలిగించే; కర్మవిశేషంబులన్‌= ఆయా విశేషమైన పనులలో; తగిలి+ఉండుదురు= సక్తులై 
ఉంటున్నారు; ఒరులన్‌= ఇతరులను; అనన్‌+ఏల= అనటం ఎందుకుగానీ; దేవతలునున్‌= దేవతలుకూడా; తద్‌+ ధర్మంబున్‌= 
మోక్షధర్మాన్ని; పాటింపక= ఆచరించకుండా; హవ్యభోజన పరత్వంబున్‌= పురాడోశాన్ని తినటమే పనిగా; ఊని= స్వీకరించి; 
ఉండుదురు= జీవిస్తుంటారు (ఊనియుండుదురు); ఆ+మహాత్ములు= ఆ మహనీయులు; అట్టు= ఆ ఏవిధంగా; అగుట= కావటం; 
ఎట్సొకో!= ఎట్లా సమంజసం!; అని; ఏనున్‌= నేను; విచారించుచుండుదున్‌= ఆలోచిస్తూ ఉంటాను; ఆ+ తెబింగున్‌= వారు 
అట్లా ఉండటానికి కారణాన్ని; ఎటీంగింపవే= తెలియజెప్పవా!; అని; అడిగినన్‌= అడిగితే; ఆ+పారాశర్యశిష్యుండు= ఆ 
వ్యాసశిష్యుడైన వైశంపాయనుడు; ఆ+భూవరునకున్‌= ఆ జనమేజయ మహారాజుకి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 
తాత్సర్యం: అని వైశంపాయనుడు చెప్పగా విని, జనమేజయుడు ఆ మునీశ్యరుడితో 'నీవు ముక్తి అనేది మిక్కిలి 
సుఖమైనది అని చెప్పుతావు కానీ, జనులందరూ కేవలం భౌతిక విషయాలపైన మా(త్రమే ఆసక్తి చూపుతున్నారు. 
అంతే కాదు, దేవతలు కూడా మోక్షధర్మాన్ని ఆచరించకుండా పురోడాశాన్ని తినటమే పనిగా జీవిస్తుంటారు. 
ఇదేమిటి?- వీరెందుకు ఇట్లా అయ్యారు? అని నేను ఆలోచిస్తూ ఉంటాను. వారు అట్లా ఉండటానికి గల కారణాన్ని 
తెలియజెప్పు' మని అడుగగా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఈ విధంగా తెలిపాడు. 


క విమలాత్తు(డు పారాశ । ర్యమునీంద్రు(డు శిష్యులను మహాభారతపం 
చమములగు వేదముల మే । రుమహీధరవాసియై ७८६०९०८ జదివించెన్‌. 399 


ప్రతిపదార్థం: విమల+ఆత్య్ము(డు= నిర్మలాంతరంగుడైన; పారాశర్యమునీం(ద్రుడు= ఆ వ్యాసుడు; మేరుమహీధర+వాసియై= 
మేరుపర్వతంమీద నివసిస్తున్నవాడై; శిష్యులను= తన శిష్యులను; మహాభారత పంచమములు+అగు= మహాభారతం అయిదవదిగా 
కలదైన; వేదములన్‌= వేదాలను (వేదాలు నాలుగయితే మహాభారతం అయిదవది. పంచమవేదం); కరుణన్‌= శిష్యులపట్ట దయతో; 
చదివించెన్‌= చదివించాడు (వేదాలను శిష్యులతో చదివించాడు అంటే నేర్చాడు అని). 


తాత్సర్యం: నిర్మలమనస్వి ఆ వ్యాసుడు మేరుపర్వతంమీద నివసిస్తూ తన శిష్యులకు నాలుగు వేదాలూ, 
పంచమవేదమైన మహాభారతమూ దయతో నేర్చాడు. 


వ. అట్టియెడ నేనును సుమంతు - © - జైమినులు నీ విప్పుడు ననృడిగిన చందంబున నమ్మహాతు నడిగితిమి 
దానికి సుముఖుండయి సర్వజ్ఞుండును సదయహృదయుండును నగు సాత్యవతేయుండు మాకు నిట్లని 
యానతిచ్చె. 400 


ప్రతిపదార్థం: అట్టియెడన్‌= అలా చదివిస్తున్న సమయంలో; ఏనునున్‌= నేనూ; సుమంతు= సుమంతుడూ; పైల= పైలుడూ; 
జైమినులు= జైమిని - అనే మేము నలుగురమూ; నీవు; ఇప్పుడు; నన్నున్‌= నన్ను; అడిగిన+చందంబునన్‌= అడిగినట్టే; =+ 
మహాత్మున్‌= ఆ మహానుభావుడు వ్యాసుడిని; అడిగితిమి= అడిగాం; దానికిన్‌= ఆ విషయానికి; సుముఖుండు+అయి= 
అనుకూలుడై; సర్వజ్ఞాండునున్‌= అన్నీ తెలిసినవాడూ; సదయ+హృదయుండునున్‌= దయతో కూడిన హృదయం కలవాడూ; 
అగు= అయిన; సాత్యవతేయుండు= సత్యవతీతనయుడు - వ్యాసుడు; మాకున్‌= మాకు; ఇట్టు+అని= ఇట్టాగని; ఆనతి+ఇచ్చెన్‌= 
సెలవిచ్చాడు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1025 


తాత్సర్యం: ఆ సమయంలో నేనూ, సుమంతుడూ, పైలుడూ, జైమిని అనే నలుగురమూ నీవు ఇప్పుడు నన్ను 

అడిగినట్టే ఆ వ్యాసభగవానుడిని అడుగగా ఆయన ఇట్లా బదులిచ్చాడు. 

తే. ఏ నతీతంబులును వర్తమానములు న । నాగతమ్ములు నగు జగదఖిలవర్త 
నంబులును గను దివ్యబోధంబు గోరి । పాలకడలి తీరమున దపంబుసేసి. 401 

ప్రతిపదార్థం: ఏను= నేను; అతీతంబులును= కడచిపోయినవీ; వర్తమానములున్‌= జరుగుతున్నవీ; అనాగతమ్ములున్‌= (ఇంకా 

రానివీ) జరగబోయేవీ; అగు= అయిన; జగత్‌= ప్రపంచంయొక్క; అఖిల= సమస్తమైన; వర్తనంబులును= నడవడికలూ; కను= 
తెలిసికొనేటువంటి (దర్శించే); దివ్యబోధంబు= దివ్యజ్ఞానం; కోరి= వాంఛించి; పాలకడలి+తీరమునన్‌= క్షీరసము|ద్రతీరంలో; 
తపంబు+చేసి= తపస్సు చేసి. 

తాత్సర్యం: శిష్యులారా! భూతభవిష్యద్వర్తమానాలలో ప్రపంచ(ప్రవర్తనను తెలిసికొనగలిగిన దివ్యదృష్టిని పొందాలని 

కోరి నేను క్షీరసము[ద్రతీరంలో తపస్సు చేశాను. 

వ. నారాయణప్రసాదంబునం జేసి సిద్దమనోరథుండ నైతిం గావునం గల్పాదియందు' గమలసంభవప్రముఖ 
బృందారకు లాచరించిన కృత్యంబులు గానవచ్చు వానిం జెప్పెద దాన మీ యడిగిన యర్ధంబు దేటపడు 
వినుండు. 402 

ప్రతిపదార్థం: నారాయణ(ప్రసాదంబునన్‌+చేసి= నారాయణుడి అను(గ్రహంచేత; సిద్దమనోరథుండను+ఐతిన్‌= సిద్దించిన కోరిక 

కలవాడను అయ్యాను (నా కోరిక సిద్దించి ఆ దివ్యజ్ఞానమూ, దివ్యదృష్టీ లభించాయి అని); కావునన్‌= కాబట్టి; కల్పాదియందున్‌= 
సృష్టి ప్రారంభంలో; కమలసంభవ= (బ్రహ్మదేవుడూ; ప్రముఖ= మొదలైన; బృందారకులు= దేవతలు; ఆచరించిన= చేసినటువంటి; 
కృత్యంబులు= పనులు; కానవచ్చువానిన్‌= కనిపించే వాటిని (ఏవి ఎంత కనిపిస్తే అంత); చెప్పెదన్‌= చెబుతాను; (కానవచ్చున్‌= 
కనబడతాయి వానిన్‌= వాటిని, చెప్పెదన్‌= చెప్పుతాను); దానన్‌= దానివలన; మీ+అడిగిన+అరంబు= మీరు అడిగిన విషయం 

(ప్రయోజనం); తేటపడున్‌= స్పష్టపడుతుంది; వినుండు= వినండి. 

తాత్సర్యం: నారాయణుడి అనుగ్రహంచేత నా కోరిక సిద్దించి, ఆ దివ్యజ్ఞానమూ, దివ్యదృష్టి లభించాయి. కాబట్టి, 

సృష్టి ప్రారంభంలో (బ్రహ్మదేవుడూ మొదలైన దేవతలు చేసినటువంటి పనులు చెప్పుతాను. దానివలన మీకు 

ప్రయోజనం సిద్దిస్తుంది. మీ రడిగిన విషయం స్పష్టమౌతుంది. 

క్ర ఆదిత్యమరుద్వసురు । ద్రాదిసురులు మునులు నంబుజాసను(గని మా 
కేది కరణీయ మీశ? ద । యా దృష్టిని మమ్ము జూచి యానతి యీవే? 403 

ప్రతిపదార్థం: ఆదిత్య= ఆదిత్యులూ; మరుత్‌= మరుత్తులూ; వసు= వసువులూ; రు[ద్ర= రు[ద్రులూ; ఆది= మొదలైన; సురులున్‌= 

దేవతలూ; మునులున్‌= బుషులూ; అంబుజ+ఆసనున్‌= పద్మగర్భుడైన బ్రహ్మదేవుడిని; కని= దర్శించి; ఈశ!= (ప్రభూ!; మాకున్‌= 
మాకు; ఏది; కరణీయము?= కర్తవ్యం?; దయాదృష్టిని= దయగల దృష్టితో; మమ్మున్‌= మమ్మల్ని; చూచి= వీక్షించి; ఆనతి+-ఈచే?= 
ఆజ్ల్ఞాపించవా? 

gy 

తాత్సర్యం: ఆదిత్యాది సమస్తదేవతలూ, మహర్షులూ ఒకరోజున (బ్రహ్మదేవుడిని దర్శించి ఇట్లా అడిగారు: “ప్రభూ! 

మాకు కర్తవ్యం ఏమిటో దయతో ఆజ్ఞాపించవా?' - అని. 

వ. అని విన్నవించిన విని భరితాదరుండగుచు నప్పరమేష్టి వారితో “మీ కెయ్యది కర్తవ్యంబో యను తలంపు 
మున్ననా చిత్తంబునం బొడమి యున్నయది. మీరు నిమ్మాట సెప్పి మేలు సేసితిరి. మీకును నాకును బ్రబలత్వం 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1026 


బెద్దానం గలుగుదాని నుపదేశించుటకుం బురుషోత్తము శరణు సొత్తము రం' డని పలికి వారునుందానును 
దుగ్ధవారాశితీరంబునకుం బోయి ఘోరంబగు తపంబు బహుసహస్ర సఖ్యంబులగు దివ్యవర్షంబు 
లాచరించిన వారలకు గంభీరమధురప్రకారయగు వాణి యిట్లని వీతెంచె. 404 


ప్రతిపదార్థం: అని; విన్నవించినన్‌= విజ్ఞప్తి చేస్తే విని= ఆలకించి; భరిత+ఆదరుండు+అగుచున్‌= ఆదరంతో నిండినవాడు 
అవుతూ; ఆ+పరమేష్టి= ఆ (బ్రహ్మ; వారితోన్‌= వారితో; మీకున్‌= మీకు; ఎయ్యది= ఏది; కర్తవ్యంబో= కర్తవ్యమో; అను= 
అనేటటువంటి; తలంపు= ఆలోచన; మున్ను+అ= మునుపే; నా చిత్తంబునన్‌= నా హృదయంలో; పొడమి+ఉన్నయది= పుట్టి 
ఉన్నది; మీరున్‌= మీరూ; ఈ+మాటన్‌= ఇదే మాట; చెప్పి= అడిగి; మేలు+చేసితిరి= మేలు చేశారు; మీకునున్‌= మీకూ; నాకునున్‌= 
నాకూ; ప్రబలత్వంబు= పుష్టి (ఆధిక్యం); ఎద్దానన్‌= దేనివలన; కలుగున్‌= కలుగుతుందో; దానిన్‌= దానిని; ఉపదేశించుటకున్‌= 
ఉపదేశించటానికి; పురుష+ఉత్తమున్‌= శ్రీమన్నారాయణుడిని; శరణు+చొత్తము= శరణువేడుదాం; రండు= రండి; అని పలికి= 
అని చెప్పి; వారునున్‌= వారందరూ; తానునున్‌= తానూ; దుగ్గవారాశి తీరంబునకున్‌= క్షీరసముద్రతీరానికి; పోయి= వెళ్ళి; 
ఘోరంబు+అగు= తీవ్రమైన; తపంబు= తపస్సు; బహుసహ(స్ర సంఖ్యంబులు+అగు= వేలకువేల సంఖ్య కలవైన; దివ్యవర్షంబులు= 
దివ్యసంవత్సరాలు (మానుష సంవత్సరాలు కాదు - వేలకు వేల దివ్యసంవత్సరాలు); ఆచరించినన్‌= చేస్తే; వారలకున్‌= వారికి; 
గంభీర= గంభీరమూ; మధుర= మధురమూ అయిన; ప్రకార+అగు= విధానం కలదైన; వాణి= (సరస్వతి) ఒక వాక్కు; ఇట్లు+అని= 
ఇలాగని; వీతెంచెన్‌= వినవచ్చింది (గాలిలో తేలివచ్చింది). 


తాత్సర్యం: అని వారు అడుగగా, ఆదరంతో ఆ (బ్రహ్మ వారితో 'ఇదే ఆలోచన మునుపే నా హృదయంలో 
పుట్టి ఉన్నది. మీరూ ఇదే మాట అడిగారు. మీకూ, నాకూ ఆధిక్యం దేనివలన కలుగుతుందో, దానిని ఉపదేశించు 
మని శ్రీమన్నారాయణుడిని శరణు వేడుదాం రండి” అని చెప్పి వారందరూ తానూ క్షీరసముద్రతీరానికి వెళ్ళి, 
తీవ్రమైన తపస్సు వేలకువేల దివ్యసంవత్సరాలు చేయగా వారికి గంభీరమూ, మధురమూ అయిన ఒక వాక్కు 
ఈ విధంగా వినవచ్చింది. 


విష్ణుం డదృశ్యరూసంబున (బ్రహ్మాదిదేనతల కుపదేశించిన హితప్రకారము: (సం. 12-327-47,48,49) 


క “మీ వచ్చినపని యెటు(గుదు । నీ వనజభవుండు జగము లిన్నిటికి గురుం 
డే విధి( బనిచిన నది శ్రుతి । భావితకర్మంబు దాన బర(గుదు6 దగంగన్‌. 405 


ప్రతిపదార్థం: మీ+వచ్చినపని= మీరు వచ్చిన పని ఏమిటో; ఎబుగుదున్‌= ఎరుగుదును; ఈ+వనజభవుండు= ఈ (బ్రహ్మ 
(వనజము= పద్మం); జగములు+ఇన్నిటికిన్‌= ఈ జగత్తులు అన్నింటికీ; గురుండు= గురువు(తండ్రి); ఏ విధిన్‌= ఏ కర్తవ్యాన్ని; 
పనిచినన్‌= ఆజ్ఞాపించినా; అది; (శ్రుతి= వేదాలలో; భావిత= |ప్రతిపాదింపబడిన; కర్మంబు= పనే (అయి ఉంటుంది); దానన్‌= 
ఆ వేదంలోనే; తగ(గన్‌= తగినట్టు; పరణగుదున్‌= నేనూ ఉంటాను (దానన్‌ అంటే ఆ ఆజ్ఞలోనే అనీ చెప్పవచ్చును). 


తాత్సర్యం: దేవతలారా! మునులారా! మీరు వచ్చిన పని ఏమిటో నేను ఎరుగుదును. ఈ (బ్రహ్మదేవుడు 
ముజ్జగాలకూ గురువు (సృష్టికర్త, తండ్రి). ఈయన ఏ కర్తవ్యాన్ని నిర్ణయించినా అది వేద(ప్రతిపాదితమే. నేనూ 
అందులోనే చరిస్తాను. 


వ. ఏనునుం జెప్పెద వినుండు వేదహితం బగు నొక్క యాగంబు సేయుం డందు భాగంబు నాకుం 
గల్పింపవలయు' ననిన వారుం బ్రీతి( బొంది. 406 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1027 


ప్రతిపదార్థం: ఏనునున్‌= నేనుకూడా; చెప్పెదన్‌= చెబుతాను; వినుండు= ఆలకించండి; వేదహితంబు+అగు= వేదవిహితమైన 
(వేదాలకు హితమైన); ఒక్క= ఒకానొక; యాగంబు= యజ్ఞం; చేయుండు= చెయ్యండి; అందున్‌= ఆ యాగంలో; నాకున్‌= 
నాకు; భాగంబు= భాగం; కల్ప్సింపన్‌+వలయున్‌= కల్పించాలి; అనినన్‌= అని ఆకాశంలో ఒక కంఠం వినిపించేసరికి; వారున్‌= 
వారందరూ; 'ప్రీతిన్‌= సంతోషాన్ని; పొంది= పొంది; 

తాత్సర్యం: నేను కూడా చెప్పుతాను వినండి. వేదవిహితమైన యజ్ఞం చెయ్యండి. ఆ యాగంలో నాకు భాగం 
కల్పించాలి” అని ఆకాశంలో ఒక కంఠం వినిపించే సరికి వారందరూ సంతసించి. (తరువాతి పద్యంతో అన్వయం). 


క కమలజు పంచిన క్రియ యా । గము వైష్ణవ మనంగ జేసి, కల్పించిరి భా 

గము విష్ణున కం, ८९४८ డ । య్యమరుల మునివరులపై దయను గగనమునన్‌. 407 
ప్రతిపదార్థం: కమలజు= పద్మసంభవుడైన (బ్రహ్మదేవుడియొక్క; పంచిన= ఆజ్ఞాపించిన; (క్రియన్‌= విధంగా ((బ్రహ్మ 
ఆబ్ఞాపించినట్టు); వైప్లవము+అనంగన్‌= వైప్లవం అనేటటువంటి; యాగము= యజ్ఞం; చేసి= నిర్వహించి; అందున్‌= ఆ యాగంలో; 
విష్ణునకున్‌= విష్ణుమూర్తికి; భాగము= భాగం; కల్పించిరి= కల్పించారు; అత(డు= ఆ విష్ణుమూర్తి; ఆ+అమరుల= ఆ దేవతల; 
మునివరుల= మహర్షుల; పైన్‌= పైని; దయను= కృపతో; గగనమునన్‌= ఆకాశంలో. 
తాత్సర్యం: (బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించిన విధంగా 'వైప్లవం' అనే యజ్ఞం చేసి దేవతలూ, మునులూ అందులో 
విష్ణుమూర్తికి భాగం కల్పించారు. దానికి సంతోషించి ఆ విష్ణుమూర్తి వారిపై దయతో ఆకాశంలో. (తరువాతి 
వచనంతో అన్వయం). 
వ. అద్భశ్యుండై నిలిచి వారలతో నిట్లనియె. 408 


ప్రతిపదార్థం: అదృశ్యుండు+ఐ= కంటికి కనబడకుండా; నిలిచి= ఆకాశంలో నిలబడి; వారలతోన్‌= (బ్రహ్మాదిదేవతలతో, 
బుషులతో; ఇట్లు; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అదృశ్యరూపంలో ఆకాశంనుండి (బ్రహ్మాదిదేవతలతో విష్ణుమూర్తి ఈ విధంగా అన్నాడు: 


క, నా పంపునను బ్రవృత్తి । వ్యాపకయైనట్టి సత్మియం జేసితి రి 
ట్లీ పుణ్యంబునకును ఫల । రూపంబగుదాని నే నిరూపింతు( దగన్‌. 409 


ప్రతిపదార్థం: నా= నాయొక్క; పంపునను= ఆజ్ఞతో; (ప్రవృత్తి వ్యాపక+ఐనట్టి= విస్తరించి జరిగినటువంటి; స(త్రియన్‌= మంచిపనిని 

(సత్కార్యాన్ని); చేసితిరి= చేశారు; ఇట్టు= ఇట్టా చేసినటువంటి; ఈ పుణ్యంబునకున్‌= ఈ సుకృతానికి; ఫలరూపంబు+అగుదానిన్‌= 

ప్రతిఫలమైనదాన్ని; నేన్‌= నేను; తగన్‌= తగినట్టు; నిరూపింతున్‌= మీకు నిర్లయిస్తాను. 

తాత్సర్యం: మహర్షులారా! నా ఆజ్ఞమేరకు విస్తరించే ప్రవృత్తి కలిగిన ఒక మంచిపనిని చేశారు. ఇట్లా చేసిన ఈ 

పుణ్యానికి ఫలితాన్ని తగినట్టు మీకు నేను నిర్లయిస్తాను. 

వ. మరీచి యంగిరసుం డత్రిపులస్తుండు పులహుండు క్రతువు వసిష్టు( డనువీర లవ్వారిజభవునకు మానసపుత్రు 
లిమ్మహాత్ములు నట్టివార; వేదాచార్యులు యజ్ఞకార్యధుర్యులు; వీరు విధింప సర్వయజ్ఞంబులును మానవులు 
మాననీయంబులుగా నడప మీ కెల్లను నయ్యాగంబుల భాగంబులు గలిగి తద్ధాగంబుల నాప్యాయితులై 
యుపబృంహణంబు నొందువారలు సన సనక సనందన సనాతన కపిల సనత్ముమారులు 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1028 


పరమేష్టిమనోనిర్మితులు సహజజ్ఞాన విజ్ఞానులు నివృత్తిపరులునై సాంఖ్యయోగంబులకుం బ్రవర్తకు 
లగుచుండుదురు. వీరలచేత మోక్షధర్మంబులు సువ్యంజితంబు లగు. మీకుం దల్లియుం దండ్రియు గురుండును 
నివ్విరించియ. మదీయానుశాసనంబున నితండు సర్వానుశాసకుండై వర్తిల్లువా(డు. మత్పాలప్రభవుండైన 


a छि शन 


రుద్రుండు సర్వలోకారాధనీయుండును సకలవరప్రదుండునుం జుండీ! మీరు వొండు ; వేదోదితకర్మంబు 

లిక్కమలభవుండును మరీచ్యాది ప్రజాపతులునుం బంచినట్లు నడవం గలయవి. యిది కృతయుగం బను 

పేరింటి యుత్తమకాలంబు; దీనియందు(బశువులు హింస్యంబులు గావు సంశయంబు వలవదని నిర్దేశించిన. 
410 


ప్రతిపదార్థం: మరీచి, అంగిరసుడు, అట్రి, పులస్త్యుడు, పులహుడు, (క్రతువు, వసిష్టుడు - అను వీరలు= అనే వీరంతా; 
ఆ+వారిజభవునకున్‌= ఆ (బ్రహ్మకు; మానసపుత్రులు= మనస్సు నుండి (ప్రభవించిన కుమారులు; -ఈ+మహాత్ములున్‌= ఈ 
మహానుభావులందరూ కూడా; అట్టివారు+అ= అంతటివారే (బహ్మతో సమానులు); వేద+ఆచార్యులు= వీరు వేదాలకు గురువులు; 
యజ్ఞకార్య= యజ్ఞకృత్యాలకు; ధుర్యులు= నిర్వాహకులు; వీరు= ఈ మరీచి (ప్రభృతులు; విధింపన్‌= నియమాలు చేయగా; 
సర్వ యజ్ఞంబులును= అన్ని యజ్ఞాలూ; మానవులు= మనుష్యులు; మాననీయంబులుగాన్‌= గౌరవింపదగినవిగా; నడపన్‌= 
నిర్వహించగా; మీకున్‌= మీకు; ఎల్లను= అందరికీ; ఆ+యాగంబులన్‌= ఆ యజ్ఞాలలో; భాగంబులు= భాగాలు; కలిగి= లభించి; 
తద్‌+భాగంబులన్‌= ఆ భాగాలతో; ఆప్యాయితులై= తృప్తిపొందినవారై; ఉపబృంహణంబున్‌= వృద్దిని; ఒందువారలు= మీరంతా 
పొందుతారు; సన, సనక, సనందన, సనాతన, కపిల, సనత్కుమారులు= సనుడు, సనకుడు, సనందనుడు, సనాతనుడు, కపిలుడు, 
సనత్కుమారుడు - అనే వీరు; పరమేష్ట్థి= (బ్రహ్మయొక్క; మనః= మనస్సుచేత; నిర్మితులు= సృష్టింపబడినవారు (సంకల్పమా(త్ర 
సంభవులు); సహజ= జన్మసిద్దంగానే; జ్ఞానవిజ్ఞానులు= జ్ఞానవిజ్ఞానాలు కలవారు; నివృత్తిపరులునై= ముక్తి పరాయణులూ అయి 
(ప్రవృత్తి= విస్తరించటం; నివృత్తి= మరలటం); సాంఖ్యయోగంబులకున్‌= సాంఖ్యానికీ, యోగానికీ; ప్రవర్తకులు+అగుచుండుదురు= 
ప్రచారకులు అవుతుంటారు; వీరలచేతన్‌= వీరిచే; మోక్షధర్మంబులు= ముక్తికి సంబంధించిన ధర్మాలు; సువ్యంజితంబులు+అగున్‌= 
స్పష్టం చేయబడతాయి; మీకున్‌= మీకందరికీ; తల్లియున్‌= తల్లీ; తం|డ్రియున్‌= తండ్రీ; గురుండున్‌= గురువూ; ఈ+-విరించి+అ= 
ఈ బ్రహ్మదేవుడే; మదీయ= నాయొక్క; అనుశాసనంబునన్‌= ఆజ్ఞతో; ఇతండు= ఈ (బ్రహ్మ; సర్వ+అనుశాసకుండై= సమస్తాన్నీ 
శాసించేవాడై; వర్తిల్లువా(డు= వర్తిస్తాడు; మత్‌= నాయొక్క; ఫాల= నుదుటినుంచి; (ప్రభవుండైన= పుట్టినవాడైన; రు(ద్రుండు= 
శివుడు; సర్వలోక= సమస్తలోకాలకూ; ఆరాధనీయుండును= పూజింపదగినవాడూ; సకల= సమస్తమైన; వర= వరాలనూ; 
ప్రదుండునున్‌= ఇచ్చేవాడూ; చుండీ!= సుమా!; మీరు+పొండు= ఇంక మీరు వెళ్ళండి; వేద+ఉదిత= వేదాలలో చెప్పబడిన; 
కర్మంబులు= పనులు; ఈ+కమలభవుండును= ఈ (బ్రహ్మదేవుడూ; మరీచి+ఆది+(ప్రజాపతులునున్‌= మరీచి మొదలైన 
ప్రజాపతులూ ((బ్రహ్మతుల్యులు అన్నాడు కనక ప్రజాపతులే); పంచినట్టు= ఆజ్ఞాపించినట్టుగా; నడవన్‌+కలయవి= నడుస్తాయి; 
ఇది= ఇప్పుడిది; కృతయుగంబు అను+పేరిట= కృతయుగం అనే పేరుగల; ఉత్తమకాలంబు= ఉత్తమమైన కాలం; దీనియందున్‌= 
ఈ యుగంలో; పశువులు= జంతువులు; హింస్యంబులు= హింసించదగినవి (యజ్ఞాలలో పశుబలి); కావు= కాదు; 
సంశయంబు+వలవదు= సందేహం వద్దు; అని; నిర్దేశించినన్‌= ఆజ్ఞాపించేసరికి. 


తాత్సర్యం: మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, (క్రతువు, వసిష్టుడు - అనే బ్రహ్మమానసపుత్రులూ, 
ఈ మహాత్ములూ సమానులే. వీరు వేదపండితులు, యజ్ఞకార్య నిర్వాహకులు. వేదం నిర్దేశించగా మానవులు 
యజ్ఞాలన్నీ గౌరవంగా నిర్వహించి మీకందరికీ హవిర్భాగాలు కల్పించగా వాటిని మీరు గ్రహించి తృప్తిపడి అభివృద్ది 
పొందండి. సన, సనక, సనందన, సనాతన, కపిల, సనత్కుమారులు (బ్రహ్మ మానసపు(త్రులు. వారు సహజజ్ఞానులు. 
ముముక్షువులు అయి సాంఖ్యయోగ మార్గాలను (ప్రవర్తింప చేస్తారు. 96 మోక్షధర్మాలు స్పష్టమౌతాయి. మీకు 
తల్లీ తండ్రీ, గురువు ఈ (బ్రహ్మయే. నా ఆజ్ఞచేత (బ్రహ్మ సర్వశాసకుడిగా ఉంటాడు. నా నుదురునుండి పుట్టిన 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1029 


రు[ద్రుడు లోకాలన్నింట పూజించదగినవాడు, వరాల నిచ్చేవాడు సుమా! ఇక మీరు వెళ్ళండి. ఈ (బ్రహ్మదేవుడూ, 
మరీచి మొదలైన ప్రజాపతులూ ఆజ్ఞాపించినట్లు నడుచుకొనండి. ఇప్పుడు ఉత్తమకాలమైన కృతయుగం. దీనిలో 
పశువులను చంపకూడదు. అనుమానం వద్దు' అని ఆదేశించగా. 


క మునులును సురలును విష్ణు । న్వినుతించి నమస్కరించి నిజపదములకుం 

జనిరి పరమేష్టి యొకరు(డ । చన కచ్చట నిలిచె హరియు సన్నిహితుందై. 411 
ప్రతిపదార్థం: మునులునున్‌= మహర్షులూ; సురలునున్‌= దేవతలూ; విష్టున్‌= విష్ణుమూర్తిని; వినుతించి= స్తుతించి; 
నమస్కరించి= (మొక్కి; నిజపదములకున్‌= తమ తమ స్థానాలకు (నెలవులకు); చనిరి= వెళ్ళిపోయారు; పరమేష్టి= (బ్రహ్మ; 
ఒకరు(డు+అ= ఒక్కడే; చనక= వెళ్ళకుండా; అచ్చటన్‌= అక్కడ; నిలిచెన్‌= నిలబడ్డాడు; హరియున్‌= విష్ణుమూర్తికూడా; 
సన్నిహితుండు+ఐ= [బ్రహ్మదేవుడి చేరువకు వచ్చి - 
తాత్సర్యం: విష్ణుమూర్తి ఆజ్ఞను శిరసావహించి మునులూ, దేవతలూ నుతించి, నతించి ఎవరి నెలవులకు వారు 
వెళ్ళిపోయారు. (బ్రహ్మ ఒక్కడే వెళ్ళకుండా అక్కడే నిలబడ్డాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన సమీపానికి వచ్చి. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


తే. హయశిరోభాసితుండును హస్తకలిత । లలిత దండకమండలూజ్ఞ్వలు(డు సాంగ 
వేదముఖరముఖుండునై యాదరార్డ । దృష్టి నిగుడంగ నిలిచి యద్దివిజముఖ్యు. 412 
ప్రతిపదార్థం: హయశిరః= గుర్రపు తలతో; భాసితుండునున్‌= (ప్రకాశిస్తున్నవాడూ (హయగీవుడు); హస్త= చేతిలో; కలిత= 
ధరించిన (అలరారుతున్న); లలిత= (సుకుమారమైన) అందమైన; దండ= దండమూ; కమండలు= కమండలువు-వీటితో; 
ఉజ్జ్యలుండున్‌= ప్రకాశిస్తున్న వాడూ; స+అంగ= ఛందోజ్యోతిషాది షడంగాలతో కూడిన; వేద= వేదంతో; ముఖర= మారుమోగుతున్న; 
ముఖుండును= వదనంకలవాడు; ఐ= అయి; ఆదర+ఆ(ర్ట+దృష్టి= ఆదరంతో (ప్రేమతో); చెమ్మగిల్లిన చూపు; నిగుడంగన్‌= 
ప్రసరించగా; నిలిచి= చేరువలో నిలిచి; ఆ+దివిజముఖ్యున్‌= దేవతలలో ముఖ్యుడయిన € (బ్రహ్మను (కౌగిలించుకొని). 


తాత్సర్యం: విష్ణుమూర్తి హయగగ్రీవుడుగా దర్శనమిచ్చాడు. చేతులలో దండకమండలువులు భాసిస్తున్నాయి. 
సాంగంగా వేదధ్వని ముఖంలో మారుమోగుతున్నది. ఆదరంతో నిండి చెమ్మగిల్లిన కన్నులతో చూస్తూ బ్రహ్మను. 
(తరువాతి వచనంతో అన్వయం). 


వ. కౌగిలించుకొని నీవు సర్వంబునకును విధాతవు గురుండవు ప్రభువవు నయి నడపుము. నీయందు 
సర్వభారంబునుం బెట్టి సుఖీనై యుండెద. నడపుట నీకెప్పుడేనిం గడిందియై ॐ నప్పు డేను దోణి 
సమస్తంబును సునీతంబు సేయంగలవా(డ 588965०6 దదనంతరం బావిష్ణుం డంతర్శితుం డయ్యె. నిట్లు 
యజ్ఞంబు లందగ్రభాగార్లుండును యజ్ఞధారియునైన యప్పద్మనాభుండు ప్రవృత్తిధర్మంబు బ్రహ్మాదులకుం 
గృత్యంబు సేసి నివృత్తి ధర్మంబునందు నిష్ణుండును విద్యాసహాయుండునునై సర్వగతుం డగుచు(జరియించు 
నని చెప్పి యప్పారాశర్యుండు. 413 

ప్రతిపదార్థం: కౌంగిలించుకొని= (బ్రహ్మను ఆలింగనం చేసికొని; నీవు; సర్వంబునకునున్‌= సమస్తానికీ (యజ్ఞాలు అన్నింటికీ); 


విధాతవు= సృష్టికర్తవూ; గురుండవు= గురువువు; ప్రభువవు= అధికారివీ; అయి; నడపుము= నడిపించుము; నీయందున్‌= నీమీద; 
సర్వభారంబునున్‌= సమస్తభారాన్నీ (మొత్తం బాధ్యతల బరువునంతటినీ); పెట్టి= ఉంచి; సుఖినై= నేను సుఖిగా; ఉండెదన్‌= 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1030 


ఉంటాను; నడపుట= ఈ కార్యభారాన్ని సాగించటం; నీకున్‌= నీకు; ఎప్పుడేనిన్‌= ఎప్పుడయినా; కడిందియె= కష్టమై; తోయెన్‌= 
తోస్తే (కష్టమనిపిస్తే); అప్పుడు; ఏనున్‌= నేను; कत्य (ప్రత్యక్షమై; సమస్తంబునున్‌= అంతటినీ; సునీతంబు= బాగా నడప 
బడినదిగా; చేయంగలవా(డన్‌= చేస్తాను; అనియెన్‌= అన్నాడు విష్ణుమూర్తి; తద్‌+అనంతరంబు= ఆ తరువాత; ఆ+విష్ణుండు= 
ఆ విష్ణుమూర్తి; అంతర్హితుండు+ అయ్యెన్‌= అంతర్జానం చెందాడు; वनुः యజ్ఞంబులందున్‌= యాగాలలో; అగ్రభాగ+అర్హుండున్‌= 
© नृ గౌరవానికి యోగ్యుడూ (అగ్రతాంబూలం అందుకుంటూ); యజ్ఞధారియున్‌+ఐన= యజ్ఞాలను ధరించేవాడూ అయిన; 
ఆ+పద్మనాభుండు= ఆ విష్ణుమూర్తి (పద్మం నాభియందు కలవాడు); ప్రవృత్తి ధర్మంబు= (క్రియాశీలమైన (ప్రవృత్తిధర్మాన్ని (కర్మా 
చరణమే (ప్రవృత్తి); (బ్రహ్మాదులకున్‌= (బ్రహ్మాదిదేవతలకూ, బుషులకూ; కృత్యంబు+చేసి= కర్తవ్యంగా ఏర్పరిచి; నివృత్తి 
ధర్మంబునందు= (నిప్రియారూపమై అంతర్ముఖలక్షణమైన) నివృత్తిధర్మంలో; నిష్ణుండునూ= (స్థిరపడినవాడూ) నిష్ట కలవాడూ; 
విద్యా+సహాయుండునున్‌= జ్ఞానమే సహాయంగా కలవాడూ; ఐ= అయి; సర్వగతుండు అగుచున్‌= అన్నింటా ఉన్న వాడవుతూ 
(సర్వత్ర నివసిస్తూ); చరియించున్‌= సంచరిస్తూ ఉంటాడు; అని చెప్పి= అని వివరించి; ఆ+పారాశర్యుండు= ఆ వ్యాసుడు - 
ఇంకా ఇట్టా అంటున్నాడు. (అ(గ్రభాగ+హరుండు= ప్రథమభాగం లేదా ఉత్తమభాగం అందుకొనేవాడు - అని పాఠాంతరం.) 
తాత్సర్యం: (బ్రహ్మను ఆలింగనం చేసికొని, 'నీవు యజ్ఞాల కన్నిటికీ సృష్టికర్తవు, గురువువు, అధికారివీ అయి 
నడిపించుము. నీమీద భారమంతా ఉంచి సుఖంగా ఉంటాను. నీ కెప్పుడైనా కష్టమనిపిస్తే నేను ప్రత్యక్షమై అన్నీ 
నడిపిస్తాను' - అని చెప్పి విష్ణువు అంతర్జాన మయ్యాడు. ఇట్లా యజ్ఞాలలో అగ్రభాగానికి యోగ్యుడూ, యజ్ఞధారీ 
అయిన ఆ नमने కూడా జ్ఞానకారకుడై, అన్నిటా ఉన్నవాడై (ప్రవర్తిల్లుతూ ఉంటాడు” అని చెప్పి ఆ వ్యాసుడు. 
(తరువాతి పద్యంతో అన్వయం). 


క్ర 2००८6९८ గలిగించి జగముల । బదిలంబుగ నునిచి వాని( బదపడి తనయం 
దొది(గించి మటియు నెమ్మెయి । నుదారగతి నడపు చిన్మయుని గొలుతు హరిన్‌. 414 


ప్రతిపదార్థం: జగములన్‌= లోకాలను; మొదలన్‌= ముందుగా; కలిగించి= సృష్టించి; పదిలంబుగన్‌= జాగ్రత్తగా; ఉనిచి= ఉంచి 
(పోషించి); వానిన్‌= ఆ లోకాలను; పదపడి= ఆ తరువాత; తనయందున్‌= తనలో; ఒది(గించి= లీనం చేసికొని; మటియున్‌= 
ఇంకా; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; ఉదారగతిన్‌= ఉదారమైన పద్దతిలో; నడపు= నిర్వహించే; చిన్మయునిన్‌= జ్ఞానమయ 
స్వరూపుడైన; హరిన్‌= విష్ణుమూర్తిని; కొలుతున్‌= (సేవిస్తాను) సేవిస్తున్నాను. 


తాత్సర్యం: లోకాలను సృష్టించి, పోషించి, కట్టకడపటికి వాటిని తనలోనే లీనం చేసికొని అన్నివిధాలా ఉదారంగా 
నడిపించే జ్ఞానమయుడు విష్ణుమూర్తి. ఆ దేవుడిని నేను సేవించుకొంటున్నాను. 


ఆ. అజుని విశ్వరూపు నమరుని సర్వామ । రాధినాథు నాద్యు సాంగవేద 
వేదితవ్యు నాత్మవేద్యు నీశాను న । ४०००८ దపఃఫలాత్ము నాశ్రయింతు. 415 


ప్రతిపదార్థం: అజాునిన్‌= పుట్టుకలేని వాడినీ; విశ్వరూపున్‌= విశ్వస్వరూపుడినీ; అమరునిన్‌= మృతిలేనివాడినీ (శాశృతుడు); 
సర్వ +అమర+-అధినాథున్‌= సకలదేవతలకూ నాయకుడినీ; ఆద్యున్‌= తొట్టతొలివాడినీ; సాంగవేద= షడంగసహితాలైన వేదాలతో; 
వేదితవ్యున్‌= తెలుసుకోదగినవాడినీ; ఆత్మవేద్యున్‌= ఆత్మతో మా(త్రమే తెలియదగినవాడినీ; ఈశానున్‌= ఈశ్వరుడినీ; అవ్యయున్‌= 
వ్యయంలేనివాడినీ (మార్చులేనివాడు లేదా వినాశం లేనివాడు); తపః= తపస్సులకు; ఫల+ఆత్మున్‌= ఫలస్వరూపమైనవాడూ - 
అయిన (శ్రీ మహావిష్ణుమూర్తిని; ఆశ్రయింతున్‌= ఆగ్రయిస్తున్నాను (శరణు వేడుతున్నాను). 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1031 


తాత్సర్యం: అజ, విశ్వరూప, అమర, అమరాధినాథ, ఆద్య, వేదవేద్య, ఆత్నవేద్య, ఈశాన, అవ్యయ, తపఃఫలాత్మ 
అనే విశేషణాలు ఆయా లక్షణాలను బట్టి విష్ణుమూర్తికి ఏర్పడ్డాయి. ఏవంవిధ లక్షణలక్షితుడైన ఆ దేవదేవుడిని 
సేవించుకొంటున్నాను. 


వ. అనిమటియు ననేకప్రకారంబుల నప్పరమముని యప్పుడు భావంబున నెలకొన్న నారాయణుం బ్రస్తుతించి 
మమ్ముం గలయ నవలోకించి పూర్వవృత్తాంతంబు ప్రజ్ఞాద్భృష్టిని నా కన్నయది మీ కెటింగించితి విష్ణుని 
దివ్యవచనంబుల చొప్పున నడచునది. యప్పరమేశ్వరుం గొలువుండు; వేదవాక్యంబులం దత్త్సకీర్తనంబు 
సేయుం డనియె; నేము నట్లకాక యని బుగ్యజుస్వామంబుల నా త్రిధాముం బ్రస్తుతించి మనంబుల 
నారాధించితి' మని చెప్పి వైశంపాయనుండు వెండియు. 416 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; మటియున్‌= ఇంకా; అనేకప్రకారంబులన్‌= చాలా విధాలుగా; ఆ+పరమముని= ఆ దివ్యర్షి 
వ్యాసుడు; అప్పుడు= ఆ సమయంలో; భావంబునన్‌= హృదయంలో; నెలకొన్న= నివసిస్తున్న (నెలవు+కొను= నెలకొను); 
నారాయణున్‌= శ్రీమహావిష్ణుమూర్తిని; (ప్రస్తుతించి= బాగా స్తుతించి; మమ్మున్‌= శిష్యులమైన మమ్ములను; (వైశంపాయన ९ 
సుమంతు (ప్రభృతులను); కలయన్‌+అవలోకించి= పరిశీలనగా చూచి; పూర్వవృత్తాంతంబు= కడచిన కథను; |ప్రజ్ఞాదృష్టిని= 
దివ్యదృష్టితో (తెలివి అనే చూపుతో); నా+కన్న+అది= నేను చూచినది మీకున్‌= మీకు; ఎటింగించితిన్‌= తెలియజేశాను; విష్ణుని= 
విష్ణుమూర్తి చెప్పినటువంటి; దివ్యవచనంబుల+చొప్పునన్‌= దివ్యమైన వాక్కుల (ప్రకారం; నడచునది= వర్తించండి; ఆ+పరమేశ్వరున్‌= 
ఆ పరమేశ్వరుడిని; కొలువుండు= సేవించండి; వేదవాక్యంబులన్‌= వేదమం(త్రాలతో; తద్‌= ఆ స్వామియొక్క; (ప్రకీర్తనంబు= 
సంస్తుతి; చేయుండు= చేయండి; అనియెన్‌= అని చెప్పాడు వ్యాసుడు; ఏమున్‌= మేముకూడా; అట్టకాక= అట్లాగే; అని; 
బుక్‌+యజాుస్‌+సామంబులన్‌= మూడు వేదాలతోనూ; ఆ+(త్రిధామున్‌= ఆ విష్ణుమూర్తిని; ప్రస్తుతించి= బాగా స్తుతించి; 
మనంబులన్‌= మనస్సులలో; ఆరాధించితిమి= పూజించాము; అని చెప్పి= అని పలికి; వైశంపాయనుండు= ఆ వైశంపాయనమహర్షి; 
వెండియున్‌= తిరిగి ఇలా అంటున్నాడు: 
తాత్సర్యం: అని, ఇంకా పెక్కు విధాలుగా వ్యాసుడు భావనాపథంలో నిలిచిన నారాయణుడిని కీర్తించి, మమ్ముల 
నందరినీ తేరిపారచూచి, ‘దివ్యదృష్టితో నేను చూచిన పూర్వవృత్తాంతం మీకు తెలియజెప్పాను. విష్ణుదేవుడి దివ్య 
వచనాల నాశ్రయించి ముందుకు నడవండి. పరమేశ్వరుడు కొలువుండే వేదవాక్యాలను గానం చేయండి.” అన్నాడు. 
అట్లాగే చేస్తా' మని మేము బుుగ్వేదం, యజుర్వేదం, సామవేదంలో నివసించే విష్ణువును స్తుతించాము' అని 
చెప్పి వ్యాసుడు మళ్ళీ (ఇట్లా అన్నాడు). 
సీ. సర్వజ్ఞుండగు పరాశరనందనుని చేత । భాషితంబైన యప్పరమపుణ్య 

వృత్తంబు సదివిన విన్నను విప్రుండు । వేదవేదియు, రాజు విజయశాలి 

యును, వణిజుండు లాభోపేతు(డును, శూద్రు(। డత్యంతసుఖీయును నగు నరేంద్ర! 

కన్య సద్వరకరగ్రహణంబు వడయు, గ । ర్థిణియైన కాంత సద్దుణుని( २००७४०८ 


ఆ. గాంచు( బ్రసవకాలకలయందు నెతి దప్పి । యున్న బిడ్డగలుగునువిద సుఖక 
రప్రసూతి నిర్ణరతనొందు, వంధ్య సం । తానసిద్ది సమ్మదంబు నొందు 417 


ప్రతిపదార్థం: సర్వజ్ఞుఃడు= సమస్తమూ తెలిసినవాడైన; పరాశరనందనునిచేతన్‌= వ్యాసునిచే; భాషితంబైన= చెప్పబడిన; 
ఈ+పరమపుణ్య వృత్తంబు= మిక్కిలి పావనమైన ఈ కథను; చదివినన్‌= చదివినా; విన్ననున్‌= విన్నా; విప్రుండు= బ్రాహ్మణుడు 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1032 


వేదవేదియున్‌= వేదాలను తెలిసికొన్నవాడూ; రాజు= క్షత్రియుడు; విజయశాలియునున్‌= విజయవంతుడూ; వణిజుండు= 
వ్యాపారస్థుడు; లాభ+ఉపేతు(డునున్‌= అధికలాభాలు పొందేవాడూ; శూ(ద్రు(డు= నాల్లవజాతివ్యక్తి; అత్యంత సుఖియునున్‌= 
మిక్కిలి సుఖాలు పొందేవాడూ; అగున్‌= అవుతాడు; నరేం(ద్ర= జనమేజయా!; కన్య= కన్య ఎవరయినా ఇది చదివినా, విన్నా; 
సత్‌+వర= ఉత్తమవరుడియొక్క; కరగ్రహణంబు= పాణిగ్రహణం (వివాహం); పడయున్‌= పొందుతుంది; గర్భిణియెన+కాంత= 
గర్భిణీ స్రీ అయితే; సద్గుణునిన్‌= మంచి గుణవంతుడైన; పుత్రున్‌= తనయుడిని; కాంచున్‌= (ప్రసవిస్తుంది; ప్రసవకాల+కలయందున్‌= 
ప్రసవించే ముహూర్తంలో ఈ కథ వింటే (కళ= ముప్పది కాష్టలకాలం); నెజిదప్పియున్న బిడ్డ గలుగు నువిద= గర్భకోశంలో 
ఉండవలసిన తీరును తప్పి ఉన్న శిశువును ధరించిన (స్తీ (గర్భంలో బిడ్డ అడ్డంతిరిగితే); సుఖకరప్రసూతి నిర్భరతన్‌= సుఖంగా 
ప్రసవించే స్థితిని; ఒందున్‌= పొందుతుంది (సుఖప్రసవం అవుతుంది - అని); వంధ్య= గొడ్రాలు; సంతానసిద్ది= సంతాన ప్రాప్తి 
వలన కలిగే; సమ్మదంబున్‌= సంతోషాన్ని; ఒందున్‌= పొందుతుంది (గొడ్రాలు కూడా సంతానవతి అవుతుందని ఈ కథ విన్నా 
చదివినా అని). 

తాత్సర్యం: వ్యాసుడు మాకందరికీ చెప్పిన ఈ పవిత్రకథను విన్నా, చదివినా విప్రుడు వేదవేత్త అవుతాడు. రాజు 

విజయశాలి అవుతాడు. వ్యాపారి అధికలాభాలు పొందుతాడు. శూద్రుడు సుఖాలు పొందుతాడు. కన్యకు మంచి 

వరుడు దొరుకుతాడు. గర్భిణీ స్త్రీకి గుణవంతుడైన కొడుకు పుట్టుతాడు. గర్భకోశంలో బిడ్డ అడ్డం తిరిగి ఉన్న 
స్తీకయితే సుఖంగా ప్రసవం అవుతుంది. గొడ్రాలు సంతానవతి అవుతుంది. అంత పరమపావనమైనది ఈ కథి 
అని వైశంపాయనుడు ఫలశ్రుతి చెప్పాడు. 

విశేషం: నెటి దప్పియున్న బిడ్డ గలుగునువిద - ప్రసవకాల కళయందున్‌ - సుఖకర (ప్రసూతి నిర్భరతన్‌ - ఒందున్‌ అనే దానికి 

సంస్కృతమూలం ఇట్లా ఉన్నది: “లగ్నగర్భా విముచ్యేత గర్భిణీ జనయేత్సుతమ్‌.” 

భగవన్నామ నిర్వచన ప్రకారము (సం. 12-328-3) 

వ. “మణియు నెవ్విధంబు మనోరథంబులైనను సఫలంబు లను ననిన విని జనమేజయుండు 'గూఢంబు లగు 
విష్ణునామంబు లనిర్వచనంబులు వినవలతు వివరింపవే యనుటయు వైశంపాయనుం డమ్మహీ 
నాయకులతో నర్జునుం డడుగం గృష్టుండు వివరించిన నిజనామంబుల నిరుక్తి తెబింగెటఖింగించెద నాకర్ణింపు 
మప్పార్టుని బోధించుటకై యద్దేవుం డిట్లనియె. 418 

ప్రతిపదార్థం: మటియున్‌= ఇంకా; ఏ+విధంబు= ఏ రకమైన; మనోరథంబులైనను= కోరికలైనా; సఫలంబులు+అగున్‌= 

ఫలిస్తాయి; అనినన్‌= అని చెబితే; విని; జనమేజయుండు= ఆ జనమేజయుడు; గూఢంబులు+అగు= రహన్యాలైన; విష్ణు 
నామంబులు= విష్ణుమూర్తి నామధేయాలు; అనిర్వచనంబులు= నిర్వచనాలకు లొంగేవి కావు; వినన్‌+వలతున్‌= వినాలి అని కోరు 
కుంటున్నాను; వివరింపవే= దయచేసి వివరించవా?; అనుటయును= అనటంతోనే; వైశంపాయనుండు= వైశంపాయనుడు (ఇలా 
చెబుతున్నాడు); అర్జునుండు= కిరీటి; అడుగన్‌= అడిగినప్పుడు; ఆ+మహీ+నాయకులతోన్‌= ఆ పాండవులకు(తో); కృష్ణుండు= 
శ్రీకృష్ణపరమాత్మ; వివరించిన= వివరించి చెప్పినటువంటి; నిజనామంబుల= తన నామధేయాలు; నిరుక్తి= నిర్వచనంయొక్క; 
తెజంగున్‌= పద్దతిని; ఎటీంగించెదన్‌= నీకు తెలియజెపుతాను; ఆకర్లింపుము= వినుము; ఆ+పార్టునిన్‌= ఆ అర్జునుడిని; 
బోధించుటకై= జ్ఞానవంతుడిని చెయ్యటంకోసం; ఆ+దేవుండు= ఆ శ్రీకృష్ణుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 

తాత్సర్యం: 'ఇంకా ఎటువంటి కోరికలైనా ఫలిస్తాయి” - అనగా విని జనమేజయుడు 'గూఢములైన విష్ణువు నామాలు 
నిర్వచనాలకు లొంగేవికావు. అయినా వాటిని వినాలని ఉన్నది. చెప్పుము” అనగా వైశంపాయనుడు జనమేజయుడితో 

- ఇదే ప్రశ్ళను అర్హునుడు అడుగగా ఏష్ణువు తన నామాలను నిర్వచించిన విధం చెప్పుతాను వినుము’ అని 

ఇట్లా అన్నాడు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1033 


తే. “నరు(డు నారాయణుండు ననంగ( బర(గు । నిత్యపురుషులు నీవును నేను జుమ్ము 

భువనహిత మాచరింప(గా( బూని వేడ్క! వచ్చి యిమ్మహి( బుట్టినవార మనఘ! 419 
ప్రతిపదార్థం: అనఘ!= పావనుడా! అర్ష్జునా!; నరు(డున్‌= నరుడూ; నారాయణుండున్‌= నారాయణుడూ; అనంగన్‌= అని; 
పర(గు= ఒప్పే; నిత్యపురుషులు= సదాతన పురుషులు; నీవునున్‌= నీవూ; నేనున్‌= నేనూ; భువన= లోకాలకు; హితము= మేలు; 
ఆచరింప(గాన్‌= చెయ్యటంకోసం; పూని= పూనుకొని; వేడ్కన్‌= వేడుకగా (లీలావిలాసంగా); వచ్చి= అవతరించి; ఈ4మహిన్‌= 
ఈ భూలోకంలో; పుట్టినవారము= మనం ఇద్దరమూ జన్మించాం. చుమ్ము= సుమా!; 
తాత్సర్యం: 'పావనా! అర్జునా! నీవూ నేనూ - నరుడూ నారాయణుడూ అనే నిత్యపురుషులం. లోకహితం కోరి 
ఈ భూలోకంలో ఇట్లా జన్మించాం సుమా! 
వ. గూఢంబులగు మదీయాభిధానంబుల యర్థంబులు దేటపలిచెద నాకర్ణింపుము. 420 
ప్రతిపదార్థం: గూఢంబులు+అగు= అతి నిగూఢాలైన; మదీయ= నాయొక్క; అభిధానంబుల= నామధేయాలు; అర్థంబులు= 
అర్థాలు; తేటపటిచెదన్‌= నీకు విశదపరుస్తాను; ఆకర్లింపుము= ఆలకించుము. 


తాత్సర్యం: అతి నిగూఢాలైన నా నామధేయాల అర్థాలు నీకు విశదపరుస్తాను. ఆలకించుము. 


క నారము లనయగా జలముల । పే రయనం तत నెలవు ప్రీతిగ నాకున్‌ 
నారము లయనం బగుటను । నారాయణు( డండ్రు జనులు నన్ను( గిరీటీ! 421 


ప్రతిపదార్థం: కిరీటీ!= అర్జునా!; నారములు+అన(గాన్‌= నారములు అంటే; జలముల+పేరు= నీటికి పర్యాయపదం (పేరు); 
అయనంబు+అనయగన్‌= అయనము అంటే; నెలవు= స్థానం అని అర్థం; |ప్రీతిగన్‌= ఇష్టంగా; నాకున్‌= నాకు; నారములు= నీళ్ళు; 
అయనంబు= నివాసస్థానం; అగుటను= అవ్వటంవలన; నన్నున్‌= నన్ను; జనులు= (ప్రజలు; నారాయణు(డు+అం॥డ్రు= 
నారాయణుడు అంటారు. 

తాత్సర్యం: అర్జునా! నారములు అంటే నీళ్ళు. అఆయనము అంటే నివాసం. నాకు నారములు అయనం కాబట్టి 
(నార+అయన ~ నార మయనం యస్య సః - నారాయణః) నన్ను ప్రజలంతా నారాయణుడు అంటారు. 


క వసియింతు నే జగములన్‌ । వసియించున్‌ జగములెల్ల నాయం దిమ్మె 

పొసగి వెలుంగుచునుండుట । నసద్భశగుణ! వాసుదేవు( డన(గ బర(గుదున్‌. 422 
ప్రతిపదార్థం: అసదృశగుణ!= సాటిలేని సద్గుణాలు కలవాడా!; ఏన్‌= నేను; జగములన్‌= జగత్తులలో; వసియింతున్‌= 
నివసిస్తూంటాను; జగములు+ఎల్లన్‌= జగత్తులన్నీ; నాయందున్‌= నాలో; ఇమ్ము+ఐ= నెలకొన్నవై (స్థానం కల్పించుకొని, ఇమ్ము= 
స్థానం); వసియించున్‌= నివసిస్తూ ఉంటాయి; పొస(గి= అట్టా పొల్ఫారి; వెలుంగుచున్‌+ఉండుటన్‌= విరాజిల్చుతూండటంచేత; 
వాసుదేవు(డు+అనయగన్‌= వాసుదేవుడు అనే పేరుతో; పరయణగుదున్‌= ఒప్పుతాను. 


తాత్సర్యం: సద్దుణసంపన్నా! నేను జగత్తులన్నింటా ఉంటాను. అన్ని జగత్తులూ నాలో ఉంటాయి. ఇట్లా 
ఒప్పెసలారటంవలన నన్ను “వాసుదేవుడు అంటారు. 


క వ్యాపించి రోదసీకుహ । రాపూర్ణత్వమున నునికి నధికక్రమణ 
శ్రీ పొలుపున విష్ణుండను । దీపితనామంబునను బ్రతీతు(డ నగుదున్‌. 423 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1034 


ప్రతిపదార్థం: వ్యాపించి= విస్తరించి; రోదసీకుహర= అంతరిక్షగుహలో (కుహరం= గుహ); ఆపూర్ల్ణత్వ మునన్‌= పూర్తిగా పిక్కటిల్లి; 
ఉనికిన్‌= ఉండటంచేత; అధిక= అధికంగా; (క్రమణ= ఆ॥క్రమించటమనే; శ్రీ= సంపత్తియొక్క; పొలుపునన్‌= అందంచేత 
(జగద్వ్యాపకత); విష్ణుండు= విష్ణుడు (వ్యాపనశీలుడు); అను= అనేటువంటి; దీపిత= (ప్రకాశించే; నామంబునను= పేరుతో; 
ప్రతీతు(డన్‌+అగుదున్‌= (ప్రసిద్దిపాందాను (పొందుతాను). 


తాత్సర్యం: రోదసీకుహరంలో నేనే పిక్కటిల్లి ఉంటాను. మిగతా జగత్తు అంతటా ఆక్రమించి ఉన్నవాడినీ నేనే. 
ఈ రెండు లక్షణాలవలనా నాకు 'విష్ణుడు' అనే పేరు (ప్రసిద్దికెక్కింది. 
ac) <> 


తే. ८०२००८०८ గల యుత్తమధర్మ మెడ(ద । నలవటిచి कम గామించు నార్యజనము 
దివియు భువియు నా నడుమన తేజరిల్లు । నట్టు లగుట దామోదరు( డండ్రు నన్ను 424 


ప్రతిపదార్థం: దమము+నాన్‌= దమం అనే పేరుతో (ఇంద్రియ నిగ్రహం); కల= ఉన్న; ఉత్తమ ధర్మము= ఉత్తమగుణం; 
ఎడ(దన్‌= హృదయంలో; అలవటిచి= అభ్యసించి; నన్నున్‌= నన్ను; ఆర్యజనము= సజ్ఞనసమూహం; కామించున్‌= కోరుకొంటుంది; 
దివియున్‌= ఊర్హ్య లోకమూ; భువియున్‌= భూలోకమూ; నా+నడుమన్‌+అ= నా పొట్టలోనే (ఉదరంలోనే); తేజరిల్లున్‌= 
ప్రకాశిస్తూంటాయి; అట్టులు+అగుటన్‌= అలా కావటం వలన; నన్నున్‌= నన్ను; దామ+ఉదరు(డు= దామోదరుడు; అం॥డ్రు= 
అంటారు. 


తాత్సర్యం: దమము అనే ఉత్తమ లక్షణం ఉన్న సజ్జనులు నన్ను ధ్యానిస్తూ ఉంటారు. ఊర్హ్యలోకమూ, భూలోకమూ 
నా ఉదరంలోనే ఉంటాయి. ఈ రెండు కారణాలవలనా నాకు దామోదరుడు అనే పేరు ఏర్పడింది. 

విశేషం: దీని మూలక్టోకం ఇట్టా ఉన్నది: “దమాత్సిద్దిం పరీప్పంతో మాం జనాః కానుయంతి హి । దినం చోర్వీం చ మధ్యం 
చ తస్మాత్‌ దామోదరో హ్యహమ్‌ ॥” (12-328-39). “దాన్ని ఉదరే నునసి కుర్వంతి ధ్యాయంతీతి దామోదరః” అని వ్యాఖ్యానం. 


७. అన్నమును 2९020 నమృతంబు ८०६०८ । బృశ్ని యనగ నొప్పుపేర( బర(గు, 
నది మదీయగర్ధ మగుట విద్వజ్ఞను । లనఘ! పృశ్నిగర్టు( డండ్రు నన్ను, 425 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా! పార్థా!; అన్నమును= అన్నమూ (తినేది ఏదయినా); జలంబున్‌= నీరూ; అమృతంబున్‌= 
అమృతమూ (సు क); వేదంబున్‌= వేదమూ; పృళశ్ని+ అన(గన్‌= పృశ్ని అని; ఒప్పు= ఒప్పేటటువంటి; పేరన్‌= పేరుతో; పర(గున్‌= 
అలరారుతూ ఉంటాయి; అది= ఆ పృశ్ని అనేది; మదీయ= నాయొక్క; గర్భము+అగుటన్‌= గర్భంలో ఉండటంచేత (అదే 
నా గర్భం కావటంచేత); విద్వత్‌+జనులు= పండితులు; నన్నున్‌= నన్ను; रोष గర్ఫు(డు= పృష్టిగర్సుడు; అం(డ్రు= అంటారు. 
తాత్సర్యం: పార్టా! అన్నమూ, జలమూ అమృతమూ, వేదమూ - వీటికి పృశ్ని అని పేరు. అదే నా గర్భం. అందుచేత 
పండితులు నన్ను పృశ్నిగర్భుడు (ग्भ గర్భంగా కలవాడు) అంటారు. 


విశేషం: “పృశ్ని రిత్యుచ్యతే చాన్నం వేదా ఆపో7మృతం తథా! మమైతాని సదా గర్భే పృశ్నిగర్భస్తతో హ్యహమ్‌ ॥” అని దీని 
మూలశ్లోకం 
క ఇనరశ్ములు( జంద్రాంశులు । ననలశిఖలు గేశ సంచయము నాకుం గా 

వున గేశవాభిధానం । బున గొనియాడుదురు నను బ్రబుద్దజనంబుల్‌. 426 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1035 


ప్రతిపదార్థం: ఇనరశ్ములున్‌= సూర్యకాంతులూ; చం(ద్ర+అంశులు= చం(ద్రకాంతులూ; అనల+శిఖలు= అగ్నిజ్వాలలూ 
(శిఖ= చివరిభాగం); నాకున్‌= నాకు; కేశసంచయము= కే శస మూహం; కావునన్‌= కాబట్టి; ననున్‌= నన్ను; ప్రబుద్దజనంబుల్‌= 
జ్ఞానులైన (ప్రజలు (మహర్షులు); కేశవ+అభిధానంబునన్‌ (అభిధానమునన్‌)= కేశవ అనే పేరుతో; కొనియాడుదురు= 
స్తుతిస్తూ ఉంటారు. 

తాత్సర్యం: సూర్యకిరణాలూ, చంద్రకిరణాలూ, అగ్నిజ్వాలలూ నాకు కేశసమూహం. అందుచేత జ్ఞానులైన పెద్దలు 
నన్ను కేశవనామంతో స్తుతిస్తూ ఉంటారు. 


క క్షత్రము బ్రహ్మము నై లో । కత్రాణన మాచరింప( గావలసి పృథా 

పుత్తా! యగ్నీషోములు । చిత్రస్టితి వెలు(గుదురు ప్రసిద్దాకృతులన్‌. 427 
ప్రతిపదార్థం: పృథా+పుత్రా= పృథాదేవి కుమారుడా! పార్టా!; క్షత్రము= క్షత్రియత్వమూ; (బ్రహ్మమున్‌= (బ్రహ్మత్య్వమూ; ఐ= 
పొంది; లోక+(త్రాణనమున్‌= లోకాలను రక్షించటం; ఆచరింపన్‌+కావలసి= చేయవలసి వచ్చి; అగ్నీషోములు= అగ్ని,చం[ద్రుడూ; 
చిత్రస్టితిన్‌= విచిత్రమైన స్థితితో; (ప్రసిద్ద+ఆకృతులన్‌= (ప్రసిద్దమైన రూపాలతో వెలు(గుదురు= (ప్రకాశిస్తూ ఉంటారు. 

> = [> ८ ८ ~ व 
र పా రా లో కొ బాహ ర్‌ 9 తో 

తాత్సర్యం: పార్ఫా! ల్‌ కరక్షణకొరకు క్షత్రియత్వమూ, (బ్రాహ్మణత్వమూ 560४) అగ్ని, చంద్రుడు విచి(త్రస్థితి 
ప్రసిద్దమైన ఆకారాలతో (ప్రకాశిస్తూ ఉంటారు. 


వ. అని చెప్పి బ్రహ్మక్షత్ర పదంబులు విప్రరాజ నిర్దేశంబు లగుటదేటపడం బలికి విప్రుల రాజుల మహానుభావంబులు 

విలసిల్లినయెడలు నిదర్శనంబులుగా నిరూపెంచి యుపన్యసించి యవియెల్ల నగ్నీషోమమాహాత్యంబు 

గావు టెలింగించి. 428 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; బ్రహ్మక్షత్రపదంబులు= (బ్రహ్మ అనే పదమూ, క్షత్ర అనే పదమూ; విప్ర -రాజ - నిర్లేశంబులు= 
విప్రుడికీ, రాజుకీ నిర్లేశకాలు (వాచకాలు); అగుట= అవ్వటం; తేటపడన్‌= స్పష్టపడేట్టు; పలికి= వివరించి; విప్రుల= బ్రాహ్మణుల 
యొక్క; రాజుల= రాజాలయొక్క; మహానుభావంబులు= మాహాత్మాలు; విలసిల్లిన ఎడలు= విరాజిల్లిన తావులు; నిదర్శ్భనంబులుగాన్‌= 
సాక్ష్యాలుగా; నిరూపించి= చూపించి; ఉపన్యసించి= (ప్రసంగించి; అవి ఎల్లన్‌= అవి అన్నీ; అగ్నీషోమ మాహాత్మ్యంబు= అగ్నీషోమ 
మాహాత్మ్యము; కావుట= కావటం; ఎటణింగించి= తెలియజెప్పి ~ 


తాత్సర్యం: అని (బ్రహ్మ, క్షత్రపదాలు వరుసగా 2228, రాజుకీ నిర్లేశకాలు కావటం వివరించి, (బ్రాహ్మణులయొక్క, 
రాజుాలయొక్క మాహాత్మ్యాలు విరాజిల్లిన తావులు సాక్ష్యాలుగా చూపి, అవి అన్నీ అగ్నీ పో మాహాత్మ్యము కావటం 
తెలియజెప్పి. (తరువాతి పద్యంతో అన్వయం). 


తే.  బోధనస్థాపనంబులు బుధవరేణ్య! । యగ్నియును సోము(డును జేసి యభఖిలజగము 
నభిలహర్షంబు( బొందింతు రవ్యయప్ర । వర్తనత్వంబు దమయందు వటిలుచుండ. 429 


ప్రతిపదార్థం: బుధవరేణ్య!= ఓ పండితా(గణీ! విజయా!; బోధన= మేలుకొల్పటం (వికాసం); స్తాపనంబు= స్థిరపరచటం లేదా 
వృద్దిపొందించటం అనే పనులను; అగ్నియును= అగ్నిదేవుడూ (ఇతడే సూర్యుడు); సోము(డును= చం(ద్రుడూ; చేసి= నిర్వర్తించి; 
అవ్యయ= వ్యయంకాని; ప్రవర్తనత్వంబు= చైతన్యం (జగత్తును (ప్రవర్తింపజేసే అవ్యయ శక్తి - సూర్యచం[ద్రులు); తమయందున్‌= 
తమలో; వణిలుచున్‌+ఉండన్‌= ఒప్పి ఉండటంచేత; అఖిలజగమున్‌= సకల (ప్రపంచాన్నీ; అఖిలహర్షంబున్‌= అంతులేని ఆనందం 
($> కానిది అఖిలం= వినాశం లేనిది); పొందింతురు= పొందేటట్టు చేస్తారు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1036 


తాత్సర్యం: మేలుకొల్పటం, వృద్దిపొందించటం అనే పనులు వరుసగా అగ్నిదేవుడూ, చంద్రుడూ చేస్తారు. 
ప్రపంచానికి అవ్యయమైన చైతన్యాన్ని వీరు (ప్రసాదించి ఆనందింపజేస్తుంటారు. 


విశేషం: దీనికి మూలమైన శ్లోకాలు ఇట్లా ఉన్నాయి. “సూర్యాచంద్రమసౌ శశ్వత్‌ కేశైర్మే2ంశుసంజ్ఞితైః: । బోధయం స్తాపయంశ్రైవ 
జగదుత్తిష్టతః పృథక్‌ ॥ బోధనాత్తాపనాచ్చైన జగతో హర్షణం భవేత్‌! అగ్నీషోముకృతైరేభిః కర్మభిః పాండునందన ॥” (12330 - 
1,2). వీటిలో 'స్టాపనాతో అనేది పాఠాంతరంగా కనపడుతున్నది. దానినే తిక్కన స్వీకరించాడు. తాపనం అంటే వేడితో 
తపింపజేయటం. అది చంద్రుడి పనిగా మూలకశ్టోకం చెప్పుతున్నది. ప్రకృతివిరుద్దం. కాబట్టి స్టాపనాత్‌ అనేదే సాధుపాఠంగా 
భావించాలి. చంద్రుడు ఓషధీకారకుడూ, వృద్దికారకుడూను. సూర్యాచం[ద్రమసౌ అని మొదటి శ్టోకంలోనూ, అగ్నీషోమౌ అని 
రెండవశ్టోకంలోనూ ఉన్నది. సూర్యాగ్నులకు అభేదం. సూర్యుడు అస్తమిస్తూ తన తేజస్సును అగ్నిలో నిక్షేపిస్తాడని వేదోక్తి. 'దినాంతే 
నిహితం తేజః సవిత్రేవ హుతాశనః అని కాళిదాససూక్తి. (రఘు - 4-1. 
క అనఘా! యగ్నీషోముల । నను(గా భావింప జగమునకు నెపుడు హితం 

బొనరింతు( దత్సుకృతముల( । బొనరిన మద్ధవ్యనామముల వివరింతున్‌. 430 


ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; అగ్నీషోములన్‌= ఈ సూర్యచం|ద్రులను; ననున్‌+కాన్‌= నన్నుగా; భావింపన్‌= 
తెలిసికొంటే; జగమునకున్‌= (ప్రపంచానికి; ఎపుడున్‌= ఎల్లవేళలా; హితంబు+ఒనరింతున్‌= మేలు చేకూరుస్తాను; తద్‌= అలా 
చేసిన; సుకృతములన్‌= మంచిపనులవలన; ఒనరిన= నాకు దక్కిన; భవ్యనామములన్‌= పవిత్రమైన నామధేయాలను; వివరింతున్‌= 
వివరిస్తాను - విను. 


తాత్సర్యం: అర్జునా! అగ్నీషోములను నన్నుగా భావించుము. సూర్యచంద్ర రూపాలలో నేను ఎల్లవేళలా ప్రపంచానికి 
మేలు చేకూరుస్తూ ఉంటాను. అలా మేలు చేసినందువలన నాకు కొన్ని భవ్యనామధేయాలు ఏర్పడ్డాయి. వాటిని 
వివరిస్తాను. ఆలకించుము. 


ఆ. పరమ వరద, లోకభావనేశ్వర హృషీ । కేశనామకము లహీనచిత్త! 
యనియు మణియు నిట్టు లను యాగముల భాగ । మాహరింతు( గాన హరియునంగ్రు. 431 


ప్రతిపదార్థం: అహీనచిత్త!= ఓ ఉత్తమచిత్తం కలవాడా!; పరమవరద= వరాలను ఇచ్చే (వరద) పరముడు; లోకభావన= 
లోకభావనుడు; ఈళశృ్ళర= ఈశ్వరుడు; హృషీకేశ= హృషీకేశుడు అనే; నామకములు= ప్రసిద్దనామధేయాలు (ఏర్పడ్డాయి); 
అనియున్‌= అని చెప్పి; మణియున్‌= ఇంకా; ఇట్టులు= ఇట్లా; అనున్‌= అంటున్నాడు శ్రీకృష్ణుడు; యాగములన్‌= యజ్ఞాలలో; 
భాగము= పాలు; ఆహరింతున్‌= రాబట్టుకుంటాను; కానన్‌= కాబట్టి; హరియున్‌= నన్ను హరి అనికూడా; అం|డ్రు= అంటారు. 


తాత్సర్యం: ఓ అహీనచిత్తా! వరదుడు, లోకభావనుడు, ఈశ్వరుడు, హృషీకేశుడు అనే |ప్రసిద్దనామధేయాలు నాకు 
ఏర్పడ్డాయి” అని చెప్పి శ్రీకృష్ణుడు ఇంకా ఇట్లా అంటున్నాడు: “అర్జునా! యాగాలలో భాగాలు ఆహరిస్తాను కాబట్టి 
నన్ను హరి అని కూడా అంటారయ్యా! 

విశేషం: జగత్తును హర్షింప చేస్తారు కనుక సూర్యచం(ద్రులు - హృషీ (ద్వివచనం). వారి కిరణాలే కేశాలుగా కలవాడు హృపీకేశుడు. 


సంస్కృతవ్యాఖ్యానం ఇట్లా ఉన్నది: “జగద్దర్షయతో యస్మాత్తస్మాత్తా హృషీ - అగ్నీషోమౌ కేశౌ అంశూ యస్య స హృషీకేశః. హృషీరితి 
ఈకారాంతం సదం వా తదా హృష్యా ईड యహేతి సమాసః,” 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1037 


గో వన మహి యది గుహలోన( బడకుండ । జెంది యెత్తుటను గోవిందుడనియు 
వీతంపు రోమంబుచేత నొప్పార నా । విష్ణుం డగుట శిపివిష్ణుడనియు, 
గర్షణక్రియ భూమిం గావింతు, జాయయు? । గృష్టంబు గావున గృష్టుండనియు, 
నలవడ సదసద్ద్వ్యయంబును నాయందు । సమవేతమై యున్న్మి సత్యు(డనియు(, 


2 


ख. దాత్వికంబైన నాకు జాతత్వవికృతి | లేమి 5८8००००, నది లేకపోయి 
నపుడు తదనంతరక్షయ మంద కునికి । బుధు లధోక్షజు(డనియు( జెప్పుదురు నన్ను, 432 


ప్రతిపదార్థం: గోవు+అనన్‌= గోవు అంటే; మహి= భూమి; అది= ఆ భూమి; గుహలోనన్‌= (యుగాంతంలో ఏర్పడిన) గుహలో; 
పడకుండన్‌= పడిపోకుండా; చెంది= (వరాహరూపంలో) సమీపించి; ఎత్తుటన్‌= (భూగోళాన్ని జలప్రళయంనుంచి) ఉద్దరించాను 
కనుక; గోవిందు(డు+అనియున్‌= గోవిందుడు అనీ; వీతంపు+రోమంబుచేతన్‌= తొలగిపోయిన రోమాలతో (రోమాలు 
తొలగిపోవటంతో); ఒప్పారన్‌= అందంగా; ఆవిష్టు(డన్‌= కూడుకొన్నవాడిని; అగుటన్‌= కావటంచేత (నీరోమత్వం వలన); 
శిపివిష్ణుడు; అనియున్‌= అనీ; కర్షణ(క్రియన్‌= దున్నటం అనే పనిని; భూమిన్‌= ఈ భూమిమీద; కావింతున్‌= చేస్తాను; 
చాయయున్‌= నా శరీరం రంగుకూడా; కృష్ణంబు= నలుపు; కావునన్‌= అందుచేత (ఈ రెండు కారణాలతోనూ); 
కృష్ణుడు+అనియున్‌= నన్ను కృష్ణుడు అనీ; అలవడన్‌= కుదురుగా; సత్‌+అసత్‌+ద్వయంబునున్‌= సత్తూ, అసత్తూ (చిత్తు) 
అనే జంట; నాయందున్‌= నాలో; సమవేతమై+ఉన్కిన్‌= కూడి ఉండటం వలన (చేరి ఉండటంతో); సత్యు(డు+అనియున్‌= 
సత్యుడు అనీ; తాత్సికంబు+ఐన= తత్తసిద్దమైన; నాకున్‌= నాకు; జాతత్వ= పుట్టుక అనే; వికృతి= వికారం; లేమిన్‌= 
లేకపోవటంచేత; అజు(డు+అనియునున్‌= అజుడు అనీ; అది= ఆ పుట్టుక అనేది; లేకపోయినపుడు= లేకపోయాక; తద్‌+అనంతర= 
దానికి తరువాతిదైన; క్షయమున్‌= మరణం అనేదాన్ని; అందక+ఉనికిన్‌= పొందకపోవటంచేత; బుధులు= పండితులూ, దేవతలూ; 
అధోక్షజా(డు+అనియున్‌; నన్నున్‌= నన్ను; చెప్పుదురు= వివరిస్తారు, కీర్తిస్తారు. 
తాత్సర్యం: గోవు అంటే భూమి. దానిని కాపాడాడు కనుక గోవిందుడు. రోమరహితంగా ఒప్పారటం వలన 
శిపివిష్ణుడు. భూమిని దున్నటంవలనా, నల్లగా ఉండటంవలనా కృష్ణుడు. సత్తూ, అసత్తూ ఆయనలోనే ఉండటం 
వలన సత్యుడు. పుట్టుక అనేది లేదు కాబట్టి అజుడు. క్షయము అనేదీ లేదు కాబట్టి అధోక్షజుడు. అర్షునా! 
ఇట్లా ఈ పేర్లు నాకు ఏర్పడ్డాయి. 
విశేషం: సంస్కృతమూలంలో ఈ పేర్లను రెండు గణాలుగా విభజించాడు వ్యాసుడు. గుణాలను బట్టి ఏర్పడినవి కొన్నీ, చేసిన 
పనులనుబట్టి వచ్చినవి కొన్నీ. “గాణాని తత్ర నామాని కర్మజాని చ కానిచిత్‌ । నిరుక్తం కర్మజానాం శృణుస్వ ప్రయతోzనఘ॥” (12- 
328-10). నారాయణాదులు గౌణనామాలు. హృషీకేశ గోవిందాదులు కర్మజనామాలు. ఈ రెండింటినీ వేర్చరచటంకొరకూ, 
మూలంలో విసృతంగా ఉన్న అగ్నీషోమమాహాత్మ్యాన్ని రెండు పంక్తులలోనికి సం(గ్రహించటం కొరకూ నాలుగువందల ఇరవై 
ఎనిమిదవ వచనం అవతరించింది. 
క సత్వముననుండి తొల(గమి । సత్వము నాచే(త( జేసి సత్త బొరయుటన్‌ 

సతమయజన్ను( డగుటను । సాతతు( డను నామ మయ్యె జనవర! నాకున్‌. 433 


ప్రతిపదార్థం: జనవర!= నరవరా!; సత్య ముననుండి= సత్వగుణంనుంచి; తొల(గమిన్‌= తప్పుకోకపోవటంచేతా (సత్వ గుణాన్ని 
ఎప్పుడూ విడవకుండా ఉండటంచేత); సత్త్యము= ఆ సత్వగుణం అనేది; నా= నాయొక్క; చే(తన్‌+చేసి= పనితో (చేతలు); 
సత్తన్‌= అస్తిత్వాన్ని; పొరయుటన్‌= పొందటంచేతా; సత్త్వమయ= సత్యరూపమైన; జన్ము(డు= జన్మ కలవాడు; అగుటన్‌= 
కావటంచేతా; నాకున్‌= నాకు; సాత్త్యతు(డు+అను= సాత్త్యతుడు అనే; నామము= పేరు; అయ్యెన్‌= ఏర్పడింది. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1038 


తాత్సర్యం: నేను ఏనాడూ సత్త్యగుణాన్ని వదలిపెట్టను. నా పనులవలననే సత్త్యగుణానికి ఉనికి ఏర్పడుతున్నది. 
నా జన్మ సత్వమయం. కాబట్టి నన్ను సాత్త్యతుడు అంటారు. 
తే. చ్యుతము లేకున్న్మి( జేసి యచ్యుతు(డ వాత । ముఖ్య ధాతుత్రయాకారమున శరీర 

ధారకుండనై యున్న ద్రిధాతువును న । నంగ బర(గుదు మునివచనంబులందు. 434 
ప్రతిపదార్థం: చ్యుతము= జారుపాటు (వినాశం); లేక+ఉన్కిన్‌+చేసి= లేకపోవటం చేత; అచ్యుతు(డన్‌= నేను అచ్యుతుడిని; 
వాతముఖ్య= వాయువు మొదలైన (వాత - పిత్త - శ్రేష్మాలు); ధాతుత్రయ= మూడు ధాతువుల; ఆకారమునన్‌= రూపంతో; 
శరీర= (ప్రాణులదేహాలకు; ధారకుండను= పోషకుడను (ఆధారం); ఐ+ఉన్కిన్‌= అయి ఉండటం చేత; తిధాతువును= త్రిధాతువు; 
అనంగన్‌= అని; మునివచనంబులందున్‌= బుషివాక్కులలో; పర(గుదున్‌= అలరారుతాను. 
తాత్సర్యం: చ్యుతము అనేది నాకు లేదు. కాబట్టి నేను అచ్యుతుడను. వాతపిత్తశ్లేష్మాల రూపంలో నేనే జీవుల 
శరీరాలకు ధారకం. కాబట్టి నన్ను బుషులు (త్రిధాతువు అంటారు. 
క ఘృత మర్చిస్స్పంపద యయి । ఘృతార్ది రభిధాన మొందె గ్రీడి! వృషము వి 

శ్రుత ధర్మము - ధర్మమయ । స్థితి కతమున వృషు(డనం బ్రసిద్ది వహింతున్‌. 435 
ప్రతిపదార్థం: (इल ఓ అర్ష్జునా!; అర్బిసంపద= నా తేజస్పంపత్తిచే ఘృతము+అయి= నేయి ఏర్పడటం కారణంగా; 
ఘృతార్చిః+-అభిధానము= ఘృతార్చి అనే పేరు; ఒందెన్‌= నాకు ఏర్పడింది; విశ్రుత= |ప్రసిద్దికెక్కిన; ధర్మము= ధర్మమే; వృషము= 
వృషము అనబడుతోంది; ధర్మమయ= ధర్మస్వరూపమైన; స్థితి+కతమునన్‌= నా స్థితివలన; వృషు(డు+అనన్‌= వృషుడు అని; 
ప్రసిద్దిన్‌+వహింతున్‌= ప్రసిద్ది పొందాను. 
తాత్సర్యం: కిరీటీ! నా తేజస్సంపద వలననే ఆయా జంతువులలో (ప్రాణధారకమైన ఘృతం ఏర్పడుతున్నది. 
కాబట్టి నన్ను ఘృతార్శి అంటారు. “ఘృతం మమార్చిషో లోకే జంతూనాం ప్రాణధారణం। ఘృతార్చి రహమవ్య(గ్రైః 
उल: పరికీర్తితః ॥" ధర్మానికే వృషము అని పేరు. నేను ధర్మమయుడను. కాబట్టి నాకు వృషుడు అని ప్రసిద్ది 
ఏర్పడింది. 
తే. ఆదిమధ్యాంతములు నాకు నరయ లేమి । నై యనాది యమధ్యు( డనంతు( ठत 

జెల్లు పేళ్యులు, శుచులు నా చెవుల కింపు । లగుట మునులు శుచిశ్రవు( డండ్రు నన్ను, 436 
ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; ఆది= మొదలూ; మధ్య= నడుమా; అంతములు= అంతమూ అనేవి; అరయన్‌ లేమిన్‌+ఐ= 
ఎవరూ తెలిసికొనలేరు కనక; అనాది= అనాది; అమధ్యు(డు= అమధ్యుడు; అనంతు(డు= అనంతుడు; అన(గన్‌= అని; పేళ్ళులు= 
పేర్లు; చెల్లున్‌= చెల్లుతున్నాయి; నా+చెవులకున్‌= నా చెవులకు; శుచులు= శుచి అయిన మాటలు; ఇంపులు+అగుటన్‌= ఇంపు 
కూర్చేవి అవుతాయి కనక; మునులు= బుషులు; నన్నున్‌= నన్ను; శుచిశ్రవుడు= శుచిశ్రవుడు; అం(డ్రు= అంటారు. 


తాత్సర్యం: అర్జునా! నాకు మొదలూ నడుమా అంతమూ అనేవి లేవు. ఎవరూ వీటిని తెలిసికొనలేరు. అందుకని 
అనాది, అమధ్యుడు, అనంతుడు అనే > ఏర్పడ్డాయి. శుచి అయిన పలుకులే నా చెవులకు హితవుగా ఉంటాయి. 
వాటినే వింటాను. అందుచేత నన్ను శుచిశ్రవుడు (శుచిశ్రవసుడు) అంటారు మహర్షులు. 


ఆ. బఒక్కశృంగమునన యుర్వి యెత్తితి వరా । హావతారలీల యతిశయిల్ల 
నట్టు ९०९०८ జేసి యార్యజనప్రియ । నాకు నేక శృంగనామ మయ్యె, 437 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1039 


ప్రతిపదార్థం: ఆర్యజనప్రియ!= సజ్జనులకు (ప్రియమైనవాడా!; ఒక్క శృంగమునన్‌+అ= ఒకే ఒక్క కోరతోనే; ఉర్పి= భూమిని; 
వరాహ+అవతార+లీల= వరాహావతారం తాలూకు విలాసం; అతిశయిల్లన్‌= అతిశయించేట్టు; ఎత్తితిన్‌= ఉద్దరించాను; 
అట్టులు+అగుటన్‌+చేసి= అట్టా కావటం వలన; నాకున్‌= నాకు; ఏకశ్ళంగనామము= ఏకళ్ళంగుడు అనే పేరు; అయ్యెన్‌= ఏర్పడింది. 
తాత్సర్యం: ఆర్యజనప్రియా! వరాహావతారంలో ఒకే కోరతో మొత్తం భూగోళాన్ని ఎత్తి రక్షించాను. అప్పటినుండీ 
నాకు ఏకశ్చంగుడు అనే పేరు వచ్చింది. 
క వినుత మగు లోకరేచన । మున నన్ను విరించు( డంద్రు బుధనుత! రవియం 

దనుపాధిక విద్యాస్థితి । నునికిం గపిలాభిధాన ముల్లసిత మగున్‌. 438 
ప్రతిపదార్థం: బుధనుత!= పండితులచే స్తుతింపబడేవాడా!; వినుతము+అగు= (ప్రసిద్ది కెక్కిన; లోకరేచనమునన్‌= 
ప్రపంచకోత్తేజనంవలన (లోకాన్ని చైతన్యవంతం చేయటంవలన); నన్నున్‌= నన్ను; విరించు(డు+అం|డ్రు= విరించుడు అంటారు; 
అనుపాధిక= శరీరంలేని; విద్యాస్థితిన్‌= విద్యారూపంతో; రవియందున్‌= సూర్యుడిలో; ఉనికిన్‌= ఉండటంచేత; కపిల+అభిధానము= 
కపిలుడు అనే పేరు; ఉల్లసితము+అగున్‌= నాకు (ప్రకాళిస్తోంది. 
తాత్సర్యం: పండితస్తవనీయా! లోకాన్ని చైతన్యవంతం చేస్తాను కాబట్టి (రేచనం) నన్ను విరించుడు అంటారు. 
నిరుపాధికమైన జ్ఞానరూపంతో సూర్యుడిలో ఉంటాను కాబట్టి కపిలుడు అంటారు నన్ను. 
క్ర విను యోగంబు హిరణ్యం । బన బరగును యోగగర్జు(డగుటను విద్వ 

జ్ఞనములు హిరణ్యగర్జుం । డని నను గొనియాడుదురు మహాగుణశాలీ! 439 


ప్రతిపదార్థం: మహాగుణశాలీ!= గొప్ప గుణవంతుడా!; విను= వింటున్నావా? వినుము; యోగంబు= యోగమే; హిరణ్యంబు+అనన్‌= 
హిరణ్యము అని; పర(గున్‌= ఒప్పుతోంది; యోగగర్శు(డు+అగుటను= నేను యోగగర్శుడను కనుక; విద్వత్‌+జనములు= 
పండితులు; హిరణ్యగర్భుండు+అని= హిరణ్యగర్భుడు అని; ననున్‌= నన్ను; కొనియాడుదురు= స్తుతిస్తారు. 
తాత్సర్యం: సద్దుణసంపన్నా! యోగాన్నే హిరణ్యం అంటారు. నేను యోగగర్చుడను. అందుచేత నన్ను 
(^ 

హిరణ్యగర్భుడు అని కూడా అంటారు. 
తే.  నరు(డు నారాయణుండు ననంగ లోక । రక్షణార్టంబు గాగ ధర్మమున కేను 

బుట్టినా(డ( గావున బాండుభూపతనయ! । నాకు ధర్మజు డనియెడు నామమయ్య. 440 


ప్రతిపదార్థం: పాండుభూపతనయ!= పాండురాజు గారి కుమారుడా!; నరు(డున్‌+నారాయణుండున్‌+అనంగన్‌= నరనారాయణులు 

అనే పేరుతో; లోకరక్షణార్థంబు+కా(గన్‌= లోకాలను రక్షించటం కోసం కాగా; ధర్మమునకున్‌= ధర్మరక్షణార్థం; ఏను= నేను; 

పుట్టినా(డన్‌= జన్మించాను; కావునన్‌= కాబట్టి; నాకున్‌= నాకు; ధర్మజు(డు+అనియెడు= ధర్మజుడు అవనే; నామము+అయ్యెన్‌= 

సేరు ఏర్పడింది. 

తాత్సర్యం: అర్జునా! నరుడూ నారాయణుడూ అనే అవతారాలు లోకరక్షణార్థం కాగా ధర్మరక్షణార్థం నేను 

జన్మించాను కాబట్టి నన్ను ధర్మజుడు అంటారు. 

వ. ఇట్లు వుట్టి గంధమాదనంబున నేను దపంబు సేయుచుండ నక్మాలంబున(గాలాంతకుండు దక్షునియజ్ఞంబున 
కలిగిన నది బీతిం 2०९०2०२ నా యురఃస్థలంబు నొందిన మదీయ కేశంబులు ముంజనిభంబులగుటం జేసి 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1040 


ముంజకేశుండనుపేరు గలిగె నా రుద్రుండు రౌద్రాకారంబున నయ్యజ్ఞంబు వెనుకొని నాపయిం గవిసిన నొక్క 
యిషీక పరశురూపంబుగా నభిమంత్రించి యతనిపయిం బ్రయోగించిన నతండు దాని ఖండితధారంబు 
సేయుటంజేసి ఖండపరశు వను నభిధానంబునుం గలిగె ననుటయు. 441 


ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్టా; పుట్టి= జన్మించి; గంధమాదనంబునన్‌= గంధమాదన పర్వతంమీద; నేను; తపంబు= తపస్సు; 
చేయుచుండన్‌= చేస్తూండగా; ఆ+కాలంబునన్‌= ఆ సమయంలో (ఆ రోజుల్లోనే); కాలాంతకుండు= కాలాంతకుడైన శివుడు 
(యముడిని జయించినవాడు); దక్షుని= దక్షప్రజాపతిచేసే; యజ్ఞంబునకున్‌= యజ్ఞానికి; అలిగినన్‌= కోపించగా (యజ్ఞంమీద 
కోపించితే); అది= ఆ యజ్ఞం; భీతిన్‌= భయంతో; పబుతెంచి= పారిపోయి వచ్చి; నా+ఉరః స్థలంబున్‌= నా వక్షస్థలాన్ని; ఒందినన్‌= 
శరణుబొచ్చితే; మదీయ= నాయొక్క; కేశంబులు= (గుండెపై) వెంట్రుకలు; ముంజనిభంబులు= ముంజగడ్డిలాగా; (గోధుమరంగు); 
అగుటన్‌+చేసి= కావటం చేత; ముంజకేశుండు= ముంజకేశుడు; అను పేరు= అనే పేరు; కలిగన్‌= ఏర్పడింది; ఆ+రు[ద్రుండు= 
ఆ శివుడు; రౌద్ర+ఆకారంబునన్‌= భయంకరమైన ఆకారంతో; ఆ+యజ్ఞంబున్‌= ఆ యజ్ఞాన్ని; వెనుకొని= వెన్నంటి (తరుముకు 
వస్తూ); నాపయిన్‌= నామీదకు; కవిసినన్‌= కలియబడితే; ఒక్క= ఒకే ఒక్క; ఇషీక= బాణం; పరశురూపంబుగాన్‌= గొడ్డలి 
రూపం ధరించేట్టు; అభిమం(త్రించి= మం(త్రం పెట్టి; అతనిపయిన్‌= ఆ శివుడిమీద; ప్రయోగించినన్‌= (ప్రయోగిస్తే; అతండు= 
శివుడు; దానిన్‌= ఆ పరశువును; ఖండిత= ఖండింపబడ్డ; ధారంబు= అంచుకలదిగా (అంచు ఖండింపగా); చేయుటన్‌+చేసి= 
చేయటంచేత; ఖండపరశువు= ఖండపరశువు; అను= అనేటటువంటి; అభిధానంబు= పేరు; కలిగెన్‌= నాకు సిద్దించింది; 
అనుటయున్‌= అని శ్రీకృష్ణుడు చెప్పగా. 


తాత్సర్యం: ఈ విధంగా పుట్టి నేను గంధమాదన పర్వతంమీద తపస్సు చేస్తున్నప్పుడు దక్షప్రజాపతి యాగం 
చేస్తున్నాడు. ఆ యాగానికి శివుడు కోపించాడు. అప్పుడు ఆ యజ్ఞం భయంతో హడలిపోయి నా వక్షఃస్థలాన్ని 
ఆశ్రయించింది. ఆ కారణంవలన అక్కడి నా రోమాలు ముంజగడ్డివలె మారాయి. అందువలన నాకు ముంజకేశుడనే 
సేరు వచ్చింది. రుద్రుడు ఆ యజ్ఞాన్ని తరుముకొని వచ్చి నన్ను తాకగా నేనొక బాణాన్ని పరశురూపంలో 
ప్రయోగించగా శివుడు దాని అంచును ఖండించాడు. అందువలన నాకు 'ఖండపరశువు' అనే పేరు వచ్చింది. 
४. “విని పార్టు(డిట్లు గలిగిన । యనియం దా రుద్రునొకొ జయము నీకో క 

ల్లెను? దాని తెజింగేర్చడ । విన గౌతుక మొలసె( జెప్పవే విశ్వాత్మా!” 442 


(ప్రతిపదార్హం: విని= ఆలకించి; పార్లు(డు= అర్హునుడు; ఇట్లు= ఇట్లా; కలిగిన= ఏర్పడ్డ; అనియందున్‌= యుద్దంలో; జయము= 
ॐ థ జ oe) ౧ ८ 0 

జయమనేది; ఆ రుద్రునకొ= ఆ శివునికో; నీకో= నీకో; కల్లెను?= కలిగింది?; దాని తెణింగు= ఆ యుద్దం పద్దతిని; ఏర్పడన్‌+వినన్‌= 

స్పష్టంగా వినాలని; కౌాతుకము= ఉత్సాహం; ఒలసెన్‌= కలుగుతోంది (కలిగింది); విశాత్మ= విశ్య్వరూపా!; చెప్పువే?= చెప్పవా? 


తాత్సర్యం: అర్జునుడు అంతా విని ఇట్లా అన్నాడు: 'ఓ విశ్యరూపా! ఆ యుద్దంలో నీవు గెలిచావా? శంకరుడు 
గాలిచాడా? ఆ కథ అంతా వినాలనే కుతూహలం కలిగింది దయచేసి వివరంగా చెప్పవా?” 


వ. అనిన విష్ణుం డర్గునున కిట్లనియె. 443 
ప్రతిపదార్థం: అనినన్‌= అని అడిగేసరికి; విష్ణుండు= శ్రీకృష్ణుడు; అర్జునునకున్‌= పార్డుడికి; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు: 


తాత్సర్యం: అని అడుగగా శ్రీకృష్ణుడు పార్టుడితో ఇట్టా అన్నాడు: 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1041 


శివకేశవుల పరస్సరకోప ప్రసాదముల విధము (సం. 12-309-2) 
రుద్ర నారాయణరూప ప్రవర్తిత । మూర్తి ద్వ్యయము రణమునకు( జొచ్చి 
పరమసంరంభంబు వాటింప, నుద్వేజి । తములయ్యె నభిలభూతములు, శ్రుతులు 
మునులకు 68८28, యనలంబు లాహుతుల్‌ । గొనవయ్యెం బగిలె దిక్కులు నభంబు 
ధరణి వడంకె, భూధరములు దిర్దిరం । దిరిగె, దేవతలకు దిగులు वेणु 


2 


తే. నాననము పల్లటిల్లంగ నజు(డు గల, । నిట్టు లెందును సంక్షోభ 5०७०, 

నా విధాత - మునీంద్రులు దేవతలును । దన్ను వేష్టింప వచ్చె సత్వరముగా(గ. 444 
ప్రతిపదార్థం: ८०८ (రూప)= రుద్రరూపంతోనూ; నారాయణ రూప= నారాయణ రూపంతోనూ; |ప్రవర్తిత+ప్రవృత్తిని పొందిన; 
మూర్తిద్వ్యయము= మూర్తుల జంట; రణమునకున్‌= యుద్దానికి; చొచ్చి= దిగి (పూనుకొని); పరమ సంరంభంబు= గొప్ప హడావుడి; 
పాటింపన్‌= చేసేసరికి; అఖిలభూతములున్‌= పంచభూతాలూ (సకల ప్రాణులూ); ఉద్వేజితములు+అయ్యెన్‌= ఏమి జరుగుతుందో 
అనే ఉద్వేగం పొందాయి; మునులకున్‌= మహర్షులకు; (శ్రుతులు= వేదమంత్రాలు; తోయపవు+అ= స్ఫురించటమే లేదు (మంత్రాలు 
దర్శనం ఇవ్వటమే లేదు); అనలంబులు= హోమాగ్నులు; ఆహుతుల్‌= ఆహుతులను (ఆజ్యంతో అగ్నిలో వేల్చే వస్తువుల్నీ - 
వేల్చటాన్నీ ఆహుతులు - ఆహుతి అంటారు); కొనవు+అయ్యెన్‌= స్వీకరించటం లేదు (హోమాగ్నిలో ఏదీ ఆహుతి కావటం లేదు 
అని); దిక్కులున్‌= దశదిశలూ; నభంబున్‌= ఆకాశమూ; పగిలెన్‌= (బద్దలయ్యాయి; ధరణి= భూమి; వడంకెన్‌= కంపించింది; 
భూధరములు= పర్వతాలు; దిర్డిరన్‌+తిరిగెన్‌= గిరగిరా తిరిగాయి; దేవతలకు= అమరులకు; దిగులు= దిగులు(కుందు); చొచ్చెన్‌= 
ప్రవేశించింది(మొదలయ్యింది); ఆననము= ముఖం; పల్లటిల్లంగన్‌= వాడిపోగా; అజు(డు= (బ్రహ్మదేవుడు; కలలౌన్‌= కలతచెందాడు; 
ఇట్టులు= ఇలా; ఎందునున్‌= అంతటా; సంక్షోభము= అల్లకల్లోలం; ఎసకము+ఎస(గన్‌= వ్యాపించగా; ఆ విధాత= ఆ (బ్రహ్మదేవుడు; 
మునీం(ద్రులున్‌= మహర్షులూ; దేవతలునున్‌= అమరులూ; తన్నున్‌= తనను; వేష్టింపన్‌= చుట్టూ చేరిరాగా; సత్వరము+కా(గన్‌= 
సత్వరంగా (వేగంగా); వచ్చెన్‌= వచ్చాడు. 
తాత్సర్యం: అర్షునా! రు(ద్రుడూ, నారాయణుడూ యుద్దానికి దిగారు. భయంకరమైన సంక్షోభం ఏర్పడింది. 
సకలప్రాణులూ ఉద్వేగం పొందాయి. (ఊపిరి బిగ్గబట్టుకొన్నాయి). మహర్షులకు వేదమం(త్రాలు స్ఫురించటం 
లేదు. హోమాగ్నికుండాలలో వేల్చిన ఆహుతులు ఆహుతి కావటం లేదు. దశదిశలూ ఆకాశమూ బీటలు 
వారుతున్నాయి. భూమి, పర్వతాలు బొంగరాలవలె తిరుగుతున్నాయి. దేవతలకు ఎక్కడ లేని దిగులూ పట్టుకుంది. 
దేవతలతో, మునీం(ద్రులతో కలిసి (బ్రహ్మదేవుడు యుద్దభూమికి వచ్చాడు. 


వ. వచ్చి రుద్రునకుం బ్రణమిల్లి సంప్రార్థనంబు దోప నిట్లనియె: 445 
ప్రతిపదార్థం: వచ్చి= అలా వచ్చి; రు[ద్రునకున్‌= శివుడికి; ప్రణమిల్లి= నమస్కరించి; సంప్రార్ణనంబు= అభ్యర్థన; తో(పన్‌= 
స్ఫురించేట్టు; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తాత్సర్యం: అట్లా వచ్చి శివుడికి నమస్కరించి, ఈ విధంగా శివుడిని అభ్యర్థించాడు. 
క, _“శివు(డవు నీవు జగములకు । శివ మొనరింపంగ వలదె? చేయుము క్రోధ 

ప్రవిహతి, విష్ణుండన(గా । శివు(డన నొక(డౌట దివ్యచిత్తమ యెటు(గున్‌. 446 


ప్రతిపదార్థం: నీవు శివు(డవు; జగములకున్‌= ప్రపంచాలకు; శివము= శుభం; ఒనరింపంగన్‌+వలదె?= చేయవద్దా?; (క్రోధ= 
నీ కోపంయొక్క; |ప్రవిహతిన్‌= విడుమరను; చేయుము= చేయుము (క్రోధం విడిచిపెట్టుము అని); విష్ణుండు+అనయగాన్‌= విష్ణుమూర్తి 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1042 


అన్నా; శివుడు+అనన్‌= శివుడు అన్నా; ఒక(డు+బౌట= ఒక్కడే అవటాన్ని; దివ్యచిత్తము+అ= తమ దివ్యచిత్తమే; ఎణుగున్‌= 
ఎరుగును. (శివకేశవుల అభేదాన్ని దివ్యమైన హృదయమే తెలుసుకోగలదు అని కానీ) 
తాత్సర్యం: 'రుద్రా! నీవు శివుడవు. లోకాలకు శివం (శుభం) కలిగించాలి కానీ ఇదేమిటి? కోపం ఉపసంహరించుకొనుము. 
విష్ణువు అన్నా శివుడు అన్నా ఒక్కరే అని నీ దివ్యచిత్తానికి తెలుసును కదా! 
తే.  నిగమవేద్య మద్వంద్వంబు నిర్గుణం బ । మూర్తమనియెడు తత్త్వంబు మూర్తిభేద 

కలనమున లోకమున ద్విధాకారి యయ్యె( । గాక - హరియన నీవనం గలదె వేటు! 447 
ప్రతిపదార్థం: నిగమ= వేదాలతో; వేద్యము= తెలిసికొనదగినదీ; అద్వంద్వంబు= రెండు కానిదీ (ఒక్కటే అని); నిర్గుణంబు= 
సత్త్యరజస్తమోగుణాలకు అతీతమైనదీ; అమూర్తము= రూపం లేనిదీ; అనియెడు= అని చెప్పబడే; తత్త్యంబు= ఒకానొక 
మూలతత్త్యం; మూర్తిభేదకలనమునన్‌= రూపభేదాన్ని (భిన్న రూపాలను) పొందటంవలన; లోకమునన్‌= లోకంలో; 
ద్విధాకారి+అయ్యెన్‌+కాక= రెండుగా అయ్యింది గానీ - నిజానికి; హరి+అనన్‌= విష్ణుడు అనీ; నీవు+అనన్‌= నీవనీ (శివుడు 
అనీ); వేణు= భేదం; కలదె?= ఉన్నదా? 
తాత్సర్యం: వేదవేద్యమూ, అద్వంద్వమూ, నిర్గుణమూ, అమూర్తమూ అయిన ఒకే ఒక్క మూలతత్త్యం లోకం 
కొరకని రెండు రూపాలు ధరించింది. అందులో ఒకటి నీవూ, మరొకటి విష్ణుడూను. అంతేకానీ నిజానికి శివకేశవులకు 
భేదం లేదు.” 
వ. అని బోధించి వెండియు. 448 
ప్రతిపదార్థం: అని= ఇలా; బోధించి= ఉపదేశించి; వెండియున్‌= మళ్ళీ కొనసాగించాడు. 
తాత్సర్యం: ఇట్లా ఉపదేశించి మళ్ళీ. 
క " నరనారాయణు లనగా(। బురహర! జగదాదియైన పురుషులు, మనముం 

బరికింప( దన్మయత్వ । స్ఫురితులము ప్రసన్న దివ్యబుద్ధిం గనుమా! 449 
ప్రతిపదార్థం: పురహర!= [త్రిపురాసుర సంహారం చేసిన ఓ రు(ద్రుడా!; నరనారాయణులు+అనయ(గాన్‌= నరనారాయణులు అంటే; 
జగత్‌+ఆదియైెన+పురుషులు= ఈ జగత్తుకు ముమ్మొదటి పురుషులు; పరికింపన్‌= లోతుగా ఆలోచించి చూస్తే; మనమున్‌= 
మనమందరం కూడా; తద్‌+మయత్వ+స్ఫురితులము= వారి అంశలతో ఏర్పడినవాళ్ళమే; ప్రసన్న= కోపం విడిచి తేరుకున్న; 
దివ్యబుద్దిన్‌= దివ్యమైన బుద్దితో; కనుమా!= ఒక్కసారి చూడుము. 

Os 9६ బుద్ద 

తాత్సర్యం: 'త్రిపురాంతకా! నరనారాయణులు అంటే జగదాది పురుషులు. ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే నీవూ 
నేనూ ఈ దేవతలూ, బుషులూ అందరమూ తదంశలతో స్ఫురించిన వాళ్ళమే. ప్రసన్నమూ, దివ్యమూ అయిన 
బుద్దితో ఆలోచించి చూడుము. నీకే తెలుస్తుంది. 
©. తెలుపు మితని, ననుడు( దేటి కోపంబు వో । విడిచి నన్ను( గొలిచె మృడు(డు పార్ట! 

యేను నతనితోడ నిట్లంటి మృదుసత్య । పథ్య ముని మనోజ్ఞ భంగికముగ. 450 
ప్రతిపదార్థం: పార్థ!= పృథానందనా! అర్జునా!; ఇతనిన్‌= -ఈ విష్ణుమూర్తిని; తెలుపుము= (ప్రసన్నుడిని చేయుము; అనుడున్‌= 
అని (బ్రహ్మ చెప్పగానే; మృడు(డు= శివుడు; తేటీ= తేరుకొని; కోపంబు= (క్రోధం; పోన్‌+విడిచి= విడిచిపెట్టి; నన్నున్‌= నన్ను; 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1043 


కొలిచెన్‌= శరణు వేడాడుగేవించాడు); ఏనున్‌= నేను; అతనితోడన్‌= ఆ శివుడితో; మృదు= సుకుమారమూ; సత్య= సత్యమూ; 
పథ్య= హితమూ; మునిమనోజ్జ= మునులకు మనోహరమూ అయిన; భంగికముగన్‌= భంగిగా; ఇట్టు+-అంటిన్‌= ఇలా అన్నాను. 
తాత్సర్యం: రు[ద్రా! ఈ విష్ణుమూర్తిని ప్రసన్నుడిని చేసికొమ్ము' అని (బ్రహ్మదేవుడు చెప్పగానే కోపం వదిలి శివుడు 
నన్ను (విష్ణువును) శరణువేడాడు. అప్పుడు నేను శివుడితో మృదువుగా సత్యమూ, పథ్యమూ అయ్యేటట్టూ మునులు 
హర్షించేటట్టూ ఇట్లా అన్నాను. 
క “నిను నెవ్వ( డెటిగె నాత(డు । నను నెటి(గినవా(డ, నిన్ను నమ్మిక సేవిం 

చిన నదియ నన్ను( గొల్లుట | యను వాసిగ లేదు భేద మరయయగ మనకున్‌. 451 
ప్రతిపదార్థం: నినున్‌= నిన్ను; ఎవ్వ(డు= ఏ వ్యక్తి; ఎటిగౌన్‌= తెలుసుకున్నాడో; ఆత(డు= ఆ వ్యక్తి; ననున్‌= నన్నుకూడా; 
ఎటి(గినవా(డు+అ= తెలిసికొన్నవాడే; నినున్‌= నిన్ను; నమ్మికన్‌= విశ్వాసంతో; సేవించినన్‌= సేవిస్తే; అది+అ= అదే; నన్నున్‌= 
నన్ను కూడా; కొల్చుట= సేవించటం; అను= అనేటువంటి; వాసిగన్‌= పద్దతిగా; మనకున్‌= మన ఇద్దరికీ; అరయంగన్‌= పరిశీలిస్తే; 
భేదము= వేర్పాటు (భిన్నత్వం); లేదు= లేదంటే లేదు. 
తాత్సర్యం: “శివా! నిన్ను తెలిసికొంటే నన్ను తెలుసుకొన్నట్లే, నిన్ను సేవిస్తే నన్నే సేవించినట్లే, ఈ పద్దతిగా 

౧ = 62 <> 

మన ఇద్దరికీ భేదం అనేది లేనే లేదు. 
క శ్రీవత్సము శూలాంకిత । మై వెలయుంగాక యిప్పు డాదిగ నాకున్‌ 

నీవును మత్వ్పాణ్యంకో । ద్ధావన శ్రీకంఠుడన(గ( బర(గుము శర్వా! 452 
ప్రతిపదార్థం: శర్వా!= ఓ శివా!; ఇప్పుడు+ఆదిగన్‌= ఇది మొదలుగా; నాకున్‌= నాకు; శ్రీవత్సము= గుండెపై ఉన్న శ్రీవత్సము 
అనే పుట్టుమచ్చ; శూల+అంకితమై= (త్రిశూలచిహ్నమై; వెలయున్‌+కాక= ఒప్పునుగాక!; నీవునున్‌= నీవుకూడా; మత్‌= నా; 
పాణి+అంక= చేతిము[ద్ర యొక్క; ఉద్భావనన్‌= (ప్రస్స్ఫుటీకరణంతో; శ్రీకంఠు(డు+అనయగన్‌= శ్రీకంఠుడు అనే పేరుతో; 
పరగుము= ఒప్పుము. 
తాత్సర్యం: ఓ శర్వా! ఈ రోజునుండీ నా గుండెలపై శ్రీవత్సం నీ (త్రిశూలానికి ప్రతీకగా గుర్తించబడుతుంది. 
నీ కంఠంమీద ఉన్న నలుపు నా చేతిము॥ద్రగా నీకు శ్రీకంఠుడు అనే పేరు సార్థ్హకమవుతుంది.' (విష్ణుమూర్తి శివుడిని 
కంఠాలింగనం చేసికొంటే గళం చుట్టిన చేతి నలుపురంగుగా అతడు శ్రీకంఠుడు అయ్యాడని భావం). 
వ. అని యినవ్విధంబున. 453 
ప్రతిపదార్థం: అని; ఈ+విధంబునన్‌= ఈ విధంగా. 

& చె 9, ॥ 4 తో టా న్నా -04 . 

తాత్సర్యం: అనిచెప్పి, కృష్ణుడు అర్షునుడితొ ఇట్లా అన్నాడు: 
క. “ఇతరేతర మతి సంభా । విత లక్షణకలన మొంది వృషవాహనుతో 

నతినిర్మల సఖ్యము సే । సితి బ్రహ్మాదులును సంతసిల్లిరి విజయా! 454 
ప్రతిపదార్థం: విజయా!= ఓ అర్జునా!; ఇతర+ఇతర= పరస్పరం; మతి= బుద్దితో; సంభావిత= (గౌరవించుకొన్న) ఆలోచించి 
ఏర్పరుచుకొన్న; లక్షణకలనము= చిహ్నధారణం; ఒంది= పొంది; వృషవాహనుతోన్‌= వృషభవాహనుడైన శివుడితో; అతి 
నిర్మలసఖ్యము= మిక్కిలి పావనమైన (నిర్మలినమైన) మైత్రి; చేసితిన్‌= కుదుర్చుకొన్నాను - చేశాను; (బ్రహ్మాదులునున్‌= 
(బహ్మదేవుడూ (దేవతలూ, మునులూ) మొదలైనవారుకూడా; సంతసిల్లిరి= సంతోషించారు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1044 


తాత్సర్యం: 'అర్జునా! ఇట్లా పరస్పరం ఆలోచించి ఏర్పరుచుకొన్న మైత్రీచిహ్నాలను ధరించాం. నిర్మలమైన సఖ్యాన్ని 
శివుడితో కుదుర్చుకొన్నాను. దీనికి బ్రహ్మాదులు అందరూ ఎంతో సంతోషించారు. 

మ. మదీయనామ నిర్వచనంబులును రుద్రునితోడి రణంబుననైన జయంబు कनरण నీ కెటింగించితి. 455 
ప్రతిపదార్థం: మదీయ= నాయొక్క; నామ= నామధేయాలు; నిర్వచనంబులునున్‌= వ్యుత్సత్తులూ; రు[ద్రునితోడి= శివుడితో 
జరిగిన; రణంబునన్‌= యుద్దంలో; ఐన= లభించిన; జయంబు= విజయం తాలూకు; తెజింగునున్‌= విధానమూ; నీకున్‌= 
నీకు; ఎటింగించితిన్‌= తెలియజేశాను. 

తాత్సర్యం: నా నామధేయాల వ్యుత్సత్తులూ, శివుడితో చేసిన యుద్దంలో లభించిన విజయవిధానమూ నీకు 
తెలియజేశాను. 


క నానారూపంబులనని। ట్లేను బ్రవర్షింతు జగము లిన్నింటను, నీ 

శాను(డు నభవు(డు నమృతు(డు । నైన శివుని నీవు గొలువు करद యెపుడున్‌. 456 
ప్రతిపదార్థం: అర్జున!; నానారూపంబులన్‌= అనేక రూపాలతో; ఇట్టు= ఇలా; ఏను= నేను; జగములు+ఇన్నింటనున్‌= ఇన్ని 
జగత్తులలోనూ; |ప్రవర్తింతున్‌= సంచరిస్తూ ఉంటాను; నీవున్‌= నీవు కూడా; ఎపుడున్‌= ఎల్లవేళలా; ఈశాను(డున్‌= (ప్రభువూ; 
అభవు(డున్‌= పుట్టుకలేనివాడూ; అమృతు(డున్‌= మృతిలేనివాడూ; ఐన= అయినటువంటి; శివునిన్‌= శివుడిని; కొలువుము= 
సేవించుము. 
తాత్సర్యం: అర్జునా! ఇట్టా అనేకరూపాలలో నేను ఈ జగత్తులన్నింటా సంచరిస్తూ ఉంటాను. ఈశానుడూ, 
అభవుడూ, అమృతుడూ అయిన శివుడిని నీవు కూడా ఎల్లవేళలా అర్భించుము. (12-330-67,81). 
తే. ఏనురక్షింప జయము నీ కెసకమెసగె । సమరమున శూలపాణియై శత్రుకోటి 

నీదు మునుమున వధియించు నిరుపమాన । తేజు రుద్రుగా నెబుగుము ధీరచిత్త!' 457 
ప్రతిపదార్థం: ధీరచిత్త!= ధీరమైన హృదయం కలవాడా!; సమరమునన్‌= కురుక్షేత్ర సంగ్రామంలో; ఏను= నేను; రక్షింపన్‌= 
కాపాడటం వలన; జయము= విజయం; నీకున్‌= నీకు; ఎసకము+ఎసలాన్‌= ఒప్పించింది; నీదు+మునుమునన్‌= నీ మునుముందట 
(అగ్రభాగంలో); శూలపాణియె= శూలం చేతబట్టినవాడై; శత్రుకోటిన్‌= శత్రుసమూహాన్ని; వధియించు= సంహరించేటువంటి 
నిరుపమాన తేజున్‌= సాటిలేని తేజస్సుకల వానిని; రు[ద్రున్‌+కాన్‌= రు[ద్రుడుగా; ఎణు(గుము= తెలిసికొమ్ము. 
తాత్సర్యం: ధీర హృదయుడా! నేను రక్షించాను కాబట్టి కురుసంగ్రామంలో నీకు జయం లభించింది. నీ 
అ(గ్రభాగంలో శూలపాణిగా రు(ద్రుడు సంచరిస్తూ నీకంటె ముందే నీ శృత్రువులను సంహరించాడు. ఇదికూడా 
నీవు తెలిసికొనటం మంచిది.” 
వ. అనియె నని చెప్పిన విని జనమేజయుండు. 458 


ప్రతిపదార్థం: అనియెన్‌= శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు; అని చెప్పినన్‌= అని వైశంపాయనుడు తెలియజేస్తే; విని= 
ఆలకించి; జనమేజయు(డు= జనమేజయమహారాజు ~ ఇట్లా అంటున్నాడు. 

తాత్సర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్టా అన్నాడని వైశంపాయనుడు తెలుపగా, జనమేజయమహారాజు మరల 
ప్రశ్నిస్తున్నాడు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1045 


క “అరుదే సర్వేశ్వరు( డగు । హరి తోడుగ జయము గొనుట యర్జునునకు? న 
ప్పురుషోత్తము బాంధవులై । 2८८6९; 2968 వినుతు లేల పాండుసుతులకున్‌?' 459 
మై త్త (= 
ప్రతిపదార్థం: సర్వే శ్య్వరుడు+అగు= సర్వేశ్వరుడైన; హరి= విష్ణుమూర్తి; తోడుగన్‌= సహాయుడుగా ఉండగా; జయము+కొనుట= 
జయాన్ని పొందటం; అర్డ్జునునకున్‌= కిరీటికి; అరుదే?= దుర్రభమా?; ఆ+పురుషోత్తము= ఆ పురుషోత్తముడైన ఆ శ్రీకృష్ణుడికి; 
బాంధవులై= బంధువులై; పరగిరి= అలరారిరి; పాండుసుతులకున్‌= ఆ పాండవులకు; € వినుతులు= మరింక వేరే స్తుతులు; 
ఏల?= ఎందుకూ? 
తాత్సర్యం: వైశంపాయనా! సర్వేశృరుడైన హరి తోడుగా ఉంటే కురుసం గ్రామంలో అర్జునుడు విజయుడయ్యాడు. 
ఇందులో ఆశ్చర్యం ఏముంది? అదీగాక ఆ పురుషోత్తముడికి మా పాండవులు బంధువులయ్యారు. ఇంతకన్నా 
ప్రశంసావాక్యాలు ఏమి కావాలి చెప్పుము? 
వ. అని పలికి యిట్లనియె. 460 
ప్రతిపదార్థం: అని= అని; పలికి= మాట్లాడి; ఇట్టు+అనియెన్‌= ఇంకా జనమేజయుడు ఇట్లా అన్నాడు. 


తాత్సర్యం: అని పలికి జనమేజయుడు మళ్ళీ ఇట్లా అడుగుతున్నాడు. 


క నారదు(డు పరమపురుషుని । కారుణ్యము వడసి వచ్చి క్రమ్మబి నరునిన్‌ 
నారాయణునిం గాంచుట । సారమతిం జెప్పి తీవు సంయమివర్యా! 461 

ప్రతిపదార్థం: సంయమివర్యా!= నిగ్రహ సంపన్నులలో (మునులలో) అగ్రగణ్యుడా!; నారదు(డు= నారదమహర్షి; పరమపురుషుని= 
పరాత్సరుడైన శ్రీ మహావిష్ణువుయొక్క; కారుణ్యమున్‌= దయను; పడసి= శ్వేతద్వీపంలో పొంది; వచ్చి; క్రమ్మణన్‌= మళ్ళీ; నరునిన్‌= 
నరుడినీ; నారాయణునిన్‌= నారాయణుడినీ; కాంచుట= బదరికాశ్రమంలో దర్శించటం; సారమతిన్‌= (శ్రేష్టమైన మతితో; ఈవు= 
నీవు; చెప్పితి(వి)= చెప్పావు. 

తాత్సర్యం: ఓ వైశంపాయనా! శ్వేతద్వీపానికి వెళ్ళి నారదమహర్షి శ్రీమహావిష్ణువును సందర్భించుకుని తిరిగివచ్చి 
బదరికాశ్రమంలో నరనారాయణులను కలిసికొన్నాడు - అన్నదాకా ఆ కథ చెప్పావు. సారమతితో వివరించావు. బాగుంది. 


వ. తదీయసల్లాప విశేషంబులు వినవలతుం జెప్పుమనిన నప్పుడమిటేనికి వైశంపాయనుం డిట్లనియె. 462 


ప్రతిపదార్థం: తదీయ= ఆ ముగ్గురి; సల్హాప= సంభాషణల; విశేషంబులున్‌= వివరాలూ; వినన్‌+వలతున్‌= వినాలని 
అనుకుంటున్నాను; చెప్పుము+అనినన్‌= చెప్పు అని అడిగితే; ఆ+పుడమిటేనికిన్‌= ఆ రాజుగారికి; వైశంపాయనుండు= 
వైశంపాయనుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 
తాత్సర్యం: వారి సంభాషణలను వినగోరుతున్నాను చెప్పు మని ఆ రాజు అడుగగా వైశంపాయనుడు ఇట్లా 
వివరించసాగారు. 
నరనారాయణ నారద సల్లాపప్రకారము (సం. 12-331-36) 

క నారదు(డు వచ్చి నరునిన్‌ । నారాయణుగాంచి భక్తినమ్రుండైనన్‌ 

వా రతనికి నాతిథ్యము । గారవమున నడపి యడుగగా వారలతోన్‌. 463 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1046 


ప్రతిపదార్థం: నారదు(డు= నారదమహర్షి; వచ్చి= శ్వేతద్వీపంనుంచి బదరికాశ్రమానికి వచ్చి; నరునిన్‌= నరుడినీ; నారాయణున్‌= 
నారాయణుడినీ; కాంచి= దర్శించి; భక్తినముండైనన్‌= భక్తితో వంగి నమస్కరించగా; వారు= నరనారాయణులు; అతనికిన్‌= 
ఆ నారదమహర్షికి; ఆతిథ్యమున్‌= అతిథిమర్యాదను; గారవమునన్‌= (ప్రేమతో (గౌరవంతో); నడపి= చేసి; అడుగగాన్‌= కుశల 
విశేషాదులు అడిగితే; వారలతో= ఆ ఇద్దరితోనూ. 


తాత్సర్యం: నారదమహర్షి శ్వేతద్వీపంనుండి బదరికాశ్రమానికి తిరిగి వచ్చాడు. నరనారాయణులను మళ్ళీ 


దర్శించాడు. వారు ఆ మహర్షికి ఆదరంతో అతిథిమర్యాదలు జరిపారు. కుశలం అడిగారు. శ్వేతద్వీపం విశేషాలు 
అడిగారు. అప్పుడు వారితో. (తరువాతి వచనంతో అన్వయం.) 


వ. అద్దేవముని యిట్లనియె. 464 
ప్రతిపదార్థం: ఆ+దేవముని= దేవర్షి అయిన ఆ నారదుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 
తాత్సర్యం: దేవర్షి నారదుడు ఇట్లా చెప్పాడు. 
క శ్వేతద్వీపంబున భవ । దాతతకృప( గాన( బోలె నచ్యుతు( దద్రూ 

పాతిశయము మీ చందమ । యాతని కడ( గంటి మిమ్ము ठ మెసంగన్‌. 465 
ప్రతిపదార్థం: భవత్‌= మీయొక్క; ఆతత కృపన్‌= విస్తారమైన దయవలన; శ్వేతద్వీపంబునన్‌= శ్వేతద్వీపంలో; అచ్యుతున్‌= 
శ్రీమహావిష్ణువును; కానన్‌+పోలెన్‌= దర్శించటమయ్యింది (దర్భ్శించగలిగాను); తద్‌= ఆ విష్ణుమూర్తియొక్క; రూప+అతిశయము= 
రూపవైభవం; మీ+చందము+అ= అచ్చం మీవంటిదే; ఆతని కడన్‌= ఆయన సన్నిధిలో; అద్భుతము+ఎస(గన్‌= ఆశ్చర్యజనకంగా 
(ఆశ్చర్యం ఎసగేట్టు); మిమ్మున్‌= మీ ఇద్దరినీ; కంటిన్‌= దర్శించాను. 
తాత్సర్యం: 'నరనారాయణులారా! మీ దయావిశేషంవలన నేను శ్వేతద్వీపంలో శ్రీమహావిష్ణువును దర్శించగలిగాను. 
ఆయన రూపం అచ్చం మీవలెనే ఉన్నది. తేడా ఏమీ లేదు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే - మిమ్ములను ఇద్దరినీ 
ఆయన సన్నిధిలోనూ చూశాను. 
క శ్వేతులు నింద్రియ వర్ణిత । చేతస్ములునైన నరుల( జెలువుగ మౌనో 

పేతుల( గంటి నచట వా । రాతేజోమూర్తికిని దయాపాత్రంబుల్‌. 466 
ప్రతిపదార్థం: అచటన్‌= ఆ శ్వేతద్వీపంలో; శ్వేతులు= తెల్లని శరీరంకలవారూ; ఇం(ద్రియవర్దిత= ఇం(ద్రియాలచే విసర్దించబడిన; 
చేతస్కులున్‌= మనస్సులు కలవారూ (ఇంద్రియ వికారాలకు లొంగని మనస్సులు కలవారూ); చెలువుగన్‌= అందంగా; 
మౌన+ఉపేతులన్‌= మౌనదీక్షతో ఉన్నవారూ; ఐన= అయినటువంటి; నరులన్‌= పురుషులను; కంటిన్‌= చూసాను. (చెలువుగన్‌+ 
కంటిన్‌= అందంగా తిలకించాను); వారు= ఆ శ్వేతశరీరులైన నరులు; ఆ+తేజోమూర్తికిని= తేజఃస్వరూపుడైన ఆ విష్ణుమూర్తికి; 
దయాపాత్రంబుల్‌= కృపాపా(త్రులు (దయకు అర్హమైనవారు). 
తాత్సర్యం: = శ్వేతద్వీపంలో ఇంద్రియనిగ్రహం కలిగి, మౌనదీక్షతో తపస్సు చేసికొంటున్న శ్వేతశరీరులైన నరులను 
దర్శించాను. వారందరూ విష్ణుమూర్తికి దయాపా(త్రులు కావటాన్ని గుర్తించాను. 


వ. అద్దేవుండు వత్సలుండయి వారలతోడం గూడి విహరించుచుండు నామీ(దం గృపసేసి క్షేత్రజ్ఞప్రకారంబు 
సకలంబును దేటపడ ననుగ్రహించి యాగామినిజప్రాదుర్ణావంబుల తెజింగెల్ల 58060 ख. శ్వేతద్వీపం 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1047 


బనునది శాంతిస్వరూపం బందు సూర్యసోమాంశువ్యాప్తియు వాయుసంచారంబును లేదా లోకనాథునకు 
నేకాంతిక జనంబులం గడచిన ప్రియులు లేకునికి యెటింగి యేకాంతినై యుండితి; నవ్విభుండువీడుకొలుప 
మీకడకు వచ్చితి; నిచ్చట మీకుం గారుణ్యభాజనంబనై యుండెద ననుటయు వార లతని కిట్లనిరి. 467 


ప్రతిపదార్థం: ఆ+దేవుండు= ఆ విష్ణుమూర్తి; వత్సలుండయి= వాత్సల్యం కలవాడై; వారలతోడన్‌= ఆ శ్యేతశరీరులతో; కూడి= 
కలిసి; విహరించుచుండున్‌= విహరిస్తుంటాడు; నామీ(దన్‌= నా పట్ట; కృప+చేసి= దయను వహించి; క్షేత్రజ్ఞ ప్రకారంబు= క్షే త్రజ్ఞాని 
పద్దతి; సకలంబును= అంతా; తేటపడన్‌= స్పష్టమయ్యేట్టు; అనుగ్రహించి= నాకు ఉపదేశించి; ఆగామి= రాబోయే; నిజ= 
తనయొక్క; ప్రాదుర్భావంబులన్‌= జన్మలయొ క్క (అవతారాల); తెజంగు+ఎల్లన్‌= విధానమంతా; ఎటింగించెన్‌= తెలియజేశాడు; 
శ్వేతద్వీపంబు+అనునది= శ్వేతద్వీపం అనేది; శాంతి స్వరూపంబు= పూర్తిగా శాంతియే రూపంగా ధరించిన చోటు; అందున్‌= 
అక్కడ; సూర్యసోమ= సూర్యచంద్రుల; అంశు= కిరణాల; వ్యాప్తియున్‌= (ప్రసారంకానీ; వాయు= గాలియొక్క; సంచారంబునున్‌= 
సంచారంకానీ; లేదు= లేనేలేదు; ఆ+లోకనాథునకున్‌= జగదీశ్యరుడైన ఆ విష్ణుమూర్తికి; ఏకాంతికజనంబులన్‌= ఏకా(గ్రచిత్తులైన 
వ్యక్తులను; గడచిన= మించిన; ప్రియులు= ఇష్టులు; లేక+ఉనికి= లేకపోవటం (లేరన్న సంగతి); ఎటింగి= గుర్తించి; ఏకాంతినై= 
నేను కూడా ఏకా(గచిత్తుడనై; ఉండితిన్‌= ఉన్నాను; ఆ+విభుండు= ఆ ప్రభువు; వీడుకొలుపన్‌= సాగనంపగా; మీకడకున్‌= మీ 
దగ్గరకి; వచ్చితిన్‌= వచ్చాను; ఇచ్చటన్‌= ఇక్కడ ఈ బదరికాశ్రమంలో; మీకున్‌= మీ ఇద్దరికీ; కారుణ్యభాజనంబను+ఐ= 
८०००१९०८; ఉండెదన్‌= ఉంటాను (నివసిస్తాను); అనుటయున్‌= అనేసరికి; వారలు= ఆ నరనారాయణులు; అతనికిన్‌= 
ఆ నారదమహర్షికి; ఇట్లు+అనిరి= ఇట్టా చెప్పారు. 
తాత్సర్యం: ఆ విష్ణుమూర్తి వాత్సల్యంతో వారితో కలిసి విహరిస్తుండగా, నామీద గల దయతో క్లే త్రజ్ఞుడిని 
గురించినదంతా తేటపడేటట్లు చేసి, రాబోయే తన జన్మలను తెలియచేశాడు. శ్వేతద్వీపం అనేది శాంతి స్వరూపం. 
అందులో సూర్యచం(ద్రకాంతులుగానీ, వాయు(ప్రసారంగానీ లేవు. విష్ణువుకు ఏకా(గ్రచిత్తుల కంటె మించిన ఇష్టులు 
లేరని తెలిసికొని నేనుకూడా ఏకాంతినై ఉన్నాను. విష్ణువు వీడ్కొల్పగా మీ దగ్గరకు వచ్చాను. ఇక్కడ మీఇద్దరి 
దయకూ పా(త్రుడనై నివసిస్తాను అనగా ఆ నరనారాయణులు నారదుడితో ఇట్లా అన్నారు: 
ख. =" ठ्ठ తద్దేవుం గాన, ८००९० । వింటి, నీవు ధన్యుండవు, గంటి మేము 

నచట నీయున్న తెటి(గెల్ల, నిచట నునికి । మేలకాక - యుండుము - పరమేష్టితనయ! 468 


ప్రతిపదార్థం: పరమేష్టితనయ!= (బ్రహ్మపుత్రా! ఓ నారదా!; ఆ+దేవున్‌= ఆ విష్ణుమూర్తిని; కానన్‌= దర్శించటం; పడసితి(వి)= 
పొందావు (కానన్‌+పడసితివి= దర్శించగలిగావు); తద్‌= ఆయనయొక్క; భాషణములు= పలుకులు; వింటి(వ)= విన్నావు; నీవ్చ; 
ధన్యుండవు= నిజంగా చరితార్జుడవే ; ఏమున్‌= మేము కూడా; అచటన్‌= ఆ శ్వేతద్వీపంలో; నీ+ఉన్న= నీవు నివసించిన 
(ప్రవర్తించిన); తెజిగు+ఎల్లన్‌= తీరు అంతా; కంటిమి= చూశాం; ఇచటన్‌= ఈ బదరికా(శ్రమంలో; ఉనికి= నీవు ఉండటం; 
మేలు+అ+కాక= మేలే కదా!; ఉండుము. 

తాత్సర్యం: “ఓ నారదా! విష్ణుమూర్తిని దర్భించగలిగావు, ఆయనతో సంభాషించగలిగావు. నీవు నిజంగా 
ధన్యుడవయ్యా! మేము కూడా అక్కడి నీ ప్రవర్తనను తిలకించాము. ఇక్కడ ఉంటాను - అంటున్నావు. మంచిదే. 
ఉండుము. 


క, దైవము బిత్యంబును ద । ద్దేవసమారాధనంబు దెల్లము శ్రుతి సం 
कग మది తత్పరతన్‌ । నీ వేకాంతివయి నిలువు నిర్మలహృదయా!' 469 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1048 


ప్రతిపదార్థం: నిర్మలహృదయా!= నిర్మలమైన హృదయం కలవాడా!; దైవమున్‌= దైవమూ (దేవసంబంధమైనది= దైవము, 
ఇష్టదేవతారాధన); పిత్రంబునున్‌= పిత్రమూ (పితృదేవతారాధన) అనే పేరులతో ఉన్న; తద్‌+దేవ+సమారాధనంబు= ఆ 
దైవార్చన; అది; (శుతి+సంభావితము= వేద(ప్రతిపాదితం; తెల్లము= స్పష్టం (అది తెల్లము= ఆ విషయం స్పష్టం); తత్సరతన్‌= 
వాటిపట్ల ఆసక్తితో; నీవు; ఏకాంతివి+అయి= ఏకాగ్రచిత్తుడవై; నిలువు(ము)= ఉండుము. 
తాత్సర్యం: నిర్మలాంతరంగా! దైవమూ, పిత్యమూ అనే ఆరాధనలు వేదప్రతిపాదితాలు అన్న సంగతి స్పష్టమేకదా! 

వా ठ ५ తౌ ०) తో 9 
నీవు వాటిపట్ల భక్తిశ్రద్దలతో (తాత్సర్యంతో) ఇక్కడ ఉండుము. 
ఆ. అనిన సంతసిల్లి యద్దేవముని వేయు । దివ్యవత్సరములు భవ్యతపము 

నియతి నాచరించె బ్రియమున వారు ద । న్మాదరింప(గా( దదాశ్రమమున. 470 


ప్రతిపదార్థం: అనినన్‌= అని నరనారాయణులు అనుమతించగా; సంతసిల్లి= సంబరపడి; ఆ+దేవముని= ఆ నారదమహర్షి; 
వారు= నరనారాయణులిద్దరూ; ప్రియమునన్‌= (ప్రేమతో; తన్నున్‌= తనను; ఆదరింప(గాన్‌= ఆదరిస్తూండగా; తద్‌+ఆ(శ్రమమునన్‌= 
వారి ఆ(్రమంలో; వేయు= వెయ్యి; దివ్యవత్సరముల్‌= దివ్యసంవత్సరాలు (మానుష సంవత్సరాలు కాదు - దివ్యవత్సరాలు); 
భవ్యతపమున్‌= పవిత్రమైన తపస్సును; నియతిన్‌= నియమంతో; ఆచరించెన్‌= చేసాడు. 

తాత్సర్యం: నరనారాయణులు ఇట్లా అనుమతించేసరికి నారదుడు సంతోషించాడు. ఆ బదరికా(శ్రమంలోనే వేయి 
దివ్యసంవత్సరాలపాటు భవ్యమైన తపస్సు చేసాడు. అంతకాలమూ నరనారాయణులు (ప్రేమగా నారదుడిని 
ఆదరించారు. 


2. అట్లేకాంతియై తపంబుసేసి యత్యంతశాంతి నొంది నారదుండు నరనారాయణుల వీడ్మొని 

హెమవన్నగంబునకుం జని తన యాశ్రమంబునందు బృందారకాది విశిష్టపూజితుండై యుండి నని చెప్పిన 

విని సంప్రీతుండైన జనమేజయుతో వెండియు వైశంపాయనుం డిట్లనియె. 471 
ప్రతిపదార్థం: అట్లు= ఆ విధంగా; ఏకాంతియె= ఏకా గ్రచిత్తుడై; తపంబు+చేసి= తపస్సుచేసి; అత్యంతశాంతిన్‌= మిక్కిలి శాంతిని; 
ఒంది= పొంది; నారదుండు= నారదమహర్షి; నరనారాయణులన్‌= నరనారాయణులనిద్దరినీ; వీడ్కొని= విడిచి; 
హిమవత్‌+నగంబునకున్‌= హిమవత్సర్వతమునకు; చని= వెళ్ళి; తన= తనయొక్క; ఆ(శ్రమంబునందున్‌= తపోవనంలో; 
బృందారక+ఆది= దేవతలూ మొదలైన; విశిష్ట విశిష్టులచేత; పూజితుండై+ఉండెన్‌= అర్బించబడుతూ ఉన్నాడు; అని; చెప్పినన్‌= 
చెప్పగా; విని= ఆలకించి; సంప్రీతుండైన= సంతోషించినవాడైన; జనమేజయుతోన్‌= జనమేజయుడితో; వెండియున్‌= మళ్ళీ; 
వైశంపాయనుండు= వైశంపాయనుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తాత్సర్యం: అట్లా ఏకాగ్రచిత్తుడై తపస్సుచేసి నారదుడు (ప్రశాంతిని పొందాడు. వారివద్ద సెలవు తీసికొని, 
హిమాలయాలకు వెళ్ళి తన ఆశ్రమంలో గొప్పవారిచేత సేవించబడ్డాడు' అని చెప్పగా జనమేజయుడు సంతసిల్లాడు. 
వైశంపాయనుడు ఇట్లా కొనసాగించాడు. 


ఉ. _“పాండవవంశవర్య! పటుపాపవినాశనియైన యిక్కథన్‌ 
నిండుమనంబుతో వినుట నీవు గృతార్టు(డ వైతి శాశ్వతా 
ఖండసుఖాత్తు విష్ణు నధికస్థిరభక్తి సమాశ్రయింపు నీ 
కొండొక డేల? యిమ్మెయి మహోన్నతి( జేయు జగత్రయంబునన్‌. 472 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1049 


ప్రతిపదార్థం: పాండవ వంశ= పాండవవంశంలో; వర్య!= ్రేష్టమైనవాడా!; పటుపాప= మహాపాపాలను; వినాశని+ఐన= విధ్వంసం 
చేయగలిగిన; ఈ+కథన్‌= ఈ వృత్తాంతాన్ని; నిండు మనంబుతోన్‌= నిండు మనస్సుతో; వినుటన్‌= వినటంచేత; నీవు; 
కృతార్థుడవు+ఐతి(ఏ)= కృతకృత్యుడవయ్యావు; శాశ్యత= శాశ్యతమైన; అఖండ= అఖండమైన (పరిపూర్ణమైన); సుఖ+ఆత్మున్‌= 
ఆనందమయుడైన (ఆనందరూపి); విష్ణున్‌= విష్ణుమూర్తిని; అధిక= అధికమైన; స్థిర= స్థిరమైన; భక్తిన్‌= భక్తితో; సమాశ్రయింపు(ము)= 
శరణుపొందుము; నీకున్‌= నీకు; ఒండొక(డు= ఇతరులకు; ఏల?= ఎందుకు?; ఈ+మెయి= ఈ విధానం; జగత్‌+(త్రయంబునన్‌= 
ముల్లోకాలలోనూ; మహోన్నతిన్‌+చేయున్‌= (నీకు) గొప్ప ఉన్నతిని కలిగిస్తుంది. 


తాత్సర్యం: ఓ పాండవోత్తమా! మహాపాపాలను కూడా కడిగివేయగలిగిన ఈ కథను నీవు నిండుమనసుతో 
ఆలకించావు. కృతార్థుడవయ్యావు. శాశ్వత అఖండ సుఖస్వరూపుడైన విష్ణుమూర్తిని సుస్థిరభక్తితో సమా(్రయించుము. 
ఇతర దైవాలు ఎందుకు! విష్ణుమూర్తినే ఆశ్రయించుము. ఆ విష్ణుభక్తి నిన్ను ముల్లోకాలలోనూ మహోన్నతుడిని 
చేస్తుంది. 
క లే వుభయలోకములు హరి । పై విద్వేషంబు గలుగు పాపాత్తులకున్‌, 

భూవర! యట్టి జనుల ख । దేవతలకు నరక మగుట దెలుపును శ్రుతులున్‌. 473 


ప్రతిపదార్థం: భూవర!= జనమేజయ మహారాజా!; హరిపైన్‌= విష్ణుమూర్తిమీద; విద్వేషంబు+కలుగు= ద్వేషం పెంచుకున్న; 
పాపాత్ములకున్‌= పాపిష్ణులకు; ఉభయలోకములున్‌= ఇహపరలోకాలు రెండూ; లేవు; అట్టి జనుల= అటువంటి పాపాత్ముల; 
పితృదేవతలకున్‌= పితృదేవతలకు కూడా (పెద్దలకు); నరకము= నరకలోకం; అగుటన్‌= (ప్రాప్తించటాన్ని; (శ్రుతులున్‌= 
వేదాలుకూడా; తెలుపును= తెలియజేస్తున్నాయి. 


తాత్సర్యం: జనమేజయమహారాజా! హరిని ద్వేషించే పాపాతులకు ఇహపరలోకాలు (పుట్టగతులు) ఉండవు. 
వారి పితృదేవతలకు కూడా నరకమే (ప్రాప్తిస్తుం దని వేదాలు చెబుతున్నాయి. 


క హరి యాత్మ యెల్లవారికి । నరవర! తన యాత్మపై మనంబున దృఢత 
త్పరభావము లేని కుజను( । బొరయవె యాపదలు? వేటి బోధన మేలా? 474 


ప్రతిపదార్థం: నరవర!= రాజా!; ఎల్లవారికిన్‌= అందరికీ; హరి= విష్ణుమూర్తి; ఆత్మ; తన+ఆత్మపైన్‌= ఇలా తనదే అయిన 
ఆత్మమీద; దృఢ+తత్సర+భావము= దృఢమైన (భక్తి) తాత్సర్యం; లేని= లేనటువంటి; కుజనున్‌= దుర్ణనుడిని; ఆపదలు= 
దుఃఖాలు; పొరఠయవె?= చుట్టుముట్టవా?; వేఖు+అ= వేరే; బోధనము= జ్ఞానం; ఏలా?= ఎందుకు? 


తాత్సర్యం: మహారాజా! అందరికీ శ్రీ విష్ణువే ఆత్మ. మరి తమ ఆత్మమీద తమకే భక్తితాత్సర్యాలు లేవంటే 
ఆ దుర్దనులు ఆపదలపాలు కారా? 


క మునివరు(డు గంధవతి నం । దనుండు నా గురుడు గరుణ దకుకొత్త(యగం జె 
ప్పిన వాక్యంబుల యర్దము । లనఘా! యివి నీవు వీని నలవటుపు మదిన్‌. 475 


ప్రతిపదార్థం: అనఘా!= పవి(తుడా!; గంధవతి= మత్స్యగంధి అయిన సత్యవతియొక్క; నందనుండు= కుమారుడూ; 
నా+గురు(డు= నాకు గురువుగారూ అయిన; మునివరు(డు= వ్యాసమునీంద్రుడు; కరుణ= దయ అనేది; తళుకొత్త(గన్‌= 
చిగురించగా ((ప్రకాశించగా); చెప్పిన= నాకు ఉపదేశించిన; వాక్యంబుల= వాక్యాల; అర్థములు= భావాలు; अर= ఇవి (ఇంతవరకూ 
నేను నీకు చెప్పినవి); నీవు= నీవునూ; మదిన్‌= మనస్సులో; వీనిన్‌= వీటిని; అలవణుపు(ము)= అలవరుచుకొమ్ము (అభ్యసించుము). 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1050 


తాత్సర్యం: జనమేజయా! నా గురువు సాత్యవతేయ మునీం॥ద్రుడు దయతో నాకు చెప్పిన మాటల సారాంశం 
అంతా నీకు చెప్పాను. వీటిని నీవు అర్థం చేసికొని ఆచరణలో అలవాటు చేసికొమ్ము. 


శా.  విద్వన్మోదవిధాయి నిర్మలవచోవిస్పూర్తి విఖ్యాతు గృ 

ప్టద్వైపాయను నీ వెఖుంగుము విభున్‌ నారాయణుం గా విప 

శ్లిద్వంద్యంబగు భారతాధ్యయనముం జేయంగ శక్తుండు फ 

ర్మాద్వైతుండు సరోజలోచను(డకా కన్యుండు తద్వాచ్యుండే! 476 
ప్రతిపదార్థం: విద్వత్‌= విద్వాంసులకు; మోదవిధాయిన్‌= ఆనందాన్ని కలిగించేవాడూ; నిర్మల= పావనమైన; వచః= వాక్కుల 
యొక్క; విస్ఫూర్తి= విస్ఫురణతో; విఖ్యాతున్‌= ప్రఖ్యాతి పొందినవాడూ అయిన; కృష్ణద్వైపాయనున్‌= కృష్ణద్వీపంలో పుట్టిన 
వ్యాసుడిని; నీవు= నీవునూ; విభున్‌= (ప్రభువైన; నారాయణున్‌+కాన్‌= విష్ణుమూర్తిగా; ఎణుంగుము= తెలిసికొమ్ము; విపళ్చిత్‌= 
పండితులచేత; వంద్యంబు+అగు= నమస్కరింపదగినది అయిన; భారత+అధ్యయనమున్‌+చేయంగన్‌= భారతాన్ని అవగాహన 
చేసికొనటానికి; శక్తుండు= సమర్ధుడు; ధర్మ+అద్దైతు(డు= ధర్మానికి అభిన్నుడు (ధర్మస్వరూపుడు) అయిన; సరోజలోచను(డు+ 
అ+కాక= పుండరీకాక్టుడే తప్ప; అన్యుండు= మరొకడు; తద్‌= శక్తుడు అనే ఆ మాటతో; వాచ్యు(డే= చెప్పబడతాడా? 
తాత్సర్యం: మహావిద్యాంసులకు ఆనందాన్ని కలిగించే వచోవిలాసానికి పెట్టిందిపీరు మా గురువుగారు 
వ్యాసులవారు. ఆయనను సాక్షాత్తూ నారాయణుడుగా తెలియుము. మహాభారతానికి పండితులంతా నమస్కారం 
పెడతారు. అటువంటి భారతాన్ని అధ్యయనం చేయాలి అంటే ధర్మస్వరూపుడైన పుండరీకాక్షుడికి తప్ప మరొకరికి 
ఎవరికైనా అయ్యే పనేనా! 
క బహు విధ ధర్మంబులు లో । క హితంబుగ నిట్లు సెప్ప(గా నిర్మలతా 

మహనీయధిషణు(డగు న । మృ్మహాత్మునక తీరు( గురుసమాజవరేణ్యా!' 477 
ప్రతిపదార్థం: కురుసమాజవరేణ్యా!= కురువంశంలో ఉత్తముడా (కౌరవసమూహంలో అ గ్రగణ్యుడా!) ఓ జనమేజయా!జనమేజయుడా!; 
బహువిధ= రకరకాలైన; ధర్మంబులు= ధర్మాలు; లోకహితంబుగన్‌= లోకానికి హితంగా; ఇట్టు= ఈ విధంగా; చెప్పగాన్‌= 
చెప్పటానికి; నిర్మలతా= నిర్మలత్వంతో; మహనీయః= గొప్పదైన; ధిషణు(డు+అగు= బుద్ది కలిగిన; ఆ+మహాత్మునకున్‌+అ= 
ఆ మహానుభావుడు వ్యాసుడికే; తీరున్‌= చెల్లును (తగును). 
తాత్సర్యం: కురువంశసంభవుల బృందంలో ఉత్తముడవైన ఓ జనమేజయా! రకరకాల ధర్మాలు ఇట్టా లోక 
గశ్రేయస్సుకొరకు చెప్పటమంటే అది మా గురువుగారికే తగును. ఆయన మహానుభావుడు. నిర్మలమూ, 
మహనీయమూ అయిన బుద్దివైభవం కలవాడు. అందుకని అది ఆయనకే చెల్లింది.” 
విశేషం: సమాజం అంటే మానవసమూహం అని అర్థం. సమజం అంటే పశువుల గుంపు అని. కురుసమాజమంటే కురువంశజాులైన 
మానవుల సమూహం. అందులో జనమేజయుడు వరేణ్యుడు అని సంబోధన. 

హయగగ్రీనదేన మాహాత్యాాభినర్లనము (సం. 12-335-9,10) 

వ. అనినవిని సవిశేష సమ్మదుండై జనమేజయుండు వైశంపాయనుతో “హయశిరోభాసితుం డగు విష్ణుండు 

వేధకు సన్నిహితుండయ్య నని చెప్పితి వప్పురుషోత్తముం డప్పు డేమిటికై యా మూర్తి వహించె? నత్తెఐిం 

గెఖింగింపు' మని యడిగిన నమ్ముని య మ్మనుజపతి కిట్లనియె.. 478 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1051 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; సవిశేష= అత్యధికంగా; సమ్మదుండై= సంతోషించినవాడై; జనమే 
జయుండు= జనమేజయుడు; వైశంపాయనుతోన్‌= వైశంపాయన మహర్షితో; హయశిరః= గుర్రపుతలతో; భాసితుండు+అగు= 
విరాజిల్లేవాడై; విష్ణుండు= విష్ణుమూర్తి; వేధకున్‌= (బ్రహ్మదేవునికి; సన్నిహితుండు= దగ్గరకి వచ్చినవాడు; అయ్యెన్‌= అయ్యాడు 
(ఆ రూపంలో (బ్రహ్మను సమీపించాడు); అని= అని; చెప్పితి(ఏి)= చెప్పావు (శాంతి ~ 6-412); ఆ+పురుషోత్తముండు= ఆ 
విష్ణువు; అప్పుడు= ఆ సమయంలో; ఏమిటికై= ఎందుకోసమని; ఆ మూర్తి= ఆ రూపం (హయగ్రీవ రూపం); వహించెన్‌?= 
వహించాడు?; ఆ+తెజింగున్‌= ఆ రీతి అంతా; ఎణింగింపుము= తెలియజెప్పుము; అని= అని; అడిగినన్‌= అడిగితే; ఆ+ముని= 
ఆ వైశంపాయనముని; ఆ+మనుజపతికిన్‌= ఆ జనమేజయమహారాజుకి; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తాత్సర్యం: వైశంపాయనుడు చెప్పినదంతా వినిన జనమేజయుడు 'గుర్రపుతలతో ఒప్పే విష్ణువు (బ్రహ్మను 
సమీపించా డని చెప్పావు. ఎందు కాయన ఆ రూపాన్ని ధరించాడు? ఆ వివరములు చెప్పు మని అడుగగా 
వైశంపాయనుడిట్లా చెప్పసాగాడు. 
సీ, ప్రకయకాలంబున జలముల విష్ణుండు । యోగనిద్రారతి నొంది మేలు 

కాంచి లోకంబులు గావింప( దల(ప న । హంకార మెస౮గె బ్రహ్మాభిధాన 

కలితమై తన్నాభికమలంబునం దిట్లు । జనియించి యా బ్రహ్మ సకలసృష్టి 

కాదిభూతములుగ వేదముల్‌ నాలుగు । గలిగించె నప్పు డక్కమలనాభు 


తే నందు మును లయించినట్టి గుణంబులు । 2०००८९०८ దొలుత సత్త్వమునకు( దోపు 
కలిమి దాననుండె( గమలోద్ధవు(డు రజ । స్తమము లసురలయ్యె ధరణినాథ! 479 


ప్రతిపదార్థం: ధరణినాథ!= జనమేజయమహారాజా!; ప్రళయకాలంబునన్‌= సృష్టి అంతం అయినప్పుడు (జలప్రళయం 
వచ్చినపుడు); జలములన్‌= నీటిలో; విష్ణుండు= విష్ణుమూర్తి; యోగనిద్రారతిన్‌= యోగని(ద్రపట్ల ఆసక్తి; పొంది= పొంది (యోగనిద్ర 
కానిచ్చి); మేలుకాంచి= మేల్కొని; లోకంబులు= లోకాలు; కావింపన్‌+తల(పన్‌= సృష్టిస్తాను అనుకునేసరికి; (బ్రహ్మ= (బ్రహ్మ 
అనే; అభిధాన= పేరుతో; కలితమై= ఒప్పినదై; అహంకారము+ఎసలాన్‌= అహంకారం జనించింది; తద్‌+నాభికమలంబునందున్‌= 
ఆ విష్ణుమూర్తి పొక్కిలినుంచి (బొడ్డునుంచి) పుట్టిన పద్మంలో; ఇట్టు= ఈ విధంగా; జనియించి= జన్మించి; ఆ+(బ్రహ్మ= ఆ 
(బ్రహ్మదేవుడు; సకలసృష్టికిన= మొత్తం (జరగబోయే) సృష్టికి అంతటికీ; ఆదిభూతములుగన్‌= మొట్టమొదటివిగా; వేదముల్‌= 
వేదాలు; నాలుగు= నాల్లు; కలిగించెన్‌= సృష్టించాడు; అప్పుడు= ఆ సమయాన; ఆ+కమలనాభునందున్‌= ఆ విష్ణుమూర్తిలో 
(కమలం నాభియందు కలవాడు); మును= (యోగనిద్రాసమయంలో) పూర్వకాలం; లయించినట్టి గుణంబులు= లీనమైన 
సత్త రజస్తమోగుణాలు; మూ(టన్‌= మూడింటిలోనూ; తొలుతన్‌= మొట్టమొదట; సత్య మునకున్‌= సత్త గుణానికి; తో(పు+కలిమిన్‌= 
ఆవిర్భావం జరగటం వలన (తోయ-తోఏపు. తోయట= ఉదయించుట); దానన్‌= ఆ సత్త్యగుణంలో (నాభికమలంలో);కమలోద్భృవు(డు= 
(బ్రహ్మ; ఉండెన్‌= స్థిరపడ్డాడు; రజః+తమములు= రజోగుణతమోగుణాలు; అసురలు= రాక్షసులు; అయ్యెన్‌= అయ్యాయి. 
తాత్సర్యం: జనమేజయా! ప్రళయకాలంలో యోగనిద్రకు ఉప(క్రమించిన విష్ణుమూర్తి మేల్కొని 'జగత్తులను 
సృష్టిద్దాం' అనుకొన్నాడు. అనుకొనటమేమిటి - అహంకారం ఆవిర్భవించింది. దానికి (బ్రహ్మ అనే పేరు ఏర్పడింది. 
విష్ణుమూర్తి నాభికమలంనుండి ఇట్టా జన్మించిన ఆ (బ్రహ్మదేవుడు సృష్టికి శ్రీకారంగా వేదాలను నాల్గింటిని 
సృష్టించాడు. ప్రళయవేళ యోగనిద్రాసమయాన విష్ణుమూర్తిలో లీనమైపోయిన సత్త్వ రజస్తమోగుణాలలో మొట్టమొదటగా 
సత్త్యగుణం ఆవిర్భవించింది. బ్రహ్మ ఆ సత్త్యగుణంలోనే ఉన్నాడు. తరువాత వెలువడ్డ రజస్తమోగుణాలు రాక్షసులు 
అయ్యాయి. 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1052 


క, విను కైటభుండు నా మధు । వన ठकं యద్దురాత్ము లవ్వేదములం 

గొని వేగ చని రసాతల । మున వైచిరి గాఢబంధములు సేసి నృపా! 480 
ప్రతిపదార్థం: నృపా!= ఓ రాజా!; విను= ఆలకించుము; కైటభుండు+నాన్‌= కైటభుడు అనీ; మధువు+అనన్‌= మధువు అనీ;పేర్చిన= 
విజృంభించిన; ఆ+దురాత్ములు= ఆ దుష్టులు (రాక్షసులు); ఆ+వేదములన్‌+కొని= ఆ వేదాలను २१९०९९९ అపహరించి; వేగ+ 
చని= వేగంగా వెళ్ళి (పారిపోయి); గాఢబంధములు+చేసి= గట్టిగా కట్టివేసి; రసాతలమునన్‌= పాతాళంలో; వైచిరి= విసరివేశారు 
(దాచారు). 
తాత్సర్యం: రాజా! కైటభుడు అనీ, మధువు అనీ ఇద్దరు దుష్ట్రస్వభావులు ఉండేవారు. వాళ్ళు నాలుగు వేదాలనూ 
అపహరించుకొనిపోయి గట్టిగా కట్టేసి పాతాళంలో పారవైచారు. 
వ. దాన నవ్వేధ విహ్వలించి. 481 
ప్రతిపదార్థం: దానన్‌= అందువల్ల; ఆ+వేధ= ఆ (బ్రహ్మదేవుడు; విహృ్వలించి= బాధపడి. 
తాత్సర్యం: దానితో ఆ (బ్రహ్మదేవుడు బాధపడి. 
క, =" शन्कर దృష్టియు గతియును । నా వేదచయంబ నాకు నవి యడ(గిన నే 

నేవిధి సృజింతు లోకము? । లే వా డీ యెడరు తల(గు నిం కెట్లొక్కో?” 482 
ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; లావును= బలమూ; దృష్టియున్‌= చూపూ; గతియునున్‌= ఆధారమూ (నడవడిక); ఆ+ 
వేదచయంబు+అ= ఆ వేదసమూహమే; అవి= ఆ వేదాలు; అడణగినన్‌= అంతరించిపోతే; నేను= నేను; ఏ విధిన్‌= ఏ విధంగా; 
లోకములు= లోకాలు; సృజింతున్‌?= సృష్టిస్తాను?; ఏవా(డు= ఏ వ్యక్తి; ఈ+ఎడరు= ఈ ఆపదను; ఇంకన్‌= ఇక ఏవిధంగా; 
ఎట్లు+ఒక్కో?= ఎట్లాగో ఏమిటో కదా; తల(గున్‌= తప్పిస్తాడు; 
తాత్సర్యం: 'నాకు బలమూ, చూపూ, ఆధారమూ - అన్నీ వేదాలే. అవే నశించిపోతే నే నింక జగత్తులను ఎట్లా 
సృష్టిస్తాను? ఈ ఆపదనుంచి నన్ను ఎవరు ఎలా తప్పించగలరు? 
వ. అని పలవించి. 483 
ప్రతిపదార్థం: అని= ఇట్లాగ; పలవించి= దుఃఖించి. 
తాత్సర్యం: ఇట్లా దుఃఖించి. 
©. విష్ణు బహువిధముల వినుతింప నజ్జల । శాయి హయశిరంబు >~ 

భాసురంబునైన పరమాద్దుతంపు రూ । పంబు దాల్లి వేదపరత నొంది. 484 
ప్రతిపదార్హం: విష్ణున్‌= విష్ణుమూర్తిని; బహువిధములన్‌= అనేక |ప్రకారాలుగా; వినుతింపన్‌= స్తుతించేసరికి; ఆ+జలశాయి= ప్రళయ 
జలధిలో శయనించిన ఆ విష్ణుమూర్తి; హయశిరంబున్‌= గుర్రపు తలకలదీ; సకలవర్ల= అన్ని రంగులూ కలిగి; భాసురంబు= 
ప్రకాశిస్తున్నదీ; ఐన= అయినటువంటి; పరమ+అద్భుతంపు+రూపంబు= మిక్కిలి ఆశ్చర్యకరమైన మూర్తి; తాల్చి= ధరించి; 
వేదపరతన్‌= వేదాన్వేషణ తత్సరతను; ఒంది= పొంది - 'నానామూర్తిభిరావృతమ్‌' - అని మూలంలో ఉంది. సకలవర్ల భాసురము 
అన్నాడు తిక్కన.) 
తాత్సర్యం: బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని బహువిధాలుగా స్తుతించాడు. ప్రళయజలధిలో నిద్రిస్తున్న విష్ణువు అప్పుడు 
హయగగ్రీవరూపం ధరించాడు. గుర్రపుతల, వివిధ వర్ణాలతో (ప్రకాశించే శరీరం - ఈ రూపంతో వేదాన్వేషణకు 
ఉపక్రమించాడు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1053 


క్ర పాతాళమునకు జని యం । దాతతమై ప్రణవరూప మగు నాదం బు 

®> సేసె నది యా । దైతేయులు విని పటుప్రతాపం బెస(గన్‌. 485 
ప్రతిపదార్థం: పాతాళమునకున్‌= పాతాళలోకానికి; చని= వెళ్ళి; అందున్‌= అక్కడ; ఆతతమై= సుదీర్హమూ; ప్రణవరూపము= 
ఓఒంకారరూపమూ; అగు= అయిన; నాదంబున్‌= ధ్వనిని; ఉద్దోతితము+చేసెన్‌= మారుమోగించాడు; అది= ఆ ప్రణవధ్యని; 
ఆ+దైతేయులు= ఆ రాక్షసులు ఇద్దరూ (మధుకైటభులు); విని= ఆలకించి; పటుప్రతాపంబు+ఎసయగన్‌= గొప్పు శౌర్యం 
అతిశయించేటట్టు. 
తాత్సర్యం: హయ(గగ్రీవరూపంలో విష్ణువు పాతాళానికి వెళ్ళి అక్కడ సుదీర్హంగా ప్రణవధ్వని చేసాడు. అది విన్న 
మధుకైటభులు మహాప్రతాపంతో అటువైపు వచ్చారు. 
క్ర ఆ నాదము దెసకుం జన । దానవరిపు( డొండువలన( దా నరిగి తదీ 

యానూనబంధపీడిత । లైన శ్రుతులు విడిచి తెచ్చి యజునకు నిచ్చెన్‌. 486 
ప్రతిపదార్థం: ఆ+నాదము+దెసకున్‌= ఆ ప్రణవధ్వని వైపు; చనన్‌= మధుకైటభులు రాగా; దానవరిపు(డు= రాక్షసుల శత్రువైన 
విష్ణువు; ఒండువలనన్‌= మరొకవైపు; తాన్‌+అరిగి= తాను వెళ్ళి; తదీయ= వారియొక్క; అనూన= దృఢమైన; బంధ= బంధనాలతో; 
పీడితలు+ఐన= హింసింపబడుతున్న; (శ్రుతులు= వేదాలు; విడిచి= కట్లు విప్పి (విడిపించి); తెచ్చి= తీసుకువచ్చి; అజునకున్‌= 
(బ్రహ్మకు; ఇచ్చెన్‌= సమర్పించాడు. 
తాత్సర్యం: ఆ ప్రణవధ్వని వినవస్తున్న వైపు పరుగుతీసారు మధుకైటభులు. అప్పుడు హయగ్రీవుడు మరొకవైపు 
వెళ్ళి, అక్కడ బంధపీడితాలై పడి ఉన్న వేదాలకు కట్టులు విప్పి వాటిని తీసికొనివచ్చి, (బ్రహ్మకు అప్పగించాడు. 
తే ఇచ్చి యెప్పటి యట్ల యహీంద్రతల్ప । శయను(డై యుండె నట దమ చనినచోట 

నెవ్వరిని( గాన కా దైత్యు లెచట శ్రుతులు । దారు మును వెట్టి రందు సత్వరముగా(గ. 487 
ప్రతిపదార్థం: ఇచ్చి= (బ్రహ్మకు అప్పగించి; ఎప్పటియట్టు+అ= ఎప్పటిలాగానే; అహి+ఇం(ద్ర+తల్ప+శయనుడై - అహీంద్ర= 
సర్పరాజయిన ఆదిశేషుడు అనే; తల్ప= శయ్యమీద; శయను(డు+ఐ= శయనించినవాడై; ఉండెన్‌= ఉన్నాడు; అటన్‌= ఆ 
పాతాళంలో; తమ+చనిన+చోట= తాము వెళ్ళినవైపున; ఎవ్వరినిన్‌= ఎవరినీ; కానక= చూడక (ఎవ్వరూ కనపడకపోవటంతో); 
ఆ+దైత్యులు= ఆ మధుకైటభ రాక్షసులు; ఎచటన్‌= ఏ (ప్రదేశంలో; (శ్రుతులు= వేదాలు; తారు= తాము; మును= ఇంతకుపూర్వం; 
పెట్టిరి= దాచారో; అందున్‌= ఆ (ప్రదేశంలోకి; సత్వరము+కా(గన్‌= గబగబా వెళ్ళిచూశారు. 
తాత్సర్యం: వేదాలను (బ్రహ్మకు అప్పగించి విష్ణుమూర్తి వెళ్ళి ఏమీ ఎరగనట్టు ఎప్పటివలె శేషతల్పంమీద 
శయనించాడు. ఇంక పాతాళంలో సంగతి - ఓంకారం వినిపించిన వైపు పరుగుపరుగున వెళ్ళిన మధుకైటభులకు 
అక్కడ ఎవ్వరూ కనబడలేదు. వాళ్ళు మునుపు వేదాలు ఎక్కడ దాచారో గబగబా అక్కడికి వెళ్ళిచూశారు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
ఆ. అరిగి యచట వాని నరసి కానక రభ । సమున( ९०००८ దిరిగి శార్‌జ్ల( గాంచి 

యుద్దమునకు( బిల్వ నద్దరణీధరుం । డడరి సమయ జూచె నసురయుగము. 488 


ప్రతిపదార్థం: అరిగి= వెళ్ళి; అచటన్‌= అక్కడ; వానిన్‌= ఆ వేదాలను; అరసి= వెదికి; కానక= (చూడక) కనిపించకపోవటంతో; 
రభసమునన్‌= కంగారుగా; కలయన్‌+తిరిగి= చిందుతొక్కి (అంతటా వెదకి); శార్‌జ్లిన్‌= విష్ణుమూర్తిని; కాంచి= చూచి; 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1054 


యుద్దమునకున్‌= యుద్దానికి; పిల్వన్‌= పిలిచేసరికి; ఆ+ధరణీధరుండు= ఆ విష్ణుమూర్తి (వరాహావతారంలో భూగోళాన్ని 
ధరించినవాడు); అడరి= విజృంభించి; అసురయుగమున్‌= ఆ రాక్షసుల జంటను; సమయన్‌+చూచెన్‌= చనిపోవటం చూచాడు. 
(చనిపోయేట్టు చేసాడు ~ సంహరించాడు అని ఫలితార్థం.) 


తాత్సర్యం: వేదాలను ఎక్కడ దాచారో అక్కడ అంతా వెదికారు. అవి కనిపించలేదు. అంతటా గాలించారు. 

యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి కనిపించాడు. వీళ్ళు యుద్దానికి ఆహ్వానించారు. కయ్యానికి కాలుదువ్యారు. స్వామి 
ac) ~ [०० 

చూశాడు, యుద్దం చేశాడు. సంహరించాడు. 


వ. ఇట్లు విష్టరశ్రవుండు సృష్టకార్యంబు నిర్విఘ్నంబు జేసిన విధాత యప్పని సునీతంబు సేసె నాటనుండియు 
హయశిరోమహితయగు నమ్మూర్తి దక్కిన మూర్తులకంటె నెక్కు డయ్యె నా జగత్య్మర్తను వేదంబులు 
నాశ్రయించియుండు'నని చెప్పి వెండియు. 489 

ప్రతిపదార్థం: ఇట్టు= ఇట్లా; విష్టర శ్రవుండు= విష్ణుమూర్తి; సృష్టికార్యంబున్‌= జగత్తులను సృష్టించటం అనే పనిని; నిర్విఘ్నంబున్‌+ 

చేసినన్‌= (ఆటంకం తొలగించి) నిర్విఘ్నం చేస్తే; విధాత= (బ్రహ్మదేవుడు; ఆ+పని= ఆ సృష్టికార్యాన్ని; సునీతంబు+చేసెన్‌= 
నెరవేర్చాడు (కడతేర్చాడు); నా(టినుండియున్‌= ఆ రోజునుంచీ; హయశిరః= గుర్రపుతలతో; మహిత+అగు= కూడినదైన; 
ఆ+మూర్తి= ఆ స్వరూపం; తక్కిన= మిగిలిన; మూర్తులకంటెన్‌= స్వరూపాలకన్నా; ఎక్కుడు+అయ్యెన్‌= ఎక్కువది అయ్యింది; 

ఆ జగత్కర్తను= లోకకారకుడైన ఆ విష్ణుమూర్తిని; వేదంబులున్‌= వేదాలుకూడా; ఆ(శ్రయించి+ఉండున్‌= ఆశ్రయించుకొని 

ఉంటాయి; అని చెప్పి= అని వివరించి; వెండియున్‌= మళ్ళీ. 

తాత్సర్యం: ఇట్లా విష్ణువు జగత్తును సృష్టించటంలో ఉన్న ఆటంకాన్ని తొలగించగా, (బ్రహ్మ సృష్టికార్యాన్ని 

నెరవేర్చాడు. ఆనాటినుండి హయ (గ్రీవమూర్తి తక్కిన మూర్తులకంటె మహిమాన్వితమయింది. వేదాలు కూడా ఆ 

విష్ణువును ఆశ్రయించి ఉన్నాయి” అని చెప్పి తిరిగి. 

క “హరి సత్వాదిగుణంబుల(। 89९८९०९८ 860८6 2059८ బొలియింప(గ భూ 
వర! యవి యెక్కువ దక్కువ(। బొరయుచు( బరివర్తనంబు( బొందుచునుండున్‌. 490 

ప్రతిపదార్థం: భూవర!= రాజా!; హరి= విష్ణుమూర్తి; సత్త్య+ఆది+గుణంబులన్‌= సత్యరజస్తమోగుణాలను; పారిన్‌+పారిన్‌= 

క్రమక్రమంగా; కలిగింపన్‌= కల్గించటం; పెంపన్‌= పెంచటం; పొలియింప(గన్‌= (త్రుంచటం చేస్తే; అవి= ఆ గుణాలు; 
ఎక్కువన్‌+పొరయుచున్‌= ఎక్కువ అవుతూ; తక్కువన్‌+పొరయుచున్‌= తక్కువ అవుతూ (పొరయు= పొందు); పరివర్తనంబున్‌= 
ఇలా మార్పును; పొందుచున్‌+ఉండున్‌= పొందుతూ ఉంటాయి. 


తాత్సర్యం: 'ఓ జనమేజయ మహారాజా! విష్ణుమూర్తి తన చిత్తం వచ్చినట్టు సత్త్వరజస్తమో గుణాలను కలిగిస్తూ 
పెంచుతూ తగ్గిస్తూ ఉంటాడు. దానినిబట్టి అవతారమూర్తులలో ఎక్కువలూ, తక్కువలూ వస్తూ ఉంటాయి. ఇట్లా 
మార్పులు జరుగుతుంటాయి. 
> 7०९०९९८० గుణరహితు(డు । గుణకల్పనతత్సరుండు గుణనాశననై 

పుణశాలి గుణనిబద్దు(డు । గుణమోక్షణకరు(డు శార్‌జ్లీ కురుకులముఖ్యా! 491 


ప్రతిపదార్థం: కురుకుల= కురువంశంలో; ముఖ్యా!= ముఖ్యుడా! ఓ జనమేజయా!; శార్‌జ్లి= విష్ణుమూర్తి (విష్ణుమూర్తి ధనుస్సుపేరు 
శార్‌జ్ఞం. అది కలవాడు కాబట్టి శార్‌జ్లి); గుణవంతు(డు= (త్రిగుణాలూ కలవాడూ; గుణరహితు(డు= గుణాలు లేనివాడు, 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1055 


గుణకల్పన తత్సరుడు= గుణాలకల్పనలో ఆసక్తి కలవాడూ (గుణాలను కల్పించేదీ అతడే); గుణనాశన= గుణాలను నాశనంచేసే; 
వైపుణశాలి= నేర్సరీ అతడే; గుణ= గుణాలకు; నిబద్దు(డు= కట్టుబడి ఉండేవాడూ; గుణ= గుణాలకు; మోక్షణ+కరు(డు= 
విముక్తి కలిగించేవాడూ అతడే. 

తాత్సర్యం: జనమేజయా! విష్ణుమూర్తి తత్త్వం చాలా విచిత్రంగా ఉంటుంది. గుణవంతుడూ ఆతడే, 
గుణరహితుడూ ఆతడే. గుణాలను సృష్టించేదీ అతడే, తుదముట్టించేదీ అతడే. గుణాలకు నిబద్దుడై ఉండేదీ 
అతడే, విముక్తి కలిగించేదీ అతడే. 


క విను నారాయణపరములు । జననాయక! వేదములును జన్నంబులు( ద 
కిన పుణ్యసమారంభము । లును రసముఖగోచరంబులును భూతములున్‌. 492 


ప్రతిపదార్థం: జననాయక!= నరాధిపా!; విను= వినుము; వేదములును= వేదాలూ; జన్నంబులున్‌= యజ్ఞాలూ; తక్కిన= ఇంకా 
మిగిలిన; పుణ్యస మారంభములును= పవి(త్రకార్య(క్రమాలూ; రసముఖ= నీరు మొదలుగా; గోచరంబులును= ఇంద్రియ గ్రాహ్యాలైన 
(తెలిసే); భూతములున్‌= పంచభూతాలూ; నారాయణపరములు= నారాయణాత్శకాలు. 
తాత్సర్యం: రాజా! వేదాలూ, యజ్ఞాలూ, సకలపుణ్యకారా లూ, పంచభూతాలూ - ఇవన్నీ నారాయణ స్వరూపాలూ, 
నారాయణపరాలూను. 
వ. అనినవిని జనమేజయుండు వైశంపాయనుతో 'నేకాంతికజనులు లోకోత్తరులని చెప్పి; తయ్యేకాంతికత్వం 
బెట్టిది? యెలీింగింపవే?” యనుటయు నతం డతని కిట్లనియె. 493 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలించి; జనమేజయుండు= ఆ జనమేజయుడు; వైశంపాయనుతోన్‌= వైశంపాయన 
మహర్షితో; ఏకాంతికజనులు= ఏకా(గ్రచిత్తం కలవారు; లోక+ఉత్తరులు+అని= చాలా గొప్పవారని (లోకంలో - లోకులలో గొప్పవారు 
- లోకోత్తరులు); చెప్పితి(ఏ)= అన్నావు; ఆ+ఏకాంతికత్వంబు= ఆ ఏకా(గ్రచిత్తత; ఎట్టిది= ఎటువంటిది?; ఎతింగింపవే?= 
తెలియజెప్పవా?; అనుటయున్‌= అని అడగగానే; అతండు= ఆ వైశంపాయనుడు; అతనికిన్‌= ఆ జనమేజయుడికి; ఇట్టు= 
ఇలా; అనియెన్‌= చెప్పాడు. 
తాత్సర్యం: అంతా విని, జనమేజయుడు '“ఏకాగ్రచిత్తం అంటే ఏమిటి? తెలుపుము.” అని అడుగగా దానికి 
వైశంపాయనుడు ఇట్టా బదులిచ్చాడు. 
ఆ. *“సాంఖ్యయోగ పరమసారభూతం బిది । మున్ను వింటి యుద్దమునకు జొరక 
కరుణ నార్జు(డైన గాండీవి బోధింప(। గృష్టు చెప్పినట్టి గీత లందు. 494 
ప్రతిపదార్హం: ఇది= ఈ చెప్పబోయే ఏకాంతికత్వం అనేది; సాంఖ్య-యోగ= సాంఖ్యమూ, యోగమూ అనే రెండింటియొక్క; 
పరమసారభూతంబు= ఉత్తమసారమయినది; యుద్దమునకున్‌= కురుక్షేత్రంలో యుద్దానికి; చొరక= దిగకుండా; కరుణన్‌= 
దుఃఖంతో; ఆ(ర్హుడు+ఐన= మెత్తబడిపోయిన; గాండీవిన్‌= గాండీవధారి అయిన అర్జునుడిని; బోధింపన్‌= మేలుకొల్పటంకోసం 
(బ్ఞానిని చేయటంకోసం); కృష్ణు= కృష్ణుడు; చెప్పినట్టి= ఉపదేశించిన (కృష్ణుడు ఉపదేశించిన - అని); గీతలందున్‌= భగవద్గీతలలో; 
ఇది= దీనిని; మున్ను= వెనుకటికి; వింటిన్‌= విన్నాను (అది నీకు చెబుతున్నాను అని). 
తాత్సర్యం: “'జనమేజయా! నీవు అడిగిన ఏకాంతికత్వం అనేది సాంఖ్యయోగశా(స్తాల సారం. వెనుకటికి - కురుక్షేత్ర 
సంగ్రామంలో యుద్దవిముఖుడైన పార్టుడిని ప్రబోధించటానికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన గీతలలో ఉన్న విషయం 
ఇది. దీనిని అప్పు డెప్పుడో విన్నాను. ఇప్పుడు నీకు చెప్పుతున్నాను. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1056 


వైశంసపాయను(డు జనమేజయున కేకాంతికధర్మ మెటింగించుట (సం. 12-336-8) 

క నిర్మలమగు నేకాంతిక । ధర్మము నారాయగణోదితంబై క్రియలం 

గర్మరు(డగు బ్రహ్మమతిని । ధార్మికవర! యొలసె, నతడు దయ సిగురొత్తన్‌. 495 
(ప్రతిపదార్థం: ధార్మికవర!= ధార్మికులలో ఉత్తముడా!; నిర్మలము+అగు= పవిత్రమైన; ఏకాంతిక ధర్మము= ఈ ఏకాంతిక 
లక్షణం; నారాయణ+ఉదితంబై= విష్ణుమూర్తిచేత చెప్పబడినదై; క్రియలన్‌= పనులలో; కర్మరు(డు+అగు= కర్మిష్టి (నైష్టికుడు) 
అయినటువంటి; బ్రహ్మమతినిన్‌= (బ్రహ్మదేవుని బుద్దిని; ఒలసెన్‌= పొందింది; (నారాయణుడు చెప్పగా (బ్రహ్మదేవుడు గ్రహించాడు) 
~ అని; అత(డు= ఆ (బ్రహ్మ; దయః= కరుణ; చిగురొత్తన్‌= పల్లవించగా. 
తాత్సర్యం: ధర్మాచరణంలో ఉత్తముడవైన ఓ జనమేజయా! ఏకాంతికతత్త్యాన్ని ముందుగా నారాయణుడు 
(బ్రహ్మకు చెప్పాడు. అటుపైన (బ్రహ్మదేవుడు దయతో. (తరువాతి పద్యంతో అన్వయం). 
క  దక్షునకు నెలింగించిన । దక్షుడు 288९०७८ దనదు దౌహిత్రు జగ 

చ్చక్షుని నా సవితృండు మ 1 నుక్షితిపతి కిచ్చె నవ్వినుతధర్మంబున్‌. 496 
ప్రతిపదార్థం: దక్టునకున్‌= దక్ష ప్రజాపతికి; ఎటింగించినన్‌= బ్రహ్మదేవుడు చెప్పగా; దక్షుడు= ఆ దక్షప్రజాపతి; తనదు+దౌహి(త్రున్‌= 
తన మనుమడూ (కూతురి కొడుకు); జగత్‌+చక్టునిన్‌= లోకనేత్రమూ అయిన సూర్యుడిని ఉద్దేశించి; బోధించెన్‌= ఉపదేశించాడు; 
ఆ+సవితృండు= ఆ సూర్యుడు; ఆ+వినుత+ధర్మంబున్‌= నుతింపదగిన ఆ ధర్మాన్ని; మనుక్షితిపతికిన్‌= మను మహారాజుకి; 
ఇచ్చెన్‌= ఇచ్చాడు. 
తాత్సర్యం: (బ్రహ్మదేవుడు దక్షప్రజాపతికీ, దక్షుడు సూర్యుడికీ, సూర్యుడు మనువుకూ ఈ ఏకాంతికధర్మాన్ని 
ఉపదేశించారు. 


క మనువిక్ష్వాకున కొస(గ న । తని వలన దదీయ యోగ్యతా కలితులు స 
జ్ఞనములు వడసి రనేకులు । విను నారాయణునిచేత విని నారదు(డున్‌. 497 


ప్రతిపదార్థం: మనువు= ఆ మనువు; ఇక్షాకునకున్‌= ఇక్షాకుమహారాజుకు; ఒసలౌన్‌= ఇచ్చాడు; అతనివలనన్‌= ఆ ఇక్షాకువు 
నుండి; తదీయ= దానికి అవసరమైన; యోగ్యతా= అర్హతలతో; (ఆ) కలితులు= కూడుకొన్న; సత్‌+జనములు= సత్సురుషులు; 
అనేకులు= చాలామంది; పడసిరి= పొందారు; విను= జనమేజయా! ఆలకించుము; నారాయణునిచేతన్‌= నారాయణునినుంచి; 
విని= తెలిసికొని; నారదు(డున్‌= నారదమహర్షి కూడా 
తాత్సర్యం: మనువునుండి ఇక్ష్వాకుమహారాజుకూ, అతడినుండి దానిని అందుకొనే యోగ్యత ఉన్న సజ్జనులకు 
చాలామందికీ ఆ ఏకాంతికధర్మం అందింది. సాక్షాత్తూ నారాయణుడినుండి తెలిసికొన్న నారదుడు కూడా 
(తరువాతి పద్యంతో అన్వయం). 
క తగియెడు శిష్యుల కొసను । జగతీశ్వర! యిట్టు లది ప్రశస్తంబై యి 

జ్ఞగములను గలిగె విను మ । య్యగాధ ధర్మంబు దుష్కృతాప్రాప్యమగున్‌. 498 
ప్రతిపదార్థం: జగతీ+ ఈ శృర!= మహారాజా!; తగియెడు= తగిన; శిష్యులకున్‌= శిష్యులకు; ఒసఠాను= (ఉపదేశం) ఇచ్చాడు; ఇట్టులు= 
ఇలా; అది= ఆ ఏకాంతికధర్మం; ప్రశస్తంబు+ఐ= (ప్రసిద్దికెక్కి; -ఈ+జగములను= ముల్లోకాలలోనూ; కలిగెన్‌= వెలిసింది; వినుము= 
విను; ఆ+అగాధధర్మంబు= లోతైన (అంతుచిక్కని) ఆ ఏకాంతికధర్మం; దుష్కృత= పాపాత్నులకు; అ ప్రాప్యము+అగున్‌=అందదు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1057 


తాత్సర్యం: ఆ నారదుడు తగిన శిష్యులకు నేర్చాడు. ఇట్లా పరంపరగా ఈ ఏకాంతికధర్మం సకల లోకాలలోనూ 
ప్రసిద్ధికెక్కింది. అగాధమైన ఈ ధర్మం పాపాత్ములకు మాత్రం అందదు. 


క దాని కహింసయ మూలము । దానన హరి ప్రీతు( డగు నతం డన ధరణీ 
జానీ! క్షేత్రజ్ఞుం డన(। గా నొక్కడ యగుట దెలియ(గా ९०००८ గడున్‌. 499 


Rey” 
ప్రతిపదార్థం: ధరణీజానీ!= (భూమి భార్యగా కలవాడా!) ఓ రాజా!; దానికిన్‌= ఆ ఏకాంతికధర్మానికి; అహింస+అ= అహింస 
ఒక్కటే; మూలము= (ఆధారం) మూలం; దానన్‌+అ= దానితోనే; హరి= విష్ణుమూర్తి; ప్రీతుడు+అగున్‌= సంతుష్ప్టుడు అవుతాడు; 
అతండు+అనన్‌= విష్ణుమూర్తి అన్నా; క్షేత్రజ్ఞాండు+అనయగాన్‌= इद అన్నా; ఒక్క(డ+అగుట= ఒక్కడే కావటం (ఇద్దరూ 
అభిన్నం); కడున్‌= బాగా; తెలియ(గాన్‌+వలయున్‌= తెలిసికొనాలి. 


తాత్సర్యం: ఈ ఏకాంతికధర్మానికి అహింస ఒక్కటే మూలం. ఈ ధర్మంతోనే హరి సంపీతుడు అవుతాడు. 
హరి అన్నా క్షేత్రజ్ఞుడన్నా ఒక్కడే అనే విషయం తప్పక గుర్తించాలి. 


క.  ఏకద్విత్రిచతుర్వ్యూ । హాకారత( దోయయచుండు హరి భక్తజనా 
లోకమున వాసుదేవా । ద్యోకః ప్రాప్తముగం దత్తదుచితస్ఫూర్తిన్‌. 500 


ప్రతిపదార్థం: ఏక(వ్యూహ+ఆకారతన్‌)= ఒక వూహంతోనూ; ద్వి+వ్యూహాకారతన్‌= రెండు వ్యూహాల ఆకారంతోనూ; 
త్రీవ్యూహాకారతన్‌= మూడు వ్యూహాల ఆకారంతోనూ; చతుఃవ్యూహాకారతన్‌= నాలుగు వ్యూహాల ఆకారంతోనూ; హరి= 
విష్ణుమూర్తి; భక్తజన+ఆలోకమునన్‌= భక్తులైన జనుల చూపులకు (అంతర్‌ దృష్టికి); వాసుదేవ+ఆది= వాసుదేవుడూ మొదలైన; 
£= నివాసాల (ఉపాధులు); (ప్రాప్తముగన్‌= (ప్రాప్తితో (వాసుదేవాది వ్యూహాలను ధరించి అని); తత్తత్‌= ఆయావాటికి; ఉచిత= 
తగిన; స్ఫూర్తిన్‌= ప్రకాశంతో (స్ఫురణతో); తోయచుండున్‌= దర్శనం ఇస్తూ ఉంటాడు. 


తాత్సర్యం: ఒక్కొక్కటీ రెండేసీ మూడేసీ నాలుగేసీ వ్యూహలతో వాసుదేవాది ఉపాధులను (జీవుడికి నివాసం 
శరీరం కనుక అదే ఉపాధి. దానినే 'ఓకస్‌' అన్నాడు తిక్కన.) ఉచితరీతిలో స్వీకరించి విష్ణుమూర్తి భక్తుల చూపులకు 
దర్శనం అను(గహిస్తూ ఉంటాడు. ఏకవ్యూహం ద్వివ్యూహం - అంటూ ఇక్కడ వ్యూహాల సంఖ్య పెరిగినా, 
ప్రథమవ్యూహం ద్వితీయవ్యూహం ఇత్యాదిగా పరిగణించటమే సంప్రదాయం. 
విశేషం: దీనికి మూలశోక్లం ఇట్టా ఉన్నది - “ఏకవ్యూహ నిభాగో వా క్వచిద్‌ ద్వివ్యూహసంజ్ఞితః । త్రివ్యూహశ్సాపి సంఖ్యాతః 
చతుర్వ్యూహళ్చ దృశ్యతే” (53) వ్యూహం అనేది ఆధ్యాత్మికంగా ఒక పారిభాషికపదం. అవతార (ప్రణాళిక లేదా తత్త్యం అని 
తేలికగా చెప్పుకొనవచ్చును. 
తే.  వాసుదేవుండు ప్రథమంబు వసుమతీశ! । యోలి సంకర్షణుండు( బ్రద్యుమ్ను(డును ద్వి 

తీయకంబు( దృతీయంబు( దెల్ల మచ్చ । తుర్ధ మనిరుద్దు( డిట్లు చతుర్విధములు. 501 


ప్రతిపదార్థం: వసుమతీ+ఈశ!= భూమీశా! జనమేజయా! ఈ వ్యూహంలో; వాసుదేవుండు= వాసుదేవవ్యూహం; (ప్రథమంబు= 
మొదటిది; ఓలిన్‌= (క్రమంగా; సంకర్షణుండున్‌= సంకర్షణవ్యూహమూ; (ప్రద్యుమ్ను(డునున్‌= ప్రద్యుమ్నవ్యూహమూ అనేవి; 
ద్వితీయకంబున్‌= రెండవదీ; తృతీయంబున్‌= మూడవదీను; తెల్లము= స్పష్టం(గా); ఆ+చతుర్థము= నాల్లవది; అనిరుద్దు(డు= 
అనిరుద్దవ్యూహం; ఇట్టు= ఈ >€ तण చతుర్విధములు= వ్యూహాలు నాలుగు ఏధాలు. 


శాంతిపర్వము = షస్ట్థాశ్వాసము 1058 


తాత్సర్యం: జనమేజయా! వాసుదేవావతారం ప్రథమవ్యూహం. సంకర్షణుడు అనేది ద్వితీయవ్యూహం. ప్రద్యుమ్నుడు 
-తృతీయవ్యూహం. అనిరుద్దుడు చతుర్ధవ్యూహం. ఇట్లా ఇవి నాలుగు విధాలు. 


క ఈ 23९९८ దోయయను హరి । దా నొక్క(డ; యింద్రియప్రతతి కందం; డే 
కానూనభక్తి కగపడు; । దానికి దపమును శమంబు దమమును వలయున్‌. 502 


ప్రతిపదార్థం: ఈ నెలవులన్‌= ఈ స్థానాలలో (వ్యూహాలలో - ఉపాధులలో); హరి= విష్ణువు; తోయను= కనిపిస్తుంటాడు; 
తాను+ఒక్క(డు+అ= అతడు ఒక్కడే; ఇంద్రియ ప్రతతికిన్‌= ఇంద్రియ సమూహానికి; అందండు= అందడు; ఏక= అద్వితీయమూ; 
అనూన= అత్యధికమూ అయిన; భక్తికిన్‌= భక్తికి; అగపడున్‌= కనపడతాడు; దానికిన్‌= అటువంటి భక్తికి (అంతటి/ భక్తి/ 
కుదరాలంటే); తపమును= తపస్ఫూ; శమంబున్‌= అంతరిం(ద్రియ నిగ్రహమూ; దమమునున్‌= బాహ్యేం(ద్రియ నిగ్రహమూ; 
వలయున్‌= కావాలి. 


తాత్సర్యం: మహారాజా! శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలవులలోనూ దర్శనమిస్తాడు ఇంద్రియాలకు గోచరుడు 
కాని దైవం అత డొక్కడే. అద్వితీయమూ అత్యధికమూ అయిన భక్తికి మాత్రమే అతడు కనపడతాడు. అంతటి 
భక్తి కుదరాలి అంటే తపస్ఫూ ఇంద్రియ న్నిగహమూ ఉండాలి. 


క, శాంతిపరినిష్ణునకు నే । కాంతికధర్మంబు గరతలామలక మగుం 
జింతాతంతుత్రుటనా । త్యంతవిదగ్ధంబు సూవె యది మనుజేంద్రా! 503 


ప్రతిపదార్థం: మనుజ+ఇం(ద్రా!= మానవనాయకా! (ఇం(ద్రశబ్దం (్రేష్టతార్థకం కూడా); శాంతిపరినిష్టునకున్‌= శాంతిపట్ల పరినిష్ట 
కుదిరిన వ్యక్తికి (శమగుణ |ప్రధానుడికి - లేదా - శాంతిపరినిష్టకల వ్యక్తికి); ఏకాంతిక ధర్మంబు= ఈ ఏకాంతిక లక్షణం; 
కరతల+ఆమలకము= అరచేతిలో ఉసిరిక పండు; అగున్‌= అవుతుంది (కైవసమై ఉంటుంది - అని); అది= ఆ ఏకాంతికధర్శ్మం 
అనేది; చింతాతంతు త్రుటనాత్యంత విదగంబు సూవె - చింతా= దిగుళ్ళు అనే; తంతు= దారాలను; (త్రుటనా= తుంపివెయ్యటంలో; 
అత్యంత= మిక్కిలి; విదగంబు= (నేర్పు కలది) సమర్థం; చూవె= సుమా! 


తాత్సర్యం: మానవేం(ద్రా! శాంతిపట్ల ప్రగాఢమైన నిష్ట కల వ్యక్తికి ఏకాంతికధర్మమనేది కరతలామలకం, అత్యంత 
సులభం. అది చింతలు అనే దారాలను తెంపివెయ్యటంలో మిక్కిలి సమర్థం సుమా! 


క అనిన నతం'డిట్టి ధర్మము(। గొనియాడక వ్రతము లొండు గోరి నడప(గా( 
బని యేమి? యెలింగింపుము । జనముల చందంబు నాకు సంయమివర్యా!' 504 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వైశంపాయనుడు చెప్పుగా; అత(డు= ఆ జనమేజయుడు ఇట్టా అన్నాడు; సంయమివర్యా!= 
మునీశ్య్వరా!; ఇట్టి= ఇంతటి ఉత్తమమైన; ధర్మమున్‌= ఏకాంతికధర్మాన్ని; కొనియాడక= స్వీకరించి ఆచరించకుండా (స్తుతించక); 
ఒండు (వ్రతములు= ఇతర (వ్రతాలను (ధర్మాలను); కోరి= కావాలని చేపట్టి; నడప(గాన్‌= ఆచరించటానికి; పని+ఏమి?= అవసరం 
ఏమిటి?; జనముల+చందంబు= ఈ (ప్రజల తీరు; నాకున్‌= నాకు ఎటింగింపుము= అర్థమయ్యేటట్టు చెప్పుము. 


తాత్సర్యం: 'వైశంపాయనా! ఇంత గొప్పదయిన ఈ ఏకాంతిక ధర్మాన్ని ఆచరించకుండా ఇతర వ్రతాలు ఏవేవో 
చేపట్టవలసిన అవసరం ఏముంది అసలు? (ప్రజలు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? వీరి తీరు ఏమిటో నాకు కొంచెం 
తెలియజెప్పుము.” 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1059 


క అని యడిగిన వైశంపా । యను డతనికి నిట్టు లనియె 'నది గల దధిపా! 
విను సాత్వికమును రాజస । మును దామసమును వికారములు మానసముల్‌. 505 


ప్రతిపదార్థం: అని+అడిగినన్‌= అని అడిగేసరికి; వైశంపాయను(డు= వైశంపాయన మహర్షి; అతనికిన్‌= ఆ జనమేజయుడికి; 
ఇట్టులు+అనియెన్‌= ఇలా అన్నాడు; అధిపా!= జనమేజయా!; అది= అటువంటిది; కలదు= ఉంది; విను= ఆలకించుము; 
సాత్తికమును= సాత్తికమూ; రాజసమును= రాజసమూ; తామసమును= తామసమూ అనే; వికారములు= వికృతులు; 
మానసముల్‌= మనస్సుకు సంబంధించినవి. 

తాత్సర్యం: జనమేజయుడు ఇట్లా అడిగేసరికి వైశంపాయనుడు వివరిస్తున్నాడు. “ఓ రాజా! సాత్త్యికం, రాజసం, 
తామసం అని మనోవికారాలు మూడురకాలు. 


ख.  వికృతు లందును సత్త్వస్థ విధము మేలు । దాన హరి( బొందవచ్చు నతండు నడపు( 

దత్రకారుల కుశలంపు( దంత్ర మెల్ల । వార లేకాంతికులు పెటివారి వినుము. 506 
ప్రతిపదార్జం: వికృతులందునున్‌= ఈ మనోవికారాలలో; సత్త్యస్థ+విధము= సాత్తికవికారం పద్దతి; మేలు= ఉత్తమం; 
దానన్‌= దానితో; హరిన్‌= విష్ణువును; పొందవచ్చున్‌= పొందవచ్చు; తద్‌+(ప్రకారుల= ఆ సాత్తికుల; కుశలంపున్‌+ 
తం(త్రము+ఎల్లన్‌= యోగక్షేమాల కార్య(క్రమమంతా; అతండు= ఆ విష్ణువే; నడపున్‌= నడిపిస్తాడు (చూచుకుంటాడు); 
వారలు= ఆ సత్త్యనిష్టకలవారే; ఏకాంతికులు= ఏకాంతికులంటేను (ఏకాగ్రచిత్తులు-అద్వితీయులు); పెజివారిన్‌= 
తక్కినవారిని గురించి; వినుము= వినుము. 
తాత్సర్యం: పైన చెప్పిన మూడు మనోవికారాలలోనూ సాత్తికం ఉత్తమం. అది కలవారి యోగక్షేమాలన్నీ ఆ 
విష్ణువే చూచుకొంటాడు. వారే ఏకాంతికు లంటేను. ఇంక మిగతావారిని గురించి చెప్పుతాను ఆలకించుము. 


క కలగొన రాజసతామస । ము లయిన భావములు వికృతి బొందింప(గ మ 

८५९ కేకాంతికవృత్తిని । నెలకొనగా నెట్లువచ్చు? నిర్మలధిషణా! 507 
ప్రతిపదార్థం: నిర్మలధిషణా!= నిర్మలమైన బుద్దికలవాడా!; కలగొనన్‌= క్రమ్ముకొనేట్టు (కలపు+కొను= కలగొను= వ్యాపించు; 
క్రమ్ము. కల(క+కొను= కలగొను= క్లోభించు, వ్యాకులపడు); రాజసతామసములు+అయిన+భావములు= రాజసములయిన 
భావాలూ తామసములయిన భావాలూ; వికృతిన్‌+పొందింప(గన్‌= వికారాన్ని కలిగిస్తూంటే; మర్త్యులకున్‌= మానవులకు; 
ఏకాంతికవృత్తిని= ఏకాంతిక(వ్రతదీక్షతో; నెలకొన(గాన్‌= ఉండటం; ఎట్టు వచ్చున్‌?= ఎట్టా కుదురుతుంది? 
తాత్సర్యం: మలినరహితమైన హృదయం కలవాడా! జనమేజయా! పరస్సరం ఆవరించి రాజసతామసభావాలు 
మానవుల హృదయాలను వికారపరుస్తూంటే వారు ఏకాంతికధర్మాన్ని అవలంబించటం ఎట్టా సాధ్యపడుతుంది? 


క వారికి( బ్రవృత్తి లక్షణ । తారూఢంబైన ధర్మ మలవడు హరికిం 
గారుణ్య పాత్రములు గా । రారయ వా రన్యపథసమాశితు లగుటన్‌. 508 


ప్రతిపదార్థం: వారికిన్‌= అటువంటి వారికి; (ప్రవృత్తి లక్షణతా= సంసారంలో (ప్రవర్తించే లక్షణంతో (నివృత్తి లక్షణం కానిది); 
ఆరూఢంబైన= స్థిరపడిన; ధర్మము= మార్గం (వ్రతం); అలవడున్‌= అలవడుతుంది; (నివృత్తిధర్మం అలవడదు-అని); ఆరయన్‌= 
చూడగా; వారు= అటువంటివారు; అన్యపథ= వేరేమార్లాలను; సమాశ్రితులు+అగుటన్‌= ఆ(శ్రయించినవారు_ కావటంవలన; 
హరికిన్‌= విష్ణుమూర్తికి; కారుణ్యపా(త్రములు= దయాపా(త్రులు; కారు= కాలేరు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1060 


తాత్సర్యం: రాజసతామసగుణాలు కలవారికి (ప్రవృత్తి లక్షణమే అలవడుతుంది కాని నివృత్తి లక్షణమైన 
ఏకాంతికధర్మం అలవడదు. అన్యమార్గాలను అవలంబించారు కాబట్టి వారు హరికి దయాపా(త్రులుకూడా కాలేరు. 
క ఏకాంతికజనంబులు సు । శ్లోకుండగు హరిమనంబులో నుండుదు రా 

లోకింప వారి కతనికి । నేకత్వము గలదు దెల్లమిది వేదములన్‌. 509 


ప్రతిపదార్థం: ఏకాంతికజనంబులు= ఏకాంతికధర్మాన్ని అనుష్టించేనరులు (అద్వితీయులు); సుక్టోకుండు+అగు= స్తుతిపాత్రుడైన; 
హరి= విష్ణుమూర్తియొక్క; మనంబులోన్‌= హృదయంలో; ఉండుదురు= ఉంటారు; ఆలోకింపన్‌= చూడగా; వారికిన్‌= వారికీ; 
అతనికిన్‌= హరికీ; ఏకత్వము+కలదు= అభేదముంది; ఇది= ఈ విషయం; వేదములన్‌= వేదాలలో; తెల్లము= స్పష్టం. 


తాత్సర్యం: ఏకాంతిక ధర్మాన్ని అనుష్టించే ఉత్తములు ఎప్పుడూ విష్ణుమూర్తి మనస్సులోనే ఉంటారు. నిజానికి 
వారికీ హరికీ అభేదమే. ఇదే చెప్పుతున్నాయి వేదాలు. 


క ఈ తెరువు మద్దురు(డు సం । ప్రీతిని దయ నన్ను నాదరించుచు( జెప్పెం 
జేతశ్ళుద్దికలనమెయి । వీతదురితమైన భంగి విన్నది యధిపా! 510 


ప్రతిపదార్థం: అధిపా!= జనమేజయా!; ఈ తెరువు= ఈ మార్గం; మద్దురు(డు= మా గురువుగారు వ్యాసమునీం|ద్రుడు; 
సంప్రీతిని= (ప్రేమతో; దయన్‌= దయతో; నన్నున్‌= నన్ను; ఆదరించుచున్‌= ఆదరిస్తూ; చెప్పెన్‌= ఉపదేశించాడు; చేతః-శుద్ది= 
మనశ్ళుద్ది; కలనమెయిన్‌= ఉండటంతో; వీత= పోగొట్టబడిన; దురితము+ఐన భంగిన్‌= పాపాలు కలదయ్యేట్టు; విన్నది= నేను 
విన్నది - ఈ తెరువు (నాకు చేతశ్ళుద్దికలనమెయిన్‌ ఉండటంచేత, మద్దురు(డు చెప్పెన్‌ అని కూడా అన్వయించవచ్చును). 


తాత్సర్యం: మా గురువుగారు నామీద ప్రేమతో దయతో నాకు ఈ మార్గం ఉపదేశించారు. నాకు అంతళ్ళుద్ది 
ఉన్నది కనుక ఉపదేశించారు. నేను కూడా పాపాలు అన్నీ పోగొట్టుకొనగలిగిన పద్దతిలో దీనిని విన్నాను. ఇది 
వినటంతో ఆచరించటంతో పాపాలు తొలగిపోయి పవిత్రుడను అయ్యాను. 


క చాలిన నీవును హరి & । ట్లాలోకింపుము నిరంతరానందశ్రీ 
శాలివగు దనిన నా భూ । పాలోత్తము( డా తపస్విపతి కిట్లనియెన్‌. 511 


ప్రతిపదార్థం: చాలినన్‌= సమర్ధుడవైతే - లేదా - ఇష్టపడితే; నీవునున్‌= నీవుకూడా; హరిన్‌= విష్ణుమూర్తిని; ఇట్లు+ఆలోకింపుము= 
ఇలా దర్శించుము (ఈమార్గంలో చూడుము); నిరంతర= ఎడతెరిపిలేని; ఆనంద+శ్రీశాలివి= ఆనందమనే భాగ్యం కలవాడివి 
(ఆనందభాగ్యశాలివి); అగుదు(వు)= అవుతావు; అనినన్‌= అని చెప్పగా; ఆ+భూపాల+ఉత్తము(డు= ఆ రాజశ్రేష్టుడు; 
ఆ+తపస్విపతికిన్‌= ఆ మునీశ్యరునికి; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తాత్సర్యం: రాజా! ఇష్టపడితే, నియమాలను పాటించగలను అనుకొంటే నీవుకూడా ఏకాంతికధర్మాన్ని ఆచరించి 
ఈ మార్గంలో హరిని దర్శించుము. ఎడతెరిపి లేని నిజమైన ఆనందం అనే సౌభాగ్యాన్ని (ఆనందశోభను) 
పొందగలుగుతావు” అనేసరికి వైశంపాయనుడితో జనమేజయుడు ఇట్టా అంటున్నాడు మళ్ళీ. 


తే. “వేదములు సాంఖ్యమును యోగవిధియు( బాశు । 29९४००८ బాంచరాత్రంబు నా బహువిధములC 
జెల్లు బోధసాధనముల కెల్ల నిష్ట । యొక్కటియొ? యివి భిన్ననిష్టోదితములొ? 512 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1061 


ప్రతిపదార్థం: వైశంపాయనా! వేదములున్‌= వేదాలూ; సాంఖ్యమునున్‌= సాంఖ్యమూ; యోగవిధియున్‌= యోగశాస్త్రమూ; 
పాశుపతమున్‌= పాశుపతమూ; పాంచరా(త్రంబున్‌= పాంచరా(త్రమూ; నాన్‌= అని; బహువిధములన్‌= పలు రకాలుగా; చెల్లు= 
ఒప్పుతున్న; బోధసాధనములకున్‌+ఎల్లన్‌= జ్ఞానమార్గాలకు అన్నింటికీ (సాధనం= ఉపకరణం); నిష్ట= (శ్రద్ద) ఆశ్రయం; 
ఒక్కటియొ?= ఒకటేనా?; ఇవి= ఇవన్నీ; భిన్ననిష్టా+ఉదితములొ?= వేరువేరు ఆధారాలనుండి ఆవిర్భవించాయా? 


తాత్సర్యం: మహర్షీ! వేదాలనీ, సాంఖ్యమనీ, యోగశాస్త్రమని, పాశుపతమనీ, పాంచరా(త్రమనీ ఇట్టా రకరకాలుగా 
ఉన్నాయి జ్ఞానాన్ని ఇచ్చే మార్గాలు. వీటికి అన్నింటికీ నిష్ట అనేది ఒకటేనా? లేకపోతే దేనికదిదే విభిన్న నిష్టలూ 
ఆశ్రయాలూ ఉన్నాయా? 


వ. నా కెలీంగింపవే వీనికి బ్రవర్తకు లెవ్వరు? వారలం జెప్పు'మని యడిగిన జనమేజయునకు 
వైశంపాయనుందడు. 513 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; ఎటీంగింపవే?= తెలియజేయవా?; వీనికిన్‌= ఈ విభిన్న సాధనాలకు (మార్గాలకు); (ప్రవర్తకుల్‌= 
(ఆదిలో కర్తలై అమలు జరిపినవారు) ఉపదేశకులు; ఎవ్వరు= ఎవరు?; వారలన్‌= వారిని గురించి; చెప్పుము= తెలియజెప్పుము; 
అని= అని; అడిగిన= అడిగినటువంటి; జనమేజయునకున్‌= జనమేజయుడికి; వైశంపాయనుండు= వైశంపాయనమహార్షి (ఇట్లా 
చెబుతున్నాడు). 

తాత్సర్యం: వీటి ప్రవర్తకు లెవరు? ఈ వివరాలు నాకు తెలియజెప్పవలసినది” అని జనమేజయుడు అడుగగా 
తిరిగి వైశంపాయనుడు చెప్పుతున్నాడు. 


ఉ. ద్వీపమునం బ్రబోధపరిదీప్తుని వేదనిధానమున్‌ జగ 
ద్వ్యాపకతేజు గంధవతియందు( బరాశరసంయమీశ్వరుం 
డే పురుషోత్తముం బడసి యీడ్యతమోన్నతి నొందె లోకశి 
క్షాపరు భారతాధ్యయన కారకు గొల్టెద నమ్మహాతునిన్‌. 514 


క్ష్‌ 
ప్రతిపదార్థం: ద్వీపమునన్‌= కృష్ణద్వీపంలో; (ప్రబోధ= జ్ఞానంతో; పరిదీప్తునిన్‌= ప్రకాశించినవాడూ; వేద= వేదాలకు; నిధానమున్‌= 
నిధి అయినవాడూ (ఆకరమైనవాడూ); జగత్‌= ప్రపంచమంతటా; వ్యాపక= విస్తరించే; తేజున్‌= తేజస్సుకలవాడూ; (మరియు) 
పరాశర= పరాశరుడు అనే; సంయమీశ్వరు(డు= బుషీశ్య్వరుడు; ఏ పురుషోత్తమున్‌= ఏ ఉత్తమ మానవుడినీ; గంధవతియందున్‌= 
మత్స్యగంధియందు (సత్యవతియందు); పడసి= పుత్రుడుగా పొంది; ఈడ్యతమ= మిక్కిలి స్తుతించదగిన; ఉన్నతిన్‌= జాన్నత్యాన్ని 
(గౌరవాన్ని); ఒందెన్‌= పొందాడో; లోక= (ప్రపంచానికి (ప్రజలకు); శిక్షా= విద్యనేర్పటంలో; పరున్‌= ఆసక్తి కలవాడూ; 
భారత+అధ్యయన+కారకున్‌= భారత అధ్యయనానికి హేతువైనవాడూ (మాకు భారతం రచించి నేర్చినవాడు) అయిన; 
ఆ+మహాత్మునిన్‌= మహానుభావుడైన ఆ వ్యాసుడిని; కొల్చెదన్‌= సేవిస్తాను. 


తాత్సర్యం: రాజా! ముందుగా వ్యాసమహర్షికి నమస్కరిస్తున్నాను. ఆయన కృష్ణద్వీపంలో పరాశరుడికీ మత్స్యగంధికీ 
జన్మించి జ్ఞానతేజస్సుతో (ప్రకాశిస్తున్నవాడు. ప్రపంచమంతటా ఆయన తేజస్సు వ్యాపించింది. ఆయన వేదాలకు 
నిధి. ఆయనను పుత్రుడుగా పొందటంవలన పరాశరుడికి లోకోన్నత విఖ్యాతి కలిగింది. ఆయనే లోకాల కన్నింటికీ 
ఉపదేశకుడు. భారతాధ్యయనానికి సృష్టికర్త. 


వ. అనుచుం గృష్టద్వైపాయనధ్యానపరాయణుం డగుచుం బలికి యా భూవిభున కభిముఖుందడై. 515 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1062 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని; కృష్ణద్వైపాయన+ధ్యాన+పరాయణుండు+అగుచున్‌= వ్యాసుడిని తత్సరతతో ధ్యానిస్తూ; పలికి= 
మాట్లాడి; ఆ+భూవిభునకున్‌= ఆ జనమేజయ మహారాజుకు; అభిముఖుండై= ముఖాముఖిగా కూర్చుని. 
తాత్సర్యం: ఇట్టా వ్యాసుడిని ధ్యానించుకొని, రాజైన జనమేజయుడికి ఎదురుగా కూర్చొని. (తరువాతి పద్యంతో 
అన్వయం). 
క్ర విను మీ తంత్రంబుల కె । ల్లను నరయ బరాయణం బలఘుతరసంవి 

०८८5० నారాయణు(డ, య । తని బొంద(గ బుజువులగు పథములివి యధిపా! 516 


ప్రతిపదార్థం: అధిపా!= రాజా!; వినుము; ఈ+తం(త్రంబులకున్‌+ఎల్లను= ఈ శా(స్తాలకు అన్నింటికీ; అరయన్‌= పరిశీలించి 
చూసినట్టయితే; అలఘుతర= మిక్కిలి గొప్పదయిన; సంవిత్‌+తను(డు+అగు= జ్ఞానమే శరీరంగా (రూపంగా) కలవాడైన; 
నారాయణు(డు+అ= నారాయణుడే; పరాయణంబు= ఆశ్రయం (గమ్యం); అతనిన్‌= ఆ శ్రీమన్నారాయణుడిని; పొంద(గన్‌= 
చేరటానికి; ఇవి= ఈ తం[త్రాలన్నీ; బుజువులు+అగు= తిన్ననైన; పథములు= మార్గాలు. 


తాత్సర్యం: రాజా! వేదసాంఖ్యాదిశాస్రాలక న్నింటికీ పరమగమ్యం, ఆ(శ్రయం శ్రీమన్నారాయణుడే. ఆయన 
జ్ఞానస్వరూపుడు. ఆయనను అందుకొనటానికి ఈ శా(స్రాలు బుజుమార్తాలు. (ఇక్కడికి నిష్టనుగురించి ప్రథమభాగానికి 
సమాధానం అయ్యింది). 


వ. వేదంబులకుం బ్రవర్తకుండు నారాయణనందనుం డపాంతరతముం డనుపేరం బ్రసిద్దుండగు వేదవ్యాసుండు, 
సాంఖ్యంబునకుం గపిలుండును, యోగంబునకు హిరణ్యగర్టుండును, బాశుపతంబునకు శివుండును 
బాంచరాత్రంబునకు విష్ణుండును బ్రవర్తకులు. పాంచరాత్రంబు వైష్ణవం బనం బర(గు' ననిన విని యజ్జనపతి 
యమ్మునిపతితో 'వేదవ్యాసుండు పరాశరపుత్రుండని చెప్పి తప్పరమమునికి నారాయణనందనత్వం బెట్లు 
వచ్చె? ననుటయు నతం డతని కిట్లనియె. 517 


ప్రతిపదార్థం: (ఇంక (ప్రవర్తకులను గురించిన రెండవభాగానికి సమాధానం చెబుతున్నాడు) వేదంబులకున్‌= వేదాలకు; 
(ప్రవర్తకుండు= ఉపదేశకుడు; నారాయణనందనుండు= శ్రీమన్నారాయణుని పుత్రుడూ; అపాంతరతముండు= అపాంతరతముడు; 
అనుపేరన్‌= అనే పేరుతో; (ప్రసిద్దుండు= విఖ్యాతుడూ; అగు= అయిన; వేదవ్యాసుండు= వేదవ్యాసుడే; సాంఖ్యంబునకున్‌= 
సాంఖ్యశాస్రానికి; కపిలుండును= కపిలుడూ; యోగంబునకున్‌= యోగశాస్రానికి; హిరణ్యగర్శుండునున్‌= (బ్రహ్మదేవుడూ; 
పాశుపతంబునకున్‌= పాశుపతానికి; శివుండునున్‌= శివుడూ; పాంచరాత్రంబునకున్‌= పాంచరా(త్రానికి; విష్ణుండునున్‌= విష్ణువూ; 
(ప్రవర్తకులు= ఉపదేశకులు; పాంచరాత్రంబు= ఈ పాంచరా(త్రమే; వైప్లవంబు+అనన్‌+పర(గున్‌= వైప్లవమనీ పిలవబడుతుంది; 
అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; ఆ+జనపతి= ఆ నరేం(ద్రుడు; ఆ+మునిపతితోన్‌= ఆ మునీం(ద్రుడితో; వేదవ్యాసుండు; 
పరాశరపుత్రుండు+అని= పరాశరమహర్షికి కుమారుడు అని; చెప్పితి(వ)= చెప్పావు; ఆ+పరమమునికిన్‌= ఆ వ్యాసమహర్షికి; 
నారాయణనందనత్వంబు= నారాయణుడికి పుత్రుడు కావటం అనేది; ఎట్టు= ఏ విధంగా; వచ్చెన్‌?= సిద్దించింది?; అనుటయున్‌= 
అని అడిగేసరికి; అతండు= ఆ వైశంపాయనుడు; అతనికిన్‌= ఆ జనమేజయునికి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా బదులు పలికాడు. 


తాత్సర్యం: వేదాలకు ఉపదేశకుడు అపాంతరతముడనే పేరుకల వేదవ్యాసుడు. సాంఖ్యానికి కపిలుడు, యోగానికి 
హిరణ్యగర్భుడు, పాశుపతానికి శివుడు, పాంచరా(త్రానికి విష్ణువూ ప్రవర్తకులు. పాంచరా(త్రం వైస్లవం అనబడుతుంది” 
అనగా విని ఆ రాజు ఆ మునితో 'వేదవ్యాసుడు పరాశరుడి కుమారు డని చెప్పావు; ఆ మునిశ్రేష్టుడిని నారాయణ 
పుత్రుడు అనే మాట ఎట్లా కలిగింది?” అని అనగా వైశంపాయనుడు జనమేజయుడికి ఇట్లా బదులు చెప్పాడు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1063 


2 


హిమవన్నగంబు పాదమున మహాభార । తం బొనర్షి పరిశ్రమంబు 68८5 
భావించి శిష్యులు గావించు పరిచర్య( । దద్వినోదనపరత్వమున నొంది 
వారికి వేదార్థభారతార్థంబులు । సాత్యవతేయుండు సదయబుద్ది 
2660 చున్నట్టియెడ నేను లోనుగా(। గొందటు దత్పాదవందనంబు 


తే భక్తింజేసి నారాయణప్రభవు( డండ్రు । నిన్ను( గృప( జెప్పవే మాకు నిర్మలాత! 
యత్తెఅం గని యడిగిన నమ్మహాను । భావు డత్యంతకరుణా రభావు( డగుచు. 518 


ప్రతిపదార్థం: హిమవత్‌+నగంబు= హిమవత్సర్వతంయొక్క; పాదమునన్‌= సమీపంలో ((ప్రత్యంత పర్వతంమీద. (పెద్దపర్వతానికి 
చుట్టూ ఉండే చిన్నపర్వతాలను ప్రత్యంత పర్ప్వతాలనీ పాదపర్వతాలనీ అంటారు); మహాభారతంబు+ఒనర్భి= మహాభారతరచన 
పూర్తిచేసి; పరి శ్రమంబు= అలసట; తో(పన్‌= కనిపించగా; భావించి= గుర్తించి; శిష్యులు= ఛా(త్రులు; కావించు= చేసిన; పరిచర్యన్‌= 
సేవకు; తద్‌= ఆ శిష్యులను; వినోదనపరత్వమునన్‌+ఉండి(ఒంది)= ఆనందింపజేస్తూ ఉండి (ఆనందపరచటం మొదలుపెట్టి); 
వారికిన్‌= శిష్యులకు; వేదార్థ= వేదార్థమూ; భారతార్థంబులు= భారతార్థమూ; సదయబుద్దిన్‌= కరుణ కలిగిన మనస్సుతో; 
సాత్యవతేయుండు= వ్యాసుడు; ఎటిగించుచున్నట్టి ఎడన్‌= నేర్పుతున్న సమయంలో; నేను లోనుగాన్‌= నేను మొదలుగా; 
కొందణు= కొందరు శిష్యులం; తద్‌+పాద+వందనంబు= వ్యాసుడి పాదాలకు నమస్కారం; భక్తిన్‌= భక్తితో; చేసి= చేసి; 
నిర్మలాత్మ!= పవిత్రమనస్వీ!; నిన్నున్‌= నిన్ను; నారాయణ(ప్రభవు(డు+అం॥డ్రు= నారాయణాత్మజుడు అంటారు; ఆ+తెణంగు= 
(అది ఎట్టా వచ్చిందో) ఆ తీరు; మాకున్‌= మాకు; కృపన్‌= దయతో; చెప్పవే?= తెలియజేయవా?; అని= అని; అడిగినన్‌= 
ప్రార్థించేసరికి; ఆ+మహానుభావు(డు= ఆ మహాత్ముడు-వ్యాసుడు; అత్యంత= మిక్కిలి; కరుణా+ఆ॥ర్ట+భావు(డు+అగుచున్‌= 
దయతో చెమ్మగిల్లిన హృదయం కలవాడు అవుతూ - 


తాత్సర్యం: వ్యాసమునీంద్రుడు హిమాలయాలలో భారతరచన పూర్తిచేసి అలసిపోయి ఉన్న సమయంలో మేమంతా 
ఆయనకు పరిచర్యలు చేశాము. దానికి ఆయన సంతోషించి, మమ్ములను వినోదింపజేయటానికి వేదార్థమూ 
భారతార్థమూ చెప్పుతూ వచ్చాడు. ఆ సమయంలోనే మేము కొందరం ఆయనకు సాష్టాంగపడి, “గురుదేవా! 
నారాయణాత్మజుడు అని నిన్ను పెద్దలు చెప్పుతుంటారు. అది ఎట్టా? తెలియజేయవా?' అని ప్రార్థించాము. 
(ఈ) య (c) 
అప్పుడు వ్యాసుడు దయబూని. (తరువాతి వచనంతో అన్వయం). 
వ. మాతోడ నిట్లనియె. 519 
ప్రతిపదార్థం: మాతోడన్‌= మాతో; ఇట్టు= ఇలా; అనియెన్‌= అన్నాడు. 
తాత్సర్యం: మాతో ఈ విధంగా అన్నాడు. 
వేదవ్యాసునకు నారాయణనందనత్వంబు గలిగిన ప్రకారము (సం. 12-336-24) 

సీ. ఆదికాలమునం బ్రజాభిసర్గమునకు । నారాయణుడు నిజనాభిపద్మ 

మున బ్రహ్మ( గల్పింప భూతసంఘమ్ముల । నెల్ల నాతడు సృజియించె నతని 

ముఖమున బహువేదములు ప్రసరింప(గ( । జేసి వానికి మేలుసే(త బుద్ది 

దల(చి యవ్విష్ట్ణుండు నలఘుబోధుని నపాం । తరతముం డనియెడు తనయు+ జిత్త 


తే. మునన కల్పించి యతిభక్తి మొక్కి నిలిచి । యున్న యక్కుమారుని శ్రుతు లన్నియును దృ 
ఢావధానుండవై విని నీవు వాని । నంచితవ్యాస మొందింపు 28०862०८ బ్రీతి. 520 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1064 


ప్రతిపదార్థం: ఆదికాలమునన్‌= సృష్టికన్నా ముందరికాలంలో; నారాయణు(డు= శ్రీమహావిష్ణువు; ప్రజా+అభిసర్గమునకున్‌= జీవ 
సృష్టికోసమని; నిజ= తనయొక్క; నాభి= పొక్కిలినుంచి వికసించిన; పద్మమునన్‌= పద్మంలో; (బ్రహ్మన్‌= (బ్రహ్మదేవుడిని; 
కల్ప్సింపన్‌= ఉత్సాదించగా; ఆత(డు= ఆ (బ్రహ్మదేవుడు; భూతసంఘములన్‌+ఎల్లన్‌= ప్రాణికోటినంతటినీ; సృబియించెన్‌= 
సృష్టించాడు; అతని ముఖమునన్‌= ఆ (బ్రహ్మదేవుని ముఖంనుంచి; బహువేదములు= అనేక వేదాలు; (ప్రసరింప(గన్‌+చేసి= ప్రసారం 
అయ్యేట్టు తానే చేసి; వానికిన్‌= ఆ వేదాలకు; మేలుచే(తన్‌= మేలు చెయ్యటం అనే విషయాన్నికూడా; బుద్దిన్‌= బుద్దిలో; తల(చి= 
ఆలోచించి; ఆ+విష్ణుండు= ఆ శ్రీమన్నారాయణుడు; అలఘు= గొప్పదైన; బోధునిన్‌= జ్ఞానం కలవాడూ; అపాంతరతముండు+ 
అనియెడు= అపాంతరతముడు అనే పేరున్నవాడూ అయిన - తనయున్‌= కుమారుడిని; చిత్తము నన్‌+అ= మనస్సులోనే; కల్పించి= 
సృష్టించి; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తితో; మొక్కి నిలిచియున్న= నమస్కరిస్తూ నిలబడ్డ; ఆ+కుమారునిన్‌= ఆ తనయుడిని; దృఢ= 
గాఢమైన; అవధానుండవు+ఐ= ఏకా(గ్రత కలవాడవై; (శ్రుతులు+అన్నియును= వేదాలు అన్నీ; విని= ఆలకించి; నీవు= నీవు; 
వానిన్‌= ఆ వేదాలను; అంచితవ్యాసమున్‌= అందమైన విభజనను (వ్యాసము= విడమరిచినది); ఒందింపుము= పొందించుము; 
అనియెన్‌+ప్రీతిన్‌= అని (ప్రేమతో ఆజ్ఞాపించాడు - చెప్పాడు. 


తాత్సర్యం: ఆదికాలంలో శ్రీమన్నారాయణుడు (ప్రజాసృష్టి చేయటంకొరకని తన నాభికమలంనుండి (బ్రహ్మను 
సృష్టించాడు. ఆయన సకలభూతాలనూ సృష్టించాడు. (బ్రహ్మదేవుడి ముఖంనుండి వేదాలు ప్రసరించేటట్టు చేశాడు. 
ఆ వేదాలకు మేలు చేయటంకొరకని ఒక మహాజ్ఞానిని పుత్రుడుగా పొందాడు. ఆయన పేరే అపాంతరతముడు. 
ఆ కుమారుడు తండికి భక్తితో నమస్కరించి నిలబడ్డాడు. 'నాయనా! ఏకాగ్రతతో వేదాలను అధ్యయనం చేయుము. 
వాటిని అందంగా విభజించుము' అన్నాడు. 


ఆ. అనిన నట్లకాక యని యయ్యపాంతర । తముడు వేదభేదనము गतु 

దాని కవ్విభుండు దద్దయు( బ్రీతు(డై । వత్సలత్వ గౌరవం బెలర్చ, 521 
ప్రతిపదార్థం: అనినన్‌= అని శ్రీమన్నారాయణుడు చెప్పగానే; అట్టు+అ+కాక= అట్లాగే; అని; ఆ+అపాంతరము(డు= ఆ 
అపాంతరముడు; వేదభేదనమున్‌= వేదాల విభజనను (వేదాలను నాలుగుగా); ఒనర్బెన్‌= చేశాడు; దానికిన్‌= ఆ విభాగానికి; 
ఆ+విభుండు= ఆ శ్రీమన్నారాయణుడు; తద్దయున్‌= మిక్కిలి; పీతు(డై= సంతోషించి; వత్సలత్వ గౌరవంబు= వాత్సల్యాతిశయం 
(వాత్సల్యరూపమైన గౌరవం); ఎలర్చన్‌= వికసింపగా. 
తాత్సర్యం: శ్రీమన్నారాయణుడి ఆజ్ఞను స్వీకరించి, అపాంతరతముడు వేదాలను అధ్యయనం చేసి, వాటిని 
నాలుగుగా విభజించాడు. దానికి నారాయణుడు చాలా సంతోషించి వాత్సల్యంతో ఇట్టా అన్నాడు. 
క  వేదవ్యాసు(డ! రమ్మని । యాదరమునం( బిలిచి నాకు నాత్మజు(డై సం 

పాదించువా(డ వధికా । హ్లాదము మన్వంతరంబు లన్నిటియందున్‌. 522 


ప్రతిపదార్థం: వేదవ్యాసు(డ= ఓ వేదవ్యాసుడా!; రమ్ము= ఇట్టా రావయ్యా!; అని= అంటూ; ఆదరమునన్‌= ఆదరంతో; పిలిచి= 
ఆహ్వానించి; నాకున్‌= నాకు; ఆత్మజు(డై= కుమారుడవై; మన్వంతరంబులు+అన్నిటియందున్‌= అన్ని మన్వంతరాలలోనూ 
(కల్ఫాలలోనూ); అధిక+ఆహ్లాదము= మిక్కిలి ఆనందం; సంపాదించువా(డవు= పొందుతావు. 

తాత్సర్యం: “ఓ వేదవా(సుడా! రమ్ము. నాకు పుతుడవై నీవు అన్ని మన్వంతరాలలోనూ అత్యధికంగా 
ఆహ్లాదించుము.” 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1065 


క అని యానతిచ్చి మలియును । జననంబులు నీకు( గల్లు సంయమిమాన్యా! 

యనియు+ బలికి వెండియు ని । ట్లనియెను విష్ణుండు పేర్చు నర్మిలితోడన్‌. 523 
ప్రతిపదార్థం: అని=అంటూ; ఆనతి+ఇచ్చి= ఆజ్ఞాపించి; సంయమిమాన్యా!= మునీశ్వరా!, వేదవ్యాసా!; మటియునున్‌= ఇంకా; 
జననంబులు= జన్మలు; నీకున్‌= నీకు; కల్లున్‌= లభిస్తాయి; అనియున్‌= అనికూడా; పలికి= చెప్పి; వెండియున్‌= మళ్ళీ; విష్ణుండు= 
ఆ నారాయణుడు; పేర్చు+నర్మిలితోడన్‌= అతిశయించే (ప్రేమతో; ఇట్టు= ఈ విధంగా; అనియెను= అన్నాడు. 
తాత్సర్యం: అని ఆనతిచ్చిన విష్ణుమూర్తి వేదవ్యాసుడికి ఇంకా మరికొన్ని జన్మలు లభిస్తాయని చెప్పాడు. ఇంకా 
(ప్రేమతో ఇట్టా అన్నాడు. 
క “నా చరితంబులు( 26 । క్యాచరణంబులును ధర్మ 8083९०2० 28020 

జూచి త్రికాలజ్ఞత్వస । మీచీనత వెలయు - మునులు మేటి యనంగన్‌. 524 
ప్రతిపదార్థం: మునులు= మహర్షులు; మేటి+అనంగన్‌= గొప్పవాడు - అని నిన్ను పొగడేటట్టు; నా+చరితంబులున్‌= నా కథలూ; 
(=€ = ముల్లోకాలకూ; ఆచరణంబులునున్‌= ఆచరించదగిన అంశాలూ; అఖిలంబు= సమస్తమైన; ధర్మము= ధర్మమూ; 
మదిన్‌= అంతరంగంలో; చూచి= దర్శించి; (త్రికాలజ్ఞత్య్వ= భూతభవిష్యద్వర్తమానాలను తెలియటం అనే; సమీచీనతన్‌= 
సామంజస్యంతో, వెలయు(ము)= విరాజిల్లుము. 
తాత్సర్యం: 'నా కథలూ, మటల కాలూ ఆచరించవలసిన అంశాలూ, అఖిలధర్మాలూ మనస్సులో దర్శించి 
(తికాలజ్ఞాడవై మహరులలోకెల్లా ఉత్తముడవుగా విరాజిల్లుము నాయనా! 

ॐ ०५ ००. क = ౧ 
క ఉత్తరకాలంబున లో । కోత్తరు(డు వసిష్టపాత్రు( డుదితజ్ఞానో 

దాత్తు(డు పరాశరుండను । నుత్తమసంయమికి( బుట్టు దుజ్జ్వలతేజా! 525 
ప్రతిపదార్థం: ఉజ్ఞ్యలతేజా!= అధికంగా ప్రకాశించే తేజస్సుకలవాడా!; ఉత్తరకాలంబునన్‌= భవిష్యత్కాలంలో; లోక+ఉత్తరు(డు= 
లోకంలో ఉత్తమోత్తముడూ; వసిష్థపౌత్రు(డూ= వసిష్టమహర్షికి మనుమడూ (పౌత్రుడు= పుత్రుని పుత్రుడు); ఉదిత= ఆవిర్భవించిన; 
బ్ఞాన= జ్ఞానంతో; ఉదాత్తుడు= గొప్పవాడూ; పరాశరుండు+అను= పరాశరుడనే; ఉత్తమసంయమికిన్‌= గొప్ప మహర్షికి; 
పుట్టుదు(వు)= కుమారుడుగా జన్మిస్తావు. 
తాత్సర్యం: ఓ వేదవ్యాసా! భవిష్యత్కాలంలో నీవు పరాశరుడికి పుత్రుడుగా జన్మిస్తావు. ఆ పరాశరుడు లోకోత్తరుడు. 
జ్ఞాని. వసిష్టుడికి మనుమడు. ఆయనకు నీవు పుత్రుడుగా జన్మిస్తావు. 


క. నీవలనన కలిగి కురు । క్లావలయం బేలునట్టి జనపతు లన్యో 

న్యావిష్టరోషులై రణ । సేవనమున( గులము తటబిచు సెటుతురు వత్తా! 526 
ప్రతిపదార్థం: వత్సా!= తనయుడా! (అపాంతరతమా! వ్యాసా!); నీవలనన్‌+అ= నీవల్లనే; కలిగి= జన్మించి; కురుక్ష్మావలయంబు= 
కురు సామ్రాజ్యాన్ని; ఏలునట్టి= పరిపాలించే; జనపతులు= రాజులు (కౌరవపాండవులు); అన్యోన్య= పరస్పరం; ఆవిష్ట= ఏర్పడ్డ 
(నాటుకొన్న); రోషులై= రోసం కలవారై; రణసేవనమునన్‌= యుద్దాన్ని ఆ శ్రయించటంతో (ఆచరించటంతో); కులము+తజచున్‌= 
వంశపు ఆధిక్యాన్ని; చెఖుతురు= నాశనం చేస్తారు. 
తాత్సర్యం: నాయనా! అపాంతరతమా! నీవలన జన్మించినవాళ్ళే కురుసా(మ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఆ రాజులకు 
పరస్పరం రోషాలు పెరుగుతాయి. యుద్దానికి దిగుతారు. వంశవినాశనం అవుతుంది. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1066 


ई. కాలముల కీడు కతమున( 0९८५८ బడిన । వేదముల నీవు నా(డును విమలబుద్ది 
నంచితవ్యాస మొందించి యఖీల దివిజ । మునిగణముల కొనర్తు సమ్మోద మనఘ! 527 


ప్రతిపదార్థం: అనఘ!= పవిత్రుడా!; కాలముల= కాలాలు గలిగించిన; కీడుకతమునన్‌= కీడు కారణంగా; కల(గ(బడిన= 
కలగాపులగం అయిపోయిన; వేదములన్‌= వేదాలను; నీవు= నీవు; నా(డునున్‌= అప్పుడు కూడా మళ్ళీ; విమలబుద్దిన్‌= నిర్మలమైన 
బుద్దితో; అంచితవ్యాసము= అందంగా విభజనం; ఒందించి= చేసి; అఖిల= సమస్తమైన; దివిజ= దేవతలూ; మునిగణములకున్‌= 
బుషి బృందాలకూ; సమ్మోదము= ఆనందం; ఒనర్తు(వు)= కలిగిస్తావు. 
తాత్సర్యం: పవిత్రుడా! ఓ అపాంతరతమా! (వ్యాసా!) కాలం కలిగించిన కీడు కారణంగా వేదాలు అన్నీ మళ్ళీ 
కలగాపులగం అయిపోతే నీవు మళ్ళీ న్తీ బుద్దివైభవంతో వాటిని నాలుగుగా విభజిస్తావు. దేవతలకూ, బుషులకూ 
ఆనందం కలిగిస్తావు. 
తే. ధర్మసందేహములు నీవు నిర్మలంపు । వాక్యముల బాపి జగములవార లెల్ల 

నఖిల సంశయచ్చేత్త పుణ్యాత్మకుండు । లోకహితవాణి యనగ సుశ్లోకు€ డగుదు. 528 
ప్రతిపదార్థం: ధర్మసందేహములు= ధర్మానికి సంబంధించిన సందేహాలు; నీవు= నీవు; నిర్మలంపు వాక్యములన్‌= నిర్మలమైన 
వాక్యాలతో; పాపి= తీర్చి; జగములవారలు+-ఎల్లన్‌= ప్రపంచంలోని ప్రజలు అందరూ; అఖిల సంశయచ్చేత్త= అన్ని సంశయాలనూ 
ఛేదించేవాడు; పుణ్యాత్మకుండు= పుణ్యాత్ముడు; లోకహితవాణి= లోకానికి హితం కలిగించే వాక్కు కలవాడు; అన(గన్‌= అనేట్టు; 
సుశ్టోకు(డు= స్తుతింపబడేవాడవు; అగుదు(వు)= అవుతావు. 
తాత్సర్యం: ప్రపంచంలో (ప్రజలకు వచ్చే ధర్మసందేహాలన్నీ నీ మాటలతో తీరుతాయి. నిన్ను అఖిలసంశయ 
విచ్చేదకుడ వనీ, పుణ్యాత్ముడ వనీ లోకానికి హితం కలిగించే వాక్కు కలవాడ వనీ (ప్రజలు స్తుతిస్తారు. 


క రాగిత్వము విడువదు నిను, । రాగవిదూరు(డగు సుతు(డు ప్రభవించును నీ, 
కాగమ విధానబుద్దియు । యోగము సాంఖ్యంబు మది సముదితంబు లగున్‌. 529 


ప్రతిపదార్థం: వ్యాసుడా!; నినున్‌= నిన్ను; రాగిత్వము= అనురాగసహితత్వం అనేది (లోకమూ కుటుంబమూ - వీటిపట్ట ॐ); 
విడువదు= విడిచిపెట్టదు (నీవు విరాగివి కాలేవు అని); 2७०5 = నీకు; రాగవిదూరు(డు+అగు= రాగరహితుడైన (విరాగి అయిన); 
సుతు(డు= తనయుడు; ప్రభవించును= జన్మిస్తాడు (శుకుడు నీకు కుమారుడుగా జన్మిస్తాడని); ఆగమవిధాన= శాస్త్ర సమ్మతమైన; 


బుద్దియున్‌= మతియూ; యోగమున్‌= యోగమూ; సాంఖ్యంబున్‌= సాంఖ్యమూ; మదిన్‌= అంతరంగంలో; నీకున్‌= నీకు; 
సముదితంబులు+అగున్‌= ఉదయిస్తాయి (ప్రకాశిస్తాయి, ఆవిర్భవిస్తాయి). 


తాత్సర్యం: తనయుడా! నీవు విరాగివి కాలేవు. కాని, ఒక విరాగి నీకు కుమారుడుగా జన్మిస్తాడు. శాస్త్రాలనూ, 

ఆగమాలనూ అనుసరించే బుద్దితోపాటు నీ అంతరంగంలో సాంఖ్యయోగాలు కూడా వికసిస్తాయి. 

వ. అని నిర్దేశించి నీవు నిజేఛచ్చం బ్రవర్తింపు మని పలికి యద్దేవుం డంతర్శితుం ८05२ నిది మదీయ 
నారాయణసంభవత్వంబు తెటిం గేను యమనియమనిరూఢి నిర్మలతపఃకరణంబు చిరకాలం 
బాచరించి యప్పురుషోత్తము కారుణ్యంబు నామీద నంతకంతకు నెక్కుడగునట్లు సేసితి నని 


మద్దురుండును త్రికాల వేదియు నగు వేదవ్యాసుండు సెప్పె నని చెప్పి వైశంపాయనుండు 
జనమేజయునితో వెండియు నిట్లనియె. 530 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1067 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా; నిర్దేశించి= ఆజ్ఞాపించి; నీవు= నీవు; నిజ+ఇచ్చన్‌= నీ కోరికమేరకు; |ప్రవర్తింపుము= సంచ 
రించుము; అని= అట్లా; పలికి= అనుమతించి; ఆ+దేవుండు= ఆ శ్రీమన్నారాయణుడు; అంతర్హితుండు+అయ్యెన్‌= అదృశ్యు 
డయ్యాడు; ఇది= ఇంతవరకూ చెప్పినది; మదీయ= నాయొక్క; నారాయణసంభవత్వంబు= నారాయణపుత్రత్వం తాలూకు; 
తెజింగు= తీరు. (నేను నారాయణపుత్రుడిని ఎట్టాగయ్యానో తెలియజేసే కథ - అని); ఏనున్‌= నేను; యమ= ఇంద్రియనిగ్రహమూ; 
నియమ= ఇంకా తక్కిన నియమాలయొక్క; ఆరూఢిన్‌= గాఢతతో ((ప్రసిద్దితో); నిర్మల= పవిత్రమైన; తపఃకరణంబు= 
తపస్సమాచరణ; చిరకాలంబు= చాలాకాలం; ఆచరించి= చేసి; ఆ+పురుషోత్తము= ఆ పురుషోత్తముడైన విష్ణుమూర్తియొక్క; 
కారుణ్యంబు= దయ; నామీ(దన్‌= నాపైని; అంతకంతకున్‌= పోనుపోనూూ; ఎక్కుడు+అగునట్టు= అధికం అయ్యేట్టు; చేసితిన్‌= 
నడచుకొన్నాను (చేసికొన్నాను); అని= ఆ విధంగా; మత్‌+గురుండును= నా గురువుగారూ; (త్రికాల+వేదియున్‌= భూత 
భవిష్యద్వర్తమానాలను ఎరిగినవాడూ; అగు= అయిన; వేదవ్యాసుండు= వేదవ్యాసుడు; చెప్పెన్‌= చెప్పాడు; అని చెప్పి= ఇట్లా 
వివరించి; వైశంపాయనుండు= వైశంపాయనమహర్షి; జనమేజయునితోన్‌= ఆ జనమేజయ మహారాజుతో; వెండియున్‌= మళ్ళీ; 
ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తాత్సర్యం: అని ఆజ్ఞాపించి 'నీ కోరిక ననుసరించి నడచుకొనుము' అని పలికి నారాయణుడు అంతర్జాన 
మొందాడు. ఇధీ నేను నారాయణుడికి పుట్టిన విధం. నేను యమ నియమాలతో నిర్మలమైన తపస్సు చాలాకాలం 
చేసి విష్ణుదేవుడి దయ నామీద అంతకంతకూ ఎక్కువయ్యేటట్టు చేసికొన్నాను' అని నా గురువు, పత్రికాలజ్ఞాడు 
అయిన వేదవ్యాసుడు చెప్పాడు - అని వైశంపాయనుడు జనమేజయుడితో మరల ఇట్టా అన్నాడు: 


సీ, అట్లు ధర్మజుడు నారాయణనారద । సంవాదకథ విన్న సమయమునను 


నారదు( డచ్యుతు కారుణ్య మమ్మెయి( । బడసి క్రమ్మటి వచ్చి బదరికాశ్ర 
మమున నారాయణు మన్ననతోడి సం । భాషణంబును గాంచి పరమతపము 
८>८ 28८ యెటి(గించి తదనంతరంబ య । య్యమరమునీంద్రు( డే మడిగినట్ల 


ఆ. యడుగ ధర్మనందనాదులు' గృష్టుండు । విన(గ మద్దురుం డతనికి( జెప్పె 
సురలు మోక్షధర్మపరులు గా కధ్వరా । ०००९२९६९ యత్రెటింగు. 531 


ప్రతిపదార్థం: అట్టు= ఆ (ప్రకారం; ధర్మజు(డు= ధర్మరాజు; నారాయణ నారద సంవాదకథ= నారాయణ నారద సంభాషణ 
రూపమైన ఇతివృత్తాన్ని; విన్న సమయమునను= ఆలకించిన వేళలో; నారదు(డు= నారదమహర్షి; అచ్యుతు+కారుణ్యము= 
విష్ణుమూర్తి దయను; ఆ+మెయిన్‌= ఆ విధంగా; పడసి= పొంది; >= తిరిగి; వచ్చి= వచ్చి; బదరికా+ఆ(శ్రమమునన్‌= 
బదరి కాశ్రమంలో; నారాయణు= నారాయణునియొక్క; మన్ననతోడి= మన్ననతో (గౌరవం) కూడిన; సంభాషణంబును= 
वृष्येण; కాంచి= పొంది (నారాయణుడితో సంభాషించగలిగి అని); పరమతపము= గొప్ప తపస్సును; తాన్‌= తాను(నారదుడు); 
చే.త= చేయటం; ఎతింగించి= తెలియజేసి; తద్‌+అనంతరంబు+అ= ఆ వెంటనే; ఆ+అమరముని+ఇం|ద్రుడు= దేవబుషి 
వర్యుడయిన నారదుడు; ఏము+అడిగినట్ల= మేము అడిగినట్టే; అడుగన్‌= అడిగితే; ధర్మనందనాదులున్‌= ధర్మజాది పాండవులూ; 
కృష్ణుండున్‌= శ్రీకృష్ణుడూ; విన(గన్‌= వినేటట్టు (తెలిసికొనేటట్టు); మత్‌+గురుండు= మా గురువుగారు వ్యాసుడు; అతనికిన్‌= 
ఆ నారదుడికి; సురలు= దేవతలు; మోక్షధర్మపరులు+కాక= మోక్షధర్మంపట్ట ఆసక్తులు కాకుండా; అధ్వర+ఆయత్త+చిత్తులైన= 
యజ్ఞయాగాదుల పట్ల సంసక్తమైన హృదయాలు కలవారుగా అయినటువంటి; ఆ+తెజంగున్‌= ఆ తీరును; చెప్పెన్‌= వివరించాడు. 


తాత్సర్యం: (ఇంక (శోతల పరంపరను కలుపుతున్నాడు.) నారదనారాయణ సంవాదకథను శ్రీకృష్ణుడు చెప్పగా 


ధర్మరాజాదులు విన్నారు. ఆ కథలో నారదుడు శ్వేతద్వీపంనుండి తిరిగి బదరికాశ్రమానికి రావటం, అక్కడ 
నరనారాయణులతో సంభాషించటం ఉన్నది. ఆ తరువాత అదే ఆశ్రమంలో నారదుడు వారి అనుమతి పొంది 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1068 


నివసిస్తూ తపస్సు చేసికొంటున్నాడు. జనమేజయా! ఒకరోజున మేము అడిగినట్లే నారదుడు మా గురువు గారిని 
అడిగాడు. దేవతలు మోక్షపరులు కాకుండా పురోడాశపరాయణులు అవుతున్నారు ఇ దేమిటి స్వామీ! - అని 
(చూ. శాంతి-6-400). వారు అట్లా ఉండటానికి కారణం ఏమిటో మా గురువుగారు చెప్పారు. అప్పుడు దానిని 
ధర్మజాదులూ, శ్రీకృష్ణుడూ అంతా విన్నారు. 
వ. थ? त 532 
తాత్సర్యం: ఇట్లా వివరించి. 
క వేదవ్యాసుడు సుముఖత । నా దైవతమునికి( జెప్పె హయశిరు(డగు దా 

మోదరుని దివ్యలీల స । మాదరమున ధర్మనందనాదులు విన(గన్‌. 533 


ప్రతిపదార్థం: వేదవ్యాసుడు= ఆ వ్యాసమునీం(ద్రుడు; సుముఖతన్‌= ఆనుకూల్యంతో; ఆ+దైవతమునికిన్‌= ఆ దేవర్శికి 
(నారదుడికి); హయశిరు(డు+అగు= హయ(గగీవుడైన; దామోదరుని= శ్రీమహావిష్ణువుయొక్క; దివ్యలీలన్‌= దివ్యవిలాసాన్ని; 
సమాదరమునన్‌= ఆదరంతో (అనురక్తితో); ధర్మనందన+ఆదులు= ధర్మరాజు మొదలైనవారు; విన(గన్‌= వింటూండగా; చెప్పెన్‌= 
చెప్పాడు. 


తాత్సర్యం: వేదవ్యాసుడు సుముఖుడై ఆ నారదుడికి ఆదరంతో హయ(గీవుడి దివ్యవిలాసాన్ని వివరించాడు. 
ధర్మరాజూ, ఆయన సోదరులూ ఆదరంతో దానిని ఆలకించారు. 

వ. అని చెప్పి వెండియు. 534 
ప్రతిపదార్థం: అని చెప్పి= అని పలికి; వెండియున్‌= మళ్ళీ; వైశంపాయనుడే అంటున్నాడు. 

తాత్సర్యం: అని పలికి మరల. 


క నిజనామ నిర్వచనములు । విజయుం డడుగంగ నెల్లవియు 8686050 
ద్రిజిగద్ధజనీయపదాం । బుజు డగు కృష్ణుండు భరితపుణ్యచరిత్రా! 535 


ప్రతిపదార్థం: భరిత= వహించబడిన; పుణ్యచరిత్రా!= పవిత్రగాథ కలవాడా! (పవిత్రమైన చరిత్ర కలవాడా!); (త్రిజగత్‌= 
ముల్లోకాలచేతనూ; భజనీయ= సేవింపబడే; పద+అంబుజు(డు= పాదపద్మాలు కలవాడు; అగు= అయిన; కృష్ణుండు; నిజ= 
తనయొక్క; నామ= నామధేయాలు; నిర్వచనములు= వ్యుత్సత్తులు (వరాలు); విజయుండు= అర్జునుడు; అడుగంగన్‌= అడగగా; 
ఎల్ల+అవియున్‌= అన్నీ; ఎటి(గించెన్‌= తెలియజెప్పాడు. 


తాత్సర్యం: పవిత్రచరిత్ర కలిగిన ఓ జనమేజయా! ముల్లోకాలకూ ఆరాధ్యుడైన శ్రీకృష్ణుడు తన నామధేయాల 
గాథలనూ అంతరార్జాలనూ విజయుడు అడిగితే తానే స్వయంగా అన్నీ వివరించాడు. 


వ. ఇట్లగుట ము న్నెథింగించితి. 536 
ప్రతిపదార్థం: ఇట్లు; అగుట= కావటం; మున్ను= ఇంతకుపూర్వమే; ఎటింగించితిన్‌= నీకు తెలియజెప్పాను. 


తాత్సర్యం: దీనిని ఇంతకు పూర్వమే నీకు తెలియజేశాను. 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1069 


క వేదాదులైన పథము ९ భేదప్రాష్యంబు లగుట ప్రియ మెస(గ(గ న 
వ్వేదవ్యాసు(డు సెప్పె స । మాదరమున( कर्तु డడుగ నందటు వినంగన్‌. 537 


ప్రతిపదార్థం: వేద+ఆదులు+ఐన= వేదమూ, సాంఖ్యమూ మొదలైన (యోగ-పాశుపత-పాంచరా(త్రాలు ఆదిపదంతో (గ్రహించాలి 

చూ. శాంతి - 6-512); పథములు= మార్గాలు; అభేద= భేదంలేకుండా (ఉత్తమమనీ మధ్యమమనీ ఇట్లాంటి తేడాలు లేకుండా); 

ప్రాప్యంబులు= పొందదగినవి; అగుట= కావటాన్ని; పార్టుడు+అడుగన్‌= అర్జునుడు అడిగినప్పుడు; అందణున్‌+విన(గన్‌= 

అందరూ వినేట్టు; ఆ+వేదవ్యాసుడు= ఆ వేదవ్యాసుడు; పియము+ఎస(గగన్‌= (ప్రేమ అతిశయించేటట్టు; చెప్పెన్‌= నిర్దారించి 

చెప్పాడు. 

తాత్సర్యం: వేదమూ, సాంఖ్యమూ, యోగమూ, పాశుపతమూ, పాంచరాత్రమూ అని ఉన్న మార్గాలలో భేదాలూ 

హెచ్చుతగ్గులూ ఏమీ లేవు - అని ఆ వేదవ్యాసుడు పార్టుడి సందేహానికి సమాధానంగా చెప్పాడు. దీనిని అందరూ 

అప్పుడు విన్నారు. 

క ఏకాంతికధర్మము సు। శ్లోకుండగు నాత( డడుగ లోకోత్తర! యా 

లోకారాధ్యు(డు సెప్పె ద । యాకరమతి కృష్ణధర్మజాదులు విన(గన్‌. 538 

ప్రతిపదార్థం: లోకోత్తర!= ఓ సర్యోత్తమా!; సుక్టోకుండు+అగు= స్తుతింప దగినవాడైన; ఆత(డు= ఆ అర్జునుడు; ఏకాంతిక 

ధర్మమున్‌= ఏకాంతిక లక్షణాన్ని; అడుగన్‌= అడిగితే; ఆ+లోక+ఆరాధ్యు(డు= సకలలోకాలకూ ఆరాధింపదగినవాడైన ఆ 

వేదవ్యాసుడు; దయా+ఆకర+మతిన్‌= కృపకు నిలయమైన మనస్సుతో; కృష్ణ ధర్మజ+ఆదులు= శ్రీకృష్ణుడూ, ధర్మరాజూ ఇంకా 

మొదలైనవారు; వినగన్‌= వినేటట్టు; చెప్పెన్‌= వివరించాడు. (వారు వింటూండగా దయతో వివరించాడు - అని). 

తాత్సర్యం: ఓ లోకోత్తరుడా! ఏకాంతికధర్మాన్ని గురించి అర్జునుడు అడిగితే వేదవ్యాసుడు దయతో వివరించాడు. 

అప్పుడు దానిని కృష్ణుడూ, ధర్మరాజూ ఇంకా మరికొందరూ (భీమ నకుల సహదేవాదులు) విన్నారు. 

క దైవవశంబున నే(డును । నీ వడుగ(గ నింతవట్టు నిస్సందేహం 

బై వటిల(గ నే( జెప్పితి(। బావన మిది యసద్భశంబు పొరవముఖ్యా!” 539 

ప్రతిపదార్థం: పౌరవముఖ్యా!= పురువంశంలో ముఖ్యుడైనవాడా!; దైవవశంబునన్‌= అదృష్టవశాత్తూ; నేడునున్‌= ఈ రోజయినా; 

నీవు= నీవు; అడుగ(గన్‌= అడిగావు కాబట్టి; ఇంతవట్టు= ఇంతవరకూ (ఇంతమటుకు); నిస్సందేహంబు+ఐ+వబిల(గన్‌= 

సందేహరహితమై అతిశయించేటట్టు; నేన్‌= నేను; చెప్పితిన్‌= చెప్పాను; ఇది= ఈ ఏకాంతిక ధర్మం; పావనము= పవి(త్రం; 

అసదృశంబు= సాటిలేనిది. 

తాత్సర్యం: ఓ కౌరవ(శ్రేష్టా! అదృష్టవశాత్తూ ఈరోజు అడిగావు కాబటి నీ సందేహం నివృత్తి అయేటట్లుగా నేను 
ల -? €> (= > 

చెప్పాను. ఈ ०७००९७७ ధర్మం సాటిలేనిది.” 

వ. అని పలికి నారాయణ నారద సంవాదాదికంబైన యివ్వాజయం బంతయుం బేర్మొని. 540 

ప్రతిపదార్థం: అని పలికి= అని వివరించి; నారాయణనారద సంవాద+ఆదికంబైన= నారద నారాయణ సంవాదమూ మొదలైన; 

ఈ+వాజ్మయంబు+అంతయున్‌= ఈ వాక్యరూపమైనది (సాహిత్య రూపమైనది) అంతా; పేర్కొని= చెప్పి. 


తాత్సర్యం: ఈ విధంగా వివరించి, ఈ సంవాదం మొదలైన సాహిత్యాన్నంతా చెప్పి. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1070 


క నారాయణీయమగు 8 । సారాఖ్యానంబు వినిన( జదివిన సంప 

త్తారోగ్యాయుస్ప్సద్దతు । లేరికినైనం గురుక్షితీశ్వర! కలుగున్‌. 541 
ప్రతిపదార్థం: కురుక్షితి+-ఈశ్వర!= కౌరవసా(మ్రాజ్యాధిపతీ!; నారాయణీయము+అగు= నారాయణుడికి సంబంధించినదైన; 
ఈ= ఈ; సార= (శ్రేష్టమైన; ఆఖ్యానంబున్‌= కథను; వినినన్‌= విన్నా; చదివినన్‌= చదివినా; సంపత్తు= సకలసంపదలూ; ఆరోగ్య= 
ఆరోగ్యమూ; ఆయుస్‌= ఆయుర్జాయమూ; సద్గతులు= ఉత్తమలోకాలూ; ఏరికిన్‌+ఐనన్‌= ఎవ్వరికైనా; కలుగున్‌= లభిస్తాయి. 
తాత్సర్యం: జనమేజయ మహారాజా! నారాయణీయమైన ఈ పవిత్రగాథను విన్నవారికీ, చదివినవారికీ సకల 
సంపదలూ సిద్దిస్తాయి. ఆయురారోగ్యాలు ఇహంలోనూ, సద్గతులు పరంలోనూ లభిస్తాయి. 
వ. అనిన విని యత్యంతాహ్లోద భరితాంతఃకరణుం డయిన యక్మౌరవేంద్రుతో నమ్మునీంద్రుం డిట్లను నిట్లు 

సకలలోకసంభావనీయ సత్మథ లాకర్ణించి సముదీర్ణ సంప్రీతుండగు నప్పాండవాగ్రజుండు. 542 
ప్రతిపదార్థం: అనినన్‌= అని వైశంపాయనుడు చెప్పగా; విని= ఆలకించి; అత్యంత= మిక్కిలి; ఆహ్హాద= ఆనందంతో; భరిత= 
నిండిన; అంతఃకరణుండు+అయిన= మనస్సు కలవాడైన; ఆ+కౌరవేం(ద్రుతోన్‌= ఆ జనమేజయుడితో; ఆ+మునీం|ద్రుండు= 
ఆ వైశంపాయనుడు; ఇట్లు+అనున్‌= ఇట్టా అంటున్నాడు; ఇట్టు= ఈ (ప్రకారంగా; సకలలోక= సర్వలోకాలలోనూ; సంభావనీయ= 
గౌరవింపదగినవైన; సత్కథలు= మంచి ఉపాఖ్యానాలు; ఆకర్లించి= భీష్ముడినుండి వినిః సముదీర్ల= వికసించిన; సంప్రీతుండు+అగు= 
సంతృప్తి కలవాడైన; ఆ+పాండవ+అ(గ్రజాండు= ఆ ధర్మరాజు. 
తాత్సర్యం: ఇది విన్న జనమేజయుడు చాలా సంతోషించాడు - అని భీష్ముడి నుండి విన్న ధర్మజుడు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 
తే. అమరతటినీసుతున కిట్టు లనియె రాజ । ధర్మముఖ్యంబులగు సర్వధర్మముల ను 

దాత్తకృప 5680508 తత్యుత్తమంపు । ధర్మమెయ్యది సెప్పుము ధర్మనిత్య! 543 


ప్రతిపదార్థం: అమరతటినీ+సుతునకున్‌= గాంగేయునికి (అమరులనది - గంగ. గంగానది పుత్రుడు - భీష్ముడు); 
ఇట్టులు+అనియెన్‌= ఇలా అన్నాడు; రాజధర్మముఖ్యంబులు+అగు= రాజనీతి మొదలైన; సర్వధర్మములన్‌= అన్ని ధర్మాలనూ; 
ఉదాత్తకృపన్‌= గొప్ప దయతో; ఎటి(గించి తి(వి)= తెలియజెప్పావు; ధర్మనిత్య!= ధర్మస్వరూపా!; అత్యుత్తమంపు= అత్యుత్తమమైన; 
ధర్మము= ధర్మం; ఏ+అది= వీటిలో ఏది; చెప్పుము= చెప్పు. 

తాత్సర్యం: ఓ ధర్మనిత్యుడా! రాజనీతి మొదలుకొని అన్ని ధర్మాలూ చెప్పావు. వీటిలో ఏది ఉత్తమధర్మమో చెప్పుము. 
అని గాంగేయుడిని ధర్మరాజు అడిగాడు. 


28. అనుటయు నా దేవవ్రతుం డన్నరదేవోత్తమున కిట్లనియె. 544 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనటంతోనే; ఆ+దేవవ్రతుండు= దేవవ్రతుడు అనేపేరుగల భీష్ముడు; ఆ+నరదేవ+ఉత్తమునకున్‌= 
ఆ రాజులలో ఉత్తముడైన ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఇలా చెప్పాడు (దేవవ్రతుడు అనేది తల్లిదండ్రులు చేసిన నామకరణం. 
భీష్ముడు అనేది ప్రతిజ్ఞతో ఏర్పడినది). 


తాత్సర్యం: అనగా ఆ భీష్ముడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1071 


చ. అరయంగ ధర్మతంత్రములయందు నిరర్థములే దొకండు, నె 

వ్వరిమది యెందు ०९८ దగ వారలు దానిని పూని యాచరిం 

తు, రదియ వారి కిష్టఫల దోహనకార్య మొనర్చు, నెల్లెడం 

६०८०६०९८ జూడమే తమకు బోలిన ధర్మములన్‌ వెలుంగ(గన్‌? 545 
ప్రతిపదార్థం: అరయ(గన్‌= పరిశీలించి చూస్తే; ధర్మతం(త్రములయందున్‌= ఈ ధర్మశాస్తాలలో; ఒకండున్‌= ఒక్కటికూడా; 
నిరర్థము= నిష్రయోజనమైనది; లేదు= లేదు; ఎవ్వరి+మది= ఎవరి మనస్సు; ఎందున్‌= ఏ ధర్మశాస్త్రంలో; వ్రాలెన్‌= మొగ్గు 
చూపుతుందో; తగన్‌= అందంగా; వారలు= వారు; దానినిన్‌= ఆ गलप; ఆచరింతురు= అనుసరిస్తారు; అది+అ= అదే; 
వారికిన్‌= వారికి; ఇష్టఫల= కోరుకొన్న ఫలితాలకు సంబంధించిన; దోహనకార్యము= సెంపుదలను; ఒనర్చున్‌= చేస్తుంది; తమకున్‌= 
తమకు; పోలిన= (అనుకూలమైన) తగిన; ధర్మములన్‌= ధర్మాలతో; వెలుంగ(గన్‌= (ప్రకాశిస్తున్న; పురుషులన్‌= మానవులను; 
ఎల్లెడన్‌= ప్రపంచంలో అంతటా; చూడమే?= మనం చూడటం లేదా? 


తాత్సర్యం: ధర్మశా(స్రాలలో అన్నీ పనికివచ్చేవే. ఒక్కటికూడా పనికిరానిది అంటూ లేదు. ఎవరికి నచ్చిన 

ధర్మశా(స్రాన్ని వారు అనుసరిస్తారు. అదే వారి కోరికలు పండటానికి దోహదం చేస్తుంది. తమకు తగిన ధర్మాలను 

ఆచరిస్తున్నవారిని లోకంలో ఎంతమందిని మనం చూడటంలేదు కనుక? 
ఇంద్రునకు నారదు(డు సెప్పిన భృగునామక విప్రుని చరిత్రము (సం. 12-340-4, 5) 

వ. అదియట్లుండె; నప్రతిహతగతియై చరించుచుండి యొక్కనా(డు నారదుం డాఖండలు పాలికిం జనిన నతం 
డతనికి సముచిత సత్మారంబు లాచరించి సుఖాసీనుండై యున్న యమ్మునివరు నాననంబునం జూడ్కి 
నిలిపి నీవు మెలంగునెడ నెద్దియేనియు నాశ్చర్యంబు గన్నయది గలదే?యని యడిగిన నమ్మహితాత్ముం 
డమ్మహేంద్రునకుం జెప్పిన కథ సెప్పెద; నది భవతశ్నంబున కుత్తరం బైయుండు. దాని వినుము. 
భాగీరథీదక్షిణతీరంబున మహాపద్మం బనియెడు పురవరంబున( గులశ్రేష్ణుండగు భృగుండను విప్రుండు గలం; 
డప్పురుషవరుండు. 546 

ప్రతిపదార్థం: అది+అట్టుండెన్‌= అది అట్టా ఉండగా ; నారదుండు= నారదమహర్షి; అప్రతిహతగతియై= నిరాటంకమైన గమనం 

కలవాడై; చరించుచుండి= లోకాలన్నీ సంచరిస్తూ; ఒక్కనా(డు= ఒకరోజున; ఆఖండలు పాలికిన్‌= ఇంద్రుడి సన్నిధికి; చనినన్‌= 
వెళ్ళగా; అతండు= ఆ ఇంద్రుడు; అతనికిన్‌= నారదుడికి; సముచిత సత్కారంబులు= తగిన మన్ననలు; ఆచరించి= చేసి; 
సుఖ+ఆసీనుండై+ఉన్న= సుఖంగా ఆసనంపై కూర్చుని ఉన్న; ఆ+మునివరు= ఆ నారదుడియొక్క; ఆననంబునన్‌= ముఖంమీద; 
చూడ్కి= తన దృష్టి; నిలిపి (నారదుడి ముఖం చూస్తూ); నీవు= నారదా! నీవు; మెలంగునెడన్‌= సంచరించే చోటులలో; 
ఎద్ది+ఏనియున్‌= ఏదయినా; ఆశ్చర్యంబు= అద్భుతం; కన్న+అది= నీవు చూచినది; కలదే?= ఉన్నదా?; అని; అడిగినన్‌= అడిగితే; 
ఆ+మహితాత్ముండు= ఆ మహాత్ముడు నారదుడు; ఆ+మహేం[ద్రునకున్‌= ఆ దేవేంద్రుడికి; చెప్పిన= చెప్పినటువంటి; కథ= 
వృత్తాంతం; చెప్పెదన్‌= నీకు చెబుతాను; అది= ఆ కథ; భవత్‌+(ప్రశ్ళంబునకున్‌= నీ ప్రశ్నకు; ఉత్తరంబు+ఐ+ఉండున్‌= సమాధానం 
అవుతుంది; దానిని= దాన్ని; వినుము= వినుము; భాగీరథీ= గంగానదియొక్క; దక్షిణతీరంబునన్‌= దక్షిణపు ఒడ్డున; మహా 
పద్మంబు+అనియెడు= మహాపద్మం అనే; పురవరంబునన్‌= గొప్పపట్టణంలో; కులశ్రేష్ణుండు+అగు= వంశంలో ఉత్తముడైన; 
భృగుండు+అను= భృగుడు అనే; విప్రుండు= (బ్రాహ్మణుడు; కలండు= ఉన్నాడు; ఆ+పురుషవరుండు= ఆ మానవోత్తముడు. 
తాత్సర్యం: అది అట్లా ఉండగా, నారదుడు నిరాటంకంగా లోకాలనన్నిటినీ సంచరిస్తూ, ఒకనాడు ఇం(ద్రుడి వద్దకు 
వెళ్ళగా అతడు నారదుడిని సత్కరించి 'నారదా! నీవు తిరిగిన చోటులలో ఏదైనా అద్భుతం చూచావా?' అని అడిగాడు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1072 


అప్పుడు నారదుడు ఇంద్రుడికి చెప్పిన కథ వినిపిస్తాను. అది నీ ప్రశ్నకు ఉత్తర మౌతుంది. వినుము. గంగానది 
దక్షిణతీరాన మహాపద్మ మనే మహానగరంలో భృగుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ ఉత్తముడు (తరువాతి 
పద్యంతో అన్వయం). 
సీ, ధర్మనిత్యుండు సత్యవ్రత పరు( డహిం । సాశాలి యింద్రియజయ విభాసి 

నిజకర్మతృప్తుండు నిప్ర్మోధు( డంచిత । న్యాయసంప్రాప్త ధనముల దేవ 

పిత్రతిధిజ్ఞాతి మిత్రకార్యములు ని । ర్వర్తించు, సువినయవంతులైన 

తనయుల గన్న్మా(డు, ద న్మెల్లవారును । వినుతింప మన్నా(డు, దన మనమున 


ख. నెట్టి కృత్యంబు మేలొ యే నెద్దిసేసి । కృతపరాయణ ధర్మతా స్థితి వహింతు 
నొక్కొ?యని ८०९४८ బొందుచు నుండు నాత్మ । నిష్ట యలవాటు కాంక్షించి నృపవరేణ్య! 547 


ప్రతిపదార్థం: ధర్మనిత్యుండు= ధర్మంపట్ట నిత్యస్సృహ కలవాడు - ఎప్పుడూ ధర్మం తప్పనివాడు; సత్య(వ్రతపరు(డు= సత్యంపట్ల 
దీక్ష కలిగినవాడు; అహింసాశాలి= అహింసా(వ్రతం వహించినవాడు; ఇం(ద్రియజయ= ఇంద్రియాలను జయించి; విభాసి= 
ప్రకాశించేవాడు (ఇం(ద్రియజయంతో విరాజిల్లేవాడు); నిజకర్మ= తన పనులతో; తృప్తండు= సంతుష్టి పడేవాడు (ఆత్మసంతృస్తిగా 
కర్మాచరణం చేసేవాడు); నిమ్రోధు(డు= (క్రోధం అనేది లేనేలేనివాడు; అంచిత= ఒప్పిన; న్యాయ= ధర్మబద్దంగా; సంప్రాప్త= 
లభించిన; ధనములన్‌= డబ్బుతో (సంపదలతో); దేవ (కార్యములు)= దేవతల; పితృ= పితృదేవతల; అతిథి= అతిథుల; జ్ఞాతి= 
దాయాదుల; మి(త్ర= స్నేహితుల; కార్యంబులు= పనులు (విధులు); నిర్వర్తించున్‌= నిర్వహిస్తూ ఉంటాడు; సువినయవంతులైన= 
మంచి వినయసంపన్నులైన; తనయులన్‌= పుత్రులను; కన్నాడు= పొందాడు; తన్నున్‌= తనను; ఎల్లవారున్‌= అందరూ; 
వినుతింపన్‌= స్తుతించగా; మన్నా(డు= జీవితం గడిపాడు (మనుట= జీవించుట); నృపవరేణ్య!= రాజోత్తమా!; ఆత్మనిష్ట= 
ఆత్మనిష్టయొక్క (పరమాత్మపట్ట నిష్ట; అలవాటు= అభ్యాసాన్ని; కాంక్షించి= కోరి; తన= తనయొక్క; మనమునన్‌= మనస్సులో 
- ఎట్టి= ఎటువంటి; కృత్యంబు= పని; మేలొ= మంచిదో; ఏను= నేను; ఎద్ది= ఏది; చేసి= ఆచరించి; కృత= చేయబడిన; పరాయణ= 
ఉత్తమోత్తమ; ధర్మతా= ధర్మాలు కలిగిన; दख దశ (ఉత్తమ ధర్మాలను ఆచరించిన స్థితి); వహింతునొక్కొ?= వహిస్తానో?; 
అని= అనే; చింతన్‌= ఆలోచనను; పొందుచున్‌+ఉండున్‌= పొందుతూ ఉంటాడు (ఎప్పుడూ అదే ఆలోచనతో ఉంటాడు అని). 
తాత్సర్యం: ఆ భృగువు ధర్మనిత్యుడు. సత్యవ్రత పరాయణుడు. అహింసాపరుడు. ఇం(ద్రియనిగ్రహం కలవాడు. 
తన కర్మాచరణం పట్ల తృప్తికలవాడు. (క్రోధం ఎరుగనివాడు. న్యాయంగా లభించిన ధనంతో దేవకార్యాలూ, 
పితృకార్యాలూ, అతిథి సత్రియలూ, మి(త్రకార్యాలూ నిర్వర్తిస్తూ ఉంటాడు. అతడికి వినయవంతులైన కుమారులు 
కలిగారు. లోకంలో అందరి మన్ననలూ పొందాడు. అతడికి ఎప్పుడూ ఒక్కటే ఆలోచన - ఏవి మంచి పనులు? 
వేటిని ఆచరిస్తే మేలు? ధార్మికుడను ఎలా అవుతాను? నాకు ఆత్మనిష్ట ఎట్లా అలవాటవుతుంది? - ఇదే అతడి 
చింత. 
వ. అట్లుండ నొక్కనా(డు. 548 
ప్రతిపదార్థం: అట్లు+ఉండన్‌= అలా ఉండగా; ఒక్కనా(డు= ఒకరోజున, 
తాత్సర్యం: అట్లా ఉండగా ఒకరోజున, 
ख. తన గృహంబున కతిథి యుదాత్తు( డొక్క! బ్రాహ్మణు(డు వచ్చె; వచ్చిన బరమభక్తి 

యుక్తి నాతిథ్య మొనరించియున్నయప్పు । డమ్మహాద్విజుతోడ నిట్లనియె భృగుడు. 549 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1073 


ప్రతిపదార్థం: తన= ఆ భృగువుయొక్క; గృహంబునకున్‌= ఇంటికి; ఉదాత్తుడు= గొప్పవాడైన; ఒక్క(బ్రాహ్మణు(డు= ఒక 
విప్రుడు; అతిథి= అతిథిగా; వచ్చెన్‌= వచ్చాడు; వచ్చినన్‌= వస్తే; పరమభక్తియుక్తిన్‌= మిక్కిలి భక్తితో (భక్తియొక్క యుక్తితో= 
కూడికతో); ఆతిథ్యము= అతిథిమర్యాద; ఒనరించి= చేసి; ఉన్న+అప్పుడు= ఉన్న సమయంలో; ఆ+మహాద్విజుతోడన్‌= ఆ ఉత్తమ 
విప్రుడితో; భృగుడు= భృగువు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 

తాత్సర్యం: ఒక ఉత్తమ(బ్రాహ్మణుడు తన ఇంటికి అతిధిగా వచ్చాడు. భృగువు అతిథిమర్యాదలన్నీ యథావిధిగా 
జరిపాడు. అది అయ్యాక నెమ్మదిగా ఇట్లా అడిగాడు. 


సీ, “అనఘ! నీ మధుర వాక్యంబుల( జేసి మి । త్రత్వంబు నొంది మద్దాగవతము 
8 కెఖింగించెద నీవు నెయ్యమెలర్ప । హిత ముపదేశింపు మేను నియతి 
నాత్మావలోకన మాచరించెద నని । తొడ(గుదు నది యలవదదు నాకు 
లోకసామాన్య గుణాకలనంబున । బద్దుండ నగుట నెబ్బంగి నాత్మ 


తే. నాత్మయంద కని యనామయత్వము( బొంది । ఖండరహిత మగు సుఖమున మునిగి 

యుండువా(డ? భూసురోత్తమ! చెప్పవే । యనిన నతని కిట్టు లనియె నతడు. 550 
ప్రతిపదార్థం: అనఘ!= పవి(త్రుడా!; నీ= నీయొక్క; మధురవాక్యంబులన్‌+చేసి= తీయని మాటలచేత; మిత్రత్వంబు= స్నేహం; 
ఒంది= కుదిరి(పొంది); మత్‌+భాగవతమున్‌= నా భాగవతాన్ని (భగవద్భక్తికి సంబంధించిన విషయాన్ని); నీకున్‌= నీకు; 
ఎటింగించెదన్‌= తెలియజేస్తాను (చెప్పుతున్నాను); నీవు= నీవు; నెయ్యము+ఎలర్వ్సన్‌= స్నేహం వికసించేట్టు; హితము= మేలు 
చేకూర్చేదానిని; ఉపదేశింపుము; ఆత్మావలోకనము= ఆత్మదర్శనం; ఆచరించెదన్‌= ఆచరిస్తాను; అని= ఆ విధంగా; ఏనున్‌=నేను; 
నియతిన్‌= నియమబద్దంగా (నిష్టతో); తొడణగుదున్‌= పూనుకొంటాను; అది= (కానీ) అది; నాకున్‌= నాకు; లోకసామాన్య= 
సర్వజనసాధారణమైన; గుణ= సత్తాదిగుణాల; ఆకలనంబునన్‌= సమ్మిశ్రణంలో; బద్దుండను+అగుటనన్‌= తగుల్కొన్నవాడిని 
కావటం వలన; అలవడదు= కుదరటంలేదు (ఆత్మదర్శనం కావటంలేదు); ఏ+భంగిన్‌= ఎలా; ఆత్మన్‌= ఆత్మను; ఆత్మ 
యందున్‌+అ= ఆత్మలోనే; కని= దర్శించి; అనామయత్వమున్‌= ఆరోగ్యాన్ని; పొంది= పొంది; ఖండరహితము+అగు= 
అఖండమైన; సుఖమునన్‌= సుఖంలో; ముని(గి+ఉండువా(డన్‌?= మునిగి ఉండిపోగలుగుతాను?; భూసుర+ఉత్తమ!= ఓ 
(బ్రాహ్మణోత్తమా!; చెప్పవే?= దయచేసి తెలియజేయవా?; అనినన్‌= అని అడిగేసరికి; అతనికిన్‌= ఆ భృగువుకు; అత(డు= ఆ 
అతిథి; ఇట్టులు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తాత్సర్యం: 'ఓ రాజోత్తమా! నీ తీయనిమాటలు మనకు మైత్రి కలిగించాయి. కనుక నా భక్తివిషయం నీకు 
వినిపిస్తున్నాను. ఆలకించి, మేలైన సలహా చెప్పుము. నేను నియమనిష్టలతో ఆత్మావలోకనానికి కూర్చుంటాను 
(పూనుకొంటాను) కానీ” అది నాకు సిద్దించటం లేదు. లోకసాధారణమైన సత్యరజస్తమోగుణాలు నన్ను 
ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఎట్లా సిద్దిస్తుంది మరి? అందుచేత ఆత్మసందర్భనం పొంది అఖండమైన ఆనందాన్ని 
పొందుతూ అట్లా ఉండిపోవాలి - అంటే దానికి మార్గం ఏమిటి? దయచేసి అది ఉపదేశించవా?” అని అడుగగా 
ఆ బ్రాహ్మణుడు భృగువుతో ఇట్లా అన్నాడు: 
క ఏనునునిట్టుల మోహా। ధీను(డ నై యాత్మ(గాంచు 269८ గొలయుటకుం 

బూని వడుదు, నెయ్యదియో! । కానం దెరు వా శుభప్రకలనంబునకున్‌. 551 
ప్రతిపదార్థం: ఏనునున్‌= నేనుకూడా; ఇట్టులన్‌= ఇలా నీవలెనే; ఆత్మన్‌= ఆత్మను; కాంచు= దర్శించే; कलत విధానం; 
ఒలయుటకున్‌= పొందటానికి; పూని= పూనుకొని; మోహ+అధీను(డను+ఐ= మోహానికి లొంగిపోయి; పడుదున్‌= జారిపోతూ 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1074 
ఉంటాను; ఆ+శుభప్రకలనంబునకున్‌= ఆత్మసందర్భనం అనే ఆ శుభాన్ని పొందటానికి; తెరువు= మార్గం; ఎయ్యదియో!=ఏదోకదా! 


తాత్సర్యం: ఓ భృగూ! నేనూ నీవలెనే ఆత్మదర్శనంకొరకు ప్రయత్నించి సఫలం కాలేక జారిపోతున్నాను. మోహం 
అడ్డు వస్తున్నది. మరి ఆ శుభసందర్భనానికి సరియెన దారి ఏదో మరి! 


ఉ.  కొందటు బ్రహ్మచర్యమున( గొందటు భవ్యగృహస్థధర్మముం 
బొందుట( గొంద టిద్ద తపమున్‌ వనభూమి( దగం జరించుటం 
గొందటు నిప్రియత్వమునం గొందటు యజ్ఞవిధాన శాలితం 
గొంద టనూనదానములయ( గోరి యొనర్తురు నిత్యసౌఖ్యమున్‌. 552 


ప్రతిపదార్థం: నిత్యసౌఖ్యమున్‌= నిరంతరం ఆనందస్థితిని; కోరి= కాంక్షించి; కొందణు= కొంతమంది; (బ్రహ్మచర్యమునన్‌= 
(బ్రహ్మచర్యంద్వారా; ఒనర్తురు= ఆత్మసందర్భనం చేస్తారు; కొందణు= మరికొంతమంది; భవ్య= పవిత్రమైన; గృహస్థధర్మమున్‌= 
గృహనస్హాశ్రమ ధర్మాన్ని; పొందుటన్‌= పొందటంద్వారా; ఒనర్తురు= ఆత్మసందర్భనం చేస్తారు; కొందజు= ఇంకా కొంతమంది; 
ఇద్దతపమున్‌= గొప్ప తపస్సును; వనభూమిన్‌= అరణ్యంలో; తగన్‌= తగినట్టు; చరించుటన్‌= ఆచరించటంద్వారా; ఒనర్తురు= 
ఆత్మదర్శనం చేస్తారు; కొందణు= ఇంకొంతమంది; నిష్ర్క్రియత్త్వమునన్‌= నిష్కర్శ్మత్వం ద్వారా; కొందణు= మరికొంతమంది; 
యజ్ఞవిధానశాలితన్‌= యజ్ఞాలను చెయ్యటంపట్ల తత్ప్సరులై (रीण); కొందణు= మరికొందరు; అనూన= అత్యధికమైన; 
దానములన్‌= దానాలను చెయ్యటం ద్వారా; ఒనర్తురు= (ఆ శుభ(ప్రకలనంబు) ఆత్మసందర్భనం చేస్తారు. 


తాత్సర్యం: (బ్రహ్మచర్యంద్వారా కొందరూ, గృహస్థ ధర్మాచరణంద్వారా కొందరూ, తపస్సుతో కొందరూ, 
నిష్కర్మత్వంతో కొందరూ, యజ్ఞాలద్వారా కొందరూ, దానధర్మాలద్వారా కొందరూ ఆత్మసందర్భనం పొందుతూ 
ఉంటారు. 


ख. జననీజనకారాధన । మున గురుభక్తిని సువృత్తమున శాంతిని దాం 
తిని సత్యమున నహింసను । విను కాంతురు మోక్షపదము వేర్వేటి జునుల్‌. 553 


ప్రతిపదార్థం: ఓ భృగూ! విను= వినుము; జననీజనక= తల్లిదండ్రులను; ఆరాధనమునన్‌= సేవించటంద్యారా; గురుభక్తినిన్‌= 
గొప్ప భక్తితోనూ (గురువుపట్ల భక్తితోనూ); సువృత్తమునన్‌= మంచి నడవడికతోనూ; శాంతినిన్‌= శాంతస్వభావంతోనూ; దాంతినిన్‌= 
ఇంద్రియనిగ్రహంతోనూ; సత్యమునన్‌= సత్యవాక్య నియమపాలనంతోనూ; అహింసనున్‌= అహింసతోనూ ఇట్లా= ఈ విధంగా; 
జనుల్‌= (ప్రజలు; వేర్వేజ= వేరువేరుగా (ఎవరిదారిని వారు ప్రయాణించి); మోక్షపదము= ముక్తిపదవిని; కాంతురు= పొందుతారు 
(దర్శిస్తారు). 

తాత్సర్యం: ఓయీ భృగూ! తల్లిదండ్రులను సేవించి కొందరూ, భక్తితో కొందరూ, మంచి శీలంతో కొందరూ, 
శాంతస్వభావంతో కొందరూ, ఇం(ద్రియ నిగ్రహంతో కొందరూ, సత్యవాక్య నియమంతో కొందరూ, అహింసా(వ్రతంతో 
కొందరూ ~ ఇట్లా (ప్రజలు వేరే వేరే మార్గాలలో ముక్తిపదం పొందుతారు. 


వ. అట్లుబహువిధంబు లగు ధర్మద్వారంబులు గలవు?; గలిగిన కలుచ నెల్లవారికి నాత్మానందం బలవడ నేర్షునే? 
యొకటి యుపదేశించెద నాకర్ణింపుము. 554 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; బహువిధంబులు+అగు= అనేక విధాలయిన; ధర్మద్వారంబులు= ముక్తిమార్గాలు; కలవు= 
ఉన్నాయి; కలిగిన కలుచన్‌= (ముక్తిపొందాలి అనే) బుద్ది పుట్టినప్పుడల్లా (కోరినప్పుడల్లా - అనికానీ. కలుచన్‌ అనే మాటకు 
ఇ @ €> ౧ ౧ 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1075 
క్రోధము - క్షోభ - దోషము అనే అర్థాలను నిఘంటువులు చెబుతున్నాయి; అవి ఏఏ ఇక్కడ కుదరటంలేదు. కారణము అనే 
అర్థాన్ని శబ్దార్థ చంద్రిక ఇచ్చింది. ఈ వాక్యార్థానికి అది కొంత సరిపోతోంది. కోరిక పుట్టటమే కారణం కనుక); ఎల్లవారికిన్‌= 
అందరికీ; ఆత్మానందంబు= ఆత్మానందం అనేది; అలవడన్‌+నేర్చునే?= దొరుకుతుందా?; ఒకటి= ఒక్కవిషయం; ఉపదేశించెదన్‌= 
చెబుతాను; ఆకర్లింపుము= (శ్రద్దగా ఏను. 

> 

తాత్సర్యం: ఆ విధంగా ధర్మద్యారాలు ఎన్నో ఉన్నాయి. మోక్షం కావాలి అనుకొనగానే అందరికీ వెంటనే అది 
లభిస్తుందా? ఒక విషయం చెప్పుతాను. ఏనుము. 
తే. నైమిశారణ్యమునయందు గోమతి యన(। బర(గు నుత్తమనది, మహాపద్మ మనంగ 

గలదు పుణ్యహ్ర్తాదము దాని యలఘుతటత । లంబు నెలవుగానుండు నాగం బొకండు. 555 
ప్రతిపదార్థం: నైమిశ+అరణ్యమున+అందున్‌= నైమిశారణ్యంలో; గోమతి+అనన్‌= గోమతి అనే పేరుతో; ఉత్తమనది= ఒక 
ఉత్తమమైన నది; పర(గున్‌= ఉన్నది; మహాపద్మము+అన(గన్‌= మహా పద్మము అనే పేరుతో; పుణ్యహ్రదము= పవిత్రమైన 
మడుగు; కలదు= అక్కడే ఉన్నది; దాని= దానియొక్క; అలఘు= పెద్దదయిన; తట= ఒడ్డుయొక్క; తలంబునన్‌= పరిసరం 
(తటతలంబు= ఒడ్డు); నెలవుగాన్‌= నివాసస్థలంగా; ఒకండు= ఒక; నాగంబు= సర్పం; ఉండున్‌= నివసిస్తోంది. 
తాత్సర్యం: నైమిశారణ్యంలో పవిత్ర గోమతీనదీతీరఠంలో మహాపద్మమనే పవిత్ర తటాకం ఉన్నది. దాని ఒడ్డున 
ఒక సరం నివసిస్తున్నది. 
క ఆ తీర్గోత్తమమున మాం । ధాతృ(డు లోనుగ విశిష్టతపముల నిహలో 

కాతిశయము( బరలోక । ద్యోతనముం బడసినారు దొల్లి యనేకుల్‌. 556 
ప్రతిపదార్థం: ఆ+తీర్ణ+ఉత్తమమునన్‌= ఉత్తమమైన ఆ తీర్థంలో (జలాశయంలో, రేవులో); మాంధాతృ(డు లోనుగన్‌= 
మాంధాతృడు మొదలుగా; అనేకుల్‌= చాలామంది; తొల్లి= పూర్వకాలంలో; విశిష్ట తపములన్‌= (ప్రత్యేకమైన (విశిష్టమైన) 
తపస్సులతో; ఇహలోక= ఈ లోకంలో; అతిశయమున్‌= జౌన్నత్యాన్నీ; పరలోక= పరలోకానికి చెందిన; ద్యోతనమున్‌= తేజస్సునూ 
(పరలోక స్ఫూర్తినీ); పడసినారు= పొందారు. 
తాత్సర్యం: 'మహాపద్మము' అనే ఆ తటాకప్రాంతంలో గొప్పగొప్ప తపస్సులు చేసి మాంధాతృడు మొదలుగా 
చాలామంది పూర్వకాలంలో ఇహపర (శ్రేయస్సులు పొందారు. 
వ. అప్పుణ్యక్షేత్రంబున. 557 
ప్రతిపదార్థం: ఆ+పుణ్యక్షే త్రంబునన్‌= €< పవి(త్రస్థలంలో. 

: wu us లో 
తాత్సర్యం: ఆ పవిత్రస్థలంల్‌. 
తే. పద్యు(డను పేరి యన్నాగపతి యుదాత్తు(। డఖీల ధర్మజ్ఞుం డతుల దయాన్వితుండు 
~ a 
సుజన సంభావ్యమాను( డదస్తోకపుణ్య । నియత నిత్యు( డాగంతుకప్రియతముండు. 558 


ప్రతిపదార్థం: పద్ము(డు+అను+పేరి= పద్ముడు అనే పేరు కలిగిన; ఆ+నాగపతి= ఆ సర్పరాజు; ఉదాత్తు(డు= గొప్పవాడు; 
అఖిలధర్మజ్ఞుడు= సమస్త ధర్మాలూ తెలిసినవాడు; అతుల= సాటిలేని; దయా+అన్వితుండు= దయతో కూడినవాడు; సుజన= 
సజ్ఞనులతో; సంభావ్యమాను(డు= గౌరవింపబడేవాడు; అస్తోక= అధికమైన; పుణ్య= పుణ్యకార్యాలతో; నియత= నియతమైన; 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1076 


నిత్యు(డు= (ప్రతిక్షణమూ కలవాడు. (అనుక్షణం - నిత్యం = పుణ్యకార్యాలను నియతంగా - విధిగా ~ ఆచరించేవాడు అని); 
ఆగంతుక= అతిథులకు; పియతముండు= మిక్కిలి ఇష్టుడు (ఆగంతకులే పియతములుగా కలవాడు అని కానీ). 
తాత్సర్యం: ఆ పుణ్యక్షేత్రంలో ఉండే నాగరాజు పేరు పద్ముడు. అతడు ఉత్తముడు. అన్ని ధర్మాలూ తెలిసినవాడు. 
గొప్ప దయాశాలి. సజ్ఞనులతో గౌరవించబడే వ్యక్తిత్వం కలవాడు. నిరంతరం పుణ్యప్రదమైన కార్య(క్రమాలను 
ఆచరిస్తూ ఉంటాడు. అతిథులంటే అతడికి వల్లమాలిన (పేమ. అతిథులకూ అతడు పియతముడే. 
ఉ. ఆతని గాన బొమ్ము ప్రచురాదరణంబున 8८०688९ సం 

ప్రీతిగ( ® నా గుణగరిష్టు(డు నా పలుకూ(దు మన్న మో 

దాతిశయంబు నొంది భృగు డా ధరణీసురవర్యుతో మహా 

త్మా! తెలివొందె నా మనము తావక పావన వాక్యసంపదన్‌. 559 
ప్రతిపదార్థం: ఆతనిన్‌= ఆ పద్ముడిని; కానన్‌= దర్శించటానికి; పొమ్ము= వెళ్ళుము; ఆ+గుణగరిష్టుడు= గుణాలలో దొడ్డవాడైన 
ఆ పద్యుడు; ప్రచుర+ ఆదరణంబునన్‌= విసృతమైన ఆదరంతో; సం పీతిగన్‌= పీతి కలిగేటట్టు (నీకు తృప్తికలిగేటట్టు); నీదుకోర్కి= 
నీ కోరిక; తీర్చున్‌= తీరుస్తాడు; నా పలుకున్‌= నామాటను; ఊ(దుము= ఆధారంగా స్వీకరించుము (విశ్వసించుము); అన్నన్‌= 
అని అతిథి చెప్పేసరికి; భృగు(డు= భృగుడు; మోద+అతిశయంబున్‌= అతిశయించిన ఆనందాన్ని (ఆనందాధిక్యాన్ని); ఒంది= 
పొంది; ఆ+ధరణీసుర+వర్యుతోన్‌= (బ్రాహ్మణోత్తముడైన ఆ అతిథితో; మహాత్మా!= మహానుభావా!; తావక= నీయొక్క; పావన= 
పవిత్రమైన; వాక్యసంపదన్‌= మాటల సంపత్తితో; నా మనము= నా మనస్సు; తెలివి+ఒందెన్‌= తెలివిని (జ్ఞానాన్ని) పొందింది. 
తాత్సర్యం: ఓ భృగూ! ఆ పద్యుడిని దర్శించుము. అతడు నీ కోరిక తీరుస్తాడు అని అతిథి చెప్పాడు. దానికి 
భృగువు ఎంతో సంతోషించాడు. 'మహాత్మా! నీ మాటలతో నాకు జ్ఞానోదయమయింది” అన్నాడు. 
క, అని పలికి యిట్లనియె ని । ద్దినశేషము రాత్రియును మదీయనివాసం 

బున నిలువు నిలిచి మత్పా । వను(డవు గావలయు గౌరవశ్రీభరితా! 560 
ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ఇట్లు+అనియెన్‌= ఇంకా ఇట్లా అన్నాడు; గౌరవశ్రీ= గౌరవశోభతో; భరితా!= నిండినవాడా!; 
ఈ+దినశేషమున్‌= ఈ పగటిపూటలో మిగిలిన ఈ కాస్తసేపూ; రాత్రియునున్‌= ఈ ०१; మదీయనివాసంబునన్‌= మా ఇంటిలో; 
నిలువు(ము)= ఆగుము; మత్సావను(డవు= నన్ను పవిత్రుడిని చేసేవాడవు; కాన్‌+వలయున్‌= అవ్వాలి. 
తాత్సర్యం: ఇంకా, గౌరవసంపన్నుడా! ఈ పూటకూ ఈ రాత్రికీ నీవు నా నివాసంలోనే ఉండాలి. నన్ను పావనుడిని 
చేయాలి” అన్నాడు. 
క అనిన నత(డట్ల చేయ న । తని బూజించుటను మధురతరసల్లాపం 

బున ధర్మసత్మథావ । ర్రనమున నక్క్మాల మత( డుదాత్తత( గడపెన్‌. 561 
ప్రతిపదార్థం: అనినన్‌= అని అభ్యర్థించగా; అత(డు= ఆ అతిథి; అట్ల్టు+అ= అట్లాగే; చేయన్‌= చేయగా; అతనిన్‌= ఆ అతిధిని; 
పూజించుటను= అర్బించటంతోనూ; మధురతర= మిక్కిలి మధురమైన; సల్హాపంబునన్‌= సంభాషణతోనూ; ధర్మ= ధర్మంతో 
కూడిన (ధర్మాలను ఉపదేశించే); సత్కథా+ఆవర్తనమునన్‌= మంచి కథలను కలబోసికొనటంతోనూ; ఆ+కాలమున్‌= ఆ 
సమయాన్ని; అత(డు= ఆ భృగువు; ఉదాత్తతన్‌= ఉత్తమంగా(ఉదాత్తంగా); కడపెన్‌= కడపాడు. 
తాత్సర్యం: భృగువు అభ్యర్థనను అతిథి అంగీకరించి ఆగిపోయాడు. అతడిని అర్భించటంలోనూ, మధుర 
సంభాషణలతోనూ, ధార్మికగాథలను ఆలకించటంలోనూ ఉదాత్తంగా ఆ సమయాన్ని భృగువు గడిపాడు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1077 


క వేగిన నామంత్రితు(డై । యా గుణనిధి వీడుకొలిపి యతడు ప్రయాణో 
ద్యోగంబు సమీచీనవి । ధా గరిమప్రాఢవృత్తి( దగ నొనరించెన్‌. 562 


ప్రతిపదార్థం: వేగినన్‌= తెల్లవారింది - అప్పుడు; ఆమంత్రితు(డై= వీడ్కొల్పబడినవాడై; ఆ గుణనిధిన్‌= గుణసంపన్నుడైన ఆ 
అతిధిని (గుణాలకు నిధి); వీడుకొలిపి= పంపించి (పరస్పరం వీడ్కోలు చెప్పుకొని - అని); అత(డు= ఆ భృగువు; సమీచీన= 
సరియైన; విధా= విధానం యొక్క; గరిమ= గొప్పదనంతో కూడిన; (ప్రౌఢవృత్తిన్‌= నేర్చరితనంతో; ప్రయాణ+ఉద్యోగంబు= తన 
ప్రయాణ ప్రయత్నాన్ని; తగన్‌+ఒనరించెన్‌= తగినట్టుగా చేశాడు. 
తాత్సర్యం: మధురసంభాషణలతో తెల్లవారింది. అప్పుడు అతిథి భృగువుకు వీడ్కోలు చెప్పాడు. భృగువు అతిథిని 
వీడ్కొలిపాడు. ఆ తరువాత తన ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను సరియెన పద్దతిలో నేర్పుగా తగిన రీతిలో 
చేశాడు. 
భృగుం డను విప్రుండు 2९०2 డను సర్సరాజుం గనవచ్చుట (సం. 12-343-2) 

వ. ఇవ్విధ౦బున నుద్యుక్తుండై భృగుండదు బంధుమిత్రజన సమ్మతం బగు తెటింగునం గదలి యెడనెడ 

బహుతీర్థసేవనంబు సేయుచుం జని పుణ్యంబగు నైమిశారణ్యంబు సొచ్చి గోమతీతీరంబు సేరి, 


సుప్రసిద్దం బగు మహాపద్మహ్రాదంబు తటంబునం బొలుచు భుజగేంద్రమందిరంబు గాంచి తగం 
బ్రవేశించి నట్టియెడ. 563 


ప్రతిపదార్థం: ఈ+విధంబునన్‌= ఇట్లా ఉద్యుక్తుండై= సన్నద్దుడై; భృగుండు= భృగువు; బంధు(జన)= బాంధవులకూ; మి(త్రజన= 
మిత్రులకూ; సమ్మతంబు+అగు= అంగీకార యోగ్యమైన; తెజింగునన్‌= పద్దతిలో; కదలి= బయలుదేరి; ఎడనెడన్‌= అక్కడక్కడా; 
బహుతీర్ణ సేవనంబు= అనేక తీర్జాలను సేవించటం; చేయుచున్‌= చేస్తూ; చని= వెళ్ళి; పుణ్యంబు+అగు= పుణ్యప్రదమైన; 
నైమిశ+అరణ్యంబు= నైమిశారణ్యం; చొచ్చి= (ప్రవేశించి; గోమతీతీరంబు= గోమతీ నది ఒడ్డు; చేరి= సమీపించి; సుప్రసిద్దంబు+అగు= 
మిక్కిలి ప్రసిద్దమైన; మహాపద్మ (హ్రదంబు= మహాపద్మము అనే తటాకంయొక్క; తటంబునన్‌= ఒడ్డున; పొలుచు= ఒప్పారుతున్న; 
భుజగేం[ద్ర మందిరంబు= నాగేంద్రుడి గృహం; కాంచి= చూచి; తగన్‌= తగినట్టు; (ప్రవేశించినట్టి+ ఎడన్‌= (ప్రవేశించిన సమయంలో. 
తాత్సర్యం: ఈ విధంగా పూనుకొని భృగుడు బంధుమిత్రుల అనుమతిగల పద్దతిలో పయనించి, అక్కడక్కడ 
పుణ్యతీర్ణాలను సేవిస్తూ వెళ్ళి, పవిత్ర నైమిశారణ్యంలో (ప్రవేశించి, గోమతీనది తీరం చేరి, ప్రసిద్దమయిన మహాపద్మ 
మనే సరస్సు గట్టుమీద ఉన్న నాగేం[ద్రమందిరం చూచి, సముచితంగా అందులో (ప్రవేశించే సమయంలో. 


తే.  భక్తితోడ నన్నాగేంద్రుపత్ని యెదురు । వచ్చి తోడ్కొని చని యర్హలిచ్చి “మీర 

లిందు రాకకు గారణమేమి సెప్పు( । డెద్ది పనిచిన( జేసిద నిద్దచరిత!' 564 
ప్రతిపదార్థం: ఆ+నాగేం[ద్రు= ఆ నాగేంద్రుని; పత్ని= భార్య; భక్తితోడన్‌= భక్తితో; ఎదురువచ్చి= ఎదురువచ్చి; తోడ్కొని చని= 
వెంట తీసికొనివెళ్ళి; అర్బలు+ఇచ్చి= (అతిథి మర్యాదలుగా) పూజలు చేసి; ఇద్దచరిత!= పవిత్రమైన నడవడి కలవాడా!; మీరలు= 
తమరు; ఇందున్‌+రాకకున్‌= ఇక్కడకు రావటానికి; కారణము= కారణం (హేతువు); ఏమి= ఏమిటో; చెప్పుడు= దయచేసి 
చెప్పండి; ఎద్ది= ఏది; పనిచినన్‌= ఆజ్ఞాపించినా; చేసెదన్‌= చేస్తాను. 
తాత్సర్యం: ఆ నాగేంద్రుడి భార్య ఎదురువచ్చి భృగువును భక్తితో ఇంటికి తీసికొనివెళ్ళింది. అతిధథిపూజలు చేసింది. 
'మీరు ఏమి పనిమీద ఇక్కడికి వచ్చారో చెప్పండి. ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను అన్నది. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1078 


వ. అనుటయు నమ్మహీదేవుండు 'దేవీ! భవదీయపతిం గాన వచ్చితి నెచ్లోనున్నవా( డవ్విభుం గానిపింపు' మనిన 
నతని కా భుజంగాంగన యిట్లనియె. 565 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అని ఆవిడ అనేసరికి; ఆ+మహీదేవుండు= ఆ బ్రాహ్మణుడు - భృగువు; దేవీ!= అమ్మా; భవదీయపతిన్‌= 
నీ భర్తను; కానన్‌= చూడటానికి; వచ్చితిన్‌= వచ్చాను; ఎచ్చోన్‌= ఎక్కడ; ఉన్నవా(డు= ఉన్నాడు?; ఆ+విభున్‌= ఆ నీ భర్తను; 
కానిపింపుము= చూపించుము; అనినన్‌= అంటే; అతనికిన్‌= భృగువుకు; ఆ భుజంగ+అంగన= ఆ సర్పకాంత; ఇట్ల్టు+-అనియెన్‌= 
ఇలా చెప్పింది. 
తాత్సర్యం: దానికి ఆ (బ్రాహ్మణుడు అమ్మా! నీ భర్తను కలిసి వెళ్ళటానికి వచ్చాను. ఆయన ఎక్కడున్నాడో 
తెలుపుము అనగా ఆ సర్శకాంత ఇట్లా అన్నది. 
క “తనకు నెలవరుస వచ్చిన । నినరథ వహనమున కాతండే(గినవా( డే 

దెనిమిది దివసములకు నిట । సనుదెంచుం దథ్యమిది ప్రసాద ప్రవణా! 566 
(ప్రతిపదార్థం: ప్రసాద= ప్రసన్నతాగుణంపట్ల్ట; ప్రవణా!= తత్సరత కలవాడా! (ప్రసన్నమైన ఆకృతి కలవాడా! - అని అర్థం); 
తనకున్‌= నా భర్తకు; నెలవరుస= నెలవారీవంతు; వచ్చినన్‌= వచ్చి; ఇనరథ+వహనమునకున్‌= సూర్యరథాన్ని మోయటానికి; 
ఆత(డు= ఆయన; ఏగినవా(డు= వెళ్ళాడు; ఏడు+ఎనిమిది= ఏడులేక ఎనిమిది; దివసములకున్‌= రోజులకు; ఇట= ఇక్కడికి; 
చనుదెంచున్‌= తిరిగి వస్తాడు; ఇది= ఇది; తథ్యము= నిజం. 
తాత్సర్యం: £, (ప్రసన్నమూర్తీ! నెలవారీ వంతు రావటంతో నా భర్త సూర్యరథాన్ని మొయటానికి వెళ్ళాడు. ఏడు 
ఎనిమిది రోజులలో వస్తాడు. ఇది నిజం. (సూర్యరథానికి సర్ప్బాలే రజ్ఞువులని పురాణ ప్రసిద్ది.) 
క. అతని తెబింగిట్టిది వాం । ఛిత మెయ్యది యిత్తు ననఘ! చెప్పు' మనుడు నా 

సతి కిట్లను భృగు(డు “భవ । सत గనుటయ కాక వాంఛ దక్కును గలదే? 567 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పవిత్రుడా!; అతని తెఖంగు= నా భర్త (ఉద్యోగ) పద్దతి; ఇట్టిది= ఇటువంటిది (నెలనెలా ఒక వారం 
రోజులు సూర్యరథవహనానికి వెళ్ళటం); వాంఛితము= నీ కోరినది; ఏ+అది?= ఏమిటి?; ఇత్తున్‌= ఇస్తాను; చెప్పుము; అనుడున్‌= 
అనేసరికి; ఆ సతికిన్‌= ఆ పతివ్రతతో; భృగు(డు= భృగువు; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= అంటున్నాడు; భవత్‌= నీయొక్క;పతిన్‌= 
భర్తను; కనుట+అ+కాక= దర్శించటం ఒక్కటే తప్ప; తక్కును= మరొక; వాంఛ= కోరిక; కలదే?= నాకు ఉన్నదా?(లేదని అర్థం). 
తాత్సర్యం: ఓ పావనుడా! నా భర్త చేసే ఉద్యోగం పద్దతి ఇది. నెలనెలా ఒకవారం రోజులు సూర్యరథ వహనానికి 
వెళ్ళుతాడు. నీ కోరిక ఏమిటో చెప్పుము, తీరుస్తాను” అన్నది ఆ పతివ్రత. అమ్మా! నీ భర్తను దర్శించటంకంటె 
నాకు వేరే కోరిక ఏమీ లేదు' అని అన్నాడు భృగువు. 

వ. అయ్యురగవల్లభు వచ్చునంతకు నుల్ల వనంబున నిలిచెద; నవ్విభుండు వచ్చినప్పుడు మటివక నా తెటిం 
గెఖింగింపవలయు'” నని పలికి పోయి భృగుండు గోమతీతట పుణ్యారణ్యంబున జపష్యపరుండును 
నిరాహారుండునునై యుండె; నట్లుండ నా భుజంగపతి బాంధవులు దదీయ పత్నీపుత్ర సహితంబుగా 
నమ్మహీసురవరు పాలికిం జనుదెంచి మృదుమధురవాక్యంబుల ననునయించి “నీ వాహారంబుగొనక 
నిలువం దొడంగిన నాటికి నే డాఅవదినం బయ్యె నే మతిధిపూజా పరులము మాకు ధర్మవిరోధంబు 
గాకుండ మా చేయు నాతిథ్యంబు నాదరింపు మస త్ర్రార్థనంబున నన్నంబు ఫలంబు మూలంబు 2०68052 


प 
నెయ్యదియైనను భుజించి మమ్ము రక్షింపవే? యనిన వారలతో నా సువ్రతశీలుం డిట్లనియె. 568 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1079 


ప్రతిపదార్థం: ఆ+ఉరగవల్లభుండు= ఆ సర్పరాజు; వచ్చునంతకున్‌= వచ్చేదాకా; ఉల్ల= అదిగో అల్లంతదూరంలో ఉన్న (ఉల్ల= 
అల్ల); వనంబునన్‌= అరణ్యంలో; నిలిచెదన్‌= వేచి ఉంటాను; ఆ+విభుండు= ఆ నాగరాజు; వచ్చినప్పుడు+అ= వచ్చిన వెంటనే; 
మణవక= మరచిపోకుండా; నా తెజంగు= నా విషయం; ఎటింగింపన్‌+వలయున్‌= తెలియజేయాలి సుమా!; అని పలికి= అని 
చెప్పి; పోయి= వెళ్ళి; భృగుండు= భృగువు; గోమతీతట= ఆ గోమతి ఒడ్డున ఉన్న; పుణ్య+-అరణ్యంబునన్‌= పవిత్రమైన అడవిలో; 
జప్యపరుండును= జప తత్సరుడూ; నిరాహారుండును+ఐ= ఆహారం తీసికోనివాడూ అయి; ఉండెన్‌= ఉన్నాడు; అట్లుండన్‌= 
అట్లా ఉండగా; ఆ భుజంగపతి= ఆ సర్పరాజు; బాంధవులు= బంధువులు; తదీయ= అతడి; పత్నీపుత్ర సహితంబుగాన్‌= 
భార్యాపుత్రులతో సహా; ఆ+మహీసురవరు= ఆ (బ్రాహ్మణుడి; పాలికిన్‌= దగ్గరకు; చనుదెంచి= వచ్చి; మృదు= సున్నితమైన; 
మధుర= తీయనైన; వాక్యంబులన్‌= మాటలతో; అనునయించి= బుజ్జగించి; నీవు; ఆహారంబు+కొనక= ఆహారం తీసుకోకుండా; 
నిలువన్‌+తొడంగిన+నా(టికిన్‌= ఇక్కడ ఉండటం మొదలుపెట్టినరోజుకు; నేడు= ఈనాడు; ఆణివదినంబు= ఆరవ రోజు; 
అయ్యెన్‌= అయింది; ఏము= మేమంతా; అతిథిపూజాపరులము= అతిథులను అర్భించటమే [వ్రతంగా కలవారం; మాకున్‌= 
మాకు; ధర్మవిరోధంబు= ధర్మలోపం (అతిథులను అర్భించకపోవటం అనే ధర్మవిరోధం); కాకుండన్‌= జరగకుండా; మా చేయు= 
మేము చేస్తున్న; ఆతిథ్యంబున్‌= అతిథిమర్యాదను; ఆదరింపుము= మన్నించి స్వీకరించుము; అస్మత్‌= మా; ప్రార్థనంబునన్‌= 
అభ్యర్థనతో; అన్నంబు= అన్నమో; ఫలంబు= ఫలమో; మూలంబు= దుంపయో; మణియున్‌= ఇంకా; ఏ+అది+ఐనన్‌= ఏదయినా; 
భుజించి= ఆహారంగా తీసికొని; మమ్మున్‌= మమ్ములను; రక్షింపవే!= కాపాడవా! (ధర్మలోపం నుంచి రక్షించుము); అనినన్‌= 
అనివారు అభ్యర్థించగా; ఆ సువ్రతశీలుండు= మంచిదీక్ష, మంచి శీలమూ కలిగిన ఆ భృగువు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: ఆ నాగరాజు వచ్చేంతవరకు ఆ వనంలో ఉంటాను. ఆ రాజు రాగానే నా సంగతిని తెలపండి” అని 
చెప్పి, భృగుడు గోమతీపుణ్యారణ్యంలో జపం చేస్తూ, నిరాహారుడై ఉన్నాడు. అట్లా ఉండగా ఆ నాగరాజు బంధువులు 
అతడి భార్యాపుత్రులతో కలిసివచ్చి భృగువును తియ్యనిమాటలతో అనునయించి, 'నీవు ఆహారం తీసికొనక నేటికి 
ఆరునాళ్ళయింది. మేము అతిథిపూజాప్రియులం. మాకు ధర్మలోపం జరుగకుండా మా ఆతిథ్యం స్వీకరించుము. 
మా కోరిక మన్నించి అన్నమో, పండ్లో, కందమూలాలో - ఏవైనా తిని మమ్ములను రక్షించుము” అని అనగా, 
ఆ నిష్ట్థాపరుడైన భృగువు ఇట్లా అన్నాడు: 


&. “ఇంతన నేల? యేను భుజగేశ్వరు రాకయ వార్షినా(డ, నా 
కం తవునంతకుం గుడువ నా(లి నీళ్ళు ద్రావ( దృష్ట యొ 
३६०२०८०० లేదు గా కలిగి యే యటవీస్థలి కేగుదెంచి యే 
కాంతమ యున్నవా(డ? నియమాభిరతున్‌ నను నే(పనేటికిన్‌? 569 


ప్రతిపదార్థం: ఇంత+అనన్‌+ఏల?= ఇంతగా చెప్పటం ఎందుకు?; ఏను= నేను; భుజగ+ఈళశ్వరు= ఆ సర్పరాజు యొక్క; 
రాకయః= రాకకే; వార్చినా(డన్‌= ఎదురుచూస్తున్నాను; అంత+అవునంతకున్‌= అంతవరకూ (అది సిద్దించే దాకా); నాకు; కుడువన్‌= 
భుజించటానికి; ఆ(కలి= ఆకలీ; నీళ్ళులు= నీరు; (త్రావన్‌= (త్రాగటానికి; తృష్ణ కోరికా; ఒక్కింతయున్‌= కాసింతకూడా; లేదు; 
(ఆకలీ ఉండదు దప్పికా ఉండదు అని - లేదు+కాక= ఉండనే ఉండదు - అని కానీ); కాక= అట్లా కాక; అలిగియే= 
కోపించినందువలనా; అటవీస్థలికిన్‌= ఈ అరణ్య(ప్రదేశానికి; ఏ(గుదెంచి= వచ్చి; ఏకాంతము+అ= ఒంటరిగా; ఉన్నవా(డన్‌?= 
నేను ఉన్నది? (అలిగి ఇక్కడికి రాలేదు కదా!- అని); నియమ= ఒక నియమంపట్ల; అభిరతున్‌= పట్టుదల గలవాడనైన; ననున్‌= 
నన్ను; ఏ(పన్‌+ఏటికిన్‌= ఇట్లా బాధపెట్టటం ఎందుకు? (ఇబ్బంది పెట్టటం దేనికి?) 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1080 


తాత్సర్యం: అయ్యా! ఇంతంతమాటలు అనటం ఎందుకు? సర్ఫరాజు రాకకొరకు ఎదురు చూస్తున్నాను. అది 
సిద్ధించేవరకూ నాకు ఆకలీ ఉండదు, దప్పికా ఉండదు. అంతేకాని, నేను అలిగి ఇట్లా వచ్చేసి ఈ అడవిలో 
ఏకాంతంగా కూర్చుండలేదుగదా! ఒక నియమంతో ఉన్నాను. నన్ను బాధపొట్టటం ఎందుకు చెప్పండి! 


క్ర మీకును ధర్మవిరోధము । గాకుండుట కేన పూ(ట గారవమున నా 

९28०२४८ డింక దివసయు । గాకలనమున( గల్ల వ్రతసమాప్తియు గలుగున్‌. 570 
ప్రతిపదార్థం: మీకునున్‌= మీకు కూడా; ధర్మవిరోధము= ధర్మలోపం; కాకుండుటకున్‌= కాకుండా ఉండటానికి; ఏను+అ= 
నేనే; పూ(ట= పూచీ (ఆ బాధ్యతనాది - అని); గారవమునన్‌= (ప్రేమతో; ఆలోకింపు(డు= చూడండి (వేచి ఉండండి); ఇంకన్‌= 
మరొక; దివసయుగ= రెండురోజులు; ఆకలనమున్‌= కడవటంకూడా; కల్లన్‌= జరిగితే; (వ్రతసమాప్తియున్‌= నా (నిరాహార) 
దీక్షాసమాప్తి కూడా; కలుగున్‌= జరుగుతుంది. 
తాత్సర్యం: మీకు ధర్మవిరోధం జరుగకుండా ఉండటానికి నాదీ పూచీ. కాస్త గౌరవంతో వేచి చూడండి. మరొక 
రెండురోజులు ఇట్లాగే గడిస్తే నా వ్రతం కూడా పూర్తి అయిపోతుంది. 


క విను డష్టమమగు దివసం । బున ముదమారంగ నిందు భుజగేంద్రు(డు రా 
కునికి గలిగెనేనియు( బర । దినమున గుడిచెద భవన్మతిం బ్రియ 2०905. 571 


ప్రతిపదార్థం: విను(డు= వినండి; అష్టమము+అగు= ఎనిమిదవదైన; దివసంబునన్‌= రోజున; ముదమారంగన్‌= సంతోషకరంగా; 
ఇందున్‌= ఇక్కడికి; భుజగ+ఇం(ద్రుడు= ఆ సర్పరాజు; రాక+ఉనికి= రాకపోవటం; కలిగన్‌+ఏనియున్‌= జరిగినట్టయితే 
(రాకపోతే); పరదినమునన్‌= ఆ మరుసటిరోజున; భవత్‌+మతిన్‌= మీ కోరికమేరకు (మీ ఆలోచన (ప్రకారం); ప్రియము+ఎసయగన్‌= 
ఇష్టం అతిశయించేట్టు (పూర్తి ఇష్టంతో); కుడిచెదన్‌= భుజిస్తాను. 

తాత్సర్యం: అయ్యా! వినండి. ఎనిమిదవ రోజుకు ఆ సర్పరాజు రావాలి. ఒకవేళ రాకపోతే ఆ మర్నాడు మీరు 
కోరినట్లే హాయిగా ఇష్టపడి భోజనం చేస్తాను. 

వ. మీరలిత్తెబింగున కనుజ్ఞ సేయవలయు' నని సంప్రార్థనీయస్వరంబునం బలికిన వారలందటు నొడంబడి 

నిజనివాసంబులకుం జని రయ్యష్టమ దివసంబున. 572 


ప్రతిపదార్థం: మీరలు= మీరు; ఈ+తెజింగునకున్‌= ఈ పద్దతికి; అనుజ్ఞ= అనుమతి; చేయవలయున్‌= ఈయవలెను; అని= 
అని; సంప్రార్థనీయ+స్వరంబునన్‌= వేడుకొనే కంఠస్వరంతో; పలికినన్‌= అడిగేసరికి; వారలు+అందటున్‌= వారంతా; ఒడంబడి= 
అంగీకరించి; నిజనివాసంబులకున్‌= తమ తమ గృహాలకు; చనిరి= వెళ్ళారు; ఆ+అష్టమ దివసంబునన్‌= ఆ ఎనిమిదవ రోజున- 
తాత్సర్యం: మీరు దీనికి అంగీకరించాలి” అని ఆయన వేడుకొనగా, వాళ్ళందరూ దానికి అంగీకరించి తమ 
నివాసాలకు వెళ్ళిపోయారు. ఎనిమిదవ రోజున. (తరువాతి పద్యంతో అన్వయం). 


క వరుస దినంబులు దీటిన । నరవిందాప్తుండు దనకు ననుమతి సేయం 
గురువంశముఖ్య! తగ న । య్యురగాధీశుండు విభవమొప్ప(గ వచ్చెన్‌. 573 


ప్రతిపదార్థం: కురువంశముఖ్య!= కురువంశంలో (ప్రధానమైనవాడా (పెద్దవాడా) ఓ ధర్మరాజా!; వరుసదినంబులు= తనవంతు 
రోజులు (తన చుట్టు రోజులు); తీటినన్‌= తీరిపోగా; అరవింద+ఆప్తు(డు= పద్మాలకు మిత్రుడైన సూర్యుడు; తనకున్‌= తనకు; 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1081 


అనుమతి+చేయన్‌= వెళ్ళటానికి అనుమతి ఈయగా; తగన్‌= తగినట్టు; ఆ+ఉరగ+అధీశుండు= ఆ సర్పరాజు; విభవము+ఒప్ప(గన్‌= 
తన వైభవం అతిశయించేటట్టు; వచ్చెన్‌= వచ్చాడు. 
తాత్సర్యం: ధర్మరాజా! సర్సరాజుకు సూర్యరథాన్ని మోయవలసిన తనవంతు రోజాలు గడిచిపోయాయి. సూర్యుడు 
అనుమతి ఇచ్చాడు. ఆ సర్సరాజు వైభవంగా ఇంటికి తిరిగివచ్చాడు. 
ఉ. వచ్చిన సంభ్రమంబు గరువంపు టెలర్చ్పును నుల్లసిల్లి మే 

నచ్చు పడంగం జేయ జెలు వా భుజగేశ్వరుపత్ని యాతనిం 

జెచ్చెరం దా నెదుర్మొని విశిష్టపమాదరయై యుపాయనం 

బిచ్చి తదీయచిత్తమునకిం పెసలార(గ( బాద్య మిచ్చినన్‌. 574 
ప్రతిపదార్థం: వచ్చినన్‌= వచ్చేసరికి; సం(భ్రమంబున్‌= హడావుడీ; గరువంపు+ఎలర్చునన్‌= అతిశయం తాలూకు విజృంభణలతో; 
ఉల్లసిల్లి= సంతోషించి; మేను= శరీరం (ఆకారం); చెలువున్‌= ఆ సౌందర్యాన్ని (సంబభ్రమమూ గరువమూ - వీటి విలాసాన్ని); 
అచ్చుపడం గన్‌+చేయన్‌= స్పష్టపడేటట్టు చేయగా (స్వేదరోమాంచాదులతో అవి స్పష్టపడ్డాయి - అని); ఆ+భుజగ+-ఈశ్వరు+పత్ని= 
ఆ సర్పరాజుగారి భార్య; ఆతనిన్‌= ఆ సర్ప్సరాజును; చెచ్చెరన్‌= వెంటనే (వేగంగా); తాను= సర్పరాజు భార్య; ఎదుర్కొని= 
ఎదురు సన్నాహం వెళ్ళి; విశిష్ట= విశేషమైన; సమాదరయై= ఆదరంతో కూడినదై; ఉపాయనంబు+ఇచ్చి= ((పేమసూచకంగా) 
బహుమతి ఇచ్చి; తదీయ= ఆతని; చిత్తమునకున్‌= హృదయానికి; ఇంపు+ఎసలార(గన్‌= ఇంపు కలిగేటట్టు; పాద్యము= పాదోదకం; 
ఇచ్చినన్‌= ఈయగా (తరువాతి పద్యంతో అన్వయం). 
తాత్సర్యం: సర్పరాజు భార్య హడావుడిగా 'నా భర్త ఇంటికి వచ్చాడు” అనే అతిశయంతో ఎదురువెళ్ళి ఆదరంగా 
బహూకరించి తీసికొని వచ్చింది. కాళ్ళకు నీళ్ళు ఇచ్చింది. సర్పరాజు మనస్సు ఈ ఆదరానికి సంతోషించింది. 
వ. సంప్రీతుండై సముచితప్రకారంబున నుండె నట్లున్న యన్నాగేంద్రుండు సమీపాసీనయైన యడ్జేవి 

నాలోకించి. 575 
ప్రతిపదార్థం: సంప్రీతుండై= సంతోషించినవాడై; సముచిత ప్రకారంబునన్‌= తగిన పద్దతిలో; ఉండెన్‌= ఉన్నాడు; అట్లు+ఉన్న= 
అలా ఉన్నటువంటి; ఆ+నాగేం[ద్రుండు= ఆ నాగరాజు; సమీప= తనకు దగ్గరగా; ఆసీనయైన= కూర్చునిఉన్న; ఆ+దేవిన్‌= ఆమెను 
(తనభార్యను); ఆలోకించి= చూచి. 
తాత్సర్యం: సర్పరాజు సంతోషించాడు. తనకు దగ్గరగా ఉన్న భార్యను చూచి. (తరువాతి పద్యంతో అన్వయం). 
తే. “అతివ! సేమమె? తగ దేవతాతిథి ప్ర । పూజనంబులు నడచునే? పూర్వవృత్తి 

యెడలి యేను లేకునికి నేమేని వికల । మయ్యెనో? చెప్పు' మనవుడు నా మృగాక్షి, 576 
ప్రతిపదార్థం: అతివ= ఓ మగువా! సేమమె?= క్షేమమేనా?; తగన్‌= తగిన పద్దతిలో; దేవతా+అతిథి+(ప్రపూజనంబులు= 
దేవతాపూజలూ, అతిథిసీవలూ; నడుచునే?= సాగుతున్నాయా?; ఏనున్‌= నేను; లేకునికిన్‌= లేకపోవటంతో; పూర్వవృత్తి+ ఎడలి= 
మునుపటి పద్దతి తప్పిపోయి; ఏమేనిన్‌= ఏదయినా; వికలము+అయ్యెనో?= పొరపాటు జరిగిందా?; చెప్పుము; అనవుడున్‌= 
అనగానే; ఆ+మృగాక్షి= లేడి కన్నులవంటి కన్నులుగల ఆ వనిత, 
తాత్సర్యం: 'ఓ అతివా! క్షేమమే కదా! దేవతాపూజలూ, అతిథి పూజలూ యథావిధిగా జరుగుతున్నాయా? నేను 
ఊళ్ళో లేనుకదా అని మునుపటి పద్దతి తప్పిపోయి ఏమయినా మార్పులూ పొరపాట్టూ జరిగాయా? చెప్పుము’ 
అని ఆ సర్పరాజు పైమగా అడిగాడు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1082 


ఉ. ఆతనితోడ నిట్లనియె 'నంత యెటుంగమి రాదు నీదు శి 
క్షాతిశయంబు గల్మి భుజగాధిప! నాకు దగన్‌ సమస్తదే 
వాతిథధి పూజనంబులు సమగ్రములై నడచెన్‌ సుహృజ్ఞన 
ప్రీతియు మున్నపోలె నవిభేదత యొప్ప(గ నిర్వహించితిన్‌.' 577 


ప్రతిపదార్థం: ఆతనితోడన్‌= ఆ సర్పరాజుతో; ఇట్ల్టు+అనియెన్‌= ఆమె ఇలా అంది; భుజగ+అధిప!= ఓ సర్పరాజా!; నీదు= 
నీవు ఇచ్చిన; శిక్షా= అభ్యాసంతాలూకు (తర్ఫీదు); అతిశయంబు+కల్మిన్‌= బౌన్నత్యం ఉండటంవల్ల; నాకున్‌= నాకు; 
అంత+ఎణుంగమి= ఆ మా(త్రం ఎరగకపోవటం; కాదు= లేదు (ఆమా(త్రం ఎరుగుదునులెమ్ము - అని); తగన్‌= తగినపద్దతిలో; 
సమస్తదేవ= సకలదేవతల; అతిథి= అతిథుల పూజనంబులు= అర్బనలు; సమ(గ్రములై= పరిపూర్ణాలై; నడచెన్‌= సాగాయి; 


సుహృద్‌+జన= స్నేహితుల; ప్రీతియున్‌= సంతృప్తికూడా (వారిని గౌరవించి ఆనందింపజేయటమనేది సైతం); మున్ను+అ+పోలెన్‌= 
మునుపటివలెనే; అవిభేదతన్‌= ఏమీ తేడా లేకుండా; ఒప్పగన్‌= ఒప్పేట్టు; నిర్వహించితిన్‌= నిర్వహించాను. 


తాత్సర్యం: “ఓ సర్పరాజా! నే నేమే ఆమా(త్రం ఎరుగనిదానిని కాదు. ఇంతకాలమూ నీవు ఇచ్చిన శిక్షణ ఉన్నది 
కదా! దేవతాపూజలూ అతిధిసత్కారాలూ అన్నీ సమ(గంగా యథావిధిగా జరిగాయి. స్నేహితులను గౌరవించి 
సంప్రీతులను చేయటమనేది కూడా మునుపటివలెనే ఏమీ తేడా లేకుండా నిర్వహించాను” అని బదు లిచ్చింది. 


వ. అని వెండియు. 578 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; వెండియున్‌= మళ్ళీ. 
తాత్సర్యం: అని చెప్పి మళ్ళీ - (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ, గురుభక్తి శిష్యులకును, వేదపరత వి । ప్రులకును, జనరక్ష భూపతులకు, 


ष्म 
న్యాయార్దనంబు వైశ్యజినంబులకు( @ॐ । రారాధనంబు శూద్రావళికిని, 
బతివాక్య కరణంబు భటులకు, సర్వోప । కారక్షమంబైన సారభూత 
మనగ బెంపొందు గృహస్థాశ్రమంబుపై । వారని ప్రియ మెల్లవారలకును, 


ख. లోక మేల? యేనేల? యి ట్టేకతంబ । యింద్రియంబులC గుదియించి యిచ్చ నడణి 
యుండువా(డ( గాకను మతి యోగికిని, బ । తివ్రతాత్వంబు భార్యకు సువ్రతములు. 579 


ప్రతిపదార్థం: గురుభక్తి= గురువుపట్ల భక్తి; శిష్యులకును= శిష్యులకూ; వేదపరత= వేదాలపట్ల తత్పరత; విప్రులకును= 
(బ్రాహ్మణులకూ; జనరక్ష= (ప్రజలను రక్షించటం; భూపతులకున్‌= రాజులకూూ; న్యాయ+ఆర్దనంబు= న్యాయంగా ధనాన్ని 
సంపాదించటం; వైశ్యులకున్‌= కోమటులకూ; (త్రివర్ల= సై మూడు వర్ణాలవారినీ; ఆరాధనంబు= అర్బించటం; శూ(ద్ర+ఆవలికిని= 
శూద్రుల సమూహానికీ; పతి= ప్రభువుయొక్క; వాక్య= ఆజ్ఞను; కరణంబు= చేయటం; భటులకున్‌= సేవలకూ( సైనికులకూ); 
సర్వ= అందరికీ; ఉపకార= ఉపకరించటంలో; క్షమంబు+ఐన= సమర్థమైన; సారభూతము= సార ప్రాయమయినది; అన(గన్‌= 
అని; పెంపొందు= ప్రశస్తిని పొందిన; గృహస్థ+ఆ(శ్రమంబుపైన్‌= గృహస్థాశ్రమం మీద; వారని= వారింపరాని; పియము= (పేమ; 
ఎల్లవారలకును= అందరికీ; (సువ్రతములు); లోకము+ఏల?= ఈ లోకం ఎందుకు? ఏను+ఏల?= నేను ఎందుకు?; ఇట్టు= 
ఇట్లా; ఏకతంబు+అ= ఒంటరిగా (ఏకాంతంలో)నే; ఇం(ద్రియంబులన్‌= ०6०००९२७; కుదియించి= నిగ్రహించి; ఇచ్చన్‌= 
కోరికను; అడ(చి= అణచివేసి; ఉండువా(డన్‌+కాక= ఉండిపోతానే తప్ప; అను= అనేటటువంటి; మతి= బుద్ది; యోగికినిన్‌= 
యోగికీ; పతివ్రతాత్వంబు= పాతివ్రత్యం; భార్యకున్‌= భార్యకూ; సువ్రతములు= ఆచరించదగిన వ్రతాలు (నియమాలు). 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1083 


తాత్సర్యం: గురువుపట్ల భక్తి శిష్యులకు వ్రతం. వేదతత్సరత (బ్రాహ్మణులకు (వ్రతం. లోకరక్షణ రాజులకు (వ్రతం. 
న్యాయంగా ధనం సంపాదించటం వైశ్యులకు వ్రతం. పై మూడు వర్షాలవారినీ సేవించటం శూ(ద్రులకు వ్రతం. 
రాజాజ్ఞను శిరసావహించటం భటులకు (వ్రతం. సర్వా(శ్రమాల వారికీ ఉపకారం అందించే గృహస్థాశ్రమం మీద 
(పేమ అందరికీ (వ్రతం. లోకం ఏమిటి? నే నేమిటి? ఇవన్నీ నాకెందుకట! హాయిగా ఏకాంతంలో తపస్సు చేసికొంటూ 
ఇం(ద్రెయాలను జయిస్తాను, కోరికలను జయిస్తాను ~ అనే బుద్ది కలిగి ఉండటం యోగికి వ్రతం. పాతివ్రత్యం 
భార్యకు (వ్రతం. 


వ. కావునధర్మసూక్షసంవేది వగు నీదు చిత్తంబున భేదం బొక్కింతయేనియు దొడరునట్టి విధంబున వర్తింతునే? 
యొకండు విన్నపంబు సేయంగల దవధరింపుము. పరమపావనమూర్తి యొక్కమహీసురోత్తముం డిచ్చటికి 
వచ్చి యభ్యర్షితుండై భవత్పతి దర్శింప వచ్చితిననియె(గార్యంబేమి? యని యడిగిన నాకుం జెప్పకుండె; నేను 
నీవట సనుటం జెప్పిన విని యట్లయిన నా భుజంగవిభుండు వచ్చునంతకు నుల్ల వనంబున నుండెద నతండు 
వచ్చిన నా తెజిం గెటింగింపు మని చని యేడెనిమిది నాళ్ళేని జప్యపరుండును నిరాహారుండునై యున్నవాడు; 
నీ వచ్చటి కరిగి యతని సంభావింపవలయు నని చెప్పిన నా సర్ప గ్రామణి గుపితచిత్తుండై. 580 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ధర్మసూక్ష్మ= ధర్మసూక్ష్మాలను; సంవేదివి+అగు= తెలిసినవాడవైన; నీదు= నీయొక్క; 
చిత్తంబునన్‌= మనస్సులో; భేదంబు= బాధ; ఒక్కింత+ఏనియున్‌= కొంచెమయినా; తొడరునట్టి= కలిగేటటువంటి; విధంబునన్‌= 
విధంగా; వర్తింతునే?= |ప్రవర్తిస్తానా?; ఒకండు= ఒకానొకటి; విన్నపంబు= విజ్ఞాపన; చేయన్‌= చేయటానికి; కలదు= ఉంది; 
అవధరింపుము= దయతో ఆలకించుము; పరమపావనమూర్తి= మిక్కిలిపవిత్రమైన ఆకారం కలవాడు; ఒక్క= ఒకానొక; 
మహీసుర+ఉత్తముండు= (బ్రాహ్మణోత్తముడు; ఇచ్చటికిన్‌= ఇక్కడికి (మన. ఇంటికి); వచ్చి= విచ్చేసి; అభ్యర్షితుండై= 
పూజింపబడినవాడై; భవత్‌= (అమ్మా!) నీయొక్క; పతిన్‌= భర్తను; దర్శింపన్‌= దర్శించటంకోసం; వచ్చితిన్‌= వచ్చాను; అనియెన్‌= 
అన్నాడు; కార్యంబు= పని; ఏమి?= ఏమిటి?; అని; అడిగినన్‌= అడిగితే; నాకున్‌= నాకు; చెప్పక+ఉండెన్‌= చెప్పలేదు; నేనున్‌= 
నేను; నీవు; అట= సూర్యరథవహనం కోసమని అట్లా; చనుటన్‌= వెళ్ళటాన్ని; చెప్పినన్‌= తెలియజేస్తే; విని; అట్టు+అయినన్‌= 
అట్టాగైతే; ఆ+భుజంగవిభుండు= ఆ సర్పరాజు; వచ్చునంతకున్‌= వచ్చేదాకా; ఉల్ల= అల్లదిగో ఆ; వనంబునన్‌= అరణ్యంలో; 
ఉండెదన్‌= (నిరీక్షిస్తూ) ఉంటాను; అతండు= ఆ సర్పరాజు; వచ్చినన్‌= వస్తే (రాగానే); నా తెజంగున్‌= నా విషయం; 
ఎటింగింపుము= తెలియచేయుము; అని; చని= వెళ్ళి; ఏడు+ఎనిమిదినాళ్ళు+ఏనిన్‌= ఏడెనిమిది రోజులయినా; జప్యపరుండును= 
జపతత్సరుడూ; నిరాహారుండునున్‌+ఐ= ఆహారం ఏమీ తీసికోనివాడుగా; ఉన్నవా(డు= ఉన్నాడు; నీవు= నీవు; అచ్చటికిన్‌= 
అక్కడికి; అరిగి= వెళ్ళి; అతనిన్‌= ఆ (బ్రాహ్మణుడిని; సంభావింపన్‌+వలయున్‌= గౌరవించాలి; అని= అని; చెప్పినన్‌= ఆమె 
చెప్పేసరికి; ఆ సర్పగ్రామణి= ఆ నాగరాజు ((గ్రామణి= నాయకుడు); కుపిత= కోపించిన; చిత్తుండై= హృదయం కలవాడై 
(కోపించిఅని). 


తాత్సర్యం: కాబట్టి ధర్మరహస్యం తెలిసిన నీదు హృదయంలో ఏమా(త్రం భేదం కలిగే విధం వర్తిస్తుందా? నాది 
ఒక విన్నపం ఉన్నది. వినుము. పవిత్రుడైన ఒక (బ్రాహ్మణోత్తముడు ఇచ్చటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించి మీ 
భర్తను దర్శించటానికి వచ్చాను” అన్నాడు. “పని ఏమిటి?' అని అడిగాను. దాని కతడు సమాధానం చెప్పలేదు. 
నేను-నీవు అక్కడికి వెళ్ళటం తెలిపాను. “అయితే, ఆ నాగరాజు వచ్చేంతవరకు అల్లంత దూరంలో ఉన్న వనంలో 
ఉంటాను. ఆయన వస్తే నా సంగతి తెలియజేయుము” అని వెళ్ళి, ఏడెనిమిది నాళ్ళెనా జపంలో ఉండి, నిరాహారుడై 
ఉన్నాడు. నీవు అక్కడికి వెళ్ళి అతడిని పలుకరించాలి” అని చెప్పగా, ఆ నాగరాజు కుపితుడై. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1084 


క “ఏనటె! యొక్కెడ కొక్కొరు(। గాన(గ బోదు నటె! దేవగణము నసురులున్‌ 
లోనుగ నన్నే చందము । మానుగ నడపుదురు తల(పుమా చతురమతీ! 581 


ప్రతిపదార్థం: చతురమతీ!= ఓ నెజుజాణా! (చతురమైన మతి కలదానా!); ఏనటె!= నేనా!; ఒక్క+ఎడకున్‌= మరొకచోటుకు; 
ఒక్కొరున్‌= మరొకరిని; కాన(గన్‌= దర్శించటానికి; పోదునటె!= వెడతానా! (వెళ్ళటమా!); దేవగణమున్‌= దేవతల సమూహమూ; 
అసురలున్‌= రాక్షసులూ; లోనుగన్‌= మొదలైనవారు; నన్నున్‌= నన్ను (నాపట్ల); ఏ చందము= ఏ (ప్రకారం; మానుగన్‌= గౌరవంగా 
(ఏ చందముమానుగన్‌= ఏ (ప్రకారంగా); నడపుదురు= నడుపుతూ ఉంటారో (నన్ను ఎట్టా గౌరవిస్తుంటారో); తల(పుమా= 
ఒకసారి గుర్తుచేసుకో. 


తాత్సర్యం: 'ఓ నెజుజాణా! నేనా! ఇంకొక చోటికి ఎక్కడికో వెళ్ళి ఎవరినో దర్శించటమా! అసంభవం. దేవతలూ, 
రాక్షసులూ ఇంకా తక్కినవారూ నాపట్ల ఎట్లా ఉంటారో, ఎంత గౌరవం చూపుతారో నీవు ఎరుగుదువు అది 
ఒకసారి గుర్తుకు తెచ్చుకొమ్ము. వా డెవడి దర్భనానికో నన్ను వెళ్ళమంటా వేమిటి! 


తే. అనిన నీ రాక వారి మహాశతోడ । నున్న విప్రుని యభిలాష మొక్కభంగిC 
దీర్పకుండుట ధర్మువే? ధీరశాంత । చిత్త! నీయట్టి యాచారవిత్తమునకు. 582 


ప్రతిపదార్థం: అనినన్‌= అనేసరికి; ధీర శాంత చిత్త!= గంభీరమైన శాంతమైన చిత్తం కలవాడా!; నీ రాక= నీ ఆగమనం; रुष्टो 
(ఎదురుచూస్తూ) ప్రతీక్షించి; మహా+ఆశతోడన్‌= పెద్ద ఆశతో; ఉన్న= ఉన్నటువంటి; విప్రుని= (బ్రాహ్మణుడియొక్క; అభిలాషము= 
కోరికను; ఒక్కభంగిన్‌= ఒక విధంగా; తీర్పక+ఉండుట= తీర్చకపోవటం; నీ+అట్టి= నీవంటి; ఆచారవిత్‌+ తమునకున్‌= సదాచారం 
తెలిసినవారిలో గొప్పువాడికి; ధర్మువు+ఏ ?= ధర్మమా? (న్యాయమా?) 


తాత్సర్యం: ధీరశాంతచిత్తుడా! నీ రాకకొరకు వేచి ఆశతో ఎదురుచూస్తున్న ఒక (బ్రాహ్మణుడి కోరికను 
తీర్చకపోవటం నీవంటి ధర్మవేత్తకు న్యాయమా? చెప్పుము. 


క ధరణీసురు నాస సెణిచిన( । బొరసిన పాపాగ్ని( గాల్ప( బూనెదవే? నీ 
పురుషార్థంబును సముచిత । పరత్వమును గృపయు ధర్మపాండిత్యంబున్‌. 583 


ప్రతిపదార్థం: ధరణీసురు= బ్రాహ్మణుడియొక్క; ఆస= ఆశను; చెటిచినన్‌= నాశనం చేసినందువలన; పొరసిన= ఉత్పన్నమైన; 
పాప+అగ్నిన్‌= పాపము అనే అగ్నిలో; నీ= నీయొక్క; పురుషార్థంబునున్‌= ముక్తినీ; సముచిత పరత్వమునున్‌= ఉచితజ్ఞతను 
(సముచితమైన దానిపట్ల తత్సరత కల్గి ఉండుట) లేదా స(త్రవర్తననూ; కృపయున్‌= దయనూ; ధర్మపాండిత్యంబున్‌= ధర్మాలపట్ల 

(न । MN च ४, 
నీకున్న పాండిత్యాన్నీ; వీటన్నింటినీ; కాల్పన్‌+పూనెదవే?= దగ్దం చెయ్యటానికి పూనుకొంటావా?; 


తాత్సర్యం: ఒక (బ్రాహ్మణుడిని నిరాశపరిచి, ఆ పాపాగ్నిలో నీ ముక్తినీ, బాొచిత్యాన్నీ, దయనూ, ధార్మిక 
పాండిత్యాన్నీ - వీటన్నింటినీ తగులబెట్టుకొంటావా? 
క విను మాశావిచ్చేదన । మున బాటిలు బ్రహ్మహత్య, భుజగోత్తమ! ठु 

ర్మనిరూఢు(డైన పురుషున । కును దద్ద్విజునాస దీర్ప(గోరుట వలదే? 584 


ప్రతిపదార్థం: భుజగ+ఉత్తమ!= ఓ సర్పరాజా!; వినుము= వినండి; ఆశా+విచ్చేదనమునన్‌= ఆశను సంహరించటంవలన; బ్రహ్మ 
హత్య= (బ్రాహ్మణుడిని సంహరించిన దోషం; పాటిలున్‌= కలుగుతుంది (చుట్టుకొంటుంది); ధర్మ= ధర్మంపట్ల; నిరూఢు(డు+ఐన= 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1085 


నిష్టకల్గినవాడైన; పురుషునకును= మానవుడికి; తద్‌= ఆ; ద్విజు= (బ్రాహ్మణుడి; ఆస= కోరిక; తీర్చన్‌+కోరుట+వలదే?= తీర్ఫాలి 
అనుకోవటం అవసరంలేదా? 
తాత్సర్యం: ఓ సర్పరాజా! (బ్రాహ్మణుడి ఆశను ఖండిస్తే (బ్రాహ్మణుడినే సంహరించినంతటి పాపం చుట్టుకొంటుంది. 
నీవు ధర్మపరుడవు. అట్లాంటి విప్రుల కోరిక తీర్చటం నీవు కోరుకొనవలసింది కాదంటావా! 
క మౌనమున దృఢజ్ఞానము । దానంబున నభ్యుదయము ధర్మనిరత! యా 
ar 

శా నిర్వహణంబున నర । కానీక నిహరణ సౌఖ్య మగునండ్రు బుధుల్‌. 585 
ప్రతిపదార్థం: ధర్మనిరత!= 2. = (५८८९००९ నిరతి కలవాడా!); మౌనమునన్‌= మౌనంవలన; దృఢజ్ఞానము= 
నిశ్చలమైన (గాఢమైన); జ్ఞానమున్‌= జ్ఞానమూ; దానంబునన్‌= దాతృత్య్వంవలన; అభ్యుదయమున్‌= అభివృద్దీ; ఆశా నిర్హహణంబునన్‌= 
ఆశలు తీర్చినందువలన; నరక+అనీక= నరకలోకాల (అనీకం= గుంపు); నిహరణ= పరిహరణరూపమైన (పరిహరణంతో కలిగిన); 
సౌఖ్యము= సుఖమూ; అగున్‌= కలుగుతాయి అని; బుధుల్‌= పండితులు; అం॥(డ్రు= అంటూ ఉంటారు. 
తాత్సర్యం: ఓ ధార్మికా! మౌనంవలన దృఢజ్ఞానమూ, దానంవలన అభ్యుదయమూ, ఆశలు తీర్చినందువలన 
నరకలోక బాధ తప్పిపోయి స్వర్గలోకసుఖాలు లభిస్తా యని పెద్దలు చెప్పుతూ ఉంటారు. 
తే. చాతకము వాన(గోరెడు చందమొంద । నెదురుచూచుచు నున్నవా( డిందు నీదు 

రాక కక్కట! యడవిలో బ్రాహ్మణుండు । రోష ముడుగుము ధర్మనిరూఢ హృదయ! 586 
ప్రతిపదార్థం: ధర్మ= ధర్మంపట్ల్ట; నిరూఢ= గాఢంగా నాటుకొన్న; హృదయ!= హృదయం కలవాడా!; చాతకము= చాతకపక్షి; 
వానన్‌= తొలకరివానను; కోరెడు+చందము+ఒందన్‌= కోరినరీతిలో పొందేవిధంగా; ఇందున్‌= ఇక్కడ; అడవిలోన్‌= అరణ్యంలో; 
(బ్రాహ్మణుండు= ఆ విప్రుడు; నీదు= నీయొక్క; రాకకున్‌= ఆగమనానికి; ఎదురుచూచుచున్నవా(డు= నిరీక్షిస్తున్నాడు; అక్కట!= 
అయ్యోో!; రోషము= రోషెన్ని (నేనా! వెళ్ళటమా! అనే రోషాన్ని); ఉడుగుము= విడిచిపెట్టుము. 
తాత్సర్యం: ధర్మనిరూఢమైన హృదయం కలిగిన ఓ సర్ఫరాజా! తొలకరి వానకొరకు చాతకం ఎదురుచూసేటట్టు 
నీ రాకకొరకు ఎదురుచూస్తూ ఆ విప్రుడు ఇక్కడే ఈ అడవిలోనే ఉన్నాడు. అయ్యో! నీ రోషం చాలించుము. 
విశేషం: అలం: ఉపమ. 
వ. అని పత్ని బోధించిన. 587 
ప్రతిపదార్థం: అని; పత్ని= భార్య; బోధించినన్‌= బోధించేసరికి. 
తాత్సర్యం: అని భార్య బోధించగా. 
చ. అనయముందేతి నాగపతి యక్కమలానన మోము సూచి యి 

ట్లను "8०८०८ గాన బొమ్మనిన యంతన రోషము వచ్చి యిట్టు లొ 

ప్పని పలుకుల్‌ సగర్వమున( బల్మితి దానికి శంకలేక చె 

ప్పిన జతనంపు ధర్మమునం బేర్మియు నాకు నొనర్ణి सणि 588 
ప్రతిపదార్థం: అనయమున్‌= పూర్తిగా (నయము= నీతి. అది కానిది అనయము= అధర్మం. దానినుండి); తేజి= తేరుకొని; 
నాగపతి= ఆ నాగరాజు; ఆ+కమల+ఆనన= ఆ పద్మముఖి; మోము= ముఖం; చూచి; ఇట్టు+అనున్‌= ఇట్టా అంటున్నాడు (అన్నాడు); 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1086 
ఉగ్మలీ!= ఓ వనితా!; ఒరున్‌= పరుడిని; కానన్‌= దర్శించటానికి; పొమ్ము= వెళ్ళు; అనిన+అంతన= అన్న వెంటనే; రోషమువచ్చి= 
నాకు రోషం పొడుచుకు వచ్చి; ఇట్టులు= ఇట్టా; ఒప్పని= తగని; పలుకుల్‌= మాటలు; సగర్వమునన్‌= అహంకారంతో; పల్కితిన్‌= 
పలికాను; దానికిన్‌= అలా చేసినదానికి; శంకలేక= జంకూ గొంకూ లేకుండా (ఇంక ఎంత మండిపడతానో - అనే శంక 
పెట్టుకోకుండా); చెప్పిన= నీవు ఉపదేశించినటువంటి; జతనంపు ధర్మమునన్‌= ప్రయత్నధర్మంవలన (ఆచరించవలసిన 
ధర్మంవలన); నాకున్‌= నాకు; పేర్మియున్‌= (ప్రతిష్టను; ఒనర్భితి(వి)= సమకూర్చావు. 
తాత్సర్యం: భార్య చేసిన ఉపదేశంతో నాగరాజు తేరుకొన్నాడు. సౌమ్యంగా మాట్లాడుతున్నాడు. £, వనితా! ముక్కూ 
మొగమూ తెలియనివాడిని దర్శించి రమ్మని నీవు అనటంతోనే నాకు రోషం పొడుచుకొని వచ్చింది. ఆ గర్వంతో 
అనరాని మాటలు అన్నాను. అయినా నీవు జంకకుండా, నన్ను శంకించకుండా నాకు చేయవలసిన ధర్మాన్ని 
తెలియచేశావు. దానితో నా ప్రతిష్టను కాపాడావు. లేకపోతే ఎంత అప్రతిష్టపాలు అయ్యేవాడినో కదా! 

ఆ. కార్తవీర్య దశముఖ ప్రముఖులు జమ । దగ్ని తనయ రాఘవాదులైన 

పురుషవరులచేత( బొలియరే సక్రోధ । వృత్తిం గాన యలుకవిడుపు మేలు. 589 
ప్రతిపదార్థం: కార్తవీర్య= (వేయిబాహువులు కల) కార్తవీర్యార్డునుడూ; దశముఖ= పది తలకాయలు గల రావణుడూ; ప్రముఖులు= 
ఇత్యాదులు; జమదగ్నితనయ= పరశురాముడూ; రాఘవ+ఆదులైన= దశరథ రాముడూ మొదలైన; పురుషవరులచేతన్‌= 
మహాపురుషుల చేతులలో; స(క్రోధవృత్తిన్‌= (క్రోధంతో కూడిన |ప్రవర్తనవల్ల; పొలియరే!= నశించిపోలేదా! (చనిపోలేదా); కాన= 
కాబట్టి; అలుక విడుపు= కోపాన్ని విడిచిపెట్టటం; మేలు= మంచిది. 
తాత్సర్యం: (క్రోధం కారణంగానే కార్తవీర్యార్డునుడు పరశురాముడి చేతిలో మరణించాడు. (క్రోధం కారణంగానే 
దశకంఠుడు దశరథరాముడి చేతిలో సమసిపోయాడు. ఇంకా చాలామంది కోపంవలన దెబ్బతిన్నవారు ఉన్నారు. 
కాబట్టి కోపాన్ని వదలుకొనటం ఎవరికైనా ఎప్పటికైనా మేలు. 
క నీయట్టి భార్య ५९००९०८ । దోయజదళనయన! యిట్లు దొలంగితి దురితా 

పాయంబున( బొరయక, యే(। బోయెద నవ్విప్రు కోర్కి పూర్ణము సేయన్‌. 590 
ప్రతిపదార్థం: తోయజదళ= పద్మదళాలవంటి (తామరపువ్వు రేకులవంటి); నయన!= నేత్రాలు కలదానా!; నీ+అట్టి= నీలాంటి; 
భార్య= ధర్మపత్ని; కలుగుటన్‌= లభించటంవలన; ఇట్లు; దురిత= పాపరూపమైన; అపాయంబునన్‌= ప్రమాదంలో; పొఠయక= 
నశించిపోకుండా; తొలగితిన్‌= తప్పించుకున్నాను; ఆ+విప్ర= ఆ(బ్రాహ్మణుడి; కోర్కి= కోరిక; పూర్ణము+చేయన్‌= నిండించటం 
కోసం (తీర్చటానికి); ఏన్‌= నేను; పోయెదన్‌= ఇదే పోతున్నాను. 
తాత్సర్యం: ఓ పద్మాక్షీ! నీవంటి భార్య దొరకటంవలన గొప్ప ప్రమాదంనుండి తప్పించుకొనగలిగాను. లేకపోతే 
మహాపాపకూపంలో పడి నశించిపోయి ఉండేవాడిని. సరే. ఆ > దర్శించటంకొరకు ఇదిగో ఇప్పుడే 
వెళ్ళుతున్నాను. 
క అని పలికి సత్వరంబుగ(। జని భృగునిం గాంచె వినయసంభ్రమములతో 

జనపాలోత్తమ! యతడు న । తని(గని యుల్లమున( బ్రియము దకుకొత్తంగన్‌. 591 
ప్రతిపదార్థం: జనపాల+ఉత్తమ= రాజోత్తమా! ధర్మజా!; అని పలికి= అని చెప్పి; సత్వరంబుగన్‌= మిక్కిలి వేగంగా; చని= 
వెళ్ళి; వినయ+సం(భ్రమములతోన్‌= వినయంతోనూ, సంభ్రమంతోనూ; భృగునిన్‌= భృగువును; కాంచెన్‌= సర్పరాజు దర్శించాడు; 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1087 


అత(డున్‌= ఆ భృగువుకూడా; అతనిన్‌+కని= ఆ సర్పరాజును చూచి; ఉల్లమునన్‌= హృదయంలో; ప్రియము= (ప్రేమ(ఇష్టం); 
తళుకు+ఒత్తంగన్‌= (ప్రకాశించగా. 


తాత్సర్యం: అని భార్యను మెచ్చుకొని, ఆ సర్పరాజు వేగాతివేగంగా వెళ్ళి భృగువును వినయసం(భ్రమాలు 
ఉట్టిపడేటట్లు దర్శించాడు. సర్పరాజును చూసి భృగువుకూడా సంతోషించాడు. హృదయంలో (పేమ 
తళుక్కుమనగా. (తరువాతి పద్యంతో అన్వయం). 

పద్బు(డను సర్సరాజు భృగు(డను విపు గానవచ్చుట (సం. 12-349-2,3) 


వ. అంగంబులు వొదల నెదురుకొనియె; ని ట్లిరువురు సుసంగతులై సుసంగతపత్ర ప్రకరతరుచ్చాయాశీతల 
సికతాతలంబున సుఖాసీనులై; రయ్యహీంద్రుం డా మహీసురవరునితో మధురస్వరంబున నిట్లనియె.592 


ప్రతిపదార్థం: అంగంబులు= శరీరావయవాలు; పొదలన్‌= ఉప్పొంగగా; ఎదురుకొనియెన్‌= భృగువు ఎదురుసన్నాహం వెళ్ళాడు; 
ఇట్ల్టు= ఈ విధంగా; ఇరువురున్‌= ఇద్దరూ; సుసంగతులై= కలిసినవారై; సుసంగత= దట్టంగా అలుముకున్న; ప(త్రప్రకర= ఆకుల 
గుబురులు కలిగిన; తరు= చెట్టయొక్క; ఛాయా= నీడతో; శీతల= చల్లనైన; సికతాతలంబునన్‌= ఇసుక తిన్నెమీద; సుఖ+ 
ఆసీనులై= సుఖంగా కూర్చున్నవారై; ఆ+అహి+ఇం(ద్రుండు= ఆ సర్పరాజు; ఆ+మహీసురవరునితోన్‌= ఆ బ్రాహ్మణోత్తమునితో; 
మధురస్వరంబునన్‌= తియ్యని కంఠధ్వనితో; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తాత్సర్యం: శరీరం ఉప్పొంగుతుండగా భృగువు ఎదురు వెళ్ళాడు. ఇట్లా ఇద్దరూ కలిసికొని, చెట్ట్లనీడలో 
ఇసుకతిన్నెమీద కూర్చొన్నారు. ఆ సర్పరాజు ఆ (బ్రాహ్మణుడితో తీయనైన స్వరంతో ఇట్టా అన్నాడు: 
తే. “అనఘ! నా రాక వార్షి నీ వధికనిష్ట । నిట్టు లునికికి( గారణమేమి గోర్కి 

యెవ్విధంబైన దాని నే నిపుడ నిర్వ । హించి పుచ్చెద నత్తెఐిం గెటు(గ జెపుమ! 593 


ప్రతిపదార్థం: అనఘ!= పావనుడా!; నా రాక!= నా ఆగమనాన్ని; వార్చి= ప్రతీక్షించి; నీవు= మహర్షీ; అధికనిష్టన్‌= పెద్ద నియమంతో; 
ఇట్టులు= ఇట్టా; ఉనికికిన్‌= ఉండటానికి; కారణము= హేతువు; ఏమి?= ఏమిటి?; కోర్కి= నీ కోరిక; ఏ+విధంబు+ఐనన్‌= 
ఎటువంటిదయినా; దానిన్‌= దానిని; ఏన్‌= నేను; ఇప్పుడు+అ= ఇప్పుడే; నిర్వహించి= తీర్చి; పుచ్చెదన్‌= పంపుతాను; ఆ+తెజంగు= 
ఆ తీరు ఏదో; ఎణు(గన్‌= తెలిసేటట్టు;: చెపుమ!= దయచేసి చెప్పుము. 


తాత్సర్యం: “పావనుడా! ఓ (బ్రాహ్మణోత్తమా! నా రాకను (ప్రతీక్షిస్తూ నిరాహార దీక్షతో ఇట్లా నీవు ఉండటానికి 
కారణం ఏమిటి? నీ కోరిక ఏమిటో చెప్పుము. అది ఎటువంటిదైనా సరే తీరుస్తాను. ఇప్పుడే తీర్చివేస్తాను (తీర్చి 
పంపుతాను). అదేమిటో తెలియజెప్పుము. 


వ.  స్వజనంబులచేత నిచ్చటనీయునికి వినియభిగమ్యుండ వగు నీ కడకుం జనుదెంచితి; ననవుడు నద్దరామరవరుండు 
ధర్మారణ్యంబుననుండి నిన్నుం గాన వచ్చితి; మాననీయమహీసురసూనుండ; భాను నారాధింప నీ చనుట భవదీయ 
వల్లభవలన నెటింగి వాడిన చేనివా(డు వానకెదురుచూచునట్లు భవదాగమనంబు వార్ణి నియతవ్యత్తి నున్నవా(డ. 
మదీయమనళ్లోకంబు నిరసింప నీవ యర్లుండ' వనుటయు. 594 

ప్రతిపదార్థం: స్వజనంబులచేతన్‌= మావాళ్ళవలన; ఇచ్చట= ఇక్కడ; నీ+ఉనికిన్‌= నీవు నివసించటాన్ని; విని= ఆలకించి; 


అభిగమ్యుండవు+అగు= నిన్నుచేరి దర్శింపదగిన వాడవైన; నీ కడకున్‌= నీ దగ్గరకు; చనుదెంచితిన్‌= వచ్చాను; అనవుడున్‌= 
అని సర్పరాజు పలకగా; ఆ+ధరా+అమరవరుండు= ఆ (బ్రాహ్మణోత్తముడు (ఇట్టాలన్నాడు); ధర్మారణ్యంబుననుండి= 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1088 


ధర్మారణ్యంనుంచి; నిన్నున్‌= నిన్ను; కానన్‌+వచ్చితిన్‌= దర్శించటానికి వచ్చాను; మాననీయ= గౌరవింపదగిన; మహీసుర బ్రాహ్మణుని; 
సూనుండన్‌= కుమారుడను; భానున్‌= సూర్యుడిని; ఆరాధింపన్‌= అర్చించటం కోసం; నీ చనుట= నీవు వెళ్ళటం; భవదీయ= నీయొక్క; 
వల్లభవలనన్‌= భార్యనుంచి; ఎటింగి= తెలిసికొని; వాడిన= వడలిపోయిన; చేనివా(డు= చేను కలవాడు (రైతు); వానకున్‌= వానకోసం; 
ఎదురుచూచునట్లు= ఎదురుచూసినట్టు; భవత్‌+ఆగమనంబు= నీ రాకకై; వార్చి= నిరీక్షించి; నియతవృత్తిన్‌= నియమ సహితమైన 
ప్రవర్తనతో (నిష్టతో); ఉన్నవా(డన్‌= ఈ అడవిలో ఇక్కడ ఉన్నాను; మదీయ= నాయొక్క; మనః= మనస్సుకు సంబంధించిన; క్లేశంబు= 
కష్టం; నిరసింపన్‌= తొలగించటానికి; నీవు+అ= నీవే; అర్హుండవు= తగినవాడవు; అనుటయున్‌= అనటంతో. 
తాత్సర్యం: మా వాళ్ళు నీ విక్కడ ఉన్నావని చెప్పగా విని, దర్శనీయుడవైన నీవద్దకు వచ్చాను” అని సర్పరాజు 
అనగా, దానికి ఆ బ్రాహ్మణుడు 'నే నొక బ్రాహ్మణకుమారుడను. నీవు సూర్యార్చనకై వెళ్ళినట్లు నీ భార్య చెప్పగా 
విని, ఈ అడవిలో నీకొరకు నిరీక్షిస్తున్నాను. నా మనసులోని బాధను తొలగించటానికి నీవే అర్హుడవు' అనగా. 
తే. “నీవు కల్యాణమూర్తివి నీ మనోర । థంబు సఫలంబు సేసికదా మదీయ 

జనన సఫలత 89680280" నను భుజంగ । మాధిపతి మోము జూచి యిట్లనియె నతడు. 595 
ప్రతిపదార్థం: నీవు ఓ భృగూ! न కల్యాణమూర్తివి= శుభస్వరూపుడవు; నీ మనోరథంబు= కోరిక; సఫలంబు+చేసి కదా!= 
నెరవేర్చి కదా!; మదీయ= నాయొక్క; జనన= జన్మకు; సఫలత= చరితార్థత; కలిగింతున్‌!= కల్పించుకుంటాను!; అను= 
అన్నటువంటి; భుజంగమ+అధిపతి= ఆ సర్పరాజుయొక్క; మోమున్‌= ముఖాన్ని; చూచి= వీక్షించి; అత(డు= ఆ భృగువు; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్సర్యం: 'ఓ భృగూ! నీవు శుభస్వరూపుడవు. నీ కోరిక తీర్చినప్పుడే నా జన్మ చరితార్థం అవుతుంది. చరితార్థం 
చేసికొంటాను' అన్నాడు సర్పరాజు. అప్పుడు భృగువు ఇట్లా అంటున్నాడు. 
క నాకోర్మిపిదప( జెప్పెద । లోకనుతా! యొకటి యడుగ లోలత్వము చి 

త్తాకలితమయ్యె( छन । సేకొని యది నాకు మున్ను చెప్ప(గవలయున్‌. 596 
ప్రతిపదార్థం: లోకనుతా!= లోకంలో నుతిపొందినవాడా! (లోకంచేత నుతింపబడినవాడా!); నా కోర్కి= నా కోరిక ఏమిటో; 
పిదపన్‌= తరవాత; చెప్పెదన్‌= చెప్పుతాను; ఒకటి= ఒక్కవిషయం; అడుగన్‌= అడగడానికి; లోలత్వము= చపలత్వం; 
చిత్త+ ఆకలితము+అయ్యెన్‌= మనస్సులో పుట్టుతోంది; ప్రార్థనన్‌= నా అభ్యర్థనను; చేకొని= విని (స్వీకరించి); ©@= ఆ విషయం; 
నాకున్‌= నాకు; మున్ను= ముందుగా; చెప్ప(గన్‌+వలయున్‌= చెప్పాలి. 
తాత్సర్యం: లోకస్తుత్యా! నా కోరిక ఏమిటో తరవాత చెప్పుతాను కాని, నిన్ను మరొకటి అడగాలని మనస్సు 
తొలుస్తున్నది. అది అడుగుతాను. ఏని ముందు అది చెప్పుము. 


వ. అనుటయు నయ్యురగ వల్లభుం 'డది యెయ్యది యడుగు' మనిన భృగుండు “నీవు రవిరథంబు వహింపం 
జనినయెడం గనిన వినినయట్టి యాశ్చర్యంబులు గలవేని వాని నా కెలింగింపవే? యనిన నతం డతని 
కిట్లనియె. 597 


ప్రతిపదార్థం: అనుటయున్‌= అనటంతోనే; ఆ+ఉరగవల్లభుండు= ఆ సర్పరాజు; అది= నీవు అడగాలి అనుకొంటున్నది; ఏ+అది= 
ఏది?; అడుగుము; అనినన్‌= అనేసరికి; భృగుండు= భృగువు; = £, సర్సరాజా! నీవు= అడుగుము; రవిరథంబున్‌= సూర్యరథాన్ని; 
వహింపన్‌= మోయటానికి; చనినయెడన్‌= వెళ్ళినపుడు; కనిన= చూచిన; వినిన+అట్టి= విన్నట్టి; ఆశ్చర్యంబులు= అద్భుతాలు;కలవేనిన్‌= 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1089 


ఉన్నట్టయితే; వానిన్‌= వాటిని; నాకున్‌= నాకు; ఎటతింగింపవే?= తెలియజెప్పవా?; అనినన్‌= అని అడిగితే; అతండు= ఆ సర్పరాజు; 
అతనికిన్‌= ఆ భృగుడితో; ఇట్టు; అనియెన్‌= అన్నాడు. 
cy 


తాత్సర్యం: దానికి సర్పరాజు 'నీవు అడుగవలెనని అనుకొంటున్న దేదో అడుగుము” అన్నాడు. బదులుగా దానికి 
భృగువు “ఓ సర్పరాజా! నీవు సూర్యరథాన్ని మోయటానికి వెళ్ళినపుడు నీవు చూచిన, విన్న అద్భుతాలు ఏవైనా 
ఉంటే నాకు చెప్పాలి” అన్నాడు. దానికి సర్పరాజు తిరిగి ఈ విధంగా బదులిచ్చాడు. 


సీ, _* ఆశ్చర్యములకెల్ల నాస్పదం బాదిత్యు( । డాతని వలనన భూతజాల 
०९९००९०८ జరియించు నది యచ్చెరువు గాదె! । యద్దేవు నంశువులందు( బ్రీతి 
నమరులు వాలఖిల్యాదిమునీంద్రులు । సిద్దులు శాఖల జెంది యుండు 
విహగకులంబుల విధమున వసియింతు । రంతకంటిెను నెక్కు డద్దుతంబు 


తే. గలదె! యమ్మహాత్మువలనన వాయువు । వెడలి యతని నడిమి విపుల రశ్శి( 
బొంది వృష్టి గురియు నెందును నట్టి చో । ద్యములు గలవె? భూసురాగ్రగణ్య! 598 


ప్రతిపదార్థం: భూసుర+అగ్రగణ్య= (బ్రాహ్మణులలో మొదట లెక్కింపదగినవాడా! ఓ (दा హ్మణోత్తమా!; ఆశ్చర్యములకున్‌= 
అద్భుతాలకు; ఎల్లన్‌= అన్నింటికీ; ఆదిత్యుడు= సూర్యుడు; ఆస్పదంబు= స్థానం; ఆతనివలనన్‌+అ= ఆ సూర్యుడివల్లనే; 
భూతజాలము= ప్రాణిసమూహం; అఖిలంబున్‌= అంతా; చరియించున్‌= చైతన్యవంతమై సంచరిస్తూ ఉంటుంది (జనియించున్‌= 
పుట్టుతుంది - అని పాఠాంతరం); అది= ఆ విషయం; అచ్చెరువు+కాదె!= ఆశ్చర్యం కాదా!; ఆ+దేవు= ఆ సూర్యభగవానుడియొక్క; 
అంశువులందున్‌= కిరణాలలో; (ప్రీతిన్‌= (ప్రేమతో; అమరులున్‌= దేవతలూ; వాలఖిల్య+ఆది= వాలఖిల్యులు మొదలైన; 
మునీం(ద్రులున్‌= మహామునులూ; సిద్దులున్‌= సిద్దులూ - వీరంతా; శాఖలన్‌= కొమ్మలను; చెంది= ఆశ్రయించి; ఉండు= ఉండే; 
విహగకులంబుల+విధమునన్‌= పక్షులవలె; వసియింతురు= నివసిస్తూ ఉంటారు; అంతకంటెనున్‌= అంతకన్నా;  ఎక్కుడు= 
అధికమైన; అద్భుతంబు+కలదె!= ఆశ్చర్యం ఉన్నదా?; ఆ+మహాత్మువలనన్‌+అ= € మహానుభావుడివల్లనే; వాయువు= (ఒకానొక 
విధమైన) గాలి; వెడలి= బయలుదేరి; అతని= ఆ సూర్యుడి; నడిమి= (గోళం) మధ్యలో ఉన్న; విపులరశ్మిన్‌= దట్టమైన కాంతిని; 
పొంది= కలిసి; వృష్టి+కురియున్‌= వర్షం కురుస్తుంది; ఎందునున్‌= ఎక్కడయినా; అట్టి= అటువంటి; చోద్యములు= అద్భుతాలు; 
కలవె?= ఉన్నాయా?; 
తాత్సర్యం: £, (బ్రాహ్మణోత్తమా! _ఆశ్చర్యాలకన్నింటికీ నిలయం సూర్యుడే. అతడినుండే సకల ప్రాణికోటీ 
జన్మిస్తున్నదంటే ఇంతకంటె ఆశ్చర్యం ఏమి ఉంటుంది! వాలఖిల్యాది బుషులూ, సిద్దులూ, దేవతలూ అందరూ 
సూర్యుడి కిరణాలలోనే - చెట్టుకొమ్మలమీద పిట్టలున్నట్టు - నివసిస్తూ ఉంటారు. ఇది అద్భుతం కాదా! 
సూర్యగోళంనుండి వెలువడే వాయువు గోళం మధ్యలో ఉండే దట్టమైన కాంతితో కలిసి వర్షం కురుస్తుంది. 
ప్రపంచంలో ఎక్కడయినా ఇట్లాంటి అద్భుతాలు ఉన్నాయా? 
క రవి సృజియించును వర్షము । రవియ మగుడ( గిరణతతుల రస మంతయు( దా 

దివుచును విస్మయకారక । మవనీసురవర్య! దాని కధికము గలదే? 599 
ప్రతిపదార్థం: అవనీసురవర్య!= a (+, రవి= సూర్యుడు; వర్షమున్‌= వానను; సృజియించును= సృష్టిస్తాడు; రవి+అ= 
సూర్యుడే; మగుడన్‌= మళ్ళీ; కిరణతతులన్‌= కిరణసమూహాలతో; రసము+అంతయున్‌= నీటినంతటినీ; తాన్‌= తాను; 
తివుచును= వెనుకకు లాగుకొంటాడు (ఎండిస్తాడు, ఆవిరిచేస్తాడు); దానికిన్‌= దానికన్నా; విస్మయకారకము= ఆశ్చర్యకరమైన 
విషయం; అధికము= గొప్పది (మరొకటి); కలదే?= ఉన్నదా? (ఉంటుందా?) 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1090 


తాత్సర్యం: ఓ (బ్రాహ్మణోత్తమా! సూర్యుడే వర్గాలు కురిపిస్తాడు. మళ్ళీ అతడే తన కిరణాలతో నిటినంతటిని 
వెనుకకు లాగుకొంటాడు. ఇంతకన్నా ఆశ్చర్యకరమైన సంగతి ఈ సృష్టిలో మరొకటి ఉంటుందా? 
క, ఇనువే(డిమి శోషించిన । జనములయం దాత్మనిష్ట శాశ్వతికత్వం 

బున వెలు(గుచుండు దానికి । ననఘా! మిగులంగ జిత్రమైనది గలదే! 600 


ప్రతిపదార్థం: అనఘా!= పావనుడా!; ఇను= సూర్యుడియొక్క; వే(డిమి= ఉషప్లత; శోషించినన్‌= ఎండిపోతే; జనములయందున్‌= 
ప్రజలలో; ఆత్మనిష్ట= మోక్షం; శాశృతికత్వంబునన్‌= శాశ్వతమై; వెలుగుచుండున్‌= (ప్రకాశిస్తూ ఉంటుంది; దానికిన్‌= దానికన్నా 
మిగులంగన్‌= మించిన; చిత్రమైనది= ఆశ్చర్యకరమైన విషయం; కలదే!= ఉన్నదా! 


తాత్సర్యం: పాపరహితుడా! సూర్యుడి వేడిమి తగ్గిపోతే ప్రజలలో ఆత్మనిష్థ అనేది శాశ్య్వతంగా (ప్రకాశిస్తుంది. 
ఇంతకంటె ఆశ్చర్యకరమైన అంశం ఏముంది చెప్పుము. 
తే. సూర్యువలనన బీజంబు ధార్యమాణ । మగు జరాచరధారిణియైన ధరణి 

చేత నంతకు మిగుల జర్షింప నక్క। జంబు లెందును గలవె? నిష్టానిరూఢ! 601 


ప్రతిపదార్థం: నిష్టానిరూఢ!= నియమాసక్తా!; చరాచర= జంగమస్థావరాలను; ధారిణి+అయిన= ధరించేదయిన; ధరణిచేతన్‌= 
ఈ భూమిచేత; బీజంబు= విత్తనం; సూర్యువలనన్‌+అ= సూర్యుడివలననే; ధార్యమాణము+అగున్‌= బీవింపజేయబడుతోంది 
- మొలకెత్తుతోంది; చర్చింపన్‌= ఆలోచిస్తే; అంతకున్‌+మిగులన్‌= అంతకంటె మించి; అక్కజంబులు= అద్భుతాలు; ఎందునున్‌= 
ఎక్కడైనా; కలవె?= ఉన్నాయా? 
తాత్సర్యం: సూర్యుడివలననే విత్తనాలు భూమిలో మొలకెత్తుతున్నాయి. ఇంతకంటె అద్భుతాలు ఎక్కడ ఉంటాయి 
స్వామీ! 
క పరముండు నిరంజనుC౯ డ । క్షరు( డజరుం డద్వయుండు శాశ్వతు( డగు న 

ప్పురుషు(డు రవియంద వెలుగు । నరు( దంతటికంటె( గలదె? యగ్రిమవర్గా! 602 


(ప్రతిపదార్హం: అ(గ్రిమవర్గా!= అ(గ్రవర్లంలో జన్మించినవాడా! ((బ్రాప హ్మణుడా!); పరముండు= పరాత్సరుడూ; నిరంజను(డు= 
థి lac) (ac) 

నిర్గుణుడూ; అక్షరు(డు= నాశనం లేనివాడూ; అజరుండు= ముసలితనం లేనివాడూ; అద్వయుండు= ద్వ్యయము కానివాడూ 

(అద్వితీయుడు); శాశ్వతు(డు= శాశ్వతమైనవాడూ; అగు= అయినటువంటి; ఆ+పురుషు(డు= ఆ మహాపురుషుడు; రవియందున్‌+అ= 

సూర్యుడిలోనే; వెలుగున్‌= ఒప్పారుతుంటాడు; అంతటికంటెన్‌= అంతకన్నా; అరుదు= అద్భుతం; కలదె?= ఉన్నదా? 


తాత్సర్యం: పరాత్సరుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలంలోనే (ప్రకాశిస్తుంటాడు. ఓ (బ్రాహ్మణుడా! 
అంతకంటె ఆశ్చర్యం ఏముంది చెప్పుము! 

వ. అని వెండియు. 603 
ప్రతిపదార్థం: అని= అని చెప్పి; వెండియున్‌= మళ్ళీ ఇట్లా కొనసాగించాడు. 


తాత్సర్యం: అని చెప్పి మళ్ళీ ఇట్లా కొనసాగించాడు. 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1091 


=> >) నుహిమ (సం. 12-350-8) 
క విను మత్యాశ్చర్య మొకటి । మనుజోత్తమ! యొక్కనా(డు మధ్యాహ్నృమునం 
దన 2९०८ గినుని వెలు(గుతో । నెనగా గగనమున నొక్క డేతెంచె వడిన్‌. 604 


ప్రతిపదార్థం: మనుజ+ఉత్తమ!= ఓ మానవోత్తమా!; అతి+ఆశ్చర్యము= ఎంతో ఆశ్చర్యకరమైనది; ఒకటి= ఒక్కటి ఉంది ; 
వినుము; ఒక్కనా(డు= ఒకరోజు; మధ్యాహ్నమునన్‌= మధ్యాహ్నసమయంలో; ఒక్క(డు= ఒకానొక పురుషుడు; తన= తనయొక్క; 
వెలుగు= తేజస్సు; ఇనుని= సూర్యుడి; వెలుగుతోన్‌= కాంతితో; ఎనగాన్‌= సాటిరాగా; గగనమునన్‌=- ఆకాశంలో; వడిన్‌= 
వేగంగా; ఏతెంచెన్‌= ఎదురు వచ్చాడు. 

తాత్సర్యం: ఓ మానవోత్తమా! అత్యాశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పుతాను. (శ్రద్దగా వినుము. ఒకరోజున మధ్యాహ్నం 
ఆకాశంలో ఒక పురుషుడు ఎదురయ్యాడు. ఆయన తేజస్సు సూర్యుడి తేజస్సుతో పోటీ పడుతున్నట్లు అనిపించింది. 


క, అంబరపాటనమునం బో । లెం బెద్దయు మెటియు తనదు లీలాగతి క 

య్యంబరమణి యధికప్రమ । దంబున నభిముఖు(డుగా నుదగ్రస్పూర్తిన్‌. 605 
ప్రతిపదార్థం: అంబరపాటనమునన్‌+పోలెన్‌= ఆకాశాన్ని బద్దలు కొట్టేస్తుందా అన్నట్టు (బద్దలు కొట్టిందా అన్నట్టు); పెద్దయున్‌= 
ఎక్కువగా; మెబయు= ప్రకాశించే; తనదు= అతడియొక్క; లీలాగతికిన్‌= సవిలాసగమనానికి; ఆ+అంబరమణి= ఆ సూర్యుడు; 
అధికప్రమదంబునన్‌= అత్యధిక సంతోషంతో; ఉద(గ్రస్ఫూర్తిన్‌= ఇంకా అతిశయించిన స్ఫురణతో; అభిముఖు(డుగాన్‌= ఎదురుగా. 
తాత్సర్యం: ఆకాశాన్ని పగులగొట్టేస్తాడా? - అన్నంతటి తేజస్సుతో సవిలాసంగా వస్తున్న ఆ పురుషుడికి సూర్యుడు 
చేయిసాచాడు. 
విశేషం: అలం: ఉటత్రేక్ష. 
చ. కదియయగ( బాటుతెంచిన వికాసవిభాసిముఖారవిందు(డై 

యెదురుగ జేయి సాణశె దివసేశు( డతండును లీల గేలు నొ 

ప్పిదముగ బట్టి రూపము లభిన్నత( బొంద(గ( జొచ్చె బింబమున్‌ 

సదనము( జొచ్చునట్ల విలసద్గతి నింకిట యేమి సెప్పుదున్‌? 606 
ప్రతిపదార్థం: కదియ(గన్‌= తనను సమీపించటానికి; పాటుతెంచినన్‌= ఆ తేజస్వి పరుగు పరుగునరాగా; దివస+ఈశు(డు= 
దినపతి అయిన సూర్యుడు; వికాస= ఆనందంతో (వికాసంతో); విభాసి= వెలిగిపోతున్న; ముఖ+అరవిందు(డై= ముఖపద్మం 
కలవాడై; ఎదురుగన్‌= ఆతనికి అభిముఖంగా; చేయి సాణెన్‌= చెయ్యి చాపాడు; అతండునున్‌= ఆ పురుషుడు సయితం; 
లీలన్‌= విలాసంగా; కేలున్‌= ఆ చేతిని; ఒప్పిదముగన్‌= అందంగా; పట్టి= పట్టుకొని; రూపములు= ఆకారాలు; అభిన్నతన్‌= 
అభేదాన్ని; పొంద(గన్‌= పొందుతూండగా (ఒకటే అయిపోతూండగా); విలసత్‌+గతిన్‌= అందమైన పద్దతిలో (సవిలాసగమనంతో 
అని కానీ); సదనమున్‌+చొచ్చునట్లు= గృహంలోకి ప్రవేశించినట్టు; బింబమున్‌= ఆ సూర్యబింబంలోకి; చొచ్చెన్‌= ప్రవేశించాడు; 
ఇంకన్‌+ఇటన్‌= ఇంక ఇక్కడ; ఏమి+చెప్పుదున్‌?= ఏమి చెప్పును! 
తాత్సర్యం: ఆ దివ్యతేజస్వి తనకు ఎదురుగా వేగంగా వచ్చేసరికి సూర్యుడి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. 
సాదరంగా చేయి చాపాడు. ఆతడు దానిని ఒయ్యారంగా అందుకొన్నాడు. ఇద్దరి ఆకారాలూ (క్రమ(క్రమంగా 
ఏకమయిపోతున్నాయి. ఇంటిలోనికి (ప్రవేశించినంత విలాసంగా ఆ తేజస్వి సూర్యబింబంలోనికి ప్రవేశించాడు. 


శాంతిపర్వము ~ షష్టాశ్వాసము 1092 
వ. _ అట్టియెడ. 607 
ప్రతిపదార్థం: అట్టియెడన్‌= ఆ సమయంలో. 
తాత్సర్యం: ఆ సమయంలో. 
చ. అరదముమీ(ద మున్‌ పొలుచునాత(డొ? యిప్పటియాత(డో? దివా 
కరు( డను సందియంబు భుజగంబుల చిత్తము ९०८०८ బుట్టి యొం 


డొరువులతోడ వారు గడు నొయ్యన( బల్మ(గ నే వినీతసు 
స్టిరమృదుభాషినై యడిగితిం బ్రభువున్‌ ధరణీసురోత్తమా! 608 


ప్రతిపదార్థం: ధరణీసుర+ఉత్తమా!= ఓ |బ్రాహ్మణోత్తమా!; అరదముమీ(దన్‌= రథం పైని; మున్‌= అంతకుముందు; పొలుచునాత(డొ?= 
ఉన్నవాడో?; ఇప్పటియాత(డో?= ఇప్పుడు వచ్చి ఉన్నవాడో?; దివాకరు(డు= సూర్యుడు; అను= అనే; సందియంబు= సందేహం; 
భుజగంబుల= సర్పాల; చిత్తములందున్‌= హృదయాలలో; పుట్టి= కలిగి; ఒండొరువులతోడన్‌= పరస్పరం; వారు= ఆ సర్పశ్రేష్ణులు; 
కడున్‌+ఒయ్యనన్‌= మెల్లమెల్లగా; పల్కయగన్‌= గుసగుసలు పోతోంటే; ఏన్‌= నేను; వినీత= వినయ సంపన్నమైన; స్థిర= నిశ్చలమైన; 
మృదుభాషిన్‌+ఐ= మృదుభాషలు కలవాడనై (మృదువుగా పలుకుతూ); (ప్రభువున్‌= మా అధిపతిని (సూర్యుడిని); అడిగితిన్‌= 
అడిగాను. 


తాత్సర్యం: ఓ (బ్రాహ్మణోత్తమా! ఇప్పటిదాకా రథంమీద ఉన్నవాడా? లేకపోతే ఇప్పుడు వచ్చినవాడా? - ఎవరు 
సూర్యుడు? అనే సందేహం రథం లాగుతున్న మా సర్పరాజుల కందరికీ కలిగింది. పరస్పరం గుసగుసలు పోతున్నారు 
అందరూ. అప్పుడు వినయంగా మృదువుగా నిశ్చలంగా నేనే మా (ప్రభువును అడిగాను. 


క  ఇతండెవ్వం?డని యమ్మెయి । నతిచకితాత్ముండ నగుచు నడుగుటయు నహః 
పతి నా &०८८८ గృపాసం । గతమగు తన చూడ్కి వొలయయగా వత్సలు(డై. 609 


ప్రతిపదార్థం: ఆ+మెయిన్‌= అట్టా; అతిచకిత+ఆత్ముండన్‌+అగుచున్‌= మిక్కిలి ఆశ్చర్యపోయిన వాడిని అవుతూ; ఇత(డు= 
ఈయన; ఎవ్వండు= ఎవరు?; అని; అడుగుటయున్‌= నేను అడగటంతో - అహఃపతి= దివసనాథుడు (సూర్యుడు); నామీ(దన్‌= 
నా పైని; కృపాసంగతము+అగు= దయతో కూడిన; తన= తనయొక్క; చూడ్కి= చూపు; పొలయయగాన్‌= వ్యాపించేట్టు (చూసి); 
వత్సలు(డై= పేమ కలవాడై. 

తాత్సర్యం: ఇతడు ఎవరు? - అని నేను చాలా ఆశ్చర్యపోయి అడిగాను. దానికి సూర్యుడు నా వైపు ఒకసారి 
దయనిండిన కన్నులతో చూచి (ప్రేమగా ఇట్టా అన్నాడు. 


&. *“సురయక్ష గంధర్వ గరుడోరగాదుల । లోన నెవ్వ(డు గా డలోలుపాతు( 
డుంఛవృత్తి మహీసురోత్తముం డస్ట్థల । నియముండు ఫలమూల నీరమారు 
తాహారు(డగు ముని యాకాంక్ష २०००८८० । ప్రాప్తంబు గాని పదార్థములకు 
సర్వభూత హితత్వశాలి యిమ్మెయి సిద్ధి(। బ్రాపించె నని చెప్పె( బ్రకటఫణితి 


తే. कण्‌ యిట్టి విశేషంబు గను(గొనంగ । వినను గాంచితి' ననిన నవ్విప్రవరు(డు 
ప్రమద మెద నిండి పొంగార( బాపటేని । యాననము సూచి యిట్లను మానవేంద్ర! 610 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1093 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పావనుడా! ; ఓ పద్య్ముడా! ఈ వచ్చిన వ్యక్తి -సురయక్షగంధర్వగరుడ+ఉరగ+ఆదులలోనన్‌= సురలలో, 
యక్షులలో, గంధర్వులలో, ఉరగులలో (సర్పజాతి), ఇంకా తక్కిన జాతులలో; ఎవ్వ(డున్‌+కా(డు= ఎవ్వడూ కాడు; ఇతడు 
- అలోలుప+ఆత్యు(డు= దేనిపట్లా తగులు చెందని మనస్సుకలవాడు (నిరీహుడు - నిశ్చ్ళలాతుడు); ఉంఛవృత్తి= నూర్చిన 
పొలాలలో చెదిరిపడిన ధాన్యపుగింజలను ఏరుకొని వాటితో పొట్టగడుపుకొనే; మహీసుర+ఉత్తముండు= బ్రాహ్మణోత్తముడు; అస్థల= 
చెదరని; నియముండు= నియమాలు కలవాడు (స్థిరనిష్ట కలవాడు); ఫల= పళ్ళూ; మూల= దుంపలూ; నీర= నీళ్ళూ; మారుత= 
వాయువూ; ఆహారు(డు= ఆహారంగా కలవాడు ~ అగు= అయిన; ముని= ఒక ముని ఈయన; ప్రొప్తంబు+కాని= తనకు 
ప్రాప్తంలేని; పదార్థములకున్‌= వస్తువులకోసం; ఆకాంక్ష+చేయ(డు= కోరిక పెట్టుకోడు; సర్వభూత= సమస్తప్రాణులకూూ; 
హితత్వశాలి= మేలుకోరేవాడు - మేలు చేసేవాడు; ఈ+మెయిన్‌= ఇలా; సిద్దిన్‌+( ప్రాపించెన్‌= సిద్దిపొందాడు; అని; ప్రకటఫణితిన్‌= 
స్పష్టమైన మాటలతో (శైలితో); చెప్పెన్‌= (సూర్యుడు నాకు) చెప్పాడు; ఇట్టి= ఇటువంటి; విశేషంబున్‌= విశేషాన్ని; కను(గొనంగన్‌+ 
విననున్‌+కాంచితిన్‌= చూడగలిగాను; వినగలిగాను (కనుగొనంగన్‌/కాంచితిన్‌. విననున్‌/కాంచితిన్‌); అనినన్‌= అని పద్ముడు 
చెప్పేసరికి; ఆ+విప్రవరు(డు= ఆ బ్రాహ్మణోత్తముడు - భృగువు; ప్రమదము= ఆనందం; ఎదన్‌= హృదయంలో; నిండి+పొంగారన్‌= 
నిండి పెల్టుబుకగా; పాపటేని= ఆ సర్పరాజుయొక్క; ఆననము+చూచి= ముఖంలోకి చూసి; మానవేం(ద్ర!= ఓ ధర్మరాజా!; ఇట్లు= 
ఇలా; అనున్‌= అన్నాడు (అంటున్నాడు). 
తాత్సర్యం: ఓ పద్యుడా! ఈ వచ్చినవాడు సురయక్ష గంధర్వ గరుడోరగాదులలో ఎవ్వడూ కాడు. నిశ్చలమైన 
మనస్సు కలవాడూ, ఉంఛవృత్తితో జీవించే బ్రాహ్మణుడూ, నిశ్చలమైన నియమాలు కలవాడూ, కందమూల ఫలోదక 
మారుతాలు మా(త్రమే ఆహారంగా స్వీకరించేవాడూ, నిరాకాంక్షుడూ, సర్వభూతహితం కోరుకొనేవాడూ, మునీ శృ్యరుడూ 
అయిన ఒక మహానుభావుడు. ఇట్లా సిద్ది పొందాడు - అని సూర్యుడు స్పష్టం చేశాడు. ఓ భృగూ! అటువంటి 
అద్భుతం చూడగలిగాను, వినగలిగాను” అని పద్యుడు చెప్పేసరికి ఆ భృగువు పరమానంద సంభరితుడై ఇట్లా 
అన్నాడు. 
క, “ఇవి యన్నియు నాశ్చర్యము । లవు( దెరువును నాకు( జూపి తన్వర్ణ్థత నొ 

ప్పు వివిధ శబ్దంబుల బో । ధవరేణ్యా! పోయి వచ్చెదం బ్రియమొందన్‌. 611 
ప్రతిపదార్హం: బోధవరేణ్యా!= జ్ఞానంచేత ఉత్తముడా! (గురూత్తమా!); ఇవి= నీవు చెప్పిన ఈ విషయాలు; అన్నియున్‌= అన్నీ; 
ఆశ్చర్యములు= అద్భుతాలు; అవున్‌= అవును (నిజమే); అన్వర్థతన్‌= సార్థకంగా; ఒప్పు= ఒప్పేటటువంటి; వివిధ శబ్దంబులన్‌= 
వివిధ పదాలతో; నాకున్‌= నాకు; తెరువునున్‌= మార్గంకూడా; చూపితి(వి)= చూపించావు; ప్రియము+ఒందన్‌= ప్రియం కలిగేటట్టు; 
పోయివచ్చెదన్‌= నేనింక వెళ్ళివస్తాను. 
తాత్సర్యం: “ఓ పద్ముడా! నీవు ఇంతవరకూ చెప్పినవి అన్నీ అద్భుతాలే. అవును. నిజమే. వీటిని చెప్పటంలోనే 
సార్థకపదాలతో నాకు మార్గంకూడా చూపించావు. ఓ గురూత్తమా! చాలాసంతోషం! నే నింక వెళ్ళివస్తాను. 
క్ర నను మటవక పనుపం దగు । పనులెల్లను బనుపు శిష్యభావశుభము నా 

కనఘా! కలిగెను నీ దెస । ననూనభద్రములు నీకు నయ్యెడు మెపుడున్‌.' 612 
ప్రతిపదార్థం: అనఘా!= ఓ పవిత్రుడా, పద్ముడా!; ననున్‌= నన్ను; మణివక= మర్చిపోకుండా; పనుపన్‌+తగు= ఆజ్ఞాపించదగిన; 
పనులు+ఎల్లనున్‌= పనులు అన్నీ; పనుపు(ము)= ఆజ్ఞాపించు; నీదెసన్‌= నీపట్ల; నాకున్‌= నాకు; శిష్యభావ= శిష్యుడను అనే 
భావం తాలూకు; శుభము= పుణ్యం; కలిగెను= కలిగింది (నీకు శిష్య ప్రాయుడను అనే భావం నాకు కలిగింది - అని); నీకున్‌= 
నీకు; ఎపుడున్‌= ఎల్లవేళలా; అనూన= అత్యధికమైన; భ(ద్రములు= అయ్యెడున్‌= అగుగాక! 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1094 


తాత్సర్యం: ఓ పద్ముడా! నన్ను మరిచిపోవద్దు. ఆజ్ఞాపించదగినవన్నీ నాకు ఆజ్ఞాపించుము. నీకు శిష్యుడను అనే 
భావం నాకు ఏర్పడింది. అది శుభప్రదం. నీకు ఎల్లవేళలా శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను.” 


విశేషం: అయ్యెడున్‌+ఎపుడున్‌. ఆశీరర్థంలో 'ఎడున్‌' లోని నకారం మకారంగా మారింది. ఎడుతల ८०९०९००; కచ్చు 
పరంబగునపుడు మకారంబగు ((క్రియ-18) అని బాలవ్యాకరణం. 


చ. అనవిని, నన్ను( గాంచితి ప్రయత్నమునన్‌, వినిపింపు మీవు వ 

చ్చిన పని నాకు, నీ కొకటి సేసితినే? యిటు వృక్షమూల వా 

సుని క్రియ లేచిపోక తగుచొ ప్పగునే? భవదీయవాంఛ సె 

ప్పెన నది యేను దీర్తు, మణి పెం పెస(గం జను భూసురోత్తమా!' 613 
ప్రతిపదార్థం: అనన్‌= అని భృగుడు పలికేసరికి; విని= ఆలకించి; పద్ముడు ఇట్టా అంటున్నాడు - నన్నున్‌= నన్ను; ప్రయత్నమునన్‌= 
ప్రయత్నపూర్వకంగా (ఇంతదూరం వచ్చీ ఎనిమిదిరోజులు ఉపవాసం ఉండీ); కాంచితి(వి)= చూశావు; ఈవు= నీవు; వచ్చిన 
పనిన్‌= వచ్చిన పని ఏమిటో దానిని; నాకున్‌= నాకు; వినిపింపుము= వినిపించవయ్యా!; నీకున్‌= నీకు; ఒకటి= ఒక్కటయినా; 
చేసితినే?= (ఉపకారం) చేసానా? (నీకు ఇంతవరకూ ఏ ఉపకారమూ చెయ్యనే లేదుగదా నేను); ఇటు= ఇట్లా; వృక్షమూలవాసుని+(క్రియన్‌= 
చెట్టు మొదట్లో కాపురం ఉన్నవాడివలె; లేచిపోక= చటుక్కున లేచి ఉన్నపళంగా వెళ్ళిపోవటం; తగుచొప్పు+అగునే?= తగిన పద్దతేనా 
(మంచి పద్దతే అవుతుందా చెప్పుము!); భవదీయ= నీయొక్క; వాంఛ= కోరిక; చెప్పినన్‌= చెబితే; అది; ఏనున్‌= నేను; తీర్తున్‌= 
తీరుస్తాను; మటీ= అటుపైని; భూసుర+ఉత్తమా!= ఓ |బ్రాహ్మణోత్తమా!; పెంపు+ఎసయగన్‌= గొప్పదనం అతిశయించేట్టు; 
చను(ము)= వెళ్ళుము (వెడుదువుగాని). 
తాత్సర్యం: భృగువు చెప్పిన పలుకులు ఆలకించి పద్ముడు ఇట్టా అన్నాడు. 'ఓ (బ్రాహ్మణోత్తమా! కష్టపడి 
ప్రయత్నపూర్వకంగా వచ్చి నన్ను చూచావు ఇంతకీ నీవు వచ్చిన పని ఏమిటో చెప్పనే లేదు. చెప్పుము. ఇంతవరకూ 
నికు నే నేమీ చేయనే లేదు. చెట్టుక్రింద కాపురం ఉన్నవాడివలె ఉన్నపళంగా ఇట్లా దులుపుకొని లేచి చక్కా 
పోవటం భావ్యమా? సమంజసమా? నీ కోరిక ఏమిటో చెప్పుము. తీరుస్తాను. అటుపైని వెళ్ళిపోదువుగాని. 
వ. © వెండియు. 614 
ప్రతిపదార్థం: అని= అని; వెండియున్‌= ఇంకా ఇట్టా అంటున్నాడు. 
తాత్సర్యం: అని ఇంకా ఈ విధంగా అంటున్నాడు. 
తే. “అనఘ! నాయందు నీవు నీయందు నేను(। గలము నీకు నీ సర్వలోకంబు( గలదు 

చింత కవకాశ మెద్ది? నిశ్చింతభావ । మొందు' మనియె నా దందశూకోత్తముండు. 615 


ప్రతిపదార్థం: అనఘ!= ఓ పావనుడా! భృగూ!; నాయందున్‌= నాలో; నీవున్‌= నీవూ; నీయందున్‌= నీలో; నేనున్‌= నేనూ; 
కలము= ఉన్నాం; నీకున్‌= నీకు (ఇంకా); ఈ సర్వలోకంబున్‌= ఈ సమస్త ప్రపంచమూ; కలదు= ఉంది; చింతకున్‌= దిగులుకు; 
అవకాశము+ఎద్ది?= చోటు ఏది?; డనిళ్చింతభావమున్‌= నిశ్చింత అయిన స్థితిని; ఒందుము= పొందు ~ అని; ఆ+ 
దందశూక+ఉత్తముండు= సర్పశ్రేష్టుడైన ఆ పద్యుడు; అనియెన్‌= అన్నాడు. 

తాత్సర్యం: “ఓ భృగూ! నాలో నీవు ఉన్నావు. నీలో నేను ఉన్నాను. నీకు ఇంకా ప్రపంచమంతా ఉన్నది. దిగులు 
పడకుము. నిశ్సింతగా ఉండుము” అని ఆ సర్పరాజు పలికాడు. 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1095 
వ. అనిన విని భృగుండు పద్మునకి ట్లనియె. 616 
ప్రతిపదార్థం: అనినన్‌= అంటే; విని= ఆలించి; భృగుండు; పద్యునకున్‌; ఇట్లు; అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
४ प ए తో రా 2 న్నా ए९ 

తాత్సర్యం: అనగా ఆలకించి, భృగుడు పద్ముడి ఇట్లా అన్నాడు: 
తే. “భోగివర! యిది యిట్టిద భూతములును । నీవు నేనును సర్వగతావి శిష్ట 

విధములము వేదితవ్యంబు విదితమయ్యె । నిట్టి సందర్శనము వ్రతమింక నాకు. 617 
ప్రతిపదార్థం: భోగివర!= ఓ సర్పరాజా! (భోగము= పడగ. అది కలది -భోగి); ఇది= నీవు అన్నది; ఇట్టిది+ అ= నిజమే (ఇంతటిదే); 
నీవున్‌= నీవూ; నేనునున్‌= నేనూ; భూతములును= పంచభూతాలూ (నిఖిల ప్రాణికోటీ); సర్వగత= అన్నిటా అంతటా వ్యాపించిన; 
అవిశిష్ట= భేదంలేని; విధములము= తీరు కలవాళ్ళం; వేదితవ్యంబు= తెలుసుకోవలసింది; విదితము+అయ్యెన్‌= తెలిసింది; ఇట్టి= 
ఇటువంటి; సందర్భనము= తత్త్యదర్శ్భనం; ఇంకన్‌= ఇటుపైని; నాకున్‌= నాకు; (వ్రతము= నియమం. 
తాత్సర్యం: 'ఓ సర్ప్సరాజా! నివ అన్నది నిజమే. నీవూ నేనూ ఈ ప్రాణికోటీ, పంచభూతాలూ అంతటా వ్యాపించి 
ఏ భేదమూ లేని వాళ్ళం. అభిన్నులం. సమానులం. తెలిసికొనదగినది ఏదో తెలిసిపోయింది. ఇదే తత్తదర్భనం 
- సర్వసమతాద్నష్టి ఇకపైని నాకు (వ్రతం. 
క్ర ఈ విధము నిశ్చయము నే । భావింప(గ( గంటి నీ కృపారతివలనన్‌ 

నీవు కృతార్గుడవు సుజన । సేవిత! యామంత్రణంబు సేసినవా(డన్‌.' 618 
ప్రతిపదార్థం: సుజనసేవిత!= సజ్ఞనులచేత సేవింపబడినవాడా!; ఈ విధము నిశ్చయము= ఇటువంటి నిశ్చయాన్ని (పుంప్వాదేశం 
చేయలేదు); నీ= నీయొక్క; కృపారతివలనన్‌= దయారూపమైన ఆసక్తివలన; భావింప(గన్‌+కంటిన్‌= ఆలోచించగలిగాను 
(చేసికోగలిగాను - అని); నీవు= నీవు; కృతార్థు(డవు= చరితార్థుడవు; ఆమం(త్రణంబు= వీడ్కోలు; చేసినవా(డన్‌= చెప్పుతున్నాను; 
(ఆమం(త్రణశబ్దానికి ఆహ్వానమూ వీడ్కోలు అని రెండు అర్థాలూ ఉన్నాయి. నమస్కారం అనే అర్థంలో కూడా దీని వాడుక 
ఉంది. నమస్కారం చేస్తున్నాను అనే అర్థం ఇక్కడ ఇంకా బాగా కుదురుతుంది). 
తాత్సర్యం: సజ్ఞనసేవితా! నీ దయావిశేషంవలన నేను ఈ రకం నిశ్చయానికి రాగలిగాను. అటువంటి పరిణతి 
నీ మాటలవలన నాకు వచ్చింది. నీవు చరితార్జుడవు. నీకు నమస్కరించి సెలవు తీసికొంటున్నాను.' 


వ. అని పలికి యివ్విధంబున( గృతనిశ్రయుండై భృగుండు భుజంగవిభు వీడ్మొని దీక్షావిశేషకాంక్షం జేసి భార్గవకుల 
పవిత్రుం జ్యవనుం గాంచి నిజవృత్తాంతంబు సెప్పి తతృతసంస్మారంబునం గృతకృత్యుం డయ్యె; నిప్పుణ్యకథ 
యబ్బార్గవుండు జనకసదనంబున నారదునకు వివరించి; నద్దేవమునివరుండు దేవతావరునకు వినిపించె 
నమ్మహాత్ముండు వసువులకుం జెప్పె జామదగ్ను తోడి సంగ్రామంబున నుద్దామచిత్తుండనైన నన్నుం దేర్చ్లుటకై 

= (అ 2 --2 ५~ > — 
వసువులు సకలభూత సమదర్శిత్వ సంపాదకంబైన యీ యితిహాసంబు నాకుం 2838. నీవు పరమధర్మం 
బెయ్యది? యని యడిగిన నేను నీకుం జెప్పితి సర్వసమతాసముపహితంబైన యనాకాంక్షిత్వంబు 
ధర్మోత్రమంబు నిరతిశయానందంబునకు నిధానంబు.” 619 


८9 


(ప్రతిపదార్థం: అని పలికి= అని చెప్పి; ఈ విధంబునన్‌= ఈ (ప్రకారంగా; కృతనిశ్చయుండై= నిశ్చయం చేసుకున్నవాడై; భృగుండు= 
భృగుడు; భుజంగవిభున్‌= సర్పరాజును; వీడ్కొని= విడిచిపెట్టి; దీక్షా= దీక్షపట్ల; విశేష= విశేషమైన; కాంక్షన్‌+చేసి= కోరికచేత 


శాంతిపర్వము = షష్టాశ్వాసము 1096 


(దీక్షవిశేషం పట్ట కోరికతో అని కానీ); భార్గవకుల= భృగువంశంలో; పవిత్రున్‌= పావనుడైన; చ్యవనున్‌= చ్యవన మహర్షిని; 
కాంచి= దర్శించి; నిజ= తనయొక్క; వృత్తాంతంబు= కథ; చెప్పి= వివరించి; తద్‌= ఆ చ్యవనునిచేత; కృత= చేయబడిన; 
సంస్కారంబునన్‌= (దీక్ష ఇచ్చేటప్పుడు కులంపెద్ద చెయ్యవలసిన) మం(త్ర సంస్కారంతో; కృతకృత్యుండు+అయ్యెన్‌= చరితార్జుడు 
అయ్యాడు; ఈ+పుణ్యకథ= ఈ పవిత్రకథ; ఆ+భార్గవుండు= ఆ చ్యవనుడు (పరశురాముడు); జనకసదనంబునన్‌= 
జనకమహారాజు గారి నివాసంలో; నారదునకున్‌= నారదమహర్షికి; వివరించెన్‌= తెలియజేశాడు; ఆ+దేవమునివరుండు= ఆ 
దేవర్షివర్యుడు - నారదుడు; దేవతావరునకున్‌= ఇంద్రుడికి; వినిపించెన్‌= వివరించాడు (దేవేం[ద్రసన నివేశనే -4); ఆ+మహాత్ముండు= 
మహానుభావుడైన ఆ ఇం|ద్రుడు; వసువులకున్‌= అష్టవసువులకూ; చెప్పెన్‌= చెప్పాడు; జామదగ్భ్యుతోడి= పరశురామునితో ఏర్పడిన; 
సంగ్రామంబునన్‌= యుద్దంలో; ఉద్దామచిత్తుండను+ఐన= కలతచెందిన హృదయం కలవాడనైన; నన్నున్‌= నన్ను; తేర్చుటకై= 
ప్రసన్నపరచటం కోసం; వసువులు= ఆ వసువులు; సకలభూత= సమస్త ప్రాణికోటినీ; సమ= సమానంగా; దర్శిత= చూడటం 
అనే గుణాన్ని; సంపాదకంబైన= కలిగించేదైన; ఈ+ఇతిహాసంబు= ఈ వృత్తాంతం; నాకున్‌= నాకు; చెప్పిరి= తెలియజేశారు. 
(భీష్ముడు పూర్వజన్మలో అష్టవసువులలో ఒకడు); నీవు= ధర్మరాజా! పరమధర్మంబు= అత్యుత్తమధర్మం; ఏ+అది= ఏది; అని; 
అడిగినన్‌= అడిగితే; నేనున్‌= నేను; నీకున్‌= నీకు; చెప్పితిన్‌= తెలియజేశాను; సర్వసమతా= సర్వ(ప్రాణి సమానత్వంతో; 
సముపహితంబైన= కూడుకొన్న; అనాకాంక్షిత్వంబు= వాంఛారహితస్థితి (ఏ కోరికలూ లేకపోవటం - నిష్కామత్వం); ధర్మ+ 
ఉత్తమంబు= ధర్మాలలోకెల్లా (38258; నిరతిశయ+ఆనందంబునకున్‌= = ఆనందానికి; నిధానంబు= నిలయం. 
తాత్సర్యం: అని పలికి, ఈ విధంగా గట్టిగా నిశ్చయించుకొన్నవాడై భృగుడు నాగరాజును వఏడ్కొని, విశేషదీక్షకొరకు 
భార్గవకులశ్రేష్ణుడైన చ్యవనమహర్షిని దర్శించి, తన కథ చెప్పుకొని, అతడు చేసిన సంస్కారంతో ధన్యుడయ్యాడు. 
ఈ పుణ్యకథ జనకుడి గృహంలో భార్గవుడు నారదుడికి వివరించాడు. నారదుడు ఇంద్రుడికి చెప్పాడు. అతడు 
వసువులకు చెప్పాడు. పరశురాముడితో కలిగిన యుద్ద సందర్భంలో కలత చెందిన నన్ను తేర్చటానికై వసువులు 
సకలభూత సమభావాన్ని పొందాలని ఈ ఇతిహాసం నాకు తెలిపారు. “పరమధర్మం ఏది?’ అని నీవు అడుగగా 
నేను నీకు చెప్పాను. సమస్త భూతాలను సమదృష్టితో కూడిన నిష్కామత్వం ఉత్తమధర్మం. ఉత్తమమైన ఆనందానికి 
అది నిలయం.” 
క అని యిట్లు ధర్మసుతునకు । ననిమిషతటినీతనూజు( డధికప్రేమం 

బున బెప్పట వైశంపా । యను(డును జనమేజయునకు నర్థిం జెప్పెన్‌. 620 
ప్రతిపదార్థం: అని; ఇట్టు= ఇలా; ధర్మసుతునకున్‌= ధర్మరాజుకు; అనిమిషతటినీ= గంగాదేవి; తనూజు(డు= కుమారుడైన 
భీష్ముడు (అనిమిషులు= దేవతలు, తటిని= నది); అధిక ప్రేమంబునన్‌= మిక్కిలి (ప్రేమతో; చెప్పుట= చెప్పటాన్ని; వైశంపాయను(డు= 
వైశంపాయన మహర్షి; జనమేజయునకున్‌= జనమేజయుడికి; అర్థిన్‌= కోరికతో; (ఇష్టంతో) చెప్పెన్‌= వినిపించాడు. 
తాత్సర్యం: అని ఇట్టా భీష్ముడు ధర్మరాజుకు చెప్పటాన్ని వైశంపాయనుడు తన (శ్రోత అయిన జనమేజయుడికి 
వఐవరించాడు. 
వ. చెప్పిన విని జనమేజయుండు వైశంపాయనుతో నిత్తెఐంగున( బితామహుండు హితోపదేశంబు సేసిన 

నమ్మహీశుం డెవ్విధంబు దశావిశేషంబు నొందె మునీంద్రా! చెప్పవే యనుటయు. 621 


ప్రతిపదార్థం: చెప్పినన్‌= చెబితే; విని= ఆలకించి; జనమేజయుండు= ఆ జనమేజయమహారాజు; వైశంపాయనుతోన్‌= ఆ 
వైశంపాయనమహర్శితో; ఈ+తెజుంగునన్‌= ఇలా; పితామహుండు= భీష్ముడు; హిత+ఉపదేశంబు= మేలును గురించిన 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1097 


ఉపదేశం; చేసినన్‌= చేస్తే; ఆ+మహీ+ఈశుండు= ఆ మహారాజు ధర్మజుడు; ఏ+విధంబు= ఏ రకమైన; దశావిశేషంబున్‌= 
విశిష్టమైన అవస్థను (దశను); ఒందెన్‌= పొందాడో; మునీం[ద్రా!= ఓ మహామునీ!; చెప్పవే= తెలియజెయ్యవా!; అనుటయున్‌= 
అనటమూ. 
తాత్సర్యం: దీనినంతా విని జనమేజయుడు వైశంపాయనుడితో “భీష్ముడి ఉపదేశం విని ధర్మజుడు ఎట్టి అనుభూతిని 
పొందాడు?” నాకు తెలిసికొనాలని ఉన్నది. తెలియజేయుము” అని అడుగగా. (తరువాతి పర్వంలోని కథతో 
అన్వయం). 
ఆశ్వాసాంతము 

&. ఆగమపుష్ప సౌరభశుభాంగ! నివాస బుధాంతరంగ! వి 

ద్యా గృహమేధితా సుభగతా మహనీయ! సురార్హనీయ! ని 

రోగ సభోగ సంపదనిరూష్య! సుసంవిదవాష్య! భక్తి ల 

క్షీగురునిత్య యోగిజన సేవిత! శాంతిసుఖైకభావితా! 622 


ప్రతిపదార్థం: ఆగమః= వేదాలూ, శాస్త్రాలూ అనేటువంటి; పుష్ప= పూవులయొక్క; సౌరభ= సుగంధంతో కూడిన; శుభ= 
శుభప్రదమైన; అంగ= శరీరంకలవాడా!; నివాస= ఆవాసమైన; బుధ= పండితుల (దేవతల) యొక్క; అంతరంగ!= హృదయాలు 
కలవాడా! (బుధుల హృదయాలే నివాసంగా కలవాడా! - అనే భావంలో వ్యధికరణ బహుషప్రీహిగా దీనిని సంభావించటమైనది- 
ఆలోచించాలి); విద్యా= జ్ఞానానికి; గృహమేధితా= యజమానత్వం వల్లనైన; సుభగతా= సౌందర్యంతో; మహనీయ!= మహనీయుడా! 
(గృహమేధి= కుటుంబయజమానుడు, అధికారి); సుర= దేవతలచే; అర్చనీయ!= పూజింపదగినవాడా! నిర్భోగ= భోగరహితమైన; 
సంపద్‌= సంపదలతోనూ; సభోగ= భోగసహితమైన; సంపద్‌= సంపదలతోనూ; అనిరూప్య!= నిరూపించటానికి శక్యం కానివాడా! 
(నిర్గుణసంపత్తి - సగుణ సంపత్తి. రెండింటికీ అందనివాడా!); సుసంవిత్‌= సరియెన జ్ఞానంతో (ఆత్మజ్ఞానంతో); అవాప్య= 
పొందదగినవాడా!; (జ్ఞానైకసులభుడా!); భక్తి= భక్తి అనేటువంటి; లక్ష్మీ= లక్ష్మికి (సంపదకు); గురు= గురువులైన; నిత్యయోగిజన= 
నిత్యయోగులచేత; సేవిత!= భజింపబడేవాడా!; శాంతిసుఖ+ఏక= శాంతిసుఖాలతో మా(త్రమే; భావితా!= భావింపబడేవాడా!; 
శాంతిసుఖస్వరూపా - అని; (ఆగమపుష్పసౌరభశుభాంగనివాస! - అటువంటి శరీరాంగాలకు నివాసమైనవాడా అని; బుధాంతరంగ 
విద్యాగృహమేధితా సుభగతామహనీయ! ~ అంతరంగ విద్య అంటే ఆత్మజ్ఞానం. దానికి అధికారి - పరమాత్మ. ఇట్లా కూడా 
అన్వయించవచ్చునంటున్నారు కొందరు పెద్దలు). 


తాత్సర్యం: ఓ హరిహరనాథా! ఆగమాలు అనే పుష్పాల సౌరభంతోకూడిన శరీరం కలవాడా! బుధుల అంతరంగాలే 
నివాసంగా కలవాడా! విద్యకు అధికారివైన సౌందర్యంతో విరాజిల్లేవాడా! (జ్ఞానసౌందర్యం - తేజస్సు). దేవతలచేత 
అర్భించబడేవాడా! నిర్భోగ సభోగసంపదలకు అందనివాడా! ఒక్క ఆత్మజ్ఞానానికే అందేవాడా! భక్తి అనే లక్ష్మికి 
గురువులైన నిత్యయోగీశ్యరులతో సేవించబడేవాడా! శాంతిస్వరూపా! సుఖస్వరూపా! 
క అభిమతఫల సంపాదన । విభవమహీయః ప్రసాద! విశ్రుతవేదా! 

బుభు విభు విలోచనాంబుజు । శుభద రవిత్వా! హరిత్వ సుభగహరత్వా! 623 
ప్రతిపదార్థం: అభిమతః= కోరుకొన్న; ఫల= ఫలాలను; సంపాదన= సమకూర్చటమనే; విభవ= సంపదతో (వైభవంతో); మహీయః= 


గొప్పదైన; ప్రసాద= అనుగ్రహం కలవాడా!; విశ్రుత+వేద= చెవికెక్కిన (వీను మిగిలిన) వేదాలు కలవాడా!; బుభువిభు= దేవతల 
నాయకుడైన దేవేంద్రుడియొక్క; విలోచన+అంబుజ= నేత్రపద్మాలకు; శుభద= శోభను కలిగించే; రవిత్వా!= సూర్యత్య్వం కలవాడా!; 


శాంతిపర్వము = షష్ట్థాశ్వాసము 1098 


హరిత్వ= విష్ణుత్వంతో; సుభగ= అందమయిన (సొంపిల్లిన); హరత్వా!= శివత్వం కలవాడా! (హరిత్వమూ హరత్వమూ పరస్పర 
సౌందర్యదాయకాలుగా విరాజిల్లుతున్నవాడా! - అని). 
తాత్సర్యం: ఓ హరిహరనాథా! భక్తులకు కోరుకొన్న ఫలాలను అందించటంలో ఘనత వహించింది నీ అనుగ్రహం. 
వేదాలను నిరంతరం వింటూ ఉంటావు. దేవేంద్రుడి నేత్రపద్మాలను వికసింపజేసే సూర్యుడివి నీవే. నీలో హరిత్వమూ 
హరత్వమూ సొగసుగా జతగూడి ఉన్నాయి. 
మాలిని. 

వరబహునుత వేదవ్యాస! విశ్వాత్మభాసా! 

నిరుపమతను లీలానిత్య! సత్యాధికృత్యా! 

నిరతిశయ సమత్వోన్నిద్ర! కారుణ్యభద్రా! 

భరితభువనవర్షా! భాస్వదానందమారా! 624 
ప్రతిపదార్థం: వర= ఉత్తమంగా; బహు= (అధికంగా) బహువిధాలుగా; నుత= నుతించిన; వేదవ్యాస!= వేదవ్యాసుడు 
విశ్ళ+ఆత్మ+భాసా!= విశ్వాత్ముడవై (ప్రకాశించేవాడా! (విశ్వాత్మకమైన తేజస్సు కలవాడా!); నిరుపమ= సాటిలేని; తను= అవతార 
రూపాలయొక్క (శరీరాలయొక్క); లీలా= విలాసాలతో; నిత్య!= నిత్యుడా!; సత్య+అధికృత్యా!= సత్యస్వామీ! (సత్యరూపా!); 
నిరతిశయ= సాటిలేని; సమత్వ= సకలప్రాణి సమానత్వంతో; ఉన్ని(ద్ర!= తేజరిల్లేవాడా!; కారుణ్యభ।[ద్రా!= దయానిలయా! 
(కృపారూపమైన శుభస్వరూపా!); భరిత= భరింపబడిన; భువనవర్గా!= లోకసమూహం కలవాడా!; (+ ప్రకాశించే; 
ఆనందమార్గా!= ఆనందమార్గం కలవాడా! (ప్రకాశించే ఆనందానికి మార్గమైనవాడా!) 
తాత్సర్యం: ఓ హరిహరనాథా! నిన్ను వేదవ్యాసుడు ఉత్తమంగా బహువిధంగా నుతించాడు. నీ తేజస్సు విశ్వవ్యాప్తమై 
విశ్వాత్మగా ఉంటుంది. నీ అవతారలీలలు నిత్యాలూ నిరుపమాలూ. సత్యస్వరూపుడవు నీవే. సర్వ ప్రాణి 
సమతాభావంతో నీవెప్పుడూ జాగరూకుడవై ఉంటావు. నీవు కారుణ్యమూర్తివి. భద్రప్రదాతవు. సకల భువనాలనూ 
నివే భరిస్తావు. నీవే నిజమైన ఆనందమార్గానివి, ఆనంద స్వరూపుడవూ, ఆనంద(ప్రదాతవూ - అని హరిహరనాథుడిని 
స్తుతించే స్తోత్రములు 
విశేషం: మాలినీ వృత్తంలోని ప్రతిపాదంలోనూ వరుసగా న,న,మ,య,య అనే గణాలుంటాయి. తొమ్మిదవ అక్షరానికి యతిమైత్రి 
ఉంటుంది. ప్రాసనియమం ఉన్నది. 
గద్యము. 

ఇది శ్రీమదుభయ కవిమిత్ర కొమ్మనామాత్యపుత్త బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన 
శ్రీమహాభారతంబున శాంతిపర్వమునందు సర్వంబును షష్టాశ్వాసము. 

తాత్సర్యం: ఇది మంగళకరులైన ఉభయ (సంస్కృతాం(ధ్ర) కవులకు మి(త్రుడూ, కొమ్మనామాత్యుడి పుత్రుడూ, 
పండితులను ఆరాధించటంచేత ప్రకాశించేవాడూ (పండితులచేత ఆరాధించబడి రాజిల్లేవాడూ) అయిన తిక్కన 
సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలోని శాంతిపర్వం ముగించే ఆరవ ఆశ్యాసం. 


శాంతిపర్వంలోని ఆరన ఆశ్వ్యాసం సనూస్తం, 


[~ 


శ్రీమదాంధ్ర మహాభారతంలోని శాంతిపర్వం ముగిసింది. 


పద్యము 

అ 
అంగంబులు వొదల నెదరు 
అంతంతకు సత్కర్శ్మము 
అందు దుదముట్ట 
అందు మూడేసి బుతువుల 
అంబర పాటవమున( బో 
అకట! భవిచ్చిత్రము నిర్వికార 
అక్షరంబగు పంచ 
అక్షరము వి(క్రియా 
అఖిల కర్మఫలము 
అఖిలరత్నపూర్ణయగు 
అగమనునిన్‌ 
అగుణం బయ్యును 
అగు నీ తత్త్వము సత్తా 
అగ్గోవున కతం డిట్లనియె 
అగ్నినోషధి వృక్ష 
అగ్ని వెచ్చనొ? చల్లనో 
అచట (బ్రతిహారు 
అచరములు జరంబు 
అచలు సూక్ష్య్ము వరేణ్యు 
అచిర కాలంబునన 
అజగరచరితము 
అజము ల(వ్రణంబు 
అజాండు జగంబులు 
అజాని విశృరూపు 
అట్టి మహామహిమ 
అట్టియెడ 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శాంతి పర్వము 
(రెండవ భాగము 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


——=—= 9 ————— 

పుట పద్యము పుట పద్యము 

అట్టియెడ( దత్త్యజ్ఞాన 638 అతని బొదువు సంకల్పం 
1087 అట్టియెడ నేనును 1024 అతనికి నన్నపానముల 
812 అట్లకాక యని పియంబు 761 అతనికి సరిత్సము[ద్ర 
978 అట్టుంగాక 952 అతని తలపున 
691 అట్టుంగాక ధర్మా 544 అతని తెజం గిట్టిది 
1091 అట్లుండ నొక్కనా(డు 1072 _అతనితోడ నిట్లనియె 
671 అట్లు కల్పించి జలముల 588 అతనివలన భూతములకు 
933 అట్టు ధర్మజు(డు 1067 అతివ! సేమమె? తగ 
886 అట్లు బహువిధంబులగు 1074 అతులవేదాంతశాస్త్ర 
609 అట్లు మోసిన విని 751 అటత్రిముని యింద్ర దైవత్య 
905 అట్టు సనుదెంచు 767 అది తిర్యజ్మనుష్యా 
596 అట్లు సాకారమై వచ్చి 559 అది ధర్మంబుల కెల్లం 
889 అట్టు సిద్దుండగుటయు 790 అది భావనీయంబు 
542 అట్టేకాంతియె తపంబు 1048 అది యట్టులుండె నీతో 
774 అడవి సొచ్చి యంత 619 అది యట్టుండె 5९ 
816 అడిగితి లెస్పగ 875 అది యట్టుండె వినుము 
956 అడిగి మేలు సేసి 795 అది యెట్లంటేని 
972 ७०८९९ కిట్టనియె 637 అది యెట్లంటేని దేవ 
602 అతం డతని కిట్లనియె 762 అది యోగి కొప్పదు 
593 అతండు ననేకవర్షం 569 అది యోగిజనంబుల 
996 ७८ డతనితోడ శిష్య 987 అది छर); విడిచి 
536 అతడు కాలకలితమైన 622 అది సిద్దత్వసంపదకు 
932 అత(డు గడంగ 814 అదృశ్యుండై నిలిచి 
743 అత(డు చిరకాల 762 అద్దేవముని యిట్లనియె 
1030 _అత(డు మోక్షదర్శి 971 అద్దేవుండు వత్సలుం డయి 
983 అతడు రాత్రి నిద్రించు 696 అధిప! లఘ్యాశియె 
1092 అతడు సదివింప వేద 970 అధిప! సర్గము (६०४००९० 


పుట 
701 
974 
866 
536 
1078 
1082 
723 
1081 
727 
626 
891 
734 
690 
661 
1071 
778 
911 
694 
630 
691 
936 
922 
1027 
1046 
1046 
803 
910 


అనఘ! దివసంబు ०१९७०७० 


అనఘ! దురన్నము 
అనఘ! దేహంబు కంటె 
అనఘ! నాయందు నీవు 
అనఘ! నా రాక వార్చి 
అనఘ! నీ మధురవాక్యం 
అనఘ! (బ్రహ్మంబు 
అనఘ! మూఢాత్ము 
అనఘ! యిం(దియముల 
అనఘ! యిం(దియములు 
అనఘ! యిది భార్గవుండు 
అనఘ! యిది యోగ 
అనఘ! యుత్తర దక్షిణా 
అనఘ! ఏను కామ 
అనఘ! విష్ణు విహారంబు 
అనఘ! సుఖదుఃఖ 
అనఘ! సుఖాసీను(డైన 
అనఘా! తపోవనము 
అనఘా! దుఃఖాత్మక 
అనఘా! భవదీయ 
అనఘా! మర్హ్యుల 
అనఘా! మృత్యువు 
అనఘా! మోక్షము తెణగిది 
అనఘా! యగ్నీషోముల 
అనఘా! విధివిహితంబుం 
అనఘా! ఏను మవ్యక్తం 
అనఘుం డిందియహయ 
९5००००८ బరాశర 
అనఘులార! సంసిద్దు 
అనయముం దేజీ నాగ 
అనయము నీసు వొనర్శిన 
అనలము దోంచునే 
అనలునకు రవికిని 

అన వఏని నన్ను గాంచితి 
అన వఏని బలి 

అనవుడు నతం డతని 


పుట 


740 
828 
739 
1094 
1087 
1073 
696 
847 
708 
731 
831 
923 
692 
714 
810 
839 
885 
963 
545 
789 
836 
801 
904 
1036 
650 
633 
833 
689 
571 
1085 
807 
577 
595 
1094 
655 
977 


పద్యము 


అన 2९ సంశయం 
అనవుడు నతండు నీవీ 
అనవుడు 55९८ డిట్టులను 
అనవుడు నతనికి నత 
అనవుడు నతనితో 
అనవుడు నద్దేవి 

అనవుడు ననిమిషవతి 
అనవుడు నమ్మహాను 
అనవుడు నరనాథు(డు 
అనవుడు నాత(డిట్లను 
అనవుడు భీష్ముం డిట్లనియె 
అనవుడు మున్న యిట్లు 
అనహంకారము నప్రార్థన 
అనహంకారు(డు నక్రో 
అని కామం బనునది 

అని గలిగి పరాక్రమ 

అని १०८०८ డుపదేశించిన 
అని చెప్పి 

అని చెప్పి తపము పెంపును 
అని చెప్పినం (బమదంబు 
©> చెప్పినం బ్రియం 

అని చెప్పినం బ్రీతుండై 
అని చెప్పిన నమ్ముని 

అని చెప్పిన ముదితుండై 
అని చెప్పిన రాయంచతో 
అని చెప్పిన విని యప్పాండ 
అని చెప్పిన విని యజాత 
అని చెప్పిన విని విద్య 
అని చెప్పిన విని విశ్వా 
అని చెప్పి పారాశర్యుం 
అని చెప్పి (ప్రకృతి 

అని చెప్పి (బ్రహ్మక్షత్ర 

అని చెప్పి భీష్ముండు 

అని చెప్పి భృగుండు 

అని చెప్పి మతియు నిట్లను 
అని చెప్పి 232९8 53553 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పద్యము 


అని చెప్పి యంత నిలువక 
అని చెప్పి యంత నిలువక 
అని చెప్పి యనిమిష 

అని చెప్పి యప్పరాశర 
అని చెప్పి యప్పారాశర్యుం 
అని చెప్పి యప్పురుష 
అని చెప్పి యబ్బలము 
అని చెప్పి యమరతటినీ 
అని చెప్పి యిట్లను 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియు 

అని చెప్పి వెండియుం బరా 


1068 
843 


అని చెప్పి వెండియు నిట్టనియె 557 


అని చెప్పి వెండియు నిట్లను 
అని చెప్పి వైశంపాయను 
అని చెప్పె నగ్గుణంబు 
అని చెప్పె ననిన విని 

అని చెప్పె ననిన విని 

అని చెప్పె ననుడు 

అని చెప్పె ననుడు 

అని చెప్పె నిట్ట లయ్యని 
అని చెప్పె నియతుడై 
అని జపించి సర్వావస్థల 
అని తన వైరాగ్యంబును 
అని తెలిపి మటేయును 
అని ధర్మం బగ్గించి 

అనిన జనకుడిట్టు 

అనిన జాజలి యట్రేని 
అనిన ధర్మసుతుండు 
అనినం గర్మంబు విడువమి 


762 
1023 
689 
521 
742 
687 
825 
610 
906 
607 
946 
932 
791 
841 
754 
850 
719 


పద్యము 


అనినం దొల్లియు నిది 
అనినం బితామహునితో 
అనిన 2०९०८ డిట్టు 
అనిన దదీయయబోధనంబు 
అనిన దానను మం|(తులు 
అనిన దేజస్వి( జేసి 
అనిన (బ్రియమంది 

అనిన 3९०९३९० 

అనిన నట్టుకాక యని 
అనిన నట్లకాక యని 
అనిన నట్లకాక యాచ 
అనిన నట్లకాక వినుము 
అనిన నతండు 'ప్రీతుండై 
అనిన నత డట్టచేయ 
అనిన నత డతని 

అనిన నత డిట్టి ధర్మము 
అనిన నద్దేవముని 

అనిన నభినందించి 

అనిన నాతడు భయమంది 
అనిన నీ రాక వార్చి 
అనిన భృగు డిట్టులను 
అనిన వారు కృతార్గులై 
అనిన వారు మరాళంబున 
అనిన వని కురుపతి 
అనిన విని కౌంతేయా 
అనిన విని కౌంతేయా 
అనిన విని జనకజన 
అనిన విని జనకజనే 
అనిన విని జనకపతి 
అనిన 22 జనకభూవిభు 
అనిన విని జనకుం డమ్మునీ 
అనిన విని జనకుండు 
అనిన విని జనమేజయుం 
అనిన విని జనమేజయుం 
అనిన 22 జాజలి 

అనిన విని దేవతటినీ 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్యము 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 
విని 


ధర్మంబు 
५८८९८८८ 
ధర్మతనయుండు 
ధర్మతనయుండు 
ధర్మనందనుండ 
ధర్మనందనుండు 
భృగుండు 
ధర్మపుత్రుండు 
పరమ 
పాకశాసనుం 
పీతుడై పాండ 
బలి దేవతా 
బలి యతని 
భరద్వాజు డా 
భరద్వాజుండు 
భరితా 

భృగు(డ 
మేధావి 
యజాత 
యజ్ఞనపతి 
యత్యంతా 
యమ్మహా 
యమ్ముని 
యమ్ముని 

యా నృపతి 
యుధిష్టిరుండ 
యుధిష్టిరుండు 
యుధిష్టిరుండు 
యుధిష్టిరుండె 
యొండు 
విస్మయము 
వ(ప్రుండ 
వ్నతుం 
వేదార్థా 

29590 డా 
శుకుండు 


644 
867 
859 
799 
1095 
770 
587 
674 
637 
655 
667 
546 
547 
690 
541 
514 
531 
508 
1070 
745 
559 
976 
909 
552 
860 
872 
803 
661 
652 
562 
813 
1014 
710 
716 


పద్యము 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


విని 
విని 
విని 
విని 
విని 


శుకుండు 
సవిశేష 
స్యూ మరి శ 
స్యూ మరి & 


హిరణ్య 


వష भ्‌ 


సంతసిలి యదేవ 
రా దె 


నిర్లేశించె నట్టా 
నిర్దేశించిన 
నిర్దేశించి నీవు 
నిర్దేశించి వలయు 
నిర్దేశించి వెండియు 
పత్ని బోధించిన 
పలవించి 

పలికిన ధర్మం 
పలికిన విని 

అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 
అని ప 


తొలి 
ce 

నారాయణ 
పుత్రుండు 
భీష్ముండా 
భీష్ముండు 
భీష్ము(డు 
మణటియు ని ట్లను 
యధిప! 
యమ్మునీ శ్వరు 
యాజ్ఞవ ©$ 
యాదరంబున 
యిటనియె 

౧ 
యిటనియె 

౧ 
యిట్లనియె నిదిన 

63 € 
యి వధంబు 
యి వ్విధంబున तो 
యుచితముగ 
యుద్దామంబై 


వరంబు 


1101 


పుట 


734 
1050 
777 
782 
648 
1040 
1048 
770 
780 
1066 
1000 
583 
1085 
1052 
560 
1012 
750 
1069 
800 
1015 
815 
906 
804 
747 
994 
927 
1003 
612 
1045 
1076 
526 
1095 
675 
523 
1016 


1102 
పద్యము పుట 
అని పలికి విమల 996 
అని పలికి వెండియు 650 
అని పలికి వెండియు 669 
అని పలికి సత్వరంబుగ 1086 
అని పలికి సమ్యగ్ణ్జానంబు 581 
అని పలికి సాధ్యులకు 858 
అని పలికె నిట్లు లక్ష్మి 660 
అని పలుకుటయు 746 
అని పలుకుటయు స్యూమరశ్మి 787 
అని ప్రార్థించె నప్పుడు 566 
అని పుత్రుం డుపదేశించిన 517 
అని పుత్రు నుద్దేశించి 768 
అని బోధించిన జనకు 982 
అని బోధించిన సగరుం 829 
అని బోధించి వెండియు 1042 
అని బోధించె నిట్లు 643 
అని భక్తి పూర్వకంబుగా 1003 
అని భీష్ముం డుపదేశించిన 611 
అని భృగుండు సెప్పిన 539 
అని 239९8059 దయ 592 
అని మతటియు ననేక 997 
అని మతటీియు ననేక 1031 
అని మణియు నిట్టను 758 
అని మటియును 533 
అని మటియును 544 
అని మతటియును 577 
అని మతియును 844 
అని మతియును 908 
అనిమిత్తము భూతం 527 
అనిమిషనాథు తోడి 808 
అని యడిగిన నతం 826 
అని యడిగిన నతనికి 794 
అని యడిగిన నమ్మహా 823 
అని యడిగిన నయ్యుధిష్థిరు 664 
అని యడిగిన నాదరించి 852 
అని యడిగిన వైశం 1059 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పద్యము 


అని యడిగిన హంస 
అనియతంబులైన 

అని యత(డు నిజనివా 
అని యతని మనళ్ళుద్ది 
అని యధ్యాత్మప్రకారం 
అని యభ్యర్థించిన 

అని యమాత్యుల దిక్కు 
అని యమ్ముని పలు 

అని యానతిచ్చి మతి 
అని యిట్లాడిన మాటలు 
అని యిట్లు ధర్మతనయు 
అని యిట్టు ధర్మసుతు 
అని ०००९ నముచి 

అని యిట్టుపదేశించి 

అని యిట్టుపదేశించి 

అని యి ట్లుపదేశించిన 
అని యిట్టు పరబోధన 
అని యిట్లు పక్కుభంగుల 
అని యిట్లు పక్కుభంగుల 
అని యిట్లు (ప్రబోధించి 
అని 
అని 
అని 
అని 
అని 
అని 


యిట్లు పలుకు పలుకులు 
యిట్లేకతద్విత 
యిట్సొలయు వితర్కం 
యిప్పాధంబున 
యుపదేశించి మతియును 
యుపదేశించి వెండియును 
అని యుపదేశించిన విన 

అని యుపదేశించి యింక 
అనియె నద్దేవముని 

అనియె నని చెప్పి గురు 
అనియె నని చెప్పిన 

అనియె నని చెప్పిన విని 
అనియె నయ్యిరువుర 
అనిలముఖదోషము 

అని విచారించి తలంచు 

అని ఏతర్కించియు 


767 
850 
905 
955 
1012 
631 
1043 
705 
924 
938 
728 
1000 
1002 
1044 
773 
571 
632 
764 
765 


పద్యము 


అని విన్నవించిన విని 
అని విప్రం డుపదేశించిన 
అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు 

అని వెండియు విరోచన 
అని వేడిన నమ్ముని 
అని వేడిన భక్తపరా 
అని శాంతనవు(డు 
అని సత్యక్షమాదమ 
అనుచు 

అనుచుం भ 
అనుచుం జనుదెంచి 
అనుటయు 
అనుటయు 
అనుటయు దేవ'వ్రతుం 
అనుటయు దేవవ్రతుడ 
అనుటయు ధర్మంబు 
అనుటయు నతడడిట్టు 
అనుటయు నమ్మహీ 
అనుటయు నమ్మహీ 
అనుటయు నమ్ముని 
అనుటయు నయ్యిన 
అనుటయు నయ్యురగ 
అనుటయు నా కృష్ణుం 
అనుటయు నాతడిట్టు 


పుట 


1025 
512 
529 
543 
549 
576 
631 
696 
735 
759 
०19 
935 

1082 

1090 

1094 
656 
892 

1004 

1023 
855 
947 

1061 
769 
573 
856 
532 
797 
560 
748 
795 

1078 
710 
563 

1088 
688 
805 


పద్యము 


అనుటయు నా దేవవతుం 
అనుటయు నిట్టనుం 
అనుటయు( బరాశరుం 
అనుటయు మహేం(ద్రుండు 
అనుటయు వార లొండొ 
అనుటయు స్యూమరశ్శ్మి 
అనుటయు హంస మిట్ట 
అనుడు నజాతశతు(డిటు 
అనుడు నత(డు కర్మమభఖిలంబు 
అనుడు ననపాయమగు 
అనునయపూర్వకంబుగా 
అనుపమ మజర మతీం(ద్రియ 
అనుభవము (మింగు శాంతిం 
అనులోమంబున సృష్టియు 
అన్నమును 23९0229 
అన్నరేం[ద్రుం డహింసకుం 
అపరి(గ్రహసర్వారంభ 

అపుడు మందాకిని సాకార 
అపునరావృత్తి పదంబగు 
అప్పని మనచేత నయ్యెడి 
అప్పరమేశ్వరుండు 
అప్పవనములను ११९७८२९ 
అప్పుడ యసమర్గ్జుండగు 
అప్పుడు తదీయ (బ్రహ్మ 
అప్పుణ్య క్షేత్రంబున 
అప్పురుషుండు 
అభినందించిరి దేవ 
అభిమతఫల సంపా 
అమరతటినీసుతున 
అమరుం ८००१०५०८ డజరుం 
అమరులు ఏమల (శ్రద్దా 
అమలంబగు నీ యితి 
అమలవాయుసేవనము 
అమల హృదయవేద్యా 
అమలిన గృహస్థ 

అమృతం బచ్యుతమమలం 


775 
857 
796 
719 
795 
1000 
892 
585 
897 
1034 
1008 
991 
968 
937 
756 
821 
989 
766 
572 
1075 
542 
683 
1097 
1070 
616 
757 
644 
890 
677 
776 
586 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్యము 


అమృతపానంబుC జేసిన 
అమృతము నభవము 
అమృతము మృత్యువు 
అమ్మహాత్ముం డమ్మహీ 
అమ్మహాత్ముండు 
అమ్మహితాత్ముండు మద్భ 
అమ్మునిపతి వాక్యము 
అమ్మునియును శిష్యు 
అమ్మునీశ్వరుండు భక్తి 
అమ్మయి నిలుచుటకును 
అయనవశంబునం దేజో 
అయిదు 269८143९ 
అయినను నా 659680१ 
అయ్యరణిం బుట్టి జనక 
అయ్యవసరంబున సత్య 
అయ్యురగవల్లభు 
అరదముమీ(ద మున్‌ 
అరయంగా శబ్దంబును 
అరయంగా శబ్దంబును 
అరయయగామము 
అరయయగ ధర్మతంత్రముల 
అరయయగ విషయము 
అరయయగ సంస్సర్భము 
९८००८ బుత్తెంచె 
అరయ మే లసంగ 
అరసి చూడ సత్యంబు 
అరిగి యచట వాని 
అరుదే సర్వేశ్వరు(డగు 
అరులు మిత్రులుదాసీను 
అర్థంబుల యస్థిరత్వంబ 
అర్థముల్‌ దుఃఖదోషా 
అలఘుతపంబు గోరి 
అలఘుమతిని యజ్ఞా 
అలసులు ధనహీనులు 
అలుక మానుము హరికై 
అల్పమైన యగ్ని 


554 
1053 
1045 

949 

807 

797 
1006 

775 

777 
1010 

861 


1103 
పద్యము పుట 
అవని బొందదు దివ 725 
అవమానమునకు 686 
అవయవము లెట్లు 728 
అవ గలిగి పరా(క్రమ 659 
©>) (ప్రయోజనపడుట 810 
అవి యెల్ల నసత్యం 956 
€> వినగ 56९०0 613 
అవ్యక్తు ( 5&९ 592 
అప్విధంబున మహాను 790 
అప్పి ప్రవరుం డతని 640 
అవ్విశేషంబులెల్ల నీ 980 
అశని నిర్హోషంబు 540 
అశ్వమేధ సహ(స్రంబు 610 
అష్టమియగు దేవత 683 
అసమాలంబ శబ్దము 576 
అసితుండగు దేవలుండు 685 
అస్థిరేంద్రియ సలిల 960 

क 

ఆకర్లింపుము 692 
ఆకసమును మనసు 701 
ఆగమపుష్ప 1097 
ఆగమ సత్యధర్మాచార 543 
ఆ గుణములు మణతియు 660 
ఆచారనేమియుం (ण्ट 706 
ఆచార పరిపాటి 969 
ఆ చూపు మరిగి చిత్తం 625 
ఆతం డతిభక్తిం దలణె 790 
ఆతత సంసారము తృష్ణా 636 
ఆతని గాన బొమ్ము 1076 
ఆ తీర్గోత్తమమున 1075 
ఆ తెరువులు రెంటికి 859 
ఆ తెఅం గఘముల( బాచు 853 
ఆత్మయం దగ్ని సమా 722 
ఆత్మునకు రెండు రూపంబు 870 
ఆదికాలమున (బజాభి 1063 

677 


ఆది త్య మరు ద్వ సు 


1104 


పద్యము 


ఆదిత్యమరుద్వసు 
ఆదిత్య మరుద్వసు 
ఆదినిధనరహితు(డగు 
ఆదిమధ్యాంతములు 
ఆదియు మధ్యము నంతము 
€ ధర్మతనయుతోడ 
ఆనతవైరి! యిట్టులను 
ఆ నదియం దాచరిత 
ఆ నరపతి శాంతనవుని 
ఆ నాదముదెసకుం జన 
€ (బ్రహ్మ యఖిల భూతా 
ఆ (బ్రహ్మర్షి సత్తముండు 
ఆ యుగంబులు నాల్లు 
ఆయువు దబుగు నంతం 
€ యిశ్వర్యము (గమ్మణ 
ఆరయ గదళీగర్భా 
९८ ०६०८ [०२००८ గ్రోధము 
ఆరయ నధ్యాత్మ మహం 
€ రాజన్యునెడ నహం 
ఆర్దవంబు ప్రసన్నత 
ఆర్యులు (బ్రవృత్తి లక్షణ 
ఆ వణిజు(డు ८८228 
ఆ వాసవు చందంబున 
ఆ విధము శుక్షగతి 
ఆశయ యిం(దియజయ 
ఆళశ్చర్యములకెల్ల నాస్పదం 
ఆశ్మశాన గమను లంతియ 
ఆ సుకృతము గడయెయ్లు 
ఆహితాగ్ని బుణ్యు(డను 
ఇ 
ఇంతకాలమేని యెణుగక 
ఇంతకు మును సూచితి 
ఇంతకు మూలము దృష్టా 
ఇంతననేల? యేను భుజ 
ఇందుల తాత్సర్యము నీ 
ఇం(దైయంబుల కంద 


పుట 


1018 
1025 
733 
1038 
585 
590 
856 
680 
664 
1053 
537 
995 
695 
800 
808 
848 
991 
915 
971 
652 
618 
761 
818 
626 
512 
1089 
962 
791 
835 


900 
673 
622 
1079 
684 
1017 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పద్యము 


ఇం(దైయంబుల నాటింటి 
ఇం(దెయంబులు దమ 
ఇం(దైయంబులు నవ్యక్తం 
ఇం(దెయంబులు మనము 
ఇంద్రియముల तत) హృద 
ఇం(ద్రియములలో నొక్కటి 
ఇం(ద్రియములెల్ల నట్టివ 
ఇం(ద్రియార్థంబుల నేనింట 
8०६०८ డబ్బజాకడ 
ఇం|ద్రు(డుజ్ఞ్యల రథం 
ఇం॥ద్రునకు ८०८८७०८ డత్తణి 
ఇం॥ద్రు లెందణు వో 60 
ఇచ్చి యెప్పటి యట్ల 
ఇచ్చానిరసనంబు 

ఇటు 16९०८०९० నీచత 
ఇట్టి జనని వధించుట 
ఇట్టి మహిమ గలిగి 

ఇట్టి యప్పుడు సదివిన 
ఇట్టివాయడు వెడల 

ఇట్లగుట మున్నెణింగించితి 
ఇట్టయ్యిరువురు నధ్య 
ఇట్లాయురంశంబులు 

ఇట్లు కృతయుగంబునకు 
ఇట్లు గలిగి వర్తిలుచున్న 
ఇట్లు కృతయుగంబునకు 
ఇట్టు నిలిచిన యవ్వేద 
ఇట్లు ప్రణామంబుసేసి 
ఇట్లు ముక్తుండనై యున్న 
ఇట్లు లబ్దవరుండగుచు 
ఇట్లు విష్టర(శ్రవుండు 

३९ వుట్టి గంధమాద 
ఇట్లు సెప్పి 

४८ డబీజుం డదేహుం 
३९८ డెవ్వండని యమ్మెయి 
ఇతరేతర మతి సంభావిత 
ఇత్తెబిగునం బురుషుం 


పుట 


734 
580 
910 
922 
687 
715 
912 
869 
653 
813 
814 
670 
1053 
524 
657 
767 
697 
990 
704 
1068 
988 
722 
694 
698 
693 
999 
611 
945 
967 
1054 
1039 
1068 
893 
1092 
1043 
825 


పద్యము 


ఇది కర్మభూమి భోగా 
ఇది నా కయ్యం 7०८१९ 
ఇది 5००४०९०० ०८ నూత 
ఇది (బ్రహ్మచారి ప్రకారం 
ఇది బ్రహ్మ వసిష్టునకు 
ఇది మేలపుమాట సుమీ 
ఇది యక్షరక్షర వివేకం 
ఇది యితిహాసవరము 

ఇది యేమి? శోకమున 
ఇది యోగ(ప్రకారంబు 

ఇది యోగ (ప్రకారంబు 
ఇది విజ్ఞానము కృత్యము 
ఇది శమ (ప్రకారంబని 
ఇది శ్రీమదుభయకవిమి(త్ర 
ఇది సాంఖ్యప్రకారంబు 
ఇది సాంఖ్యానుభావంబు 
ఇద్దమైన యగ్ని యింధన 
००८०१९०८ చం(దాంశులు 
ఇనరుచి( బాషాణము 
ఇను నడుమ వెలుంగుచు 
ఇనుమును గనకము 
ఇనురూపము జలముల 
ఇను వేడిమి శోషించిన 
ఇయ్యఖిలము సృజియిం 
ఇరుప్రొద్దు గుడుచుచు 
ఇల జలంబుల జలం 
ఇలయు గిరులును శర 
ఇవి కర్మస్థుల తెణంగులు 
ఇవి పుణ్యలోక విషయ 
ఇవి యన్నియు నాళశ్ళర్యము 
३०९००९०२ నుద్యుక్తుం 
ఇవ్విధంబున నేకాంతియై 
ఇవ్విధంబున శాంతినొంది 
ఇవ్విధమున నతండు 
ఇవ్విషయంబునకు నొక్క 
ఇవ్విషయంబున యయాతి 


1093 
1077 
1015 
735 
927 
680 
979 


పద్యము 


ఇప్పిషయంబున వృత్ర 
ఇవ్వెరవునకు వైరాగ్యంబు 


ఈ 
చ(క్రంబున సకల 
చతుర్వింశతి తత్త్వం 
తెరువునం జరియిం 
తెరువున వేదవిదు(డు 
తెరువు మద్ద్గురు(డు 
26०0९) లేనెబుంగుదు 
దేవుని గన్నట్టుల 
23९8 పురుషునకుం 
3९5९८ దోయను 
యయిదింటన కాదె 
రెండు (ప్రకారంబుల 
లోకంబుల నెల్లం 
లోకము దుఃఖ 
విధము నిశ్చయము 
వెరవూ(దుము 
సర్వము దేహత్వా 


@ 


44.44.44. 


ఉం౦డెం బాండవా 
ఉత్తమం బెద్ది 
ఉత్తమమెయ్యది? నావుడు 
ఉత్తరకాలంబున లోకో 
ఉత్తరాయణమును 
ఉత్సవంబు మీద 
ఉదయమగు సూర్యు 
ఉదిత సమ(గ 
ఉపరిచరవసు వను 
ఉముక దినుచు 

బె 
ఎక్కుడు చాయ శుక్ష 
ఎచటినుండి యెచటి 
ఎచ్చోటనైన నధను(డు 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్యము 


ఎట్లంటేని 
ఎన్నికొనుచుండ( 
ఎన్ని రూపులు గొని 
ఎప్పుడు పురుషుండు 
ఎలమియు వాడుట 
ఎల్లకడలకు వెలువడు 
ఎవ్వడు రమించు 
ఎవ్వడు సచరాచర 


9 
ఏకత్వం బన్యత్వ 
ఏకద్విత్రి చతుర్య్యూ 
ఏకరసమయక్షేత్ర 
ఏకాంతిక భక్తి రతి 
ఏకాంతి జనంబులు 
ఏకాంతిక ధర్మము 
ఏతద్విషయంబైన 
ఏదియు © 
ఏన కలను నాకు 
ఏనటె! యొక్కెడ 
ఏ నతీతంబులును 
ఏనిది యంతయు 
ఏనుగులు సుట్టిరాం 
०८०८ గర్త ననుట 
ఏనునుం జెప్పెద 
ఏనును నిట్టుల యోహా 
ఏను రక్షింప జయము 
ఏను వసిష్టు వచనముల 
ఏను వే(దుణగుడు 
9 నెట్టు ముక్తుండం 
ఏమి గతి లక్ష్యభేదము 
ఏమిట రూపగు 
ఏమిట లోకం 
ఏము సాధ్యులమని 
ఏవా(డెమ్మెయిC 
ఏ విధము కాంతనైనన్‌ 


పద్యము 
ఏ విధమున (^) శలకు 


59) 
ఐనను గాఢనిరూపణ 


४ 
ఒకటి గోరి దాని 
ఒక(డు గోదానమొనరింప 
ఒక్క కొఖతయు లేదు 
ఒక్క మేనియంద 
ఒక్క శృంగమునన 
ఒక్కక్క కాలంబున 
ఒడ లెట్లు విడువ 
ఒదవు వృత్రు రక్తమున 
ఒరులకు( దా వెణవక 
ఒరుల పనికిగా 
ఒరులేమేమి యొనర్భిన 
ఒలయు జరావ్యాధథి 
ఒలసి లోభమోహములు 


క్ర 
కట్టిన చీరయునుం 
కడుపులోన నుండి 
కదియయగ బాణుతెంచిన 
కదియుం గాష్ట్రము గాష్ట్రము 
కనకమయ యూపమొప్ప 
కను గన్నై ०८०८ జెవియె 
కనుగొని యించుక సేపు 
కనుట వినుట యాదిగా 
కపిలదర్శ్భన విదులగు 
కమలగర్చు సృజించి 
కమలజు పంచిన (క్రియ 
కమలభవుండు దాయదపము 
కరచరణాది సంఘటిత 
కరణంబులు దొడరిన 
కరము २०५०९०८ కొంతేసి 
కరుణావిధేయు( డగు 


1105 


664 


535 


686 
567 
981 
948 
1038 
1019 
560 
817 
737 
848 
749 
545 
639 


634 
830 
1091 
508 
654 
731 
928 
711 
875 
1018 
1027 
839 
765 
740 
921 
1009 


1106 


పద్యము 


కర్మంబునం గానిది 
కర్మేం(ద్రియంబులకు 
కబువుపయి( గణవు 
కలగొన రాజసతామస 
కలదు నానాత్వమేకత్వ 
కలయంగ నెల్లయెడలం 
కలవా(డు లేనివాడు 
కలిగ దొల్లి భూమిగల 
కలిగ వినుమహంకారము 
కలిమియును లేమియును 
కలిమి లేమి యన 
కలుగుం దోయపమి యమవస( 
కళలుం గాష్ట్రలు లోనుగం 
కాదిది ఏ(క్రమకాలము 
కామంబుం బెడ(బాచు 
కామ (క్రోధాద్యములగు 
కామసుఖ దివ్యసుఖములు 
न నరు 
కారణము గలిగియును 
కారణములవలన( గృత 
కారణము లేక దాపలి కను 
కార్తవీర్య దశముఖ 
కార్యవిచారము చిరముగ 
కాలంబెడలిన విద్యో 

కాల కబళనైక శీలు(డై 
కాలగతి గనుట శాంతికి 
కాలచ(క్రంబు నిరవధికంబు 
కాల(ప్రకారం బెఖుంగుదుం 
కాల మడగించు జను 
కాలముల కీడు కతమున 
కాలము బర్ద్జన్యుండును 
కాలములకు భూతములకు 
కాలవిధములు భూత 
కాలుజేయి మొదలుగా 
కావున 

కావున 


పుట 


718 
899 
533 
1059 
895 
600 
766 
1006 
614 
806 
648 
579 
672 
669 
714 
517 
526 
961 
641 
755 
926 
1086 
769 
701 
927 
674 
612 
671 
673 
1066 
594 
690 
690 
952 
522 
724 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పద్యము 


కావునన్‌ 

కావున గురువంశోత్తమ 
కావున (బ్రకృతి యచేతన 
కావున (द्र సెణుపం 
కావున గుణములు (ప్రకృతి 
కావున గృహస్థ వృత్తి 
కావున ధర్మసూక్ష్మ 
కావున 20०6082 చేష్టల 
కావున నీకే జెప్పిన 
కావున నీవును 

కావున నీవు ముక్తు(డవు 
కావున ఫలమిట్టిది 

కావున భూతానిత్యత 
కావున లోకసంక్షయము 
కావున శుక్లస్థితికిం 
కీడాడిన మేలాడుచు 
కీడుగని యొకండు 
కుపితు(డగు నంతకుండు 
కుపితు(డగువాని వ్రతము 
5०6 २८ బుష్పవృష్టి 
కురునాథ! యుపరిచర 
కురువంశముఖ్య 65०6 
కృతమిది యకృతంబిది 
కృష్ణద్వైపాయన పుత్రుండ 
కృష్ణుడు (బ్రభవిష్ణుండగు 
కెలనికిం జూడగ దైన్యా 
కేవల వైరాగ్యము 
కైలాసశైల శిఖరమున 
కొంచెపు టశనంబు 
కొందణు కర్మకరణ 
కొందణు (బ్రహ్మచర్యమున 
కొనువారు (ప్రవృత్తులు 
కొలిచియుండు సుమంతు 
కోపంబును లోభంబును 
కోరికయు నొల్లమియు 
కౌగిలించుకొని నీవు 


పద్యము 


క్రతువుల దీర్థయా(త్రలను 
క్రతువులు సేతయు దేవ 
క్రతువుసేత సేయించుట 
క్రమమున జలపవనము 
క్రమమున వాజ్మయమగు 
క్రమమున సంధ్యలు 
క్రమయుక్తిని శబ్ద 

క్రియ లహంకారమున 
క్షత్రము (బ్రహ్మమునై 
క్షమ(గ్రోధమకృత సంకల్పత 
క్షమ (క్రోధమునకు సంకల్ప 
క్షమయును దమమును 
క్షమయును సత్యంబును 
క్షయవృద్దులC జం|ద్రు(డు 
క్షరమం॥డ్రు దానివలనను 
క్షరమయ్యిరువది నాలుగు 
క్షరము నక్షరంబు(గానంగ( 
క్షరము నక్షరమును ననం 
క్షరము నక్షరమును 

క్షుద్ర జంతువులకు గురులకు 
క్షేత్రంబన నవ్యక్తంబనం 
క్షేత్రజ్ఞం ९६७८१ నిఖిల 


గ 
గంధరసాదుల కాంక్ష 
గగనంబున( జనుటుడుగు 
గగనపవన తేజో 
గతహర్ష భయ(క్రోధు(డు 
గాడిద రూపు దాల్చి 
గుణములకు నాదియె 
గుణమూర్తి మాయ దానిని 
గుణవంతుడు గుణ 
గుమ్మడిపువ్వు( దేనియయు 
గురుడెవ్వ(డైన నగు 
గురునకు భక్తుడై 
గురుని వచనంబు తెణుగు 


1035 
795 
873 
852 
624 
872 
886 
887 
933 
712 
899 
766 
898 
542 


794 
971 
729 
705 
657 
599 
582 
1054 
717 
939 
546 
877 


పద్యము 


గురుభక్తి నిరతులు 
గురుభక్తి శిష్యులకును 
గూఢంబులగు మదీయా 
గోవన మహి యది 
(గంథంబు ధరియింతు 


५.८ 


नेन 
ఘనరుషమున్‌ సముద్దత 
ఘనతర ప్రజ్ఞయను 
ఘృతమర్శిస్సంపద యయి 


చ 
२०००८१९८ జూచియు 
చక్కయగం జాగ మొక్కుట 
చతురా(శ్రమముల వృత్త 
చనినం జను నున్ననుండు 
చలనంబు లేక జాజలి 
చలనమేది పుట్టు జావు 
చాతకము వాన గోరెడు 
చాలిన నీవును హరి 
చిత్తశుద్ది మా(త్రం జేసె 
చిరకారి యెట్టునుం దన 
చిరముగ గర్భవాసమున 
చుట్టము పగయను భేదం 
చెందుచునుండు( బుణ్యములు 
చెప్పిన విని జనమేజయుండు 
చెప్పుచున్నాడం గాలంబు 
చెప్పెద నాకర్లింపుము 
చెలులుం జుట్టలును 
చైతన్యశక్తి బురుష 
చ్యుతము లేకున్కి( జేసి 


ఛాగమ విశసన 
జ 

జంతు పదములెల్ల 

జగవతీవర! యోగస్టూల 


723 
863 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్యము 


జగముల కెల్ల శరణ్యుం 
జనకజనేశ్వరు బోధించు 
జనకభూపతి యడిగినం 
జనకుండు సవినయంబుగా 
జనకు(డ యేనై జన్మించిన 
జనకుడు దపమును 


జనకునికడకు మాండవ్యుండు 


జనకు విడిచి ०००९ 
జననజరామృత్యుభయం 
జననము జరయును 
జననాథ మనోధారణ 
జననాథ! యక్షరం బెందును 
జననికరములకుం 

జననీ జనకారాధన 

జననీ వధంబు సేసిన 
జనములను ८०99८ 


జనములు దను నవమానించి 


జనవర! కృషి(బశు 
జనవర! నీ సుభాషల 
జనవర! యసిధారావ్రత 
జనవర! శుక్లము లోహిత 
జనవర! సాంఖ్య మిట్టిది 
జనవర! సౌఖ్యముం 
జనియించిన మాత్రన 
జనియించి ఏ(ప్రుండు 

జప ఫలమున సగమిచ్చెద 
జపయజననిషేవా $ 
జరయు మరణంబు 
జలధితరంగల చాడ్సున 
జలపవనాంబర వసుధా 
జలపవనాంబర వసుధా 
९३९०७०८ గదిసియుండ 
జలము పృథివికంటె 
జలములందు నిలిచి 
జూతు(డు మృతు(డగుట 
జాపకులకు యోగులకును 


పుట 


724 
886 
832 
974 
764 
764 
797 
995 
936 
628 
921 
888 
723 
1074 
763 
608 
852 
837 
956 
865 
889 
878 
642 
969 
702 
563 
882 
962 
552 
967 
1000 
920 
584 
732 
845 
573 


పద్యము 


జీవశరీరములు ప్పథ 
22१०९०८ (బ్రకృతియు 
జీవుడు మత్సముపేతు(డు 
జీవుడు శుక్లచ్భాయా 
జ్ఞానంబు దృష్టి నరునకు 
జ్ఞానంబు ९१४००००३ 
fo 

జ్ఞానంబు వడయుటకు 
జ్ఞానధ్యాన పరాయణు 
బజ్ఞానమ యింధనముగ 
జ్ఞానము గేవలకృప 

a 


జ్ఞానము ధర్మమున కధిష్ట్థానము 


జ్ఞానమునకు నగ్గుణ 
జానమునన కాని జన్మ 
=9 

జ్ఞానమునన కాని మానిని 
జ్ఞానమును గర్మమును 
జానము విజ్ఞానము 

(9 [-- 
జ్ఞానయోగము కృపా 

జా జా 9 

కాన విజ్ఞానదృష్టి 
జ్ఞానవిజానములు మోక్ష 
[= 9 sy ^~ 
జానాజానంబులకుం 

(= 9 =8 

జ్ఞానోదయమై యుండగ 
జ్వరకథ వినిన బరించిన 


జ్యోతి యాత్మయంద యున్నది 


డ 


డెందమున కిం(ద్రియములకు 


త 
తగియెడు శిష్యుల కొస 
తగులువాసి షడ్సింశకత్వ 
త(త్రకారం బెట్టిదనిన 
తత్సుభావ మెటిీగి 


తదనంతరంబ యంతర్హితుం 


తదనంతరంబ యద్దేవుం 
తదనుష్టాన ప్రకారంబు 


తదీయసల్లాప విశేషంబులు 


1107 


పుట 


1018 
900 
1018 
812 
623 
781 
706 
597 
630 
609 
785 
620 
938 
945 
943 
981 
575 
977 
977 
622 
976 
822 
979 


578 


1056 


904 
696 
732 
574 
929 
896 


1045 


1108 


పద్యము 


తనకుందా నెరవనినను 
తనకు దానబంధమొనరించు 
తనకు నెలవరుస వచ్చిన 
తనకు మహితప్రసాదం 
తన కుసుమంబులన్‌ ఫల 
తన గృహంబున కతిధి 
తన గృహమున నభ్యాసం 
తన తన తెరువునC గర్మం 
తన తన ధర్మమున్‌ నడిపి 
తనతో దుల్యుండైనను 
తనది యనక యేమి 

తన దేహము దోషములం 
తన పతికి భాగకల్పన 
తనయంద తోయవిషయము 
తన లోచనదీపుల 

९४९०८ దనయంద నిలిపి 
తను నెటి(గిన నవ్యక్తము 
తనుయా(త్రకు(గా నశనము 
తనువు దొఅగి సను 
తను వొప్పెడునది యౌవన 
తను సరకుసేయకిట్ల 


తన్ను నుత్తమ మధ్యమాధమము 


తపములును యజ్ఞములు 
తపము సత్యంబ కన్ను 
తమ్ము సంప్రీతిం గనుంగొను 
తలయ మనమందు నిశ్చయ 
९९०८0 నాయు వింతియ 


తలపులు (2९00८ బొడముట 


తల్లి ధాత్రిక బీజంబు 

తాన సుతు డగుట దెలియం 
తాను గ్రోధాదు छ ® ०२०९ 
తాను 21952 బాంధవ 
తాను (బైకృతిం (బ్రకృతి 

తాను మున్న వినీతు(డై 
తాలిమి లేని జనంబులు 
తెలియ మేల్కనియుండుట 


986 
730 
868 
641 
764 
841 
796 
962 
920 
772 
762 
633 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పద్యము 


తెలివొంది మనసు నిశ్చల 
తెలిసికొన బడయ రొరు 
తెలుపుదురు సాంఖ్యులును 
తెలపుమితని ననుడు( 
తేజోరూపము (బ్రహ్మము 
తేనియకుండ( గొనుచు 
తేరక యుండగ జేరుం 
తాలి తొలి యిమ్మం(త్రము 
తొల్లిటి సచ్చారిత్రము 
తోచిన నత్యంతభక్తిం 
తోలు దిగవిడిచి నాగము 
త్యాగమొక నెలవు 
త్రనయను(డు వచ్చి 
త్వరితము సేయక కార్యము 


ద 
దండము గాషాయంబును 
దక్షునకు నెణింగించిన 
దనుజనాథ! ००००) ५००९००८ 
దమంబు సద్దుణంబుల 
దమమునం గర్మేంద్రియముల 
దమమునా' గల యుత్తమ 
దాంతు(డు (బ్రజ్ఞావంతు(డు 
దానం 22 వసునామధేయుం 
దానగుణము శ్రద్దలేని 
దాన నవ్వేధ విహ్వలించి 
దానముల బుణ్యతీర్థ 
దానాధ్యయన యజనముల 
దానాధ్యయనాతిథి 
దానానుష్టానంబు न 
దాని కహింసయ మూలము 
దానికి నరవింద సంభవుం 
దారధన మి(త్రపుత్ర 
దారాపేక్షం గష్ట( ప్రారంభ 
దివ్యధిషణుండగు ధిషణుం 
దీని నెతిగించినపుడు 


పద్యము 


దీపమున ననేకములగు 
దీవించి యెయ్యది సేసిన 
దురమున జయము గొనుట 
దురితంబులు దొడరు 
దేవతలకు లోనుగా 

దేవత లచ్చెరువడి 
దేవతలను బ్రార్థించిన 
దేవభావంబునకు( దగ 
దేవా! మోక్షార్థిజనము 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవా! వైశంపాయనుండు 
దేవి చిత్తమెణింగి దేవుండు 
దేహస్టు నదేహు నఖిల 
దైవతమానుష తిర్య 
దైవము బిత్యంబును 
దైవవశంబున నే(డును 
దొరకొన్న ననుభవించు 
దోష మరసి కామంబు 
ద్వంద్వములు లేక సేర్మికి 
ద్వారపాలు రచట వారింప 
ద్వారములు నాల్లు మూయంగ 
ద్వీపమునం (బ్రబోధ 
ద్వేష్యంబు( (బ్రియము 


ధ 


ధను మది యేల భోగము 
ధనమించుకేని ధర్మం 
ధనము కలిమియు 
ధనము గలవాడు 
ధనము చేటునవిసి 
ధనములు బంధులు 
८5359438? నీ విప్రుని 
ధనయోగము దుర్హభమని 
न దుఃఖకరం 
ధరణి పాదంబు లతని 


789 
1006 
590 
505 
679 
883 
820 
601 
807 
1047 
1069 
798 
772 
780 
972 
780 
1061 
603 


965 
834 
518 
519 
525 
640 
788 
828 
520 
810 


పద్యము 


ధరణి మొదలయిన 
ధరణివల్లభ! చిత్త 
ధరణీసురు నాస 
ధరణీసురు(డును జప 
ధర్మంబు తెజింగిట్టిదని 
ధర్మంబు తెజింగు సూక్ష్మం 
ధర్మంబు బరిజ్ఞానము 
ధర్మనిత్యుండు సత్య 
ధర్మ మధర్మము వోలె 
ధర్మయమాదులను 
ధర్మలబ్దమైన ధనము 
ధర్మసందేహములు నీవు 
ధర్మాధర్మంబులును 
ధర్మారాము(డు సంతత 
ధీరుడై యభేద దృష్టి 
ధూతపాపు(డైన పూతాత్మకుం 
ధృతి యారోగ్యము నొసగు 
ధృతి లేమింగాదె మహాభి 
20१००७९ వీర్యంబున 
ధ్యానయోగ నిశ్ళలము 

= > తత్సరాత్ము(డు 
(ధువమండలమున 


న 
నగము లెల్ల బుణ్య 
నగ్నలై యప్పర (స్రీజనం 
నదిరయము వారణేందుం 
నను 7५८ బడయ రెవ్వరు 
నను ८०८ నేల దానం 
నను నెవ్వరాశ్రయించిన 
ననుబోయటికిం బశుయజ్ఞం 
నను మణువక పనుపం 
నన్నూణులు మున్నూణులు 
నయనముఖపాణిపాద 
నరనాథ! యమృతమగు 
నరనాథ! యు(గేను(డు 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్యము 


నరనాథ! యుత్ర్యమణ 
నరనాథ! సుఖము దుఃఖము 
నరనాయక! శిశ్నోదర 
నరనారాయణులనయగా6 
నరనారీ సంబంధము 
నరసుత! వినుమీ సప్త 
నరవర దానము 
నరుడు నారాయణుండు 
నరుడు నారాయణుండు 
నరుడు సుఖదుఃఖముల 
నరుల నెలలు 8९६०९०८ 
నా కలిమితోడ నిచ్చెద 
నాకు నా తపంబునకు 
నాకు నీకు నేల నాకేశ 
నాకు (२०२७११९ నిచ్చు 
నాకోర్కి పిదప జెప్పెద 
నాకెటీగింపవే వీనికి 

నా చరితంబులు (€ 
నానారూపంబుల నిట్లేను 
నానా శాస్త్రంబుల र्दः 
నా పంపునను (బ్రవృత్తి 
నా మనంబు సందియంబు( 
నారచీరయేని( జారు 
నారద పర్వత దేవల 
నారదుం డట్టు విష్ణుని 
నారదుడు పరమపురుషు 
నారదు(డు వచ్చి నరునిన్‌ 
నారదుడు వచ్చి ప్రీతిం 
నారదుని వచనములు 
నారము లన(గా జలముల 
నారాయణ(ప్రణీతంబై 
నారాయణ(ప్రసాదంబు 
నారాయణీయమగు 
నాలుగింటను వెండియు 
నా వలని రాగముననే 
నావుడు నల్లనగుచు 


పద్యము 


నిక్కంబునకు నెవ్వరు 
నిక్కమ కాలంబు నీకు 
२8९ జన(శ్రోత్రసుఖ 
నిగమవేద్య మద్వంద్వంబు 
నిజనామ నిర్వచనము 
నిత్యతృప్తి శౌచనిరతి 

~ సత్య 
నిను డాణి కుటిలభావం 
నిను 264०८१७०} 

నిను నెవ్వ( డెటిణా 

నిను నే గాలుచుట 

నిన్ను నెప్పుడు దలణచెద 
నియమాచరణ కృశం 
నిర్మలమగు నేకాంతిక 
నిశ్చేతనయును నెంత 

నీ కడుపున జన్మించుట 
నీ మూలంబే 25686१८ 
నీ యట్టి భార్యగలుగుటC 
నీ వట్టిడ వగు టెణు(గవు 
నీ వడిగి తేను నిచ్చితి 
నీవలనన కలిగి కురు 

నీ వాసపణుప ధనములు 
నీ వినిన యుపాఖ్యానము 
నీవు కల్యాణమూర్తివి 
నీవు గృహధర్మ పరత 
నీవు నిట్టుల చేయు 

నీవు నీయందు నినుగను 
నీవు మును హీను(డగుట 
నుతియు నమస్కృతియు 
నురువున నొనరించిన 
నృపధర్మ వెశ్యధర్మము 
నృప నీవు మదీయం 
నేతికుండ మోచి యే 
నేలయెల్లను నేలిన 
వైమిశారణ్యమున 


1109 


1110 


పద్యము 


న్యాయంబులు ధర్మంబులు 
న్యాయమున సంగరంబుం 
న్యాయాద్యనేక తంత్రము 


va 


ద్ర 
పంచశిభఖుండను పరమ 
పడయరాని యాయు వొడలి 
పడసి తద్దేవు( గాన 
పడినం ६००९८ గైదువు 
పడియెడు దుఃఖము 
పద్మభవముఖబాహూరు 
పద్యు(డను సేరి యన్నాగ 
పరతత్యోపాసన 
పరమ (బ్రహ్మపదము 
పరమ(బ్రహ్మమ భూతో 
పరమమునీం(ద్ర సంయమన 
పరమర్మ భేదులును 
పరమవరద లోక 
పరమ సుఖము దృష్ట 
పరమాత్ముని నారాయణు( 
పరముండు నిరంజను(డ 
పరము నక్షరు విష్ణుని 
పరితాప మనభితోషము 
పరిపాటి గర్మ ३०८९८ 
పరిహాసము భాషణమును 
పర్వములయందు విప్ర 
పలుక డసత్యము 
పలుకక యుండు కంటె 
పలుకు ॐ5& 25९२) 
పవనం బేకము (ప్రాణా 
పాండవవంశవర్య 
పాణి యుపస్థం బుదరము 
పాతాళమునకు జని 
పాదపాయూపస్థపాణి 
పాదములకుం (బ్రణమిల్లి 
పాపకర్మంబు లెల్లను 


పద్యము 


పాపక్షయమున బోధం 

పాప మించుక దొడరిన 
పామెణుగు( బాముకాళులు 
పింగళయను వేశ్య దన 
పిచ్చికలు గూడు శిరమున 
పిలిచిన నా సర్వగతుండు 
పుచ్చికొన(డు ముందట 
పుట్టి దక్షిణాభిముఖియె 
పుత్ర! ఏనుము నవద్వార 
పుత్రదార బంధుమిత్ర 
పునరావర్తన రహితుం 
పురము శరీరంబు 
పురుషుం ९०९०८ బాపా 
పురుషుడు చైతన్యాతు(డు 
పురుషు(డును నంగనయు 
పురుషున కవ్యక్తపరి 
పురుషుని కల రూపెటిగాడు 
పురుషుని నవ్యక్తము 
పురుషుని 2०(& ०५००४ 
పురుషుని వలన 

పురుషు లఖిలభూతముల 
పురుషోత్తమ షడ్వింశక 


పురుషోత్తముండు బురుషు(డు 


పురహూతున కభిముఖియె 
పులుగులలో బూత్యండక 
పూజారూపంబున నిచ్చిన 
పొంతకు వచ్చినవాని 
పొందు సత్త్వ రజ 

పారి బొరి భూతముల 
పారి నర్హంబు 

పారుషంబు సూవె ఫలద 
ప్రకృతికి నాకును నుదకము 
(ప్రకృతికిని గుణములు 
ప్రకృతి १९०६३०९००९८१०६) 
ప్రకృతి దనయిచ్చం (+ 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పద్యము 


ప్రకృతి దొణుగి తన్ను 
ప్రకృతి దొణుగి తన్న 
ప్రకృతి పదాణు 

ప్రకృతి పురుషుని గానదు 
ప్రకృతి యలింగ తజ్జనిత 
ప్రకృతి వాదులవ్యక్తంబు 
ప్రకృతియు, బుద్ద్యహం 


ప్రకృతి సేసెనె యూ యపరాధ 


ప్రజ యేనా కాన నన్నుం 
ప్రజల హరియించుటిది 
(ప్రజలు దల్లి( జెందు పగిది 
ప్రజ్ఞయ (ప్రతిష్టలాభము 
(ప్రణవ పూర్వకమగు 
ప్రత్యక్షహేతు 

ప్రమద మొన 

ప్రసన్నైకా 

(ప్రళయకాలంబున 
ప్రళయ(ప్రకారంబు 
(ప్రాకృతజనుల 

ప్రాజ్ఞుడు రమించు 
ప్రాణాయామము (గమమున( 
(०६०२००९० నప్రియములును 
ప్రియములు నపియములును 


ప్రీతిం గడు బొదలు విషాద 


పీతిగ నధ్యాత్మమునధి 


५८ 


नेन 
ఫలకాంక్షి గాక నియతిం 
ఫలములు గోరక కర్మం 


బ 
బంధనంబులలో నెల్ల 
బలమును నొప్పు బుద్దియు 
బలితపు టురి( గామంబున 
బలి (ప్రహ్లాద 


బహువిధ ధర్మంబులు 


745 
777 
531 
591 
859 
995 
935 
1051 
913 
958 
857 
921 
507 
639 
731 
913 


547 
601 


737 
656 
961 
531 
1050 


పద్యము పుట 
బాలభాను బింబంబు 680 
బాలుడైన గొడుకు 766 
బిసరుహప[త్రలగ్ని 953 
బుధుడు సూక్ష్మవిమల 542 
బుద్దికి మహత్ర్తను 614 
బుద్ది(గొని మనంబు వోనీక 629 
బుద్దిమంతుల తెరువున( 959 
బుద్ది యధ్యాత్మ మన జను 915 
బుద్దియు ధృతియును 683 


బుద్దియును (బాణమును నిన్ను 605 
> 


బోధనస్థాపనంబులు 1035 
(బ్రహ్మచర్య మహింస 635 
(బ్రహ్మచర్యసమేత తపంబు 719 
(బ్రహ్మచర్యాదులగు నాల్లు 784 
(బ్రహ్మరంధ్ర నిర్గతు(డైన 573 
బ్రహ్మహత్య దన్ను బట్టిన 816 
(బ్రాహ్మణత్వంబు గడు 961 
బ్రాహ్మణ ప్రార్థితము 908 
బ్రాహ్మణివి యోగినివి 945 
(బ్రాహ్మణునకు (బ్రధాన 709 
భ 
భక్తి గలవు నాకు (బ్రజ్ఞాన 612 
భక్తితోడ నన్నాగేం(ద్రుపత్ని 1077 
భక్తి వీడ్కొని చని ముని 1021 
భక్తుడగు (బ్రాహ్మణునకు 985 
భవదీయ వాక్యవైదగ్యం 948 
భావములు నిజస్వభావం 650 
భీమనాదుండు భీమ 747 
భీరుడు శూరుడు జడుడు 515 
భూతంబుల( బచరించుచు 728 
భూతంబుల దర్శింపమి 991 
భూతజాలంబుతో 613 
భూతతారతమ్యంబులు 708 
భూతదయయు న హంకారాన 783 
భూతములను గుణంబుల 877 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్యము పుట 
భూతముల పుట్టు జేష్టయు 827 
భూతము లవ్యక్తంబున 616 
భూతంబులు నిం(దియ 845 
భూతాత్మకమైన యఖిల 1017 
భూమిజయము దొడగి 707 
భూమి మొదలుగం౭ గల 620 
భూముఖ్యంబగు భూత 541 
భూవర! నాకుం జూడంగా 842 
భూసురవర! వేదము 928 
భేరీ శంఖాదిక నానా 923 
९०९०८ దపము( బొరింబొరి 863 
భోగములు సంపరిత్యక్త 964 
భోగివర! యిది యిట్టిద 1095 


ను 
35०0००८ బరగు బ్రాహ్మణుడు 521 


మగువా! దుఃఖము 944 
మణిమయములుC గనక 583 
మతిగల సాంఖ్యులు 598 
మత్సరాది చీత్తమాలిన్యములు 760 
మదీయనామ నిర్వచనం 1044 
మన మధ్యాత్మము దానికి 914 
మనమునకు సుఖము 522 
మనమున నెద్దియు( గోరం 783 
మనము మక్తులము గాకున్న 954 
మనసు గొని మనసు 586 
మనసు చేతివ యిం(ద్రియ 912 
మనసు నిందియముల( 726 
మనసును నిం(ద్రియములనుం 715 
మనసు నియమింప భూతా 711 
మనసును వాక్కును గాయం 628 
మనుసును వాక్కును రక్షం 854 
మన ७१९८ బొంద 715 
మనుజుల హరించి బాంధవ 744 
మను విక్షాకున కొసలా 1056 
మమతంగాదే బహు 902 


పద్యము 


మరీచి యంగిరసుం 
మరీచియు నత్రియు నంగి 
23268059 నిత్తెణంగు 
మణియు నెప్పిధంబు 
మణియు నొక్కతెణంగు 
మణియు నొక్క విశేషంబు 
०९२९८ డజ్జనపతి 

25 €१० ८०८ డమ్మహీపాలుండు 
మలమూ(తంబుల కాలం 
మహనీయ తపమున 
మాతోడ నిట్లనియె 

మా నయనంబులు దత్తేజో 
మానవపతి సత్తమ! 
మానవులకు దలప(గ 
మానితముని యొక(డు 
మానుషజన్మము మేలతి 
మానుషము దుర్రభము 
మాయాశబలుండై యటు 
మారుతముతో సమాన 
మిత్రత్య్వము శత్రుత్వము 
మిత్రులు భార్యలు (६०९४९०८ 
మీకును ధర్మవిరోధము 
మీరలిత్తెజంగున न) 

మీ వచ్చినపని యెణు(గుదు 
ముక్కు (వాలుట కర్లముల్‌ 


ముక్తుల ములుకుల( గలయుట 


మునిగోష్ట్థివలని కొఖత 
మునిజన వఏనుత చరి(త్రా 
మునివర! ధర్మదేవత 
మునివరు(డు గంధవతి 
మునుల బుణ 
మునులవలన దత్తం 
మునులును సురలును 
మునులును సురలును 


1111 


పుట 


1027 
588 
880 

1032 
715 
746 
957 
975 
896 
928 

1063 

1011 
938 
845 

611 
846 
963 
729 
982 
769 
850 

1080 

1080 

1026 
926 
954 
934 
589 
756 

1049 
834 
760 

1022 

1029 


మూ(డు పదులు ముహూర్తముల్‌ 691 


మూ(త్రమునం బురీషమున 


621 


1112 
ॐ ద్యము 


మృగపక్షి సమూహము 
మేలర్ధింపను గీడున 

మేలు గీడుమ నరు బొందు 
మేలొనరింపగ దొారకొను 
మైత్రిం బోలెడు ధర్మము 
మొదల గలిగించి జగము 
మౌనమున దృఢజ్ఞానము 


య 
యక్షవరునితోడ 
యజ్ఞధరుడు పంచయజ్ఞడు 
యజ్ఞపరుడు రక్షకుడు 
యజ్ఞార్థమొక్క (బ్రాహ్మణుడు 
యాగంబునందు (శ్రద్ధా 
యోగంబు( దపంబు 
యోగతం(త్రంబు సకల 
యోగనిరూఢు(డు 
యోగబలము లేని యొక 
యోగసాంఖ్యసిద్ది నొంది 
యోగి చూచు 
యోగి యెట్టి యాహారంబు 
యోగులకు యోగబలమున 
యోగులును సాంఖ్యులును 


ర 
రజతాచలంబున రత్న 
రథికునకు( గలమరికి 
రవిబింబము రాహువు 
రవి సృజబియించును వర్ష 
రసకర్శ్మజ్ఞు(డు దారము 
రసగంధ(ప్రముఖంబుల 
రాగపరిలిప్తమానస 
రాగిత్వము విడువదు 
రాజభావంబు ९८६०१०5८ 
రాజునకు ధర్మము 
రాజులకు యుద్దంబు 


పుట 


969 
528 
663 
811 
710 
1030 
1085 


788 
596 
836 
787 
758 
802 
867 
866 
861 
929 
879 
864 
860 
878 


819 
864 
579 
1089 
811 
720 
623 
1066 
805 
837 
564 


ప ద్యను 


రాజోచిత ధర్మంబు 
రుద్రనారాయణరూప 
రూపవిభమముల నప్పరో 
రోషము గామము రాగ 


© 
లలితాక్షతముల గుసుమం 
లావును దృష్టియు గతియు 
లీలాస్వీకృతచ క్రశూల 
లేవు భయలోకములు 
లోకంబంతయు నెవ్వ 
లోకంబెల్లను నేం జిత్రాకార 
లోకము కాలముచే నిట్లాకుల 
లోకము చందము గనికొని 
లోక మెల్లను నబచేతిలో 
లోకేశ! నీవుధర్మ 
లోకోచ్చేదము గర్మ 


ॐ 
వచ్చిన సంభ్రమంబు 
వచ్చి పోయి చూచువాడు 
వచ్చి యభిపూజితుండై 
వచ్చి రు(ద్రునకుం (బ్రణమిల్లి 
వచ్చునప్పు డెయ్యెడనే 
వధము ధర్మంబుగా బుధులు 
వనితకు బురుషునకుం 
వనితగుణంబులు 
వనితల పురుషులయెడ 
వనితా చందనమున 
వరధర్మము నర్గంబును 
వరబహునుత వేదవ్యాస 
వరుస గృత (త్రేతా 
వరుసదినంబులు దీటిన 
వరుసన ధరణీ 
వర్గత్రయంబున వలనను 
వణిద(గాష్ట్రముల్‌ 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పుట 


506 
1041 
974 
600 


973 
1052 
881 
1049 
597 
753 
963 
520 
675 
1004 
977 


1081 
765 
809 

1041 
772 
771 
891 
891 
953 
943 
840 

1098 
695 

1080 
707 
950 
527 


పద్యము 


వల యురి 'యోదము 
వసియింతు నే జగముల 
వాడును మ(త్రభావంబు 
వాకును మనసును 
వాజ్మనః కాయములు 
వానప్రస్థ (ప్రక్రియ 

వానిం జెప్పెద నవహితుండ 
వానికి మూ(డా(శ్రమ 
వాయువు చేష్టారూపము 
వాయువుల నియత 
వారక వడ్డికిచ్చి కుడువన్‌ 
వారల కథ మా తండ్రికి 
వారలకు జూపు నిజ 
వారలకు వేదవిహితా 
వారలు ముక్తులు గామి 
వారికి (బ్రవృత్తిలక్షణ 

వారి కిట్లనియె నిష్టా 
వాసవునకును బలికి 
వాసుదేవుండు (ప్రథమంబు 
వికసిత తృష్టాల తికకు 
వికృతులందును 
వికృతులు మహదాదిక 
విడువరాదు దుర్మతు 
విదితము గర్భాధానము 
విద్వన్మోదవిధాయి 
విద్యయనయగ6 బంచ 
వినం జూడం బడునందె 
వినయము విద్యయుం 
విని నిద్రాదోషంబున 

విని పార్టు > గలిగిన 
విని భరద్యాజుండు 

విను డష్ట్రమమగు 
ఏనుడల్లవారు దుర్గం 
విను! కామము (గోధము 
వను కుసుమంబుల 

విను కేవలు(డగు జీవుడు 


పద్యము 


వను కైటభుండు నా 
విను! గర్భవాస దుఃఖం 
విను గుడిలో నున్న 

విను గుణములు 

విను చంప దగిన 
వినుటకును గనుట 
విను డెల్లవారు 

విను త(త్రసాద 
వినుతమగు లోక 

వినుత జ్ఞానాభా సం 
వినుతించిన నిందించిన 
విను తెవు ९०९६०८८१ 
ఏను తొల్లి ధర్మవర్తనము 
విను తృష్టారాహిత్యంబున 
విను దారపుత్రమి(తులు 
విను దేవతా (ప్రసాదం 
వను ८९०२ ०९००९०८ దెగ 
విను దృశ్యంబు నదృశ్యం 
వను నవద్యారపురమున 
ఏను నారాయణవరములు 
విను నృప! హర్షంబు 
విను పర్యాయంబున 
వను పశుయజ్ఞము 

విను పాంసూదకముల 
వినుపించునది యను 
విను పురుషున కింద్రియ 
ఏను (ప్రవృత్తి కర్మ 

విను బీజంబున బీజంబును 
విను భావాభావంబులు 
విను మంచివారిచే 

విను మంతర్నాడిం జన 
విను మందు నొక విశేషం 
విను మందు మనుము 
విను మకంపను(డను 
ఏను మచిరవృత్తి( జేసిన 
విను! మజాు(డు శ్రద్ద 


713 
1055 
641 
667 
516 
948 
608 
577 
717 
893 
673 
756 
555 
711 
995 
742 
770 
758 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్యము 


విను మజ్జానంబున 

ఎను మజ్జునకును 
వనుమత్యాళశ్ళర్య 

విను మధర్మం బహింస 
వను మనఘ! యింక 
ఏను మని ముని యిట్టులను 
విను మనేక విధంబుల 
22 మముకార. ఏవర్ణిత 
విను మరిష్ట నేమియను 
విను మర్తు(డగు ననర్హుం 
వను మలసుండును 

విను మవిద్య గామము 
విను మవ్యయు(డు 

విను మహంకార జయము 
వినుమహంకారమా 

విను! మహన్య్మనో 

విను మహింస విప్ర 

విను మాంసశోణిత 

విను మాంసాస్థిమయం 
విను మాచార్యులు నూర్వురు 
విను! మాత్మతీర్థ సంసే 
విను మాత్ము(డు క్షేత్రజ్ఞం 
విను మానస ప్రసన్నత 
విను మాయావిధమిట్టిది 
విను మాజంచులు 

విను మాశావిచ్చేదన 

విను మింద్రియ సహితము 
విను మిచ్చెదనని 

విను మీ తంత్రంబుల 
వినుమీ సంహరణం 
వినుము ఘటము సేయుట 
వినుము జీవావస్థలు 
వినుము దనుజనాథ 
వినుము దేహాభిమానికి 
వినుము న ప సత్యమును 
వినుము నిమేషంబులు 


1003 
707 
887 
697 
773 
959 
624 
637 
725 
553 
580 
582 
725 

1084 
876 
564 

1062 
701 
795 
810 
809 
619 
582 
691 


పద్యము 


విను మునివర! रपण 
వినుము నివాత స్థానం 
విను ముపనీతుడై 
వినుము (ప్రకృతి పురుషుల 
వినుము (ప్రతిగ్రహంబును 
వినుము పురాతన జన్మం 
వినుము (బ్రహ్మోదితంబు 
వినుము! మృణాళంబున 
వినుము యోగమధథనమున 
వినుము వనుతస్వర 
వినుము విప్రకామార్హ 
వినుము (चटु గలుగు 
వినుము సకలలోక 
వినుము సత్త్యాది గుణముల 
వఏనుము సుమతి 

విను మూర్లనాభి తంతువు 
విను మెణుక గలర 

విను మేకాంతికు( డెవ్వని 
విను మైదింద్రియములకును 
ఎను మొక్క కారణంబున 
వను మోక్షము గార్హస్థ్యం 
విను మోహబీజ 

విను యోగంబు హిరణ్యం 
ఎను యోగివరు( డరిష్టము 
విను! రేఖామా(త్రపు 

విను! లోభము సంతోషం 
విను ఏధికృత్యము 

విను విప్రశరీరము 

విను విష్ణుని సంస్పర్శం 
విను వీతకల్మషున 

విను వేదవేద్యము 

ఏను శాంతులైన ఏప్రులు 
విను శూన్యస్థానంబున 
విను సంస్ఫతి మృత్యువు 
విను సత్యరజస్తమముల 
విను సత్త్వరజస్తమముల 


1113 


642 
847 
732 
781 
1017 
729 
763 
777 
740 
1039 
927 
718 
839 
651 
961 
815 
591 
932 
784 
952 
515 
634 
888 


1114 
పద్యము 


విను స ठ భూతముల 


విను సాంఖ్యమ్మును యోగము 


విను సాంఖ్యసమజ్ఞానం 
విను సాత్తికములు 

విను సుమతి విషయముల 
విప్రం డేమిట దేవత్వ 
२९००८०९ పండ్రెండు 
విమలాత్ము(డు పారాశర్య 
విముఖుం డగుటయు 
విలయం బిం(ద్రియము 
విలుచుట నమ్ముట 

गोन ९०८९० > 455522९ 


పుట 


824 
879 
920 
621 
847 
857 
692 
1024 
866 
631 
752 
1052 


వీడ్కొని చని ९३१९९७८ జరియించి 654 


వీరు పెద్దవారు వీరలు విననిట్లి 
> €> 


వృద్దకళ్నత్రంబు బుద్ది 
వెడపనికి నాలి జంప 
వెడలుమని తెరువు సూపిన 
వెనుక నరుగుచునున్న 
వెలుగుచుండెడి దీపంబు 
వేట వేడుక నడవికి 
వేగిన నామంత్రితుడై 
వేదంబులకుం (బ్రవర్తకుండు 
వేదతాత్సర్య మారసి 
వేద మాచారముల( జెప్పు 
వేదములవలన నాకు 
వేదములు దదంగములు 
వేదములు డాంబికత్వా 
వేదములు సాంఖ్యమును 
వేదవిదుండగు విప్ర 
వేదవేదాంగ సంవేది 
వేదవ్యాసుడ! రమ్మని 
వేదవ్యాసుడు సుముఖత 
స్త్ర పురాణ 


వేదశా 

వేదశాస్త్ర సరణి విడుచు 
వేదసారంబు సత్యంబు 
వేదాంతవిదు లనుమోదించు 


952 
827 
767 
830 
998 
576 
907 
1077 
1062 
785 
750 
774 
737 
774 
1060 
513 
558 
1064 
1068 
878 
782 
853 
556 


పద్యము 


వేదాంతవిదు(డు దుర్హభు 
వేదాదులైన పథముల 
వేదాధ్యయనంబు( దదంగా 
వేదితవ్యంబన విదితంబు 
2४५०८ గల్మష 

వ్యక్త మవ్యక్తమను 
వ్యక్తమునకుC (బ్రభవం 
వ్యక్త సప్త్రధార మవ్యక్త 
వ్యాపకు(డు (స్రష్ట (బ్రహ్మ 
వ్యాపించి రోదసీకుహరా 
వ్యాసమునినాథు 

ప్రేగు పెద్దెనవోడ వారిధి 


శ 
శతమఖ కమలావాసా 
శతుజనులు చెణుచుట 
శమనిరతియు నాత్మ 
శమము దమము లేమి 
శమసంపద (బ్రాహ్మణ 
శాంతము ధర్మ(ప్రచయం 
శాంతి పరినిష్టునకు 
శాంతిమంతులైన సౌమ్యుల 
శాంతుడ వగు మని 
శాకకణ మూలఫల 
శారీర మానసములగు 
శారీరస్థితికి (బథమ 
శాస్త్రతత్వ మెతుంగక 
శిరమున నర్భ్యపా(త్ర 
శిరమును నాభియు 
శివకరము దపము 
శివమును బరమ(బ్రహ్మము 
శివుడవు నీవు జగములకు 
श्री నుదరమును 
శుక్రమునకు మనసు 
శూల ము(గతనెత్తి 
శైలాదులయందు నిట్లు 


శ్రీమదాంధ్ర మహాభారతము - భీష్మపర్వము 


పుట 


పద్యము 


శోకప్రమదాది ద్వంద్వా 
శోక్షశ్రమ తృస్లలకున్‌ 
శౌచమ(క్రోధంబు సంతోష 
శౌచాదిగుణము లెడలుట 
శౌర్యముననొ వృద్ద 
శదయును బలంబు 

[न 
శ్రద్ద బుషితనయ! 

[न 
శ్రమమున నింద్రియములు 
శ్రీ కరణనిపుణ 
శ్రీయును భూతియు 
శ్రీవత్సము శూలాంకిత 
శ్రీ శ్రితవక్షస్పల 
శ్రీసంధాన ప్రాఢదయా 
శుతము నాచారంబు 
శుతిపరతయు గురు 
శ్రోతకుం దనకుం 
శ్వేతద్వీపంబునకుం 
శ్వేతద్వీపంబున భవ 
శ్వేతులు నిం(ద్రియ 


५८ 


ఇ 
సంతోషంబున నేగతి 
సంతోషామృత సుఖిత 
సంపద లేమికి మది 
౦|ప్రమోదమందు 
సంప్రీతుండై సముచిత 
సంప్రీతుండై సవిశేష 
సకల జంగమస్థావర 
సకల దుఃఖభేషజం 
సకల భూతంబులకును 
సకల రత్నపూర్ల సర్వ 
సకల లోకములను 
గుణం బగుణంబగునే 
జ్ఞనులం దురాచార 


జ 


లన 


FN 


a 


త్త గుణంబులు 
స త్త మార్గా భిరతి 


aS 


ॐ ద్య ము 


త్య ముననుండి 

త్వ రజస్తమోగుణ 

త్వ రజస్తమోగుణ 
సత్యక్షమాదమంబులు 
సత్య ధర్మపరుండవగుటం 
సత్యమ తపము 
సత్యమ (బ్రహ్మము 
खणे దాన(క్రియ 
సదయమనీష( బంచ 
సదోపవాసియు సదా 
సన్నిధిసేసి తపము 
సమదర్శియె యఖిల 
సమదృష్టిని వనాయియు 
సమయంభబైనను గుసుమ 
సరకు సేయవను చసడ్డ 
సరసాన్నము పిణ్యాకము 
సర్వజ్ఞుడగు పరాశర 
సరిపెంపున( గడు 

సర్వ వర్ణాశ్రమములకు 
సర్వసంకల్ప రహితు(డై 
> 50502००८ దన 
సాంఖ్యయోగ పరమ 
సాత్యవతేయు(డీ పరమ 
సాదరవృత్తి సాధ్యుల 
సారమతి( బరికింపంగ 


స 


2, 


స 


గద్య పద్య ప్రథను పాద సూచి 


పద్యము 


సిత రక్తపీత నీలము 
సిరి బాసియును నొక్క 
సుజనసంగలతి కర్తవ్య 
సుత! నీవు సుప్రసన్నా 
సుత! ఏను (~ 
సురయక్ష గంధర్వ 
సురతంబు గుప్తమగు 
సురపిత్స పూజల 
సురమకుట ఘటితరత్న 
సురమునిసిద్ద గణంబు 
సురలార్శిరి తూర్యం 
సురలు మునులు భయ 
సురసంయమి గరుడోరగ 
సురసరిదాత్మజుతో 
సులభమొ = ~~) 
సులభానామము సంస్ఫతి 
సులభాభిధానయగు 
సూర్యువలనన బీజంబు 
సృష్టి తెబంగు మున్నెణిం 
సొమ్ము గోరిన యంతన 
సోమార్కాగ్నిమయము 
స్పర్ద సద్దర్మమునకు 
స్మృతియు సంఫీతి 
స్వజనంబులచేత 
స్వతం[త్రవై 9 చేసిన 


——=— 9 ®) ® 


పద్యము 


స్వస్థతయు దుఃుసతయు 

(a) [ग 
స్థావరములు జంగమములు 
స్థావరముల జంగమముల 
స్థావరములు జంగమములు 
స్టూలభంగులు 

స్నానకాలం బయ్యెనని 
స్వాధ్యాయంబు దపంబు 
స్వాపావస్థం (బ్రకృతి 

స్వామీ కోపంబు 

& పున్నపుంసకత్వము 
స్రోతోవేగము పటుగతి 


५5४ 
హయ శిరోభాసితుండును 
హరియం దేనును 
హరియాత్మ యెల్లవారికి 
హరిసత్త్యాది గుణంబులు 
హరునకు మొక్కి మీ 
హర్షంబును మానంబు 
హస్తిమశకాంతరము 
హింస లేక యునికి 
హిమవన్నగంబు 
హీనస్థానమున 
హృదయవేదిక 


హేతురహితు(డవు 


1115 


